తెలుగు అకాడమి ప్రచురణ - 30 


సం(ప్రదింపు గ్రంథావళి 


సమగ్ర ఆంధ్ర సాహిత్యం 
మొదవీ సంపుటీ 


'టింగడాలల 


31 iy 115.4% 1998 


దీనిలో నన్ట్మయపూర్వపు భాషాస్వరూపం, స్వభావం గురించి పరిశోధనా పూర్ణమైన చర్చ ఉంది. ఇది ఒక 
ప్రశంసనీయమైన విషయం. కవుల జాబితాలతో, గ్రంథాల పట్టీలతో నింపి సాహిత్యచరిత్ర వ్రాయవచ్చు - చప్పగా. 
అటువంటిది కాదిది. కవులను గురించిన కథలూ, కబుర్లు, వాళ్ళే జీవితాల్లోని ప్రధానఘట్టాలు. సాహిత్య 
విమర్శలు, వీటితో రసవంతంగా, ఆకర్షణీయంగా వ్రాసిన చరిత్ర ఇది. ఆరుద్రకు అద్వితీయమైన ఆంధ్రసాహిత్య 
జ్ఞానం ఉంది. అంతేగాక ప్రపంచసాహిత్య పరిచయం సహా ఉంది. పరిశోధకక్ళషి, విమర్శకదృష్టి ఉంది. సరళమైన 
సజీవభాషలో వ్రాయగల శక్తి ఉంది. వ్యవహారంలోని తెలుగు నుడికారం సొంపు అతనికి వెన్నతోడ పెట్టింది. 
సౌందర్యపిపాసి, రసెకుడు, అన్నివిధాల ఇటువంటి చరిత్రకు తగిన రచయిత, చదువుకొన్న ప్రతి ఆంధ్రుడు 
ఈ కానుకను రెండు చేతులో పుచ్చుకోవలెనని నా కోరిక. జస్టీస్‌ పి.వి. రాజమన్నారు. 

ఎందరో, ఎందరెందరో సాహిత్య చరిత్రలు రాశారు. కాని అవి అన్నీ మేధావుల కోసం. చదువుకున్న 
వారికోసం. ఈ సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో భాష వ్యావహారికం దాటి వాడుక భాషలో, కోమలంగా అందరికీ 
అర్ధమయ్యేరీతిలో రమ్యంగా సాగింది. దినిని - అతి సామాన్య సాహితీపిపాసి కూడా చదివి అనందించగల శైలిలో 
ముచ్చట కల్షిస్తుంది. చదవక వదలలేము. 5 లోకాయుక్త ఆవుల సాంబశివరావు 

తెలుగు జాతికి గర్వకారణం ఆరుద్ర. ఈ వాజ్మయచరిత్రకారునికి అవ్వవలసినంత ఖ్యాతి మనం 
యివ్వలేదేమో అనిపిస్తూంది. అదే - తదితర ఏ భాషలో రాసినా అతన్ని అపూర్వ మేధావిగ గ్రహించేవారు. 
ప్రపంచంలో, వివిధ భాషా సాహిత్యాలలో ఎక్కడ ఒక్నచేతిపై సాహిత్యచరిత్ర రాసేన దాఖలాలు లీవు. ఉత్సాహమే 
- మూలధనంగా ఆరుద్ర ముందుకి సాగిపోవాలని, న్యాయమూర్తిగా శాసిస్తున్నాను. జస్టిస్‌ ఓ. చిన్నపరెడ్డి 


DR తోర్యఫ్ట్‌ ఫౌలాత్తగం _ మంగని boy 
చేసు అమెకు ప్రహమర ల 


samagra aandhra saahityam; Writer: Arudra; Revised Edition: 2002: pp. 
౫11 + 1100+ iv. 


© 
TELUGU AKADEMI 


Hyderabad 


Revised Edition: 2002 
Copies : 1,000 


Published by TELUGU AKADEMI, Hyderabad-500 029 
(Andhra Pradesh) under the Centrally Sponsored Scheme of 
Production of Books and Literature in Regional Languages 
at the University level of the Govemment of India in the 
Ministry of Human Resource Development, New Delhi, 


All rights what so ever in this book are strictly 
reserved and no portion of it may be reproduced 
by any process for any purpose without the 
written permission of the copyright owners. 


Price : Rs. 270=00 


Printed in India 
Laser Typeset at Sri Maruthy Laser Printers, Chennai-6000 14 
Printed at Ws Mahalaxmi Ar Printers, Hyderabad 
Andhra Pradesh. 


భూమిక 


1968లో తెలుగు అకాడమి స్థాపన జరిగిన నాటినుంచీ ఉన్నత స్థాయిలో 
బోధనభాషగా తెలుగు స్థిరపడటానికి అకాడమి నిర్వహిస్తున్న కృషి అందరికీ తెలిసిన 
విషయమే. తెలుగు అకాడమి ఇంటర్మీడియట్‌ స్తాయి నుంచి స్నాతకో త్తరస్థాయివరకు పాఠ్య 
పఠనీయ గ్రంథాలను, అనువాద, సంప్రదింపు గ్రంథాలను, శాస్త్ర నిఘంటువులను, 
జనరంజక గ్రంథాలను, మోనో గ్రాఫ్‌లను, వృత్తి విద్యాకోర్సులకు సంబంధించిన 
గ్రంథాలను ప్రచురిస్తున్నది. అంతే కాకుండా తెలుగు అకాడమి ఇంటర్మీడియట్‌ స్థాయిలో 
తెలుగు మాధ్యంలోనే గాక ఆంగ్ల మాధ్యంలో కూడా పార్య|గంథాలను ప్రచురించి 
విద్యారంగానికీ సముచితమైన సీవ చేస్తున్నది. 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంవారు ప్రముఖ సాహితీవేత్త శ్రీ ఆరుద్ర రచించిన 
సమగ్ర ఆంధ్ర సాహిత్యం గ్రంథం సర్వహక్కులను, ప్రచురణ బాధ్యతను తెలుగు 
అకాడమీకి అప్పగించడంతో ఆ గ్రంథ ప్రచురణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 


సమగ్ర ఆంధ్ర సాహిత్యం (గ్రంథాన్ని ప్రచురించి తెలుగు సాహిత్యాఖిమూనులకు 
అందించాలన్న సంకల్పంలో భాగంగా అకాడమి తొలి ప్రయత్నంగా ఈ సంపుటాన్ని 
ఆరుద్ర జన్మదిన కానుకగా వెలువరిస్తున్నది. ఈ గ్రంథ ప్రచురణకు సహకరించిన 
శ్రీమతి రామలక్ష్మి ఆరుద్రగారీకి కృతజ్ఞతలు. ఈ గ్రంథం సాహిత్యాన్ని అధ్యయనం చేసే 
విద్యార్థులకు, పరిశోధకులకు, అధ్యాపకులకు, సాహిత్యాభిమానులకు, విమర్శకులకు 
అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాం. 


డా॥ ఎ. మంజులత 
సంచాలకులు 
తెలుగు అకాడమి 


మనవి మాటలు 


సాహిత్యాథిీలాష గల సాధారణ పాఠకులు ఆంధ్ర సాహిత్యం గురించి సంపూర్ణంగా 
తెలుసుకోవాలనుకుంటే, వాళ్ళకు ఉపయోగించే పుస్తకాలు నేడు అందుబాటులో లేవు. 
నన్నయభట్టునుండీ చిన్నయసూరిదాకా మాత్రమేకాక సాతవాహనుల కాలం నుండీ 
సాహితీ సమితి దాకా ఆంధ్ర సాహిత్యం అనేక విధాలుగా, బహుముఖాలుగా సాగింది. 
ప్రజ్ఞావంతులైన తెలుగుకవులు రచించిన గ్రంథాలు అన్నీ అచ్చుపడీ వెలుగు చూడలేదు. 
అచ్చయిన పుస్తకాలు కూడా అన్నీ అందరికీ లభించడంలేదు. లభించిన పుస్తకాలైనా అన్నీ 
సాధారణ పాఠకులకు బోధపడే వివరణలతో లేవు. ఈకొరతను తొలగించవలసిన 
బాధ్యత నేటి సాహితీపరులపై వుంది. 


పన్నెండు సంపుటాలలో సమగ్ర ఆంధ్ర సాహిత్యం ప్రజానీకానికి = పరిచయం 
చేద్దామనే సంకల్చం కొన్నేళ్ళ కిందట నాకు కలిగింది. 


సమగ్రత ఆశయం. దీన్ని సాధించడానికి ఇది ప్రయత్నం. పూజ్యులు కందుకూరి 
వీరేశలింగంగారు ప్రామాణిక సాహిత్యరచనకు పునాదులు వేశారు. శ్రీయుతులు మానవల్లి 
రామకృష్ణకవిగారు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, చిలుకూరి వీరభద్రరావుగారు, 
కొమర్రాజు లక్ష్మణరావుగారు, మల్లంపల్లి సోమశేఖరశర్మగారు మొదలైన మహనీయులు 
సాహిత్యంతోపాటు దేశ చరిత్రను కూడా విశదం చేశారు. సురవరం ప్రతాపరెడ్డిగారు మన 
సాంఘిక చరిత్రకు శ్రీకారం చుట్టి కొత్త కోణాలను చూపెట్టారు. వీరి రచనలను ఆధారం 
చేసుకొని తమ ప్రతిభతో కొత్త ఆకరాలను గుర్తించి, నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించి 
సాహిత్య చరీత్రను అనేకమంది విద్వాంసులు, విమర్శకులు, విఖ్యాత పత్రికలలో, వివిధ 
గ్రంథాలలో వివరిస్తున్నారు. ఈ అమూల్య రచనలన్నింటిని నా దృక్పథంతో సమన్వయం 
చేయడానికీ ఈ రచనలో యత్నించాను. 


ఒక భాష మాట్లాడే ప్రజల దేశ చరిత్ర, సాంఘీక చరిత్ర, సాహిత్య చరిత్ర ఒకదానితో 
ఒకటి పెనవేసుకొని వుంటాయి. రాజకీయాలవల్ల వివిధ రంగాలలో పరిణామాలు 
ఏర్పడుతూ వుంటాయి. విథిన్న సంఘటనలే జరిగినా అవి ఒక చారిత్రక క్రమంలోనే 
వుంటాయి. రాజకీయ ప్రభావాలకు లోనుకాని యుగం వుండదు. రాజవంశాల 
పేరుమీదుగా యుగాలను పేర్కొనడం రివాజే. 


సాంఘిక చరిత్రకు పనికివచ్చే సాహిత్య గ్రంథాలనే ఎన్నుకొనడంవల్ల సురవరం 
ప్రతాపరెడ్డిగారి యుగవిభజన వారి ప్రయోజనాలకు అనుకూలమైంది. సమగ్ర ఆంధ్ర 
సాహిత్యంలో విస్తీర్ణతను దృష్టిలో పెట్టుకొని నేను యుగాల అంకెను, ఆయా రాజవంశాల 
ప్రాముఖ్యాలను బట్టి పెంచవలసి వచ్చింది. ఆదిలో నేను వేసుకొన్న ప్రణాళికలో 
యుగవిభజన చేసుకొన్నాను. కాని పుస్తక ప్రచురణను ప్రారంభించడానికి ముందే 
ప్రతిసంపుటిలో పుటల పరిమితిని, సంపుటాల సంఖ్యను, ఒక్కొక్క సంపుటం వెలనూ, 
పన్నెండు సంపుటాలకు మొత్తం పూర్తిగా ముందే చెల్లించే పక్షంలో సెట్టువెల, అందువల్ల 


లభీంచే లాభసాటి సదుపాయాలూ ప్రకాశకులు ప్రకటించారు. ఎందరో ఈ ప్రణాళికకు 
స్వాగతం చెప్పారు. చందాదారులుగా చేరారు, 


1965 జనవరి నెలనుండీి ఈ సంపుటాల రచనకు ఉపక్రమించాను. ప్రతి 
సంపుటిలోని పుటల పరిమితి ముందుగానే నిర్ణయం కావడంవల్ల ప్రతి ప్రకరణలో తెలిసిన 
ఏ ఒక్కటీ వదిలిపెట్టకుండా విరివిగానే రాసినా చివరకు కుదించడం తప్పనిసరి అయింది. 
సమగ్రత దెబ్బతినకూడదని సంపుటాల సంఖ్యను పెంచి అదనపు యుగాలనూ, 
ఉపయుగాలను చేర్చవలసి వచ్చింది. ప్రచురణకు ముందే ప్రజలకిచ్చిన వాగ్గానానికి 
భంగం బేకుండా పన్నెండు సంపుటాలనూ వరుసగా ప్రచురించడం జరిగింది. 


1965 ఏప్రీయల్‌ నెల నుండి నవంబరు నెల దాకా ఎనిమిది నెలలు క్రమం తప్పకుండా 
ఆసాంతం రచనచేసి 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' సంపుటాలను అచ్చుకివ్వడంలో నా 
ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. టెన్షన్‌వల్ల రావలసిన అన్ని రుగ్మతలూ వచ్చాయి. 
అయినా ప్రజలకు ప్రకాశకులతోపాటు వాగ్దానం చేసినది పన్నెండు సంపుటాలు కనుక ఆ 
సంఖ్యను పూర్తిచేయాలని నిశ్చయించాను. అది 1968 ఫిబ్రవరి నాటికిగాని పూర్తిచేయలేక 
పోయాను. ఈ పన్నెండు సంపుటాలు వెలువడుతున్నప్పుడు ఆసక్తితో చదివి, 
సహృదయంతో విమర్శించి, ప్రోత్సహించిన వాళ్ళెందరో ఉన్నారు. చెల్లాచెదురుగా ఉన్న 
ఆకారాలను ఒక్కచేతో క్రోడీకరించి హ్లోషణ చేస్తున్నప్పుడు రచనలో తప్పులు దొర్లడం 
తప్పదు. వీటికి తోడు సాపు వ్రాస్తున్నప్పుడో. ప్రూపు దిద్దుతున్నప్పుడో మరికొన్ని 
పొరపాట్లు చేరుకున్నాయి. నా అంతట నేను గుర్తించిన తప్పులతో బాటు విమర్శకులు 
సూచించే లోపాలూ, కొందరి కోపాలూ రెండవ ముద్రణలో సర్దకొంటానని అప్పుడే 
సవినయంగా విన్నవించుకొన్నాను. మొదటి ముద్రణ సంపుటాలన్నీ ఏనాడో చెల్లుబడి 
అయిపోయాయి. రెండవ ముద్రణకోసం ఎందరో ఎదురుచూస్తున్నారు. కొందరు ఒత్తిడి 
చేస్తున్నారు. గత సంవత్సరం నా రెండు కళ్ళ కేటరాక్టులకూ ఆపరేషన్‌ విజయవంతంగా 
జరగడంవల్ల గ్రంథ పఠనానికి, రచన కార్యక్రమానికి వీలు కలిగింది. 


సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో కొరతగా మిగిలిపోయిన సంపుటాలను 
పూర్ణిచేయడమేగాక, తొలి పన్నెండు సంపుటాలను కొత్త వైనాలు చేర్చి తిరగరాసి 
ప్రచురించాలని నిశ్చయించాను. “ప్రజాశక్తి బుక్‌ హౌస్‌' వారు పునర్ముద్రణ ప్రచురణ 
ప్రారంభిస్తున్నారు. ఒక వ్యక్తి సమాజంలో ఏదైనా సాధించగలిగాడంటే దానికి 
ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను ఎందరి సహాయ సహకారాలో ఉంటాయి. నా కృషిలో 
నాకు తోడ్చడిన వారందరికీ నా కృతజ్ఞతలు. ఈ పరమార్శాన్ని సాధింప చేస్తున్న నా 
ఉత్తమార్గం రామలక్ష్మీకీ నా అఫినందనలు. 


1988 సంక్రాంతి Cos 
మదరాసు - 600 017 అయా 


సమగ్ర ఆంధ్ర సాహిత్యం - నా మాట 


తేలుగు సాహిత్యం ప్రసక్తి వస్తూన్నన్ని రోజులు ఆరుద్ర జీవించి ఉంటాడు. సమగ్ర ఆంధ్ర 
సాహిత్యం అతణ్ణి చిరంజీవిని చేసింది. దీనిలో అసత్యం లేదు. అతిశయోక్తి లేదు. అప్పట్లో 
తెలుగు సాహిత్యంపై విస్తృతంగా పరిశోధనచేస్తూన్న మీరు ధన్యజీవులు'' అన్నారు 
వావిళ్ల రామస్వామిశా స్రులుగారు 'ఈ సమగ్ర ఆంధ్ర సాహిత్యం ద్వారా చక్కని వాడుక 
భాష ఎలా రాయాలన్న ది జాతికి తెలిపిన మొదటివాడు, సాహిత్య చరిత్ర ఆ భాషలో రాసి 
మెప్పించినవాడూ ఆరుడ్రే'” అన్నారు మిత్రులు జి. కృష్ణ. “మీ వ్యవహారిక భాష చాలా 
ఉత్సాహాన్ని కల్లిస్తూంది సామాన్యులకిది సుబోధకంగా, కుతూహలాన్ని రేకెత్తించేదిగా 
వుంది' అని మెచ్చారు ఎ.ఎస్‌.గుప్తగారు. 'మీ రచన విలక్షణంగా వుంది - సాహిత్య 
నిర్వచనాన్ని లక్ష్యంగా వుంచుకుంటూనే అనేకానేక నూతన అంశాలు సవిస్తరంగా 
హృద్యమమైన శైలిలో ప్రసక్తం కావడం - యీ రచనలోని విశేషాంశం. ఇంపుసాంపులతో 
ముద్దులు మూటకడుతూ, ఆంధ్ర ప్రజానీకాన్ని మురిపిస్తున్న మీ కృషి అజరామరమైనది'' 
అని సాహిత్యభూషణ పుల్లాభొట్ల వెంకటేశ్వర్లుగారు భావించారు. “మీరు అపూర్వమైన 
ఇన్ఫర్మేషన్‌ ఆంధ్ర సాహిత్యాన్ని గురించి సంపాదిస్తూ మాకానందం కలుగ చేస్తున్నారు” 
అని అభిమానం ప్రకటించారు కప్ప గంతుల లక్షణశాస్త్రిగారు. ''ఆరుద్రగారి గ్రంథ రచనా 
పద్ధతి - అతి రుచికరంగా వుండి, అక్కడక్కడి వారి చెణుకులు లెనిన్‌ గ్రాడ్‌ మంచు సోనల్లా 
చనవులునెరపి చక్కలిగింతలు పెడుతాయి చదువరిని” అని లెనిన్‌గ్రాడ్‌ నుంచి 
ఎస్‌.వి.జోగారావుగారు భావించారు. “అవసరం అయిన చోట వివరణ అనవసరమైన 
చోట సవరణ సరసమైన తీర్చు, హృద్యమైన మార్పు, పఠితలను ఆసక్తీ కేల్లిస్తూంది అన్నది 
సత్యోక్తి'' అన్నారు (శ్రీ కొమండూరి రామానుజాచార్యులుగారు. “సామాన్య పాఠకులకు 
మొట్టమొదటిసారిగా సాహిత్య చరిత్రలో పరిచయం ఏర్పరచుకొనే అవకాశం కల్లించింది. 
ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకుపోడానికి వీలైనది - మీ సజీవమైన భాష మీ అద్భుత 
రచనా చాతుర్యం!" ఎస్‌.వి. సూర్యనారాయణ అభిప్రాయపడ్డారు. “వజ్రాలు ఏరడం, రాళ్లు 
ఏరడం కూడా మనకు ఉపయోగమే. ఆ రాలు ఏరినవాడు మనం కోరకుండానే వరాలు 
ఇచ్చినవారే.”” వేలూరి వారి ఉవాచ. “ఈ సంపుటాలలో నువ్వు తెలుగు ప్రపంచంలో 
చిరంజీవివి అవుతున్నావు'' అంటూ దీవించారు తాపీవారు. 

ఇలా ఎందరెందరో పెద్దలు, ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం మెచ్చారు. ఆరుద్ర 
భుజం తట్టారు. “పూర్తిచేసిగాని ఆగకు'' అని ప్పారించారు. ఈ హెచ్చరికకు కారణం 
వుంది. ఇప్పటిదాకా ఎందరెందరో తెలుగు సాహిత్య చరిత్రను ప్రారంభించినా 
కొనసాగించిన దాఖలాల్లేవు. ఆరుద్ర ఈ సంపుటాలలో పోనుపోను ఆధునిక కాలపు 
యువతరానికి అందని, తిలియని - ఎన్నో విషయాలను అందించారనీ, ఈ రీత్యా 
పోనుపోను సంపుటాలు అపారమైన విలువను సంతరించుకున్నాయనీ - పెద్దలు 
భావించారు, భావిస్తున్నారు. 


ఆరుద్ర చాలా పట్టుదల గల వ్యక్తి. కువిమర్శకుల ధోరణికి కృంగిపోయే 
తత్వంగాని, పొగడ్తలకు పొంగిపోయే బలహీనతగాని లేని వ్యక్తిత్వం అతనిది. తను 


వేసుకున్న ప్రణాళిక ప్రకారం - శ్రమించి రాసుకుంటూపోయాడేగాని, ప్రచురణకర్తలు ఏం 
చేస్తున్నారన్నదాన్ని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. శ్రమదోపిడీని సహించలేని యీ 
సామ్యవాదిని - ఎలా దోచుకున్నారో, దోచుకో బడ్డాడో పదుగురు చెప్పినా 
పట్టించుకోలేదు. ఫలితం తొలిముద్రణ మాకే రుణభారాన్ని మిగిల్చింది. రెండవ ముద్రణ 
ఆతి నిర్లక్ష్యంగా ప్రచురణ అయి అతని మనసును బాగా కృంగదీసీంది. 


కవి, భావుకుడు, వ్యాపారం తెలియనివాడు, స్నేహానికి ప్రాణం పెట్టే తత్వమున్న 
వాడు యింత దారుణంగా కృంగిపోవడం నేను కళ్లారా చూశాను, ఈ దేశంలో సాహిత్యం 
బువ్వపెట్టదు. ఏదో వృత్తి వుండి పక్కన సాహిత్య వ్యాపారం చేసుకుంటే ఏమోగాని 
లేకుంటే బతుకు భారమే మిగులుతుంది. 


ఆరుద్ర పోయాక నేనో నిర్ణయానికి వచ్చాను. యువకుడు, ఉత్సాహవంతుడు 
అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబుగారిని “ఈ సాహిత్య సంపుటాల సర్వహక్కులు 
స్వీకరించండి. వాటి విలువ సాటిలేనిది'' అని కోరాను. వారు ప్రభుత్వం తరపున స్వీకరించి 
ఆ హక్కులు, ప్రచురించే బాధ్యతలను - తెలుగు అకాడమీ వారి చేతులో పెట్లారు. చక్కని 
ఆవగాహన, సాహిత్యం పట్ల ఎంతో అభిమానం గల డాక్టర్‌ ఎ. మంజులతగారు ఈ 
కార్యక్రమానికి ఎంతో సంతోషంగా శ్రీకారం చుట్టి “ఇకమీదే ఆలస్యం'' అని అన్నప్పుడు 
- ఆమె అభిమానాన్ని నేను కొలవలేను. పదమూడు సంపుటాలను - నాల్లు సంపుటాలుగా 
రూపొందించాలని నిర్ణయించాను. సంస్కరించి ప్రచురణకు తొలి సంపుటానికి నాంది 
పల్కాను. ఈ విషయంలో నాకు అన్నివిధాలా వెన్నుదన్నుగా డా॥ మేడిపల్లి రవికుమార్‌ 
(ఎస్‌.వి.యూనివర్సిటీ, తెలుగుశాఖ) నిలబడ్డాడు. ఆరుద్ర తను చేద్దామనుకొన్న 
మార్పులూ, చేర్పులు, తీసేయాలనో, తగ్గించాలనో అనుకున్నవి - అన్నీ అన్ని 
సంపుటాలలో నోట్‌ చేసి పెట్టారు. నేను వాటిని అనుసరించి అమల్లో పెడుతూనే, 
అవసరమైన చోట్ల కుదిస్తూ - తొలి సంపుటి సిద్ధం చేశాను. ఆగస్టు 31, ఆరుద్ర జన్మదినం 
నాటికి దీనిని వెలువరిస్తానని - బాధ్యత సంతోషంగా డాక్టర్‌ మంజులత స్వీకరించారు. ఇది 
నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మళ్లీ ముఖచిత్రం రాసీ యిచ్చారు బాపు - ఎప్పటికీ 
ఆరుద్ర అభిమాని ఆయన; “నేను వేయడమేమిటి? ఆయన వేయించుకున్నారు'' అన్నారు. 

ఉత్సాహంతో ప్రచురణ భారం స్వీకరించిన తెలుగు అకాడమీ డైరక్టర్‌ డాక్టర్‌ 
ఎ. మంజులతకు, హక్కులు స్వీకరించి నాకు మనశ్శాంతిని చేకూర్చిన ప్రీయతమ 
చంద్రబాబుగారికీ నేను శాశ్వతంగా రుణపడీ వున్నాను. 


నా భావనలో ఆరుద్ర అఖిరుచికి దీటైనది - యీ తెలుగు అకాడమీ వారి ప్రచురణే. 
ఇదే నాకు తొలి ప్రచురణేమో అనిపిస్తూంది. 


30-7-2002 


చెన్నయ్‌ శె. రామలక్ష్మి 


వాపీ 
U 


రాలానై ట్ర గై 


విషయసూచిక 


ఆదిమయుగం 
మతాలు కామితాలు 


జైనం వైనాలు 


తెలుగు జనులు - కన్నడ కావ్యాలు 


మల్లియ రేచన 
చాళుక్యయుగం 

నన్నయ్య భట్టు 
నన్నెచోడుడు. 

బద్దెన 

అమృతనాథుడూ మరికొందరూ 
పావులూరి మల్లన 
వేములవాడ భీమకవి 

సుమతి భీమన 

మల్లికార్జున పండితారాధ్యుడు 
కాకతీయ యుగం 

మంత్రి భాస్కరుడు 
భాస్కరుని కేతన 
యధావాక్కుల అన్నమయ్య 
క్షీమేంద్రుడు 

కవి భల్లటుడు 

తిక్కన సోమయాజి 

ఆంధ్ర భోజుడు 

అప్పనమంత్రి 

శివదేవయ్య 

మూలఘటిక కేతన 
కమలనాభామాత్యుడు, బయ్యన 


మంచెన 
పెద్దయామాత్యుడు 
పాల్కురికి సోమనాథుడు 
చక్రపాణి రంగనాథుడు 
కృష్ణమాచార్యులు 

మారన 
అధర్వణాచార్యుడు 
పద్మనాయక రెడ్డిరాజుల యుగం 
భాస్కర రామాయణ కవులు 
శరభాంకుడు 

శ్రీగిరి అయ్యగారు 
రావిపాటి తిప్పన్న 
చిమ్మపూడి అమరేశ్వరుడు 
ఎఠ్వా ప్రెగ్గడ 

నాచన సోమనాథుడు 
గోనబుద్ధరాజు 
కాచభూపతి, విట్టలరాజు 
దోనయామాత్యుడు 
పశుపతి నాగనాథకవి 
ప్రకాశ భారతీయోగి 
కందనామాత్యుడు 

మడికి సింగన 

మడికి అనంతయ్య 

కొరవి సత్యనారన 
విన్నకోట పెద్దన 
జన్నమంత్రి, కపి రాక్షసుడు 
శ్రీనాథుడు 

నిశ్ళంక కొమ్మన 


55, 
56, 
57. 
58, 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 
74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 


దగ్గుపల్లి దుగ్గన 

జక్కవ 

గజపతుల - తొలిరాయల యుగం 
గౌరన 

ఎన్నాలకంటి అన్నయ్య 
అనంతామాత్యుడు 

కొలని గణపతి దేవుడు 
అయ్యలరాజు తిప్పయ్య 
అంధ్రకవి రామయ్య 
పోతన 

బొప్పరాజు గంగన్న 
ఏర్పూరి సింగన్న 
వెలిగందల నారయ్య 
కాకునూరి పండితులు 
నూతనకవి సూరన 
చంద్రమౌళి, దెవరాజభట్టు 
కూచిరాజు ఎర్రన్న 
అడిదంకవులు, పూసపాటీ రాజులు 
దూబగుంట నారాయణకవి 
అన్నమయ్య 

తాళ్ళపాక తిమ్మక్క 
ప్రోలుగంటి చెన్నయమం త్రి 
పిల్లలమర్రి పినవీరభద్రుడు 
నందిఘంట జంట 

భైరవ కవి 

సంప్రదించిన గ్రంథాలు 
ముఖ్యపదానుక్రమణీక 


ఆదిమ యుగం 


అనగనగా ఒక ఈగ ఇల్లలుక్కొంటూ తన పేరు మరచిపోయిందట. “పేదరాశి పెద్దమ్మా! 
పెద్దమ్మ కొడుకా! కొడుకు చేతి గొడ్డలీ!... నా పిరేమిటీ?'' అని ఎందరెందరినో పేరుపేరునా 
వరసపెట్టి అడిగిందట. 


అచ్చంగా అలాగే తెలుగువాడనే తేనెటీగ తన సంగతి మరచిపోవడం జరిగింది. 
ఆదిలో తన పేరేమిటి? తన దేశం పేరేమిటి? తన భాషను ఏమని పిలిచేవారు? తన జాతి 
ఎలా వ్యవహరించేది? ఇటువంటి ప్రశ్నలకు జవాబులు ఎందరెందరినో ఆడిగి 
తెలుసుకొంటేగాని దొరకవు. 


పేరు - పెరిమె 


ఆంధ్ర సాహిత్యంలో మనకు లభిస్తున్న మొట్టమొదటి కావ్యం నన్నయ గారి 
భారతం. అది క్రీ.శ, 11-వ శతాలద్దీనాటీది. అందులో మన భాష తెనుగు’ భాష అని ఆయన 
పేర్కొన్నారు. ఆయితే నన్నయగారి కాలంనాటికే దీనికి 'ఆంధ్ర' భాష అనే పర్యాయపదం 
ఉన్నట్టు తెలుస్తున్నది. తమ స్నేహితుడు నారాయణభట్టు ఆంధ్ర భాషలో కూడ కవిత్వం 
చెప్పగలడని తాము స్వయంగా వ్రాసిన నందంపూడి శాసనంలో ఆయనే చెప్పారు. 


నన్నయగారికి ఒక శతాబ్దం పై చిలుకు ప్రాచీనుడు మల్లియరేచన కవిజనా శ్రయమనే 
లక్షణ గ్రంథాన్ని మన భాషలో రాశాడు. అయితే అతడు “తెనుగు' అని చెప్పాడో 'తెలుగు' 
అని పీర్కొన్నాడో నికరంగా చెప్పలేం. ఏ మాటనైనా ఆయన ప్రాస స్థానంలో వాడలేదు 
అందుచేతనే ఈ సంశయం. బహుశా “తెనుగు అనే ప్రయోగాన్ని చేసి ఉండవచ్చు. 


వీరిద్దరికన్నా కొంత ప్రాచీనుడు ఉద్యోతనుడు అనే ప్రాకృత భాషాకవి. 'కువలయ 
నూల' కథలో తన కాలంలో ప్రచారంలో ఉన్న పద్దెనిమిది దేశాల వారినీ, వాళ్ళ 
భాషలనూ పేర్కొన్నాడు. అతడిచ్చిన జావీతాలో ఆంధ్రదేశం, ఆంధ్ర భాషా ఉన్నాయి. 
ఆనాడు ఆంధ్రులను గురించి ఆయన చెప్పినది నేటికీ అక్షరాలా వర్తిస్తుంది. 


“పియ మహిళా సంగామే సుందరగత్తీయ భోయణే రోద్దే 
అటుపుటు రటుం భణంతి ఆంధ్రేకుమూరో సలోయేతి'' 


2 సమగ్రాంధ్ర సాహీత్యం 


ఈ ప్రాకృతాన్ని శ్రీ పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రిగారు ఇలా తెలుగు 
మాటలలోకి తర్జుమా చేశారు." “అందగత్తెలన్న్నా, అధవా యుద్ధరంగమన్నానూ 
సమానంగా ప్రేమించేవాళ్ళున్నూూ, అందమైన శరీరాలు గలవాళ్ళున్నూ, తిండిలో 
దిట్టలున్నూ అయిన ఆంధ్రులు అటూ పుటూ ('వెట్టు' కాబోలు) రటూ (“రట్టు ఏమో) 
అనుకొంటూ వస్తూండగా చూచాడు.” ఉద్యోతనుడు చెప్పిన సుగుణాలు నేటికీ మనలో 
ఉన్నాయి. ఈ ప్రాకృత కవికాలం క్రీ.శ. 892 ప్రాంతం. 


అంతకు ముందు ఆంధ్రమనే పదాన్ని జాతి వాచకంగా, దేశపరంగా వాడుతూ 
వచ్చేవారు. మన దేశాన్ని మొట్టమొదట పాలించిన సాతవాహనులు తమ జాతిపేరుగాని, 
తమ దేశం సంగతినిగాని తాము వేయించిన ప్రాకృత శాసనాలలో ఎక్కడా చెప్పలేదు. 
వీళ్ళు క్రీస్తు శకానికి పూర్వమే పాలించారు. తమ రాజ్యాన్ని దక్షీణాపథం అన్నారు. 


అయితే ఇటీవలి పరిశోధనలవల్ల సాతవాహనుల జన్మభూమి ఆంధ్రదేశమే అని, 
వారి భాషలో అత్యంత ప్రాచీనమైన తెలుగు మాటలే ఉన్నాయని రుజువైంది. 
పురాణాలలో పేర్కొన్న ఆంధ్రభృత్యులూ, ఆంధ్ర రాజులూ సాతవాహనులే అన్న సంగతి 
రూడీ అయింది, 


క్రీ.శ. 234లో శివస్కందవర్మ అనే పల్లవ యువరాజు ఒక ప్రాకృత శాసనంలో మన 
దేశాన్ని “అంథాపథం' అన్నాడు. దేశపరంగా అంధ్ర శబ్దాన్ని వాడిన వాళ్ళలో ఇతడే 
ప్రప్రథముడు. తరవాత తరవాత మన దేశాన్ని ఆంధ్రమండలం, ఆంధ్ర విషయం, 
ఆంధ్రభూతలం, ఆంధ్రదేశం అని రకరకాలుగా చాలామంది తమ శాసనాలలో 
పేర్కొన్నారు. 


తమిళ 'సంగవాజ్మయంలో చివరి సంకలనమైన “పురనానూరు'లో “ఆమ్‌ అందిరం' 
అనే నాయకుని ప్రసక్తి ఉంది. ఈ సంకలనం క్రీ.శ. 4వ శతాబ్దీది. 


ఆంధ్ర దేశానికి త్రిలింగ దేశమనే పేరుకూడ ఉంది. ఈ మాటను మొట్టమొదట 
వాడినవాడు కాకతీయ యుగంలోని విద్యానాథుడు అని అతడి శోకాన్ని బట్టి 
చెప్పుకొంటారుగాని, నిజానికి అంతకుముందే ఎప్పుడో వాడినవాడు రాజశేఖరుడనే 
సంస్కృత కవి, అతని “విద్దదాలభంజిక' అవే నాటకంలో ఒక రాజుగారు త్రిలింగాధిపతి. 
రాబిశేఖరుడు క్రీశ. 880-920 మధ్యకాలంలోనివాడు. ఇతడు “త్రిలింగ” అనే పదాన్ని 
రేఫయుక్తంగా 9వ శతాబ్దంలో వాడాడుగాని అంతకుముందు రేఫ లేకుండా కేవలం 
“తిలింగ' అనే రూపంలో వాడుకలో వుండేది. మార్కండేయపురాణంలోనూ, వాయు 
పురాణంలోనూ 'తిలింగ' అనే పదమే వాడారు. 


.ఈ 'తిలింగ' అనే పదమూ, “తెలుగు' అనే మాటా ఒక కుదుటిలోవే అనుకోవాలి. 
మన భాషకు తెలుగు భాష అనే పేరే ఎక్కువ వాడకంలో వుంది. నన్నయగారు తమ 


1. గిడుగు రామమూర్తి పంతులుగారి తమ సప్తతి జన్మదినోత్సవ ప్రచురణ 'వ్యాససంగ్రహం'లో 
ప్రాకృత గ్రంథకర్తలూ, ప్రజాసేవానూ అనే వ్యాసంలో. 


ఆదిమ యుగం 3 


భారతంలో "తెనుగు' అనే మాట వాడారు గనక కొందరు ఆ పదమే ప్రాచీనమంటారు. 
తిక్కనగారి సమకాలికుడైన కేతన తన “ఆంధ్ర భాషా భూషణం'లో ప్రాసస్థానంలో 
“తెలుగు. అనే మాటను నాలుగైదుసార్లు వాడాడు. అందుచేత 'తెలుగు' అర్వాచీనమని 
కొందరనుకోవచ్చు గాని 'తెలుగు' పదమే చాలా ప్రాచీనమని చెప్పాలి. ఎందుచేతనంటే 
తమిళ, కర్ణాటక శాసనాలలో “తెలుంగ' అనే పదమే మొట్టమొదట కనబడుతోంది. 


తమిళ వాజ్మయంలో అత్యంత ప్రాచీనమైన 'అగత్తియం' అనే లక్షణ గ్రంథంలో 
“కొంగణం కన్నడం కొల్లం తిలుంగుం” అని సూత్రీకరించారు. కొంతమంది తమిళుల 
దృష్టిలో 'అగత్తియం' క్రీస్తుశకానికి కొన్ని శతాబ్దుల పూర్వం నాటిది. కాని, తమిళ 
పండితులలో కొంచెం సజావుగా వుండే వైయాపురిపిళ్ళిగారి అంచనా ప్రకారం క్రీ.శ. 5వ 
శతాబ్దిలో అగత్తియం రచశ్ర జరిగి ఉంటుంది. (కొందరు పండితులు 'అగత్తియం' కర్చృత్వం 
విషయంలో చర్చలు లేవదీసి, అది అర్వాచీనం కావచ్చునని వాదిస్తున్నారు. మన “ఆంధ్ర 
శబ్బచింతామణి' కీ, దీనికీ ఈ విషయంలో పోలికలున్నాయి). 

“ఆంధ్ర”, “తెనుగు', 'తెలుగు' అనే మూడు పదాలలో ఏది ఎంత ప్రాచీనమో 
తెలుసుకొన్నాము. భాషాపరంగా వీటిని ముందుగా వాడీనవాళ్ళ పేర్లూ, తారీఖులూ 
తెలుసుకొన్నాము. ఆ తారీఖులు మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ముందుకుపోదాం. 


'తెలుంగు' అగత్తియం క్రీశ. 5-వ శతాల్షీ 
'ఆంధ్ర' ఉద్యోతనుడు క్రీ.శ. 9-వ శతాల్దీ 
తెనుగు నన్నయ క్రీశ 11-వ శతాల్లీ 


క్రీశు 5-వ శతాబ్టీనాటీకే ఇతరులు మన భాషను 'తెలుంగు' భాష అని పిలవనైతే 
పిలిచారుగాని, ఆ భాష ఎలా ఉండేదో, వాక్ళరచన ఎలా సాడేదో, పాటలూ, పద్యాలూ 
ఉండేవో లేవో మనకు తెలియదు. ఎందుచేతనంటే, మన లిపిలో, మన మాటలతో 
రచించిన మొట్టమొదటి తెలుగు శాసనం మనకు క్రీ.శ. 575 నాటీడే లభించింది. అయినా, 
మనం దానితో తృప్తిపడి ఊరుకోకూడదు. మన భాష ఎంత ప్రాచీనమో తెలుసుకోవాలి. 
దాని స్వభావాన్ని సాధ్యమైనంతవరకూ ఆకళించుకోవాలి. ఆనాటి తెలుగు సారస్వతం 
మనకు ఎలాగూ దొరకదు కాబట్టి కనీసం భాషాస్వరూపాన్నయినా తెలుసుకొంటే 
మంచిది. 


తొలి తెలుగుమాట 


మన అమరావతీస్తూపం చాలా ప్రాచీనమైనది. దానిని మూడు అంచెలుగా కట్టారు. 
క్రీస్తుపూర్వం 200 మొదలుకొని క్రీ.శ. 200 లోపున ఈ నిర్మాణం సాగింది. ఇక్కడ దొరికిన 
ఒక రాతిపలకమీద 'నాగబు' అనే మాట కనబడింది.’ ఇదే మనకు లభించిన మొదటి 


2. ఇది తెలుగు పదమని మొదట గుర్తీంచినవారు వేటూరి ప్రభాకరశాస్త్రీగారు. చూ॥ 'భారతి' జూన్‌ 1828 
(ఈ పదం ఆసలు ఆంధ్రలిపీకి మూలంగా భావించి దాని స్వరూపాన్ని ఈ గ్రంథానికి రంగపీఠికగా 
తీసుకొని అట్టమీద అ గ్రశీర్ణికగా అగ్రపీఠమిచ్చాను). 


4 | సమగ్రాంధ్ర సాహిత్యం 


తెలుగుమాట. ఈ 'నాగబు' అన్న పదమే నాగమ్బు, నాగంబు, నాగమ్ము, నాగము, నాగం 
అని మార్పులు చెందింది. ఇవాళ వాడుక భాషలో బిందుపూర్వక బుకారంతో ఏమాటనూ 
మనం ప్రథమా విభక్తి ఏకవచనంలో వాడము. 'ము'కారం వాడవలసిన చోట్లలో సైతం 
సున్ననే ఉచ్చరిస్తాం. అందుచేత 'నాగంబు' అనేది ఏదో కొత్తగా వినబడవచ్చుగాని 
ఈ కోవలో ఉన్న అసలు సిసలు ద్రావిడభాషా పదాన్ని మనం నేటికీ నిత్యం వాడుతూనే 
ఉన్నాం. అది 'చెంబు.' అందుచేత నాటినుంచి నేటిదాకా ఈ 'బు' ప్రత్యయం తెలుగు 
భాషలో సజీవంగానే ఉంది. 


మన దేశాన్ని పాలించిన ప్రాచీన రాజులు వేయించిన ప్రాకృత సంస్కృత 
భాషాశాసనాలలో పేర్కొన్న గ్రామాల పేర్లూ, వ్యక్తుల పేర్లూ తీసుకొంటే ఎన్నో తెలుగు 
పదాలు మనకు తెలుస్తాయి, మొదటి తెలుగుభాషా కాసనానికి పూర్ణం మన భాషలోని 
పదాలు ఎలా ఉండేవో తెలుసుకోవడానికీ ఇవి చాలా తోడ్పడతాయి. ఇలా సేకరించిన 
పదాల పట్టిక చూడండీ. 


కొన్ని ప్రాచీన శాసనాలలోని తెలుగు పదాలు 


అత్తివర్మ గోరంట్ల తామ్ర శాసనం క్రీశ. 350 


అలుకొటే శాలంకాయన పెదనందివర్మ పెదవేగి శాసనం క్రీ.శ. 390 
ఆచంట అనంతవర్మ శృంగవరపు కోట దానశాసనం క్రీ.శ 450; 550 
ఇర్పులి రెండవ పులకేసి కొప్పరపు శాసనం క్రీ.శ. 631 
ఉరవపల్లియే 'విష్ణుగోపుని ఉరవపల్లి తామ్ర శాసనం క్రీ.శ. 342-366 
ఏళూర విజయదేవవర్మ ఏలూరు తామశాసనం క్రీశ 5-వ శతాల్డి 
ఓమ్‌గోడు రెండవ విజయస్కందవర్మ క్రీ.శ 385 

(ఒన్‌దోడు) ఒమ్‌గోడు దాన శాసనం 
కంగూర దామోదరవర్య మట్టేపాడు తామశాసనం క్రీ.శ. 295-315 
కంఆరారు మూడవ మాధవవర్మ పొలమూరు శాసనం క్రీశ 635 
కడా కుదురు రెండవ సింహవర్మ ఒమ్‌గోడు శాసనం క్రీ.శ. 383-385 
కళ్లుకూర విష్ణుగోపుని ఉరవపల్లి తామశాసనం క్రీశ. 342-366 
కణ్జీ (రణ్లలి) పృథ్వీమూలుని గోదావరి తామ్రశాసనం క్రీ.శ. 538 
కమ్భురాఇ్బూరువే శాలంకాయన నందివర్మ పెదవేగి శాసనం క్రీశ 475 
త(కు)రుపూర సింహవర్మ శాసనం క్రీ.శ. 310 
ఠళిక - కీట్టిప్ప అనంతవర్మ శృంగవరపు కోట దానశాననం క్రీ.శ. 450; 550 
కుడావాడ మాధవవర్మ ఈపూరు (1) తామ్రశాసనం క్రీ.శ. 495 
కుడూర బర్జెస్‌ -“బుద్దిస్ట్‌ స్తూపాస్‌ ఆఫ్‌ అమరావతి 

& జగ్గయ్యపేట' నెం. 50 

వకాషాత జయవర్మ కొండముడి తాచ్రుశాసనం క్రీ.శ. 235 
రరట్యూరు మాధవవేర్య పాలమూరు శాసనం క్రీ.శ. 635 


కొంపెర 

కొట్టిశర్మ 

కోడికిమ్‌ (కోడంకి) 
రోణ్ణముడి 
కొణ్జవేయపూర్‌ 
కోణ్ణమంచి 
కోడ్డమురువుదు 
కోహీతూరె 
ఖడవలి (కొడవలి) 
గోలశర్మ 

చిన్సపురి (చిన్నపురి) 


చీకూర - చూయిపాక 


చెళ్పారువ గ్రామే 
చెన్చలూరు 
ణడతూరే 


తాణీవాడ 
తు 


తానుపాక - తాస్తి కొన్చ 


తెల్లవల్లి విషయే - 
తొణ్వాపర 
దాలూరే 


దేయవాటీి 


దొడ్డిస్వామి 
నడీప్పీ (నడిపి) 


నతాచడు - నాగోళామి 


నేత్రపాటి విషయ 
పగుహూరు 
పటీికివిషయే 
పాంతూర 
సాగుణశారవిషయే 
పికిరే 

పిడిహ 
పురణిసమ 
పులిమ్చూరు 


(ఫొలమూరు) 


నందివర్మ కంతీరు తామ శాసనం 
బర్జెస్‌ - “బుద్ధిఫ్ట్‌ స్తూపాస్‌ ఆఫ్‌ 
అమరావతి & జగ్గయ్యపిట' నెం. 19 
స్కందవర్మ కానుకొల్లు తామశాసనం 
అత్తివర్మ గోరంట్ల ఇాసనం 


జయవర్మ కొండముడి తామశాసనం 
రెండవ పులకేశి కొప్పరపు తామ్రశాసనం 
పృథ్వీమహారాజు తాణ్జీవాడ దానశాసనం 


చండ్రవర్మ కోమర్దీ తామశాసనం 

చందసతి కొడవలి శాసనం 

విజయస్కందవర్మ ఒంగోడు శాననం 
విజయస్కందవర్మ కంతేరు తాచుశాసనం 
పృథ్చీమూలుని గోదావరి తా మశాసనం 
శాలంకాయన నందివర్మ పెదవేగి శాసనం 
రెండవ కుమూరపిష్టుని చెందలూరు తాత్రుశాసనం 
ఇక్షాన్షకుల శాసనం 

పృఢ్వీమహారాజు తాణ్జివాడ దానశాసనం 
అత్తివర్మ గోరంట్ల తామ శాసనం 


అనంతవర్మ సిరిపుర తామ్ర శాసనం 
చారుదేవి బ్రిటీష్‌ మ్యూజియం తామ్రశాసనం 
ఉమావర్మ ధవళపేట దానశాసనం 
విష్ణుగోపుని నెడుంగరాయ దానశాసనం 
నెడుంగరాయ తామ్ర పట్టిక 


విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ దానశాసనం 
పల్లవీ విష్ణుగోపవర్మ చూర దానశాసనం 
ఇం ద్రభట్టారకవర్మ రామతీర్థ శాసనం 
జయవర్మ కొండముడి తాచ్రుశాసనం 


సింహవర్మ పికిరదాన శాసనం 

కానుకొల్లు ప్రాకృత శాసనం 
ఇంద్రభట్టారకవర్మ రామతీర్థ కాయశాసనం 
మాధవవర్మ పొలమూరు తామశాసనం 


క్రీశ 4-వ శతాబ్దీ 


(కీ.శ. 270-285 
క్రీ.శ. 631 
క్రీ.శ. 7వ శతాల్లీ 


క్రీ.శ. 380-35 
క్రీశ 3న శతాల్లీ 
క్రీ.శ. 4వ శతాల్లి 
క్రీ.శ 4వ శతొస్టీ 
క్రీ.శ. 538 

క్రీ.శ. 475 

క్రీ.శ. 5వ శతాబ్లి 
3వ శతాప్లీ 
క్రీ.శ.7వ శతాబ్ది 
4వ శతాల్లీ 


క్రీ.శ. 528-29 
క్రీ.శ, 275-285 
క్రీ.శ.400-430 
5న శతాన్టీ 
క్రీ.శ. 448 


క్రీ.శ. 537 
క్రీ.శ. 340 
క్రీశ. 530 
క్రీ.శ, 235 


క్రీ.శ. 364 


క్రీ.శ 530 
కీ.శ. 635 


పులోక (పులక) 
వెణుకపయు 
పెరువాటక 
పొలంబోర 
ప్రాలూర 
మందచజ్ఞ 

మందర 


మయిన్డవాటకి 
మహాకామ్‌దురూరే 
మహాతగవర 
మహాతలవర 
మాబ్బడూ(దూ) గ్రామే 
ముదాటీ తటాక 
ముణజ్లూర మురొకకీ 
మూగమూరు 
మూయెరకూటువ 
మేజీతాప 
రాకలువ 

రావిరేచ 

రేగొన్లం 
అగుబమ్‌ణు 
టెందుళూరవాసక 
విదేనూర పల్లికా 
విరపర 

విర్పణు (పథాత్‌) 
విలెమ్చలి 

విళవట్టి 

వేకుమూరి 

వేపురకే (వేపూరు) 
సకునక 

సారపల్లి 
హలమ్బుర 


హిరలూరే 


శరభవర దాన శాసనం 

రెండవ సింహవర్మ ఒమ్‌గోడు శాసనం 
ఇంద్రభట్టారకవర్మ రామతీర్థ తొమ్రశాసనం 
మూడవ మాధవవర్మ పులమూరు శాసనం 
శాలంకాయన నందివర్మ పెదవేగి శాసనం 
మాధవవర్మ ఈపూరు తామ శాసనం 
ఆమరావతి & జగ్గయ్యపేట నెం. 22 
మాధవవర్మ పొలమూరు తామ్ర శాసనం 
ఇక్ష్వాకుల శాసనం 

కొండముడి జయవర్మ శాసనం 
వీరపురుషదత్తుని నాగార్జున కొండశాసనం 
సింహవర్మ మంగదూరు దానశాసనం 
పల్లవ విష్ణుగోపవర్మ చూరదాన శాసనం 
మాధవవర్మ ఈపూరు 1 తామ్ర శాసనం 
పృథ్చీమూలుని గోదావరి తామ్ర శాసనం 
పల్లవ విష్ణు గోపవర్మ చూరదాన శాసనం 
పల్లవ విష్ణు గోపవర్మ చూరదాన శాసనం 
శక్తీవర్మ రాజోలు తామ శాసనం 
విక్రమేండ్రవర్మ చిక్కుళ్ళ తామ శాసనం 
విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ తామ శాసనం 
పల్లవ విష్ణు గోపవర్మ చూరదాన శాసనం 
విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ తామ్ర శాసనం 


విజయనందివర్మ కొల్లేరు దాన శాసనం 


యువరాజ శివస్కందవర్మ మైదవోలు శాసనం 


రెండవ పులకేశి కొప్పవరపు తామ శాసనం 
మాధవవర్మ ఈపూరు ! తామ్ర శాసనం 
సింహవర్మ విళవట్టి దాన శాసనం 
విజయస్కందవర్మ కండేరు తామ్ర శాసనం 
శ్రీ పులోమావి మాక్యదోని శాసనం 
అనంత శక్షివర్మ సకునక దాన శాసనం 
ప్రభంజనవర్మ చికాకోల్‌ తామ్ర శాసనం 
బర్జెస్‌ - ' బుద్దిస్ట్‌ స్తూపాస్‌ ఆఫ్‌ 

అమరావతి & బగయ్య పేట' నెం. 43 


సమగ్రాంధ్ర సాహిత్యం 


క్రీ.శ. 5, 6వ 
శతాబ్దులు 
క్రీ.శ. 530 
క్రీ.శ. 635 
క్రీ.శ. 475 
క్రీ.శ 495 


5వ శతాన్తీ 
క్రీ.శ. 3వ శతాబ్దీ 
క్రీ.శ. 270-285 
క్రీ.శ. 239 
క్రీ.శ. 364 
క్రీ.శ. 340 
క్రీ.శ. 495 
క్రీ.శ. 538 
క్రీ.శ. 340 
5వ శతాల్లీ 
క్రీ.శ. 537 
క్రీ.శ. 537 
క్రీ.శ. 537 
క్రీ.శ. 340 
క్రీ.శ. 637 
క్రీ.శ. 4వ శతాల్లీ 
తీవ శతాబీ 
క్రీశ. 631 
క్రీ.శ. 420-455 
క్రీశ 446 
క్రీ.శ. 4వ శతాబ్ది 
(కీ.శ. 200 


క్రీ.శ. 450-560 


ఈ పట్టికవల్ల తెలిసీ విషయాలను కొన్నింటిని బేరీజు వేద్దాం. ఆ రోజుల్లో గ్రామాల 
పేర్ల చివర ఊరు, కుదురు, కొన, కోడు, చెలువు, తొటె, పర, పట్టు, పాక, మంచి, ముడి, 
మూడి, రేవు, వట్టి అనే తెలుగు మాటలు ఉండేవి. ఇప్పటికీ తెలుగుదేశంలో కొన్ని 
గ్రామాల పేర్ల చివర ఈ మాటలే మనకు కనబడతాయి. ఈ శాసనాలలోని వేప, రావి, 
రేగు, తాడి మొదలైన మాటలనుబట్టీ నాటికీ నేటికీ కొన్ని చెట్లకు ఓకే. పీరు 


ఆదిమ యుగం 7 


వాడుతున్నామని తెలుస్తోంది. ఆ రోజులోనూ రేవులుండేవి. రేవును తొటి అనే 
పర్యాయపదంతో పిలిచేవారు. 'వీయ్యం' అనే మాటను నేడు మనం వాడుతాముగాని 
ప్రాచీనులు “ప్రాలు' అని వాడేవారు. నేడు 'తలంబ్రాలు'లో మాత్రమే మనకు ఈ “ప్రాలు' 
అనే రూపం కనబడుతున్నది. నేడు మనం పుస్తకాలలో వాడుతున్న కురు, పెరు, చెన్ను 
మొదలైన పోషణాల వాడకం నాడే మొదలుపెట్టారు. ఆనాడు ప్రారంఖీంచిన చిన్న, తెల్ల 
మొదలైన విశేషణాలు నేటికీ నిలిచి ఉన్నాయి. 


ఇవాళ మనం సంస్కృత పదాలనూ, తెలుగు మాటలనూ కలిపి సమాసాలు 
గ్రంథస్థం చేయడానికి కొన్ని నియమాలు పెట్టుకొని తెలుగు మాటలు సమాసం ముందు 
వోషణాలుగానే వాడుతున్నాం గాని ఆనాడు మన పూర్వులు ఇలాంటి బెడదలు 
పెట్టుకొన్నట్టు లేదు. 'నేత్రపాటి విషయం', “మహాకొందూరు', 'మహాతలవర' మొదలైన 
మిశ్ర సమాసాలు యథేచ్చగా చేసీవారు. 


ఒక్క శాసనాలవల్లనే కాక ప్రాచీన ప్రాకృత గ్రంథాల మూలంగా కూడ మనకు 
కొన్ని తెలుగు పదాల సంగతి తెలుస్తుంది. హాలుడు అనే సాతవాహన రాజు తన'కాలంలో 
ప్రచారంలో ఉండిన కవిత్వాన్ని సంకలనం చేశాడు. అందులో అత్త పిల్ల, మోడీ, పాడి, 
పొట్ట, కరణి మొదలైన తెలుగు మాటలున్నాయి. ఇవి తెలుగు భాషలోనుంచే ప్రాకృతంలోకి 
వెళ్ళాయని చెప్పడానికి వ్యాఖ్యాతల వివరణలూ, హేమచండ్రుడి “దేశినామాల' అనే 
నిఘంటువులోని అర్భాలూ ఆధారాలు. ప్రాకృతంలోకి వెళ్ళిన తెలుగు మాటలను గురించి 
తిరుమల రామచంద్రగారు 1948 'భారతి' పత్రికలో వ్యాసాలు వ్రాశారు. దీవాకర్ల 
వెంకటావధానిగారు తమ 'ప్రాబ్నన్నయ యుగము" అనే పుస్తకంలోనూ విపులంగా 
చర్చించారు. ఈ మాటల పట్టికను ఈ క్రింద చూపెడుతున్నాను. 


గాథా సప్తశతిలోని తెలుగు మాటలు 


అత్త కుమూరిలుడు 1-8 
అత్త చామీకరుడు 6-69 
అత్త మాధవుడు 5-97 
అద్దాయే (అద్దం) రాయవగ్గుడు 3-4 
అలాహి (అల్లా ఒల్లను) శాలివాహనుడు 2-27 
అవ్వో ( అవ్వ- విషాదం) శాలివాహనుడు 5-75 
అవ్వో (అవ్పు- ఆశ్చర్యం) 3-73 
అవ్వో (అవ్వ'- ఇబ్బంది) 4-6 
క్రీ (సంబోధన) 5-37 
ఓ (సంబోధన) 2-5 
కరణి (తీరున) 3-100 
కీలించియ (క్రించు) 1-80 


కుసుంభ (కుసుమ పువ్వు) 

కై (విభక్తి) 

కై (విభక్తి 

చటుఅం (చట్టున) 

చోజ్జం (చోద్యం- విడ్డూరం) 

తొళూర (తరర) 

తీరయే (తీరదు) 

తుప్పు (నెయ్యి-త్రువ్వు) 

పలాల (పుల్లి గడ్డి) 

పాడీ (పడ్డ) 

పాణవుడి (పాలసు) 

పిలూఆ (పిల్ల) 

పేచిరి (పేద్చారితనం) 
నాచనసోముడు వాడాడు - 
“మచ్చరపు వాసుదేవుడు పిచారితనంబు'' 

పోట్టం (పొట్ట) 

ఫలహి (ప్రత్తి 

ఫలహి (ప్రత్తి) 

ఫలహి (ప్రత్తి 

బోండీ (పంది 

బోల (వేళ్లు 

బోల (వేళ్లు 

బోల (వేళ్లు 

మోడీ (మోడి- పింకం) 

రుంప (రంపం) 

వాలుంకీ (ఒల్లెంళ-వాలుగ) 

సావులి (శాలువ) 


సమగ్రాంధ్ర సాహిత్యం 


2-465 
5-32 
1-30 
2-62 
5-6 
1-37 
2-95 
3-88 
2-9 
1-65 
3-27 
2-2 
హాలుడు 4-71 
అలక్కుడు 3-85 
కహిలుడు 2-65 
జజణ్ణ్ఞంద సామడు 4-60 
వాలుడు 4-59 
విగ్గహుడు 5-2 
అరికేసరి 3-20 
నిరువణుడు 3-32 
వాహనరాయుడు 3-10 
శాలివాహనుడు 5-65 
హాలుడు 2-20 
అలయుడు (అనీకుడు?) 1-10 
ణీలుడు 3-69 


ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు 1931లోనే పాళిభాషక్తూ, కొన్ని తెలుగు 
మాటలకూ ఉన్న పోలికలను గురించి ఆ సంవత్సరపు మార్చినెల భారతిలో ఒక వ్యాసం 
వ్రోశారు. బొంది, పస్తాయించు, ఓర, కూల్చు, ఒడ్డు అనే అయిదు పదాలను చూపెట్టారు. 
ఇవి బహుశా మనకు పాళీభాషలోనుంచే వచ్చాయన్నారు. కాని, వీటిలో 'బొంది' అనే 
పదం తెలుగునుంచే పాళీలోకీ వెళ్ళిందని చెప్పవచ్చు. 


“రూవముహతణుసు బోందీ భూసియడొవయేసు బొంగిలో, 
భల్లూ రీచ్చే భగ్గం లిక్తే భంధీయ అసఈయే''. 


(దేశినామమాల 6-59) 


ఆదిమ యుగం 9 


“బోందీ రూపం, ముఖం, శరీరంచేతి త్రర్థా బోందం ముఖ మిత్యస్మే' అని 
వివరణ. 'బొంది' శరీరమైనా నేటికి “నీ బొంద” అనే తెలుగు తిట్టులో 'ముఖం' అనే 
అర్థం నిలబడనే నిలబడీంది. ' లక్ష్షీకాంతంగారు' చూపిన మిగతా పదాలు ప్రాకృ 
తంలోనుంచే తెలుగులోకి వచ్చాయనుకోవచ్చు. 


ఇచ్చి పుచ్చుకోళ్ళు 

మన భాషకు ప్రాకృత, సంస్కృత భాషలతో సంబంధం శతాబ్దాల తరబడిగా ఉంది 
గనుక ఆ భాషలలో నుంచి వేలకువేల పదాలు మనకు సంక్రమించడంలో ఆశ్చర్యం లేదు. 
రెండుమూడు వందల సంవత్సరాలు మాత్రమే మనమీద అధికారం చలాయించిన ఉరుదూ, 
ఇంగ్లీషు భాషలలోంచి వందలాది మాటలు మన నిత్య వ్యవహారంలోనూ, తద్వారా 
సాహిత్యంలోనూ చొరబడీడం మన అనుభవంలోని విషయమే. ఇంకొక భాషలోంచి 
మాటలను ఎరువు తెచ్చుకొని మన సాంతం చేసుకొన్నంత మాత్రాన మన భాష ఆ భాషకు 
పుత్రిక అనలేము. తొలిరోజులో మనం ఎన్నో పదాలను సంస్కృత, ప్రాకృతాల నుంచి 
బదులు పుచ్చుకున్నట్లే మనమూ అన్నీ కాకపోయినా కొన్నయినా ఎరువిచ్చాము. 


ఈ విధంగా మనం ఎరువిచ్చిన మాటలు సైతం అసలు సంస్కృతంలోనివేనని 
పండితులు బుకాయిస్తారు. ఈ భేషజాన్ని కుమారిలభట్టు ఏనాడో బయటపెట్టాడు. వైదిక 
భాషలోనికి సంక్రమించిన మ్లేచ్చ భాషా పదాలకు అర్థనిర్ణయం చేసీ సేటప్పుడు. సంస్కృత 

' వైయాకరణులు ఆ మచ్చ పదాలకు సంస్కృత వ్యుత్చత్తులు కల్పించి వాటి అర్థాన్ని ఎలా 
సమర్థించారో చూపెట్టడానికి ద్రావిడ భాషాశబ్దాలైన శోర్‌, పాంబు, వయిర్‌ అంతర్‌ 
మొదలైనవి -కుమారిలభట్లు ఉదాహరణగా చూపెట్టాడు. ఈయన క్రీ.శ. 7-వ శతాద్ది 


వాడని కొందరంటారుగాని వాస్తవానికి అంతకన్నా ప్రాచీనుడనీ, క్రీ.శ 500 ప్రాంతాన 
గాని, ఆ మాటకు వస్తే అంతకు పూర్వమే గాని జీవించి వుంటాడనీ తెలుగుభాషా సమితి 
వారు వారి “విజ్ఞానసర్వస్వం' 3౩-వ సంపుటిలో (పుట 758) నిరూపించారు. అంటే క్రీ.శ 
5-వ శకాబినాటికే భాషాశాస్త్రరీత్యా ద్రావిడ భాషలకు ఒక స్థానం ఏర్పడింది. 


సంస్పృతము-తెలుగు 

ఆధునిక భాషాశాస్తాలు పరిణతి చెందడానికి పూర్వం '“తల్లి సంస్కృతంబె ఎల్ల 
భాషలకును'' అని మనవాళ్ళు విశ్వసించేవారు. తెలుగు భాష కూడా గీర్వాణంలో నుంచే 
జనించిందన్నారు. మన తాతతండ్రులు దానిని ఒప్పుకున్నారు. ఆధునిక యుగంలో 
దూరాలు తగ్గిపోయాయి. వివిధ భాషలవాళ్ళూ చేరువవుతున్నారు. శాస్త్రీయ పద్ధతులలో 
పరిశోధనలు సాగుతున్నాయి. వీటిని ఆధారం చేసుకొని ప్రపంచ భాషలలో వివిధ 
కుటుంబాలు ఉన్నాయనీ, అందులోని ద్రావిడ భాషా కుటుంబంలో మన తెలుగు భాష 
చేరుతుందని శాస్త్రజ్ఞులు చెప్పుతున్నారు. 


10 సమగ్రాంధ్ర సాహిత్యం 


అయినా కొందరు ఇంకా సంస్కృతంలోనుంచే తెలుగు పుట్టిందని భావిస్తున్నారు. 
ఇతరులను అడే నమ్మమనికూడ చెప్పుతున్నారు. డాక్టరు చిలుకూరి నారాయణరావు 
గారు తెలుగు సంస్కృత, ప్రాకృతజన్యమని నిరూపించడానికి విశ్వప్రయత్నాలు చేసి 
ఎంతో తాపత్రయపడ్డారుగాని ఆచార్య గంటి జోగి సోమయాజిగారూ, ఆచార్య కోరాడ 
రామకృష్ణయ్యగారూ, వజ్ఞల చినసీతారామస్వామి శాస్త్రిగారూ మొదలైనవారు దీనిని 
పూర్వపక్షం చేశారు. 


సయానా స్వతంత్రభాష 
అందువల్ల తలుగు కూడా ఓక స్వతంత్ర భాషినని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. 


ఇది ద్రావిడ భాషా కుటుంబంలో ఒక ముఖ్యమైన భాష. తమిళ, కర్ణాటక, మలయాళాలు 
మన తో బుట్టువులు. 


ప్రస్తుతం తేలిన లెక్కల ప్రకారం ద్రావిడ భాషా కుటుంబములో మొత్తం ఇరవై 
యొక్క భాషలున్నాయి. వాయవ్య దోనుంచి మూల ద్రావిడం ప్రస్థానం చేసి వివిధ 
కాలాలలో విడిపోతూ వచ్చిందని శాస్త్రజ్ఞులు చెప్పారు. ఏయే కాలాలో, ఏయే దిక్కులో 
పయనిస్తూ ఏయే భాషలుగా మూల ద్రావిడం విడిపోయినదీ సోవియట్‌ యూనియన్‌లోని 
ద్రావిడ భాషా శాన్త్రజ్ఞాడు యం.యస్‌. ఆంద్రొనోవ్‌ ఒక భౌగోళిక పటంలో చూపెట్లాడు." 
(ప్రక్క పుటలో ఈ బొమ్మ వుంది). ఈ ఇరవై యొక్క భాషలను మూడు ఉప భాషా 
కుటుంబాలుగా విభజించారు. 


ఉత్తర (దావిడం : 1. బాహుయీ 2. మాలొ 3. కూరూఖీ 
మధ్య ద్రావిడం: 1. గోండి 2. కొండ ౩. తూయి 
4. మండ ర పర్ణ 6. గదబ 
7. కోలామీ 8. పెంగొ 9. నాయకీ 
10. కువి 11. తెలుగు 
దక్షిణ ద్రావిడం: 1. తుళు 2. కన్నడం 3. కొడగు 
4 తొద 5. కోత 6. మలయాళం 
7. తమిళం 


మధ్య ద్రావిడంలో తెలుగుతో కలుపుకొని ఇప్పుడు పదకొండు భాషలున్నాయి. 
రష్యను శాస్త్రజ్ఞుని పటంవల్ల క్రీపూ. 2000 ప్రాంతాలలో మధ్య ద్రావిడ భాష వివిధ 
గాఖలుగ చీలడం ప్రారంభమైంది. గోండి, కొండ ముందు విడిపోయాయి. మరో 
అయిదువందల ఏళ్ళకు పర్థి గదబ, నాయకి, కోలామీ భాషలు వేరుపడ్డాయి. 


3. The Brahvi Language - M.S. Andronov, "Nauka' Publishing House Central Dept. of Orlental 
Literature, Moscow 1980. 


ఆదిమ యుగం 11 
క్రీపూ. 1000 నాటికి తెలుగు మూల ద్రావిడం నుంచి విడిపోయి ప్రత్యేకతను 


సంతరించుకొంది. అయినా ఉపభాషా కుటుంబాలలోని చుట్లాలతో పోలికలు 
లేకపోలేదు. 


ఈ భాషలన్నీ సంస్కృతంతో సంపర్కం లేని కాలంలో కూడ వ్యవహారంలో 
వున్నవే. మన తెలుగు భాషను మొట్టమొదట మాట్లాడిన జనులు ఆర్యులంత నాగరికత 
కలవాళ్ళు కాకపోడీ కాకపోవచ్చునుగాని వాళ్ళ బ్రతుకు వాళ్ళు చల్లగా బతికినవాళ్ళీ. 


చరిళ్సిలో వ్రదిటితెచలు 
Nie 
సాగని కకికలు 
దక టాపు దని ఉషా సంఠత నుం | 
ఆయ్‌ళామమ్య్తభపుచబ్భయసలు | 
విజవబిైం (ఐమిలును 


Mu 


నం 


rr: 
మనవ EE WL 
” చగ్తలుఖీకో పీజబాాావాతదాతా తలా తాగాన 


ప స్తీ 
ఎద గద 


12 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఆర్యులు ఈ ప్రాంతాలకు రాకముందే ఈ గడ్డపై జీవించినవాళ్ళ చరిత్ర ఏమిటి? వాళ్ళ 
ఆచార వ్యవహారాలేమిటి? ఆటపాటలేమిటి? అనే ప్రశ్నలు వేస్తే వాటికి చాలా మట్టుకు 
ఊహాగానాల వల్లగాక వివిధ ఆధునిక శాస్త్రాల సాక్ష్యంతో సమాధానాలు చెప్పవచ్చు. 
ఆంత్రోపాలజీ, ఆర్కియాలజీ మొదలైనవి ఇందుకు సాయపడతాయి. 


నాగభూమి-నాగులు 
ఆర్యులు రాకముందు మన తెలుగుగడ్డపై నాగజాతివాళ్ళు నివసించే వాళ్ళని 
విశ్చసనీయంగా చెప్పుకోవచ్చు. అమరావతి శిల్పాలలో కిల్చులు పాము పడగలున్న 
మానవులను చిత్రించారు. వాళ్ళు స్థానికులు: నాగులు అని చెప్పడమే ఆ శిల్పాల 
ఉద్దేశంగా కనబడుతూంది. ప్రాచీన బౌద్ధగాథలలో ఆంధ్రదేశాన్ని నాగభూమిగా 
వర్ణించారు. ప్రపంచ కథానికలకు ఆది బ్రహ్మ అనదగ్గ గుణాడ్డ్యుడు ఆంధ్రుడే. ఇతడు 
క్రీపూ. 200 మొదలు 150 సంవత్సర ప్రాంతాలలో వర్ధిల్లాడని పురాతత్వవేత్తలు నిర్దారణ 
చేశారు. ఇతని తల్లి బాహ్మణకన్య; తండ్రి నాగప్రభువు. గుణాఢ్యుడు తండ్రీవంక చుట్టాల 
'పైశాచి' భాషను నేర్చుకొని అందులో కథలు వ్రాశాడు కాబోలు. సాతవాహనుల తర్వాత 
ఒకవంక ఇక్షాన్షకులు తెలుగుదేశాన్ని పాలిస్తూ వుంటే, మరొకవంక పాలించిన రాజులలో 
పల్లవులు ముఖ్యులు. ఈ రాజవంశానికి మాతృమూర్తి నాగుల ఇంటి ఆడబడుచు. పల్లవ 
రాజ్య స్థాపకుడైన వీరకూర్చ మహారాజుకు నాగకన్యను వివాహం చేసుకోవడం వల్లనే 

రాజ్యం లభించింది. పల్లవుల జన్మస్థానం మన పలనాడు. 


పై విషయాలవల్ల ప్రాచీన ఆంధ్రదేశంలో నాగులు, నాగరాజులు వుండేవారని 
తెలుస్తున్నది. ఈ నాగరాజులెవరు? వీళ్ళకు దక్షిణాపథంలో అధీకారం ఎలా వచ్చింది? 
అనే ప్రశ్నలకు డాక్టర్‌ నేలటూరి వెంకటరమణయ్య గారు సమాధానం చెప్పారు. 
నాగరాజులు ఆంధ్రదేశానికి కొత్తగా వచ్చినవాళ్ళు కారు. చిరకాలం నుంచి ఆంధ్రదేశంలోనే 
నివసిస్తూ, అంధ్ర రాజకుటుంబంతో సంబంధ బాంధవ్యాలు నెరపుకొంటూ వచ్చిన 


సామంతరాజులే అని తమ “చరిత్ర రచన'లో వ్రాశారు. 


కోదులు - గోండులు 


ఈ నాగులు వాడిన భాష సంస్కృతం కన్నా విరుద్ధమైనదీ, మన తెలుగో, లేక 
దానికి దగ్గరలో ఉండే ఇతర భాషో అని చెప్పడానికి ఏమైనా ఆధారాలున్నాయా? ఈ 
ప్రశ్నకు సమాధానం కొంత పరిశోధనవల్ల తెలుస్తుంది. నేడు “కోదు' భాష మాట్లాడే 
ఆదిమవాసులు ప్రాచీన నాగవంశాలవాళ్ళ వారసులు కావచ్చును. ఈ కోయలలో చాలా 
తెగలున్నాయి. అందులో నాగవంశం ఒకటి. మరావి, పోతారి, కరంగ, నురెతి, ధుర్వా అనే 
పిర్లుగల అయిదు కులాలవాళ్ళు ఈ నాగవంశానికీ చెందినవాళ్ళీ. కోయలు నాగుపామును 
కూడా ఆరాధిస్తారు. 1937 ఆగస్టు భారతిలో తేకుమళ్ళ రామచంద్రరావుగారు కోయల 
గురించి విపులమైన వ్యాసం బ్రాశారు. వాళ్ళ. ఆచార వ్యవహారాలన్నీ తెలుగువాళ్ళవే ఆని 
సవిస్తరంగా నిరూపించారు. | 


ఆదిమ యుగం 13 


కోదులకు భాషా విషయంగా దగ్గర చుట్టాలైన గోండులు కూడ ప్రాచీన నాగుల 
కోవలోవాళ్ళనే. చెప్పాలి. ఈ గోండుల చరిత్ర చూస్తే తెలుగువాళ్ళు వీళ్ళ వారసులని 
తెలుస్తుంది! గోండులు తమ ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకొంటూ టేకం, మార్కం, 
పూసం, తెలింగం అనే నలుగురు దేవతలను పేర్కొంటారు. ఇందులో తెలింగం దేవతే 
ప్రాచీన తెలుగు జాతి మూలపురుషుడని ఊహించవచ్చు. 


గోండుల వంశోత్పత్తి కథను ఆర్‌.వి. రస్సెల్‌గారు “మధ్యపరగణాూలలోని 
జాతులు-కులాలు' అనే తమ గ్రంథం 3-వ సంపుటిలో విపులంగా వ్రాశారు. వారు 
వివరించిన కథకూ, రామచంద్రరావుగారు సేకరించిన కోదుల కథకూ చిన్న చిన్న 
భేదాలున్నా, నలుగురు దేవతల విషయంలో ఇద్దరూ ఒక్కలాగే చెప్పారు. ఈ ఉత్పత్తి కథను 
పరిశీలిస్తే గోండుల ప్రాచీనత స్పష్టమవుతుంది. 


“ఆదిని ధవళగిరి దగ్గర కోయదొరలు పదహారువందల కోట్లమంది 
నివసిస్తూ ఉండేవారు. వాళ్ళు అశుభంగా ఉంటూ, స్నానం చెయ్యక, ఏది 
పడితే అది తింటూ ఉండేవారు. వాళ్ళ మురికితనానికి చీదరించుకొని 
మహాదేవుడు వాళ్ళందరినీ ఒక కొండగుహలో బందించివేశాడు. వాళ్ళింత 
దుర్గంధభూయిష్టంగా ఉన్నా, పార్వతికి వాళ్ళపైన మక్కువ. అందుచేత 
వాళ్ళను విడిపించడానికి తపస్సు చేసింది. '“లింగో' అనే కుమారుణ్ణి 
పొందింది. అతడు కోదులను విడిపించమని మహాదేవుణ్ణి ప్రార్థించాడు. 
తాను చెప్పి కొన్ని సాహసకృత్యాలను గనుక లింగో చేస్తే వాళ్ళనలాగే 
విడుదల చేస్తానని మహాదేవుడు షరతు పెట్లాడు. లింగో వాటినన్నింటినీ 
చేశాడు. గత్యంతరం లేక శివుడు కోయదొరలను విడిచిపెట్టాడు. 


“లింగో ఆ పదహారువందల కోట్లమందితో ప్రయాణమై 
సాగిపోయాడు. త్రోవలో ఒక నది తగిలింది. లింగో వాళ్ళకు బియ్యం, 
జొన్నపిండి ఇచ్చాడు. కోయదొరలు అక్కడ ఆర్యుల దేవతల యొక్క నేతిని 
కొల్లగొట్టారు. ఆ నది ఒడ్డున వంట చేసుకొని, భోంచేసి నది దాటారు. 
అప్ప టికి వాళ్ళలో నాలుగు జాతులవాళ్ళు (టేకం, మార్కం, పూసం, 
తెలింగం) ఉన్నారు. నది దాటాక లింగో కోయదొరలకొక పట్టణం 
నిర్మించాడు. వాళ్ళను తగలుగా విభజించి, కులాలు ఏర్పరిచి, కట్టుబాట్లు 
ఏర్పరిచాడు''. 


గోండులు - భీముడు 


ఆర్యులతో సంపర్కం ఏర్పడి వాళ్ళను దోచుకోవడం, అప్పటిదాకా కోదులకు 
నెయ్యిని గురించి తెలియకపోవడం వాళ్ళ ప్రాచీనతకు నిదర్శనలు. రస్సెల్‌ 
రామచంద్రరావుగార్లు వివరించని ఇంకొక మోషాన్ని సయ్యద్‌ సిరాజ్‌ ఉల్‌ హసన్‌గారు 
“మ.ఘ.వ. నైజాము డొమినియన్లలోని కులాలు-జూతులు' (1920) అనే పుస్తకంలో 


14 సమగ్రాంధ్ర సాహిత్యం 


చెప్పారు. గోండులు తమ మూలపురుషుడుగా భీమసీనుణ్ణి పేర్కొంటారు. ఈ 
పాండవవీరుడికీ హిడింబివల్ల ఏకకాలంలో అయిదుగురు మగసంతానం కలిగిందట. 
అంతమంది ఒక్కసారి పుట్టడంవల్ల విసుక్కొని వాళ్ళను వాళ్ళ కర్మానికి వదిలి హిడింబి 
చక్కాపోయిందట. ఈ పసిపాపల మీద జాలిపుట్టి మహాదేవుడు వీళ్ళను పార్వతికి 
అప్పజెప్పాడట. ఆమె వాళ్ళకు స్తన్యమిచ్చి సాకిందటగాని, వాళ్ళు పాలతోపాటు ఆమె 
ప్రాణాలనుగూడ పీల్చివేయసాగారట. అందుచేత మహాదేవుడు మండిపడి వాళ్ళను పర్వత 
గుహలో బంధించాడట. ఆ తరువాత 'పెడ్డింగో' వాళ్ళను విడిపీంచాడటు. 


మధ్య ద్రావిడంలోని 'కూవి' భాషను మాట్లాడే కొండదొరలలో “పాండవ 
రైతుల'నే తెగ ఒకటుంది. ఈ కొండదొరలు తాము పాండవుల సంతతివారమని 
చెప్పుకొంటూ పాండవ దొరలమని పిలిపించుకొంటారు. జనక మహారాజు సంతతి 
వాళ్ళమని కూడ చెప్పుకుంటారు. జనకుడే తమకు పోడు వ్యవసాయం నేర్పాడని 
చెప్పుకొంటారు. రాచరికపు వ్యవస్థ గోండులలో ప్రాచీన దశలోనే వచ్చినట్టుంది. 


భీమసేనుడు మూలపురుషుడు అనే ఈ అదనపు విషయం కూడా గోండుల 
లాంటి ద్రావిడ జాతుల ప్రాచీనతనే రుజువు చేస్తుంది. టాలెమీ తన భూగోళగ్రంథంలో 
'గోండాలియా' అనే పేర వాళ్ళను పేర్కొన్నాడు. టాలెమీకాలం క్రీ.శ.150 అతని పూర్వమే 
ఎంతోకాలం నుంచీ వాళ్ళకా పేరు ఉండాలనీ, లేకపోతి ఇలా పేర్కొనడం జరిగింది కాబట్టి 
దోండులు క్రీస్తుకు పూర్వం నుంచి ఉండేవారని, వాళ్ళలో ఒక జాతివారైన తెలింగం' 
వాళ్ళుకూడ అంత ప్రాచీనులనీ మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. 


ప్రాచీన తెలుగు భాషతో సంబంధమున్న గోండు, కోదు భాషలు మాట్లాడే 
ప్రదేశానికీ, మొట్టమొదట అంధులకు కూడా సంబంధముందని రుజువు చేయడానికి 
చారిత్రక సాక్ష్యాలున్నాయి. బౌద్ధ జాతక కథలలో ఒక్కటైన 'సెరివానిజ జాతకం' ఒక 
అంధపురాన్ని పెర్కొంటుంది. ఇది ఆంధ్రపురమే. ఈ పట్టణం తెలవాహ నదీతీరాన 
ఉన్నదని ఆ జాతకకథే స్పష్టం చేస్తున్నది. ఈ తెలవాహ నదినే నేడు తెల్‌ అని 
పిలుస్తున్నారు. ఇది మహానదికి ఉపనది, తెల్‌లోయ, పాత విశాఖపట్టణం జిల్లాలో 
తెలుగు మాట్లాడే ప్రాంతాలూ సాతవాహనుల ఏలుబడిలో లేవని కొందరి అభిప్రాయం. 
అయినా డాక్టర్‌ డి.ఆర్‌.భండార్కరు గారి ఉద్దేశంలో మధ్య పరగణాలలో కొంతభాగం, 
విశాఖపట్టణం జిల్లా కలిసి ప్రాచీన కాలంలోని ఆంధ్రప్రాంతంగానే ఉండేది. బహుశా 
కృష్ణా, గోదావరి జిల్లాలలోని ప్రాంతాలు ఇందులో కలిసి ఉండవచ్చునని ఆయనే 
అంటున్నారు. సాతవాహనులు జయించాక ఈ తూర్పు దిక్కుకూడ ఆంధ్ర ప్రాంతమైందని 
పండితుల అఖిప్రాయం.! బౌద్ధుల జాతక కథల కాలంనాటికీ 'కు భాష మాట్లాడే 
ప్రాంతంకూడ ఆంధ్రసీమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. 
4. భారతీయ విద్యా భవన్‌వారి చరిత్ర, Th6 Age of Imperial Unity, పుట 195. 


6. యాజ్‌ దానీ నంపాదకత్వాన ప్రచురితమైన The Early History of 0868గ౧'లో గురి వెంకటరావు 
గారు పుట 77. 


ఆదిమ యుగం 15 


ద్రావిడ భాషలలో తెలుగుకోవకు చెందిన కుయి, గోండ్‌, పర్జి, కోలామీ, ఖిల్లి, నైకీ 
మొదలైన భాషలతోనూ, ఉపభాషలతోనూ మన భాషను సరిపోల్చి పరిశీలిస్తే మన 
గ్రాంథిక భాషాచరీత్ర బాగా బోధపడుతుంది. నేడు మనం గాంధీకంలోనే వాడే ఈవు 
(నీవు), ఈరు (మీరు), తారు (వారు) మొదలైనవి కుయి భాషలో సజీవంగా నేటికీ 
వ్యవహారంలో ఉన్నాయి. తమిళ భాషలోని 'అవన్‌', తెలుగు భాషలోని 'వాండు' అనే 
మాటలకు మధ్యస్థంగా ఉండే 'అవండు' అనే పదం భిల్లీ భాషలో వాడుకలో ఉంది. 
“అనుంగు' అనే ప్రియమైన పదానికి ఆ భాషలో “నాయొక్క” అని అర్ధం. కోలామీ భాషలో 
కూడా ఇదే అర్థం. 


(గ్రియర్సన్‌గారు తమ భారతీయ భాషల సర్వేలో ఈ కోలామీ భాషను గురించి 
ఇలా అన్నారు : ''భాషా శ్లాస్త్రదృష్టార చూస్తీ కోలామీలు ప్రాచీన ద్రావిడ తెగకు చెందిన 
వాళ్ళని చెప్పక తప్పదు. ఇతర ముఖ్య ద్రావిడ భాషల పరిణామంలో వీళ్ళు పాలొనలేదని 
చెప్పాలి. లేదా వీళ్ళు స్వతస్సిద్ధంగా ద్రావిడ భాషను మాట్లాడని తెగవాళ్ళు అనుకోవాలి. 
ఇందులో మొదటి ఊహే సబబైనది. కోలామీ కొన్ని విషయాలలో తెలుగునూ, కొన్ని 
విషయాలలో కన్నడాన్నీ పోలి ఉంటుంది. 


వ్యుత్పత్తి = అరం 
థి 
కోలామీ భాషలో అత్యంత ప్రాచీన తెలుగు రూపాలు ఉన్నాయని విశ్వసిస్తే మన 


భాషయొక్క వ్యుత్పత్తి అర్థాన్ని ఆ వ్యాకరణంతో సాధించవచ్చు. “ఆంధ్ర సాహిత్య చరిత్ర 
సం|గ్రహం' అనే పుస్తకంలో ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు ఇలా వ్రాశారు: 


“ఇటీవలి పరిశోధనల వలన తెలుగు శబ్బముయొక్క ప్రాచీనార్థమును 
మరింత సన్నిహితముగా తెలిసికొనుటకు వీలగుచున్నది. ప్రాచీన 
కాలమున ఈ దేశమునందు 'తలైంగ్‌' అను జాతివారు నివసించినట్లు 
ఊహింపబడుచున్నది. ...తలైంగ్‌ జాతివారీ నివాసభూమి తిలుంగు, 
తెలుగుదేశముగా వ్యవహరించబడి యుండును. ఈ శబ్దమే తిల్లింగ, త్రిలింగ 
శబ్బ్రములకు మూలమని యూహింపవచ్చును. తలైంగ్‌, తలేంగ్‌ 
అనగానేమియని చూచాయగా విచారణ చేయవచ్చును. తల యనగా 
శిరస్సు, తలస్థానమును ఆక్రమించినవారు, అనగా నాయకులైన జనులు 
తలైంగులై యుందురు. తలైంగు ప్రజలు తమకు ముందీదేశమున నున్న 
అనాగరీకులను జయించి నాయకత్వము వహించినవారై. యుందురు. 
కావున వీరికి తలైంగ్‌, తలేంగ్‌ - అనగా నాయకులైన ప్రజలు అని ప్రశస్తి 
వచ్చియుండును.'' 


ఈ విచారణకు ఆధారంగా ప్రామాణిక సాక్ష్యం కోసం అధోజ్ఞాపీకలో 
లక్ష్మీరంజనంగారు ఇలా వ్రాశారు : “ధాతువు చివర ఏజ్‌” అను వర్ణకముండు విధానము 


16 సమగ్రాంధ్ర సాహిత్యం 


కోలామీ భాషలో నేటికిని కానవచ్చుచున్నది. “ఏజ్‌ వర్ణకము ఐంగ్‌, ఏంగ్‌గా 
మారియుండవచ్చును.  విశేషములకొరై పగిడి సేతుమూధవరావుగారు. రచించిన 
“A Grammar of the Kolami Language” అను పుస్తకము చూడదగును.” 


“ఏంగ్‌' కాలక్రమాన 'బంగ్‌'గా మారిందని చెప్పవలసీన అవసరం ఒక విధంగానే 
వస్తుంది. తల+ఏజ్‌ అనే కలయికవల్లనే పదం ఏర్పడిందనుకొన్నప్పుడు మార్చు ప్రసక్తి 
వస్తుందిగాని తమిళ భాషలోని 'తలై' అనే ఐకారాంత ప్రాచీన రూపానికే 'ఏంగ్‌ వర్ణకం 
కలిపినందువల్ల 'తలైంగ్‌ వచ్చిందని సహజ వ్యుత్పత్తి చెప్పుకొంటే చాలు. ఇక్కడ ఒకటి 
గుర్తుంచుకోవాలి. కోదు భాషలో 'తలకు' ఈనాడు “తలై' అనే ఐకారాంతరూపం కాక 
“త్తవు' అని హ్రస్వ వుకారంతో ఒక ప్రాంతంలో, “త్తవూ' అనే 'వూ'కారాంతంగా ఒక 
ప్రాంతంలో మాటలున్నాయి. ఇక్ష్వాకుల కాలంనాటికే తెలుగులో 'మహాతలవర' అనే 
పదమున్నట్టు మనం ఇంతకుముందే చూశాము. అప్పటికే ఇతర ద్రావిడ భాషలలో 
ఐకారాంతం తెలుగులో అకారాంతమైనా నేటికీతమిళంలో 'తలైవర్‌' అని మాటమధ్యలో 
సైతం ఐకారమే ఉంది. ఇక్ష్వ్వాకులకన్నా ప్రాచీన కాలంలో అత్యంత పూర్ణరూపంలో 
'తలై' అనే పదానికి ఏజ్‌ వర్ణకం కలిసి 'తలైంగు' అనే రూపం ఏర్పడిందని చెప్పుకోవడమే 
భావ్యం. 

మన భాషకు ఇటువంటి వ్యుత్పత్తిని అంగీకరించక త్రికళింగు త్రిలింగ అనే సంస్కృత 
రూపాలలోనుంచే “తిలుగు' పుట్టిందనేవాళ్ళు కొందరున్నారు. అసలు 'త్రికళింగ' అనే 
పదంలోని 'కళింగ' ఎలా పుట్టిందో చూద్దాము. ఈ కళింగ పదానికి కులింగ అనే పర్యాయ 
పదం ఉంది. కుయి భాషలో వడ్తను కులింగ అంటారు. ఇందులో 'ంగ' బహువచన 
ప్రత్యయం, తెలుగులో గింజజాతుల పేర్లన్నీ బహువచనంలోనే వాడినట్లు కుయి భాషలో 
కూడ 'కులింగ' నిత్య బహువచనం. “ఆర్యులు యవభుక్తులు కాగా ఈ కోయలు వడ్లు 
తినేవారై యుండీరి. వడ్లు పండీంచుట, వాటినే ముఖ్యాహారముగా వాడుట యీ 
ద్రవిడజాతివారి ఆచారము. గాన వీరి ద్వేషులైన యార్యులు, కులింగులు (వడ్లవారు) 
అని వీరిని పిలిచియుండెడివారని చెప్పిన యేమియు నసహజముగా నుండదు. 
అబ్రాహ్మణులు బ్రాహ్మణులను పప్పుబాపనయ్యలని చెప్పుటలేదా? ఇట్లు వీరికి 
కులింగులు, కలింగులు అని నామకరణమైనది'' అని గొడవర్తి రామదాసుగారు “కళింగ 
సంచికి”లో వ్రాశారు. 


కోదుల వంశోత్పత్తి చరిత్ర గురించి చెప్పుకొంటున్నప్పుడు టేకం, మారం, 
పూసం, తెలింగం దేవతలకు లింగో వియ్యం, జొన్నపిండి ఇవ్వడాన్నీ, వాళ్ళు ఆర్యుల 
నేతిని కొల్లగొట్టడాన్నీ జ్ఞాపకం తెచ్చుకొంటే, ఈ తులింగ-వడ్ల వ్యుత్పత్తి బాగా 
అతికీనట్టు సరిపోయింది. కళింగులు మాట్లాడేది తెలుగు భాషే. 


తెలుగు, తెనుగు మాటల వ్యుత్పత్తిని ఇతర విధాలుగా సాధించడానికి పండితులు 
ప్రయత్నించారు. తెలి+ అగు=తెలుగు అనీ, తె౯+అగు = తెనుగు ఆనీ చెప్పారుగాని ఈ 


ఆదిమ యుగం 17 


మాటల ప్రాచీన రూపాలలో తెలుంగు, తెనుంగు అని పూర్ణ బిందువు ఉండేది గనుక “అగు 
అనే ముక్క కలిపినందువల్ల ఈ మాటలు పుట్టలేదని మరికొందరు భావించారు. గోండి 
మొదలైన భాషలలో '0గ' అనేది బహువచన ప్రత్యయం. ఈ ప్రత్యయమే తెలుగు, తెనుగు 
అనే మాటలలో ఉందని చెప్తారు. మారేపల్లి రామచంద్రశాస్త్రిగారు ““జెల+ఉ౯+ంగ్‌' 
కలిసి 'తెలుంగ్‌' అయి ఇప్పటి పలుకుబడీనిబట్టి “ఉఊ చేరగా 'తెలుంగు' అను నుడీ 
సఏర్చడీయుండునని తోచె. దానికీ తిల్లగా' ఉండువారు, అట్టివారి భాష తేటగా ఉండు 
నుడుల భాష అని అర్థములు వచ్చును. తేటతెలుగను వాడుక అందరకును తెలిసీనదే 
కదా! అని 'తెలుగు-తోబుట్టువులు' అనే పుస్తకంలో వ్రాశారు. ఈ వ్యుత్పత్తి భాషా 
గుణాన్ని తెలియజేస్తుంది గనుక ఇది అర్వాచీనమని వారే తృప్పిపడలేదు. 


“తెలుగు అనే పదం, అర్వాచీనమైైడే “తెనుగు! ప్రాచీనమని రామచంద్రశాస్త్రిగారు 
తేణ+ఉ౯+0గ్‌+ఉ కలిసి తెనుగు ఏర్పడిందని చెప్పారు: “ఈ వ్యుత్పత్తినిబట్టి 
అర్థమేమందురా? తెన్నున (దారిలో) ఉండువారు; వారి భాష, తెన్నున ఉండువారి దేశము 
తెనుగునాడయ్యె. ఈ తెనుగునాడే ఆర్యుల దక్ల్షీణాపథము. తెనుగునాటికి “తెనాలము' 
అను పేరు ఉండినట్లు తెనాలి తెలుపుచున్నది' అని వ్రాశారు ఆచార్య గంటి 
జోగిసోమయాజిగారు. “తె౯' అనే మాట దిక్కును సూచిస్తుందన్నారు. 


'తెనుగు' అనే మాటకు ఇంకొక వ్యుత్పత్తి చెప్పవచ్చు. అత్యంత ప్రాచీనకాలంలో 
మన గడ్డమీద నాగులు మొదలైనవాళ్ళు నివసించేవారనీ, వాళ్ళ భాష నేటి కోదు, గోండు, 
కోలామీల మూలమనీ మనం చెప్పుకొన్నాము. కోదులు, గోండులు తమను 'కు' అని 
పిలుచుకుంటారు. ఈ ఆదిమ భాషల నుండీ విడిపోయినవాళ్ళు దక్షిణాదికి పోయి 
ఉంటారు. వాళ్ళకు, వాళ్ళ భాషకు “తెన్‌-కు' అనే ప్రత్యేకమైన పేరు ఏర్పడి ఉంటుంది. 
అదే 'తెర్‌+ఉన్‌+కు'గా తెన్‌ దిశన ఉండే “కు' భాష అనే అర్ధంతో తెనుగు. అయి 
ఉంటుంది. 


నేటి కు భాష అయిన కోదు భాషకు వ్యాకరణం వ్రాసిన లింగం 
లక్షా శ్రైజీపంతులుగారు “ఈ భాష తొల్లింటి తెలుగుయొక్క అపభంశమో, లేక ఆ తొల్లింటి 
తెలుగో అయి ఉంటుందని నేనెప్పుడూ భావిస్తున్నాను అని వ్రాశారు. కోదు భాషను 
చాలా కొద్దిమందే నేర్చుకోవడంవల్ల దానియొక్క ప్రాచీనతనూ సరళత్వాన్నీ, భాషాశాస్త్ర 
దృష్ట్యా దాని పరిపక్ష్వతనూ అంచనా వేయలేకపోతున్నారని ఆనాడు చెప్పారు. 
"ft contains, of course, words sufficient to express the ideas which mankind have in the 
infant state of civillzation” అన్నారు. శైశవదశలో ఉన్నప్పుడు ప్రకటించదగిన భావాలకు 
సరిపోయేటన్ని మాటలు ఆ భాషలో ఉన్నాయన్నారు. 


18 సమగ్రాంధ్ర సాహిత్యం 


పాత పాటలు - మాటలు 


కోదు భాషలో చాలా ప్రాచీనకాలం నుంచి పాటలు ఉన్నాయి. తమ వేల్పుల 
కొలువులలో కోదులు 'తంతు' అంతా పాటలలోనే కానిస్తారని లక్ష్మాజీపంతులుగారు 
బ్రాశారు. వీటికి మన వేదాలలోని బుక్కులకున్నంత గౌరవాన్ని ఇవ్వడానికి ఎవరు 
తటపటాయించినా మానవ సమాజ శాస్త్రాన్ని చదువుకొన్న ఆధునికులెవరూ వెనుకాడరు. 
ఆదిమ సమాజాలలో పాటలు ముందు పుట్టాక వచనం తరువాత పుట్టటం నైజం. 


గిడుగువారు సచరుల గురించి రాసిన ఒక సంగతి గుర్తు చేసుకొనడం అవసరం. 


“సవరులలో సాధారణముగా అందరికీ మగవాడు కానీ, ఆడదికానీ 
నాట్యము చేయడము, పాటలు పాడటమూ సహజముగా యిమిడి 
ఉంటుంది. విడిగా ఒక్కరిని పాడమంటే పాడలేకపోయినా, నలుగురు కలిసి 
సంతోషంగా ఆవేశమెత్తినట్లు మైమరచి పాడుతూ ఆడతారు. అప్పుడు 
దగ్గరగా ఉన్న ప్రతి సవరవాడూ వాళ్ళతో కలసి పాడినా పాడకపోయినా 
లయ తప్పకుండా ఆడతాడు. వాళ్ళ పాటకున్నూ పద్యానికిన్నీ భేదమేమీ 
లేదు. ప్రతి సవరవాడు, ప్రతి సవరది అప్పటికప్పుడు పాటకూర్చి 
పాడగలరు. పాటలు పాడుకుంటూ అడవిలో కర్రలు కొట్టడము, 
పొలములో చేను కోసుకోవడము మొదలయిన పనులు చేసుకుంటూ 
ఉంటారు. కొండమీదను, అడవులలోను, డంగడా, డంగడీలు (అనగా 
పెళ్ళికాని పడుచువాడూ, పడుచుదీ) ఒకరినొకరు చూసుకొని, 
పలకరించుకొంటూ కులాసాగా మాటలాడుతూ ఉన్నప్పుడు వలపు 
పుట్టినట్టాయెనా వాళ్ళ మాటలు పాటలుగానూ, వాళ్ళ చేష్టలు నాట్యము, 
అఖినయముగా మారిపోతవి. అప్పుడు వాళ్ళు కల్పించిన పాటలలో 
శృంగారము, హాస్యము, పదలాలిత్యము కనబడతవి. పెళ్ళిళ్ళు, దేవతల 
ఉత్సవాలు అయినప్పుడు గ్రామస్థులు అందరూ కలిసి పాడుతూ, 
ఆడుతారు.” 


ఆదిమ సమాజంలో కవిత్వం ఎందుకో పై వాక్యాలు చెప్తాయి. 


బుగ్వేద ప్రజలు ఏకవచనంలో ఏదీ కోరలేదు. ఉమ్మడి జీవితంలో బహువచనమే 
సమంజసం. తెలుగువాడు కూడా మా దేశం, మా వూరు, మా ఇల్లు, మా అమ్మ చివరకు 
మా ఆవిడ అని ఒకనాటి సమిష్టి జీవితాన్నే బహుధా వచిస్తున్నాడు. 


మన తెలుగు భాషలో కూడా సాతవాహనుల కాలంనుంచీ పాటలు ఉండేవి. 
హాలుని గాథాసప్తశతిలో పాటల ప్రసక్తి కొన్నిచోట్ల ఉంది. ఆ పాటలన్నీ పాత తెలుగులో 
ఉండేవనుకోవచ్చు. గాథాసప్తశతిలో పాటలను గురించి ఎక్కడెక్కడ చెప్పాడో చూద్దాం. 


ఆదిమ యుగం 19 


“చక్కగా దంచిన సన్నభియ్యపు వన్నెలాంటి వెన్నెల తాను 
కోరుకున్నదానికన్నా కొల్లగా పండిన పైరును పల్లె రైతు చూశాడు. 
ఆనందంతో ఇచ్చవచ్చినట్టు పాడుకొన్నాడు.'' 


అని ఏడవ వందలోని 98-వ గాథ చెపుతున్నది. ఈ పాట ఆ రైతు అప్పటికప్పుడు 
తాను కట్టుకొన్నాడో, లేక అంతకుముందే అతని తాలూకు వాళ్ళు అల్లుకొన్నదో కాక 
తప్పదు. ఆ పాటలోని తెలుగు మాటలు ఏమిటో? 


పెళ్ళికూతురికి పెళ్ళి కడియాలు తొడిగించి పునిస్త్రీలు మంగళ గీతాలు 
పాడుతున్నారు. ఆ పాటలలో తనకు కాబోయే మగని పేరు, అతని వంశం 
తీరు వర్ణిస్తూ వుంటే వింటున్న పెళ్ళికూతురికీ ఒళ్ళు పులకరించిందట. (7-42) 


ఆ ముద్దరాలికి అంత పారవశ్యం కలిగించిన ఆ పాటలు అప్పటికప్పుడు 
ముత్తయిదువులు కట్టినవే కదా! ఆ జాణలు పాడిన పాటలలోని తెలుగు నుడీకారం 
ఏమిటో? 


వలచిన వాడెవడో దూరమైనాడు. అతని గురించి సూటిగా 
విలపించడానికి వీలులేదు. అందుచేత పాటనెపంతో బుగులుకొనే 
దుఃఖభారంతో, బిగిసిన గొంతుకతో, సగం సగమే వెలువడుతూ మాటలు 
తెగిపడుతూ ఉంటే ఒక విరహిణి ప్రియుణ్జి తలుచుకొంటున్నది. 


ఈ ఎడబాటు పాటలో కన్నీళ్ళు చిందిన జాలిమాట లేమిటో? ఈ పాట ఆమె 
అప్పటికప్పుడే కట్టుకొన్నదే అవాలి. 


గాథాసప్తశతిలో ఆడవాళ్ళూ, పాటకజనం పాడుకొనే పాటల గురించి మనం 
ఇప్పుడు పరిశీలించాము. ఎందుకంటే, వీళ్ళు ఒక్క దేశభాషనే వాడుకొనేవాళ్ళు కాబట్టి, 
విద్యావంతులు, రాజులు, ఉద్యోగులూ అయితే సంస్కృత ప్రాకృతాలు రెండూ వాడీ 
ఉంటారు. అందుచేత సహజ దేశీయమైన వాటిని గురించే చూశాము. ఇక చరిత్రలో 
నూతన దృక్పథాన్ని అలవరచుకుని “తాజ్‌మహల్‌ నిర్మాణానికీ రాళ్ళెత్తిన కూలీ 
లెవరోయ్‌” అనే జిజ్ఞాసవంటి పరిశీలనతో ఆదిమ యుగాన్ని చూస్తే ఇంకా ఎన్నెన్నో 
విషయాలు స్ఫురిస్తాయి. 


మన తెలుగుదేశంలోని శాలిహుండం, రామతీర్థం, శంకరం, కోరుకొండ, 
గుంటుపల్లి మొదలైనచోట్ల బౌద్ధుల విహారాలకోసం కొండలు దొలుస్తున్న తెనుగు 
శాంమ్మికులు తమ అలసట మరిచిపోవడానికి ఏ చక్కని పాటలు పాడుకొన్నారో ఎవరికి 
తెలుసు? ఘంటసాల, భట్టిప్రోలు, అమరావతి, నాగార్జునకొండ, జిగ్గయ్యపేట మొదలైన 
సమతల ప్రదేశాలలో బౌద్ధస్తూపాల నిమిత్తం శిలలు చెక్కుతూ శిల్పాలు సృజించిన 
కళాకారులు కూనిరాగాలు తీస్తూ ఏ తెనుగు మాటలు నోట పలికారో। 


20 సమగ్రాంధ్ర సాహిత్యం 


దక్షిణాపథంలో తూర్పు పడమర తీరాలనున్న ఎన్నెన్నో కరపట్టణాలలో ఒక 
రేవునుంచి ఇంకొక రేవుకు సరకులు సరఫరా చేసే చిన్న ఓడలలో తెడ్డు చేసుకొంటూ 
తీలిపోయిన తెలుగు నావికులు ఏవైనా పాడుకొనే ఉంటారు. వాటిలోని పలుకుబళ్ళు 
ఏమిటో? 


పదకవిత్యం - పొరుగు తమిళం 


ఎంతో వైవిధ్యముండే ఈ పాత పాటలను ఆదిలో జాగ్రత్త చేయలేదు. చేస్తే 
మనకుకూడ అతి ప్రాచీనమైన సాహిత్యముండేదని మనం గర్వించేవాళ్ళం. మన 
పండితులకు పదకవిత్నమంటే ఈసడింపు. “ముది విటులు విధవ లంజెలు పదకవితలు 
మారుబాస బాపనవారల్‌' అని తిట్టిపోళారు. పాటను కవిత్వంగా ఎంచక మనం చెడ్డాం. 
పాటనే తొలి కవిత్సంగా ఎంచి తమిళులు ప్రాచీన సాహిత్యమున్నవాళ్ళయినారు. 


తమిళ భాషా చరిత్రలో క్రీ.శ. 4-వ శతాబ్ది ఒక కొత్త యుగానికి ప్రారంభమయింది. 
తమిళనాడులో ఒక కొత్త చైతన్యం ఉప్పొంగింది. ప్రాచీన గేయాలను సేకరించి వాటిని 
సక్రమమైన సంకలన గ్రంథాలుగా వింగడీంచి అందుబాటులో ఉండే [గ్రంథాలుగా 
రూపొందించాలని పాలించే రాజులూ, పాళయగాండ్రూ గుర్పించారు. ఈ కృషిని 
నిర్వహించడానికి ప్రసిద్ధ కవులనే నియమించారు. ఆ కవులూ ఉత్తమ గేయాలనే 
ఎన్నుకొన్నారు. 

ఆ పాటలను విషయాలవారీగా వింగడించారు. ఆ పిమ్మట పాటల పొడుగునుబట్టి 
మళ్ళీ ఉపవర్గీకరణ చేశారు. అందువల్ల 4 నుంచి 8 పాదాలు ఉండే గేయాలు ఒక 
సంపుటంగా, 9 నుంచి 12 పాదాలు ఉండేవి ఇంకొక సంపుటంగా ఏర్పడ్డాయి. 13 నుంచి 31 
పాదాలు ఉండే గేయాలు మరొక సంకలనంగా రూపొందాయి. విషయాలవారీ 
వర్గీకరణంవల్ల “ఎట్టుత్తొగై, 'పత్తుప్పాట్టు' అనే 18 సంపుటాలు ఏర్పడ్డాయి. 


ఇందులో కొన్ని అర్వాచీనాలను మినహాయిస్తే ఆరు సంపుటాలలోనే 2186 గేయాలు 
ఉన్నాయి. వీటిలో మొత్తం 26,350 పాదాలు ఉన్నాయి. ఇవన్నీ 'అగవల్‌ ఛందస్సులో 
వ్రాసిన గేయాలే, ఈ ఛందస్సు వంటిది సంస్కృత ఛందస్సులో లేదు. ఇది కేవలం 
దేభీయం. 


“ఎట్టుత్తాగై' సంకలన గ్రంథాలలో ఒక విభాగం పేరు 'పరిపాడల్‌. తక్కీన 
సంపుటాలకన్నా 'ఇది విలక్షణమైనది. ఇందులో ప్రతి గేయానికీ ఒక గద్యంవంటిది 
ఉంటుంది. అందులో ఆ గేయ రచయిత పేరు, ఆ గేయానికి స్వరకల్పన చేసిన గాయకుని 
పీరు, వర్ణమెట్టు కట్టిన రాగం పేరూ ఉంటాయి. ఇది టుగ్వేదంలోని సూక్తాలలో బుషీపేరు, 

_ ఛందస్సు పేరు, స్తుతించిన దేవత పేరూ చెప్పిన సంప్రదాయానికి దగ్గరలో ఉన్నట్టుంది. 


ఆదీమ యుగం 21 


ఈవిధమైన సంకలన గ్రంథాలను క్రీశ. 4-వ శతాబ్దిలో రూపొందిందినందువల్ల 
తమిళులు ప్రాచీన సాహిత్యం కలవాళ్లైనా, ఇది మన తెనుగుగడ్డ మీద జరిగిన సంకలనానికి 
అక్షరాలా అనుసరణే. క్రీ.శ. 1వ శతాబ్టీలోనే హాలుడు ఆంధ్రదేశంలోనే ప్రాకృత గాథలను 
సేకరించాడు. అప్పటి తెలుగు పాటలను ఎవరూ సంకలనం చేయకపోవడం మన 
దురదృష్టం. 


అయితే మనం అట్టే బాధపడనక్కరలేదు. తమిళ, కన్నడ సాహిత్యాలకన్నా మనదీ 
చాలా లేటుగా ప్రారంభమైనదనుకోనక్కరలేదు. ఇప్పటిదాకా దొరికిన సాక్ష్యాలను 
చారిత్రకంగా తారీఖులు తైపారువేస్తే ఈ ముఖ్యమైన మూడు ద్రావిడ భాషలలో ఒక శతాబ్ది 
అటూఇటూగా సాహీత్యం ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు. 


మొట్టమొదటి దేశభాషా శాసనం | క్రీశ. 5వ శతాల్లీ 


మొదటి కవితా సాక్ష్యాలు క్రీ.శ. 470కీ క్రీ.శ. 700 
పూర్ణం బాదామీ శాసనం 
మొదటి లక్షణ గ్రంథం క్రీశ. 470 పీదప | క్రీశ 850 


మొదటి కావ్యం క్రీ.శ. 800 


సికరించే గనుక వుంటే తమిళ భాషలోలాగే మన తెలుగులో కూడ సాతవాహనుల 
కాలంనుంచీ పాటలు దొరకనే దొరికేవన్న తృప్తి మనకు మిగిలింది. ఒకవేళ అటువంటి 
పాటలు లఖిస్తే అవి ఎలాంటి ఛందస్సులో ఉంటాయో ఊహించడమేమంత కష్టం కాదు, 


సాతవాహనులు తెలుగు గడ్డమీద ప్రాభవం చెందారు, గోదావరి ఉత్తరతీఠాన వున్న 
అశ్మకంలోనూ, దక్షీణ తీరాన వర్ధిల్లిన ములక రాష్ట్రంలోనూ వాళ్ళ రాజ్యం కాళ్ళు 
నిలదొక్కుకొని కొద్దిగా దక్షిణానవున్న “అసిక రాష్ట్రంలో వ్యాపించింది. ప్రాచీన 
తెలంగాణా వారి పరిపాలనకు జన్మభూమి. క్రీస్తుకు పూర్ణం 230 నుండి 107 దాకా 
పాలించిన ఛిముకుడు ఈ వంశానికి మూలపురుషుడు. అతని దగ్గర్నుంచి వరుసగా 
30 మంది రాజులు క్రీ.శ. 203-210 దాకా నాలుగువందల నలభై సంవత్సరాలు ఒక వెలుగు 
వెలిగారు. ఆదిలో మౌర్యులకు అణకువగా వుంటూ, తర్వాత సామంతులై, స్వృతంత్రులై 
చివరకు సామ్రాజ్యాధిపతులయ్యారు. మొదట మూడు రాష్ట్రాలకే పరిమితమైన వీరి పాలన 
క్రమంగా ఆరు రాష్ట్రాలకు పెరిగి కౌన్నత్యదశలో పది రాష్ట్రాలకు విస్తరించింది. 


మౌర్యులకు అరిగాపులుగా ఉండే కాలంనుంచి సాతవాహనులు పరిపాలనా 
భాషగా ప్రాక్ళతాన్నే ఉపయోగించేవారు. విశాల సాచూజ్యంలో వివిధ భాషలుంటాయి. 
ఒక భాషకి అధికార భాష అనే హోదా వస్తుంది. ఒక లిపి మాత్రమే ఆనాటికి అందరికీ 
అందుబాటులో ఉండేదీ. దానిపేరు బ్రాహ్మీలిపి. సాతవాహనులు ఆదినుంచీ నాణాలు 


22 సమగ్రాంధ్ర సాహిత్యం 


పోత పోసేవారు. అవి విరివిగా దేశమంతటా ప్రచారంలోకి వచ్చాయి. నాణాలపైన' వివిధ 
చిహ్నాలు ఉంటాయిగాని వాటిమీద జారీ చేయించిన రాజు రూపచిత్రం అన్నది కనబడడం 
కొంచెం లేటుగా వచ్చిన పద్ధతి. రూపం వుంటే నాణాలను రూహము అంటారు. అదే నేటి 
రూపాయి అయింది. భారతదేశంలో మొట్టమొదటగా వెండీ రూపాయిలను వేయించిన 
ఘనత సాతవాహనులకే దక్కుతుంది. అంతకు ముందు భారతీయుల రూప్యాలు లేవు. 
విదేశీయులవే ఉండేవి. సాతవాహనుల వెండి రూపాయలు దేశంలో. ఏయే ఊళ్ళలో 
అధీంచినదీ ఈ పటంలో చూడవచ్చు. 


(అమా 1 గో మడ 
+ సాఠితాకిముం కాలంఖి లెంి9లెనుట ఇ్యప్పి చెందిన మిక కులు 
ఇప్పటి క్రీశ. 88వ సంచత్సరం నుండి 200 సంవత్సరం దాకా రమారమీ ఒక శతాట్టం 
కాలంలో పరిపాలించిన ఆరుగురు సాతవాహన రాజుల డవెండీనాణాలు 
లభ్యమవుతున్నాయి. 'వీటిని ము ద్రింపించి విడుదల చేస్తున్నప్పుడు ఈ ఆరుగురు రాజులూ 
తాము -తెలుగువాళ్ళమన్న సంగతినీ, తము నాణాలు తెలుగు గడ్డమీద నుండీ ప్రచారం 


ఆదియ యుగం 23 


పొందుతాయనీ మరచిపోలేదు. బ్రాహ్మీలిపీలోనే నాణెం ఒకపక్క ప్రాకృతంలోనూ, 
రెండోపక్క తెలుగులోనూ తమ నామధేయాల వక్కణాన్ని చెక్కించారు. తెలుగు వక్కణం 
మాత్రాచ్చందస్సులలో ఉండడం గమనార్హం. అందుకే సాతవాహనుల కాలంలోని 
పాటలు లభిస్తే అవి ఎలాంటి ఛందస్సులలో ఉంటాయో ఊహించడమేమంత కష్టం కాదని 
ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఆ నాణాలపై గల వక్కణాలు చూద్దాం. 
1. వాసిష్టీ పుత్రుడు ఇమ్మడి పులుమావి-(క్రీ.శ 82-116) 
ప్రాకృతం : రాఖో వాసిరీ పుతస సరిపులు మావిస 
_ తెలుగు : అఅహణకు | వాహిట్టి | మా ఠణరు | తిలుపులు | మావికు 
5 & 5 & 5 +గ 4644+ 
2. వాసిష్టీ పుత్రుడు నాలుగవ సాతకర్ణి (క్రీశ. 116-145) 
ప్రాకృతం : రాజో వాసిరీ పుతస సీరిసాతకణిస 
తెలుగు : అఅహణకు | వాహిట్టి | మాకణకు | తిలహాత | కణకు 
5 & 5 & 5 & 5 & 3+ 
3. శివకీ పులుమావి (క్రీ.శ. 145-152) 
ప్రాకృతం : రాఖో వాసిరీ పుతస కివసిరిపుడు మావిస 
తెలుగు : అఅహణకు | వాహిట్టి | మాకణకు | సివతిలుపు | డుమావికు 
5 & 5 & 5 & 5 & 5 
4. కివసిరి ఖంద సాతకర్ణి (క్రీ.శ. 152-165) 
ప్రాకృతం : రాఖో వాసిరీ పుతస సీరిఖడ సాతకణిస 
తెలుగు : అఅహణకు | వాహిట్టి | మాకనకు | తిరుఖళు | హాత | కణికు 
5 & 5 & 5 & 4+£3+& 3+ 
5. యజ్ఞశ్రీ సాతకర్ణి ( క్రీ.శ. 165-194) 
ప్రాకృతం : రాఖో గోత విపుతస సిరియ ఇ సాతకణీస 
తెలుగు : అఅహణకు | గోతమీ | పుతకహిరు | యణుహా | తకణికు 
5 & 5& 5 & 5 &5+ 


6. విజయ సాతకర్ణి (క్రీ.శ. 194-200) 
ప్రాకృతం : రాజో వాసిరీ పుతస సీరివిజయ సాతకజణీస. ' 
తెలుగు : అరహణకు | వాసిరీ | పుతకుహిరు | సిరివిజయ | హాతరణీకు. 
ప్‌ &5 &3 &5 ఉక్‌ 
ఈ అరు వక్కణాలలో, ప్రతి తెలుగు పాఠంలో అయిదు మాత్రల గణాలు 
కనబడతాయి. ఏదైనా గణంలో ఒకటో రెండో మాత్రలు లోపిస్తే దీర్ణాలు తీసి సరిపెట్టు 
కొనేవారు కాబోలు. మొదటి రెండు వక్కణాలలో మూడవ గణం పైన, అంటే నాలుగో 


24 సమగ్రాంధ్ర సాహిత్యం 


గణం ప్రారంభంలో ప్రాసయతి వున్నట్టు కనబడుతుంది. మిగతా వక్కణాలలో ప్రాసయతి 
వేరే గణ మధ్యంలో కనబడుతుంది. ఇదీ ప్రాథమిక దశలోని రగడలు. 


వైతాళీయ భేదాలయిన దేశి జాతి పద్యాలను రగడలంటారు. వివిధ తొళాన్సితలు 
కాబట్టీ వీటిని వైతాళీయాలంటారు. ఇవి మాత్రా గణ బద్దాలు. పాదంలో సమ మాత్రా 
సంఖ్యగల కొన్ని గణాలు పరిమిత సంఖ్యలో వుంటాయి. మూడు, నాలుగు, అయిడు 
మాత్రలున్న గణాలలో వివిధ తాళాలలో రగడ భేదాలుంటాయి. 


మూడు మాత్రల గణాలున్న గతిని త్రస్యగతి అంటారు. 


నాలుగు మాత్రల గణాలున్నవాటిని చతురస్రగతి అంటారు. 
అయిదు మాత్రల గణాలుంటే ఖండగతి అంటారు. 


ఆదిలో ఈ మూడు గతులలోనే రగడలుండేవి. ఉచ్చారణలో త్ర్యస్రగతినే త్రిశ్ర 
తిశ్ర గతి అంటారు. గతి భేదాలనుబట్టి ఏర్పడ్డ రగడలకు పిర్లు పెట్టుకోవాల్సి వచ్చింది. 


త్రిశ్రగతి రగడలను తురగవల్లన మన్నారు. 

చతురస్ర గతి రగడలకు మధురగతి అని పేరు 

ఖండ గతి రగడలకు ద్వారదగతి అని పేరు. 

కాలక్రమాన ఛందోరీతులలో అభివృద్ధి వచ్చాక మాత్రా గణాల స్థానంలో పద్ధతి 
మూలకంగా అక్షర గణాలొచ్చాక రగడల సంఖ్య పెరుగుతూ వెళ్ళింది. మార్గ 
ఛందో రీతులను వీటికి అన్వయించేసరికి వీటి పేర్లూ, తీర్లూ అన్నీ మారిపోయాయి. మాత్రా 


గణాల లెక్కన చూస్తీ సాతవాహనుల నాణాలలో కనబడే ఈ రగడలు ఖండగతికి 
చెందినవి. 


సాతవాహనుల వెండినాణాలను పరిశీలించి, వీటి బొరుసు వైపు తెలుగు 
మాటలున్నాయని గుర్తించి లోకానికి తెలియజేసినవారు పురాతత్స్వ శాఖలోని ప్రముఖులు 
డాక్టర్‌ పురాణం రాధాకృష్ణ ప్రసాదుగారు, డాక్టర్‌ ఇంగువ కార్తికేయశర్మగారునూ 
1970లో మొదటిసారిగా ప్రసాద్‌గారు సాతవాహనుల వెండి రూప నాణాలపై ఒక 
పరిశోధనా పత్రాన్ని ఒక పురాతత్త్వ సదస్సులో సమర్పించారు. శర్మగారు '“కాయినేజ్‌ ఆఫ్‌ 
సాతవాహన ఎంపైరో' అనే గ్రంథం రాశారు. 


ఆదిమ యుగం 25 


కార్త్‌కేయ శర్మగారు నేటి ఛందో గ్రంథాలలో విస్తరించిన రగడల తీరులను బట్టి ఆ 
ప్రాచీన రచనలలోని మాత్రల సంఖ్యలను లెక్కించి పోషించారు. అక్షరాల సంఖ్యను కూడ 
చెప్పారు. మార్గపద్ధతిలోనే అక్షర గణాల ప్రభావంవల్ల పాదంలోని అక్షరాల లెక్క 
అవసరమవుతూంది. మాత్రాచ్చందస్సులో ఇవి వర్తించవు. 


సాతవాహనుల వెండి నాణాలపై కనిపించే ఈ ప్రాదెనుగు వక్కాణాలతో 'కు' అనే 
ఒక్క షష్టీవిభక్తి ప్రత్యయం తప్ప మిగిలిన అరహణ, మాకణ, పుత, తిరు అనే పదాలు 
తెలుగు మాటల్లాగా వినగానే స్ఫురించవు. అయితీ ఇవి బహుప్రాచీనరూపాలు. 'రాజ్లో' 
అనే ప్రాకృతపదం తెలుగులో 'అరహణ' అయింది. ఇది శాస్త్ర సమ్మతం. ద్రావిడ 
భాషలలో పదాదిని “ర కారం వుండదు. అందుకే “రథం” అన్న పదాన్ని ప్రాచీనులు 
“అరదము' అనే వికృతి పదంగా మార్చుకొన్నారు. ప్రాకృతంలోని 'సుతస' అనే మాటను 
ఛందస్సు కోసం ఒకసారి 'మాకణకు అనీ, మరోసారి యథాతథంగా 'సుతకు' అని 
వాడారు. 'మాఠణకు' అనే షష్ట్యంతానికి “మాకు అనేది ప్రథమావిభక్తి గల రూపం 
అవుతుంది. సాతవాహనుల కాలంనాటి తెలుగులో 'మాకండు, అంటే కొడుకని అర్థం. ఈ 
మూల ద్రావిడపదం రాను రాను తెలుగులో “మగన్లు', 'మగండు', 'మగడు'గా మారింది. 
తమిళంలో మగన్‌ అయింది. క్రీ.శ, 9-10 శతాబ్దాల వైదంబుల శాసనాలలో 'మగన్లు' అనే 
మాట కొడుకు అనే అర్థంలోనే వాడారు" ఉత్తరోత్తరా తెలుగులో అర్థం మారిందిగానీ, 
తమిళంలో మగన్‌ అంటే ఇప్పటికీ కొడుకనే అర్థం. 'సీరి అన్న పదానికి “తిరు. అన్న 
పర్యాయపదం చాలా ప్రాచీన రూపమని ఈ సాతవాహనుల రగడలు చెప్తాయి. 


ఆ అత్యంత ప్రాచీనకాలంలో ఈ ఛందస్సులను ఏమని పిలిచేవారో తెలియదు. 
ప్రజా సాహిత్యంలో నేటీకీ ఇవి తెలుగులో వివిధ పరిణామాలలో వివిధ పరిణామాలతో 
కనబడతాయి. ఆనాడు శిష్ట సాహిత్యంలో ఇతర ఛందస్సులు ఉన్నాయి. వాటిలో 'గాథా' 
అనే ప్రాకృత ఛందస్సు చాలా విరివిగా ప్రచారంలో ఉండేది. హాలుడు సేకరించిన 
కవిత్వమంతా ఈ గాథాచ్చందస్సులో ఉండబట్టి దానికి 'గాథాసప్తోతి' అనే పేరు పెట్టారు. 
ఈ గాథాచ్చందస్సుకూ, మన తెలుగుతనానికీ ఏదైనా సంబంధం ఉందేమో చూద్దాం. 


గాథా ఛందస్సు - తెలుగు 


గాథా ఛందస్సు మాత్రా బద్ధమైనది; సంస్కృత ఛందస్సులాగా అక్షరబద్ధం కాదు. 
మాత్రాచ్చందస్సులన్నీ గేయాలే. గాథాచ్చందస్సులలో గాహూ, గాహా, ఎగ్తాహా, 
ఉగ్గాహా, గాహిణీ, సింగిణీ, ఖండ అనే ఏడు రకాల భేదాలున్నాయి. ప్రతి గాథకూ 
నాలుగు పాదాలుంటాయి. మొత్తం నాలుగు పాదాలకూ కలిసీ కనీసం 54 మాత్రలు 
ఉండాలి. ఏ గాథలోనూ 64 మాత్రలకు మించి ఉండకూడదు. ఈ గాథా భఫేదాలలో కొన్ని 
సామాన్య నియమాలు ఉన్నాయి. 


6. చూ॥ ప్రాచీనాంధ్ర శాసన్హాలు - బూదరాజు రాధాకృష్ణ, 1971 పుట 75 


26 సమగ్రాంధ్ర సాహిత్యం 


1. మొదటి పాదంలో 12 మాత్రలు ఉండాలి. 

2. ఆరవ గణము ఒక ప్రత్యేక నియమాన్ని అనుసరిస్తుంది. 

3. రెండవ, నాలుగవ పాదాల అంత్యాక్షరాలు గురువులుగా ఉండాలి. 
4. బేసిని జగణ ముండదు, 


కందమే మూలకందం 


ఈ నియమాలు పురాతన ప్రాకృతానికి ఎంత కచ్చితంగా వర్తిస్తాయో నేటి మన 
కంద పద్యాలకు గూడ అంత పట్టుదలగానూ వర్తిస్తాయి. 64 మాత్రలున్న పరిపూర్ణ గాథనే 
ప్రాకృతంలో 'ఖండఆ' అని పిలుస్తారు. మన కందపద్యంలో కూడ 64 మాత్రల పరిపూర్ణత 
ఉంది. తెలుగు కవిత్వానికి కందమే మూలకందం. రేచన తన కవిజనాశ్రయంలో లక్షణాలన్నీ 
కందాలోనే చెప్పాడు. నన్నయగారి రచనలో మొత్తానికి సగానికి సగం - 1219 - కంద 
పద్యాలు ఉన్నాయి. అలాగే నన్నెచోడుని కవిత్వంలోనూ సగానికి సగం - 534 - కంద 
పద్యాలున్నాయి. 

హాలుని కాలం నుంచీ నేటిదాకా తెలుగునాట ఓకే రకమైన ఛందస్సు అవిచ్చన్నంగా 
ఉన్నదని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఇది అసలు సిసలు దేశీయమైన ఛందస్సు. 
కోదులకు “కొంధీ' అని పేరు కూడా ఉంది. దీనికీ, “'ఖండల'కూ సంబంధమున్నదేమో 
పరిశోధిందాలి. ఏమైనా ఇది తెలుగువాళ్ళ దగ్గర నుంచి ప్రాకృతంలోకీ, ప్రాకృతంలో 
నుంచి సంస్కృతానికీ వెళ్ళింది. సంస్కృతంలో దీనిని 'ఆర్య' అంటారు. 


కంద పద్యానికి తెలుగునాట ఇంత ప్రాచీన సంప్రదాయమున్నా జినవల్లభుని 
బొమ్మలగుట్ట - కుర్కియాల శాసనంలో తప్పించి మరి ఏ తెలుగు శాసనంలోనూ 
ఇప్పటిదాకా ఇది కనబడదు. రెండవ యుద్ధమల్లుని కుమారుడైన బాదప మహారాజు 
క్రీశ. 927-934 సంవత్సరాల మధ్య ఎప్పుడో వేయించిన ““అమంచాక'” శాసనంలో 
మాత్రం సంస్కృతంలో కంద పద్యముంది. సంస్కృతంలో వుంది గనుక దీనిని ఆర్యాగీతి 
అనుకోనక్కరలేదు. తెలుగు కందంలో ఉండేటట్టు ఇందులోనూ యతిప్రాసలన్నీ 
ఉన్నాయి చూడండి : 


““ధవళగుణో ధవళయశో 
ధవళిత దిబ్బండలోవ - దమితారాతిః 
భవభకో భవకరుణో 
దృవభవ భోగాన్నితో వి- భాతి సుకీర్తి? 

“ఈ పద్యమునుబట్టి తెలుగు ఛందమగు కందమునకు అధిక 
ప్రచారముండెనని చెప్పవచ్చును. ఎంతో ప్రచారముండిననే సంస్కృత 
మయమయిన శాసనమందు తెలుగు లక్షణములతో గూడ్తిన పద్యమునకు 


ఆదిమ యుగం 27 


ప్రవేశము కల్గునని చెప్పుటకు వీలగును, కన్నడమందు ప్రచారమందున్న 
కందము యొక్క ప్రభావము వలన ఈ పద్యము వ్రాయబడీనదనుటకు 
వీలులేదు. కన్నడమందలి కందమునకు ప్రాసనియతి యున్నను యతి 
నియమము, సరూపాక్షర యతి నియమము లేదు. ఆ నియమము తెలుగు 
నందే యున్నది. ఈ కారణముచే తెలుగునందు ప్రసిద్ధమయిన కంద 
ప్రభావమే పై సంస్కృత కందమునకు కారణమని చెప్పవలెను'' 


అని శ్రీ సంపత్కుమారగారు తమ తెలుగు ఛందోవికాసము' లో వ్రాశారు. 


తెలుగు - కన్నడం 

చాలాకాలం దాకా తిలుగు, కన్నడ దేశాలకు మరీ దగ్గర సంబంధం వుండేది. 
రెండింటికీ మూలభాష ఒక్కటే. సాంఘిక మత విషయాలలోనూ రెండూ ఒక్క 
మార్గంమీదనే పయనించాయి. కన్నడం మాట్లాడే పశ్చిమ చాళుక్యులు తెలుగుదేశాన్ని 
జయించి ఇక్కడ రాజ్యం ఏర్పరచుకొన్నారు. సాతవాహనుల కాలం నుంచి క్రమేణా 
ప్రాకృత సంస్కృతాలు తెలుగుదేశంలో రాజకీయ భాషలయితే, పక్చిమ చాళుక్యుల కాలం 
నుంచి కన్నడం దేవిడీ భాషగా వుండేదనిపిస్తున్నది, పశ్చిమ చాళుక్యుల అధికారప్రభ 
తగ్గుముఖం పట్టి రాష్ట్రకూటులది పై చేయి అయ్యేదాకా కన్నడమే తెలుగుదేశంలో 
రాజ్యమేలిందనుకోవచ్చు. రాష్ట్రకూటులకూ, తూర్పు చాళుక్యులకూ మధ్య పచ్చగడ్డి వేస్తే 
భగ్గున మండేది గనుక గుణగ విజయాదిత్యుని కాలంనుంచి, అనగా క్రీ.శ 9-వ శతాబ్ది 
నుంచి కన్నడ ప్రభావం మన గడ్డమీద తగ్గింది. 


కన్నడ కవులు - తెలుగు 


అయితే ఆ తరువాత కూడ తెలుగుదేశంలో పుట్టిన 'కవులు సైతం కన్నడమే 
అభ్యసించి, ఆ ప్రాంతాలకు వలసపోయి, ఆ రాజులను ఆశ్రయించి ఆ భాషలోనే కవిత్వం 
చెప్పడం చేత సాహిత్యరీత్యా కన్నడానికే ప్రాచీనత ఏర్పడింది. కన్నడంలో అదికవి 
పంపడు. ఆయన జన్మస్థానం తెలుగుదేశంలోని వేంగిపరు. ఆయన వేములవాడను 
పాలించిన అరికేసరి అనే కన్నడ ప్రభువు పోషణలో మహాభారతాన్ని స్వతంత్ర కావ్యంగా 
రచించాడు. అంతకుముందు 'ఆదిపురాణుమనే జైన తీర్థంకర చరిత్ర వ్రాశాడు. ఈయన 
వాటిని కన్నడంలో వ్రాసీనా, మాతృభాష అయిన తెలుగు మాటలు కొన్ని ఆయన 
కావ్యంలో నేటికీ నిలిచిపోయాయి.” చూడండి. 


ఓరుగు = (పంపభారతం, 11-47) బ్రాలు, నిదురించు. కన్నడంలో నిదురకు వేరే 


దేశ్యం లేదు. 


7. మద్రాసు యూనివర్సిటీ వారి గతిక ౮ Oferta! Research, 1955 భట్టుగారి వ్యానం. 


28 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఒడ్డ = (పంపభారతం, 6-71) తెలుగు = ఒడ్డు, షందెం, పంతం 'ఒట్టు' ఇందులో 
నుంచే పుట్టిందా? ఒడ్డు, ఒట్టు ఒకటే ప్రాచీనరూపం గలవేమో। 


ఎక్కసక్క = (పంపభారతం, 11-137) ఎకసక్కెము. ప్రస్తుత కన్నడ భాషలో లేదు. 
తుళులో హద్దుమీరిన, ఆగణితం అనే అర్థంలో ఉంది. 


బోన = (పంపభారతం, ౩-79) వండిన ప్రాలు, అన్నం. 


ఇటువంటి కన్నడ మణగులలో తెలుగు రూపాలు కనబడతాయి. పంపకవి "వండిన 
ప్రాలు'గా బోనాన్ని వాడితే, రన్నకవి 'ఎసరు' అనే తెలుగుమాటనే వాడాడు. ఇతడు 
కన్నడ రత్నత్రయంలో మూడవవాడు, రెండవ రత్నమైన పొన్నకవికీ కన్నడంలో కావ్యం 
వ్రాయమని ప్రోత్సాహమిచ్చినవాళ్ళు తెలుగువాళ్ళు. వేంగీ విషయంలోని కమ్మనాటికి 
చెందిన మల్లపార్యుడూ, పున్నమార్యుడూ ప్రీరేపిస్తే పొన్నకవి కన్నడంలో 'శాంతి' 
పురాణం అనే జైన పురాణం వ్రాశాడు, మొత్తంమీద కన్నడ రత్నృతయంలో ముగ్గురూ 
తెలుగు సంబంధాలు ఉన్నవాళ్ళే. అందుకే వీళ్ళు తెలుగు ఛందస్సులను కన్నడ భాషకు 
కానుక ఇచ్చారని భావించడంలో విడ్డూరం వుండదు. 


ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు ప్రచురించిన 'దక్షిణభారత సాహిత్యములు' 
అనే పుస్తకంలో కన్నడ సాహిత్యం గురించి గడియారము రామకృష్ణ్టశర్మగారు విపులమైన 
చరిత్ర వ్రాశారు. వారు కన్నడంలోని మొదటి లక్షణ గ్రంథమైన 'కవిరాజమార్గం' గురించి 
చెప్పాక “ఆ భాషలోనికి ప్రాకృతచ్చందస్సులనుండీ కందము, రగడ గ్రహింపబడినవి. 
తెలుగు నుండీ ద్విపద, సీసము, గీతము తీసికొనబడినవి'' అని వివరించారు. 


ప్రాచీనతా స్థాపన 
మొత్తానికి సాతవాహనుల కాలంనాఖథికే తెలుగు భాష ఉండేదనీ, అందులో 
పాటలు ఉండేవనీ, అవి దేశవాళీ ఛందస్సులో ఉండేవనీ, ఆనాటి సంప్రదాయాలు నేటికీ 
తెలుగుదేశంలో నిలిచి ఉన్నాయనీ చూచాయగా తెలుసుకొన్నాం. దీనికి తెలుగు లిపిలో 
లేని శాసనాలూ, గ్రంథాలూ ఆధారమైనాయి. మన లిపిలోనే దొరికిన వాటినిబట్టి మన 
భాష గురించీ, మన సాహిత్యం గురించీ తెలుసుకోవడం మరొక ఘట్టం. 


తెలుగు - రాయలసీమ (రేనాడు) 


దక్షి ణాపథాన్నంతటినీ ఆదిలో పాలించిన సాతవాహనుబ దురాలూ, టంకశాలలూ 
నేటి తెలంగాణంలో ఉండవచ్చు: ప్రపంచ విఖ్యాతిని అర్జించుకొన్న బౌద్భారామాలూ, 
స్తూపాలూ కోస్తా జిల్లాలలో ఉండవచ్చు. కాని తెలుగు ఖిఫీలో ఉన్న మొట్టమొదటి 
తెలుగు శాసనాలన్నీ మనకు రాయలసీమలోనే దొరికాయి. క్రీ.శ. 6-వ శతాన్లీ నాటికి 
దాని పేరు “రేనాడు”. అది ఏడువేల గ్రాభూల మండలం, దీనిని ఆరోజులో చోళులు 


ఆదిమ యుగం వచ్చి 


పాలిస్తూ ఉండేవారు. రేనాడును పాలించబట్టి వీళ్ళుతు రేనాటి చోళులు అని పేరు వచ్చింది. 
వీళ్ళు వేయించిన తెలుగు శాసనాలను మెకంజీ సహాయకులు ఎన్నడో సీకరించినా, వీటిని 
గురించి చాలా లేటుగానే పరిశోధనలు జరిగాయి, 


రేనాటి చోళుల ధర్మమా అని మనకు ప్రాచీన తెలుగు వాక్య రచనా విధానం 
తెలుస్తున్నా, వాళ్ళ చరిత్ర పూర్తిగా మనకు తెలియదు. రావుబహదూర్‌ హెచ్‌. కృష్ణశాస్త్రి 
గారూ, నేలటూరి వెంకటరమణయ్యగారూ, మల్లంపల్లి సోమశేఖరశర్మగారూ, ముట్లూరి 
వెంకటరామయ్యగారూ, తె.ఎ. నీలకంఠశాస్త్రిగారూ ఈ రేనాటి చోళులను గురించి వివిధ 
పత్రికల్లో వ్రాసిన వ్యాసాలు ఇప్పటికీ చెల్లా చెదురుగానే ఉన్నాయి. వాటి సారాంశాన్ని ఏ 
చరిత్రకారుడూ క్రోడీకరించలేదు. ఆనాటి తెలుగు భాషా స్వరూపాన్ని ఇప్పటిదాకా 
నిలబెట్టిన ఈ పూజనీయులను గురించి, అందులోనూ అక్షరాలా “పుణ్య కుమారుణ్ణి 
గురించి పట్టుమని పదీ వాక్యాలు వరునగా మన అధికారిక చారిత్రక గ్రంథాలలో 
కనబడవు. వీళ్ళను గురించి వీవిధ పత్రికలలో ప్రామాణిక చరిత్రకారులు చెప్పిన 
విషయాలను క్రోడీకరించి చెప్పుకొని మన కృతజ్ఞతను తెలియజేసుకొందాం. 


రేనాటి చోళుల చరిత్ర 


ఏ చరిత్రనైనా రచించడానికి ఉపక్రమించే ముందు అందుకు సహాయపడే ప్రామాణిక 
సాక్ష్యాలు ఏమిటేమిటో బేరీజు వేసుకోవడం అవసరం. రేనాటి చోళుల చరిత్రను 
క్రోడీకరించడానికి ఈ క్రింది ఆకరాలు పూర్తిగా పనికివస్తాయి. 


1. హెచ్‌. కృష్ణశాస్త్రిగారు 'ఎపీగ్రాఫియా ఇండికా" 11-వ సంపుటి 35-వ సంచికలో 
ప్రకటించిన పుణ్యకుమారుని మాలెపాడు శాసనాలు. 

2. నేలటూరు వెంకటరమణయ్యగారు మదరాసు క్రైస్తవ కళాశాల పత్రిక 1929 జనవరి 
సంచికలో 'తైరాజ్యపల్లవ' అనే వ్యాసానికి అనుబంధంగా ప్రకటించిన 'మాలెపాడు 
శాసనాల కాల నిర్ణయం' అనే జ్ఞాపీక. 

3... లైసుదొరగారు 'ఎపిగ్రాఫియా కర్ణాటికా' 12-వ సంపుటిలో ప్రకటించిన, మద్దిగిరి 
తాలూకా శ్రావణగుడివద్ద దొరికిన కొన్ని వీరగల్లులూ, శాసనాలూ. 

4. మల్లంపల్లి సోమశేఖరశర్మగారు గిడుగురామమూర్తి పంతులుగారి. 75-వ 
జన్మదినోత్సవ సందర్భంలో ప్రచురించిన 'వ్యాససంగ్రహం'లో ప్రకటించిన 
“పోట్లదుర్ది- మాలెపాడు ఖిల్లాశాసనం. 

5. పుట్టపర్తి శ్రీనివాసాచాకిణక్లు “జర్నల్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ'' 15-వ సంపుటిలో 
ప్రకటించిన “ శ్రీతంశచోళుకి శాసనాలు.'' 


6. _ తెఎ. నీలకంఠశాస్త్రీగారూ, ముట్టరు వెంకటరామయ్యగారు కలిసి “ఎపిగ్రాఫీయా 
ఇండికా” 27వ సంపుటి 42-శ న్లేంచిక నాలుగవ భాగంలోనూ, దాని తరువాతి 


30 సమగ్రాంధ్ర సాహిత్యం 


దానిలోనూ ప్రకటించిన '“అనంతపురం, .కడప జిల్లా నుండి తెలుగు చోడుల 
శెసనాలు.'' 

7. హెచ్‌.కె. నరసింహస్వామివారు “ఎపిగ్రాఫియా ఇండికా” 27-వ సంపుటి 44-వ 
సంచికలో ప్రకటించిన ““పుణ్యకుమారుని దొమ్మర నంద్యాల శాసనం.” 


ఈ ఏడు ప్రత్యక్ష ప్రమాణాలు కాక వీటివల్ల తెలిసిన విషయాలనూ, ఇతరాలనూ 
చర్చిస్తూ వివిధ చారిత్రక రచయితలు వ్రాసిన విషయాలు కూడ అక్కడక్కడ 
తోడ్పడతాయి. ఈ ఆకరాలతో తెలియవచ్చినంత మట్టుకు, సంగ్రహంగానే అయినా, 
రేనాటి చోళుల చరిత్రను చెప్పుకోవాలి. 


రేనాడు ఎక్కడుంది? 


నేటి రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను ''రేనాడు” అని పిలిచేవారని 
చెప్పుకున్నా, ఏయే ప్రాంతాలు కలిస్తే ఆనాటి రేనాడు ఏర్పడిందో స్పష్టంగా ముందు 
తెలుసుకోవడం అవసరం. ఇప్పటివరకూ దొరికిన వివిధ శాసనాలలో ఏయే ప్రాంతాలు 
రేనాడుగా చలామణి అయినాయో ఆ గ్రామాల పట్టికను కుందూరి ఈశ్వరదత్తుగారు 
తయారుచేశారు. వారు క్రోడీకరించిన విషయాలవల్ల రేనాడు ఒకప్పుడు ఈ క్రింది 
ప్రదేశాలు ఉన్న మండలం అని తెలుస్తున్నది. 


1. కర్నూలు మండలంలోని దక్షిణ భాగమైన కోయిలకుంట్ల, సిరివేలు తాలూకాలు. 
2. కడప జిల్లాలోని జమ్ములమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, కమలాపురం 


తాలూకాలు, 
3. అనంతపురం మండలంలోని దక్షిణప్రాంతమైన హిందూపురం తాలూకా ప్రాంతం. 


4. చిత్తూరు మండలంలో ఉత్తరదిక్కున కడప జిల్లాకు అనుకొని ఉన్న మదనపల్లి 
తాలూరా, 


ఈ భూభాగాలన్నీ కలసిన ప్రదేశమేగాక మరికొంత భాగం కూడ రేనాడులో 
చేరుతుంది. అసలు ఈ మండలానికి రేనాడు అనే పేరు ఎలా వచ్చిందో తెలిస్తే దీని సంపూర్ణ 
వైశాల్యాన్ని తెలుసుకోవచ్చు. రేగడినేల ఉన్న ప్రాంతం కాబట్టి రేగడినాడు అయి 
రేనాడుగా మారిందని పుట్టపర్తి శ్రీనివాసాచారిగారు అభిప్రాయపడ్డారు. అయినా, ఇది 
వాస్తవం కాదనీ,. రేనాడు అనే పదంలోని *కే' రేగడినికాక 'రేడు' అనే నృపవాచకమైన 
అర్థాన్ని సూచిస్తుందనీ ఆచార్య నీలకంఠశాస్త్రి, ముట్లూరి వెంకటరామయ్యగార్లు అన్నారు. 
ఎందుచేతనంటే, క్రీ.శ 10-వ శతాబ్దికి ముందు '“'మహారాజపాడీ'' అనే ప్రాంతం ఒకటి 
శాసనాలవల్ల తెలుస్తున్నది. రేనాడు. ఎలాగైతే ఏడువేల దేశమో, మహారాజపాడీకూడ 
ఏడువేల పరిమితమే. క్రీశ 6-చ శకాబినుంచీ రేనాడుగా వ్యవహరించిన ప్రాంతాన్నే ఆ 


8, ప్రాచీనాంధ్ర భూగోళం, పుట 28. 


ఆదిమ యుగం 81 


తరువాత ''మహారాజపాడి"' అని-పిలిచేవారు. దీనికే 'మార్జావాడ' అనే ఇంకొక పేరుంది. 
శాసనాలన్నింటినీ పరిశీలించిన ఈశ్వరదత్తుగారు ““మార్గావాడరాజ్యుము'' నేటి కడష, 
చిత్తూరు మండలములను దాటి మైసూరు రాష్ట్రములోని కోలారు మండలము వరకు 
వ్యాపించియుండే'' నని ఊహించారు.’ 


ఇప్పుడీ ఆధారాలను పురస్కరించుకొని రేనాడు వైశాల్యాన్ని దేశపటంలో 
గుర్తిద్దాం. పెన్నకు ఉత్తర దక్షిణాలలోనూ, తూర్చుపడమరలలోనూ విస్తరిల్లిన, ఆ నదీ 
పరీవాహ ప్రదేశమంతా రేనాడుగా ఉండేది. ఆంధ్రదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనకాలంలో 
ఈ ప్రదేశాన్ని ఏమని పిలిచేవారు, ఎవరు పాలించేవారు అన్నది తెలుసుకోవడం కూడ 
ముఖ్యమే. 


ఎవరు పాలించారు : ఇక్ష్వాకుల కాలంలో మహా సేనాధిపతి, మహాతలవర 
'వాసిరీపుతకందచలికిరెంణక' అనే దండనాయకుడొకడు “'హిరణంక' వంశంలోనివాడు 
ఉండేవాడు. హిరణ్య రాష్ట్రాన్ని పాలించడంచేత ఈ వంశానికి 'హిరణంక' అనే పేరు 
వచ్చిందనీ, ఈ హిరణ్య రాష్ట్రమే రేనాడు యొక్క ప్రాచీన నామమనీ భావరాజు వెంకట 
కృష్ణరావుగారు భావించారు. కందచలికి రెంణక క్రీశ. 200 ప్రాంతంవాడు. అప్పటినుంచి 
రేనాడు తెలుగు చరిత్రలో రాజ్యవైభవాన్ని అనుభవిస్తూ ఉండేది. ఆ తరువాత ఆ 
ప్రాంతాలను ఎవరు పాలించారో తెలియదు. రేనాటి చోళులు తాము కరికాల 
చోళవంశంవాళ్ళమని చెప్పుకున్నారు. అందుచేత ఈ ప్రాంతం కరికాల చోళుని కాలంలో 
అతని ఏలుబడీ క్రిందనో, అతని ప్రతినిధుల పరిపాలనలోనో ఉండేదనుకోవచ్చు. 


9. ప్రాచీనాంధ్రభూగోళం. పుట 255. . 
10. Early Dynasties of Andhra Desa, ౯0.4647. 


32 సమగ్రాంధ్ర సాహీత్యం 


కరికాల చోళుని గురించి నేలటూరి వెంకటరమణయ్యగారు గొప్ప పరిశోధన చేసి, 
మిథ్యాపురుషుడుగా అందాకా అందరూ భావిస్తూ వచ్చిన కరికాలునికి చారిత్రక స్థానం 
కల్పించారు. కరికాలుడు త్రిలోచన పల్లవుని కాలంవాడనీ, క్రీ.శ. 480-510 మధ్య కంచిని 
పాలించిన పల్లవరాజు మొదటి నందివర్మే త్రిలోచన పల్లవుడనీ వెంకటరమణయ్యగారు 
నిరూపించారు.! కాబట్టి కరికాల చోళుని కాలం క్రీశ 485 ప్రాంతం. ఆ రోజులో రేనాడు 
అతని క్రీందే ఉండేదని ఊహించవచ్చు. 


కరికాల చోళుడు తమిళదేశంలో కావేరీ నదీతీరాన ఉండే ఉరయూరు రాజధానిగా 
పాలించేవాడనీ, అతడు ఉత్తరానికి దిగ్బిజయం చేశాడనీ, అలా అతడు విజయయాత్ర 
చేసినప్పుడు రేనాటి ప్రాంతాలలో అతని వంశస్థులు స్థీరపడ్డారనీ నేలటూరి వారితోపాటు 
చాలామంది చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే భావరాజు వెంకటకృష్ణరావుగారు 
మాత్రం చోళులు ఉత్తరాది నుంచి, అనగా బహుశా ఆంధ్రదేశం నుంచే దక్షిణాదికి వెళ్ళారని 
భావించారు." దీనికి కారణం లేకపోలేదు. ఆంధ్రదేశంలో కూడా 'చోళవాడి' ఉండేది. 
ఈనాటి మహబూబ్‌నగర్‌ జిల్లా ఒకనాడు చోళవాడి అనే పేరుతో ఉండేది. దీనికి పానగల్లు 
రాజధాని. పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడు చోళవాళితోపాటు 
వేలవాళి, లెంకవాళి అనే ప్రదేశాలు పేర్కొన్నాడు.! చోళ వేళ లెంక అనేవి సైనిక 
పదాలనీ, ఆయా ఉద్యోగాలు చేసేవాళ్ళవల్లనే ఆ ప్రాంతాలకు ఆ పేర్లు వచ్చాయనీ 
భావరాబువారి ఉద్దేశం. 


కరికాల చోళుని గురించి తమిళ వాజ్మయంలో ప్రాచీనకాలం నుంచీ విస్తారంగా 
పాటలూ, ప్రశంసలూ ఉన్నాయి. అయితే అతనిని గురించి శాసన ప్రమాణాలు మాత్రం 
తెలుగుదేశంలోనే దొరికాయి. తెలుగు జిల్లాల క్రైెఫేయత్తులలోనే కరికాలుని గురించి 
వ్రాసినది దొరుకుతుంది. అడవులు కొట్టించి, అగ్రహారాలు పుట్టించి, కరికాలుడు ఆంధ్ర 
దేశంలో విశేషమెన అఖివృది సాధించినటు తరతరాలుగా జనం చెహుకొంటునారు. నేటి 
రాయలసీమలో నాన పాత్తపినాడే కరికాలుడు తంగా శ్రద్ధ వహించి 
పెంపొందింపబేసిన ప్రదేశం. 


తమిళ దేశంలో కరికాలుడు పాలించాడని చెప్పుకొనే ఉరయూరు, కావేరిపూం 
పట్టణం ప్రాంతాలలో పురాతత్వ శాఖవారు ఇటీవల త్రవ్వకాలు మొదలుపెట్టారు. కొన్ని 
ప్రాచీన కథిలాలు-బయటపడినాయనీ, కొన్ని శాసనాలు దొరికాయనీ వార్తలు వచ్చాయి. 
ఈ నూతన చారిత్రక సాక్ష్యాలను పండితులు సమన్వయం చేసేదాకా కొన్ని కొత్త 
విషయాలు మనకు తెలియవు. పాత సాక్ష్యాలను బట్టీ నేలటూరి వెంకటరమణయ్యగారు 


11. Trlochana Pallava & Kartkalachola. 
12. Early Dynasties of Andhra Desa, P.239, Foot Note. 
13. పండితారాధ్య చరిత్ర, మహిమ ప్రకరణం, పుట 1% ““చోళవాళికి కాక క్షోణీతలేశ! వేళవాళికి కర్తవే 


ఆదిమ యుగం 33 


ఇచ్చిన  కరికాల వంవృక్షంతో_కాలనిర్ణయ పట్టిక కూడ జతచేద్దాం. అప్పుడు ఈ క్రింది 
వంశావళి వస్తుంది. 


జటాచోడ లేక జట్‌ చెన్ని (క్రీశ 460) 
కరికాల (క్రీ.శ 485) 
మావనకెళ్లి, లేక మహిమానచోళ ( క్రీ. శ510-535) 


రెండవ కరికాల “దశవర్మ తొండమాన, లేక ఇళం 
తిరయన్‌ (క్రీ.శ. 535-560) 


మన రేనాటి చోళులు నిజంగా కరికాల వంశం వాళ్ళయితే, ఇది వాళ్ళ పూర్వుల 
వంశవృక్షం. రేనాటి చోళులలో మొదటిరాజు కాశ్యప గోత్రుడైన నందివర్మ అని 
తెలుస్తున్నది. ఇతడు క్రీశ ర్‌5్‌0 ప్రాంతాలలో ఉండి వుంటాడని నీలకంఠశాస్త్రీ, వెంకట 
రామయ్యగార్లు కాలనిర్ణయం చేశారు. అయితే రేనాటి చోళులలో ప్రథముడు, కరికాల 
చోళుని మనుమడైన తొండమాన ఇళంతిరయన్‌ సమకాలికుడై ఉంటాడు. ఇద్దరూ 550లో 
జీవించారు కాబట్టి. ఆయితే వీళ్లిద్దరికీ ఏ విధమైన బాంధవ్యముందో మనకు ప్రస్తుతం 
తెలియదు. తొండమాన చోళుని సోదరులు వంశావళిలో పేర్కొన్న ఇద్దరూ తెలుగు 
శాసనాలవల్ల తెలియవచ్చే వ్యక్తులు. వీళ్ళతూ, రేనాటి చోళులకూ ఎటువంటి సంబంధమో 
కూడ ప్రస్తుతం మనం చెప్పలేము. 


రేనాటి చోళులలో మొదటి రాజైన నందివర్మకూ, కరికాల చోళునికీ పట్టుమని 
వంద సంవత్సరాల ఎడం కూడ లేదు. తాము కరికాల చోళుని వంశంలోని వాళ్ళమని 
చెప్పుకొన్న పుణ్యకుమారునికీ, రేనాటి చోళులలో మొదటివాడైన నందివర్మతూ 
నూటపాతికేళ్ళ ఎడమే వుంది. అంటే కరికాలునికీ, పుణ్యకుమారునికీ మధ్య ఏడెనిమిది 
తరాల ఎడమే వుంది. అందుచేత తన వంశకర్త గురించి పుణ్యకుమారుడు ఊహాగానం చేసీ 
అట్టే అభూతకల్చ్పనలు కల్పించవలసిన అవసరం లేదు. కరికాలునికీ, రేనాటి చోళులకూ 
సంబంధం నిజంగానే వుండి వుంటుంది. 


తెలుగులోని మొట్టమొదటి శాసనంలో తెలిసే రేనాటి చోళుని పేరు ఎరికల్‌ 
ముత్తరాజు ధనంజయుడు. ఇతడు నందివర్మ కుమారుడు. ఈ ధనంజయుని పేరు 
ముందున్న 'ఎరికల్‌ అనే మాట గురించీ, 'ముత్తరాజు అనే మాట గురించీ నీలకంఠశాస్త్రీ, 


14. Talochana Pallava and Kerikalaslochola, pp. 27, 30, 31. 


ర! సమగ్రాంభ్ర సాహిత్యం 


వెంకటరామయ్యాగార్లు గొప్ప చర్చ చేశారు. 'ఎరికల్‌ అనేది ఒక ప్రాంతాన్ని సూచిస్తుంది. 
రేనాటి చోళుల ప్రప్రథమ నివాసస్థానమే ఈ ఎరికల్‌ అయి వుంటుంది. “ఎపిగ్రాఫియా 
కర్గాటీకా'' 12-వ సంపుటలో చోళుల శాసనాలు కొన్ని ప్రకటించారు. అందులో 
“ఎరిగలవాడీ అరునూరు” అనే పదం చాలాసార్లు వస్తుంది. ఈ ““ఎరిగలవాడీ'' అనే 
మాటలోనిడే “ఎరికల్‌' అని నీలకంఠశాస్త్రి, వెంకటరామయ్యగార్లు గుర్తించారు. 


“ఎరికల్‌” అనేది ప్రదేశాన్ని సూచిస్తే ఆ ప్రాంతం ఎక్కడ ఉన్నది అనే ప్రశ్న 
పుడుతుంది. మైసూరు రాష్ట్రంలోని తుంతూరు జిల్లా పావగడ (పాగొండ) తాలూకాలో 
ఉండే నిడుగల్లు గ్రామమే మన రేనాటి చోళుల “ఎరీకల్‌' అని నీలకంఠకాస్త్రి 
వెంకటరామయ్యగార్లు భావించారు. దీనికి కారణం, చోళవంశపు వివిధ శాఖలో 
తెలుగుదేశంలో ఎలాగైతే వెలనాటీ చోళులు, కందూరు చోళులు మొదలైన 
కుటుంబాలున్నాయో అలాగే కన్నడ ప్రాంతాలలోనూ హేమావతి చోళులు, నిడుగల్లు 
చోళులు అనే రెండు తెగలవాళ్ళు ఉన్నారు. ఈ నిడుగల్లూ, రేనాటి చోళుల పెరిగల్లూ ఒకటే 
అనే నీలకంఠశాస్త్రి, వెంతటరామయ్యగార్లు భావించారు. 


ఇది సరికాదనీ, ఆదిలో రేనాడు పడమట శేషాచలాన్నీ ఉత్తరాన పెన్ననూ దాటి 
వెళ్ళడానికీ ఆస్కారం లేదని పుట్టపర్తి శ్రీనివాసాచార్యులుగారు చెప్పారు.!5 కన్నడ 
దేశంలోని తుంకూరువద్ద ఒక చోళరాజు శాసనం దొరకబట్టీ, అతడు రేనాటి చోళ వంశం 
లోని మహేంద్ర విక్రమచోళుడే అయివుంటాడని గుర్తించబట్టీ నీలకంఠశాస్త్రి, వెంకట 
రామయ్యగార్లు ఇలా భావించారనీ, ఒకవేళ ఈ వ్యక్తి గుర్తింపు సక్రమమైనా అంతదూరం 
దాకా రేనాడు విస్తరించదనీ శ్రీనివాసాచార్యులుగారి వాదం. కడపకూ, తుంకూరుకూ 
మధ్య రేనాటి చోళశాసనాలు ఏవీ కనిపించకపోవడమే అందుకు కారణమని వారు 


చెప్పారు. 


శ్రీనివాసాదార్యులుగారి _అభ్యంతరం నిజమైనదేగాని వారు ఎరికల్లు 
ఎక్కడుంటుందో చెప్పలేదు. 'ఎరిగల్లు' అనే మాట మారి ఏవిధంగానూ నిడుగల్లు అనే 
రూపం సంపాదించుకోలేదు. అందుచేత ఎరిగల్లు అనే రూపానికి దగ్గరలో ఉన్న 
మాటకోసమే మనం వెతకాలి. “ఎరిగల్‌ అనే పదానికి అర్థాన్ని నిర్ణయిస్తూ నీలకంఠశాస్త్రి, 
వెంకటరామయ్యగార్లు చేసిన చర్చలో 'ఎరిగల్‌ అనే మాటను 'ఇరిగల్‌ అని .కూడ 
పిలిచేవారని శాసనప్రమాణాలు చూపారు. 'ఎరిగల్‌ మారి 'ఇరిగల్‌ అయినట్టే ' ఇరిగల్‌ 
మారి 'ఇరుగల్‌ అయి, 'ఇనుగల్లు'గా స్థిరపడవచ్చు. ఇనుమారు, ఇనుమడీంచు అనే 
మాటలలోని 'ఇను'కు రెండు, రెట్టింపు అనే అర్థాలు అందరికీ తెలిసినవే. 'ఇరుగల్లు' అనే 
పదం 'ఇనుగల్లు'గా మారిందని అంగీకరిస్తే ఈ “గ్రామాన్ని గుర్తించడం ఏమీ అసాధ్యం 
కాదు. అది రేనాడులోనే ఉంది. 


15. Jourmal of Indien History, Vol. 15 


ఆదిమ యుగం 35 


రేనాడే కాలక్రమాన మహారాజ పాడిగా మారి, మార్గావాడ అయిందని మొదటశే 
మనం తెలుసుకున్నాం. ప్రథమ, రాజేండ్ర చోళుని కాలంనాటి తిరువల్లము గ్రామంలోని 
విల్వనాథేశ్వరస్వామి ఆలయంలో ఉన్న తమిళ శాసనంలో ్‌ “మహారాజపాడిలోని 
ఇన్గల్లూరు నాడు” అనే వైనం ఉంది. ఈ సంగతి కుందూరి ఈశ్చరదత్తుగారు తమ 
“ప్రాచీనాంధ్ర భూగోళం" (253-వ పుట)లో చెప్పారు. ఈ ఇన్లల్లూరు నేటి కాళహస్తి 
డివిజర్‌లో ఉన్న 'ఇనగళూరు' అని వారు గుర్పించారు. 


ఈ ఇనగలూరే గనుక మన రేనాటిచోళుల జన్మస్థానమైతే వాళ్ళ మూల పురుషుడైన 
కరికాల చోళునికి కూడ అడే తొలిపట్టు అనడానికి ఆస్కారం లేకపోలేదు. భావరాజు 
వెంకటకృష్ణరావుగారు ఊహామాత్రంగా చెప్పినదానికి చారిత్రక సాక్ష్యాలు కూడ 
దొరుకుతాయేమో చూద్దాం. కరికాల చోళుడు ఓడించిన త్రిలోచన పల్లవునితో పల్లవ 
రాజ్యం తాత్కాలికంగా అణగారిపోయింది. దీనికి కారణం 'కళవర్లు' అనే భయంకరుల 
దండయాత్ర అని చరిత్రకారులు చెప్పారు. ఈ కళవర్లు ఎవరో, ఎక్కడ నుంచి దక్షిణాదికి 
దాడీవెళ్ళారో తెలుసుకొందాం. 


కళవర్లు: ''తమిళ దేశానికి ఉత్తరాన ఉన్న దేశమంతటిలో ఒకప్పుడు కళవర్లు అనే 
జాతివాళ్ళు ఉండేవాళ్ళు. తూర్పున వేంగడం నుంచి పటమట మైసూరు రాష్ట్రపు పశ్చిమోత్తర 
సరిహద్దుదాకా వీళ్ళు విస్తరించి ఉండేవాళ్ళు. ఆంధ్రులు దక్షిణానికి వ్యాప ినందువల్ల ఈ 
కళవర్లు కూడ కదలవలసీ వచ్చింది. ఈ కదలిక వల్లనే తొండమండలమనే కంచి 
చుట్టుప్రక్కల ప్రాంతాలను పాలించే రాజివంశాలకు అధికార (భష్టత్వం ఏర్పడింది. 
వివరాలన్నీ మనకు లభ్యం కాకపోయినా, ఇంకా దక్షిణాదిన కూడ రాజకీయ పతనాలు 
ఈ కళవర్లవల్లనే వచ్చాయి. ఈ కళవర్లు చోళ రాజ్యంలో స్థిరపడ్డారు. పాండ్య రాజ్యంలో 
కూడ నిలద్రొక్కుకున్నారేమో! క్రీ.శ. 4-వ శతాబ్ది ఆరంభించిన రోజులలో ప్రాచీన 
రాజకీయ పరిస్థితులను ఈ కళవర్లు సంపూర్ణంగా మార్చివేశారు. ఈ సంగతులు 'సంగం' 
యుగపు సాహిత్యంచల్ల తెలుస్తున్నాయి. 17 


- కలభ్రులు: కళవర్లేకాక కలభ్రులు అనే జాతివాళ్ళుకూడ తమిళదేశపు రాజకీయ 
పరిస్థితులలో కలోలం కలిగించారు. క్రీ.శ. 550 ప్రాంతాలలో పాండ్య రాజ్యాన్ని 
పల్యాగశాలై - ముడుకుడిమి - పెరువళుడి పాండ్యరాజు పాలించేవాడు. ఇతడు 
యజ్ఞయాగాలు చాలా చేశాడని “పల్యాగశాలై' ఆనే అతని వీరుదే చెప్తున్నది. ఇతడు 
బ్రాహ్మణులకు ఊళ్ళూ, అ(గహారాలూ దానం చేశాడు. కల భుడనే కపిరాజు పాండ్య 
సామాజ్యాన్నంతనీ ఆక్రమించుకొని అధిరాజులను తరిమివేసి అగ్రహారాలను సాంతం 
చేసుకొన్నాడు. కల|భులు నిర్ధాక్షిణ్యంగా, భయంకరంగా రాజ్యానికి వచ్చారు. తర్వాత 
'కొడుంగోణ అనే పాండ్యరాజు కలభులను పారదోలి అగ్రహారాలను మళ్ళీ 
బ్రాహ్మణులకు ఇచ్చివేసినట్లు శాసనాలవల్ల తెలుస్తున్నది. “కొడుంగో౯ క్రీశ. 590-620 
16. South indian trseriplions, Vol. I, page.106. |; 


17. The Age of Imperial Unity, pp.233-34 
18. Historical Sketches of Anclent Deccan - Subrahmanya yer (1917) p.109 


36 సమగ్రాంధ్ర సాహిత్యం 


దాకా సాలించాడు.! ఈ కలభులనే సింహవిష్ణువు (క్రీ.శ570-600), మొదటి 
నరసింహవర్మ .( క్రీ.శ.630-666), తొలి ఇద్దరు విక్రమాదిత్యులూ (క్రీశ. 745 దాకా) 
గెలిచారని పల్లవ, చాళుక్క శాసనాల చల్ల తెలుస్తున్నది. రమారమి ఒకటిన్నర రెండు 
శతాబ్దాలు కలభులు దక్షిణ దేశాన్ని అల్లకల్లోలం చేశారని నిశ్చయంగా చెప్పవచ్చు. 

1 


ఇంతకూ 'కలభ్రులు ఎవరు' అన్న ప్రశ్నీకు సమాధానం కచ్చితంగా చెప్పడమనేది 
వీలుకాదు. ఈ జాతి నిర్ణయ సమస్య దక్షిణ భారత చరిత్రలో చాలా గడ్డు సమస్య. 
క్రీ.శ. 8-వ శతాబ్దీ నుంచి 11వ శతాబ్దీదాకా కొడుంబాలూరు పాలించిన ముత్తరాయరు 
వంశీయుల పూర్వులే కలభ్రులని కొందరు గుర్తించారు. మరికొందరు వెల్లాల కులంలోని 
కళవర్లు కావచ్చునన్నారు. ఇంకొందరు కర్ణాటకులన్నారు. అయితే కలభులూ, కళవర్లూ 
ఒకరేనన్న గుర్తింపే చాలా సమంజసమైనది. నేటి తిరుపతి ప్రాంతమైన ప్రాచీన వేంగడంలోని 
తిరైయ౯, పవత్తిరి, పుల్లి అనే కళవర్‌ నాయకుల ప్రసక్తి తమిళ “సంగం' వాజ్మయంలో 
కనబడుతుంది. క్రీ.శ 3-వ శతాబ్దిలో సాతవాహనుల పతనంవల్లా, పల్లవులు రాజ్యానికీ 
. రావడంవల్త్లా, సముద్రగుప్తుడు దక్షిణాపథంలో దిగ్పిజయం చేయడంచల్తా రాజకీయ 
కల్లోలం ఏర్పడి తిరుపతి ప్రాంతంలో ఉండే కళవర్లు తమ నివాసస్థానాలను 
వదలిపెట్టవలసివచ్చిందేమో! కలభుల దండయాత్ర దక్షిణ రాజ్యాలను కబళించి వేసింది. 


కళవర్‌ నాయకులలో ఒకని పేరు తరైయ౯ అని సంగం వాజ్మయం చెప్తున్నది. 
కరికాల చోళుని మనుమడు తొండమా౯కు తిరైయ౯ అనే పేరు ఉండడం గమనించదగినది. 
ఈ కశళవర్గందరూ తిరుపతి ప్రాంతాలవాళ్ళు కావడం, రేనాటి చోళుల జన్మస్థానం 
ఇనగలూరు ఉన్న కాళహస్తి ఇక్కడికి దగ్గరలోనిదే కావడమూ గమనించదగిండే. 
కరికాల చోళుని పేరులో ఉన్న 'కరి'కీ, 'కాళా'నికీ, 'కాళహస్తి'లోని 'కాళా'నికీ, 'హస్తి'కీ 
ఏమైనా సంబంధం ఉందా? మన కాళహస్తీ స్థల పురాణంలో ఒక సాలెపురుగు ప్రసక్తి కూడ 
ఉందీ. అలాగే కరికాల చోళుని వంశంలోని కొచ్చెంగణాన్‌ పూర్వజన్మలో సాలెపురుగు. 
ఈ సంగతి తమిళ శాసనాలలోనే ఉందీ.” రావేంద్రచోళుడు తన తిరువేళంగాడు 
శాసనంలో ఇది చెప్పాడు. ఇన్ని విషయాలు బాదరాయణ సంబంధాన్నేకాక రేనాటి 
చోళుల పూర్వీకులే దక్షిణాదికి వెళ్ళారనే అనుమానాన్ని దృఢం చేస్తున్నాయి. 

శాసన ప్రమాణాలవల్ల తయారు చేసిన రేనాటి చోళుల వంశవృక్షంలో పదమూడు 
తరాలు అవిచ్చన్నంగా తెలుస్తున్నాయి. ఇందులోని ముఖ్యులను గురించి టూకీగా 
చెప్పుకొందాం. 

నందివర్మ (క్రీశ. 550): ఇతడు కాశ్యప గోత్రుడు. రేనాటి చోళులలో 


తెలియవచ్చిన , మొదటి చారిత్రక పురుషుడు. ఇతనికి ముగ్గురు కుమారులు. పెద్దవాడు 
సింహవిష్ణువు. ఇటువంటి పేరు పల్లవ రాజులలోనేగాని చోళవంశీయుల్లో కనబడదు. 


19. The Classical Age, ౧.266. 
20. ine Cholas - Prof. KA. Nilakanthe Sastri (1955). P. 51 


ఆదిమ యుగం 37 


అందుచేత ఈ పేరు చోళులు పల్లవులకు సామంతులనీ, తమ ప్రభువు పేరు తమ పిల్లలకు 
పెట్టుకొన్నారనీ తెలియజేస్తున్నది. సింహవిష్ణువు పేరే తప్ప ఆతని సంతానమెంతో, వాళ్ళు 
ఏయే కాలాలలో పాలించారో తెలియదు, నందివర్మ రెండవ కుమారుని పేరు సుందర 
నందుడు. ఇతని తరువాత ఇతని సంతతివాళ్ళను గురించి పన్నెండు తరాలదాకా 
ఊహించడానికి ఆస్కారముంది. ఇది రేనాటి చోళుల రెండవ కోవగా భావిద్దాం. నందివర్మ 
మూడవ కుమారుడు ధనంజయుని సంతతిని గురించే మనకు ఎక్కువగా తెలుస్తున్నది. 


ధనంజయుడు (క్రీ.శ. 575) : ఇతనికి ఎరికల్‌ ముత్తరాజు అనే వీరుదు ఉన్నట్టు 
తెలుసుకొన్నాం. ఎరికల్‌ అనే మాట అర్గాన్ని చర్చించి అది కాళహస్తి డివిజన్‌లోని 
ఇనగలూరు అని తీల్చుకొవ్నాం. ఇర ముత్తరాజు అనే బిరుదును గురించి తెలుసుకొందాం. 
పూర్ణం రాజకుటుంబాలలో మహారాజు, యువరాజు, ముత్తరాజు అనే విభేదాలు 
ఉండేవి. మహారాజు రాజధానిలో ఉండి పాలిస్తాడు. అతని తర్వాత రాజ్యానికి వచ్చే 
వారసునికి యువరాజపట్టం కట్టేవారు. యువరాజు కాక మిగిలిన రాజకుమారులలో 
పెద్దవాణ్ణీ ముత్తరాజు అని పిలిచేవారు. అంటే, యువరాజు తరువాత రాజ్యానికి 
రావడానికి అవకాశాలున్నవాడికే ఈ పట్టం ఇచ్చేవారు. రాజ్యంలో యువేరాజు ఒక 
భాగాన్ని, ముత్తరాజు మరొక భాగాన్ని పాలిస్తుండేవారు. ఎరికల్‌ ముత్తరాజు 
ధనంజయుడు రేనాడు ఏలుతూండేవాడు. కమలాపురం తాలూకా కలమళ్ళ గ్రామంలోని 
చెన్న 'కేశవాలయం ప్రాంగణంలో ధనంజయుని శాసనం దొరికింది. దీని ప్రకారం అతడు 
చిరంబూరిలో ఉండే రేవణగారి ప్రోక్సాహంతో దానమిచ్చినట్లు తెలుస్తున్నది. బహుశా 
ఇతనిదే ఇంకొక శాసనం కమలాపురం ఎర్రగుడిపాడు చెన్నకేశవాలయంలో దొరికింది. 
ఇది ఆనాటి రాజకీయ చరిత్రను చెప్తుంది. ఈ శాసనంలో ఎరికల్లు ముత్తరాజు కుండికాళ్ళు 
అనే ఆయన సిపార్సు చేస్తే 'ఇరవాదియాదీనాల్లు' మర్తురల కొలత ఉన్న నేలకోటలో 
ఉండే బ్రాహ్మణునికి దానం చేశాడు. “ఇరవై ఆదినున్న నాలుగు" అని సంఖ్యను చెప్పడం 
ఒక విలక్షణం. ఈ దానానికి దుర్ణయరాజుల ముత్తరాజులు, నవప్రియ ముత్తరాజులు, పల్లవ 
యువేరాజులు సాక్షి అని శాసనం చెప్తున్నది. చోళుల శాసనాలలో పల్లవ యువరాజును 
పేర్కొనడంవల్ల బహుశా పల్లవులకూ, చోళులకు అధిరాజ సామంత సంబంధాలు 
ఉన్నాయని తెలుస్తున్నది. ఇందులోని దుర్ణయరాజు కాకతీయ కొండ పడమటి వెలనాడు 
వంశాలకు మూలపురుషుడైన దుర్దయుడు కావచ్చు. నవప్రియ ముత్తరాజు ధనంజయుని 
కొడుకే కావచ్చు. 


మొదటి మహేంద్ర విక్రముడు (క్రీ.శ. 600) : ఇతడు ధనంజయుని కుమారుడు. 
ఇతనికి నవరామముదిత శిలాక్షర, చేర చోళ పాండ్యాధీపతి అనే బిరుదులు వున్నాయి. 
సరిగ్గా ఇలాంటీ సామంతులు తాము ఎవరికీ అణకువగా వుంటారో ఆ రాజుల 
బిరుదులను ధరించడం అరుదు కాదు. మహేంద్ర విక్రముడు ఒక చిన్న రాజ్యానికి ప్రభువు. 
ఇతడు తమిళదేశంలో వున్న చేర చోళ పాండ్య దేశాలు జయించడం అసంభవం. తమకున్న 
అపార శక్తిసామర్థ్యాలతో బాదామి చాళుక్యులే ఇది సాధించలేకపోయారు. అందుచేత 


38 సమగ్రాంధ్ర సాహిత్యం 


మహేంద్ర విక్రమ చోళుడు పల్లవులకు సామంతుడై రాజ్యుం ఆరంభించి ఉంటాడు. అయితే, 
ఇతని కాలంలో దక్షిణదేశ చరిత్రలో కలోలాలు రేగాయి. బాదామి చాళుక్య ప్రభువు 
పులకేశి పల్లవులపై దండయాత్రలు చేశాడు. ఇదీ అవకాశంగా తీసుకొని మహేంద్ర 
విక్రముడు తన స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నాడు. తనకు 'మహారాజు బిరుదు 
పెట్టుకొన్నాడు అని నేలటూరి వెంకటరమణయ్యగారు వ్రాశారు. కాని పుట్టపర్తి 
శ్రీనివాసాచార్యులుగారు మహేంద్ర విక్రమ చోళుడు సామంతుడుగానే చనిపోయాడని 
భావించారు, 


అయితే రేనాటి చోళులు ఎప్పుడు స్వాతంత్రాన్ని ప్రకటించుకొన్నారు? మహారాజ 
పదవి ఎలా సంపాదించారు? ఈ చోళరాజ్యం ఎప్పుడు తలయెత్తింది? కంచిని పాలించిన 
పల్లవులకు ఈ ప్రాంతంపై అధికారం ఉండేదని మనకు తెలుసు. పల్లవుల ప్రాబల్యాన్ని 
ప్రతిఘటించి ఇంత చిన్న రాజ్యం విలసిల్లడం అసంభవం. పైగా ఈ రాజులు స్వతంత్రులైతే 
పల్లవుల పేర్లు పెట్టుకోవడంలో అర్థం లేదు. అయితే పల్లవులు ఈ రాజులను ప్రోత్సహించి 
ఉంటారు. కారణం ఏమంత నిగూఢమైనది కాదు. ఒక ప్రక్క గాంగులు, ఒక ప్రక్క 
చాళుక్యులు అప్పుడే ప్రవర్థిల్లుతున్నారు. ఈ రెండు బలవంతమైన రాజ్యాలూ వృద్ధి 
చెందుతూ ఉండగా పల్లవులకు తమ రాజ్యంలోని ఈ దూరప్రాంతంపై పట్టు 
తప్పిపోతున్నది, రేనాడు జారిపోతున్నది. అందుచేత మహేంద్ర విక్రముడు “చోళ 
మహారాజు అనే వీరుదుతో శాసనాలు వేయగలిగి ఉండేవాడని పుట్టపర్తివారి 
అఖిప్రాయం. వీరి ఉద్దేశంలో మహేంద్ర విక్రముని కుమారుడు పుణ్యకుమారుడు 
స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న చోళరాజు. 


పుణ్యకుమారుడు (క్రీ.శ. 625): ఇతడు రేనాటి చోళులలోకెల్లా ఎన్నదగిన 
వాడు. ఇతనికి పోర్ముఖరామ, పురుష శార్దూల, మదనవిలాస, మదముదిత, ఉత్తమోత్తమ 
అనే వీరుదులున్నాయి. ఇతని భార్య పేరు వసంతపోరి. పుణ్యకుమాూరుడు కూడ పల్లవులకు 
సామంతుడుగానే రాజ్యానికి వచ్చి ఉంటాడుగాని ఆనాటి రాజకీయ కారణాలవల్ల 
స్వాతంత్ర్యం ప్రకటించుకొని ఉంటాడని పుట్టపర్ది వారి భావం. ఏమంటే, ఇతని 
విరుదులలో కొన్ని పల్లవులకు సంబంధించినవి. 


బాదామిని పాలించిన రెండవ పులకేశి క్రీ.శ 6రలో దక్షిణ దిగ్విజయయాత్ర 
చేశాడు. పల్లవులను ఓడించాడు. దారిలో ఉన్న రేనాటి చోళులతో బాంధవ్యం నెరపుకొని 
ఉంటాడు. పుణ్యాకుమారుడు చాళుక్యుల అల్లుడైనాడనడానికి ఆస్కారముంది. పులకేశి 
దండయాత్రకు ముందు అతడు తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొని, మహారాజ్యాధిపతి 
అనే గౌరవాన్ని నిలబెట్టుకొన్నట్లు కనబడుతుంది. ఇతని భార్య చెక్కించిన ఒక శాసనంలో 
ఇతనికి షృఢ్వీవల్లభ, చోళ మహారాజ అనే విరుదులున్నట్లు తెలుస్తుంది. 


ఈ నీరుదులు గమనించదగినవి. ఇవి అతని రాజ్యాధికారపు పెంపును సూచిస్తాయి. 
రేనాటి' చోళులు బాదామి చాళుక్యుల ప్రాభవంలోనికి వచ్చారని ఇవి సాక్ష్యమిస్తాయి. 


ఆదిమ యుగం 39 


“షృఢ్వీవల్లభో అనే బిరుదు చాళుక్యులకు ప్రత్యేకమైన వీరుదు. పుణ్యకుమూరుని కాలం 
లోనే ఇది మొదటిసారిగా చోళుల శాసనాలలో కనబడుతుంది. అందుచేత ఆ కాలంలోనే 
చోళులకు, చాళుక్యులకు సంబంధ బాంధవ్యాలు ఏర్పడినట్లు తెలుస్తున్నది. ఇందాకా 
మనం ఊహించినట్లు పుణ్యకుమూరుడు బహుశా తన భార్య వసంతపోరివల్ల చాళుక్కు 
లకు చుట్టమై ఉంటాడు. “పోరి” ఆనే మాట చాళుక్య రాజకుమార్తెలలోనే తప్ప ఇంకెక్కడా 
కనబడదు. రెండవ పులకేశి కుమారుడు చంద్రాదిత్యుని రాణి పేరు విజయమహాదేవిపోరి. 
తూర్పు చాళుక్యరాజు మంగి మహారాజుకు షృథివిపోరి అనే కుమార్తె ఉంది. అందుచేత 
పోరి అనే మాట బాదామీ, చాళుక్య వంశాలకు ప్రత్యీకమైందని స్పష్టమవుతున్నది. 


పుణ్యకుమారుడు స్వాతంత్రాన్ని ప్రకటించుకొన్నాక తన పూర్వీకుడైన కరికాల 
చోళునిలాగ 'త్రైరాజ్య స్థితిని పొందినట్లు చెప్పుకొన్నాడు. ఇతని శాసనాలవల్తా, ఇతని 
భార్య శాసనాలవల్తా మన ప్రాచీనాంధ్ర భాష స్థితి మరి కొంచెం ఎక్కువగా 
స్పష్టమవుతున్నది. | 


ఈ రేనాటి చోళుల చరిత్రను ఇంతకన్నా విపులంగా - అన్ని పురుషాంతరాలవాళ్ళ 
వైనాలూ మనం తెలుసుకోవలసిందేకాని, మనం ఇప్పుడు ఈ సంపుటాలలో సాహిత్య 
చరిత్రనేగాని దేశచరిత్రను చెప్పుకోవడం లేదు. ఏ ఇతర ప్రామాణిక గ్రంథాలలోనూ 
రేనాటి చోళులను గురించి ఈమాత్రమైనా చెప్పరు గనుక తెలుసుకున్నాం. నాలుగు 
తరాలవరకూ వివరాలు ఆకళించుకొన్నాం. మిగతా తరాల వ్యక్తుల పేర్లూ, తారీఖులూ 
వున్న వంశవృక్షం చూసీ తృప్తీపడదాం. 


రేనాటి చోరుల వంశవృక్షం 
(సూర్యవంశం) 
కరికాల చోళ 
1-వ తరం నందివర్మ - కళ్ళపగో త్రం (క్రీ.శ. 550) 
| | | 
2వ తరం సింహవిష్టు నుందరనంద ధనంజయ 
(క్రీ.శ 575) (శ్రీశ 575) (క్రీశ 575) 
౩వ తరం నవరామ మొదటీ మహేంద్ర విక్రమ నవరాము 
(శ్రీశ 600) ముదిత శిలాక్షర చేర చోళ పాండ్యాధిపతి 
(క్రీశ 600) 
4వ తరం ఏరెయమ్మ గుణముదీత పుజ్యకుమార వసంత పోరి 
(శ్రీశ 625) (క్రీ.శ 625) చోళమహారాణి భర్త, పోర్ముఖరామ, 


పురుష శార్హూల, మదనేవిలాస, 
మదముదిత, ఉత్తమోత్తమ 
వీరుదాంకితుడు (క్రీ.శ. 625) 


40 సమగ్రాంధ్ర సాహీత్యం 


5వ తరం విజయకామ (క్రీ.శ 650) మొదటి విక్రమాదిత్య (క్రీశ 650) 
6వ తరం వీరార్డున (క్రీశ. 675) శక్తికుమూర (క్రీ.శ 675) 
| 
7వ తరం  అఆగ్రజీ పిడుగు (క్రీ.శ. 700) రెండవ విశ్రమాదిత్య చోళమహారాజు 
చోళమహారాణి భర్త (క్రీ.శ. 700) 
8వ తరం కోకిలి (క్రీశ. 725) 
ఉత్తమాదిత్య సత్యాదిత్య 
(క్రీశ 725) (క్రీశ 725) 
9వ తరం రెండవ మహేంద్ర (క్రీశ, 750) బాణరాజుల పితూరీ 
మానరవి, మారుతాపిడుగు 
10వ తరం ఎశంబోళ  కాపిచోళ ముత్తరాజు  షృఢ్వీవల్లభ - విజయాదిత్య చోళ 
(కీ.శ. 775) (కీ.శ. 775) (శ్రీశ 750) 


1వతరం నృపకామ (కశ 800) 


12వ తరం దిహికర (క్రీశ 825) 


13వ తరం శ్రీకంథ అధిరాజ (క్రీ.శ. 850) 


ఇక - మనకు సాహిత్య చరిత్ర ముఖ్యం కనుక రేనాటి చోళుల శాసనాలవల్ల అనాటి 
భాషాస్టారూపం, వాక్యనిర్మాణం మొదలైన వివరాలు తెలుసుకొందాం. 


తెలుగు శాసనాలు 


రేనాటి చోళులతోపాటు తెలుగులోనే తమ శాసనాలు వేయించిన ప్రశంసనీయులు 
బాణరాజులు, వైదుంబులు. ఈ రాజవంశాలవాళ్ళ చరిత్రలు కూడా చెల్లాచెదురుగానే 
ఉన్నాయి. వాటిని కూడ క్రోడీకరించవలసిన అవసరం ఉన్నది. ఇప్పటిదాకా ఇటువంటి 
రెండవశ్రేణీ రాజకుటుంబాల చరిత్రపట్ల ఎవరూ శద్ధకన బరచకపోవడానికి కారణం 
నన్నయగారికి . పూర్వమున్న తెలుగు శాసనాలన్నీ ప్రకటింపబడకపోవటమే. 
శ్రీ నిడుదవోలు వెంకటరావుగారు తమ 'ఆంధ్రవచనవాబ్బయము' అనే గ్రంథంలో 
ఇటువంటి ప్రాచీన శాసనాలను లెక్కకు నూరింటిని బేరీజు వేశారు. కొన్ని శాసనాలను 
సంపూర్ణంగా ఇచ్చారు. గ్రంథవిస్తర ఖీతిచే కొన్నింటిని వదిలిపెట్టేశారు. వారు చెప్పినట్లు 
“అనాటి భాషాస్వరూపమును, సాంఘిక వ్యవస్థను కొంతవరకైనను తెలిసికొనుటకీ 
శాసనముల సమగ్ర పరిశీలన మావశ్ళకము. ఈ శాసనములంతకుముందే ప్రకటితములై 


ఆదిమ యుగం 41 
నను నవి యన్నియు నొక్కచో లేనందున పరిశోధనకు, భాషయందు కృషి చేయవారికీ 
ప్రాచీన రచనాస్పరూపము దురతగాహమగుచున్నది.”' 


దొరికినంతమటుకు రేనాటి చోళుల మొత్తం 33 శాసనాలలోనూ ప్రాచీనమైనది 
ధనంజయుని కలమళ్ళ శాసనం. దీని కాలం క్రీ.శ. 575. ఆనాటి తెలుగు ఎలా ఉంటుందో 
చూడండీ : 


2. కల్‌ ము(తు)రా 


3 జు ధనంబి 

4. యన్లు రేనా 

ర్‌ ణు ఏళన్‌ 

6. చతుమ్యూరి 

7. రేవణకాలు(పం) 
8. పు చెనూరుకాజు 
9. అళిక ళా(ఊరి 
10. ఖ్లవారు (ఊరి) 
11-14. (నాలుగు పంక్తులు శిథిలం) 
15. ,.. పంచ(మ) 
16. హాపాతక శ 

17. కు. 


ఈ శాసనంలోని మొదటి పంక్తీ లోపించినా అందులో “స్వస్తిశ్రీ ఎత” అనే 
అక్షరాలు ఉంటాయి. వివిధ శాసనాలలోని బిరుదులు, పిర్లు విషయాల క్రమాన్నీ 
పరిశోధించే విద్వాంసులు ఇటువంటి పూరణలు చేస్తూ ఉంటారు. ఈ శాసనంలోనే 2వ 
పంక్తిలో బ్రాకెట్టులో వున్న 'తు' అనే అక్షరాన్ని గమనించండి. అలాగే 7-వ పంక్తిలోని 
“పం”, 9-వ పంక్తిలోని 'ఉ' మొదలైనవన్నీ శాసన పరిశోధకులు పూరించిన అక్షరాలు. 
కొన్ని పంక్తులు పూరించడానికి కూడ వీలులేనంతగా శిథిలాలు అవడంచేత అక్కడ 
ఊహాగానం చేయకుండా వదిలివేశారు. 


ఈ రేనాటి చోళుల శాసనాలలోనే, ఉన్నంతవరకూ పరిపూర్ణంగా ఉన్నది - 
పుణ్యకుమార చోళమహారాజుల రామేశ్వర స్తంభ శాసనం. ఇందులో పరిశోధకుల 
పూరణలు కూడ చాలా తక్కువ. శాసనాన్ని చూడండీ: 


1. స్వస్తిశ్రీపో. 
2. _మ్మున్‌ఖ రామపుణ్యకు 
3. మార ప్రిథీవీ వల్లభ 


4. చోళ మహారాజులకు 


42 సమగ్రాంధ్ర సాహిత్యం 


6. ప్రవర్ధన్‌ మాన వి 

6. జయరాబ్బు సంవత్సరమ్బుళ్‌ యే 
7. నగు నాఖ్లు వసంతిపోజిీ 

8. చోళమహాదేవులు తారు 

9. _ మున్షి వసంతీశ్చరమ్చున పూళ్ళ 
10. వేట్టమ్మున వారికి వరిపజీ 

11. తి పులొమ్బున రెల్లు తోటలు 
12. (ర) హితమ్బ రాచమానమ్బున 
13. మున్న్నూటు నేల మూ 

14. ల్పీడుగు రట్టగుళ్లు 

15. అనతిగాను వసన్తీశ్వ 

16. _ రమ్ఫున కిచ్చినది (1) దీ 

17. (నికి వక్రమ్బు వచ్చువా 

18. న్లు (గళ) రేని బార 

19. నాసీ వేరును పాణ 

20. జమ్బినవాన్లు గట్లు 

21. విరిపఅితిక మ్మ (ర) విని 

22. యన బ్రాని, 


ఈ శాసనాన్నే ఈనాడు మనం వ్రాసుకొనే మాదిరిగా వ్రాస్తే ఇలా ఉంటుంది: 


“స్వస్తిశ్రీ పోర్ముఖనామ పుణ్యకుమార పృథివీవల్లభ చోళ 
మహారాజులకు ప్రవర్ణమాన విజయరాజ్య సంవత్సరంబులు యేనగునాండు 
వసంతిఫోతి చోడమహాదేవులు తాము ముండ్రివసంతీశ్వరమున పూళ్ళ 
వట్టంబున వారికి విప్పర్తి పొలమున రెండుతోటలు రిహితంబ 
రాచమానమ్మున మున్నూరు నేల మార్చిడుగు రట్టగుడిగాను వసంతీశ్వర 
మ్మున కిచ్చినది. దీనికి వక్రము వచ్చు వాళ్ళుగల రేని వారణాసి వేవురు 
పాఠ(ల) జంపినవాళ్ళు గట్టు: విప్పర్తి కమ్మరి వినియన వ్రానె”” 


ఈ శాసనంలోని మాటలు కొన్ని మనకు ఏమీ బోధపడవు. చారిత్రక 
పరిశోధకులు విడమర్చి చెపితేగాని తెలియవు. కొన్ని ఈనాటి వర్ణక్రమంలోనికి మార్చి 
వ్రాస్తే రకీమని తెలీసీపోతాయి. 'ప్రీధీవి' ఆనే మాటను “షృథీవి' అని వ్రాసుకొంటేనేగాని 
ఇవాళ చాలామందికి ఇదేమిటో వెంటనే తట్టదు. కొందరు తెలుగువాళ్ళు 'బు'కారాన్ని 
'రు'కారంగా ఇప్పుడు ఉచ్చరిస్తున్నా, ప్రాచీనకాలంలో “రి' కారంగానే పలికేవారు. 
ఇప్పటికీ ఇతర భాషలవాళ్ళు అలాగే ఉచ్చరిస్తున్నారు. మనం వ్రాతలో సరిగ్గా వ్రాసినా 
“గ్రహప్రవేశం' ' క్రుతజ్ఞత' లాంటి ఉచ్చారణలు ఇవాళా చేస్తున్నాం. 


అదిమ యుగం 43 


పై శాసనంలో పేర్కొన్న పుణ్యకుమారునిదే ఇంకొక శాసనం ఉంది. దీనిని 
'పొట్లదుర్ది మాలెపాడు శాసన అంటారు. ఆ రెండు గ్రామాల మధ్య దొరకడంచేత 
దానికి ఆ పేరు పెట్టారు. దీనిని మల్లంపల్లి సోమశేఖరశర్మగారూ, నేలటూరి 
వెంకటరమణయ్యగారూ కలిసి సంపాదించారు. ఆ ప్రాంతాల శాసనాలన్నీ ఎజ్జరాళ్ళమీదే 
చెక్కడం వాడుక. ఇది కూడా ఎల్జిరాతిమీదే చెక్కి ఉన్నది. దీనికి ప్రతిబింబాన్ని తీసి, 
రాతిదగ్గరే కూర్చొని చదివి కొంతవరకు శాసనపాఠాన్ని సరిచూసుకొన్నారు. గిడుగు 
రామమూర్తిగారి సప్తతి తమ జన్మదినోత్సవ సంచికగా ప్రకటించిన 'వ్యాససంగ్రహం' లో 
ఈ శాసనాన్ని సోమశేఖరశర్మగారు ప్రకటించారు. శాసనం చిన్నదేగాని ప్రాముఖ్యం 
గొప్పదే చూడండీ ఆ శాసనం : 


1. స్టస్తీ (11 *) శ్రీసోటమహారాజు లొళన ఇను టొలి 
2. అణపాతులు రేవణకాలు పుద్ధణీకాలు ఇచ్చిన ప 

3. న్నస పెనా ఇశటేనికి౯ (1) తేని అచ్చినవాన్లు(ప) 
4. (ఖ్చీ*) మహాపా(త) న్హ కుక్‌ (1*) 

5. అసివై హువు లికితమ్‌ (1 *) 


ఈ కాసనంలోని అ అనే అక్షరాన్ని 'ష్ట అని ఉచ్చరించాలని శర్మగారు 
సూచించారు. ఇటువంటి ఉచ్చారణ నేటికీ తమిళంలో ఉంది. ఆ అక్షరాన్ని వాళ్లు 2” అని 
వ్రాసుకొంటారు. మన ప్రాచీన శాసనాలలో ఇది చాలాసార్లు కనబడుతుంది. ఈ 
అక్షరంతో ఉండే మాటలలో అది క్రమంగా కొన్నిటిలో 'శగానూ, మరికొన్నిటిలో 
“డ'గానూ, ఇంకా కొన్నిటిలో బండిరాగానూ మారిపోయింది. నన్నయగారి కాలం 
నాటికే ఆ అక్షరం గాని, దాని ఉచ్చారణగాని ప్రచారంలో లేదు. 


ఈ శాసనానికీ అర్థం “చోళమహారాజు ఒప్పుకొంటే ఇనుప్రోలు అనే గామంలోని 
రేవణగారు, వుద్దణగారు అనే కులపు పెద్దలు పెద్ద బ్రాహ్మణుడు 'ఇశరేడు' గారికి ఇచ్చిన 
పన్నస ఇది. దీనిని చెరిచేవాడు పంచ మహాపాతకుడౌతాడు. ఇది అసివైరువు అనేవాడు 
రాశాడు.'' 


ఇవాళ మనం 'గారు' అని మర్యాదసూచకంగా వాడే మాటకు పూర్వం 'కాలు' అనే 
రూపం వుండేది. ఈ శాసనంలో ““ఒల్లన అన్న పదానికి “పల్లె అని అనే అర్థం 
చెప్పుకోవాలి. 'ఒల్లన' అనే మాటలోని 'ఒల్ల' అనే రూపం ప్రస్తుతం శిష్టుల వ్యవహారంలో 
లేకపోయినా పామగుల వాడుకలో ఉంది. నేటికీ విశాఖపట్నం జిల్లాలో విద్యాగంధం 
లేనివాళ్ళు “నాను ఒల్లకోను, నువ్వొల్లకోరా?”' అని ప్రయోగిస్తున్నారు. 

అయితే 'ఒళన' అనేది 'లోన' అనే మాటకు ప్రాచీన రూపమని పరిశోధకులు 
భావిస్తున్నారు. ఇదే సమంజసమైన “చోళ మహారాజులు ఒప్పుకొంటే' అని అర్థం 
చెప్పుకోవాలి. 


44 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ శాసనంలో ' ఇశరేడు' అనే వ్యక్తి పేరు గమనించదగినది. 'దేడు' అంటే రాజు అని 
అందరికీ తెలుసు. ఇక 'ఇశకు అర్థం ఏమిటీ? తమిళంలో 'ఇథై అంటే సంగీతమని అర్థం. 
మన తెలుగులోనూ ప్రాచీన కాలంలో ఆదే మాట ఉండేదేమో! ఇశరేడు అనేది సంగీత 
సామ్రాట్టువంటి. బిరుదు కాకపోయినా ఆ పేరున్నవాడికి సంగీతాన్నిబట్టే అది పెట్టి 
ఉంటారు. కంపనం, చలనం అనే అర్థంలో “ఇసీజీంతలు' అనేమాట మన కోశాలలో 
ఉంది. 


సంఘం - సంప్రదాయాలు 


కేనాటీ చోళుల శాసనాలవల్ల ఆనాటి సాంఘీక విషయాలు కొన్ని తెలుస్తాయి. 
ఆ రోజులో సూర్యుణ్ణి ఆరాధించేవారు. దేవాలయాల్లో ఆదిత్య గ్రహాన్ని నిలపడం ఉండేది. 
శ్రీ పర్వతం పుణ్యతీర్థంగా, వారణాసికి సమానంగా ప్రసిద్ధికెక్కింది. దేవాలయాలలో 
దీపాల కోసం నూనెగానుగలను దానం చేసేవారు. నేటి రెడ్డిని ఆనాడు 'రట్టగుడి' 
అనేవారు. ఇది ఒక పదవి. దీనికి కూడ పట్టం కట్టడమనే ఆచారం ఉండేది. 
“గంగరట్టగుళ్ళు నుజ్జమ్మవల్లవ రట్టగుడి పట్టంబు గట్టి నిల్చి” అని ఒక శాసనంలో 
ఉంది.22 


ఆనాటికి మన భాష ఇంకా పూర్తిగా మూల ద్రావిడంతో నిండిపోలేదనుకోవాలి. 
అరవ భాషలో నేటికీ కుమారుడు అనే మాటకు 'మగర్‌' ఆనే పదం వాడుతారు. రేనాటి 
చోళుల కాలంలో ఇదే కొడుకు అనే అర్ధంలో 'మగన్లు' అనే మాట ఎన్నోసార్లు 
ఉపయోగించారు. ఈ పదంలోని 'రు' అనే ప్రత్యయం గౌరవసూచకమైన బహువచన 
సంకేతం అనిపిస్తుంది. నేటికీ ఇది కన్నడంలో ఉంది. మనం కూడ పుస్తకాలలో దీనిని 'ళ 
కార 'ల' కారాల తర్వాత బహువచన ప్రత్యయంగా వాడుతున్నాం. బాలురు, కృపాళురు, 
దయాళురు అనే పదాలలో 'రు'నే విధిగా వాడాలని వ్యాకరణ నిమయం. నన్నయగారి 
కాలం తరువాత కూడ ఇది వాడుకలో ఉంది. పండితారాధ్యుడు భేతాళురు, అవినీతులరు 
అనే మాటలు వాడాడు. బహుశా మగన్గులోని బండిరా 'రు'కు కాక “డు'కి చిహ్నం 
కావచ్చు. 

రేనాటి చోళుల కాలంలో కూడ దేవాలయాల సౌత్తును 'కైంకర్యం' చేసేవాళ్ళు 
ఉండేవారు. “దేవస్పంములజ్బుంబు గొణ్నవాన్డు వారనోశి వచ్చిన పాపంబు గొణ్న 
వాన్లు” అని ఒక శాసనంలో ఉంది.*3 అంటే “దేవుడి సొత్తు లంచం తిన్నవాండ్లు కాశీలో 
చంపిన పాపం కట్టుకొనేవాళ్ళు'' అని అర్థం. “ఎంత యేనియు తోగొన్నవాన్గు, ఇచ్చిన 
వాన్డు చెడువాన్డు” అని మరొక శాసనంలో ఇఉంది.?* అంటే “ఎంత మాత్రం లంచం 
ఇచ్చినా, పుచ్చుకొన్నా నాశనమవుతారు.'' 
21, దక్షిణ భారత శాసనాలు, పదన సంపుటి, నెం.5 
ఇ. దక్షిణభారత శాసనాలు, పదవ సంపుటి, నెం. 6 


23. అదే పుస్తకం, ఆదే సంపుటి నెం. 811 
24. దక్షిణ భారత శాసనాలు పదవ సంపుటి నెం. 612 


ఆదిమ యుగం 45 


ఆ రోజులో కృష్ణపక్షాన్ని 'చీకు' అనీ, శుక్ల పక్షాన్ని “పెంపు' అనీ తెలుగు మాటలతో 
వ్యవహరించేవారు. నెలలను కూడ పూర్తిగా తెలుగు పేర్లతోనే పిలిచేవారు “చిట్టది' అని 
జ్యేష్ట మాసాన్ని వ్యవహరించేవారు. నేటికీ మన రైతులు జ్యేష్టను 'చిట్టె అని పిలుస్తారు. 
డాక్టరు భద్రిరాజు కృష్ణమూర్తిగారు సంకలనం చేసిన “మాండలిక వృత్తిపద కోశం' ప్రథమ 
సంపుటిలో ఇటువంటి తెలుగు మాటలు వున్నాయి. వీటిని రేనాటి శాసనాలతో తైపారు 
వేస్తే ఇలాంటి మేషాలు తెలుస్తాయి. ఇతర నిఘంటువులలో ఈ మాటలు వుండవు 


రేనాటి చోళుల కాలమానంలో కార్షెలు కూడ ఉండవేమో అనే అనుమానానికి 
ఆస్కారంగా 'కొండకార్డియ' అని ఒకమాట పుణ్యకుమారుని తిప్పలూరి శాసనంలో 
వుంది. ఇరవై ఏడు నక్షత్రాలకూ ఇరవై ఏడు కార్తెలున్నా, మన రైతులు కొన్ని కార్డెలను 
నక్షత్రం పేరుతో కాక వేరే సంకేతాలతో పిలుస్తారు. ఉదాహరణకు : అశ్వనికార్తెను 
చింతపోవు కార్చి అంటారు. రేనాటి చోళుల కాలంలో కొండకార్డె దేనికో సంకేతమై 
వుంటుంది అని ఊహాగానం చేయవచ్చునుగాని, ఈ మాటలను పండితులు కొండ. 
కార్తియ అని విడివిడిగా చదువుతున్నారు. కొండ అనే మాటకు 'కొనిన' అని అర్థం చెప్పి 
“కార్సీయ'ను కార్తీక మాసమని వివరించారు. ఆనాడు శాస్త్రీయ జ్యోతిష పంచాంగం కూడ 
వాడుకలో వుండేదని ఆ శాసనం వల్లనే తెలుస్తున్నది. ''కొండకార్తియ చీకున విదియ 
సోమవారమ్బు పుణరు పుష్యమృు |బహస్పతి హోరకాను”' అని తిథి వార నక్షత్రాలూ, 
హోరాకూడ పేర్కొన్నారు : ఆనాడూ ప్రాంతీయ వాతావరణ సంబంధమైన పండుగలు 
ఉండేవి. ఏరువాక పున్నమి పర్వదినం.2% శైవమతంలో లకులీశ పాశుపతశాఖ నాటికే 
వుంది. రేనాటి చోళులు లకులీశ ఆరాధన చేసేవారు.” 


ఆనాడు వీరమరణం పాందినవాళ్ళ జ్ఞాపకార్థం “కల్లు ప్రతిష్టించేవారు. మల్లులను 
పొడిచి చచ్చినవాడీకి కూడ ఒక వీరగల్లు వేశారు.*! 


రేనాటి చోళుల తర్వాత అ ప్రాంతాన్ని వైదుంబులు పరిపాలించారు. వీళ్ళుకూడ 
తెలుగులో శాసనాలు వేయించారు. ఇతర రాజులు “దత్తి', “పన్నస' మొదలైనవి ఇస్తూ 
బ్రాహ్మణులకూ, దేవాలయాలకూ దానాలు చేసినట్టు శాసనాలు వేయిస్తే, వైదుంబరాజుల 
కాలంలో ఎక్కువగా వీరుల "జ్ఞాపకార్థం వేయించినవే కనబడతాయి. వైదుంబ 
మహారాజుల వీరుదులోనే ఈ 'యుద్ధప్రీతి' కనబడుతుంది. అతని శాసనాలలో “అనేక 
సమర సంఘట్టనోపలబ్ధ్బ జయలక్ష్మీ సమాలింగిత వక్షస్థల గండత్రినేత్ర శ్రీ వైదుంబ 
మహారాజు” అనే సమాసం మొదటనే ఉంటుంది. 


2. వెంకయచోడుని దొంగలసాని శాసనంలో ““నేణ్జీ చిట్టది పెంపున'' అని ఉంది. ఈ శాసనాన్ని త్రిలింగ 
రజతోత్సవ సంపుటంలో ముట్టూరి వెంకటరామయ్యగారు ప్రకటించారు. 

26. దక్షిణ భారత శాసనాలు, పదవ సంపుటి, నెం. 66 

27. పుజ్యకుమారుని దొమ్మరనంద్యాల తామ్రశాసనం - ఎపీగ్రాఫియా ఇండీకా, సంపుటీ 27, నెం. 44. 

28. దభా.శా, 10-వ సంపుటి, నెం.624 


46 సమగ్రాంధ్ర సాహీత్యం 


వైదుంబ మహారాజులు సలిపిన సమరాలలో వాళ్ళ వీరులు కొందరు ఒరిగారు. 
కొందరు పాఅలకు, పసులకు పొడీచినవారు. అంటే బ్రాహ్మణుల కోసం, గోవుల కోసం 
యుద్ధం చేశారు. కొందరు శూరగతి నడిచి అమరలోకం పోయారు. ఒకడు ఏదో 
మజొక్క కయ్యంబున ఏనుగును తాకీ పొడిచి పడ్డాడు. ఇంకొకడు “అలిగి 
గుఅంబుపడీ గిర...డీ తలగొని కొట్టంబు వజ్జిరాజుబలంబు ఓడ గజిగించి.... సురలోకం 
పైగ 2 ఉత్తరోత్తరా అందరు తెలుగు రాజుల శాసనాలలోనూ తరచుగా కనిపించే 
మహారాజు ప్రీధివిరాజ్యం చేయగాను' అనే మాటలు మొదట ఈ వైదుంబరాజుల 
శాసనాలలోనూ కనబడతాయి. 


ఈ వైదుంబరాజుల శాసనాలలో మరొక విలక్షణత వుంది శాసనం కొంత 
తెలుగులోనూ, కొంత కన్నడంలోనూ వ్రాయించడం కూడ వుంది. ఆనాడు అధికారిక 
భాష కన్నడం కావడంవల్ల అలా జరిగిందనుకోవాలి. 


బాణరాజులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు మొదలైన రాజవంశాలవాళ్ళు కూడ 
తెలుగులో శాసనాలు అదే కాలంలో వేయించారు. ఒక్కొక్క శాసనం ఒక్కొక్క కొత్త 
విషయాన్ని మనకు చెబుతుంది. వీటన్నిటిని శ్రద్ధగా పరిశీలించి క్రోడీకరిస్తే ఆనాటి 
సాంఘిక చరిత్రా. భాషా చరిత్రా తెలుస్తుంది. మన నుడికారపు పుట్టుపూర్వోత్తరాలు 


ఇవాళ మనం ఏడుకొండలవానిని “ఆపదమొక్కులవాడు, అడుగడుగు 
దండాలవాడు'' అంటాం. ఈ 'అడుగడుగు' అనే నుడీకారం నన్నయగారికీ పూర్ణమే 
మొదలైంది. నలంజపాడు శాసనంలో “'ఆడుగడు గశ్వమేధంబున ఫలంబగు'' అని వుంది. 


ఈ శాసనాలవల్ల ఆచార వ్యవహారాల పుట్టుపూర్వోత్తరాలు కూడ తెలుస్తాయి. 
ఈనాడు 'బోయ' అన్న మాట గొల్లలకే వర్తిస్తుందిగాని, ప్రాచీనకాలంలో బ్రాహ్మణులకు 
కూడ బోయలుండేవారు. 'బోయ' అన్నది 'భోజ' శబ్దం నుంచి పుట్టింది. 'భోజకులు' 
ఆంటే ఊరిపెద్దలు - గ్రామ - ప్రముఖులు. రాజాధికార పురుషులలో వీళ్ళొకరు. 
'ముదుగొండబోయ దుగ్గశర్మ' మొదలైన ప్రయోగాలు శాసనాలలో కనబడతాయి. 'గౌడ' 
అనే పదానికి ప్రాచీన కాలంలో గౌరవం వుండేది. గ్రూమకుడి అనే మాట గామకుడీ, 
గామోడ, గాముండు గావుండ, గౌండ అయి ఇవాళ గౌడ అయింది. 


నన్నయగారికి పూర్వం ఉండే శాసనాలను బాగా పరిశీలించి, వాటి ద్వారా తెలిసే 
భాషాన్వరూపాన్ని పరీక్షించిన కొద్దిమందిలో డాక్టరు దివాకర్ల వెంకటావధానిగారొకరు 
వారు తమ ' ప్రాజ్నన్నయయుగము' లో “చాళుత్కయుగంనందలి భాష' అనే శీర్షికతో 188 
i 
౫. దక్షిణ భారత శాసనాలు, పదవ సంపుటి. నెం. 622 
3. అందులోనే నెం. 624 


31. అందులోనే నెం. య. 
౫. అందులోనే నెం. యి 


ఆదిమ యుగం 47 


పేజీల సుడీర్ణ అధ్యాయం వ్రాశారు. అందులో ఎన్నో వ్యాకరణ విషయాలు చర్చించారు. 
అది సాహిత్య పరిశోధకులకు సహాయకారి అవుతుంది. ఆలోచనలు రేపుతుంది. 
బూదరాజు రాధాకృష్ణగారు 1971లో 'ప్రాచీనాంధ్ర శాసనాలు' అనే గ్రంథంలో 'నాగబు' 
దగ్గర్నుంచి క్రీ.శ 1100 వరకు లభ్యమైన శాసనాల ప్రతులు తయారు చేశారు. కొన్ని కొన్ని 
పదాలకు అర్థనిర్ణయం చేశారు. “నన్నయ పదప్రయోగ సూచికను వేయించినట్టే మన 
సాహిత్య అకాడమీ వారసులవంటివారు ప్రాజ్నున్నయ పదాల పట్టికను, నిఘంటువును 
తయారు చేయించాలి. అప్పటీకిగాని ప్రాజ్మన్నయ ఖాషాస్టారూపం మనముందు 
సాక్షాత్కరించదు. 


గద్యంలోనే పద్యం 

ఈ గద్యశాసనాలలో ఛందోబద్ధరగా ఉన్న కొన్ని పంక్తులు కనబడతాయి. 
పుణ్యకుమారుని పొట్లదుర్తి మాలెపాడు శాసనంలో “ద్విరదగతి రగడ' ఉందని దేవరపల్లి 
వెంకటకృష్టారెడ్డిగారు వ్రాశారు. వెంకయచోడుని దొంగలసాని కనుమశాసనంలో 
“మహాక్కర' ఉందని ముట్లూరు వెంకటరామయ్యగారు ఊహించారు. వీటినీ, ప్రాబ్నన్నయ 
గద్యశాసనాలలో ఛందోబద్ధమైన భాగాలనూ ఒక పదమూడింటిని వెంకటావధానిగారు 
చర్చించారు. అయితే కొన్నింటిలో యతి ఉంటే ప్రాస ఉండదు; ప్రాస ఉంటే యతి 
ఉండదు: రెండూ ఉంటే గణాలు సరిపోవు. ఈ పంక్తులలో ఛందోవాసనలు ఉన్నాయని 
తృషప్తీపడాలేగాని, సంపూర్ణంగా సలక్షణమైన ఛందోబద్ధశాసనాలు మనకు గుణగ 
విజయాదిత్యుని కాలంలో - క్రీ.శ. 848 నుంచే కనబడతాయి. 


చాళుక్యుల చేయి 


తెలుగుదేశాన్ని చాళుక్యరాజు గుణగవిజయాదిత్యుడు _ పాలిస్తూ ఉండిన 
సమయంలో కన్నడ దేశాన్ని రాష్ట్రకూట చక్రవర్తి అమోఘవర్గ నృపతుంగుడు 
పాలించేవాడు. ఈయన గుణగ విజయాదిత్యూనికి మేనమామ. అయినా ఈ రెండు 
రాజ్యాలవాళ్ళకూ విరోధముండేది. చెప్పుకోదగ్గ యుద్ద్ధాలూ జరిగాయి. ఈ యుద్దాలు 
కత్తిపట్టే కాక గంటం పట్టుకొని కూడ జరిగాయనవచ్చు. నృపతుంగుడు కన్నడంలో 
“కవిరాజమార్గ మనే లక్షణగ్రంథాన్ని వ్రాయించాడు. కన్నడ కవిత్వాన్ని బాగా 
పోషించాడు. మేనమామతో విరోధమున్న గుణగ విజయాదిత్యుడు కూడ తెలుగు 
భాషలో ఒక లక్షణ గ్రంథాన్ని వ్రాయించి ఉంటాడు. ఛంధో గ్రంథం వ్రాయించినా మానినా 
అతడు తెలుగు కవిత్వాన్ని తెలుగు గడ్డమీద పాదుకొలిపాడు. 


ఈ సంగతినే బహుశా నన్నెచోడుడు తన కుమూరసంభవంలో ఇలా గ్రంథస్థం 
చేశాడు: 
“మును మార్గకవిత లోకం 
బున వెలయగ దేశికవిత పుట్టించి తెనుం 


48 సమగ్రాంధ్ర సాహిత్యం 


గును నిలిపి రంఛ్రవిషయం 
బున జన జాళుక్యరాజు మొదలుగ పలువుర్‌''. 


_ ఈ పద్యంలోని దాళుక్ళ రాజుపిరు ఏమిటో చెప్పకపోయినా తూర్పు చాళుక్క్యులలో 
గుణగ విజయాదిత్యుని కాలంలోనే 'ఓం' ప్రథమమని తెలుగు పద్యాలున్న శాసనాలు 
దొరుకుతాయి. మేనమామలతో విరోధం సంగతి పైన చెప్పనే చెప్పుకొన్నాము. పాల్కురికి 
సోమనాథుడు 'ప్రాసోవా యతిర్వా' అనే తెలుగు ఛందస్సుకు సంబంధించిన సూత్రాలను 
తన పండితారాధ్య చరిత్రలో పేర్కొనడం చేత ఒక ప్రాచీన తెలుగు లక్షణ గ్రంథం ఉండి 
ఉండాలని కూడ చెప్పుకోవచ్చు. ఇది సంస్కృతంలోనే ఉంటుంది. 9వ శకతాబ్దీలో 
రచించినట్లు చెప్పుకొనే 'గుణకాంకీయం' అనే ఛందస్సు ఇప్పుడు దొరకడం లేదని కన్నడ 
సాహితీపరులు అంటున్నారు. ఈ 'గుణకాంకీయం' మన గుణగ విజయాదిత్యునికి 
అంకితమైన కన్నడ ఛందస్సా? 


నన్నెచోడుడు చెప్పీ నట్టు తెలుగు కవితను 'పుట్టించా' లంటే ఛందో గ్రంథం ఒకటీ 
ఉండాలిగదా। తమిళ భాషలో 11వ శతాల్లీకీ చెందిన 'యాప్పరుంగం కార్‌క్రై' అనే సుప్రసిద్ధ 
చ్చందో గ్రంథంలో 'వాంఛియార్‌ నెయిద పడుగ చన్దమ్‌' అనేది వుంది. తమిళులు మన 
తెలుగు భాషను ప్రాచీన కాలం నుంచి “వడుగు' అని పిలిచేవారు. సంగం సాహిత్యంలోనే 
“వడుగర్‌' అనే మాట తొమ్మిదిసార్లు ఉంది. ఈ తెలుగు ఛందస్సును వాంఛియార్‌ అనే కవి 
వ్రాశాడు. తెలుగులో ఈ పేరుగల -ప్రసిద్ధుడెవడూ లేడు గనుక రేచన అనడానికి బదులు 
తమిళుడు వాంచన అన్నాడా, లేక తమిళంలో వ్రాసేటప్పుడు వర్ణక్రమం తప్పిందా అని 
ఆలోచించి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 'మన రేచనే తమిళంలో వాంఛియార్‌ అయ్యా! 
ఉన్నారు. రేచన తెలుగులో కవిజనాశ్రయం వ్రాశాడన్నది ప్రసిద్ధమైన సంగతీ. అయినా 
రేచన ఆనే మాట తమిళంలో వాంచియగా మారిందనుకోవడంకంటే వాంఛియ అనే కవే 
ఉన్నాడనుకోవడం మేలు. అదీకాక తమిళంలో రేచన అనే మాటను వ్రాయాలంటే ఆ 
భాష సంప్రదాయం ప్రకారం రేచణ్ల అని కాకారపు జడ్డ ఉపయోగించడం జరిగేది అనీ 
రావూరి దొరస్వామిశర్మగారు “తెలుగు భాషలో ఛందోరీతులు' అనే తమ గ్రంథంలో 
విశదపరిచారు. వారన్నట్టు ' వాంచేశ్వర', 'వాంఛనాథ' వంటి పేర్లలో ఏదో ఒకటి ఉన్న కవి 
సంస్కృతంలో వ్రాసిన తెలుగు ఛందస్సు క్రీ.శ 10వ శతాన్దీకీ పూర్వమే ఉండీ ఉంటుంది. 
దానినే పాల్కురికి సోమనాథుడు ఉదాహరించాడేమో! 


తొమ్మిదవ శతాబ్రి తెలుగు కవిత్వం 


ఇంతకూ ఛందో గ్రంథం ఉందో లేదోగాని తెలుగు కవిత్వం మటుకు - తొమ్మిదవ 
శతావ్లీనాటిది. శిలాక్షరమై చెక్కు చెదరకుండా ఇవాళదాకా నిలిచిపోయింది. ఇది 
గుణగ విజయాదిత్యుని సేనాని పండరంగడు చేసిన దానాన్ని తెలిపే శాసనం. ఇది 
గుంటూరు మండలంలోని అద్దంకి గ్రామంలో ఒక పొలంలో ఉన్న రాతిమీద చెక్కినది. 


ఆదిమ యుగం 49 


శాసనం పైభాగం కొంతా, అడుగుభాగం కొంతా శిథిలమ్రైపోయింది. అయినా ఒక 
పూర్ణిపద్యం, కొంత గద్య దొరిక్తింది. 
“పట్టంబు గట్టిన ప్రథమంటు నేము 
బలగర్వ మొప్పంగ బై లేచి సేన 
పట్టంబు గట్టించి ప్రభు పండరంగు = 
బంచిన సామంతపడువతో బోయి 
కొట్టముల్‌ పండ్రెండు గొని వేంగి నంటి 
గొల్చి యా త్రిభువనాంకుశబాణనిల్సి 
కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి 
కందుకూ ర్చెజవాడ గావించె మెచ్చి'' 


ఈ పద్యం పేరు తరువోజ. ఇది మొదటి తెలుగు పద్య శాసనంలో దొరకడం 
సముచితమే. మన ఆడవాళ్ళ పాటలు కొన్ని తరువోజలోనే ఉంటాయి. విన్నకోట పెద్దన 
తన కావ్యాలంకార చూడామణీలో 


“తలకొని తలబ్రాలు దంపెడిచోట 
దరుణుల చేసొంపు దనరు దర్వోజ.” 
అని దంపుళ్ళ పాటలలో దరువోజ ఉంటుందన్నాడు. 


" తరువోజలోంచే ద్విపద పుట్టింది. ఒక తరువోజ పాదాన్ని రెండు ముక్కలు చేసి ఆ 
ముక్కలకు ప్రాసయతి వేస్టే అది ద్విపద అవుతుంది. చిన్న ఛందం ముందుపుట్టి, దానిని 
పెంచుకొని వెళ్ళడం రివాజు గనుక ద్విపదే ముందు పుట్టిందనే వాదం కూడా ఒకటీ ఉంది. 
వాస్తవానికి రేచన ద్విపద లక్షణం చెప్పాడు. కాని, “తరువోజకన్న ద్విపదే ప్రాచీనమైతే 
నన్నయగారు దానిని వాడి ఉండరా? నన్నయగారు తరువోజను వాడారు. ద్విపదను 
వాడలేదు కనుక అది ప్రాచీనం కాదా” అని మన పరిశోధకులు భావిస్తారు. 


తరువోజే ముందు పుట్టిందని ప్రతిపాదించే అమరేశం రాజేశ్చరశర్మగారు తమ 
“నన్నెచోడుని కవిత్వం' అనే పుస్తకంలో ఇలా వ్రాశారు : 

“మన యాంధ్రభాషయందు ద్విపదలు మొట్టమొదటి మూతుగా 
మనకు దర్శనము నొసంగినది పాల్కురికి సోమనాథుని రచనలయందు. 
అంతకు బూర్వము డ్వొపదల యునికి కాధారములు గానరావు. నన్నయ 
గాని, పావులూరి మల్లనగాని, పండితారాధ్యూలుగాని, నన్నెచోడుడుగాని, 
అథర్వణుడుగాని, తిక్కనగాని వీనిని వాడనేలేదు. కేవలము దేశిపద్యములే 
గల ప్రొజ్నన్నయయుగములోని శాసనములందును నీద్విపదల యున్మి 
కనుపట్టదు. కన్నడమునందు నిది లేదు. 


“ఇక దరువోజు యన్ననో, నన్నయకు ముందు గల 
శాసనములందున్నది. నన్నెచోడుని ' కుమారసంభవమున విరివిగా 


50 సమగ్రాంధ్ర సాహిత్యం 


వాడబడినది. నన్నయభట్లారకుడును వాడినాడు (ఆది. 2-151, 3-172). 
తిక్కన సోమయాజి భారతమునను గలదు (స్త్రీ 1-43, 2-157). ఈవిధముగా 
దరువోజ మొదటి నుండియు గలదు... ద్విపద యన్ననో సోమనాథుని 
తరువాతనే వ్యాప్తిగాంచినది. 


“మతీయొక పోషమేమనగా మనకు నిశ్చితముగా సోమనాథుని 

పిదప వెలువడినవని చెప్పదగిన కృతులందు దరువోజ కానరాదు... అనగా 

దేలిన సారాంశము ద్విపద యావిర్చవించి తరువోజను వెనుకకు 

నెట్టినదన్నమాట.”” 

రాజేశ్చరశర్మగారి ప్రతిపాదన చాలా సమంజసంగా ఉందనిపిస్తుందిగాని 
నన్నయగారికీ ఒక శతాబ్దం పూర్వుడు మల్లియరేచన తరువోజకూ, ద్విపదకు విడివిడిగా 
లక్షణాలు చెప్పాడు. అతని కాలంలో రెండూ ఉండేవన్నమాట. అయినా గుణగ విజయా 
దిత్యుని కాలంనాటి లక్షణకర్ణలు రెండు ద్విపద పాదాలనూ కలిపి ఒకటిగా చేసుకొని 
దానికి తరువోజ అని పేరు పెట్టడానికి ఆస్కారం లేకపోలేదు. అంతకుముందు సక్రమంగా 
నాలుగేసి పాదాల పద్యాలు లేకపోవచ్చు. “Des! metres of the South Indian Languages, 
including Tamil, are generally of two-line or. three-line formations and can be carried on to 
any lengths, Kural in Tamil ls of three lines and may be compared to the Tripadl or 
Trivadi; of Kannada. Regular fourlined metres seem to be a very late feature in Tamll as 
also other South Indian Languages.” అని కోరాడ రామకృష్ణయ్యగారు వ్రాకారు.కికి 
అయితే తమిళ భాషలోని 'అగవల్చా' ఛందంలో నాలుగు పాదాలు లేకపోలేదు. కానీ ఆ 
పద్యం చాలా చిన్నది కనుక రెండు పాదాలుగానే భావించినా దోషం లేదు. 


అద్దంకి శాసనంలో పేర్కొనబడిన పండరంగుని ప్రశంసించుకొనే రెండు 
సీసపద్యాలున్న శాసనాలు ఒకటి కందుకూరులోనూ, ఇంకొకటి ధర్మవరంలోనూ 
దొరికాయి. కందుకూరు శాసనం చాలామటుకు శిధీలమయింది. అందులో 
సీసపద్యముందని మొట్టమొదట కొమత్వాజు లక్ష్మణరావుగారు _ గుర్డించారు. 
ఉన్నంతవరకూ ఆ పద్యం చూడండి. 
“శ్రీనిరవద్యుండు చిత్తజాతసముండు 
శివపదవరరాజ్ఞ సేవితుండ 
ఖభిలుడు ననృతరిపుబలుడు నాహవరావ 
దండమోద్య సిఘాసనుం డగణిత 
దానమాన్యుండు దయానిలయుండును 
భండన నండన సండరంగు 
వ. కొలదిలేని 
_కొట్టము ల్యోడీచి గుణకనల్ల 


33. Amsk of Orental Research - Centenary Number. University of Madras, 1957. 


ఆదిమ యుగం 61 


అజ నక కడి ళల ఐజి ఐడీ (జని ని ఏ పైవి 40 జ ఇ nn వాల ధి శ వటం 


ఈ పద్యంలో 'కొలదిలేని' అనే మాట వచ్చేదాకా అన్నీ తత్సమ పదాలే ఉండడం 
గమనార్హం. ఈ సీసం ఏ పాదాని కా పాదం తెగిపోకుండా ఉండే 'గునుగుసీసం' కావడం 
మరొక విశేషం. “అహవరావ దండమోద్యసిఘాసనుండు'' అనే కొద్దిపాటి దీర్ససమాసాలు 
అప్పుడే మొదలైనాయి. 


ఈ పండరంగుని ప్రస్తుతించే ఇంకోక సీసపద్య శాసనం ధర్మవరంది ఉందను 
కొన్నాం. అందులో పాదాలు గునుగుసీసం పాదాలు కావు. తెగిఫోతూ ఉంటాయి. 
కందుకూరు శాసనం చివరిభాగం ఎక్కువ లోపిస్తే ఇందులో పద్యం మొదట కొంచెం 
లోపించింది. 


DR నరరామవిభుతోడ 
నెడణీన బోయలనడివి జొన్పె 
లోహసనం బెక్కి రాహను నొడిచిన 
వల్లభు కొల్వున నెల్లనెటుగ 
కన్నరాభూపతి వెన్నాజిలో జూచె 
సంకిలాండను టేని వింకముడీచె 
దండు బైవచ్చిన బెండైన చోడని 
చేకొని కాచె భూలోక మెయుగ 
కిరణపురముడహల నిరుతంబు దణీనాడు 
నచలపురము సొచ్చె నచలితుండు 
వల్లభుండు గుణకనల్లుండు పంచిన 
పండరంగు చూరె పండరంగు.'' 


ఈ సీసంలో సర్వత్ర ప్రాసయతినే పాటించాడు. ఇందులో తత్సమ పదాలకన్నా 
దేశ్యాలు ఎక్కువ. 'గుణకెనల్లుడు' అనేది గుణగవిజయాదిత్యుని వీరుదు. ఆ రోజులో 
బిరుదులు కన్నడ భాషలోనే ఉండేవి కాబోలు. వెంకయచోడుని శాసనంలో 
“పుసియిల్లాదాష్ట్మ' అనే వీరుదు ఒకటీ ఉంది. *జగదొబ్బగండ' మొదలైన బిరుదులు ఈ 
కాలంలోనే మొదలైనవి. ఈ ధర్మవరం శాసనం చరిత్రకారులకు చాలా తోడ్పడుతుంది. 
పండరంగుడు ఆనాటి యుద్ధతంత్రవేత్తలలో మహామనిషి. అతడి కదన పాండిత్యం 
అనుపమానం. అతడు అలెగ్జాండరు, నెపోలియన్‌ మొదలైన సేనానియంతలతో 
సరిసమానమైనవాడు. గుణగవిజియాదిత్యుని కీర్పిలో పండరంగునికి ఎక్కువపాలు 
ఉంటుంది. 


52 సమగ్రాంధ్ర సాహిత్యం 


మధ్యాక్కరలు 

గుణగవిజయాదిత్యుని తమ్ముడు యుద్ధమల్లుడు బెజవాడలో కుమారస్వామికి ఒక 
గుడీ కట్టించాడు. ఆ సంగతి చెప్తూ 'మధ్యాక్కరలు' అనే ఛందస్సులో శాసనం 
వేయించాడు. ఈ శాసనం మల్లేశ్వరస్వామి ఆలయంలో ఉంది. ఈ మధ్యాక్కరలు ఆ 
కాలంలో ప్రచారంలో ఉండేవి. కన్నడంలోనూ ఇవి ఉన్నాయి. రేచన తన కవిజనా 
శయంలో లక్షణం చెప్పాడు. నన్నయగారు కూడ తమ భారతంలో వాడారు. ఆ తరువాత 
వాటీనెవరూ వాడనేలేదు. నన్నయగారి భారతాన్ని పూరిస్తున్నాంకదా అని ఎజ్టాప్రగడ 
గారు జౌచిత్యం కోసం వాడారు. నాటికీ నేడు విశ్చనాథ సత్యనారాయణగారు వాటిని 
పునరుద్ధరించారు. ఈ మధ్యాక్కరలు నన్నయగారి కాలంనాటీకే మాత్రాచ్చందస్సుల 
ప్రాభవం నుంచి దూరం కావడంలో నడక కుంటుపడి వీటి ఆకర్షణ తగ్గిపోయిందను 
కోవాలి (మధ్యాక్కర గేయాలని గుర్జించి ఈ గ్రంథకర్త కొన్ని రచించాడు). 


“అంతటా రాములావారూ అంగనా సీతనూ గూడీ 
సంతసామందుచూ వేగా స్వాపురామునకు చనుదెంచీ 
తమ్ములా తోడనూ గలసీ నెమ్మదీ రాజ్యాము లేలే 
ధర్మాముతో ప్రజలెల్లా తామరాతంపరాలైరీ'' 


అని ఆడవాళ్ళు పాడుకొనే రామాయణం పాట మధ్యాక్కరే. “ఇది పాట కాబట్టి స్త్రీ 
బాలపామరాదులు పాడే రీతినిబట్టి కొన్ని దీర్భములు, వియిపులు ప్రవర్తిల్లును' అని 
నిడుదవోలు వెంకటరావుగారు తమ “తెలుగు కవుల చరిత్రలో వ్రాశారు. స్త్రీలూ, 
పామరులూ పాడేటప్పుడే దీర్జాలు వస్తాయనుకోవడం సహజమే గాని వైదిక బుషులూ, 
వేదపారంగతులూ పాడేటప్పుడు కూడ వేదమంతటి దానిలోనూ లేని దీర్జాలు వస్తాయి; 
ఉన్నవి కుదించుకొని పోతాయి. 


వైదిక చృందస్సు 
చిలుకూరి నారాయణరావుగారు వైదిక చృందస్సు గురించి గిడుగువారి సంచికలో 
వ్రాసీన విషయాలు చూస్తే ఇది బోధపడుతుంది. 

“వైదీక చృందస్సులలో కేవలము అక్షరనియమమే ప్రధానమైనట్లు 
కనబడుతుంది గాని... అక్షరనియమానికి సరిపోయేటట్లు చదవడానికీ 
పాదములలో కొన్ని మార్పులు చేసుకోవలెను. 

(1) య, వ అనే అంతస్తములు పదములో ఉన్నా, సంధివల్ల 
ఏర్పడినా సాధారణముగా వాటిని ఇ, ఉ-లుగా ఉచ్చరింపవలెను. స్యామ 
= సిఆమ; స్వర్‌ = సుఅర్‌; వ్యుషా = విఉషాః విదథేష్యణ్లీన్‌ = విదథేషు 
ఆజ్లీన్‌. 


ఆదిమ యుగం 53 


(2) సంధిలో కలిసిన అచ్చులను ప్రత్యేకముగా ఉచ్చరింపవలెను. 
చాగ్నయే = చఅగ్నయే; వీశగ్చణ=విఇన్రః అవతూతయే= అవతు ఊతయే; 
ఏగ్ధ= ఆఇన్ధ్ర;” 
వేదాన్ని పాడేటప్పుడు అక్షరాలను ఎలా దీర్జాలు చేసుకోవాలని పూర్వులు 

శాసించారో చూశాక మన మా జ్రాచ్చందస్సులకు కూడ కొన్ని నియమాలు 
చేసుకోవలసీన పరిస్థితి ఉందని తెలుస్తున్నది. మధ్యాక్కరలో ఇంద్రగణానికి అయిదు 
మాత్రలు, సూర్యగణంచోట నాలుగు మాత్రలూ ఉండాలి. అలా ఉంటేనే తాళానికి 
సరిపోయి పాడడానికి వీలుగా ఉంటుంది. ఏ కారణంవల్లనైనా అయిదు మాత్రలకు 
తక్కువైన ఇంద్రగణాన్ని వ్రాస్తే ఏదో ఒక ప్రస్వాక్షరాన్ని దీర్ణం చేసుకొని తాళం 
సరిపెట్టుకోవాలి. సాతవాహనుల నాణాలలో అయిదు మాత్రల గణాలే ఎక్కువ అని, 
మాత్రలు కొరవడితే అక్షరాన్ని సాగదీయాలనీ గమనించాలి. ఇందాకా చెప్పిన ఆడవాళ్ళ 
పాటనే వ్రాసీవిధంగా తీసుకొని మాత్రాచ్చందస్సుగా ప్రస్తరిద్దాం: 


అంతట | రాముల వారు | అంగన | సీతను | గూడి | 
vv Tl vv tlv¥1 ౪|| Vv Il vl 


4 43 4 4 3 


ప్రతి ఇంద్రగణంలోనూ నాలుగు మాత్రలే ఉన్నాయి. అందుచేత డీర్ణాలు 
అవసరమవుతున్నాయి. మన ఆడవాళ్ళ పాటలు కూడ వేదాలవంటివి. పుట్టిన దగ్గర నుంచి 
పెంచి పెద్దను చేస్తూ మన చెవులకు విందులు చేసి మన సంస్కృతికి అజ్ఞాతంగా ప్రాణం 
పోస్తూ మన తల్లీ తోడూ పాడే పాటలను మనం గౌరవిస్తేనే భాష సంప్రదాయం, 
తెలివడేటలూ బ్రతుకుతూ ఉంటాయి. మన కవులు అక్షరగణ నియమాలున్న 
ఛందస్సులపై ఎగబడినందువల్ల మధ్యలో మధ్యాక్కరలు అంతరించినా ఆడవాళ్ళ ' 
పాటలలో అవి ఇంకా సజీవంగానే ఉన్నాయి. 


యుద్ధమల్లుడు వేయించిన శాసనంలోని మధ్యాక్కరలు ఏమిటో, ఆ శాసనం ఏమి 
చెప్తూన్నదో చూద్దాం. 


“స్వస్తి నృపాంకు శాత్యంత వత్సల సత్య త్రినేత్ర 

విస్తర శ్రీయుద్ధ మల్లు డనవద్య విఖ్యాతకీర్డి 

ప్రస్తుత రాజాశ్రయుండు త్రిభువనాభరణుండు సకల 

వస్తు సమేతుండు రాజు సల్కిభూ వల్లభుం డర్థి 

పరగంగ బెజవాడ గొమరుసామికీ భక్తుడై గుడియు 
నిరుపమమతి నృపధాము డెత్తించె నెగిదీర్చి మఠము 

గొరగ ల్లాకొరు మిందువిడీసి బృందంబు గొని యుండువారు 
పరిగాన యవ్వారణాసి వ్రచ్చిన పాపంబు గొండ్రు 
వెలయంగ నియ్యొట్టు డస్సి మలినురై విడిసిన బోల 


ర్‌శ సమగ్రాంధ్ర సాహిత్యం 


గల తన పతులును రాజు పట్టంబుగట్టిన పతియు 
నలియపై వారల వెల్వరించిన నశ్వమేధంబు 
ఫలమపీక్షించిన లింగ మడిసిన పాపంబు దమకు. 
జననుత చేబోల నుండీ బెజవాడ జొత్రకు వచ్చి 
త్రినయన సుతుడుండు సోటు మెచ్చక తీవిరి యిన్నెలవ 
యనఘుండు సేకొని యిందు ప్రత్యక్షమైయున్న నిచ్చ 
గని మల్ల డెత్తించె గుడియు మఠమును గార్తికేయునకు. 
దీని చేబోలు యేలెడువారె తిరం బేలువారు 
ఒండుసోటిగొరగలును బెట్టు వేలుగాను జను యీ స్థితి 
సేకొని కాచువారె దీనిని దారు నిల్పినావారు 

స్థితిదప్పి యడపుట పాపంబుగానీ 

రమణతో బెజవాడ కెల్ల బెడంగును రక్షయుంగాను 
దమ తాత మల్లపరాజు పేతిలు దాను గట్టించె 
గ్రమమున దానికీ కలశవిడ్డట్లు మొగమాడు 

సమరంగ శ్రీయుద్ధమల్లుం డెత్తించె నమిత తేజుండు 

తన ధర్మున్‌ వొడబడి కాచు నృపతులకున్ల....'' (శాసనం అసంపూర్ణం) 


ఈ శాసనంలో వచనానికి ముందున్న భాగాన్ని మొదట యుద్ధమల్లుడు 
వేయించాడు. తరువాత వున్న భాగాన్ని మనుమడు వేయించాడు. మొదటి యుద్ధమల్లుడీ 
కాలంలో చేబోలులో కుమారస్వామి ఆలయం వుండేది. ఆ దేవుడు బెజవాడకు జూత్ర 
వచ్చేవాడు. ఒకసారి కుమారస్వామి బెజవాడకు వచ్చి ఆ చోటును మెచ్చుకొని అక్కడే 
ఉండిపోయాడట. అందుదేత యుద్ధమల్లుడు గుడిని కట్టించాడు. ఆ గుడితోపాటు ఒక 
మఠాన్ని కట్టించాడు. అందులో 'గొరగలు' అనే ప్రత్యేకమైన శైవులు మాత్రమే మకాము 
చేయాలి. ఇతరులు చేస్తే కాశిలో చంపినంత ఒట్టు. ఈ ఒట్టును కాస్త తీసి గట్టుమీద పెట్టేసి 
గొరగలు కానివాళ్ళు బసచేస్తీ ఊళ్ళో ఉండే స్థానికాధికారులు, ఊరేలే రాజు, దేశానికి 
పట్టం కట్టుకొన్న ప్రతీవాళ్ళను వెళ్ళగొట్టాలి. అలా చేస్తే అశ్చమేధయాగం చేసినంత 
పుణ్యం; చేయకపోతే నివలింగాన్ని బ్రద్దలు కొట్టినంత పాపం. 


కుమారస్వామి - తెలుగులు 


కుమారస్వామిని ఆరాధించడం తెలుగుదేశంలో సాతవాహనుల కాలం నుంచి 
వస్తున్నదే. ఆ రాజులలో నలుగురి పేర్లు ఈ దైవానికి చెందినవే. ఇక ఇక్ష్వాకుల కాలంలో 
నాగార్జున కొండదగ్గరి విజయపురిలో కార్తికేయ విగ్రహాలు దొరికాయి. చాళుక్యుల 


ఆదిమ యుగం క్‌5 


ఇలవేల్పు స్వామి మహాసీనుడు. అంటే కార్తికేయుడు. అసలు చాళుక్యుల తొలి “కర్మరంగం' 
విజయపురే అని అక్కడి శాసనాలవల్ల తెలుస్తున్నది. పూర్వం కార్డ్‌కేయునికి ప్రత్యేకంగా 
గుడులు ఉంటే, అవి పావులూరి మల్లన కాలానికి శివాలయంలో వినాయకుడు, నంది, 
పార్వతి మొదలైన దేవతలతోపాటు కుమారస్వామికి కూడ ఒక విగ్రహం ఉండే స్థితికి 
వచ్చాయి. రానురాను అది కూడ తగ్గిపోయింది. మొదటి యుద్ధమల్లుడి కాలంలోని ఒక 
ఊరి నుంచి ఇంకొక ఊరికీ దేవుణ్ణి జాతర చేసి తీసికొని వెళ్ళడం అనే ఆచారం చూస్తి 
జనసామాన్యం కూడ రాజుల ఇలవేల్పును ఆరాధించడం జరిగేదని తెలుస్తున్నది. 


నేటి పూరీ జగన్నాథంలోని 'రథయాత్రను' దృష్టిలో పెట్టుకొంటే ఆనాడు 
కార్డికేయుడి జాతరలో ఎంత జనసమ్మర్దం, ఎంత కోలాహలం, ఎంత ఉత్సాహం ఉండీ 
వుంటుందో ఊహించుకోవచ్చు. జగశ్నాథునికీ ఆలయాలు ఉండే ఊళ్ళలో కూడ 
(ఉదాహరణకు : విశాఖపట్నం, విజయనగరం) సరిగ్గా పూరీలో రథయాత్ర జరిగేనాడే 
జాతర చేసి, దేవుణ్ణి ఇంకొక చోటికీ తీసుకువెళ్ళి పదిరోజులు అక్కడే ఉంచే ఆచారం నేటికీ 
ఉంది. ఇలాగే ఆనాడు ఆంధ్రదేశమంతటా ఒక పర్వదినంనాడు కార్తికేయుని జాతరలు 
జరిగేవేమో! కనీసం బెజవాడ, చేబ్రోలుల మధ్య అటువంటి జాతరలు జరిగేవని ఈ శాసనం 
చెప్తున్నది. వాటి దూరం ఎక్కువే. చేబ్రోలు గుంటూరునకు తొమ్మిదిమైళ్ళ దూరాన తెనాలి 
తాలూకాలో ఉంది. జనులు దారిపొడుగునా ఈ ఉత్సవంలో పాలొనేవారని 
ఊహించవచ్చు. 


_ అటువంటి ఉత్సవాలలో పాడుకొనే పాటలు, చేసీ భజనలు తప్పనిసరిగా 
తెలుగులోనే ఉండాలి. ఆ పాటలు ఈ మధ్యాక్కరల ఛందస్సులో ఉండేవేమో! కన్నడంలో 
అక్కరలు అయిదు రకాలవి ఉన్నాయి. అయినా ఒక్క మధ్యాక్కరకే తెలుగులో ఎక్కువ శీ 
చోటు దొరికింది. నన్నయగారు ఒక్క మధురాక్కరనే, ఒక్కసారి మాత్రమే వాడారు. 


““తెలుగునం దీ మధ్యాక్కర కొక్కదానికే ప్రయోగముండుటకొక కారణమున్నది. 
ఈ అక్కరకు ద్విపదతో సంబంధము హెచ్చుగా నుండుటయే ఆ కారణము" అని 
సంపత్కుమారగారు చెప్తున్నారు. 


ఇంతదాకా పేర్కొన్న నాణాలలో రగడ, శాసనాలలో తరువోజ, సీసం, 
ఆటవెలది, తేటగీతి, మధ్యాక్కర అనే ఛందస్సులు ఉన్నాయి. వీటికీ, ద్విపదకూ సంబంధం 
ఉంది. ఇవన్నీ గుణగ విజయాదిత్యుని కాలంలోనే, అంటే క్రీస్తుశకం 850 ప్రాంతంలో 
మొదట రాతికెక్కాయి. ఇవి “ఆ కాలమునుండీయే కాక అంతకన్న చాలాకాలము 
ముందునుండియే ప్రచారమునందున్నట్లు నిశ్చయముగా చెప్పవచ్చును. 'అంతకన్న 
చాలాకాలము ముందు" అనగా ఆ కాలమేదీయో నిర్ణయించుటకు సరియైన ఆధారములు 
లేవు'' అని సంపత్కుమారగారు వ్రాశారు. 


56 సమగ్రాంధ్ర సాహిత్యం 


తెలుగు - తమిళం 


ఆధారాలు లేకపోలేదు. యతిప్రాసల విషయంలో తెలుగు తమిళాన్ని పోలుతుంది. 
కొన్ని తమిళ చ్చందస్సులు ఆదిలో అన్ని ద్రావిడ ప్రాంతాలకూ వర్తించేవనుకోవచ్చు. మన 
సీసపద్యం తమిళంలో “అగవల్చా' ఛందస్సుకు దగ్గరలో ఉందని కోరాడ 
రామకృష్ణయ్య గారు వ్రాశారు. “40 Ahovalpa lines of Tamil having four lines each can 
be made equal or identifled with one line of Sisco verse having eight ganas** అని 
ఒకచోట అన్నారు. “..మనము నన్నయకు పూర్వకాలిక రచనలుగా 
గుర్తించినవానిలో ద్వాపద, గీత సీసములను గురించి పరిశీలింపవలసియున్నది. ద్విపద 
రెండు పాదములకును ప్రాస నియమము కలదు. సీసపాదమునకా నియమము లేదు. 
తెలుగునం దిట్టి ప్రాస నియమము లేని పద్యము లొక ప్రత్యక గణముగా నేర్చడినవి. అవే 
ఉపజాతులనునవి. “జాతులు, కందాదులు, నుపజాతులు, గీతాదులు.' ఈ ఉపజాతుల 
మూలముననే తెలుగు ఛందస్సు ప్రాచీన దక్షిణ దేశీయ చ్చందస్సాంప్రదాయమును 
కన్నడముకంటెను పోషముగా _ నిలుపుకొనియున్నదని _ చెప్పవలసియున్నది... 
తమిళమునందలి 'వెన్‌బా' పద్యములలో ప్రాస (యదుగై) నియమమున్నను అగవల్పా 
పద్యములలో నట్టి నియమము లేదు. తెలుగున గొన్నింటిలో లేకుండుట కిదియే 
కారణము కావచ్చును” అని కోరాడవారు ఇంకొకచోట వ్రాశారు. అయితే ప్రాస 
నియమం గల సీసానికి మల్లియ రేచన లక్షణం చెప్పాడు. దీనిని 'ప్రాససీసము' అన్నాడు. 
ఇదీ ప్రచారంలోంచి పోయిందనుకోవాలి. | 

''కుశలవకథ, అక్కలపాట అనే కామేశ్చరిపాటా తమిళ ఛందమైన “అగవల్పా! 
వరుసలో వున్నాయి. తమిళ గణాలైన శీర్లను ఉపయోగించకపోతే ఈ పాటలను 
ప్రవర్తించడం సాధ్యం కాదు. 'బుషుల ఆశ్రమం”, “రామపట్టాభిషేకం', 'సీతసురటి' వంటి 
తరువోజలో వున్న పాటలు నిజానికీ 'అఆగవల్పా' పాదాలను రెట్టించినందువల్ల ఏర్పడినవే. 
ఈ ఛందస్సు తమిళంలో 'ఎంజీరు కడనెటిల్‌ ఆశిరియ విరుత్తం' అంటారు. వేరుస 
పాటలవంటి చాలా వాట్లలో ఒక్క పంస్కృతం ముక్క కూడ వుండదు'' అని టేకుమళ్ళ 
రాజగోపాలరావుగారు తమ 'ద్రావిడ భాషల తులనాత్మకచ్చందస్సు' అనే పుస్తకంలో 
వ్రాశారు. . 

అగవల్బా పద్యం తమిళంలో చాలా ప్రాచీనం. సంగం వాజ్మయంలో పాటలన్నీ ఆ 
ఛందన్సులోనే ఉంటాయని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సంగం సాహిత్యం 
తమిళంలో క్రీస్తుశకం 300 ప్రాంతంలో సేకరించారని కూడ చెప్పుకున్నాం. అగవల్పాపద్యం 
ఏంత ప్రాచీనమైనదో దాని పోలికలున్న తెలుగు ఛందస్సులు కూడ అంత క ప్రాదీనమైనవని 
చెప్పుకోవడంలో తప్పేమీ వుండదు. 
34. Annals of Ortental Research - Centenary Number, University of Madras, 1957. 


35. భాషాసారస్వతములు - దేశి. పుటలు 190, 181, 192. 
36. A Comparative Prosody of the Dravidian Languages (Part 1 utrams) by T. Rajagopala Rao, 1913. 


రాతి, రాగి శాసనాలు 


గుణగ విజయాదిత్యుని కాలంలో వేయించిన శిలా శాసనాలు తెలుగు భాషలోనూ, 
దేశీయ ఛందస్సులోనూ వున్నా రాగిశాసనాలు ' సంస్కృతంలో ఉన్నాయి. అతని | 
సాతలూరు శాసనంలో ఒక చంపకమాల వుందీ. భాష సంస్కృతమైనా యతిప్రాసల 
విషయంలో ఇది దేశీయ మర్యాదలను పాటించి వ్రాసినది. నాలుగు పాదాలలోనూ ప్రాస 
వుంది. మొదటి రెండుపాదాలలో తెలుగువాళ్ళు పాటించే యతినియమం వుంది. ఆ పద్యం 
ఇది: 


''అరినృపవాజివారణ ప-దాతి మహాభ విరామమారుతః 
వరకరికార సుస్థితసి- భా ప్రవినాశిత భానుసన్నిభః 
గురుతర దీనభాగవత'మానసమానిత కల్పపాదపః 
వరకరిగల్ల భూమిపభుజాసి రిహాజిభువి ప్రసాదిజీ”'. 


ఇందులో ఏ పాదాని కాపాదం తెగిపోతుంది. పాధాంత విశ్రాంతి అనేది సంస్కృత 
మర్యాద. దీనిని తెలుగుకవి పాటించాడు. అయితే తెలుగులోనికి దిగుమతి చేసుకొన్న 
సంస్కృత వృత్తాలలో మరికొన్నాళ్ళకు ఈ మర్యాద మారిపోయింది. గుణగవిజయా 
దిత్యుని కాలానికి నూరేళ్ళ తరువాత, అంటే కీ.శ. 953లో సర్వదేవుడనే కవి ఉండేవాడు. 
ఇతనికి పొన్నకవి అనే పేరుకూడ ఉంది. కన్నడ రత్నతయంలో రెండవవాడు ఈయనే. 
ఇతడు తెలుగులో ఆదిపురాణం అనే జైనగ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం ఇవాళ మనకు! 
దక్కలేదు. కాని అందులోని పద్యాలు ఒక మూడు మిగిలాయి. వాటిలో ఒక మత్తేభం ! 
వుంది. 


“సరసీజాత వియోగకారి పురయోషా వక్ర హృద్యాతి సుం 
దర కాంతిం దణీగించుబో యని మదిం దర్శించి దోషాకరున్‌ 
బుర ముద్దండకరంబు లెత్తి చజవం బొత్తినయ ట్లొప్పును 
ద్దుర సాధాగ్ర నిబద్ధహీతువు మహోదోలాఖిరామంబుగన్‌. 


ఈ మత్తేభంలో ప్రాస మలుపు తీసుకొన్నదే రెండవ పాదంలోనూ, నాలుగవ 
పాదంలోనూ వుంది. ఈ కాలానికి మరొక యాభై సంవత్సరాల తర్వాత వేయించిన 
విరియాల కామసాని శాసనంలో మూడు చంపకమాలలు, రెండు ఉత్పలమాలలూ 
ఉన్నాయి. మొదటి పద్యంలో తప్ప మిగతా అన్ని పద్యాలలోనూ ప్రాస మలుపు 
తీసుకొన్నది చూడండి. 


“చ. అనుపమ దూర్జయాన్వయ సుధాద్దీననేకులు రాజనందనుల్‌ 
సనిన బొరంటి వెన్నడను సంభవుడయ్యె నతిప్రసిద్దుడై 
వినుత విరోధిమండలికి వెన్నడు వెన్నడువోలె వానికిన్‌ 
ఘనుడగు నెబ్లభూపతి జిగద్విదితుం డుదయించె గీర్పితోన్‌. 


58 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఉ. _భావితకీర్తి నాతనికి బాండవమధ్యమ భీముడో యనన్‌ 
గా విరియాల భీమన్ఫప ఘస్కరుడై జనియించె వానికిన్‌ 
భూవినుతుండు మండలిక భూషణు డెజ్టి నరేంద్రు డుత్తమ 
శ్రీవినుతుండు బంధుజన సేవ్యుడు దా వినుతించె నున్నతిన్‌ 


చ. అతడని బొట్ట చేత వసుధాధిపు జేకొని, దాని వైరిను 
ద్రితముగ జంపి యాకొరవిదేశమునందు ప్రతిష్ట చేసి తదీయా(?) 
త తనయు పేరు పోడగల దాయము చిట్టర గద్భనంబు న 
ప్రతిముడు వాని (దా) మొగడు పల్లయు పండ్రెడు నేలు నిప్పుడే. 


చ. అరుదగునట్టి యెల్దనృపునంగన కామసానియొక్క మే 
ల్లరుదని బేతభూవిభునిగా గతి వల్లభు విన్నవాని దా 
బరగగ జేతబట్టి ఘను బల్ల వరాయని యన్వయాబ్ద భా 
స్కరవిభు చక్రవర్తిగని కాకతి నిల్చుట కోతిసీయదే 


ఉ. కాల (రి) కాలుడై పడనె కాడయనాయకు జంపి సుర డ 
ష్వేలుపుగొండ రవ్వునృపు వేలుపుగొండన నిల్చి వానిచే 
మేలుగ మూడు ముప్పయిని మేలుగ నేరెడు బోదిపాడునుం 
మేలుగ టేకుమావిడులు మేలుగ రెండయరాజు సంగడై.” 


మలుపు ప్రాసలు 


సంస్కృత వృత్తాలనే తీసుకొన్నా ఆ భాషలోని ఆనవాయితి అయిన పాదాంత 
విశ్రాలీత్షిని పాటించక, తెలుగువాళ్ళూ, కన్నడంవాళ్ళూ మలుపు తీసుకొనే ప్రాసను 
వాడటానికి కారణం అది దేశీయ సంప్రదాయం కావడమే. ఈ సంస్కృత వృత్తాలు 
రాకపూర్వం మన దేశంలో పాటలు ప్రచారంలో ఉండే ఉంటాయి. ఈ పాటలలో మలుపు 
తీసుకొనే "ప్రాసలు ఎంతో అందాన్ని తీసుకువచ్చి వీనులవిందు చేస్తాయి. 


““శ్రీకరూ డను పువ్వు తుమ్మెదా! మూడు 
లోకము లాయెను తుమ్మెదా! 


సాకారమైయుండు తుమ్మెదా! పర 

మేకాంతమున జూడు తుమ్మెదా; 
ఆలురేకుల పువ్వు! తుమ్మెదా అది 

మీణీన వాసన తుమ్మెదా! 
వేలుసీయక నీవు తుమ్మెదా! శివ 

చేరీ భజించవె తుమ్మెదా!'' 


ఆదిమ యుగం 59 


ఇలా మలుపు తీసుకొనే ప్రాసలను తరువోజవంటి దేశీయ చ్చందస్సులలో కూడ 
మన పూర్వులు వాడారు. పండరంగడి అద్దంకి శాసనం చూడండి. కొన్ని పాదాలలో 
పదాలు మలుపు తిరుగుతాయి, 


““పట్టంగట్టిన ప్రథమంబు నేడు 
బలగర్వ మొప్పగ బై లేచి సేన 
పట్టంబు గట్టించి ప్రభుబండరంగు 
బంచిన సామంత పదువతో బోయ 
కొ ట్లముల్‌ పండడైండు.......... / 


ఈ విధంగా ఒక అవిచ్చిన్నమైన సంప్రదాయం, జాతీయత తొలినుంచీ మన 
భాషలో, ఛందస్సులో వస్తూనే ఉంది. చాలా పూర్వమే దేశీయ చృందస్సులు, సంస్కృత 
చ్చందస్సులు ప్రచారంలో ఉన్నట్టు చూశాం. ఏయే ఛందస్సులు ఎప్పటినుంచి 
మొదలైనట్టు శాసన సాక్ష్యాలుగాని, గ్రంథస్థమైన ఆధారాలుగాని ఉన్నాయో ఒకసారి 
చూదాం. 


సాతవాహనుల నాణాలు 


పండరంగని అద్దంకి శాసనం 

గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనం 

గుణగ విజయాదిత్యుని ధర్మవరం శాసనంలో ఎత్తుగీతి 

1. గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనంలో ఎత్తుగీతి 
2. పద్మకవి జ్‌నేంద్ర పురాణం నుంచి ఉదహరించిన 
సీసంలోని ఎత్తుగీతి 

యుద్ధమల్లుని బెజవాడ శాసనం 


1. జీనవల్లభుని కుర్కియాల శాసనం 

2. సర్వదేవుని ఆదీపురాణంలోనిదని ఉదహరించినది 

3. బాదవ మహారాజు ఆరుంబాక సంస్కృత శాసనంలోని 
తెలుగు లక్షణాల పద్యం 

1. గుణగ విజయాదిత్యుని సాతలూరు సంస్కృత శాసనంలో 
కొంత తెలుగు లక్షణాలున్నది. 

2. విరియాల కామసాని శాసనం 

విరియాల కామసాని శాసనం 

సర్వదేవుని ఆదిపురాణంలోంచి ఉదహరించినడి 

రాజరాజు కోరుమిల్లి శాసనం 


ఈ పట్టికవల్ల ముఖ్యమైన ఛందస్సులు ఒక పది ప్రాచీన కాలంనుంచీ ప్రచారంలో 
ఉండి పద్యరచన సాగుతూ ఉండడంవల్ల సాహీత్యం ఉద్భవించడానికి చక్కని ప్రారంభాలు 


60 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఆనాడు తెలుగులో ఉన్నాయని తెలుస్తున్నది. రేచన కవిజనాశ్రయంలో లక్షణాలు 
చెప్పాడుగాని ఆ ఛందాలన్నింటిలో ఉండే రచనలేవీ లభ్యం కాలేదు. మనం ఇప్పటిదాకా 
చూసినవి ఎక్కువగా శాసనాలలోని సాక్ష్యాలే. ఇవి ప్రభువుల దానాలూ, వీరుల 
పరాక్రమాలూ తెలిసేవి మాత్రమే కనుక వీటిలో అట్టే భావానందప్రదాయకమైన కవిత్వం 
లేకపోవడం సహజమే. ఈ లోపంతోపాటు సుపరిష్కృతమైన వచన రచన కూడా లేనట్టు 
అనిపిస్తున్నది. 


ఆనాటి వచన రచన 


నిజమే. చదువురానివాళ్ళ చాకలి పద్దు వంటి వర్ణక్రమాలలో బోలెడు తప్పులతో 
ఉండే మాటలు నేటి వ్యాకరణాన్వయానికీ లోబడని వాక్యాలలో ఉండడం చూస్తీ 
ఆనాడు వచన రచన లేదనిపీస్తుంది. అయినా శిష్టకావ్యాల వచన రచనకు దగ్గరలో ఉన్న 
చక్కని గద్య కుసుమాలు ఆనాడు వికసించకపోలేదు. 


క్రీ.శ. 850 నాటి గుణగ విజయాదిత్యుని కాలంలో వేయించిన ధర్మవరం శాసనం 
వచన రచనలో సలక్షణత్వానికి సాక్ష్యం ఇస్తుంది. శాసనాన్ని చూడండి. 


“విజయాదిత్య పాదపద్మ భ్రమరాయమాణ శ్రీ మత్కడయ రాజు గుణగణా 
భరణుండు తనకెని ఈశ్వరునకు గార్డ్‌కేయుండు బోలె చౌషష్టి కళావిశారదూడయిన 
అయ్యపయ్యయు సకల కళాశాస్త్రార్థ పారగులైన పెద్దపండరంగులు అయిలమ 
పెగ్రడలుంగరమ్ముని' పండరంగును ఈ ధర్మ నిర్వాహన్యోదోగమ్మునకు బృహస్పతి 
సమానులయిన పెగ్రడకాడెయగారి కొడుకు బెజయరాజు సమర్గుడని అత్మాన్మతంబున 
బంచిన ప్రసాదంబని సమస్త రాజు భారానిరూపిత మహామంత్రాధిపతి మహేశ్వర పక్షపాతి 
దేవబాహ్మణ గురుభక్తిపరుండు సశక్తిత్రయ సంపన్సుండు మయబెజయరాజు 
బెజియేశ్చరంబు గలశనిర్చ్వహణంబు సీసి దిశగుడ్డుం బ్రాకారంబు మటంబును 
నెమియించి....: ($.1:1. 103) 

ఇంత చక్కటి వఛన రచన ఆనాడు సాగిందంటే ఏమైనా హృద్యమైన కథలూ, 
గాథలూ కూడా ఇలా వ్రాసుకొనేవారనీ, అవన్నీ కాలగర్భంలో కలసిపోయాయనీ 
అనిపించకమానదు. ఆ కథలన్నీ దక్కివుంటే ఎంత బాగుండును అని అనిపించకమానదు. 

ఇటువంటి సంపదను భద్రం చేసిన శిలలు భూమిలో కలసిపోయినా, గ్రంథాలను 
క్రీములు భక్షించాయన్నా, రాగిరేకులను అల్బసంతోషులు కరిగించి వేశారన్నా కళ్ళవెంట 
నీళ్ళూ, వేడి నిట్టూర్చులూ, గొంతులో చేదు, గుండెలో బరువూ జనించక తప్పదు. 


ఆశాజ్యోతి 
అయినా ఒక ఆశ జ్యోతిలాగా మనసులో వెలుగు జిమ్ముతూంది. మొన్న 
మొన్నటిదాకా, అంటీ పోరీశలింగంగారు శాస్త్రీయ పద్ధతులలో “కవుల చరిత్ర. వ్రాయడం 


మతాలు - కామితాలు 61 


మొదలుపెట్టేదాకా నన్నయగారితోనే తెలుగు భాష పుట్టిందనేగాని అంతకుముందూ 
కవులు వుండేవారనిగాని, ఛందస్సూ ప్రచారంలో ఉండేదనిగాని 'చదువుకున్న' వాళ్ళు 

సెతం విశ్వసించేవారు కాదు. అటువంటిది నేడు ప్రాజ్బన్నయ యుగం గురించి ఎంతో 
es జరిగింది. తెలుగు సాతవాహనుల కాలంనుంచీ వుందని నిరూపించే సాక్ష్యాలు 
దొరుకుతున్నాయి. భావిపరిశోధనవల్ల, మరీ ప్రాచీనమైనవి కాకపోయినా, చాళుక్య 
యుగంలోని శాసనాలతోపాటు సాహిత్య యుగం బయటపడకపోతుందా అనే ఆశాభావం 
ఆరనిజ్యోతిగా వుంటుంది. 


అలాంటి సాహిత్యం బయటపడితే మహామంచిదే. లేకపోయినా నన్నయగారికి 
పూర్వం సుమారు వెయ్యి సంవత్సరాలు తెలుగు తేనెటీగలు ఎంత శ్రమించి తియ్యని పట్టు 
పెట్టాయో తెలుసుకొనే అవకాశాలు ఆధునిక పద్ధతులవల్ల తెలిశాయి. 


ఇల్లు అలుకుకొన్నాక తన పేరు తెలుసుకోవాలని ఆ ఈగకు జాపకం వచ్చింది. 
గా Ly 
తెలుసుకొన్నది. 


ఇల్లలికాక... ... ఇర పండుగే! 


మతాలు - కామతాలు 


ఆంధ్ర సాహిత్యం గురించి సమగ్రంగా తెలుసుకొనడానికి ఈ సంపుటాలలో చేతనైనన్ని 
ప్రయత్నాలు చేద్దాం. సాహిత్యంపట్ల మన దృక్పథం ఏమిటో ముందు స్పష్టం 
చేసుకొందాం. వాజ్మయం గురించి పూర్వులు చెప్పిన విషయాలూ, చేసిన నిర్వచనాలూ 
జ్ఞాపకం చేసుకొందాం. 


పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రిగారు ఒక గొప్ప సంగతి విశదం చేశారు. 


“.. దేశమంటే మట్టికాదోయ్‌! దేశమంటే మనుషులోయ్‌" అన్నాడు గురజాడ 
అప్పారావు. దీని తాత్పర్యం అలోచిస్తే వాజ్మయం అన్నా లేక సాహిత్యం అన్నా ఆయా 
కాలాలోో, దేశాలో వుండే ప్రజల ఉద్దేశాలూ, ఆచారాలూ, సంఘవ్యవస్థలూ, 
అభిరుచులూ మొదలైన వాటినన్నిటినీ కాలగర్భంలో లీనమైపోనీయకుండా వాటికి 
సారస్వత స్వరూపమైన తేజస్సుగూర్చి శాశ్వతంగా అక్షర విన్యాసంతో నెలకొల్పిన ఒక 
ఆకారమనిన్నీ, అదీ ఏకాలంలో ఎప్పుడు ఏ మాత్రం ప్రజ్ఞ కలవారైనప్పటికీ చాలు, కదిపితే 
తన నిజస్వరూపాన్ని విస్పష్టంగా వెల్లడి చేయగలిగిన అలౌకిక చైతన్యం కలిగిన ఒక 
దివ్యతేజః ప్రపూర్ణమైన విజ్ఞానరాశి అనిన్నీ అవగతం అవుతుందీ కాబట్టి అది 
సాజాత్యవైజాత్యాలను స్ఫుటంగా వెల్లడించే సాధనం...” 


ఆదినారాయణకశాస్త్రీగారు యిచ్చిన ఈ వివరణతో సాహిత్య స్వభావం తేట 
తెల్లమవుతుండి దేశమంటే మనుషులు, ప్రజలు. ప్రజలే తమ చరిత్రను సృష్టించుకొన్నట్టు 


62 సమగ్రాంధ్ర సాహీత్యం 


ప్రజలే తమ సాహిత్యాన్ని సృష్టించుకొంటారు. ఆదినుండీ మానవులు భూమికోసం, 
భుక్తికోసం, లేమినుండి విముక్తికోసం ప్రకృతి శక్తులతో పోరాడుతూనే వున్నారు. ఆ 
పోరాటాల విజయపరంపరలే నాగరికత, నాజూకు బతుకులు - ఇవి సాహిత్యంలో 
ప్రతిఫలిస్తాయి. ఇందులో వివిధవర్గాల సాజాత్య వైజాత్యాలు స్ఫుటంగా వెల్లడవుతాయి. 
పామరులు పాడుకొన్న నోటి పాటలూ, కల్చనాశక్తిగల గ్రామీణ కవులు కైగట్టి తరువాత 
తరాలకు అందించిన గేయాలూ కాలగర్భంలో కలిసిపోకపోయినా, కాలవశాన మార్పులు 
చెందినా ఏదో ఒక రూపంలో నేటికీ సజీవంగానే వున్నాయి. సామెతలూ, పొడుపు కథలూ 
ప్రాచీన విజ్ఞానానికీ, ఒకనాటి సాహిత్యానికి గనులు. త్రవ్వి తలకెత్తుకోవలసినవి చాలా 


వున్నాయి. 


ఆంధ్రసాహిత్యం గురించి చెప్పుకొనేటప్పుడు మన గురించి, మన భాష గురించి 
మళ్ళీ ఒకసారి చర్చించుకోవాలి, 


మనం ఆంధ్రులం. మన భాషను తెనుగు, తెలుగు అని పిలిచేవారు. తర్వాత అది 
ఆంధ్రభాషగా కూడా ప్రసిద్ధమైంది. ఆంధ్రులెవరు? తెలుగువారెవరు? తెలుగువారూ, 
తెనుగువారూ ఒకరేనా? ఆదిలో గణసమాజాలలో ఉండేటప్పుడు వీరి జీవిత 
విధానాలేమిటి? ఆచార వ్యవహారాలేమిటి? ఆహారాలేమిటి? ఆహారం కోసం వారు 
"పండించే పంటలేమిటి? మందలుగా పెంచిన జంతువులు ఏమిటి? ఇరుగు పొరుగు తెగలతో 
వాళ్ళ సంబంధాలెటువంటీవి? తమ సంఘంలోనే వావివరసలెలా ఉండేవి? పెళ్ళిళ్ళు ఎలా 
జరిగేవి? పిల్లల పెంపకం ఏ పద్ధతుల్లో ఉండేది? జీవితావసర వస్తువులు ఎలా తయారు 
చేసుకొనేవారు? సరుకుల మార్చిడి తమలో తామూ, ఇరుగు పొరుగు తెగలతో ఎలా 
జరిగేది? ఇచ్చిపుచ్చుకోడాలు సరకులవరకేనా? లేక మనుషులకు కూడా వర్తించేదా? 


ఇలాంటి వివిధ ప్రన్నలకు సమాధానాలు చెప్పుకొని వాటిని క్రోడీకరించితే అదే 
సంస్కృతి చరిత్ర అవుతుంది. ఇది సాహిత్య చరిత్ర కనుక ఇటువంటి ప్రశ్నలన్నింటికి మనం 
జవాబులు చెప్పుకోవడం లేదు. ఏదో అవసరమైనంత మటుకే చర్చించాము. కావలసిన 
విషయాలే చెప్పుకొన్నాం. అయితే సాహిత్య చరిత్ర అన్నది దేశ చరిత్ర నుండి విడిగా 
ఉండదు. జాతి చరిత్రలోని అన్ని భాగాలతో అది పెనవేసుకొని ఉంటుంది. ఒక భాష 
మాట్లాడే ప్రజల సంస్కృతిని తరతరాలుగా నిక్షిప్తం చేసీ సాధనం సాహిత్యమే. అందుచేత 
వివిధ కోణాల నుంచి సాహిత్య చరిత్రను కూడా అధ్యయనం చేయాలి. - 


ఆంధ్రులెవరు? ఎక్కడివారు? ఎప్పటివారు? ఈ ప్రశ్నలకు ఇవాళ సమాధానాలు 
చాలా టూకీగా, సులభంగా చెప్పవచ్చు. ఆంధ్రుల ప్రసక్తి మొట్టమొదటిసారిగా ఐతరేయ 
బ్రాహ్మణంలో కనబడుతుంది. వైదిక వాజ్మయంలో వేదాలు ప్రాచీనమైనవి. క్రీ.పూ. 1500 - 
ఆ క్రీపూ. 1000 సంవత్సరాల మధ్య ఇవి ఉద్భవించాయి. వేదాలు రెండు భాగాలుగా 
ఉంటాయి. మొదటి భాగమైన మంత్రాలను సంహితలంటారు. వేదమంత్రాల ఆవిర్భావానికి 
గల, సంగతి. సందర్భాలను, ప్రాచీన గాథలను, ప్రాథమిక దర్శనాలనూ తెలియజేసే 


మతాలు - కామతాలు "63 


భాగాలను బ్రాహ్మణాలంటారు. బుగ్వేదానికి అనుసంధానమైన ఐతరేయ బ్రాహ్మణం 
క్రీ పూ॥ 600 నుండీ 500 మధ్యకాలంలోనిది. ఇందులోనే అంధ్ర ప్రసక్తి తొలిసారిగా 
ఉంది. అందుచేత అప్పటికి కొన్ని తరాల ముందునుంచే ఈ ప్రజలున్నారన్నమాట. ఎన్ని 
తరాలని ప్రన్నించుకొంటే ఎన్నో ఎన్నెన్నో తరాలనుంచే అని మాత్రమే చెప్పుకోగలచు. 


ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం ఆంధ్రులు ఆనార్యులు. ఆర్యావర్తానికి సరిహద్దు 
ప్రాంతాలలో నివసించే అయిదు జాతుల మ్లేచ్చులలో వీళ్ళొకరు. ఆంధ్ర, పుండ్ర, శబర, 
పుళింద, మూతిబ అనే అనార్యులందరినీ ఒక కోవలోని వాళ్ళుగా ఆర్యులు భావించారు. 
క్రీ.శ. 6వ శతాబ్దీదాకా పుళిందులు వింధ్య పర్వత ప్రాంతాలలో నివసించేవారు. తూర్పు 
మాళవలోనూ, జబల్పూరు అని ఇప్పుడు పిలిచే దభాల దక్షీణంలోనూ కూడా 
పుళిందులు ఉండేవారు; కనుక ఆంధ్రులు కూడా ఆ ప్రాంతాలలో వారే. నిషాదులతో, 
కిరాతులతో, బర్బరులతో కూడా ఆంధ్రులను మనుస్మృతి, భరతుని నాట్యశాస్త్రం 
మహాభాగవతం మొదలైన గ్రంథాలు పేర్కొన్నాయి. 


క్రీస్తుపూర్వం 600 నాటికి ఆంధ్రులు అనాగరికులు, ఆటవికజాతులలోని వాళ్ళూ 
అయితే కావచ్చు. కానీ రెండు మూడు వందల ఏళ్ళలోనే మహాబల సంపన్నులు ఎలా 
అయ్యారు? క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన 
చంద్రగుప్తమౌర్యుని ఆస్థానంలో ఉండే గ్రీకు రాయబారి మెగస్తనీసు ఆంధ్రుల ప్రాబల్యాన్ని 
పేర్కొన్నాడు. మౌర్యుల తర్వాత ఆంధ్రులే లెక్కలోనికి వస్తారన్నాడు. ఆంధ్రులకు 
బోలెడన్ని పల్లెలూ, కోటగోడలూ, బురుజులూ ఉండి సురక్షితమైన ముష్ఫయి పట్టణాలు 
ఉండేవని మెగస్తనీసు రాతవల్ల తెలుస్తుంది. అంతేకాదు మౌర్యచక్రవర్తి సేనలో లక్ష 
కాల్బలం, రెండువేల గుర్రాలు, వెయ్యి ఏనుగులను ఆంధ్రులు సప్లయి చేసేవారని కూడా ఆ 
(గ్రీకు రాయబారి చెప్పాడు. 


ఐతరేయ బ్రాహ్మణం (క్రీ.పూ. 600) నాట్‌, ఆంధ్రులు కేవలం అనాగరికులు కారని 
చెప్పాలి. కట్టుదిట్టమైన ఒక సాంఘిక వ్యవస్థా, పకడ్బందీ అయిన ఒక రకం రాజకీయ, 
వ్యవస్తా ఏర్పడి ఉండకపోతీ చంద్రగుప్త మౌర్యుని కాలానికి అంతటి మహత్తర సైన్యాన్ని 
పంపించగల స్థితిలో ఆంధ్రులుండేవారుకారు. క్రీస్తుపూర్వం 230-207 సంవత్సరాల 
మధ్యనున్న చిముక సాతవాహనుడు ఇరవై మూడేళ్ళు పాలించి, తొలి సాతవాహనుల 
వంశాన్ని స్థాపించాడంటే అప్ప ిీకి ఎంతో పూర్వకాలంలోనే రాచరికం పునాదులు 
పడ్డాయన్నమాట. 

ఈ రాబవంశంలో ఇద్దరు 'చిముక' అనే పేర్లున్న వ్యక్తులు కనబడుతున్నారు. తొలి 
చిముకునికీ, రెండో చిముకునికీ రమారమి రెండువందల సంవత్సరాల ఎడం 
కనబడుతుంది. రెండో చిముకుని నాణెం ఒకటి కోటిలింగాల వద్ద లభించింది. ఈ ప్రదేశం 
సాతవాహనుల జన్మ రాష్ట్రంలోనిది. బహుకాలం నుంచీ ఇక్కడ ఆంధ్రుల పరిపాలన 
సాగుతూ ఉందని చెప్పుకోవచ్చు. 


64 సమగ్రాంధ్ర సాహీత్యం 


సాతవాహనుల జన్మరా ష్ట్రాన్ని "అంధక రట్టమ'ని పిలిచేవారని బౌద్ద గ్రంథాలవల్ల 
తెలుస్తుంది. ఆశ్యకులు, అళకులు లేక ముళుకులు అని ఆంధ్రరాజులను పిలిచేవారు. 
ఆశ్యక, ములక అనే ప్రాంతాలు నేటి తెలంగాణా, రాయలసీమ భూభాగాలలో ఉన్నాయి. 
ఆశ్మరంలోనేవున్న నేటి కరీంగనర్‌ జిల్లాలోని కోటిలింగాలవద న అత్యంత ప్రాచీన నాణాలు 
దొరికాయి. వాటిమీద" 'రజోగోభద్ర', “రణే సమగోప' అనే ఇద్దరు రాజుల పీర్లు 
కనబడుతున్నాయి. ఈ పీర్లు వివిధ పురాణాలలో పిర్కొన్న సాతవాహన రాజుల 
జావీతాలో కనబడవు. అందుచేత ఆ రాజ్యస్థాపనకు పూర్వమే ఈ నాణాలు 
చలామణిలోనికి వచ్చాయని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ పేర్లలో ఒకటి శుంగ 
వంశపు రాజులలో తొమ్మిదవ రాజైన భాగభద్రునికి చెందుతుందంటున్నారు. ఒకనాడు ఈ 
తెలుగు పరగణాలలో మౌర్య, శుంగ, కజ్బు ఆంధ్ర వంశాల రాజులు పరిపాలించిన మాట 
మాత్రం నిజం. 


ఇన్ని రాజ్యాలు ఇక్కడ మొలకెత్తడానికీ, వేళ్ళూనడానికి కారణాలు ఏమిటి? 
ఆర్థికంగా లాభసాటి కాని ఏ ప్రాంతాలనైనా ఎవరూ పాలించాలనుకోరు. లక్ష కాల్బలం 
సమీకరించదగిన స్తోమతగల రాజ్యాన్ని పోషించే ఆర్థిక వ్యవస్థ ఏమిటి? లక్షమంది 
సైనికులను మేపగలిగిన పంటలను పండించే సైరికులు ఎంతమంది? ఆ రైతుల శ్రమకు 
ప్రతిఫలం ఏమిచ్చేవారు? పడ్డ పాటుకు కోరుకొన్న సుఖం దక్కేదా? లేక కష్టాలే 
ప్రాప్తించేవా? లక్షమంది సైనికులకు ఆయుధాలు, తల తొడుగులు, కవచాలు తయారు చేసే 
కార్మికులెంతమంది? వీళ్ళకు శ్రేణులు ఉండేవా? _ఆయుధాలకేకాక, ఆహారోతృత్తికి 
అవసరమైన పనిముట్లను తయారు చేయడానికి ముడిసరుకు ఎక్కడ లభించేది? 


నేటి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్లు, ఖమ్మం జిల్లాలలోని కొన్ని 
భాగాలు కలిసిన ప్రాచీన ఆశ్యక రాష్ట్రంలో ముడి ఇనుము నాటికీ, నేటికీ కూడా 
లభ్యమవుతూంది. రాక్షసి బొగ్గు దొరుకుతుంది. ఈ ఖనిజ సంపదే తొలి సాతవాహనుల 
ప్రాబల్యానికీ, రాజ్యస్థాపనకూ దారితీసింది. ఈ పరగణాలలోని ఊళ్ళకు తలవరులు 
ఉండేవారు. చాలా ఊళ్ళు కలసి ఒకనాడుగా ఏర్పడ్డాక తలవరులందరికీ పెద్దగా ఒక 
మహాతలవర ఏర్పడ్డాడు. మౌర్యులతో సంపర్కం ఏర్పడ్డాక రఠులూ, మహారథులు, 
సేనాపతులు, మహాసీనాపతులు పుట్టుకొచ్చారు. ఇంతింతై వటుడింతై అన్నట్టు మొదట 
మూడు రాష్ట్రాలలో ఉండే సాతవాహనులు పది రాష్ట్రాలదాకా విస్తరించారు. పరిపాలన 
చేతిలో దక్కించుకొందుకు పలురకాల మతాలను అనుసరించారు. పాడిపంటలు 
పెంపుదల కోసం బౌద్ధమతాన్ని, ప్రభుత్వాధిక్యత కోసం యజ్ఞ సంస్కృతినీ పాటించేవారు. 
వ్యావసాయికంగా ఉత్పత్తిలో ఉన్నత శిఖరాలను. అందుకోదలచిన వ్యవస్థ యజ్ఞ 
సంస్కృతిని నిత్యం ప్రోత్సహించలేదు, వైదిక యజ్ఞయాగాదులు బుగ్వేదకాలంలో ఆర్యుల 
జీవన నిధానం కావచ్చునుగాని గణరాజ్యాలు పోయి సాచూజ్యాల దిశగా మానవ 
సంఘాలు పయనిస్తున్నప్పుడు జైన, బౌద్ధమతాల వంటివి తల ఎత్తక తప్పదు, 


మతాలు - కామితాలు 65 


సామాన్య ప్రజలు వాటిని ఆచరించకా తప్పదు. బుగ్వేద ఆర్యులు గోమాంసాన్నీ, గుర్రం 
మాంసాన్నీ గొగ్రైలూ, మేకలు వాటితోపాటు తినేవారు. వాటిని ముందు యజ్ఞంలో . 
దేవతలకు అర్చించి తరవాత హాయిగా తినేవారు. బుద్దుని కాలంలో 
కూడా 'గోమాంసాన్ని నరికి బజారులో పోగులు పెట్టి అమ్మడం' బౌద్ధగంథాలలో నైతం 
చెప్పారు, 


మహాయజ్ఞాలలో ఏకకాలంలో అయిదు వందల ఎద్దులు, అయిదు వందల 
గోవులు, అయిదు వందల దున్నలు, ఆయిదు వందల మేకలు, అయిదు వందల పొట్టేళ్లు 
సేకరించి యూపాకులకు కట్టి వధించేవారు. రోజుకు అయిదునూర్ల లెక్కన జంతువులను 
'చంపీ తినేవారన్నమాట. ఇవి తమ మందలలో తాము పెంచిన జంతువులయితే ఎవరికైనా 
ఆక్షేపణ ఉండకపోవచ్చు. తమ ఆహారం కోసం తాము పెంచుకొన్నవి, తమ చేతులతో 
తాము వధించి తమ దేవతలకు అర్చించి తనివితీరా తాము తినడంలో తప్పులేదనిపించక 
మానదు. 


అయితే రానురాను యజ్ఞం చేసీ యజమానులు, రాజులు తమ చేతులతో తాము 
సయంగా ప్రాణివధ చేసేవారు కారు. సేవకుల చేత చేయించేవారు. బల్‌ిపశువులు కూడా 
ఆ పాలకుల, బ్రాహ్మణుల సొంతాలు కావు. అందుకే యజ్ఞకార్యాలలో పనిచేసే సేవకులు, 
చర్మకారులూ, సామాన్య ప్రజలతోపాటు బాధపడేవారు. ధర్మానంద కోశాంవీగారు దీనికి 
కారణం ఇలా చెప్పారు.! 


“సివకులు, _చర్మకారులు యజ్ఞకార్యములు సేయుటలో సంతృష్తిబడుట 
యెందుకు? నడుమ నడుమ వదరుటెందుకు? దీనికి గారణమేమి? యజ్ఞములందు 
వధింపబడు జంతువులు వీదలైన రైతులవి. వారిని బెదిరించి, యా జంతువుల గైకొని 
వత్తురు. దీనితో నారైతులకు మనస్సులందమిత దుఃఖము, వారివంటి వారైన సేవకులు, 
చర్మకారులు వీరికీ దుఃఖము, 'సుత్తనిపాతయమం' దు ' బ్రాహ్మణ ధమ్మిక సుత్తము'లో బాచీన 
కాలమందలి బ్రాహ్మణాచరణము వర్ణితము. ఆ ఘట్టమందీ క్రింది గాథలున్నవి. 


యథా మాతాపితా, భాతా, అళ్గోఆబ్ఞావాపిచ, ఇూతకా 
గావో, నో, పరమామిత్తాయాసు జాయంతి, ఓ సదా 
అన్నదా, బందా, చేతా, వణ్ఞదా, సుఖదా, తధా 

పీత మత్ధవసం జాత్నా నాస్సుగావో హనింసుతే. 

“తల్లిదండ్రులు, దమ్ములు, నితర బంధువులు - వీరివలెనే గోవులు మా కత్యంత 
ప్రియములు. మా సేద్యము వానిపైననే యాధారపడియున్నది. అన్నము, బలము, కాంతి, 
సుఖము - యీ పచార్థములనిచ్చు దాతలివియే. దానిని గ్రహించి ప్రాచీన బ్రాహ్మణులు 
గోవులను వధింపకుండీరి.”' 


1. ధర్మానంద కోశాంబి, “బుద్ధ భగవానుడు' పుట్టపర్తి నారాయణాచార్యులు (1957) కడప. 


66 సమగ్రాంధ్ర సాహిత్యం 


పై గాథలనుబట్టి సామాన్య ప్రజలకు గోవు లిష్టబంధువులవలె బ్రియమైనవనియు, 
వానిని యజ్ఞయాగములందు నిరవధికముగ జంపుట వారికిష్టము లేదనియు స్పష్టము గదా! 


జైన, బౌద్ధమత ప్రభావంవల్లనే ప్రాచీన బ్రాహ్మణులు శాకాహారులయ్యారు. 
సామాన్య ప్రజానీకంలోని అత్యధిక సంఖ్యాకులు మాంసాహారులేగానీ పాడిపంటలకు 
అవసరమైన పశుసంపదను తప్పించి మిగతావే తినేవారు తమ దేవతలకు బలియిచ్చి 
తాము భుజించే వాటిని పరిమితం చేశారు. తరతరాలుగా వచ్చే ఆచారాలను తప్పించడం 
అశోక చక్రవర్తి అంతటివాడీకే తప్పలేదు. రాజుల సువారంలో మాంసాహారం తప్పనిసరి. 
అహీంసావాది అయ్యాక అశోకుడు తన ధర్మలిపులలో ఇలా ప్రకటించాడు.* 


“ఆహారము కొరకు ప్రియదర్శి దేవానాం ప్రియుని మహాసనమందు 
వంట యింటిలో ప్రతిదినము వేలాది జంతువులు వధింపబడెడివి. 


ఈ ధర్మలిపి వ్రాయించు నాటికీ రాజప్రాసాదమున రోజుకు మూడు 
జీవులు - ఒక జంతువు, రెండు పక్షులు - మాత్రమే మాంసాహారము కొరకు 
చంపబడెడివి. 


ఈ జీవులుకూడ ప్రతిదినము వధింపబడుటలేదు. ఇకనుండి 
ఇవికూడ చంపబడవు."' 


అహారం అన్ని ప్రాణులకూ జీవితావసరమే. అయితీ మానవులు మాత్రమే 
అలవాట్లను మార్చుకోగలరు. తరతరాల ఆచారాలను మార్చడానికి వీలుగా మత 
విశ్వాసాలను మలచుకోగలరు. ఆర్థికంగా లాభసాటి అయిన ఏ మతాన్నయినా 
వాణీజ్భువర్గాలు ప్రోత్సహిస్తాయి. అటువంటి బలవత్తర వర్షాలు ఆదరించబట్టే ఆదినుంచీ, 
' ఆంటీ అశోకుని కాలానికి చాలా ముందుగా ఆంధ్ర ప్రాంతాలలో బౌద్ధమతం విస్తరించి 
వర్ధిల్లింది. 

ప్రాచీన అశ్యక రాష్ట్రమైన కరీంనగర్‌ జిల్లాలోని ధూళికట్ట, ఫణిగిరి, తిరుమలగిరి 
వంటి ప్రదేశాలలో, ఖమ్మం పరగణాలోని గుమ్మడిదుర్రు, కృష్ణామండలంలోని అల్లూరు, 
జగ్గయ్యపేట, బెజవాడ, గుడివాడ, ఘంటసాల వంటి క్షేత్రాలలో, అటు ఉత్తరాన 
ఉభయగోదావరి మండలాలలో గుంటుపల్లి, ఆరుగొలను, కొడవలి, ఇంకా ఉత్తరాన 
సంకారం, రామతీర్థం, శాలిహుండం వంటి స్థావరాలలో, దక్షిణాన గుంటూరు 
మండలంలోని గరికపాడు, గోలి, చేజర్ల, అమరావతి, నాగార్జునకొండ వంటి స్థానాలలో, 
పశ్చిమాన రాయలసీమలోని గుత్తి వంటి తావులో ఆదీమకాలం నుంచీ' బౌద్ధమతం 
అల్లుకుపోయింది. వ్యాపారవర్లాలకు చేరువలో ఉండే కొండలలో, విహారాలలో 
బౌద్ధఖిక్టువులు నివసించేవారు. వారికోసం రాజవంశాలలోనీ స్త్రీలూ, వాణిజ్య 
శ్రేణులలోని ప్రముఖులూ దానాలు చేసేవారు, గుహాలయాలు దొలిపించారు. సామాన్య 
ప్రజలు కూడా స్ఫూపనిర్మాణాలకు విరివిగా విరాళాలు ఇచ్చినట్టు కిలాక్షర సాక్షాలు 
ఉన్నాయి. మౌర్యుల సంష్కరంచల్ల లిపి, బ్రాహ్మీలిపి, భాష ప్రాకృతం అయినా ప్రజల 
2. మొదటి శిలానుశ్రాసనం. ' అశోకుని ఎర్రగుడి శిలాశాసనము. 


మతాలు - కామితాలు 67 


నిత్య వ్యవహారాలు మాతృభాషలోనే జరిగేవి. ప్రజల జీవిత విధానాలను, కట్టూ బొట్టూ 
మొదలైన విశేషాలను మౌనంగా విశదం చేసీ శిల్బసంపదను ఆంధ్రభూమిలో చౌద్ధలు 
మనకు ఇచ్చిపోయారు. శాసనాధారాలు అశోకుని కాలంనుంచీ లెక్కకట్టుకోవాలి. 
ఎందుచేతనంటే ఆ చక్రవర్తి కాలమే రూఢీగా తెలియవచ్చేది. క్రీస్తుపూర్వం 273 నుండి 230 
దాకా అతడు పాలించాడు. అతని సామ్రాజ్యంలో ఆంధ్రదేశం కూడా ఒక భాగమే, 


అశోకుడు తన సాచ్రూజ్యాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించాడు. ఒక్కొక్క 
రాష్ట్రానికి ఒక ముఖ్య పట్నం ఉంది. పశ్చిమోత్తరంలో గాంధార రాష్ట్రానికి తక్షశిల 
రాజధాని. కళింగ రాష్ట్రానికి తోసలి ముఖ్య పట్నం. పశ్చిమ భారతానికి ఉజ్జయిని ప్రధాన 
నగరం. దక్షిణ భారతంలోని ఆంధ్ర రాష్ట్రానికి సువర్ణగిరి రాజధాని. 


ఇప్పటికీ మన రాష్ట్రంలో ఆ నగరం లేకపోలేదు. అయితే ఇప్పుడు అది నగరం కాదు, 
గ్రామం. సువర్ణగిరి అనే పేరు సౌర్నగిరి, సాన్నగిరిగా మారి నేటికి జొన్నగిరి అనే పేరుతో 
పాత ప్రసిద్ధ నామానికి ప్రతిధ్వనిగా మిగిలింది. ఈ జొన్నగిరి దగ్గర ఎర్రగుడి అనే మరో 
గ్రామం ఉంది. ఇక్కడే జొన్నగిరి ప్రాచీన రాజధాని నగరమని రుజువుచేసీ సాక్ష్యాలు 
దొరికాయి. 


కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకాలో గుత్తికి వాయువ్య దిశన ఎనిమిది మైళ్ళ 
దూరంలో ఎర్రగుడీ గ్రామం ఉంది. గ్రామ సమీపంలో పెద్ద రాతి బండలున్నాయి. ఈ 
బండలమీద అలనాడు అశోక చక్రవర్తి తన ధర్మలిపులను చెక్కించాడు. సుమారు 
రెండువేల రెండువందల సంవత్సరాలు ఈ శిలానుశాసనాలు వెలుగులోనికి రాలేదు. 
1928లో భూగర్భశాఖకు చెందిన ఎ. ఘోష్‌ అనే శాస్త్రజ్ఞుడు ఖనిజాల కోసం ఎర్రగుడి 
ప్రాంతాలను పరిశోధిస్తూ వుంటే ఈ శిలాక్షరాలు ఆయన కళ్ళపడ్డాయి. ఆయన పురాతత్వ 
శాఖవారికి ఈ సమాచారం అందచేశారు. పురాతత్వ శాఖకు చెందిన దయారాం 
సహానీగారూ, హరిప్రసాద్‌శాస్త్రిగారు ఎగ్రగుడికి వెళ్ళి శాసనాలను పరిశీలించారు. 
అశోకుని ధర్మలిపులను గుర్తుపట్టారు. భూగర్భ శాఖవారు ఖనిజాల కోసం వెదుకుతూ 
వుంటే పురాతత్వ శాఖ వారికీ బంగారం కన్నా విలువైన చారిత్రక ప్రమాణాలు 
దొరికాయి. 1929 బూన్‌ 11వ తేదీనాడు ఆంధ్ర జిల్లాలో అశోకుని శాసనాలు దొరికినట్టు 
పత్రికా ముఖాన ప్రకటించారు. 


ఈ వార్త ఆంధ్ర చారిత్రక పరిశోధకుల వీనులకు విందయింది. కాళ్ళకు కదలికను 
తెచ్చింది. చరిత్ర పరిశోధనకే జీవితాన్ని అంకితం చేసిన మల్లంపల్లి సోమశేఖరశర్మగారు, 
పరిశోధనా పద్ధతులను పకడ్బందీగా తీర్చిదిద్దిన నేలటూరు వెంకటరమణయ్యగారు 
వెనువెంటనే ఎర్రగుడికి వెళ్ళారు. ధర్మలిపులను చూశారు. చాలా రహస్యంగా శాసనాలకు 
నకళ్ళు కాగితాలమీదకు ఎక్కించారు. ఈ ఎస్త్టాంపేజ్‌ పత్రాలను గుట్టుచప్పుడు కారుండా 


చెన్నపట్నం లీసుకువెళ్ళారు. 


68 సమగ్రాంధ్ర సాహిత్యం 


ప్రభుత్వం వారిని నమ్ముకుంటే ఈ శాసనాలు వెలుగు చూడ్డానికీ, అందులోని 
విషయాలు లోకానికి కెలియడానికీ ఏళ్లూ పూళ్ళూ పడతాయని ఈ తెలుగు 
చరిత్రకారులకు తెలుసు, అందుకే శాసనాలను చదివి పరిష్కరించి, 1929 సెప్టెంబరు మాసం 
భారతి పత్రికలో ప్రచురించారు. 


మల్లంపల్లివారో, నేలటూరివారో భయపడినట్లే 1928లో బయటపడిన శాసనాలను 
1958లో, అంటే ముప్ఫై సంవత్సరాలకుగాని ప్రభుత్వమువారు ఎపిగ్రాఫియా ఇండీకాలో 
అధికారరీత్యా ప్రకటించలేదు. ఇందుకు బోలెడన్ని కారణాలు ఉన్నాయి. 


ఎర్రగుడి దగ్గర అశోకుడు వేయించిన రెండు లఘుశిలానుశాసనాలూ, పధ్నాలుగు 
పెద్ద నీలానుశాసనాలూ దొరికాయి. అశోకుడు తన సువిశాల సాచూజ్యంలో ఇతర చోట్ల 
వేయించిన శాసనాల పాఠాలే వీటిలోకూడా వున్నాయి. ఇవి ఆంధ్ర జిల్లాలో దొరకడం 
వల్ల అశోకుడు తన శిలానుశాసనాలలో చెప్పిన సువర్ణగిరి ఉనికిని నిర్ణయించటానికి 


అవకాశాలు లభించాయి. 


అశోకుని కాలంలో జొన్నగిరి ఎలా ఉండేదో వూహించుకొనడం ఏమంత కష్టం 
కాదు. అశోకుని ఇతర ప్రాదేశిక రాజధానులంత గొప్పగా జొన్నగిరి వుండేదన్న మాట. 
పాటలీపుత్రం సామ్రాజ్యానికి రాజధాని అయితే మిగతావి ఉపరాజధానులు. రాజధానిలో 
రాజూ, ఉపరాజధానిలో ఉపరాజూ ఉంటాడు. ఉపరాజు అంటే సచ్రూట్టుకు సాక్షాత్తూ 
తోడబుట్టినవాడై వుంటాడు. ఉపరాజులే కాక యువరాజులు, రాజకుమారులూ, 
ఆర్యపుత్రులూ కూడా ఉపరాజధానిలో వుంటారు. ఈ ఉపరాజులను రాష్ట్రీయులంటారు. 


ఇక పరీపాలనా వ్యవస్థలో నాకాయాధికారులైన రజ్ఞుకులూ, మహామాత్రలూ, ఆంత 
మహామాత్రలూ, ధర్మ మహామాత్రలూ ఉపరాజధానిలో కూడా వుండేవారు. అంతేకాదు 
స్త్రీ అధ్యక్ష మహామాత్రలూకూడా వుండేవారు. ఇది ఈనాటి మహిళా సంక్షేమశాఖ 
లాంటిది. 


అళోకుని కాలంలో స్త్రీల స్థితిగతులు ఎలా ఉండేవి? సామాన్య స్త్రీల జీవన విధానం 
ఎలా వుండేది? ఈ సంగతులు అశోకుని నీలానుశాసనాలవల్ల తలుస్తాయా? తెలుగు 
గడ్డమీద కూడా ఈ ధర్మలిపులు లభించడంవల్ల సుమారు రెండువేల రెండు వందల 
సంవత్సరాల క్రిందట తెలుగు ఆడబడచుల ఆచార వ్యవహారాలేమిటి? వారే మతం 
అనుసరించేవారు? ఈ ప్రశ్నలకు కొన్ని సమాధానాలు ఈ ధర్మలిపులవల్ల తెలుస్తాయి. 


పదమూడవ శీలానుశాసనంలో అశోకుడు చెప్పినట్టు “ఏదో ఒక మతమును 
అనుసరించని జనముండు దేశమే లేదు.” అశోకుడు తన మొట్టమొదటి కిలానుశాసనంలో 
ఇలా చెప్పాడు. ' ' 
"ఇచ్చట ఏ సజీవ ప్రాణిని బలి యివ్వకూడదు.”' 


మతాలు - కామీతాలు 69 


“ఇచ్చట ఏ విధమయిన వేడుక, సమూహము కూడా నిషేదిద్ధము'' 
“అట్టి సమావేశము వలన హాని కలుగునని దేవానం ప్రీయుని అఖిప్రాయం.”' 


పై మూడు అనుశాసనాల వలన అశోకుని కాలంలో జాతరలు జరిగేవని, వాటిలో 
జంతుబలులు ఇచ్చేవారని స్పష్టం అవుతున్నది. ఈ జాతరలలో తెలుగు స్త్రీలు ఎలా 
పాల్గొనేవారో తెలుగు సాహిత్యం వలన తెలుసుకోవచ్చు. 


ప్రతి గ్రామానికి ఒక దేవత వుంటుంది. ఆ గామ దేవతకు జాతర చేసే దినాన్ని 
గ్రామాధికారి నిర్ణయిస్తాడు. జనులు కల్లు బాగా తాగి చిందులాడుతారు. పామరస్త్రీలు 
గోర్వెచ్చని చమురంటుకొని, తలకు నీళ్ళు పోసుకుని, కొత్త బట్టలు కట్టుకొని, కంట- 
కాటుక, నొసట సింధూరము దిద్దుకొని, కొప్పులో పూలు తురుముకొని, తాంబూలం 
వేసుకొని, వేపాకుమండలు పట్టుకొని బయలుదేరుతారు. 


గంగ జాతరలో పాలొనే సామాన్య స్త్రీలను తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ 
మాహాత్మ్యంలో ఇలా వర్ణించాడు. 


అంబోథరము క్రింద నసియాడు నైరావ 
తియు బోలె సీడీ వేలె దెజవయోర్తు 

చెందమ్మి కొలన రంజీల్లు నంచయుబోలె 
నిష్ప్రటేట నటించె నెలతయోర్తు 

తొలుసంజె యెండ వర్తిలు జక్కవయు బోలె 
నీగె బందిరి గుండమింతి యోర్తు 

జలనీలపై నిక్కు నలువ మొగ్గయు బోలె 
ననటాకు నర్తించె నతివయోర్డు 

కాంత యొక్కర్తు మూపునంగండలిచ్చె 

మాఅుగాలిచ్చెనిక సుధామధురవాణీ 

లలన యొక్కర్తు నోరి తాళంబులిచ్చె 

శక్తి జాతర తమ భక్తి శర్తులెసగ (3-77) 


విజయనగర సామ్రాజ్య కాలంలోని ఈ ఆచారాలను రామకృష్ణుడు యథాతథంగా 
వర్ణించాడు. సమకాలికులయిన విదేశీ చరిత్రకారులు ఈ సంగతులను ధృవీకరించారు. “ఈ 
దేశములోని స్త్రీలు అతి సాహసితురాండ్రు. తమ మొక్కులను చెల్లించుకొనుటలో 
భయంకరమగు పనులను చేయుదురు” అని బార్పోసా తన కళ్ళారా చూసి రాశాడు. 


బాతరలలో జంతుబలి ఆత్మ హింసాత్మక చర్చలూ వుంటాయనే అశోకుడు తన 
మొట్టమొదటి శిలా శాసనంలో జంతుబలులను, జాతరలను నిషేధించాడు. అయితే ప్రజలు 
తరతరాలుగా వస్తున్న తమ ఆచార వ్యవహారాలను మానలేరు.. ఇంట్లో నోములూ, 
ఛ్రతాలూ చేసుకొనక మానరు. అనారోగ్యం వస్తే మొక్కుకుంటారు. కోరిన తోర్కెలు తీరిన 


70 సమగ్రాంధ్ర సాహిత్యం 


మొక్కిన మొక్కులు చెల్లించుకుంటారు. వీటిని ఏ రాజూ నిషేధించలేదు. అందుకే 
అశోకుడు తన తొమ్మిదవ శిలానుశాసనంలో ఇలా చెప్పాడు. 


“1. దేవానం ప్రీయుడు ఈ విధముగ దెల్పెను. 

2" జనులు అనారోగ్యముగా నున్నప్పుడు గృహమందు వివాహాది శుభకార్య 
ములు జరుగునప్పుడు మంగళ ప్రధానమయిన క్రతువులు చేయుచుందురు. 

3. ఆయా సందర్భములలో శుభాకాంక్షులై పుణ్యకార్యములు చేయుట కూడా 
కలదు. 

4. అందు ముఖ్యముగా స్త్రీలు నిరుపయోగమైనట్టి, అర్థరహితములైనట్టి పను 
లెన్నో చేయుట కలదు. 

5.  శుభప్రదమయిన కార్యములను తప్పక చేయవలసిశదే. 

8. కాని సాధారణముగా మనము చేయు కార్యములు తగినంత ప్రయోజనకర 
ములు కావు.” 


అశోకుడు అలనాడు చెప్పిన ఆ మాటలు అక్షరాలా ఈనాటికీ నిజం. అశోకుని . 
కాలంలోనే కాదు అధర్వవేద కాలంలోనూ వున్నాయి. ఆ వేదానికి అనుబంధమయిన' 
సర్పవేదం, పిశాచవేదం, అసురవేదం తొలినాటి భయాలను. ప్రమాదాలనూ, 
విరుగుళ్ళనూ తెలియజేస్తాయి. జ్వరం, వరుస జ్వరం, పసరికలు, అజీర్ణం, జలోధరం, కుష్టు 
వ్రణాలు, పురుగులు పడడం, పశురోగాలు, విషప్రయోగాలు మొదలయిన వాటిని 
నివారించడానికి అథర్వ వేదంలో మంత్రాలు వున్నాయి. 


ఆరోగ్యం కోసం సర్వ ప్రయత్నాలూ చేయవలసినదే. జౌషధం చికిత్స ఆవసరమే, 
పెళ్ళి, పురుడు మొదలైన శుభకార్యాలలో వేడుకలు జరుపుకోవలసినదే. అయితే 
సంవత్సరంలోని మూడువందల అరవైరోజులూ ఏదో ఒక'చ్రతం చేయడానికి వీలుగా 
తిథికో పండుగ మనకు లేకపోలేదు. ఈ వ్రతాలు కాక ఆడవారు నోచే నోములకు 
లెక్కలేదు. స్త్రీలలో ఇంకొ మూఢనమ్మకాలు వుంటున్నాయి. 


ప్రాణికోటిలో పోతు జీవాలకన్న పెంటి జీవాలకే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. 
వీడ్డలను కనడం, సాకడం, జీవనవిధానాలు నేర్పడం, వాటి (బతుకులు అవి 
బతకగలిగేదాకా తూనల యోగక్షేమాలు చూడడం, సంరక్షించడం మొదలైనవన్నీ తల్లికే 
పరిమితమైన విధులు. తనవారి మంచి చెడ్డల గురించి ఏర్పడే కామితాల వల్లనే ఆడవారిలో 
ఓకరఠం విశ్వాసాలు ఏర్పడుతాయి. 'ప్రకృతి శక్తులను మెప్పించడం, ఒప్పించడం, వాటిని 
తమకు అనువుగా తిప్పుకోవడం వంటి కార్యాలలోనే ఆదిమ మంత్రచర్యలు 
ప్రారంభమయ్యాయి. చెట్టులోనూ, పుట్టలోనూ, సకల చరాచర జీవకోటిలోనూ శక్తులను 
గమనించి వాటీని పూజించడం ప్రపంచ వ్యాప్తమైన మహిళాలోక చర్య. మాతృత్వం 
జీవకోటికి నిత్యరక్ష. 


మతాలు - కామితాలు 71 


ప్రపంచ ' మంతటిలో ఆదిమ దేవతలందరూ స్త్రీమూర్తులే, మాతృకలే. తెలుగు 
గడ్డమీద కూడా తొలిదేవతలు అమ్మవార్లే, పెద్దతల్లులే. క్రీస్తుపూర్వం రెండు మూడు 
శతాబ్బాలనాటి సాతవాహన జన్మరాష్ట్రంలో అడ్డాలలో వీడ్డను పెట్టుకొన్న మాతృదేవత 
విగ్రహం లభించింది. పురాతత్వ శాస్త్రజ్ఞులు ఇటువంటి శిల్పాన్ని 'అంకధాత్రి' అని 
పిలుస్తారు (చూ! చిత్రం ౧). తల్లీబిడ్డల శిల్బాలు ప్రపంచంలో ఎక్కడివైనా సారావృద్ధి 
మంత్రచర్యకు సంబంధించినవే. తొలి సాతవాహనుల కాలంలో ధూలికట్టదగ్గర 
“అంకథధాత్రి' బొమ్మ దొరికితే పెదబంఠూరు వద్ద ఒక చేతిని పైకెత్తి రెండోచేతో పళ్ళ గుత్తిని 
పట్టుకొన్న మాతృక బొమ్మ దొరికింది ఒక చిలుక ఈ తల్లి ఎడమ చన్నును గ్రోలడానికి 
ప్రయత్నిస్తున్నట్లు కనబడుతుంది (చూ॥ చిత్రం ౨). స్తనాలు మాతృత్వధారకు నిలయాలు. 
లోక సంతానానికి ఆకలి పోగొట్టే ఆహార పోషకాలు. 'జగత్తు మిథ్య' అనే వేదాంతం 
ముదిరిన వాళ్ళే నారీ స్తతభర నాఖీదేశాన్ని వీక్షించి అవి కేవలం “మాంస వసాది 
వికారా'లనుకొంటారుగాని ప్రపంచంలోని ప్రాక్షన జనులందరూ అవి అన్నపూర్ణలనే 
భావించారు. తమ డేవతలకు ఎన్నో చేతులూ, ఎన్నో తలలూ ఉన్నాయని భావించినట్టే 
తమ మాతృదేవతలకు బహుళస్తనాలు ఉన్నట్టు ఊహించుకొని బొమ్మలు చేసుకొన్నారు. 
మన తెలుగుగడ్డ మీద ధూళికట్టవద్ద దొరికిన ఒక మాతృక తన నిండు చనుగవను రెండు 
చేతులతో పట్టుకొని పాలివ్వబోతున్నట్టు చూచుకాలను చూపిస్తున్న భంగిమలో ఉంది. 
సాతవాహనుల అమ్మవారి బొమ్మలలో 'కుమరి' అనే దేవత ప్రముఖమైనదిలాగ 
కనబడుతోంది (చూ॥ చిత్రం ౩). ఈమెకు గుడులు కూడా ఉండేవి. 


తెలుగువారు మాతృస్వామ్య వ్యవస్థనుండి వచ్చినవారు. అందుకే సాతవాహనులు 
తరువాత ఇక్ష్యాకులూ మొదలైనవారు తమ పేర్లలో ముందు తమ తల్లి పేరు 
చెప్పుకొనేవారు. ఇక్ష్వాకుల కాలంలో 'ఆడపెత్తనం' పెద్దతనానికి చిహ్నం. మాతృస్వామ్య 
వ్యవస్థను తోసిరాజనకపోయినా, బౌద్ధమతాన్ని కాదని యజ్ఞ సంస్కృతికి పెద్దపీట వేసే 
వైదికమతానికి ఇక్ష్వ్యాకులలో మొదటి మహారాజు 'చాత్తములుడు' రాజ్యావసాన 
కాలంలో ప్రజల ఆగ్రహానికి లోనయినట్టు కనబడుతోంది. ఇతడు అశ్వమేధం, 
వాజపీయం, అగ్నిష్టోమం మొదలైన యజ్ఞాలను చేశాడు. అనేక కోటి హీరణ్యాలను, 
గోవులను, హలక్షేత్రాలను దానం చేశాడు. దీనివల్ల ఆర్థిక విధానంలో అనుకోని 
మార్పులు వచ్చినట్టున్నాయి, ప్రజలు తిరగబడ్డారు. 


చాత్తములుని తర్వాత అతని కుమారుడు మాఠరీపుత్ర వీర పురుషదత్తుడు 
“రాజ్యానికి వచ్చారు. తండ్రీ చేపట్టిన వైదిక మతాన్ని నిరసించి ప్రజలకు ఆంగీకారమైన 
బౌద్యాన్ని మళ్ళా స్వీకరించాడు ప్రజలను శాంతింపవేశాడు. ఈ సంఘటనలను 
నాగార్జునకొండ వద్ద లభించిన శిల్పాలు చెప్తాయి 


3. Krishna Sastry, V.V : ‘The Proto and Early Historical Cultures of A.P., P. 223 Hyderabad, 1983. 
4. వియన్‌. శాస్త్రి “ఆంధ్రుల సాంఘీక చరిత్ర” (శ్రీ! పూ॥ 40 - జ్రీ॥ శ॥ 1100 వరకు) పుటలు 119 నుండీ. 


72 


సమగ్రాంధ్ర సాహిత్యం 


73 


సమగ్రాంధ్ర సాహిత్యం 


మతాలు - కామితాలు 75 


ఒక శీల్పము నందొకిరాజు ఎడమచేతిని నడుమున కాన్ని, కుడి మోకాలిపైన 
పిడికిలి బిగించి, "కుడిచేతి నుంచి ముందుకు వంగి ఏడు పడగల నాగుపాము మధ్యనగల 
లింగమును కుడి పాదముతో త్రొక్కుచున్నట్లు చిత్రించబడినది. కుడిచేతి తర్జని వ్రేలును 
పైకెత్తి నిషేధించుచున్నట్లు ఒక వ్యక్తి, అతని ప్రక్కగా కల్దిలతోనున్న ఇద్దరు వ్యక్తులు, 
మరిద్దరు చేతులు పైకెత్తి అఅచుచున్నట్లును చెక్కబడినది. ఈ శిల్పము వీరపురుషదత్తుని 
బ్రాహ్మణ మత నిరసనమును తెల్పును. 


మరియొక శిల్చమున రాజు,. అతని వెనుక ఛత్రవాహకుడు, సేవకుడు 
చిత్రింపబడినారు. రాజు ఎడమ చేయి నడుముపైనను, వీగపట్టిన కుడిచేయి కుడిమోకాలి 
- పైనను, రాజు దక్షిణ పాదము పిడికిలి నాగ గర్భమందున్న శివలింగము పైననున్నట్లు 
- చిత్రింపబడీనది. ధనుర్ధారుల్టగు మువ్వురు వృత్తులు రాజు ముందర నిలబడినట్లును, అతని 
వెనుక వస్త్రములను, ఆభరణములను ధరించిన ఆమాత్యుడును చెక్కబడీనారు. 


ఇంకొక శిల్పమున ఎడమ, కుడి భాగములందు' రెండు సంఘటనలు చూపబడీనవి. 
ఎడమవైపున నున్న శిల్బ్పమునే రాజు నడుమునకు రెండు చేతుల నాన్చి, వంగి 
కుడిపాదముతో నాగ గర్భస్థ శివలింగమును త్రొక్కుచున్నట్లును, అతని వెనుక ఇద్దరు స్త్రీలు 
హస్తములు మోడ్చి నిలిచియున్నట్లును పై భాగమున అశ్చము, గజము, ధర్మచ[క్రయుక్త 
శూన్య సింహాసనమును చిత్రింపబడీనవి. శిల్బ్పమునందలి దక్షిణ భాగమున బోధిసత్వుడు 
సింహాసన మధిష్టించ, అతని ఎదుట నిలబడీన రాజు ఏదియో చెప్పుచున్నట్లును, 
బోధిసత్వుని పాదముల ముందు తూర్చున్నట్లును చిత్రింపబడీనది. ఈ సంఘటనలు 
ద్వారము ముందు జరిగినట్లు తెలియుచున్నది. అది నగర ద్వారమో, ఆలయ ద్వారమో 
అయి ఉండును. 


ఇందు మొదట శిల్చమున రాజున కెదురుగానున్న వ్యక్తులు శైవులు. రాజు 
బ్రాహ్మణ మతమును నిరసించినట్లీ శిల్బము వలన తెలియుచున్నది. 


రెండవ శీల్చమున రాజు సాధికారముగా మంత్రులు, యోధులు ఉన్న సమయమున 
వైదిక మతమును త్యజించినట్లు చిత్రింపబడినది. 


మూడవ శిల్పమున ఎడమ భాగమందలి దృశ్యముయొక్క పర్యవసానమే 
తుడివైపునున్న శిల్పము నందలి దృశ్యము. -ఇందు స్త్రీలు చిత్రింపబడీనారు. వీరు 
బౌద్ధమకానురక్తులు. వీర పురుషదత్తుడు బౌద్ధమును స్పీకరించుటకు ప్రేరేపించినవారు. 
వీర “పురుషదత్తుడు శై శైవమును త్యజించి, బౌద్ధమును స్వీకరించి బోధిసత్వుని పాదముల 
నాశ్రయించినాడని చూపుట ఈ శిల్బము యొక్క ముఖ్యోద్దేశము. 


ఇక్ష్వాకులూ, వాళ్ళ ముందు సాతవాహనులూ బౌద్దాన్నీ ఆదరించినా “కుమరి' 
వంటి మాతృదేవతలను ఆరాధించే వ్యవస్థనుండి వచ్చారు. అనేక యుద్దాలలో పాల్గొని 
రాజ్య విస్తరణ చేసుకొంటున్న దశలో యుద్ధాలకు అధిష్టాన దేవత అందులోనూ 


76 సమగ్రాంభ సాహిత్యం 


మగదేవత అవసరమయ్యారు. అందుకే స్వామి మహాసేనుడు అన్న పేరుతో కార్త్‌కేయుని 
ఆరాధించడం ప్రారంభించారు. ఈ దైవానికుండే పర్యాయనామాలలో కొన్ని 
సాతవాహన రాజుల పేర్లలోనూ, తరువాత రాజవంశాలవాళ్ళ పేర్లలోనూ కనబడతాయి. 
కుమారస్వామి శరవణభవుడు. దీనికి తెలుగు పేరు పులుచూవి, దీని వ్యుత్పత్తిని 
తెలుగుగోస్టి పండితులు సాధించి “పులు=రెల్లు మావి=గర్భస్థ శిశువును కప్పియుండు 
పౌర, జరాయువు, పండితార్థము పులుమావి అనగా రెల్లునుండి జన్మించినవాడు” అని 
చెప్పారు! 

సాతవాహనుల పేర్లలోనూ, ఇతర రాజవంశాలలోని పేర్లలోనూ 'స్కంద' అనే 
పదంకూడా తరచుగా కనబడుతుంది. సాతవాహనుల కాలంనుండి తూర్పు చాళుక్యుల 
కాలందాకా ''తుమారస్వామి ఆరాధన తెలుగు పరగణాలలో - ఉధృతంగానే సాగేది. 
ఇక్ష్వాకులలో వీరపురుషదత్తుడు ప్రాచీన శైవాన్ని. నిరసించినా పల్లవుల కాలంనుంచీ శైవ 
ప్రాబల్యం అధికమైంది. బౌద్ధ, జైన మతాలలో కారం ప్రవేశించి భోగలాలస కూడా 
చోటుచేసుకొన్నాక, ఆర్థిక విధానాలకు, పాలకవర్గాల శ్రేయస్సుకూ అవసరమైన వేరే 
మతం కావలసీ వచ్చింది. 


వేదాంతులు 'సోహం' అన్న భావం ప్రకటించినా ప్రజలచేత 'దాసోహం' అనిపించే 
మత విశ్వాసం కావలసీ వచ్చింది. దైవభక్తితో కూడా దాస్యభక్తిని క్లాఘించే భక్తిమార్గం 
పాలక వర్గాలకు శ్రేయస్కరం. ఒక పక్క యజ్ఞ సంస్కృతి ప్రబోధించే స్మార్తులనూ, 
రెండోపక్క వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని జైనులను వ్యతిరేకించే కాలముఖ వైవులు 
నూతన మతాన్ని ప్రచారం చేశారు. స్మార్తులు నిరసించే దేవాలయాలలో ఆరాధనలూ, 
జైనులు ఖండించే పామర మంత్ర చర్మలనూ ఈ శైవం తనలో ఇముడ్చుకొంది. భక్తి 
సిద్ధాంతం ఫ్యూడల్‌, వ్యవస్థకు లాభసాటి కాబట్టి క్రమేణా శవానికి రాజాదరణ లభించింది. 


బౌద్ధ విహారాలకూ, జైన బసదులకు సామ్రూజ్యపతుల దగ్గర్నుంచి సామాన్యుల 
దాకా ఎందరో ఇచ్చిన దానాలవల్ల మతాధీపతులు మాండలికులకన్నా బలవంతు 
లయ్యారు. వీరి అధీనంలో ఉన్న భూములను సాగుచేసే రైతులు, తోటలను, దొడ్డను పెంచి 
ఫలసాయాన్ని వరక, వ్యాపారాలకు సరఫరా చేసే వ్యక్తులు పూర్తిగా ఈ వ్యవస్థపైన 
బతీకేవారు. కైనులు నాలుగు రకాల దానాలు చేస్తూ ఉచితంగా ఆహారం, జౌషధం, 


అధ్యయనం, .ఆశ్రయం ఇచ్చేవారు. అయితే ఇదీ పైనధర్మాన్ని నమ్మేవారికే పరిమితం. 
సత్రాలూ, చుకాలు సోమరిపోతులను కూడా తయారగుచేసేవి  ' 


" కై£ైనులను కాలాముఖులు ఆనుకరీంచారు. బ్రహ్మచర్యాన్ని షరతుగా 
పెట్టకపోవడంవల్ల, స్త్రీలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వడం వల్లా శైవం ప్రజలు పాల్గొనే 
మతమయింది. కాలాముఖులూ, వారీ గుడులూ,. మఠాలు చిన్న సైజు రాజ్యాలయ్యాయి. 


వీరిని చూసి స్మార బ్రాహ్మణులు కొన్ని రాజీలకు దిగి దానధర్మాలు గ్రహించడానికి 


5, “తెలుగు మకుగులూ' పేట ౫. 


జైనం వైనాలు 77. 


సుముఖులయ్యారు. అయితే వైద్యులు, విగ్రహారాధకులూ, నటులు, గాయకులు, 
శూద్రులకు పౌరోహిత్యం చేసివాళ్ళూ, వడ్డీవ్యాపారులూ మొదలైనవారు బ్రాహ్మణులైనా 
దానానికి అనర్హులన్నారు. జైనులను చూసి స్మార్తులూ, స్మార్తులను చూసీ జైనులు 
పోటాపోటీలపై వర్దాశ్రమ ధర్మ పరిరక్షణకు పూనుకొని ప్యూడలిజం ఊడలు వేసి స్థితికి 
తెచ్చారు. పాలకవర్గ సంస్కృతిని పరిరక్షించే సాహిత్యాన్ని ప్రబోధం చేస్తూ ఆ భావాలను 
ప్రచారం చేశారు. 


ఉన్నత వర్షాల వారీ మతం ఏదైనా గ్రామీణులు, 'పామరులు' తమ అమ్మవార్ల 
కొలువులు, జాతరలు మానలేదు. సాతవాహనుల కాలంలో కుమరిలాగ ఇక్ష్వాకుల 
కాలంలో హరీతి, తర్వాత మారీచి మొదలైన దేవతల ఆలయాలు, విగ్రహాలు కనబడ 
తాయి. శిష్టుల పురాణాలు రూపొందుతున్న వేళల్లోనే జానపదుల కుల పురాణాలు, స్థల ' 
పురాణాలు మౌఖికంగా _ వర్ణిల్లాయి. నేటికీ మాతపురాణం, జాంబపురాణం, 
గౌతుపురాణం వంటి అసలు సిసలు తెలుగు పురాణాలు జనంలో బతికున్నాయి. శిష్ట 
మతాలనుండి సంక్రమించిన భావాలు కూడా గ్రామీణ గాథలలో రూపాంతరం చెందాయి. 
నేడు సజీవంగా ఉన్న ఈ మౌలిక సంప్రదాయాన్నే ప్రాచీన పురాతత్వ పరిశోధనా 
ఫలితాలను జోడించి తులనాత్మక పరిశోధన చేస్టే ఒకనాటి మన సంస్కృతి ఎముకల 
గూడు మాత్రమేకాక దాని కండ, కొవ్వు, వర్చస్సు వగైరాలన్నీ ఊహించుకొనడానికి 
వీలుంటుంది. 


కామితాలను తీర్చే మతాలే వేరు రూపాలలోనైనా బతికుంటాయి. కామితాలను 
తీర్చలేనివి కాలగర్భంలో కలిసిపోతాయి. 


జైనం వైనాలు 


అత్యంత ప్రాచీన చారిత్రక కాలం నుంచీ జైనమతం ఆంధ్రదేశంలో ఉంది. ఏ ఒక్క 
ప్రాంతంలోనో కాదు, కళిగం, వేంగి, వెలనాడు, పాకనాడు, ఆరువనాడు, పులుగులనాడు, 
మారవాడీ, సవ్బినాడు ఒకటేమిటి నేటి యావదాంధ్ర దేశంలో అర్హమళం వ్యాపించింది, 
ఈనాడు సుమారు పద్ధెనిమిది తెలుగు జిల్లాలలోని 4 ఊళ్ళలో జైన స్థావరాల అవశేషాలు 
కనబడుతున్నాయి. ఇప్పటికీ కొన్ని ఊళ్ళలో జినాలయాలు చెక్కు చెదరకుండా 
ఉన్నాయి. కొలనుపాక వంటివి నేటికీ జైనుల యా త్రాస్థలాలే. శివగంగ, ఆర్భవటం, నేమం, 
బోగాపురం, హనుమకొండ, వరంగల్లుకోట మొదలైనచోట్ల ఏనాడో జైనులు తవ్వించిన 
తటాకాలు ఈనాడు చల్లని జలాలు ఇస్తున్నాయి. దాహం తీరుస్తున్నాయి. 


“కవిత్వమొక తీరని దాహం' అని కవిగారు చెప్పొచ్చు. చారిత్రక కుతూహలం 
అంతకన్నా తీరని దావాం. ఒకనాడు ఆంధ్రదేశం అంతటా వ్యాపించిన జైనమత ప్రభావం 


78. సమగ్రాంధ్ర సాహిత్యం 


ఆంధ్రులమీద ఎంత ఉంది? ఆంధ్రులు జైనమతానికి చేసిన సేవ .ఏమిటీ? ఈ ప్రశ్నలకు 
సమాధానాలు వెదకడం సముచిత కర్ణవ్యమేకాక, కృతజ్ఞతా సూచకం కూడా అవుతుంది. 
ఏమంటే జైనులే తెలుగు వాళ్ళకీ అక్షరాభ్యాసం చేసిన గురువులు. అందుకే 'పిద్ధం నమః 
ఆనే నమస్కారాన్ని నేటికీ విడిచిపెట్టక మనం విద్యారంభం చేస్తున్నాం. మనకీ లెక్కలు 
నేర్చిందీ జైనులే! ఎక్కాలు అనే మాట ఆ సంగతినే జ్ఞాపకం చేస్తుంది. ప్రాకృతంలో 
ఎక్కాలను మగ్గలు అంటారు. అందులో ప్రతిదీ 'ఎక్కస' అని మొదలవుతుంది 
(ఎక్కసవరో ఎక్కాబీయ్యస వరోచారి అంటూ). మగ్గలు మరుగుపడీనా ఎక్కాలు మనకు 
దక్కాయి. ఒకనాడు జైనగాథలను తెలుగులోనే తెలుగువాళ్ళు చదువుకొనేవారు. ఆ జైన 
సాహిత్యం తరువాత కవుల దృష్టిలో 'గాసటవీసటే' అయింది. ఎర్రయ్యగారు తమ 
నృహింహపురాణంలో 'గాసటవీసటే'. చదివి గాథలు త్రవ్యు తెనుంగు వారిని 
పేర్కొన్నారు (1-9). ఆనాడు త్రవ్విన గాథలు నేడు కాలగర్భంలో కలిసిపోయినా వాటిని 


మళ్ళా తవ్వి తలకెత్తుకో వాలి. 


ఇతిహాసపు చీకటికోణం 
అట్టడుగున పడీ కాన్పించని 
కథలన్నీ కావాలిప్పుడు 
దాచేస్తేదాగని సత్యం 


హరిసేనుడు 'బృహత్కథాకోశం' అనే గ్రంథంలో చెప్పిన కొన్ని కథలు 
ఆంధ్రదేశానికీ, కైనమతానికీ గల సంబంధాలు చెప్తాయి. నయసేనుడు 'ధర్మామృతం' లో 
తెలుగు దేశానికీ, జైనులకు గల మరికొన్ని కథలు చెప్పాడు. ఇవి కేవలం కథలే అయినా 
వీటి నివురులో చారిత్రక సత్యాల నిప్పు కప్పబడి ఉన్నట్టు పరిశోధకులు భావిస్తారు. 


ఇటీవల గుంటుపల్లిలో బయటపడ్డ ఖారవేలుని శాసనంవల్ల హథీగుంఫ శాసనంలో 
ఆంధ్రుల గురించి చెప్పినవన్నీ ఎక్కడో దక్షిణ మహారాష్ట్రలో కాక నేటి ఆంధ్ర లోనే 
జరిగినవని స్పష్టమవుతోంది. ఖారవేలుడు జయించిన పిథుండను గుంటుపల్లిగా 
చరిత్రకారులు భావిస్తున్నారు. గుంటుపల్లి తొలిపేరు గ్రుడ్లుపల్లి. దానినే పృథుఅండ అని 
సంస్కృతీకరించారట! గుంటుపల్లిలోని గుహాలయంలో సుజ్ఞాననాథుడనే జైనాదార్యుడు 
క్రీపూ. రెండవ శతావ్లీలో ఉండేవాడు. అతని శిష్యురాలు సానాదా అనే అజ్ఞుక ఆ 
గుహాలయంలో సోప్రానఫంక్తిని కట్టించింది. శాసన ప్రమాణాలవల్ల తెలియవచ్చే. 
ఆంధ్రదేశపు ప్రాచీనతమ జైనులు వీరు. 


మహాపద్మనందుడు మగధ దేశానికి ఎన్నడో తీసుకుపోయిన కళింగజిన విగ్రహాన్ని 
ఖారవేలుడు మళ్ళా పట్టుతువచ్చినట్టు హాథీగుంఫ శాసనం చెప్తుంది. కళింగ రాజ్యానికి 
ముఖలింగం రాజధావి, ఇది నేటి అంధ్రదేశంలోనే వుంది. కళింగరాబ్యం ఒకనాడు 


జైనం వైనాలు 79 


గోదావరిదాకా వుండేది. నందరాజు సంగ్రహించిన కళింగజిన విగ్రహం పదవ తీర్థంకరుడైన 
శీతలనాథుని ప్రతిరూపం అని చరిత్రకారులు చెప్తారు. శీతలనాథుడు కళింగ ర్యంలో 
జన్మించి కైవల్యం చెందాడు. ఇరవై నలుగురు తీర్గంకరులలో ఒకరు ఆంధ్రదేశం లోనే 
జన్మించడం విశేషమే, 


హాథీగుంఫ శాసనాన్ని పరిష్కరించిన జయసాల్వుగారు శీతలనాథుని జన్మస్థానం 
భాదలపురమని అడే భాద్రపురం లేక భదాచలమనే గుర్తింపును ఆమోదించారు, 
త్రిషష్టిశలాకా పురుష చరిత్రలోని శీతలనాథుని చరిత్ర కూడా అతని జన్మస్థానం దక్షిణ 
భారతంలోనే వున్నదని చెప్తుంది. దిగంబర జైనాచార్యుల పట్టావళులలో ఒకటి 
భాదలపురం దక్షిణంలోనే వున్నదని ధ్రువపరుస్తూంది. భద్రాచలం ఒకనాడు జైనస్థావరమే 
అని భావించడానికి ఆధారాలు లేకపోలేదు. 


గ్రామనామాల చివర 'పాడు' అనే మాట వుంటే దానిని జైనగ్రామంగా 
పరిగణించడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. భద్రాచలం తాలూకాలో బైరాగులపాడు, 
కూడలిపాడు, రేగులపాడు, వేపలపాడు అనే గ్రామాలు నేటికీ వున్నాయి. గోదావరి 
అద్దరిని భద్రాచలం ఉంటే, ఇద్దరిని బూర్గంపాడు వుంది. అదీ తాలూకా కేంద్రం. ఆ 
ప్రాంతంలో ఇంకెన్ని పాడులున్నాయో తెలియదు. భద్రాచలం తాలూకాలో పెదశీతనపల్లె 
అనే గ్రామం కూడా ఉంది. ఈ పేరులోని 'శీతన'కూ, శీతలనాథునికి ఏదైనా 
సంబంధముందేమో చూడాలి. 


భాదలపురం శీతలనాథుని జన్మస్థానం మాత్రమే కాదు. దిగంబర జైనుల 
ఆచార్యులలో తొలి పదహారుమందీ అక్కడే నివసించారనీ పట్టవళులలో ఒకటి 
పేర్కొంటూంది. భద్రబాహుడు, గుప్తిగుప్పుడు, మేఘనంది, జినచంద్రుడు, కుందకుందా 
చార్యుడు మొదలైన ఈ పదహారుమంది ఆచార్యులూ భాదలపురంలో కాకపోయినా దక్షిణ 
భారతంలోనే వుండేవారు. వీళ్ళలో కుందకుందాచార్యుడు అచ్చంగా ఆంధ్రుడు. 


అనంతపురం జిల్లాలో గుంతకల్లుకు నాలుగుమైళ్ళ దూరాన కొనకొండ్ల అనే 
గామం వుంది. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలో ఆ ఊళ్ళో ఎల్లయ్యో, ఏలయ్యో అనే 
ప్రతిభావంతుడు జైనం స్వీకరించి పద్మనంది అనే పేరు పెట్టుకొన్నాడు. గెద్ద ఈకల పిరధాన్ని 
చేతపట్టుకునేవాడు. మెడ కొంచెం వంకరగా ఉండేది కాబోలు అతణ్జీ పద్మనంది, 
వక్రుగ్రీవుడు, గ్రద్దపింఛుడు, ఏలాచార్యుడు అని పిలిచేవారు. అయినా కొనకొండ్ల 
గౌమవాసి కనుక ఆ వూరి పేగుతోనే అతడు ప్రసిద్ధుడయ్యాడు. కొనకొండ్లకు ఒకప్పుడు 
కొండకుంద అనే పేరు వుండేది. అందుకే ఏలాచార్యుడు కొండతుందా ఢహ్ఞొగిన్యూడు. 
ఆ పేరు సంస్కృతీకరణం పొంది కుందకుందాచార్యునిగా మారింది. "సహళ్లో 


కుందకుందాచార్యుడు మహా పండితుడు. సమయాచారం, ప్రవచనసారం, 
పంచాస్తికాయసారం అనే' సారత్రయ గ్రంథాలను, ' నియమసారమనే ఎనిమిది గ్రంథాల 


80 సమగ్రాంధ్ర సాహిత్యం 


సంకలనాన్నీ, రయనసారం, అష్టపాహుడ, బరసానువాకం, దాసఖక్తి, మూలాచారం అనే 
గ్రంథాలను రచించాడు. వీటిలో చివరిది జైనగ్రంథాలలో అత్యంత ప్రాచీన ప్రామాణిక 
గ్రంథం. తందకుందాచార్భుడు దిగంబర జైనులకు గురుపీఠం. అతని శిష్ట పరంపర 
తామరతంసర. తమది కుంచకుందాన్నయమని ఎందరెందరో జైనయతులు 
"చెప్పుకొన్నారు. నేటికీ తుందకుందాచార్యుని పేరు జైనులు స్మరిస్తారు. జైనసభల 
ప్రారంభంలో చదివే మంగళాశాసనంలో ఆ పేరు కనబడుతుంది. 


మంగళం భగవాన్‌ వీరో 
మంగళం గౌతమో గణీన్‌ 

మంగళం కుందతుందార్యో 
జీనధర్మోస్తు మంగళం 


మహావీరుడు, గౌతములతోబాటు ఒక్క కుందకుందాచార్యుణ్ణే పేర్కొని 
స్తుతించడంలోనే అతని విశిష్టత తెలుస్తూంది. ఇతడు ఇంతటి మహావ్యక్తి కనుక ఇతడు 
మావాడంటే మావాడని కన్నడులు, తమిళులు ప్రయత్నించారు. తిరుక్కురళ్‌ రచించిన 
వళ్ళువర్‌ మరెవరో కాదు. కుందకుందాచార్యులే అని తమిళ పండితుల వాదన. అయితే 
శాసన ప్రమాణాలవల్ల ఈ వాదనలు నిలిచేవి కావు. 


కొనకొండ్ల గ్రామంలోనే కిథిలమయిన శాసనాలు వున్నాయి. వాటివల తన 
అనేకాంతవాదంతో దిగ్భాజయం చేసిన పద్మనంద భట్టారకుల జన్మస్థానం కావడంవల్లనే ఆ 
గ్రామం జగద్విఖ్యాతమైనదని తెలుస్తుంది. ఆ మహనీయుని నివాసం కనుకనే అది 
జైనులకు తీర్థయాత్రాస్థలమైందని కూడా ఒక శాసనం చెప్తుంది. కొనకొండ్లను 
కొండకుందేయతీర్థం అంటారు. బౌద్ధమతానికి ఆచార్య నాగార్గునుణ్ణి ఇచ్చిన ఆంధ్రదేశం 
జైనానికి కుందకుందాచార్యులను ఇచ్చింది. నాగార్జునుని శూన్యవాదం బౌద్ధానికి ఎంత 
విలువైనదో... ... కుందకుందాచార్యుడి అనేకాంతవాదం జైనానికీ అంత బలమైనది. నేటికీ 
జైన దార్శనిక పరిశోధకులు కుందకుందాచార్యుని గ్రంథాల నుంచి విరివిగా 
ఉదాహరణలిస్తూ వుంటారు. 


తుందతుందాచార్యులు 95. సంవత్సరాలు జీవించాడు, ఆత్మతత్వాన్ని వివరించాడు. 
వీతరాగాన్ని. ప్రబోధించాడు. దివాకరుడు ప్రతిపాదించిన అభేదవాదాన్ని' తీవ్రంగా 
ఖండించాడు. కుందతుందాచార్యుడు దార్శనిక చర్చలో ఉగ్రుడు. పరసమయ ఖండన 
తీవ్రంగా చేసేవాడు. దేశం నలుమూలలా' సంచరించాడు. అతని శిష్యులు కూడా అతనంత 
పాండిత్యం గలవారే. టారులే కాక ప్రచారశూరులు, 


కుందకురదాచార్యుని శిష్యులలో బలాకపింఛుడు, కుందకీర్డి సామంత భద్రులు 


ముఖ్యులు. వీళ్ళలో ' కుందకీర్ణి 'సూశ్రావతారం' అనే వ్యాఖ్యానగ్రంథం రాసి 
విఖ్యాతుడయ్యాడు. సామంతభద్రుడు శాస్త్రచర్చలోనూ, తీర్భంలోనూ ఘటికుడు, 


టైనం వైనాలు 81 


తమిళదేశంలో జైనమత ప్రచారానికి ఇతడే బాధ్యుడు. ఈందతుందాచార్యుని ఇతర శిష్యులు 
ఆంధ్రదేశంలోని పలు ప్రాంతాలకు వెళ్ళి మూలసంఘశాఖలు విస్తరింపచేశారు. 


క్రీస్తుశకం ఒకటవ దశాబ్దంలోనే బెజవాడలో జైనమూల సంఘశాఖ ఉండేది. 
అనాడు జైనులు బెజవాడను వేణాశతటీపురి అని పేర్కొనేవారు. ఆచార్య అర్హబలి అనాటి 
సంఘాచార్యులలో మహోన్నతుడు. అతని అధ్వర్యంలో ఆనాటి దక్షిణ భారతంలోని 
దిగంబర జైనులు వేణాకతటీపురంలో సమావేశమై వైన సిద్ధాంతాన్ని సంకలనం 
చేయదలిచారు. సిద్ధాంత క్రోడీకరణకు ఏర్పాటు చేసే సభలను సంఘయానం అంటారు. 
ఇటువంటిదే ఇంతకుముందు ఖారవేలుడు ఏర్పాటు చేశాడు. కాలం గడుస్తున్నకొలదీ 
సంఘంలో, దేశంలో వచ్చే మార్చులను గమనించి ఆమోదించడానికో, నిరాకరించ 
డానికో ఇటువంటి సంఘయానాలు ఆవసరం. బెజవాడలోని ఆనాటి సభలో 
అనుమానాలు వచ్చాయి. వాటీ నివృత్తికోసం ఆచార్య అర్హబలి పుష్పదంతుడు, భూతబలి 
అనే ఇద్దరు యతులను పరమ ప్రామాణికుడైన ఆచార్య ధారసీనుని వేద్దకు పంపించాడు. 
ధారసీనుడు గిరినగరంలోని చంద్రగుహవాసి. ఇది సౌరాష్ట్రంలో ఉంది. జైననిగమాగమాల. 
సాంగోపాంగాలలో ధారసేనుడు నిష్టాతుడు, అష్టాంగ మహిమా నిమిత్తజ్ఞుడు. బెజవాడ 
నుంచి ఆంధ్రజైనులు ఇతని దగ్గరకు వచ్చి సందేహనివృత్తి కావించుకొన్నారు. ఆచార్యుని 
ప్రబోధాలను 'మహాకర్మ వ్రకృతి ప్రభావం అనే గ్రంథంగా భద్రపరచి బెజవాడకు' 
తీసుకువచ్చారు. ఈ ప్రవచనాలను ఆంధ్రసంఘం. ముందు నివేదించారు. ఈ 
సంఘయానంలోనే మూలసంఘంలోని దేశిగణం, నందిసీన, దేవభద్ర అనే శాఖలుగా 
వర్తించడానికి సంఘాచార్యులు అనుమతించారు. ఇంతకుముందే మూలసంఘం నుండీ 
సితాపట సంఘం, కాష్టసంఘం, ద్రావిడ సంఘం, యాపులీ సంఘం పుట్టాయి. 


యాపులీ సంఘాన్నే యాపనీయ సంఘం అని కూడా పిలుస్తారు. యాపనీయ 
జైనులు విలక్షణమైన వాళ్ళు. శ్వేతాంబరులలాగ స్త్రీలకు కూడా మోక్షం లఖిస్తుందని 
నమ్ముతారు. దిగంబరులలాగ వస్త్రాలను నిరసిస్తారు. ఆంధ్రజైనులలో యాపనీయులు 
కూడా వున్నారు. అసలు ఆ శాఖ ఆంధ్ర, కర్గాటకలలోనే ఉద్భవించింది. భారవేలుని 
సంఘయానంలో చాలా ప్రముఖపాత్రను వహీంచింది. ఈ యాపనీయులు ఉత్తరోత్తరా 
యక్షిణీ దేవతల ఉపాసనతో మంత్రసిద్దులూ, మహిమలూ మొదలైన వ్యామోహాలలో 
పడ్డారు. యాపనీయులను గోప్యులని కూడా పిలుస్తారు. 


జైనయతులు సాధారణంగా బాగా చదువుకొన్నవాళ్ళు. జైనాగమాలేకాక 
జ్యోతిషం, సర్పవిద్య, అసురవిద్య, వశీకరణవిద్య మొదలయిన వాటిలో ఆరితేరినవాళ్ళు. 
ముఖ్యంగా వాళ్ళ జ్యోతిష విద్యవల్ల సాధారణ ప్రజలనుండి చక్రవర్తులదాకా అందరూ 
సమ్మోహితులయ్యేవారు. సాతవాహనుల కాలం నుంచి కాకతీయుల కాలమువరకు 
జైనులకు రాజాశ్రయం లభిస్తూ వచ్చింది. మండలేశ్చరులు, మహామండలేశ్వరులు, 
రాజవిషయాధ్యక్షులు, దండనాథులు, జైనబసదులకూ, జినాలయాలకు ఎన్నో 
గ్రామాలను దానం చేశారు. 


82 సమగ్రాంధ్ర సాహిత్యం 


కైనయతులకు రాజాశ్రయం లఖించితే ఆశ్చర్యం లేదు. జైనయతులు రాజులకు 
ఆశ్రయమిచ్చి, వాళ్ళ రాబజ్యుస్థాపనకు కారకులయిన ఉదంతాలు ఆంధ్ర చరిత్రలో 
లేకపోలేదు. కడప మండలం పేరూరులో సింహనంది అనే జైనాచార్యుడు ప్రసిద్దుడు. 
ఇక్ష్వాకు వంశపాలన అంతరించాక. దడిగ, మాధవులనే ఇద్దరు ఇక్ష్వాకు సోదరులు 
సింహనందిని ఆశ్రయించారు. వాళ్ళకు రాజ్యపాలనా విద్యలో శిక్షణ యిచ్చి, సింహనంది 
_ వాళ్ళచేత తలకాడులో గాంగరాజ్బు స్థాపన చేయించాడు. అందుకే పేరూరుకు గంగపేరూరు 
అనే పేరు వచ్చింది. ' 


రాజపుత్రులకేకాక సాధారణ ప్రజలకు కూడా జైనులు విద్యాదానం చేసేవారు. 
రాయదుర్గం యాపనీయులు స్త్రీ పురుషులకు సామూహికంగానూ విడిగానూ పాఠాలు చెప్పే 
దృశ్యాలు అక్కడి శిల్పాలపై నేటికీ నిలిచివున్నాయి. మూలసంఘం బలాత్కారగణం, 
కొండకుందాన్నయ సరస్వతీ గచ్చకు చెందిన అమరకీర్షి ఆచార్యులు, అతని శిష్యులు 
మాఘనంది ఒకనాడు రాయదుర్గంలో వుండేవారు. చాలా జైనబసదులలో విద్యాదానం 
ఉన్నా భారతదేశంలోని పధ్నాలుగు కేంద్రాలనే జైనులు మహావిద్యాస్థానాలుగా 
పరిగణిస్తారు. అందులో పెనుగొండ ఒకటి. జినభూషణ భట్టారక, దేవర వంటి యతులు 
పెనుగొండలో ఉండేవారు. ఈ యతులలో సంఘాచార్యులు. గణాచార్యులు, 
ఉపాధ్యాయులు, వాచకాచార్యులు,  ఉచ్చారణాచార్యులు, పృచ్చకాచార్యులు 
వుండేవారు. వీళ్ళు జైనసిద్ధాంతాన్ని పరిరక్షణ కావించేవారు. 


జైనబసదులలో సత్రాలయాలు వుండేవి. ఇందులో అన్నదానం చేసేవారు. ఈ 
బసదులు యమనియమ. స్వాధ్యాయనమౌనానుష్టాన జప సమాధిశీల సంపన్నులు, శాస్త్ర 
సిద్ధాంత, సమయకోవిదులు. అన్ని వర్ణాల యతులు, శ్రావకులు, క్షుల్లకులు, క్షపణకులు, 
అజ్ఞకులు గౌరవించే ఆచార్యుల ఆధిపత్యంలో వుండేవి. వర్ణభిదం లేని మతంగా 
ప్రారంభమైన జైనంలో చాతుర్వర్గాలు ప్రవేశించాక ప్టాందవ మతానికి, జైనానికి తేడాలు 
తగ్గసాగాయి. హిందూ సంఘంలో లాగే జైనుల్లో కూడా తొలి మూడువర్దాల వాళ్ళకే 
దీక్షాధికారం వుందనే పతనానికి జైనసంఘం జారిపోయింది. జైనశూద్రుడు హిందూ 
శూద్రునికన్నా ఏమీ ఎక్కువ బావుకొనే స్థితిలో లేడు. సమాజంలోని అత్యధిక 
సంఖ్యాకులకు నిరుపయోగమైన మతం ప్రజాదరణకు నోచుకోలేదు. 


భూతదయను, అహింసను బోధించే మతం యుద్ధాలవల్ల బతికే దండనాథులకు 
అఫీమతం అయిందంటే విడ్డూరమే. ప్రతిష్టానపురం సాతవాహన రాజస్థానంలో వుండే 52 
మంది యోధులు తమ 'సేర 52 జీనాలయాలను నిక్మించారనీ జినప్రభాసూరి 
'కల్పప్రదీపం'లో చెప్పాడు. గుణగ విజయాదిత్యుని సినాని పండరంగడు వైనుడే అతని 
సంతతివాళ్ళూ, ఆయుధోపజీవులే. పండరంగని మనుమడు దుర్గరాజు సైనిక స్థావరమైన 
కఠుకాధీపతి తన పిర కటకాభరణ జీవాలయం కట్టించాడు. రెండవ అమ్మరాజు 
సామంతులలో ధీమనరవాహనులు సైన్యాధిపతులే. ఈ సోదరుల విన్నపం మీదనే రెండవ 
అమ్మరాజు జయసేను భట్టారకులకు పెదగాదెలపర్రు దానం చేశాడు. " 


జైనం వైనాలు 83 


వేంగీ దేశంలో తూర్పు చాళుక్కులలాగ సబ్బినాడులో వేములవాడ చాళుత్యులు 
జైనపోషకులే. కమ్మనాడులో జైనమతాన్ని స్వీకరించినవాళ్ళు సబ్బినాడుకు వలసపోయే 
టంత ఆశాజనకంగా ల ప్రాంతం ఉండేది. తెలుగు కవులను కన్నడ భాషకు 
దత్తపుత్రుటేగా యిచ్చిన ఘనత ఆంధ్ర జైనానికే దక్కింది. 


ఇందూరు సీమలోని బోదన అతి ప్రోచీన జైనక్షేత్రం. పురుదేవ తుమారుడైన భరత 
చక్రవర్తి ఈ క్షేత్రంలో 525 ధనుస్సుల పొడుగున్న బాహుబలి శిలావి గ్రహాన్ని చేయించాడు. 
ప్రతిమ చుట్టూ కీకారణ్యం పెరిగి కుక్కుట సర్పాలు చేరాయి. అందుచేత దాన్ని 
కుక్కుటేశ్చరమని పిలిచేవారు. కాలక్రమాన ఆ ప్రతిమ కాలగర్భంలో కలిసిపోయిం 
దంటారు. ఈ పొదనపురంలోని గోమరీశ్వరుని విగ్రహాన్ని చూసీ నేడు విశ్వవిఖ్యాతమైన 
విగ్రహాన్ని చాముండరాయలు శ్రావణ బెళగోలాలో ప్రతిష్టించాడు. . 


ఈ పొదన ప్రభావం వల్లనే తెలంగాణాలో వైన తీర్థంకరుల బృహత్‌ ప్రతిమలు 
కనబడతాయి. సోమదేవ సూరి తెలుగుగడ్డమీద జైన గ్రంథాలు సంస్కృతంలో రాశాడు. 
తెలంగాణలో మతప్రచారం చేశాడు. దాని ఫలితంగా తెలంగాణాలో జైనం విశేషంగా 
వ్యాపించింది. పోట్లచెరువు దగ్గర ఎన్నో జినాలయాలు, శిథిల శిల్పాలు నేటికీ 
కనబడతాయి. ఒకనాడు అక్కడ అయిదువందల జైనబసదులు వుండేవి. వీరశైవ 
విజృంభకాలో దేవర దాసయ్య ఈ అయిదువందల భసదుల్నీ నాశనం చేశాడు. ఈ 
సంగతినే పాలకురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో ఇలా చెప్పాడు : 


దేవర దాసయ్య భావజాంతకుడ 
దైవంబనుచు జైనతర్కంబు సూకీ 
పొసపరి దట్రిల్ల బోట్ల చెర్వునను 
వసదు వేణ్లూరును వ్రచ్చివైపించి 
వెన జీనప్రతిమల విటతాటమాడి 
యెవగునాడీ జైనులెక్కడ సనిరి? 
(పండి. 1-పుట 8%) 
పోట్లచెరువు జైనులు ఎక్కడీకెళ్ళారో గాని రాజరాజనరేంద్రుడు రాజమండ్రిలో ' 
జైనులను హింసించినప్పుడు _వాళ్ళు కాందిశీకులై కాకతీయుల శరణుజొచ్చారు. 
కాకతీయులు కొలిమంచీ జైనులే. వాళ్ళ వంశపురుషుడు మాధవవర్మ యక్షేశ్వరీదేవి 
దయవల్ల నైన్య సంపదను పొందాడని మేడరాజు గోవిందపురం శాసనంలో వుంది. 


టీనాజ్ఞియా మాధవ చక్రవర్తీ' 
యక్షేశ్చరీ దత్తపరాత్సలేభే 


84 సమగ్రాంధ్ర సాహిత్యం. 


ఈ శోకంలోని యక్షేశ్చరి ఎవైనా కాకతీయులు తొలి దగ్గర్నుంచీ దిగంబర 
కైనాఖిమూనులని తెలుస్తూంది. దిగంబర జైనులే శాసన దేవతలలో షోడశ విద్యాదేవులను 
చిత్రిస్తారు (శ్వేతాంబరులు మూడవపాలు కూడా వాడరు). హేమచంద్రుడు చెప్పిన షోడశ 
విద్యాదేవుల పేర్లు ఇవి: 


1. రోహిణీ 9. గౌరి 

2. ప్రజ్ఞాప్తి 10. గాంధారీ 

3. వేజైశ్ళంఖల 11. సర్వాస్త్ర మహాజ్వాల 
4. కువిశాంతుశ 12. మానవి ” 

5. చశ్రేశ్వరి 13... వైరోత్య 

6. నరదత్తా 14. అచ్చుప్త 
"7, కాళి 15. మానసి 

8. మహాకాళి 16. మహామానసిఠ 


ఈ షోడశదేవులే తంత్రవిద్యలో ప్రవేశించారు. పూజలు పొందుతున్నారు. 
కాకతీయులు పూజించిన యక్షేశ్వరి ఆదిలో చక్రేశ్చరి కావచ్చు. పద్మాక్షిగా ప్రచారం 
“పొందింది. వరంగల్లులోని పద్మాక్షి గుడిలో వున్నది మాత్రం వేరే దేవత. జైన విగ్రహాలకు 
వేరే పేర్లు పెట్టి పూజించడం తెలుగువాళ్ళకు కొత్తగాదు. దానవులపాడులోని పార్మనాథ 
విగ్రహానికి 'ఎల్లయ్య' అనే పేరుపెట్టి నేడు సంతానం కోసం పూజిస్తున్నారు. జానపద 
గేయాలు ఆ విగ్రహానికి చేసే జాతరలో వినిపిస్తాయి. ఈ పూజలు చేసేది జైనులు 
కాదు. జనుల సంహారాన్ని సహీంచిన హిందువులే అని చరిత్రకారుడొకాయన 
ఎత్తిపొడుస్తున్నాడు. 


దానవులపాడు నిజంగా జైనుల శ్యశానం. సల్లేఖన కోసం అక్కడ యతులు, 
శ్రావకులు పలు ప్రాంతాల నుంచి కోరి చేరేవారు. శైవుల భృగుతాపాన్ని ఖండించిన 
సోమదేవసూరి ఈ జైనాచారం సంగతి మర్చిపోయినట్టుంది. పరుల దోషాలను పరుషంగా 
ఖండీంచే జైనులు తము ముప్పు కొనితిచ్చుకున్నారు. ఒక వంక వైష్ణవులు, మరొకవంక 
వీర్ణావుల్లు, ఇంకొక పక్కనుంచి వైదిక మతాఖిమానులు బైనంపై విరుచుకుపడ్డారు. 


జైడదర్శనం నికీశ్వరమైనా మతం మటుకు సంకుచితం అయింది. విగ్రహారాధన, 
అణారవిధులు, . పూజలు, పునస్కారాలు అతిపీలవమై నేడు జైనానికీ, హౌందవానికీ 
తేడాయే'.. కనబడదు. . జైన విశ్వాసాలు కొన్ని హిందూమతంలో కలిసిపోయాయి. 
కర్మసిద్ధాంతం, పునర్జన్మలో నమ్మకం మొదలైనవి జైనప్రదారం వల్లనే గట్టిపడ్డాయి. 
ఆంధ్రులపై జైనప్రభావం ఇంకా ఎవరూ గట్టిగా తలపెట్టని పరిశోధనా విషయం. 
మానవళాస్త్ర పరిశోధనా పద్ధతులపై కృషి చేస్తే తెలుగుదేశంలో | జైనప్రభావం గురించి చాలా 
విషయాలు వెల్లడి అవుతాయి. 


జైనం వైనాలు 85 


ఉదాహరణకు “నిత్యకళ్యాణం, పచ్చతోరణం' అనే సామెత తీసుకుంటే ఇది 
జైనమత సంపర్భంవల్లనే పుట్టిందని చెప్పవచ్చు. జైన తీర్ధంకరులకు కళ్యాణోత్సవాలు 
జరుపుతారు. కళ్యాణమంటే పెళ్ళికాదు. జన్మ మొదలు క్రైవల్యందాకా వున్న అంచెలను 
స్మరించే జయంతులు. జైన బసదులలో నిత్య కళ్యాణాలు జరగడంబట్టి ఈ సామెత 
పుట్టింది. మరొక తార్కాణం, తెలుగువాళ్ళు వర్జ్యం చూడనిదే ఏ పనీ చేయరు. ఈ 
విశ్వాసం యాపనీయ జైనులు ఆంధ్రులకు విడిచిపెట్టారు. లేపాక్షి చిత్రకళకు జైన చిత్రకళ 
ప్రోద్బలమని చరిత్రకారుల ఊహ, 


తెలుగు పురుషుల మీదకన్నా, తెలుగు స్త్రీలమీద జైన ప్రభావం ఎక్కువ వుందని 
నిస్సందేహంగా చెప్పవచ్చు. స్త్రీల రామాయణం పాటలలో విడ్డూరాలవలె కనబడే 
ఘట్టాలు చాలావరకు జైనరామాయణం నుండీ 'సంక్రమించినవే. 'రాముడీకీ సీత 
ఏమౌతుంది?” అనే నా వ్యాస పరంపరలో ఈ విషయాన్నీ నేను విపులంగా చర్చించాను. 
రంగనాథ, భాస్కర రామాయణాలలో కనబడే అవాల్మీకాలకూ, జైన రామాయణానికీ 
సంబంధం వుంది. 


తెలుగుదేశంలో విరివిగా ప్రచారం పొందడంవల్తా, గ్రంథాలు రచించిన జైనులు 
తెలుగుదేశంలో నివసించడంవల్లా, మహాతలవర అనే పదం జైన సూత్ర గ్రంథాలలో 
కనబడుతుంది. ఆచార్భ హేమచంద్రుడు తన దేశినామాలలో పేర్కొన్నవాటిలో చాలా 
తెలుగు మాటలు వున్నాయి. వీటిని తెలుగుభాషా పరిశోధకులు గుర్తించారు. 


ఆంధ్రదేశంలో జైనమత చరిత్ర గురించి సమగ్ర పరిశోధలు అవసరం. ప్రాకృత, 
సంస్కృత జైనగ్రంథాలూ, పాశ్చాత్యులు వాటిపై రాసిన వ్యాఖ్యలు, కన్నడ కావ్యాలూ 
నివితంగా పరిశీలించనిదే ఇది సాధ్యం కాదు. ఆంధ్రజైనం గురించి పరిశోధించినవారిలో 
బుర్రా శేషగిరిరావుగారు ఆద్యులు. భావరాజు వెంకటకృష్ణారావుగారూ, మల్లంపల్లి 
సోమశేఖరశర్మగారు ప్రాథమిక కృషి చేశారు. శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు చాలా 
శ్రమించి, ఎన్నేళ్ళ పరిశోధన ఫలితంగానో యావదాంధ్రదేశంలో వున్న జైన స్థావరాల 
గురించి విపుల గ్రంథం రాశారు. వి.ఎన్‌.ఎల్‌. హనుమంతరావుగారు తమ 'రెలిజన్‌ ఇన్‌ 
ఆం(ధ' అనే గ్రంథంలో జైనమతం గురించి విస్తరించి రాశారు. ఇంకా చెయ్యవలసిన 
పరిశోధనలు ఎన్నో, వున్నాయి. 


ముఖంమీద కోపంకొద్దీ ముక్కు కోసుకున్న సామెతలాగ జైనులమీద పగతో 
ఆంధ్రదేశం ఆనాటి సాహిత్యాన్ని అక్షరాలా మంట కలుపుకొంది. తమిళ భాషలో ఎన్నో 
జైన కావ్యాలు వుండగా, తెలుగులో ఏమీ దక్కలేదంటే ఆనాటి ఆంధ్రుల దురహంకారమే 
అందుకు కారణం. 


చాప చిరిగినా చదరంత అని, ఎంత విధ్వంసం జరిగినా తలుగు జీవితంపైనా, 
తెలుగు సాహిత్యంపైనా జైనప్రభావం తగుమాత్రం మిగిలిపోలేదు. తెలుగువాళ్ళ మొదటి 
ఛందో గ్రంథం జైనరచనే. 


86 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఆంధ్ర సాహిత్యం అనువాద సాహీత్యంగా ప్రారంభం కావటంచేత సమకాలిక 
సమాజం అందులో అట్టే ప్రతిఫలించలేదు. అయినా తొలి తెలుగు గంథాలు 
రెండు- మూడింటిలో సమకాలిక ప్రభావం కొద్దిగానైనా కనబడుతుంది. మూలఘటిక 
కేతన, మంచెన లాంటివాళ్ళు జీవించిన కాలంలో తెలుగుదేశంలో జైనం ఉద్భృతంగానే 
వుంది. అందుకే దశకుమార చరిత్రలో, కేయూరబాహు చరిత్రలో ఆ యిద్దరు కవులూ 
జైనపల్లెలను, జైన జీవితాన్నీ పేర్కొన్నారు. కేతన నీచంగానూ, మంచెన కొంచెం 
మంచిగానూ జైనులను చిత్రించారు. ప్రాచీన ఆంధ్ర శతకాలలో నేటికీ సజీవమైన 
సుమతీశతకం జైన రచనే అంటారు. తెలుగులో రచించిన ఏకైక జైనకావ్యం శ్రావణ 
బెళగోలాలో ఉందిగాని అది ముద్రణభాగ్యం నోచుకోలేదు. ఆదిలో జైనులను 
నిర్ణంథులని పిలిచేవారు. ఆంధ్రజైనులు మాత్రం ఇప్పటికీ నిగ్గంథులుగానే మాటవరసకు 
ఉండిపోయారు. 


తెలుగు జనులు - కన్నడ కావ్యాలు 


కర్నూలు జిల్లాలోని తూర్చు కనుమలలో పుట్టి, ఒంగోలు పరగణాలో _ ప్రవహించి 
కనుపర్తి గ్రామం దగ్గర సాగరసంగమం చేసీ గుండ్లకమ్మ నడిని పదకొండు వందల 
సంవత్సరాల కీందట గుండీనది అని పిలిచేవారు. ఆ ప్రాంతాలను కమ్మనాడులని 
పేర్కొనేవారు. ఇది వేంగిమండలంలో ఉండేది. గుండినది తీరాన్నిః గుండికర్రు - 
గుండికణ్ణులని వ్యవహరించేవారు. ఇక్కడ. ఏడు గ్రామాలు ప్రసిద్ధాలైనాయి. ఈ సప్త 
గ్రామాలలో - 


విడుంగొండ, వసంతకొట్టూరు, విక్రమపురం, వంగిపర్రు అనే వాటి పీర్లు 
తెలుస్తున్నాయి. ఇవి అగ్రహారాలు. ఇప్పటీ బాపట్ల తాలూకాలోని వంగీపురాన్నే ఆ 
రోజులో వంగిపర్ర అని పిలిచేవారని పరిశోధకులు నిర్ణయించారు. 


వంగీపురం .ఆగ్రహారంలో పదకొండువందల సంవత్సరాల కిందట మాధవ 
సోమయాజి అనే కమ్మ బ్రాహ్మణుడు ప్రసిద్ధుడు. యజ్ఞయాగాదులు చేసీ ఈ వైదిక 
సదాచారపరుని వంశంలో అభిమానచంద్రుడనే కుమారుడు, కుమారయ్య అనే 
మనుమడూ, ఖీమనప్పయ్య అనే మునిమనుమడూ జన్మించారు. ముత్తాతగారైన మాధవ 
సోమయాజి యజ్ఞయాగాలు చేసి యజన యాజనాధ్యయ నాధ్యాపన దాన ప్రతి గహ 
షట్కర్మ నిరతులై, సప్తసోమ సంస్థలను ఆదరించిన వేదమూర్తులయితే, మునిమనుమడు 
భీమనప్పయ్య వైదిక మతానికి విముఖుడయ్యాడు. యజ్ఞయాగాదులలో పశుహింసను 
చూసి. గర్లించి ఉంటాడు. భూతదయాపరుడయి ఇతర మతాలను వీక్షించాడు. 
మతాలన్నిటిలో జైనమతమే ఉత్తమమైనదని గ్రహించి దానిని స్వీకరించాడు. వైదిక 
కర్మకాండలను వ్యతిరేకించాడు. 


తలుగు జనులు - కన్నడ కావ్యాలు 87 


గ్రామవాసులంచరూ కలసీకట్టుగా' నుతాంతరులైకే ఏ ఇబ్బందీ ఉండదు. కొందరు 
కొందరు వ్యక్తులు విడివిడిగా వేరు మతాలకు మళ్ళితే సమస్యలు ప్రారంభమవుతాయి. 
వంశపారంపర్యంగా అనుసరిస్తున్న ఆచార వ్యవహారాలకూ, అనుభవిస్తున్న ఆస్తిపాస్తుల 
హక్కుభుక్తాలకూ అంతరాయం ఏర్పడుతుంది. కులకట్టుబాట్లను కాదన్నవారిని 
బంధువర్గం బహిష్క రిస్తుంది. కులంపోతే కూడుపోయినట్టే. ఊళ్ళో నీళ్ళూ నిప్పూ పుట్టవు. 
జైనమతాన్ని అభిమానించి అందులో చేరిన ఖీమనప్పయ్యకు వంగిపర్రులో 
చుక్కెదురయింది. జీవితం దుర్భరమైంది. అగ్రహారాన్నైనా వదులుకొనడానికి అతడు 
సిద్ధపడ్డాడుగాని జినేంద్ర ధర్మాన్ని విసర్జించడానికి ఇష్టపడలేదు. ఆ మతం వ్యాప్తిలోనున్న 
తెలుగు ప్రాంతాలకు వలసవెళ్ళిపోదలచాడు. భార్యనూ, పుత్రుడు పద్మప్పనూ 
వెంటబెట్టుకొని బహుశా క్రీశ. 910 ప్రాంతాలలో సబ్బినాడు దారిపట్టాడు. 


నేటి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల సంయుక్త ప్రాంతాలను ఒకప్పుడు సపాదలక్ష 
అని పిలిచేవారు. బోధన్‌ రాజధానిగా ఈ దేశాన్ని చాళుక్యులు పాలించేవారు. ప్రజలు 
తెలుగువాళ్ళ అయినా పాలకులు కర్టాటకులు. రాజభాష కన్నడం, డెబ్బయిరెండు 
నియోగాల వారిలో ఎక్కువమంది కర్ణాటకం నుండి వచ్చినవారే. ఈ చాళుక్యులు 
ఉత్తరోత్తరా వేంబులవాడకు తమ రాబధానిని మార్చుకొన్నారు. అందుకే ఈ రాజ 
వంశాన్ని వేములవాడ చాళుక్కులని చరిత్రకారులు పిలిచేవారు. లేములవాడనే వేముల 
వాడ అని పేర్కొనడం కూడా ప్రారంభమైంది. దీనిని సబ్బినాడు అని వ్యవహరించేవారు. 


భీమనప్పయ్య సబ్బినాడుకు భార్యాబిడ్డలతో వచ్చినపుడు దీనిని ముమ్మడి 
యుద్ధమల్లుడు (క్రీశ. 895-915) గాని, అతని కొడుకు ఇమ్మడి నరసింహదేవర 
(క్రీ.శ. 915-930) గాని పరిపాలిస్తూ ఉండేవారు. బహుశ కుమారుడే కావచ్చు. ఇతడు 
మహాయోధుడు. ఇతడు రాష్ట్రకూటులకు సామంతుడేగాని సార్వభౌముడైన ముమ్మడి 
గోవిందునికి సాక్షాత్తూ బావమరిది. తన ఏలిక తరపున ఎన్నో యుద్దాలలో పాలొన్నాడు. 
లాట దేశాన్ని జయించాడు. సప్తమాళవాలను దగ్గంచేసి ఆ ప్రభువులను ఓడించి వాళ్ళచేత 
కప్పాలు పుచ్చుకున్నాడు. ఘార్దరదేశాన్ని జయించాడు. గంగాతీరందాకా దిగ్విజయం చేసి 
గంగాతరంగాలలో తన తురంగాలను తానమాడించాడు. ఇతడు చాలా సామర్థ్యంగల 
ఏలిక. 


ఆ రోజులో సింగన జోస్యులనే జ్యోతిష శాస్త్రవేత్త సబ్బీనాడులో వుండేవాడు. 
ఇతడు జైన బ్రాహ్మణుడు. ధార్వాడ పరగణాలోని యణ్ణీకెర గ్రామంనుంచి వలసవచ్చి 
సబ్చినాడులో స్థిరపడ్డాడు. ఇతని స్పదేశాన్ని 'బెళ్వొల'లని పిలుస్తారు. ఈ బెళివొల 
సింగన్నగారితో వంగిపర్రు ఖీమనప్పయ్యకు పరిచయమేర్పడింది. ఏ విద్యలో ఘటికుడో 
గాని భీమనప్పయ్య తన వైదుష్యంతో సింగన్నగారిని మెప్పించాడు. అవనితలాకాశ వ్యాప్త 
కీర్షిని అచిరకాలంలోనే గడించాడు. నిజగుణమణీ, గుణరత్నాకరుడూ, అజ్ఞాన 
తమోనీకారుడూ అయిన భీమనప్పయ్యను కేవలం అభిమానించడమేకాక అతజ్జీ అల్లుణ్జీ 


88 సమగ్రాంధ్ర సాహిత్యం 


చేసుకొన్నాడు. 'వబ్బెణబ్బ' అనే తన కూతుర్ని కన్యాదానం చేశాడు. ఈమెవల్ల 
భీమనప్పయ్యకు జినవల్లభుడనే కుమారుడు కలిగాడు. 


పద్మప్పన్నా, బీనవల్లభుడూ ఒక తల్లి కడుపున పుట్టినవారు కాకపోయినా 
కలసీమెలసీ పెరిగారు. రాజభాష కన్నడం, మతభాష సంస్కృతం, మాతృభాష తెలుగు 
మూడింటినీ పద్మప్పన్న క్షుణ్ణంగా చదువుకొన్నాడు. అన్నయ్యతోపాటు ఆ మూడు 
జినవల్లభుడూ అధ్యయనం చేశాడు. పద్మప్పన్నను పంపనగారు అని పిలిచేవారు. ఇతనికి 
పేరు ప్రఖ్యాతులు వచ్చాక పంపనార్యుడని గౌరవ సూచకంగా వ్యవహరించేవారు. 
పంపనగారికి విఖ్యాతి వూర్‌కే రాలేదు. తన కాలం నాటికి లభ్యమవుతున్న ఛందో 
వ్యాకరణ కావ్యాలంకార శాస్త్రాలన్నీ అధ్యయనం చేశాడు. కర్ణాటక కవులలో ప్ర ప్రసిద్ధులైన 
శ్రీవిజయ, కవీశ్వర, పండిత, చంద్ర, లోకపాలాదుల పద్యకావ్యాలన్నీ పఠించాడు. 
విమలోదయ, నాగార్జున, జయబుధ, దుర్వినీతులనే రచయితల గద్య రచనలను 
పరిశీలించాడు. పూర్వం రాష్ట్రకూట చక్రవర్తి నృపతుంగుడు (క్రీ.శ. 815-877) సరస్వతీ 
తీర్ధావతారుడని ప్రసిద్ధి చెంది ఎందరో కవులను పోషించాడు. ఆ నృపతుంగ 
దేవానుమతమైన కవిరాజమార్గం అనే ఛందో గ్రంథం పంపనగారికి కరతలొమలకమైంది. 
కవితారచన నల్లేరుపై బండీ నడకగా సాగింది. 


తన కవిత్వం “పరమజినేంద్ర ముఖచంద్ర వాక్చంద్రికా ప్రసర ప్రసాధోర్డం' అని 
పంపనగారి అచంచల విశ్వాసం. అది సూక్తి కలోల మాలాకీర్ణం. తాను కవితా 
గుణార్జవుడు. తాను ఆచరించే జైనధర్మాన్ని చాటిచెప్పే గ్రంథాన్ని కన్నడంలో 
రచించదలచారు. జినసీనుడు సంస్కృతంలో “పూర్ణపురాణం' అనే పేరుతో రచించిన 
గ్రంథాన్ని ఆధారం చేసుకొని 'ఆదిపురాణం' అనే ఉత్కృష్ట రచనను చేశారు. ఈ పదహారు 
ఆశ్వాసాల కావ్యాన్ని మూడు నెలలలో విరచించారు. జైనతీర్ధంకరులలో మొదటివాడైన 
బుషభనాథుని పంచకళ్యాణాలను ఇందులో సవిస్తరంగా కథనం చేశాడు. 


పంపనగారు తమ ముష్పయితొమ్మిదో ఏట క్రీ.శ. 941లో ఆదిపురాణ రచనను 
చేశారు. ఒక సబ్బినాడులోనేకాక, ఉత్తర కర్ణాటకయైన పులిగెరలోనూ, బనవాసిలోనూ 
అతడు చాలాకాలం గడీపినట్టుంది. అది రాజనగరం. ఆక్కడ పంపనగారు 
రాచకొలువులో శాస్త్ర శస్త్ర విద్యలలో తనకున్న వైదుష్యాన్ని ప్రదర్శించి ఉండవచ్చు. 
ఏమైనా పులిగెరలో చాలాకాలం ఉండడం వల్ల పరపనగారి పలుకుబడులు, ఆ 
'తిరుళకన్నడ'.పలుకుబళ్ళుగా సందర్చ్పోచిత పదాలుగా భాసీల్లాయి. సకలార్థ 'సంయుతం, 
ఉదాత్త వస్తు విశ్వాసం, లలితపదాలు, ప్రసన్న కవితా గుణాలూ, కోమలం, సూక్తి గర్భం, 
మృదు సందర్భం మొదలైన కావ్య గుణాలతో హితమిత మృదు వచనుడై, ప్రసన్న గంభీర 
వచన రచనలో చతురుడై పంపనగారు సమస్త వివిధ బుధజిన వినుతుడయ్యారు. ఆ 
కారణంచేతనే వేములవాడ చాళుక్కులలో విశిష్ట చరిత్రగల ఇమ్మడి అరికేసరి 
(క్రీశ. 630-935) ఆస్థానంలోనికి ఆహ్వానం వచ్చింది. 


తెలుగు జనులు - కన్నడ కావ్యాలు 89 


ఇమ్మడి అరికేసరి గొప్ప యోధుడు. ఎన్నో యుద్ధాలలో పాలొన్నాడు. చాలా 
విరుదులున్నవాడు. పాంబరాంకుశ, అమ్మనగంధవారణ, “గంధేభ విద్యాధర, ఆరూఢ 
సర్వజ్ఞ, ఉదాత్తనారాయణ, నొడుత్తిగెల్వ, గుణనిధి, గుణార్జవ, శరణాగత వజ్రపంజిర 
మొదలైనవి అనేక బిరుదులలో. తనకు 'గుణార్డవ' అనే బిరుదు ఉన్నందుకు తన కవులలో 
శ్రేష్టడైన పంపనగారికి ఆ రాజు కవితా గుణార్జవుడనే బిరుదు ప్రదానం చేశాడు. వ్యాస 
విరచితమైన భాధతాన్ని కన్నడంలో రచించమన్నాడు. 


“కథావస్తువు పెద్దది. అందులో వస్తువిన్యాసం నష్టం కాకుండా సమస్త భారత 
కథను అపూర్వంగా చెప్పిన కవులు ఇప్పటిదాకా ఎవరూ లేరు. వర్ణనాంశాలూ, 
కథాంశాలూ సమంజసంగా జోడించి చెప్పగల శక్తి పంపనగారికి మాత్రమే ఉందని 
పండితులంతా ఏకకంఠంతో ఘోషీంచి స్తోత్రాలు చేస్తున్నందువల్ల ఈ ప్రబంధాన్ని 
చెప్పదలచుకొన్నాను'' అని పంపనగారు ఆదిలోనే విశదం చేశారు (విక్రమార్గున విజయం 
1-11). విపుల యశోవితాన గుణాలు తమ కావ్య నాయకులలో ఉన్నాయని పూర్వకవులు 
ప్రాచీన రాజులకు ఆరోపిస్తారు. వాస్తవానికి గుణార్జవుడైన అరికేసరి పూర్వరాజుల 
సద్గుణాలు కలవాడు కనుక మహాభారత కథలో అతని కథను చేర్చి కిరీటితో గుణార్డవుని 
పోల్బదలచాను (1- 14) అని స్పష్టం చేశారు. 


వ్యాసమునీంద్రుని విస్తారమైన వచనామృత వార్థిని నేను ఈదుతాను. అయితే నేనా 
కవి వ్యాసుణ్ణనే గర్వం నాకు లేదు. గుణార్డవుని సాధుస్వభావం నా మనోమందిరంలో 
ప్రవేశించింది కనుక ఈ కావ్యాన్ని చెప్తున్నాను. ఈరీతిగా ప్రీతి ప్రదర్శన దోషమా?” అని 
పంపనగారు నిష్కర్షగా ప్రన్నించారు (1-13), అర్జునుడికీ, అరికేసరికీ అభేదాన్ని చెప్పినా 
కావ్యాన్ని ప్రసన్న కవితా గుణంతో, లలిత పదాలతో చెప్పాడు. 


విక్రమార్జున విజయాన్ని పంపనగారు క్రీ.శ. 945 నాటికి పూర్తిచేసి ఉంటారు. 
క్రీ.శ. 946 నాటి ఒక శాసనంలో ఈ కావ్యావతారికలోని అయిదు పద్యాలు ఉదాహృతా 
లయ్యాయి. సమస్త భారత కథా సంబంధమైన ఈ విక్రమార్జున విజయాన్ని తన పేర 
చెప్పినందుకు అరికేసరి పంపనగారికి సబ్బీనాడు నట్టనడుమలో ఉండే ధర్మపురాన్ని 
అగ్రహారంగా ఇచ్చారు. ఇది శాసనదత్తమైన గ్రామం. ఈ ఊరికి ఉత్తర దిగ్భాగంలో ఉండే 
వృషభాద్రి మీద ఈ శాసనాన్ని చెక్కారు. భీమనప్పయ్య వంగిపర్రులోని తాతలనాటి 
అగ్రహారాన్ని వదలుకొని సవ్బీరాష్ట్రానికి వచ్చినా, ఒక ప్రయోజకుడైన పెద్ద కొడుకు 
సబ్బినాడులో రాజాశ్రయముతోపాటు ఒక అగ్రహారాన్ని పొందాడు. భీమనప్పయ్యకు 
ఇది నిజంగా పుత్రోత్సాహం కలిగించే సందర్భమే. 


భీమనప్పయ్య ద్వితీయ పుత్రుడు జినవల్లభుడు కూడా కవే. సంస్కృతాంధ్ర, 
కర్ణాటక భాషలలో ఇతడు చెప్పిన పద్యాలు ఒక శాసనంలో శిలాక్షరాలై నిలచాయి. ఇతడు 
సమస్త సకల కళా ప్రవీణుడు. భవ్యరత్నాకర గుణపక్షపాతి. బహు కావ్య రచనా సమర్ధుడు, 
కవిత్వ తత్త్వ విశారదుడు. రెండు చేతులా దానధర్మాలు చేస్తూ ఆపర దానకర్ణుడని 


“A 


90 సమగ్రాంధ్ర సాహిత్యం 


పీంచుకొన్నాడు. ఈ జినవల్లభుడు ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో ఉపలబ్ధమవుతున్న 
ప్రప్రథమ రచనలో తోడ్పడ్డాడు. ఈ సంగతులు వచ్చే ప్రకరణంలో చెప్పుకొందాం. 
ప్రస్తుతం చెప్పుకోవలసిన ముఖ్య విషయం, ఈ జినవల్లభుడు తన శాసనంలో చెక్కించిన 
కందపద్యాలే తెలుగు శాసనాలలో లఖించే ప్రాచీనమైనవి. 


కంద పద్యాలే తెలుగు, కన్నడ భాషలలో ఆదికవులు ఎక్కువగా మక్కువపడి 
వాడిన పద్యాలు. పంపనగారు తమ ఆదిపురాణంలోనూ, విత్రమార్గున విజయంలో 
మొత్తంమీద చెప్పిన వివిధ ఛందస్సులలో పద్యాలు క్రమంగా మొదటి దాన్లో 1630, రెండవ 
కృతిలో 1607 ఉన్నాయి. వీటిలో కందాలే ఎక్కువ. ఆది పురాణంలో 950, విక్రమార్జున 
విజయంలో 730 కందాలను పంపనగారు చెప్పారు. ఈ పద్ధతినే తర్వాతి కవులు ఒక్క 


కన్నడ కావ్యాలలో మాత్రమే కాదు, తెలుగు కావ్యాలలో కూడా అనుసరించారు. 


విక్రమార్హున విజయంలో పంపనగారు ఒక విషయాన్ని సగర్వంగా చెప్పుకొన్నారు. 
తన కృతులు అవతరించాక అవి అంతకుముందున్న కవుల కబ్బాలన్నింటినీ తొక్కి 
పారేశాయి (14-59). పూర్ణ కావ్యాలను మట్టుపెట్టినట్టే, 'ఉత్తరోత్తర కావ్యాలకు 
మేలుబంతులయ్యాయి.' తెలుగు ప్రబంధాలలో మనం చూసీ అనేక లక్షణాలు పంప 


భారతంలో కనిపిస్తాయి... పంపకవి సృష్టించిన పాత్రలు మూలభారతంలోని పాత్రలకు 
ప్రతిరూపాలు కావు. అవి పంపకవి హృదయాన్ని ఎత్తి చూపించే మణిదీపికలు అని 


అర్వీయస్‌ సుందరంగారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు.! విక్రమార్గున విజయంలోని 
వివిధ విషయాల గురించి వీరు చక్కగా విశదం చేశారు. పంపనగారు సాహిత్య సౌరభాన్ని 
చూపిస్తూ తెలుగు, కన్నడ భారతాల పోలికలను జానమద్ది హనుమచ్చాస్త్రిగారు 
వివరించారు.? తెలుగునాట పుట్టిన పంపనగారు తెలుగులో పుట్టిన ఎన్నో కావ్యాల 
రీతులకు వరవళ్ళు పెట్టారు. 


పంపకవి తండ్రీతాతలు తెలుగుదేశానికి చెందినవారేకాక, తెలుగువారే అని 
చెప్పుకొన్నా ఫరవాలేదు. ఎందుకంటే ఈ విషయాన్ని ఖండించడానికీ కూడా ఎక్కువ 
ఆధారాలు లేవు. అయితే పంపనగారి తల్లిమాత్రం కన్నడదేశపు ఆడపడుచేనని 
నిస్సంశయంగా చెప్పవచ్చు. ధారవాడ జిల్లాకు చెందిన అజ్జిగెర జోయినసింఘని 
మనుమరాలయిన అబ్బణబ్బె అన్న అచ్చకన్నడపడుచు పంపతల్లి అని ఆర్వీయస్‌ 
సుందరంగారు రాయడం విడ్డూరంగా ఉంది. పంపనగారు తమ తల్లిపేరుగాని, 


' మాతామహుని పేరుగాని చెప్పుకోలేదు. జినవల్లభుని కుర్కియాల శాసనంవల్ల మాత్రమే 


సీంగజోస్సుల పేరూ, అతని కూతురు అబ్బణప్బె పేరూ లోకానికి తిలుస్తున్నాయి.క ఈ 


శాసనాన్ని పరిష్కరించిన నేలటూరి వెంకటరమణయ్య గారు తమ ఇంగ్లీషు వ్యాసంలోనూ, 


1. కన్నడ సాహిత్య చరిత్ర (1977). పుట. & 
2. కస్తూరి (191) 
౩. ఎపిగ్రాఫియా ఆంధ్రికా - ద్వితీయ సంపుటం. పుటలు 21 నుండి... 


తెలుగు జనులు - కన్నడ కావ్యాలు 9t 


తెలుగు వ్యాసంలోనూ ఈ సంగతులు స్పష్టపరిచారు. జినవల్లభుడు తాను వబ్బణబ్బె 
కుమారుడనియు, జోయినసింఘని మనుమడననియు, పంపని తమ్ముడననియు 
చెప్పుకొనియున్నాడుగదా।; పంపడెచ్చటను వీరి మాట ఎత్తుకొననైనలేదు. దీనికి 
కారణమేమి? పంపడును, బీనవల్లభుడును నేకోదరులు గారేమో. అబ్బణబ్బె పంపనికి 
సవతితల్లి యగునేమో. తత్కారణమున నతడు అబ్బణబ్బెనుగాని, ఆమె తండ్రియైన 
జోయినసింఘని (గాని) కుమారుడైన జీనవల్లభునిగాని పేర్కొని యుండకపోవచ్చును.”* 
వేరే ఆధారాలు దొరికేదాకా సుప్రసిద్ధ చరిత్రకారుల అంచనాలు మాత్రమే 
ఆమోదయోగ్యాలు. 


సాహిత్య చరిత్రకారులందరూ ఆమోదించని విషయం ఇంకోటి ఉంది. ఆరవీటి 
రాజుల యుగంలో క్రీ.శ. 1560 ప్రాంతాలలో ఒక అజ్ఞాత గ్రంథసంధాత 35 కావ్యాల పేర్లను 
చెప్తూ 32 మంది కవుల పద్యాలను సేకరించాడు. “పద్మకవి' రచించిన 'జొనేంద్ర పురాణం' 
అనే కావ్యంలోంచి ఒక పద్యాన్ని ఉదహరించాడు. దీనిని యితర పద్యాలతోబాటు 
వేటూరు ప్రభాకరశాస్త్రిగారు తమ ప్రబంధ రత్నావళిలో ప్రచురించారు. ఆ పద్యం ఒక 
సీసం. 
హరినిలయంబును. హరి నిలయంబును 
విషధరాడ్యంబును విషధరాఢ్య 
ముహ్పరోమయమును నప్పరోమయమును 
వన విలాసమును పావన విలాస 
మున్నత కరిశ్చంగ మున్నత కరిశ్ళంగ 
మిందు కాంత స్రవేమిందు కాంత 
మురుకలనకులంబు నురుకలనకులంబు 
నంశుకాంత ద్యోతి నాంశుకాంత 
మొనర నవశత సాహస్రయోజనోన్న 
తమును పదివేల యోజన లమరువలము 
గలిగి కనకాద్రికి న్నూట( గలిగిన రి 
ప్రధితమై యొప్పు మందర పర్వతంబు. 
ప్రభాకరశాస్త్రిగారు ప్రబంధరత్నాకరంబు పీఠికలో ఇలా రాశారు. ““ఇందు జీనేంద్ర 
పురాణమనియు, నాది పురాణమనియు రెండు జైన ప్రబంధము లుదహరింపబడీనవి. 
కాని వానియందలి పద్యము లెక్కువగా జేకొనబడవయ్యెను. ఉన్న పద్భములం జూడగా 
ప్రాచీనతర రచనగా దోపకున్నది.'” 


అయితే నిడుదవోలు వెంకట్రావుగారు మాత్రం ఈ పద్మకవి పంపనగారే అనీ, ఈ 
జినేంద్ర పురాణాన్ని క్రీ.శ. 941 ప్రాంతాలో రచించారనీ భావిస్తూ తమ తెలుగు కవుల 
——————————————r నతన కనికర తోనో 
4. “పల్లవులు చాళుక్యులు’ పుట ౫. 


92 సమగ్రాంధ సాహిత్యం 


చరిత్రలో వ్రాశారు. ఈ పద్య ప్రాచీనతను సందేహించడానికి కారణం ఇందులోని విషధర 
నిలయంబు, విషధర నిలయంబు ఆనే శ్లేషయే అని చెప్పి, ఇది చిత్రకవిత అని ఇలాంటీ 
రచనలను నృపతుంగుడు తాను కవిరాజ మార్గంలో పేర్కొన్నాడని నిడదవోలువారు 
వాదించారు.! 


అన్నం ఉడికీందో. లేదో చెప్పడానికి ఒక మెతుకును పట్టి చూస్తే సరిపోవచ్చుగాని, 
ఒక కావ్యం, ప్రాచీనతను అసందిగ్ధంగా తేల్చడానికి ఒక కబళమంత ఘట్టం కావలసి 
వేస్తుందేమో. పంపనగారు తెలుగు కావ్యరచన తన యౌవనంలో చేశారో, వార్థక్యంలో 
చేశారో, అసలు చేశారో లేదో తేల్చడం కష్టం. 


చరిత్రకారులు పంపనగారు తమ వార్ధక్కంలో సన్యసించారనీ, 'శుభనంది' అనే పేరు 
పెట్టుకొన్నారని భావిస్తున్నారు. ఇందూరు సీమలో ఉన్న బోధన్‌లో పంపనగారి సమాధి 
ఉంది. దీని గురించి సీతారామ జూగీర్జారుగారు ఎపిగ్రాఫియా ఆంధ్రికా, ద్వితీయ 
సంపుటంలో (పుట 31 నుండి) వివరించారు. పంపనగారు జనన మరణాలు 
తెలుగుగడ్డమీదనే జరిగినా అతని కావ్యాలు ఒకనాడు కావేరీ, గోదావరుల మధ్యనున్న 
కన్నడనాడులో సర్వత్రా ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నాయి. 


ఇంతటి అదృష్టాన్ని యితర తెలుగు జైనులు, ముఖ్యంగా పంపనగారి సమకాలికుడే 
అయినా పాన్నమయ్య నోచుకోలేదు. అయినా అతడు కూడా చరిత్రలో చేర్చవలసీనవాడే. 


అది క్రీస్తుశకం 973 ప్రాంతం. 


వేంగీ విషయం త్రిభువనాలలో ఉపమాతీతమైన దేశం. అక్కడ సమస్తమూ 
సంగతమై వుంటాయి. ఉత్తుంగ ఫలద్రుమాలతో అమూల్య వస్తు విధానమైనది. ఆ రాజ్యం 
ఆ ధరణీవధూతిలకం, ఆ ధరణీ లలనా ముఖాబ్దం, ఆ ధరణీరమైక నవయౌవనం, ఆ ధరణీ 
ప్రియాకటాక్షధర విభ్రమ భ్రమణం ''కమ్మనాడు'' మహత్తరమై విద్యాధరలోక 
సమానంగా వుంది. అటువంటి అతి విఖ్యాతమైన కమ్మనాడులో ““పుంగనూరు'' అనే 
పురముంది. 


అ పుంగనూరులో ద్వీజోన్నత విద్యానిధి. బహుశ్రుత ప్రజ్ఞానిధి, ఉపమానాతీత 
ధైర్యవంతుడు, యాజ్ఞవల్క్య సదృశుడు, కౌండిన్య గోత్రీకుడు నాగమయ్య అనే జైన 
బ్రాహ్మణుడు నివసిస్తూ వుండేవాడు. ఈయనకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు మల్లప్ప, 
చిన్నవాడు పున్నయ్య. ఈ అన్నదమ్ములు జినచంద్ర మునీంద్రుల శిష్యులు, క్రీస్తుశకం 973 
నుండీ 997 దాకా పాలించిన తైలవుని చ మూపతులు, మల్లప్ప జ్యోతిష శాస్త్రంలో బభ్రు, 
వరాహమిహిర, శౌనక, సునంద గార్గ్యులతో సమానుడు దానకర్ణుడు, అమ్మన భక్తుడు. 
ఇతని తమ్ముడు పున్నయ్య అన్నన భక్తుడు (అమ్మన భక్తుడు అంటే పితృభక్తి 
పరాయణుడు, అన్ననభక్తుడు అంటే భాతృ భక్తి పరాయణుడు). 

5. తెలుగు-కవుల చరిత్ర - పుట జ. 


తెలుగు జనులు - కన్నడ కావ్యాలు % 


ఈ అన్నదమ్ముల గురువైన జినచంద్ర మునికి కైవల్యం సిద్ధించింది. శిష్యులు తమ 
గురువుగారి జ్ఞాపకార్థం వారికి ( అంకితంగా ఒక జైన పురాణాన్ని. తయారు చేయిద్దామను 
కున్నారు. సాటి తెలుగువాడు, కన్నడంలో మేటి కవిత్వం చెప్పగలవాడూ ముఖ్యంగా 
జైనుడూ, జైనాగమ పురాణాలు తెలిసినవాడూ అయిన పొన్నమయయ్యగారిని రప్పించారు. 
ఆయన అప్పటికే ““భువనైక రామాభ్యుదయం'' అనే చంపూకావ్యాం రచించి, రాష్ట్రకూట 
చక్రవర్తి ముమ్మడి కృష్ణుని వల్ల ఉభయకవి చక్రవర్ణి అనే బిరుదును పొందినవాడు. ఆ 
సంగతి ఇలా చెప్పుకొన్నవాడు. 


భువనద కన్నడ సక్కద 

గవిగళ్‌ సలసాలెసోల పమాంగిత్తం 

సవివేక ముభయ కవి చ 

క్రవర్షి వెసరల విబాహీతోష్టం వృష్టం ( (1-9) 


రాష్ట్రకూట చక్రవర్తి మూడవ కృష్ణుడు క్రీస్తుశకం 939 నుంచీ 968 దాకా పాలించాడు. 
ఆ నడిమికాలంలో ఎప్పుడో పొన్నమయ్యగారు భువనైక రామాభ్యుదయం రచించి 
ఉభయకవి చక్రవర్తి వీరుదాన్ని పొందారు. ఉభయ భాషలంటే తెలుగు కన్నడాలూ, కన్నడ 
సంస్కృతాలూ కావచ్చును. పొన్నమయ్యగారికి, బహుశా నూరేళ్ళ ముందు కన్నడంలో 
అసగుడనే కవి కుమార సంభవ కావ్యాన్ని రాశాడు. బహుశా ఇది కాళిదాసు కుమార 
సంభవానికి అనువాదం కావచ్చు. అసగకవిని, కాళిదాసునీ పొన్నమయ్యగారు కొట్టి 
పారేశారు. 


" కన్నడ గవి తయెళ సగం 
గన్నూర్మడి రేఖ గగ్గళం సక్కదోళ్‌ 
మున్నుళ్ళ కాళి దాసం 
గన్నాల్మడి రచన యోళ్‌ కురుళ సవణం (1-11) 


కన్నడ కవిత్వంలో అసగుని కన్న నూరింతలు గొప్పవాణ్ణి. రచనలో మున్నున్న 
కాళిదాసుకన్నా నాలుగింతలు గొప్పవాణ్ణీ అని ధీమాగా చాటుకున్న పొన్నమయ్యగారి 
ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఈయన రచించిన భువనైక రామాభ్యుదయం పధ్నాలుగు 
ఆశ్వాసాల కావ్యం. చాలా అమూల్యమైనదని కవిగారి ఉద్దేశం. ఒకవేళ వెలకట్టాలంటే 
ఆశ్వాసానికో భువనం చొప్పున జమకడితే పధ్నాలుగు ఆశ్వాసాలకి పధ్నాలుగు 
భువనాలు సరిపోతాయి, 


విదిత భువనైక రామా 

భ్యూదయ క్కంబెలె మావుడంతరమింతే 
పదినాల్కుల భువనంగళ 

పదునాల్కా శ్వాస రచనెగంచెలె యక్కుం (12-68) 


94 సమగ్రాంధ్ర సాహిత్యం 


శాంతి పురాణం 


ఇంతటి ధిషణాహంకార సంభార దోహలుడైన పొన్నమయ్యగారిని రావించి 
మల్లప్ప, పున్నయ్యలు తమ గురువుగారి పరోక్షంలో శాంతి పురాణం అనే జైన 
పురాణాన్ని రచింపజేశారు. వైనతీర్థంకరులలో పదహారవ తీర్థంకరుడైన శాంతినాథుని 
చరిత్రను ఈ పన్నెండు ఆశ్వాసాల చంపూకావ్యం విశదపరుస్తుంది. ఈ పురాణానికి 
“పురాణ చూడామణి” అనే పేరుంది. ఇది జైనులకు మాత్రమే బాగా రుచించే కావ్యం. 
వారికే ఇది సుబోధకంగా వుంటుంది. 


శాంతిపురాణంలోని వివిధ పద్యాలవల్ల పౌన్నమయ్యగారి సర్వతోముఖ ప్రతిభ 
కనబడుతుంది. అష్టాదశ వర్ణనలూ, నవరస పోషణ, ఛందోవైవిధ్యం, ప్రయోగ దక్షత 
మొదలైనవి సాక్షాత్కరిస్తాయి. 1636 గద్య పద్యాలున్న ఈ కావ్యంలో 1169 కంద 
పద్యాలున్నాయి. కంద పద్యరచన పొన్నమయ్యగారికి నల్లేరుమీద బండినడక. నాలుగింట 
జగణం వాడడం, అలతి అలతి యమకాలు కంధానికి అందం, తెస్తాయి. కందం తర్వాత 
ఉత్పల, చంపకాలు (మొత్తం 233), ఆ తర్వాత మత్తేభ, శార్టూలాలు (మొత్తం 157) విరివిగా 
రచించారు. ఏ పద్యంలోనైనా ధార అనర్గళం. ఏ పద్యాన్ని చూసినా ఎంతో చెయ్యి 
తిరిగినవాడి రచనగా స్పష్టమవుతుంది. 


ఈ శాంతి పురాణాన్ని చెప్పించిన అన్నదమ్ములో మల్లప్పకు అయిదుగురు 
కుమారులు, ముగ్గురు కుమార్జెలు వున్నారు. ఇందులో ఒక కుమార్తె అత్తిమబ్బె ఆహవమల్ల 
సత్యాశ్రయుణ్ణే పెళ్ళాడి రాజపత్ని అయింది. ఈమె కుమారుడు నన్ని నారాయణుడు 
కూడా ఏలిక అయ్యాడు. ఇందువల్ల అత్తిమబ్బె రాజమాత కూడా అయింది. రెండు చేతులా 
దానధర్మాలు చేసి ''దానచింతామణి'” అనే వీరుదుకు పాత్రురాలైంది. ఈమె ఒక 
అపూర్వమైన దానం చేసింది. 


తన తండ్రీ చెప్పించిన శాంతిపురాణం శాశ్వతంగా వుండాలన్న సంకల్పంతో ఆమె 
ఆ మాతృక గ్రంథానికి వేయి పుత్రికలను పుట్టించి ఆ ప్రతులను దానం చేసింది. వేయి 
తాళపత్ర ప్రతులను రాయించడం చాలా శాఘనీయమైన సక్కార్యం. అత్తిమబ్బె ఆనాడు 
అన్ని ప్రతులను రాయించబట్టి శాంతిపురాణం చాలా ప్రాచుర్యం పొందింది. 
పొన్నమయ్యగారి కవితను :తరతరాలవారు పఠించగలిగారు. ఆయనను కన్నడ 
కవిత్రయంలో చేర్చగలిగారు. 

పౌన్నమయ్యగారిని రన్నకవి, నయనేనుడు, కర్ణపార్యుడు, దుర్గసింహుడు, 
నేమిచంద్రుడు, రుద్రభట్టు మొదలైన కన్నడ కనులు తమ తను కావ్యాలలో పూర్వకవి 
స్తుతిలో భక్తితో నుతించారు. కొందరు పంపన కవికన్నా ఈయననే ముందుగా 
పేర్కొన్నారు. 


తెలుగు జనులు - కన్నడ కావ్యాలు 95 


పర్యాయ నామాలు 


శాంతిపురాణం ప్రథమాశ్వాసంలోని ఆవతారిక పద్యాలవల్తా, చరమా 
శ్వాసంలోని ఉపసంహారం పద్యాలవల్లా పొన్నమయ్యగారి పర్యాయ నామాలు, వీరుదులు 
తెలుస్తాయి. ఆయనకు పొన్న, పొన్నిగ, పొన్నమయ్య, పొన్నమార్య, సవణ (శ్రమణ). 
కురుళ్ల సవణ (సాధువాక్య శ్రవణ), సర్వదేవ కవీంద్ర అనే పేర్లున్నాయి. ఉభయకవి 
చక్రవర్తి, సౌజన్య కందాంకుర, పాపిభ కంఠీరవ అనే విరుదులున్నాయి. శాంతి 
పురాణంలోని చిట్టచివరి పద్యంలో తమ “'సర్వడేవ'' పర్యాయ నామాన్ని పొన్నమయ్య 
గారు ఇలా ఒక మత్తేభంలో చెప్పారు. 


సకలజ్ఞం, కవి చక్రవర్షి జనచంద్రేం ద్రంగె సద్భక్తి ప పూ 

ర్పక దీందమ్మన భక్తనుం తదను జాతం పున్న నుం పేర్చురుం 

దుకరం ప్రార్థి సె శాంతినాధ కధియం లే నప్పినం సర్పదే 

వకవీంద్రుం బరెదం బుధర్‌ పొగర్చునం తన్నం మహోత్పాహదిం. (12-82) 


సర్వదేవారోధనం తెలుగువాళ్ళకి ఇక్ష్వాకుల కాలంనుంచీ వస్తున్న ఆచారమే. 
నాగార్జునకొండ త్రవ్వకాలలో . ఒకచోట పుష్పభదుని, సర్వదేవుని, కార్తికేయుని, 
నవగ్రహముల దేవాలయాలు బయటపడ్డాయి (భాషా సమితివారి విజ్ఞాన సర్వస్వం - 
మూడవ సంపుటి పుట 888). ఇక్ష్వాకుల కాలం నుంచి కమ్మనాడు చారిత్రకంగా 
ప్రసిద్ధికెక్కింది. కమ్మనాడులో పుట్టినవాళ్ళలో కొందరికి నర్వడేవుడనే పేరు 
పెట్టుకొనడంలో ఆశ్చర్యం లేదు. 


సర్వదేవుడు 

పొన్నమయ్యగారికి సర్వదేవకవి అనే పేరున్నట్టు వారీ పద్యంవల్లనే తెలుస్తుంది. 
తెలుగు సాహిత్యంలో కూడా ఒక సర్వదేవుడనే కవి వున్నాడు. 16వ శతాబ్దంలోని ఒక 
అజ్ఞాత సంకలనకర్ణ వివిధ గ్రంథాల నుండి పద్యాలు సేకరించాడు. సర్వదేవుని ఆది 
పురాణంలోనివని రెండు పద్యాలను ఉదాహరించారు. కన్నడంలో కవిత్వం చెప్పిన 
సర్వదేవుడూ, తెలుగులో ఆది పురాణం రాసిన సర్గదేవుడూ ఒకరేనా అన్న సందేహం 
నేలటూరి వెంకటరమణయ్యగారికి కలిగింది. కొంపెల్ల జనార్దనరావు సంపాదకత్వాన 
వెలువడుతూ వుండే 'ఉదయిని' పత్రికలో సర్వదేవుని గురించి ఒక వ్యాసం రాశారు. 
(సంచిక 5 - మే 1936) అందులో ఇలా చెప్పారు. 


ఆదికవి? 


“మనకు లభ్యమైన యాంధ్ర వాజ్బయమంతటికీని ప్రాచీనతమ గ్రంథము 
నన్నయభట్టు భారతమే. కాని యిదీ యాంధ్రమున ప్రథమ కావ్యము కాదు. నన్నయ 
నాటికి ఆంధ్ర కవిత్వము చక్కగ పెరిగి వికసించినది. 


96 సమగ్రాంధ్ర సాహిత్యం 


“కావ్యరచన సర్వసాధారణముగ నలవడినగాని శాసనములను పద్యరూపముగ 
విరచించుట సంభవింపదు. కావున నాంధ్రులప్పటి కెన్నో శతాబ్బములకు పూర్వమే కవితా 
నిర్మాణశక్తి కలిగియుండిరనుట సమంజసము. మరియు ఆంధ్రదేశజులు అన్యభాషయందు 
ఉత్తమ కావ్యములు రచించగలిగినప్పుడు మాతృభాషయందు కవనము సెప్పజాల 
కుండీరనియు, నెప్ప నుద్యమించి యుండరనియు తలంచుట హాస్యాస్పదము. 


“పాన్నడను నామాంతరముగల ఈ సర్వదేవుడే ఆదిపురాణమును దెనుగున 
రచించిన సర్వదేవుడని నా తలంపు. పౌన్నడు వేంగీ విషయాంతర్గతంబగు కమ్మనాటి 
వాడగు జైనకవి సర్వదేవుడని పేరు గల్గినవాడు. సర్వదేవుడు తెలుగున జైనపురాణమును 
వ్రాసిన జైనకవి. ఇద్దరికిని పేరొక్కటే, దేశమొక్కటే, మతమొక్కటే, ఇద్దరును కవులు, 
ఇప్పటికి నా తలపున కాధారమింతియ. భావి పరిశోధన నా నమ్మకమును దృఢపరచ 
గలదని ధైర్యము గలదు.” 


తెలుగులో నన్నయగారికి ముందు గ్రంథరచన చేసిన యింకొక కవి లేకపోలేదు. 
ఆచార్య దివాకర్ల వెంకటావధానిగారు తమ ప్రొబ్నన్నయ యుగంలో ఈ కవి పేరును 
చాలాసార్లు స్మరించారు. ఇతర సాహిత్య పరిశోధకులు కూడా ఇతనిపై రాశారు. 


ఆంధ్రసాహిత్యంలో సర్వదేవుడనే ఒక కవి వున్నాడు. ఇతడు ఆదిపురాణం, విరాట 
అనే రెండు కావ్యాలను రాశాడని చెప్తూ, వాటినుంచి ముచ్చటగా మూడు పద్యాలను ఒక 
అజ్ఞాత సంకలనకర్త ఉదహరించాడు. పెదపాటి జగ్గన్న అనే మరో సంకలనకర్త సేకరించిన 
పద్యాలతో కలిపి ఈ అజ్ఞాత సంకలనకర్త పోగుచేసిన '“ఉదాహరణ పద్యాలను'' వేటూరి 
ప్రభాకరశాస్త్రిగారు ప్రబంధ రత్నావళి అనే గ్రంథర్తూపంలో ప్రచురించారు (1918). దీని 
పీఠికలో ప్రభాకరులు ఇలా రాశారు: 


“ఇంతవరకు నాంధ్రభాషలో కవిజనాశ్రయము తక్క బైన ప్రసక్షమగు 
కబ్బము కానరాలేదు. ద్రవిడ, కర్ణాటక భాషలలో జైనకృతులు 
పెక్కులున్నవి. ఇందు (ప్రబంధ రత్నావళిలో) జినేంద్ర పురాణమనియు, 
నాది పురాణమనియు రెండు జైన ప్రబంధములుదహరింపబడీనపి. కాని, 
వానియందలి పద్యము లెక్కువగా జేకొనబడవయ్యెను, ఉన్న పద్యములు 
చూడగా ప్రాచీనతర రచనముగా దోపకున్నవి.'' (పుట ౫౧/1) 


పైన చెప్పిన గ్రంథాలలో జినేంద్ర పురాణాన్ని పద్యకవి రచించాడు. 
ఆది పురాణాన్ని సర్వదేవుడు అనే కవి చెప్పాడు. ఈ సర్వదేవుడు ప్రాచీనుడా? ఇది 
ఇప్పటికీ తేలని ప్రశ్న నేను సమగ్రాంధ్ర సాహిత్య రచన చేస్తున్నప్పుడు సర్వదేవుని కాల 
నిర్ణయ” సమస్య ఎదుర్కొనవలసి వచ్చింది. “వేటూరివారు ప్రాచీనతరము కాదన్న 
పద్యాలను రాసినవాడు 'ఆర్వాచీనుడే' యతడు” అని భావించి రాయలయుగంలోని 
సర్వదేవునికోసం గాలించాను. 


తెలుగు జనులు - కన్నడ కావ్యాలు 97 


మన సాహిత్యంలో మలయమారుతం సర్వన్న, కానె సర్వప్ప ఆనే ఇద్దరు కవులు 
తప్పించి “సర్వ'' అనే పదం పేరులోవున్న మరో కవి కనిపించలేదు. సర్వన్న భాగవతం 
షష్టస్కంధం రాసినవాడు, సర్వప్ప చారిత్రక కావ్యకర్త. "ప్రతాప చరిత్రం”, “సిద్ధేశ్వర 
చరిత్ర'' అనే రెండు చారిత్రక కావ్యాలను రాశాడు. మన కావ్యాలలో కవులు తమ తాత 
తండ్రుల పేర్లను చెప్పుకొంటారు. ఇలాంటి వంవర్ణ్గనలో ఎవరైనా సర్వకవి దొరుకుతాడా 
అని వెదికాను. లింగమగుంట రామయ్య అనే కవి ఆనందకానన మాహాత్మ్యం, 
చతుర్వాటికా మాహాత్మ్యం అనే రెండు కావ్యాలు రాశాడు. అందులోని మొదటి 
కావ్యంలో తన తాతగారిని ఇలా స్తుతించాడు. 


“భవ్య భాగీరథీ సతీ ప్రాణవిభుడు 

ఘనులు బస్వ్నన రామలక్ష్మణుల తండ్రి 

మహిత' విద్యుడు మత్సితా మహుడునైన 

సర్వకవి సార్వభౌముని సన్నుతింతు.'' (ఆర్‌, 677) 


అవతారికలో ఇలా తాతగారిని పద్యాలలో నుతించడమే కాక ఆశ్యాసాంత 
గద్యలో కూడ వారి పేరును చెప్పుకొన్నాడు. 


“ఇది శ్రీమచ్చాతుర్వాటే రామచంద్ర వరప్రసాద్‌ లబ్బకవితా విచిత్ర సర్వయామాత్య 
పౌత్ర లక్ష్మయామాత్యపుత్ర విభుజన విధేయ లింగమకుంట రామయ నామధేయ 
ప్రణీతంబైన వాయుపురాణ లక్ష్మీ సంహితోక్తానంద కానన మహాత్మ్యంబునందలి 


పంచమాశ్వాసము”. (ఆర్‌. 677) 


ఈ లింగమకుంట రామయ్య మరెవరోకాడు. సాక్షాత్తూ తెనాలి రామకృష్ణుని 
అల్లుడు. ఈ రామయ్య తాతగారు రామకృష్ణునికి ఒక్కతరం పెద్దవాడు. ఇతడే సంకలనకర్ణ 
చెప్పిన సర్జదేవుడనుకొన్నాను. అనుకోవడమే తడవుగా తడుముకోకుండా 
లింగమగుంట సర్వకవి అనే ధీరికతో రెండు పుటల వ్యాసం రాసీ సమగ ఆంధ సాహీత్యం 
“తెనాలి కవులు - బంధువులు’ అనే శీర్షికలో చేర్చాను. 

(నవాబుల యుగం) 


శెవులు, వైప షవులు, జైనులు 


ఇది తొందరపడి చేసిన పని. “సర్వదేవుడు”” అనే అర్వాచీన కవికోసం గాలించి 
గుర్తించానే తప్ప అతడు ఆదిపురాణం అనే జైన గ్రంథాన్ని రాసి వుంటాడా అని లోతుకు 
వెళ్ళ ఆలోచించలేదు. తెనాలివారు, లింగమగుంట వారూ ఆదిలో శైవులు, తర్వాత వైష్ణవం 
పుచ్చుకున్నారు. లింగమగుంట సర్వకవి భార్య పిరు భాగీరథీ. పెద్ద కొడుకు పేరు బసవన్న, 
ఈ పీర్లు అతనీ శైవసంబంధాలను చూపెడుతున్నాయి. సర్వకవ మనుమడు రామయ్య 
వీరవైష్టవుడు. శైవక్షేత్రమైన కాళీని వైష్ణవక్షేత్రంగా ప్రస్తుతించాడు. 


08 సమగ్రాంధ్ర సాహిత్యం 


శైవులకూ, వైష్టవులకూ జైనులంటే పడదు. పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతుంది. 
అటువంటప్పుడు లింగమగుంట సర్వకవి ఆదిపురాణం ఎలాగ రాస్తాడు? రాయడానికి 
ఆస్కారం లేదు. అయినా 1వ శతాబ్దంలో పింగళి ఎర్రన, మంగళగిరి ఆనందయ్య అనే 
కవులు బాహ్మణులై వుండి క్రైస్తవ కావ్యాలు రాయలేదా? బహుశా ఈ ఉదంతాన్ని 
దృష్టిలో పెట్టుకునే లింగమగుంట సర్వకవి ఆదిపురాణం రాశాడని నేను పొరబడి 
వుండవచ్చు. అదీకాక పెదపాటి ఎర్రన అనే మరొక అర్వాచీనుడు మల్లణ చరిత్ర అనే 
కావ్యంలోని పూర్వకవి స్తుతిలో సర్వదేవుణ్ణి స్తుతించాడు. పెదపాటి ఎర్రన్నకు ఒకటి, 
రెండు తరాల ప్రాచీనుడుగా లింగమగుంట సర్వకవి ఒక్కడే కనబడుతున్నాడు. 
సర్వదేవుడు అత్యంత ప్రాచీనకవి అని నమ్మలేక ఇన్ని సాకులు వెదుక్కోవలసి వచ్చింది. 


ఒక సీసం 
అన్నిటికన్నా మరొక పెద్ద సాకు కూడా లేకపోలేదు. అజ్ఞాత గ్రంథ సంకలనకర్త 
సర్వదేవుని విరాటంలోనిదంటూ ఒక సీసపద్యాన్ని కూడా ఉదహరించాడు. 


ఇక్టురసాలబ్దీ నీరెట్టిదో యని మది 
నూహించి యువ్విళులూరకుండ 
నిరసంపు ముదిమికి పరిపారంబగు రసా 
యనము మీదికి చిత్తమరుగకుండ 
ఆవిరి దేహము సాధించు సిద్ధరసంబు 
కందువ యచ్చోటి కందకుండ 
నాయువు చిరస్థాయిగా జేయుసు 
ధారసంబు వేడ్కత గలకుండ 
నఖిల జనులకు పంకేరుహాసనుండు 
పేర్చియన్నింటి రుచులొనగూర్చి తెచ్చి 
సంచితంబులుగా సంగ్రహించె ననగ 
భావిత జలములై వురసరోవరము నొప్పు _ (ప్రబంధరత్నావళి - 464) 


ఈ సీస పద్యాలలోని చృందళ్శిల్చం ప్రాచీన లక్షణాలతో లేదు. మన సాహిత్యంలో 
కనబడే మొట్టమొదటి సంపూర్ణ. సీ నీ సిసపద్యం చాళుక్య భీముని ధర్మవరం ₹ శాసనంలోనిడే 
(క్రీ.శ. 9వ శతాబ్ది). 


ఇందులో సర్వత్ర ప్రాసయతినే పాటించారు. నన్నయగారి భారతంలోని సీసపద్య 
రచనలో కొన్ని గట్టి నియమాలు వున్నాయి. పద్యాన్ని ప్రాసయతితో మొదలుపెడితే 
అంతటా దానినే కొనసాగించడం, యతితో మొదలుపెడితే సర్వ తా దానినే వాడడం, 
యతి, ప్రాసయతి ఒకదాని తర్వాత ఒకటి వివిధ పాదాలలో వాడడం మొదలైనవి 
నన్నయగారి నియమాలు. అత్యంత ప్రాచీన సీసపద్య రచనలో ఇటువంటి పట్టింపులు 
తప్పనిసరి. 


తెలుగు జనులు - కన్నడ కావ్యాలు 99 


కఠిన నియమాలు 


అజ్ఞాత సంకలనకర్త ఉదహరించిన సర్వదేవుని విరాటంలోని సీసపద్యంలో ఈ 
కఠోర నియమాలు లోతుగా వెళ్ళకపోతే కనబడవు. మొదటి పాదంలో అంతటా యతి 
వుంది. సరే, రెండోపాదం ప్రథమ దళంలో ప్రాసయతి, ద్వితీయదళంలో యతి కనబడు 
తున్నాయి. మూడవ పాదంలో తలకిందులుగా యతి, ప్రాసయతి వున్నాయి. నాలుగో 
పాదంలో మళ్ళా దాన్ని తారుమారు చేసి ప్రాస యతి, యతీ వున్నాయి. ఎత్తుగితిలో 
మొదటి పాదంలో యతీ, మిగతా మూడు పాదాలలో ప్రాసయతి కనబడుతున్నాయి 
(షరా: ఎత్తుగీతి ఆఖరి పాదంలో భావిత - "వరము అనే పదాలు ఉన్నాయి. 
పాఠాంతరముంటే అందులో ప్రాసయతి ఉండొచ్చు), 


నన్నయగారి సీస పద్యాలను వ్ర్లోషించి వారు పెట్టుకున్న నియమాలను గిడుగు 
సీతాపతిగారు 1922లో బేరీజు వేశారు. అందులోని నమూనాలన్నింటిని పరిశీలిస్తే ఒక 
'“మెథడ్‌'' కనబడుతుంది. ఈ సర్వదేవుని సీస పద్యాలలో కూడా ఒక ప్రణాళిక 
లేకపోలేదు. ఈ సీస పద్యంలో - 


మొదటిపాదం 

సర్వయతి 
రెండోపాదం 

ప్రాసయతి - యతి 
మూడోపాదం 

యతి - ప్రాసయతి 
నాలోపాదం 

ప్రాసయతి - యతి 
ఎత్తుగీతి ఒకటో పాదం 

యతి 
రెండు మూడు పాదాలు 

ప్రాసయతి 
నాలోపాదం 

యతి 


అంటే సర్వదేవుడు కూడా కొన్ని నియమాలు పెట్టుకొనే సీసరచన చేశాడు. అందుచేత ఇది 
ప్రాచీనతర రచన కాదని కొట్టి పారెయ్యకూడదు. చాళుక్క భీముని ధర్మవరం శాసనంలో 
సీసపద్యంకన్నా ప్రాచీనమైనది ఒకటుంది. అది గుణగ విజయాదిత్యుని కందుకూరు 
శాసనంలో ఉంది (క్రీస్తుశకం 680). అయితే ఇది శిథిలమై సంపూర్ణ పాఠం దొరకదు. 
దొరికినంత మటుకు చూస్తే మొదటీ పాదం రెండు దళాలలో యతి, రెండు మూడు పాదాల 
రెండు దళాలలోనూ ప్రాసయతి, మూడవ పాదంలో బహుశా రెండు దళాలలోనూ యతి 
కనబడుతున్నాయి. ఎత్తుగీతి రమారమి శిథిలమైంది. 


100 . సమగ్రాంధ్ర సాహిత్యం 


బైన కవి 


సర్వదేవుడు తన విరాట కావ్యంలోని సీసంలో ప్రాచీన సీసరచనా “నియమాలకు 
దగ్గరోనే ఉన్నాడు. వ్లోషించి చూడకుండా రచన ప్రాచీనతరం కాదని నిర్ణయించకూడదు. 

లింగమగుంట సర్వకవి వైష్టవుడైన శైవుడు కనుక అతడు జైన గ్రంథమైన 
ఆదిపురాణం రాయడానికి వీల్లేదు. అతడు శేవుడిగానే వుండి, అతని మనుమడు మాత్రం 
వైష్ణవుడయినా ఆ సంగతి ఈ నిర్ణయానికి అడ్డురాదు. శైవులు జైనులకు బద్ధ శత్రువులు. 
సర్వదేవుడనే జైన కవే ఆదిపురాణం కర్తని నిస్సందేహంగా చెప్పవచ్చు. అతని 
విరాటంలోని సీ సీసపద్యంలోని ఛందో నియమాలు కూడా అతని ప్రాచీనతకు నిదర్శనాలు. 
సరే. సర్వదేవుడనే జైన కవి ఒకడున్నట్టు తేలుతుంది. అతడు ఎప్పుటివాడు? ఎక్కడీవాడు? 
తల్లితండ్రులెవరు? మొదలైన ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. సర్వదేవుడే పొన్నమయ్యగారని 
నేలటూరి వెంకట రమణయ్యగారు ఎన్నడో 1936లోనే సప్రామాణికంగా నిర్ణయించారు. 
తరువాత 1958లో కూడా కొంత పరిశోధన చేసి ఆ నిర్ణయాన్ని నిడుదవోలు 
వెంకటరావుగారు సమర్థించారు. తెలుగు ఆదీపురాణంలో సర్గదేవుడు వ్రాసీన కందపద్యం 
ఒకటీ అజ్ఞాత సంకలనరర్త ఉదహరించాడు. 


హరి నీలమజీ విరాజిత 

సురుచిర గోపురము రగిలిచూచిత మిస్రా 

కరుడు విథుంతుద మండల 

పరిశంకం జేసి పురము జనదోడున్‌ (ప్రబంధ రత్నావళి 8-463) 


పంపకవి కన్నడంలో రచించిన ఆదిపురాణంలో సరిగ్గా ఇలాంటి పద్యమే వుంది. 


శాళీ హరి నీలమణికిర 

జాళి సాదర్దసియ రాహగె త్తగిదిద్ద 

టాళి గెగళల్లి నాదెయె 

మాళీచంచెరను నడెవంది నపం 

హరినీలమణిరాహువు (విథుంతుద) 


మొదలైన శబ్దసామ్యాలను భావసామ్యాలను నిడుదవోలు వారు గమనించమన్నారు. 
తెలుగులో సర్వదేవునివి మూడే పద్యాలు దక్కాయి. అందులోని ఒక పద్యం కన్నడ 
సంబంధాన్ని చూపెట్టింది. పొన్నమయ్యగారికీ “హరినీల'' అనే పదంతో కందపద్యం 
రాయడం అలవాటే ఆని కాంతి పురాణంలోని ఇంకో రెండు కందపద్యాలు దాఖలా. 
(2-97, 5-142) 
తెలుగులో వెలసిన ఆదిపురాణం దొరికితే పొన్నమయ్యగారు మన ఆదికవి 
అవుతారు. లేకపోతే ఆధికవి అభ్యర్థిగా మిగులుతారు. 


నన్నయగారికి ముందు కవులున్నారే తప్ప కావ్యాలు దొరకలేదన్న నమ్మకంతో 
సర్వదేవుజ్ణీ సరిగ్గా అంచనా వేయకపోతే అది చరిత్రకే హాని. 


మల్లియ రేచన 


కన్నడ సాహిత్యంలో ఆదికవి పంపన్నగారూ, అతని తమ్ముడు జినవల్లభుడూ 
వేములవాడలో ఉంటున్న కాలంలోనే, క్రీ.శ. 940 ప్రాంతాలలో మల్లియ రేచన అనే 
తెలుగు కవి జీవిస్తూ ఉండేవాడు. అతడు కేవలం కవి మాత్రమే కాదు, కవి జనాశ్రయుడు. 
ఎందరో కవులను పోషించగలిగినంత శ్రీమంతుడు, శిషామరతరువు. పంపనగారు, 
జినవల్లభులలాగ ఇతడు కూడా జైనుడు. సాధారణ జైనుడు కాడు. శ్రావకాభరణుడు, 
జైనాగమాలూ, సమయతుష్యయాన్ని చదువుకొన్నవాడు. వాదీంద్ర చూడామణి శిష్యుడు. 
జినమత హితుడు. జగద్దీతకీర్డి, 


ఆ రోజులో సబ్బీనాడులో ఎందరో సంస్కృత, కర్ణాటక భాషా కవులు ఉండేవారు, 
యశస్తిలక చంపు, నీతి వాక్ష్యామృతం వంటి గ్రంథాలు రచించిన సోమదేవసూరిలాగ ఏ 
గ్రంథాలు చెప్పారోగాని తాటవీయ, విద్యారాశీ, వ్యాఖ్యాని భట్టారక, పిచ్చనభట్ట 
మొదలైన సంస్కృత కవులు విలసిల్లిన కాలమదే. వారంతా రాజధాని నగరమైన 
వేములవాడలో మెలగినవారే. ఆ నగరంలో సర్వశాస్త్ర అఖిజ్ఞుడూ, విమల యశోభాసుర 
చరితుడూ అయిన మల్లియ రేచనవల్ల ఉచిత సక్కారాలు పొందినా పొందకపోయినా 
అతడు సారప్రజ్ఞాంబోనిధీ పురుషుడని విని ఉంటారు. వాళ్ళ కావ్యాలను మల్లియ రేచన 
ఆలకించి ఉండొచ్చు. 


పంపనగారితో ఎటువంటి పరిచయముందో తెలియదుగాని వారి సవతి తమ్ముడైన 
జినవల్లభునితో మల్లియ రేచనకు ప్రగాఢమైన స్నేహబంధముంది. వాళ్ళిద్దరూ 
ప్రాణసమాన మిత్రులు. జినవల్లభుడు తాను వాగ్వధూవర వల్లభుడనని చెప్పుకొన్నాడు. 
ఇతడు సకల కళాప్రవీణుడు. భవ్య రత్నాకరుడు. గుణపక్షపాతి, చతుర కవిత్వ రచనలో 
సుప్రసిద్ధుడు. బహువిధముల కావ్యాలు రచించడంలోనూ, కవిత్వ తత్త్వం తెలుసుకొని 
విమర్శించడంలోనూ, సత్పురుషులకు విద్య ' నేర్చడంలో, శ్రావ్యంగా సంగీతం 
పాడడంలో, రాగయుక్తంగా చదవడంలో జినవల్లభునికి ఉన్న శక్తిసామర్థ్యాలు ఇలలో 
సాటిలేనివని కానే చెప్పుకొన్నాడు. 


ప్రాణసమాన మిత్రులైన మల్లియ రేచనా, జినవల్లభుడూ తమ కాలంనాటి సాహిత్య 
వ్యవస్థ గురించి ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. సంస్కృతంలోనూ, కన్నడంలోనూ 
కావ్యాలున్నాయి. లక్షణ గ్రంథాలున్నాయి. తెలుగులో కూడ సాహిత్య రచనలు 
లేకపోలేదు. పాన్నమయ్యగారు సర్వదేవుడనే తమ బిరుదు నామంతో తెలుగులో 
ఆదిపురాణం రచించాడు. శాసన కవులు వివిధ ఛందస్సులు వాడుతూ తెలుగు పద్యాలు 
రాస్తున్నారు. ముదిగొండి చాళుక్క నృపులలో ఒకడైన కుసుమాయుధుడు 
(క్రీ.శ. 870-895) పాలిస్తున్నప్పుడు శాసనాలలో చక్కని వచన రచనలు కూడా 
వెలువడుతున్నాయి. సంస్కృత, కర్ణాటక భాషలలో ఉన్నట్టే తెలుగులోకూడా ఒక లక్షణ 
గంథం అవసరమని భావించారు. 


102 సమగ్రాంధ్ర సాహీత్యం 


మల్లియ రేచన తాను ఎలాగూ కవిజనాశ్రయుడు కనుక తన పేరనే 'కవిజనాశ్రయం' 
అనే ఛందోగ్రంథాన్ని రచించాలనుకున్నాడు. ఆ రచనలో తాను తోడ్పడుతానని 
జీనవల్లభుడు చెప్పాడు. మల్లియ రేచనకు శ్రావకాభరణుడనే బిరుదు ఉన్నట్టే, 
జినవల్లభునికి వాచకాభరణుడనే బిరుదు ఉంది. ఇద్దరి తండ్రుల పేర్తూ భీమనలే. ఎటొచ్చీ 
రేచన మాత్రం భీమనాగ్రసుతుడు. జినవల్లభుడు పంపనగారి తమ్ముడు. తమ ఇద్దరి గురించే 
రేచన తన గ్రంథంలో మొదటనే ఇలా చెప్పాడు: 


పరగిన విమల యశోభా 

సురనిరతుడు భీమనాగ్రసుతు డఖిలకళా 
పరిణతుడయ్యెను భూసుర 
వరప్రసాదోచిత ధ్రువ శ్రీయుతుడై 


ఈ పద్యం రేచన తన గురించే చెప్పుకొన్నాడని నికరంగా తీల్చడానికి (గ్రంథంలో 
తనను తాను 'జన సుత భీమ తనూజా! అని పిలుచుకొన్నాడు.! తాను 'వణిగ్వంశ 
చూడామణి" కాబట్టి తనకు భూసురవరాలు కావాలి. ఈ భూనురులు జైన బ్రాహ్మణులు. 
జైనంలో కూడా వర్ణాశ్రమ ధర్మాలు వచ్చి చోటు చేసుకున్నాయి. 


తన గురించి చెప్పుకొన్నాక జినవల్లభుని గురించి, తన కావ్య రచన గురించి రేచన 
ఇలా చెప్పాడు: 
అసమాన దానరవి తన 
య సమానోన్నతుడు వాచకాభరణుడు ప్రా 
ణ సమాన మిత్రు డీ కృతి 
కి సహాయుడుగా నుదాత్త కీర్తి ప్రీతిన్‌. 
అనవద్య కావ్యలక్షణ 
మొనరుగా గవి జనాశ్రయుండు మల్లియ రే 
చన సుకవి కవిజనాశ్రయ 
మను ఛందము తెనుగుబాస నరుదుగ జెప్పెన్‌. 


ఈ రెండు పద్యాలలోని విషయాలూ అక్షరసత్యాలు. ఈ ఛందం అనుపమైనదే, 
అపూర్వమైనదే. అంతదాకా తెలుగులో తెలుగు కవిత్వం గురించి ఛందో గ్రంథం చెప్పలేదు. 
జినవల్లభుడు నిజంగా అపర దానకర్ణుడే అతడు కుర్చియాల గ్రామం దగ్గరున్న బొమ్మల 
గుట్టమీద ఇరవై నలుగురు జైనతీర్థంకరులలో ఆద్యంత జినుల వింబాలను, చశ్రేశ్వరదేవి 
మూర్తినీ చెక్కింపించాడు. త్రిభువన తిలకమనే దేవాలయాన్ని కట్టించాడు. తన అన్నగారైన 
1... జననుత భీమ తనూజా! 

సున యార్వీత విభవ తేజ సుభగమనోజా 
విశుత విశిష్ట సమాజూ 
యన నంత్యాప్రాసమగు నహర్చతి తేజా (కవిజనాశ్రయము, సంజ్ఞాఖిషికం) 


మల్లియ రేచన 103 


పంపనగారి పేరిట కవితా గుణార్జవమనే చెరువును తవ్వించాడు, మదన విలాసమనే 
వనాన్ని నిర్మించాడు. ఈ దానాలన్నింటినీ వివరిస్తూ ఆ బొమ్మల గుట్టమీదనే చాలా పెద్ద 
శాసనాన్ని చెక్కించాడు. ఇది అరుదయిన శాసనమే. ఇందులో సంస్కృతాంధ్ర కర్ణాటక 
భాషలలో గద్భపద్యాలున్నాయి. ఈ శాసనంలోనే తనకు 'వాచకా భరణుడ'నే విరుదున్న 
సంగతిని జినవల్లభుడు ఇలా చెప్పుకొన్నాడు. 


అజస్ర జినవందనా గత మునీశ్వర శ్రావక ప్రజా స్తవ 
రవ ప్రతిధ్ననిత శబ్ద కోలాహలైః 

అధిష్టిత దిగంబరో వృషభైల ఏష స్వయం 
పరం వదతి వాచకాభరణ కీర్తి మాకలతః 


ఈ సంస్కృత శోకంలో తనకున్న వాచకాభరణుడన్న బిరుదును చెప్పుకొంటే 
మూడు తెలుగు కంద పద్యాలలో తన దానధర్మాల సంగతి ఈ శాసనంలోనే ఇలా 
చెప్పుకొన్నాడు. 

జిన భావనము లెత్తించుట 

జిన పూజల్‌ సేయుచున్న జీనమునులకు న 
త్తిన యన్న దానమీవుట 

జినవల్లభు బోలగలరె జిన ధర్మపరుల్‌ 


దినకరు సరి వెల్లుదుమని 

జినవల్లభు నొట్టు నెత్తు జీత కవిననకున్‌ 
మనుజుల్‌ గలరే థాత్రిన్‌ 

విను తిచ్చుదునని యవృత విబుధ కవీంద్రుల్‌. 


ఒక్కొక్క గుణము కల్లుదు - 
రొక్కటగా కొక్క లక్క లేరెవ్వరికిన్‌ 
లెక్కింప నొక్క లక్కకు 

మిక్కిలి గుణ పక్షపాతి గుణ మణి గణముల్‌. 

ఈ మూడు కంద పద్యాలనూ చెప్తున్నప్పుడు జినవల్లభుడు తాను తెలుగు 
పద్యాలను చెప్తున్నానని మొదట్లో జా గ్రత్తపడ్డాడు. తెలుగు కవితా సంప్రదాయాలను 
పాటిస్తూ యతిప్రాసలను కరెక్టుగా పాటించాడు. తీరా చివర పద్యం చెప్తున్నప్పుడు ఆ 
సంగతి మరచిపోయి కన్నడ కంద పద్యంలోలాగ ఒక్క ప్రాసనే పాటించాడుగాని యతిని 
విస్మరించాడు. కన్నడంలో యతి పట్టింపు లేదు. తెలుగులో రెండూ తప్పనిసరిగా 
ఉండాలి. అందుకే మల్లియ రేచన ఇలా లక్షణం చెప్పాడు. 


తలల 
2. ఇన్‌స్కీప్టన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ - కరీంనగర్‌ డిస్టీక్ట్స్‌, సంపాదకుడు పి.వి. పరబ్రహ్మశాస్త్రి. పుట 10 
నుండీ, 


104 సమగ్రాంధ్ర సాహిత్యం 


విలస కాదా ద్యక్షర 

ములు వళ్ళగున్‌ ద్వితీయములు ప్రావళ్ళున్‌ 
నెలకొని తమ తమ పాదం 

బుల యతి పై నన్న పాదముల వ్రాలదురున్‌ 


ఈ వళ్ళలో స్వరవళ్ళూ, వర్గవళ్ళూ, సరసవళ్ళూ, ఎక్కటివళ్ళూ అనే నాలుగు 
రకాలున్నాయని రేచన పోషించి చెప్పాడు. ఏ లక్షణకర్ణయినా సరే తనకు పూర్వులు చెప్పిన 
వాటిని లక్ష్యాలుగా తీసుకొని వాటిలోని సంప్రదాయాలను లక్షణాలుగా చెప్తాడు. 
మల్లియ రేచన అందుకే 'పూర్వశాస్రోక విధిని ఈ వళ్ల గురించి చెప్పాడు. తాను ఏయే 
పూర్వశా స్రాలు చూశాడో గాని రెండింటి పేర్లే సందర్భాన్నిబట్టి ఇలా చెప్పాడు. 


అర్థసమ వృత్తాధీకారంలో ఇలా చెప్పాడు. 


ఇప్పాట దొల్లి పింగళాళు 

చెప్పిన క్రియ దప్పకుండ జెలువలరంగా 

జెప్ప బడి వళ్ళు ప్రాసలు 

తప్పక యర్థ సమ వృత్త తతి విదితము గాన్‌ 

తెలుగు ఛందో గ్రంథాలలో కవిజనాశ్రయం మొట్టమొదటిదైతే, భారతీయ ఛందో 

గ్రంథాలన్నింటిలో “పింగళచ్చందమే' ప్రథమమైనది. ఇది సంస్కృతంలో వైదీక, లౌకిక 
వాజ్బయాల ఛందస్సులను సూత్రీకరించి చెప్తుంది. ఈ సూత్రాలకు హలాయుధభట్టు తన 
వార్తికాన్ని రచించారు. అత్యంత ప్రాచీనమైన పింగళచ్చందం మొదలుకొని ఎన్నో లక్షణ 
గ్రంథాలను మల్లియ రేచన చూసి ఉంటాడు. దోషాధికారంలో ఇంకో ప్రామాణికుని 


పేర్కొన్నాడు. 
జయదేవాదిచ్చందో 
నయమున సంక్షీపరూపునం జెలువుగ మ 
ల్లియ రేచన సుకవిజనా 
శ్రయుడీ ఛందంబు జెప్పె జనులకు దెలియన్‌ 


ఈ పద్యంలో రేచన పేర్కొన్న జయదేవుడు ఏ జయదేవుడో తెలియదు. సంస్కృత 
సాహిత్యంలో ముగ్గురు జయదేవులు కనబడుతున్నారు. ప్రసన్న రాఘవ నాటకకర్ణగా ఒక 
జయదేవుడు, శృంగార మాధవీయ చంపూ ప్రణీత అయిన ఇంకొక జయదేవుడు, 
సుప్రసిద్ధమైన గీతగోవిందాన్ని అష్టపదులుగా రచించిన మరొక జయదేవుడూ ఉన్నారు. 
ఈ చివరి జయదేవుడే చంద్రాలోకం, రతిమంజరి, తత్త్వ చింతామణి, కారకవాదములనే 
గ్రంథాలు కూడా చేశాడు. అయితే ఇతడు రేచనకు బాగా అర్వాచీనుడు. ఛందో గ్రంథం 
చెప్పిన జయదేవుడెవరూ కనబడడు. మరి రేచన ఎందుకు చెప్పాడు? 


మలియ రేచన 105 


తెలుగులో ఛందో గ్రంథాలను రచించిన వారిలో రమారమి కక్టుకడపటివాడు 
కస్తూరి రంగయ్య ( క్రీ.శ1740-50). తన ఆనంద రంగరాట్బందంలో ప్రాచీన ఛందో 
గ్రంథకర్ణలను ఇలా పేర్కొన్నాడు. 


చను నుత్తమ గండా థా 

రణ హనుమదనంత సుకవి రాక్షస జయదే 
వనుత శ్రీధర గోక 

ర నీల కంఠాది భీమన చ్చందంబుల్‌ (1-6) 


ఈ గ్రంథకర్ణలలో చాలామంది రేచనకు అర్వాచీనులే. అందుచేత రేచన పేర్కొన్న 
జయదేవాదులలో అద్యులు ఎవరో ప్రస్తుతానికి తేలని సంగతే. లభ్యమవుతున్న ఛందో 
గ్రంథాలలో కవిజనాశ్రయమై ప్రాచీనతమమైనది. కస్తూరి రంగయ్య మల్లియ రేచననూ, 
కవిజనాశ్రయాన్ని బొత్తిగా పేర్కొననట్టే ఈ ఉదాహృత పద్యంవల్ల తోచవచ్చునుగాని, 
భీమనచ్చందం అన్నమాట పూర్తిగా కవిజనాశ్రయానికే వర్తిస్తుంది. మన సాహిత్యంలో 
తర్వాతి లాక్షణీకులు ఆనంతుడు, విన్నకోట పెద్దన్న, వెల్లంకీ తాతంభట్టు, లింగేమగుంట 
తిమ్మన, అప్పకవి, కస్తూరి రంగకవి మొదలైన వాళ్ళందరూ ఈ కవిజనాశ్రయాన్ని 
చదవినవాళ్ళీ. ఇందులోని పద్యాలకు పద్యాలు వాడుకొన్నవాళ్ళీ. ఈ గ్రంథం ఇంత 
ప్రాచీనమైనా, ఇంత ప్రోస్తమైనా దీని రచయిత ఎవరో తేల్చలేని పరిస్థితి ఆ లాక్షణికులవల్ల 
తెలుగు భాషలో ఏర్పడటం శోచనీయం. 


ఈ దుస్థితికి కారణమేమిటి? తరువాత లాక్షణికులెవరూ రచయితగా రేచన పేరు 
ఎందుకు తలచలేదు? కవిజనాశ్రయంలో కనీసం వందసార్లు ఈ పేరు వస్తుంది. అయినా, 
అతనికి చెయ్యెత్తి దండం పెట్టలేదు. అనాదిగా 'భీమన ఛంద'మనే మారుపేరుతో 
కవిజనాశ్రయం చలామణీ అవుతూ వచ్చింది. వేములవాడ భీమకవిని లాక్షణికునిగా 
చాలామంది నుతించారు. కాని భీమనఛందమనేది ప్రత్యేకంగా ఏదీ దొరకలేదు. 
ప్రాచీనుడైన భీమకవి తనంత ప్రాచీనమైన కవిజనాశ్రయం వ్రాసే ఉంటాడని నమ్మడానికి 
కొంత ఆస్కారం అప్పకవి (క్రీ.శ. 1656) మాటలవల్ల కలిగింది. 


గ్రంథాదిని మగణం ఉంటే మంచిదని చెప్తూ ''భారతమునందు శ్రీవాణీ 
గిరిజా'యని శబ్దశాసనుడును, కవిజనాశ్రయమునందు “శ్రీకాంతా'యని వేములవాడ 
భీమకవియను... మొదల గదియించిరి” అంటూ అప్పకవి వ్రాశాడు. అయితే చారిత్రక 
సత్యాలకూ, అప్పకవికీ సగమెరుక. ఇదే అప్పకవి నన్నయగారి ఆంధ్రశబ్ద చింతామణిని 
వేములవాడ భీమకవి గోదావరిలో కలిపేశాడంటూ, అది 500 సంవత్సరాలు అజ్ఞాతవాసం 
చేసి, సారంగధరుని దయవల్ల తరువాత అవతరించిందంటూ అభూత కల్పనలు వ్రాశాడు. 
ఈ అప్పకవి దృష్టిలో బ్రాహ్మణుడు తప్ప ఇంకెవడూ పుస్తకం వ్రాయడానికి వీల్లేదు. 
ఖండించడానికి ఇతడు |బాహ్మణేతరుని పద్యాలను లక్ష్యాలుగా స్వీకరించాడు. అప్పకవి 
దృక్పథం అంతో, ఇంతో అతని ముందు వాళ్ళకూ, తరువాత వాళ్ళకూ లేకపోలేదు. 


106 సమగ్రాంధ్ర సాహిత్యం 


రేచన బ్రాహ్మణుడు కాడు; వైశ్యుడు. పోనీ, వైదిక భక్తితత్సరుడు కూడా కాదు. జైన 
మతస్థుడు. కాబట్టి ఇతనికి పెద్దపీట వేయవలసిన అవసరం మనవాళ్ళకు కలగలేదు. 
వేములవాడ భీమకవి పనిగట్టుకొని డబ్బుకోసం రేచన వ్రాసినట్టు ఈ పుస్తకం వ్రాశాడని 
. ప్రచారం చేశారు. 


“వేములవాడను వెలసీన 

భీమేశ్చరు కరుణగల్లు భీసుకవి నే 

గోమటి రేచన మీదను 

నీ మహి గవులెన్న ఛంద మెలమి రచింతున్‌.”' 


అని భీమకవి అవతారికలో వ్రాశాడని కల్పించి కవిజనాశ్రయంలో అతికించారు. మరి ఆ 
పుస్తకంలో రచయిత తన్ను తాను శతాధికంగా సంబోధీంచుకోవడం ఉంటుంది కదా, 
దానికేం దారి? అందుచేత ఇంకొక పద్యం ఉత్పత్తి చేశారు. 


“నిను నీవె పొగడు వైఖరి 

నొనరించెద దెనుగుబాస నొప్పగ ఛందం 
బును గనక కవిత చెప్పిన 

వినవే లచ్చనము వాడు వెంగలిరేచా!”' 


అని భీమన చెప్పాడట. దీనిని రేచన చెప్పనిచ్చాడా? “వెంగలి' అనే మాటకు మూర్చుడు, 
అవివేకి, వెర్రివాడు, అమాయకుడు, మూడఢుడు, జడుడు అనే అర్భాలున్నాయని కూడా 
అతనికి తెలియదా? విద్యాగంధం లేకపోవచ్చుగాని పల్లెటూళ్ళో కిరాణాకొట్లు పెట్టుకొనే 
కోమటికి గూడా 'వెంగలి' అన్నది తిట్టు అని తెలుస్తుందే! రేచనకు అర్థం తెలియక తల 
ఊపి భీమకవికి డబ్బు ఇచ్చి ఇలా వ్రాయించుకొన్నాడా? వశ్యవాక్కు, శాపానుగ్రహదక్షత 
ఉన్నవాడూనని నమ్ముతున్న వేములవాడ భీమకవికే డబ్బు కక్కుర్తిని అంటగట్టడానికి 
మనవాళ్ళు వెనుతీయలేదు. ఇంతకూ వేములవాడ భీమకవి రేచనకు చాలా అర్వాచీనుడు. 


అందుకే ఈ పద్యాలు ప్రక్షిప్తాలని చాలామంది విశ్వసిస్తారు. అయినా కవితా 
వైఖరినిబట్టి ఈ అవతారిక ప్రక్షిప్తం కాదనియే నమ్మిన జయంతి రామయ్య పంతులుగారిని 
ఏమనగలం? వారు ఆంధ్ర సాహిత్య పరిషత్తు తరపున కవి జనాశ్రయాన్ని వేములవాడ 
భీమకవి కృతిగా 1917లో తొలిసారి అచ్చు వేయించారు. లాక్షణీక లోకంలో చిరకాలం 
నుంచి ఇదే అభిప్రాయం చలామణీ అవుతున్నది. కాబట్టి అలా చేశారనుకోవాలి. 


ఈ ప్రవాదనను పక్కకుపెట్టి, గ్రంథంలోని అంతస్సాక్ష్యాన్నిబట్టి కృతికర్ణ గురించి 
ఇంకా వినరంగా తెలుసుకొందాం. 

కవిజనాశ్రయ రచన ప్రారంఖించేనాటికి తెలుగులో ఎన్ని కావ్యాలున్నాయో 
తెలియదుగానీ, తెలుగు కవులు ఒక విలక్షణమైన ఛందోరీతిని అనుసరించేవారు. 


మల్లియ రేచన 107 
కన్నడానికీ, తెలుగుకూ సంస్కృత, ఛందో గ్రంథాలే మార్గసంప్రదాయానుసరణకు 
మార్గాలు, అఆయికే ఉపగణాల పరిగణనలో తెలుగువారిది ప్రత్యేక విధానం. పింగళ 
చ్చందం ప్రకారం ఏర్పడే అక్షరగణాలలో నేడు అందరికీ నోటికి వచ్చే 'యమాతారాటి 
భా నస' అనే అష్ట గణ పరిగణన సర్వసామాన్యమేగాని సంస్కృతంలో లేకుండా కన్నడ, 
తెలుగు ఛందస్సులలోనే కనబడే ఉపగణాలలో రెండు భాషలూ రెండు ఫిన్న పద్దతులను 
అనుసరిస్తాయి. కన్నడంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర గణాలనే మూడు పేర్లతో ఇరవై ఎనిమిది 
ఉపగణాలను లెక్కిస్తారు. తెలుగువారు సూర్య, ఇంద్ర చంద్రగణాలనే మువ్వరుస 
కేటాయింపులో కేవలం ఇరవై రెండు ఉపగణాలనే లెక్కలోనికి తీసుకొంటారు. 


మల్లియ రేచన తన కవిజనాశ్రయంలో ఇంద్ర, సూర్య, చంద్రగణాలనే ఈ 
కిందివిధంగా చెప్పారు. 
భరత నగ నేల సలంబులు 
వరుసనె యియ్యారు నెన్న వాసవ గణముల్‌ 
మరి నహము విన గణంబులు 
సరవిం దక్కినవి యెల్ల జంద్ర గణంబుల్‌. 


తెలుగువారికి విలక్షణమైన ఈ ఉపగణ విధానాన్ని చెప్పడంచేత అప్పటికే తెలుగు 
కవులు అనుసరిస్తున్న ఒక విలక్షణమైన సంప్రదాయాన్ని రేచన చెప్పాడని భావించాలి. 
తెలుగు కవిత్వం కేవలం శాసనాలలో పద్య రచనకే పరిమితం కాలేదనీ, కావ్యరచన 
సాగుతూ ఉండేదనీ చెప్పవచ్చు. అయితే అనవద్య కావ్య లక్షణాలను చెప్పే (గంథం 
లేనందువల్ల రేచన ఒక ఛందో గ్రంథాన్ని రచించవలసీ వచ్చింది. సత్కావ్యాన్ని చెప్పే కవులు 
పౌందరాని వస్తువులేవీ ఉండవు. కావ్యమంటే ఏమిటి? 


కమనీయ సమస్త కళా 
గమములకును జన్మభూమి కావ్యము! కావ్యా 
గమ విదుడు సర్వ విదుడని 

సమయ చతుష్టయమునందు జదివిరి మోదలన్‌. 


శ్రుతులు, శ్రుత్యంతాలు, రాద్ధాంతాలూ, సిద్ధాంతాలూ అనే నాలుగింటినీ సమయ 
చతుష్టయమంటారు. ఈ శాస్తార్థ సరణీని చెప్పే కవిత్స తత్త్వము భూమండలంలో 
పూజింపదగ్గది. అయితే లక్షణాలు తెలియని కవి చేసే రచనలు గుడ్డివాడు, గుడ్డి గుర్రాన్ని 
ఎక్కి స్వారి వెడలినంత హాస్యాస్పదంగా ఉంటుంది. సత్కృృతికి ఉదాత్త ఫలమూ, కీర్త 
వసాయి. 


గద్యకావ్యాలూ, పద్యకావ్యాలూ అని కావ్యాలు రెండు రకాలు. ఆనాడు 
సద్బినాడులో గద్యకావ్యాలు గూడా ఉండేవి కాబోలు. అందుచే దేచన ఇలాగ లక్షణుం 


చెప్పాడు. 


108 సమగ్రాంధ్ర సాహీత్యం 


హృద్యాన వద్యకావ్యము 

గద్యము పద్యమని చెప్పగ ద్వావిధమగున్‌ 
గద్యమ పార పదనిక 

రద్యోతి తనవ రసార్థ రచనల నెగడున్‌. 


ఆనాడు గద్య కావ్య రచన ప్రచారంలో ఉండకపోతే రేచనకు రెండు తరాల 
పూర్వమే చాళుక్య భీముని 'కొరివి' (నలొండ జిల్లా) శాసనంలో ఎంచక్కటి గద్య 
కుసుమాలు ఇంతగా వికసేంచవు. శాసన పాఠాన్ని చూడండి, 


“శ్రీ విక్రమాదిత్య నృపాగ్రతనయుడైన చాళుక్ళథీముడు, శాచ కందర్పునకు 
వేంగీశ్చ్వరునకు రణమర్థనృయకులతిలకుండైన కుసుమాయుధుండు గన్నర బల్లహున కస్త 
ప్రొప్తంబైన రణమర్ధకంఠియ దనభుజ వీర్య బలపరాక్రమంబునం హెచ్చి కంఠియగట్టి, 
పట్టంబెత్తి ఖడ్గసహాయుడై నేలయెల్లం గావంబూని మంచికొండనాడా దిగ వేంగీదేశము 
విష్ణువర్ధనుతో నర్ధరాజ్యంబు సేయుచున్న కుసుమాయుధు పెద్దకొడుకనేక రిపున్నపతి 
మణిమకుట మకరికా.... మస్ఫృణిత... గల కలావర్తండు రాజ్యంబు సేయుచు నిష్ట 
విషయకామ భోగంబు లనుభవించుచు సుఖంబునుండి యొక్కనాడు. 


“కొరవి నల్ల జెరయ కొడుకు పెద్దన (ను) కావించి “నీవు నా ప్రాణ 
సెమానుండవైన చెలివి నీ చేసిన యుపకారంబునకూ బ్రత్యుపకారంబు సేయవలయు 
నీకేమి వలయుం? దాని వేండి కొమ్మన్న... శ్రీ నాకెల్లం గలదేమి లేకున్న 
వేండికొండుమయిననుం బరోపకారంబు పొంది... కొరవియున్న భీముడు సల్కల 
కులసనపడినిగెల్చి శ్రీనిరవద్యుండనేక సమరసంఘట్టన భుజాపి భాసురుండై తమయన్న 
రాజ్యశ్రీల కెల్లన్‌దాన యర్హుండై చేకొనినిల్చి భీమ సల్కికేయన్‌ ధనకనకవస్తు 
వాహనోత్సవంబుల్‌ తమయన్న గొణగయ్య చేసిన ధార్మువులు... 


(తెలంగాణా శాసనాలు 1వ సంపుటి. పుట 163) 


ఈ శాసనంలో చెప్పిన చాళుక్ళథీముడు క్రీ.శ. 892లో పట్టంకట్టుకొన్నాడు. 
శాసనకాలం మహా అయితే మరో ఏడాది తర్వాతది కావచ్చు. అందుచేత మల్లియ రేచనకు 
రెండు తరాల పూర్వమే చక్కని వచన రచన తెలుగులో జరుగుతూ ఉండేదని కచ్చితంగా 
చెప్పవచ్చు. 

కన్నడ భాషలో గద్య రచన రేచన సమకాలికులే చేస్తూ ఉండేవారు. క్రీ.శ 920 
ప్రాంతాలలో శీవకోట్లాచార్యుడనే జైనుడు “వడ్డారాధనే' అనే కన్నడ గద్య గ్రంథాన్ని 
రచించాడు. ఇందులో పంధొమ్మిదిమంది జైన మునుల కథలు కథనం చేశాడు. ఇందులోని 
భాష కన్నడం. శైలి సంస్కృత, కన్నడాల మిశ్రమం. దొరికినంత వరకు కన్నడ 
సాహిత్యంలో ఇదే మొదటి గద్యకావ్యం. నిజానికి ఆ భాషలో మొట్టమొదటి సాహిత్య 
కృషి కూడా అదే అని చరిత్రకారులు చెప్తారు. నృపతుంగుని కాలంలో వెలువడిన 
'కవిరాబి మార్గం' లక్షణగ్రంథం మాత్రమే. 


మల్లియ రేచన 109 


అయితే క్రీశ. 815-877 మధ్యకాలంలోని కవిరాజ మార్గంలోనే గద్య కావ్య లక్షణం 
సమ సంస్కృత గద్య కావ్యాల విషయం చెప్పారు. 

పద పాద నియత నియమాస్పదమల్ల దళం కృతం, క్రియకారక దోళ్‌ 

పుదిదర్ధ వ్యక్తియనే పుదు 'గద్యో' మనేక రూపభేద విభక్తం. (1-25) 


కన్నడ గద్య కథా వాజ్మయంలో ప్రకటతర వస్తు విస్తరమూ, పండిత ప్రీయము, 
గద్భు పద్య మిశ్రితమైన మార్గ మహాకావ్య లక్షణాలుంటాయని వేత్తలు చెప్పారు. చంపూ 
కావ్యాలలో నిరతిశయ వస్తు వస్తరము ఉంటుంది. మల్లియ రేచనను ఆశ్రయించుకొన్న 
కవులు చాలామంది వస్తుకవులే.. తాను వస్తుకవి బనాశ్రయుడనని తేటగీతి లక్ష్యంలో 
చెప్పుకొన్నాడు. ఆనాడు వస్తు కవితను అందరూ ఉధృతంగా చెప్పేవారు కాబోలు. దీని 
ప్రభావం తర్వాత తరాలపై కూడా చాలా ఉంది. 


మల్లియ రేచనకు రెండు తరాలర్వాచీనుడు నాగవర్మ అనే కవి క్రీశ 990 
ప్రాంతాలలో ఉండేవాడు. ఇతడు కూడ పంపనగారి పూర్వులలాగే వేంగీ మండలం 
వంగిపర్రునుండి వచ్చిన తెలుగువాడే. రాజభాష అయిన కన్నడంలో కావ్యాలు చెప్పిన 
ఘటీకుడే. ఈ నాగవర్మ బాణుని కాదంబరిని కన్నడ చంపూ కావ్యంగా రచించాడు. 
అందులో ఒకచోట ఇది వస్తు బంధం అని చెప్పాడు. 


ఇదుచోద్యం కవిహృద్గతం నవరసం నిరోషమెందీగళా 
దదు కాదంబరి సేవ్యమాడు దనితుం తానెయ్టె భూభాగదోళ్‌ 
ఉదిత శ్రీకవి నాగవర్మనవచస్పందోహదిం దోషమం 
దదలంకారద వస్తు బంధ మిదు తానెం మూడదేంగెయ్యదో కి 


వస్తు కవితను చెప్పే ఈ నాగవర్మ కవిజనాశ్రయాన్ని చదివే ఉంటాడు. అది ఇచ్చిన 
ఉత్తేజంతో కన్నడ ఛందో గ్రంథం ఒకటి రచించదలచాడు. ఛందోంబుధి అనే పేరుతో ఒకటి 
రాశాడు. రేచనలాగే తానూ జయదేవాద్యర ఛందోద్యయ ప్రయోగాలు చూశానన్నాడు. 
అయితే రేచన పేరు ఎత్తలేదు. ఈ నాగవర్మ జైనుడు కాదు. వేదమతానుయాయి అయిన 
బ్రాహ్మణుడు. ఇతడు ఒక విలక్షణమైన పని చేశాడు. సర్వసాధారణముగా కవులు తమ 
కృతులను రాజులకో, ఇష్టదైవాలకో అంకితమిస్తారు. నాగవర్మ మాత్రం ఛందోంబుథిని 
తన భార్యకే అంకీతం వము 'నాగవర్మ యంకిత పద్ధతి యత్యంతము ప్రశంసనీయము'' 
అని చెప్తూ నిడుదవోలు వెంకటరావుగారు ఇంకా ఇలా వివరించారు.* ఆయా 
ఘట్టములలో నామెను సంబోధించునపుడు నాగవర్మ వాడిన విధుచింతానన, విఖీడేక్షణ, 
మదవతి, అంబరుహలోలనయన, వ్యాలోలనీలాలక మొదలగు సంబోధన లీనాటి వారికీ 
వింతగ దోచవచ్చునుగాని యంతకన్న విడ్తూరములగు సంబోధనలున్నవి. 


3. దక్షిణ భారత సాహీత్యములు - 1922. పుట 72 
4. ఆంధ కర్ణాట సారస్వతములు - పరస్పర ప్రభావాలు - పుట ౫. 


110 సమగ్రాంధ్ర సాహిత్యం 


సగ్గరా, మహాస్రగ్ధరా సంబోధనలు - నాలుగు పాదములలో ఇంచుమించు రెండు 
పాదములు - 

స్రగ్ధరా - శ్యామే రామాఖిరామ గురుక్కుచ యుగళీ మల్లికాచారు పుష్పోద్దామ 
ప్రోద్ధామకేశాన్నిత బగెవసరిం స్రగ్ధరానామ వృత్తం 

రెండవ పాదాంతము - 

మహాస్రగ్ధర... మహాస్రగ్గరా నామ వృత్తం 

గురువృతోత్తుంగ వక్షోరుహ భరవిలసన్మధ్య రేఖావిలాస 

స్ఫురిత ప్రోద్ధామ కాంచీ ఘనమణీ నితంబస్థలా భోగభారే 

ఇట్టి సంబోధనలానాడునూ వాడుకలో నుండి నుండవుగాని కావ్యములందున్న 

తన భార్యను సంబోధిస్తూ ఛందో గ్రంథం చెప్పాలన్న ఉద్దేశం, బహుశా 
నాగవర్యకు కవిజనాశ్రయం చదివాకనే స్ఫురించి ఉండవచ్చు. రేచన తన కృతిలో తనను 
తాను సంబోధించుకొంటూ .రమారమి అన్ని పద్యాలూ చెప్పాడు. ఆ సంబోధనలలో 
కూడా 'కమలాధీశా' (1-72). శ్రీ రమణీ ప్రియా (2-103), శ్రీ తన్వీ ప్రముదితచిత్తా॥ 
(2-135). శ్రీ దయతాదిపా (3-20). మొదలైనవీ ఉన్నాయి. స్వీయ విషయ సూచనకు 
కమలాదీశుడు (2-132); శ్రీదేవీపతి (5-27), శ్రీ సమేతుడు (3-16), శ్రీ నారీప్రియకరుడు 
(4-1) మొదలైన ప్రయోగాలు. కనబడతాయి. బహుశా మల్లియ రేచన భార్య పేరో, 
ఇష్టపత్ని పేరో కమలగానీ, శ్రీడేవిగాని కావచ్చు. అయితే ఈ కవిజనాశ్రయుడు దక్షిణ 
నాయకుడు మాత్రమే కాదు, శృంగార శేఖరుడు. 


తన ్వవోషణాలలో పాండిత్యం తరువాత రూపం గురించి చెప్పుకొన్నది ఎక్కువ. 
సుగుణ సుందర తరుణీస్మర విభుడు, వారస్త్రీ సంసేవ్య వక్షుడు, సుందరీవశ్య విద్యామణీ, 
కుచభారనచు వధూముఖాం భోజ భాస్కరుడు, అనంగ సన్నిభాంగుడు, మానినీ 
కామనిభుడు మొదలైనవి ఇతని రాసిక్కతను తెలియచేస్తున్నాయి. కృతి రచనలో రేచనకు 
సాయపడిన జినవల్లభుడు కూడా ఏం తక్కువ తినలేదు. తన వైనాలను ' బొమ్మలగుట్ట' 
శాసనంలో ఇలా చెక్కించుకున్నాడు. 

గీతంగాతు మనేక భేద సుభగం కావ్యాని సోచా వచం 

వాచా వాచాయితుం ప్రీయాణీ వదితుం సాద్ధాష్కకర్తుం సతాం 

భోగాన్సేవితు మంగనారమ యితుం పూజాం విధాతుం జీనే 

బానీతే జినవల్లభుః పరమిదం పంపాఖిధానానుబః | 


ఈ శోకంలో “అంగనా రమయితుం' అన్న ప్రశంస గమనించదగ్గది. కవిజనా 
శ్రయాన్ని రచించిన శావకాభరణుడూ, దానికీ సహాయం చేసిన వాచకాభరణుడు 
మతంవల్ల జైనులైనా మోక్షానికి ముందు మెట్టుమీద ఎక్కువసేపు నిలబడీపోయిన 
భవ్యులలాగ కనబడతారు. 


మల్లియ రేచన 111 


జైనులను భవ్యులంటారు. జీనవల్లభుడు తన శాసనంలో తాను భవ్యరత్నాకరుడనని 
చెప్పుకొన్నాడు. .జైన సమూహాలను భవ్య జనత అన్నాడు. కన్నడ శాసనాలలో ఈ పదం 
రూడి అయింది. హంపీ నగరాన్ని బుక్కరాయలు స్థాపించు కున్నప్పుడు అక్కడ 
వైష్టవులకూ, జైనులకూ చాలా వివాదాలు ఏర్పడ్డాయి. భవ్యులను భక్తులు దారుణంగా, 
అన్యాయంగా చంపీస్తున్నారని బుక్కరాయలకు జైనులు మొరపెట్టుకున్నారు. వాళ్ళ 
వివాదాన్ని సామరస్యంతో అతడు పరిష్కరించాడు (చూ! ఎపిగ్రాఫియా కర్ణాటికా రివ 
సంపుటం మాగడీ తాలూకా 18వ శాసనం). విజయనగర నిర్మాణ కాలంలో కూడా 
జైనులు అధిక సంఖ్యలో ఉండేవారు. దేశమేలే రాజులూ, సైన్యాలను నడీపే సీనానులూ 
భక్తులకు ఆలయాలు కట్టించారు. ఆయుధోప జీవులైన సైనిక ప్రముఖులు అహింసను 
బోధించడం, ఆచరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమే. కవిజనా శ్రయకర్ణ గంటంతో 
పాటు ఖడ్గంకూడా పట్టినవాడే. 


మల్లియ రేచన మంచి పరాక్రమశాలి. కనుక ఇంత “సుందరీవళ్య విద్య' 
అలవరచుకొన్న వాడనుకోవాలి. ప్రహరణ కుశలుడు, ఆనతారి, మృగేంద్రోద్య 
చ్పార్యుడు, అమిత సాహసుడు, మందరభూభృత్సమానుడు అనే పదాలు ఇతని శౌర్యాన్ని 


చెప్తున్నాయి. ఇతడు బహుశా చిలుకూరి వీరభద్రరావుగారు చెప్పినట్లు సేనానీ కావచ్చు... 
లేకపోతే ప్రహరణ కౌశలానికి ఆస్కారముండదు; ఆనతారి అవడానికి వీలుండదు. 


ఒకవేళ ఇతడు వణిగ్వంశ చూడామణి కనుక, కులవృత్తి అయిన వ్యాపారమే చేసినా 
పెద్ద పెద్ద సార్ధవాహులను, బిడారులను నడీపి వుంటాడు. దారి దోపిళ్ళు విచ్చలవిడీగా 
జరిగే ఆ కాలంలో వ్యాపారానికైనా మంచి సాహసముండాలి. 


అతని సాహసాన్ని తెలియజేసీ విషయాలు మనకు లఖించవుగాని సాహిత్య 
సంప్రదాయాన్ని తెలుసుకోవడానికి ఆధారాలున్నాయి. ఇవాళ మనం '"ఆరసున్నా 
లున్నాయని భావించే పదాలను కొన్నింటిని నిండు సున్నాలతో ప్రాసస్తానంలో 
ప్రయోగించారు. ఉదాహరణకు ఈ పద్యం చూడండి. 


“మూండు సేసిన గణములు రెండు నలములు 

మూండి నగణములును మొగినహంబు 

పోండిగాగ నర్గమున కగు మీద ని 

ట్లుండ జెప్పవలయు నొగి ప్రగీతి..' 

ఈ ప్రగీతి అనేది దేశి కవితలకు చెందిన జాతులలోనిది. మల్లియ రేచడు తన 
కాలంలో వుండే కవితలనూ, దేశ కవితలనూ బాగా పరిశీలించాడని తెలుస్తున్నది. తన 


5. Social and Poltical Life in VIZAYANAGARA EMPIRE by BA. SALATORE Vol. 103 


112 సమగ్రాంధ్ర సాహిత్యం 


కాలంలో పాటలు ప్రచారంలో వుండి అందులో తాళంకోసం మాటల హ్రస్వాలను దీర్ణం 
చేయడం అతను గమనించి వుంటాడు. అందుకే దోషాధికారంలో- 


“వెలయగ జెజూకు విలుగొని 
యలరమ్ముల జేతబట్టి యంగజుడు విరా 
హుల నేయు నేర్చుకడిమిన్‌ 

దొలమెలయగ ననిన గాకు దోషంబయ్యెన్‌. 


అని చెప్పాడు. “చెళాకు విల్లు “విరాహుల' అనకూడదన్నాడు. అప్పుడు శృంగార 
గేయాలు ప్రచారంలో ఉండేవా? జైనులు వ్రాసిన లెక్కల పుస్తకాలలో సైతం శృంగార 
ముందని, మహావీరాచార్యులవారు వ్రాసిన సారసంగ్రహ గణితంలోని శోకాలను చూస్తీ 
తెలుస్తుంది. 


మల్లియ రేచడు తాను శ్రావకాభరణుడనని అడుగడుగునా చెప్పుకొన్నా జైనమత 
ప్రసక్తి ఉదాహరణలుగా రెండు చోట్లనే చెప్పాడు. దోషాధికారంలో - 


““ఘనదండ కాష్ట కృష్టా 

జినములు సొగయింపనొక్క జినముని చనుదెం 
చెననగ సమయ విరోధం 

బని కవులకు జెప్ప కవిజనాశయుడొనరన్‌. 
జీననుత ధర్మ మహింసయ 

యను మతమున వితతముగ గజాసురు బాపం 
బని చంపడయ్యె నీశ్చరు 

డన నిది యాగమ విరోధ మనిరి కవీంద్రుల్‌.” 


_ జైనమతం ఒకనాడు తెలంగాణాలో చాలా ఉచ్చస్థితిలో వుండేది. 'చాప చిరిగినా 
చదరంత' అని ఎంత తుడిచిపెట్టుకొనిపోయినా నిన్న మొన్నటిదాకా జైనులు 
తెలంగాణాలో వుండేవారని శేషాద్రిరమణకవులు వ్రాశారు. వేములవాడలోనూ, 
పరిసరాలలోనున్న మూడేపల్లి, డిలాసవరం, కొత్తపల్లి, నగనూరు మొదలైన గ్రామాలలో 
నేటీకీ జైన దేవాలయాలు వున్నట్టు జయంతి రామయ్యగారు కూడా రాశారు. పూర్వం 
వేములవాడ, దానికి అరకోసు దూరంలోని నామపల్లి కలసి పెద్దపట్టణంగా వుండేదట. 
వేములవాడలో లేమలు (భోగ స్త్రీలు) నివసించడం చేత ఆ గ్రామానికీ లేమలవాడ అనే 
పేరొచ్చిందట 


లేమలవాడలో నివసించబట్టే కాబోలు ఛందో గ్రంథంలో సైతం శృంగారాన్ని రేచన 
తీసుకువచ్చాడు. దోషాధికారంలోని ఈ పద్యం చూడండి. 
6. _పరిషత్ర్రచురణ కలిజదాశ్రయం పీఠికలో జయంతి రామయ్యగారు చెప్పిన మాటలు ఇవి. 


మల్లియ రేచన 113 


ప్రియమున నే నిన్ను మనః 

షియు పాలికి బుచ్చబోయి బింబాధరః పా 
డియె యిట్లు చేయనని సం 

శయార్థముగ జెప్ప గృతుల సంశయమయ్యైన్‌. 


నాయిక తన చెలికత్తెను దూతిగా నాయకుని వద్దకు పంపిస్తే అక్కడ కాని పని 
జరిగింది. తిరిగి వచ్చిన దానిని చూసి నాయిక ప్రశ్నించడం, వ్యంగ్యంగా సూచించడం ఈ 
పద్యంలో చెప్పాడు. ఛందో[గ్రంథమే రాశాడు గాని రేచన అలంకారశాస్త్రం రాస్తే ఎన్ని 
చెప్పేవాడో, చెవికింపుగా ఎన్ని వినిపీంచేవాడో. 


శ్రావ్యత అన్నది ఛందో సుగుణాలలో ముఖ్యమైనది. దేశి తెనుంగుల తియ్యని 
నొడుపుల తెల్లముగా నర్థ దృష్టి తెలుపుట ముఖ్యమని కూడా రేచన పండితుని మతము. 
సులలితముగ విలసత్పదములలో రసికమైన రచనలు ఎసగి ఉంటాయని అతనికీ తెలుసు. 
వినడానికీ కమ్మగా ఉండేచోట పాదాలూ, పాదమధ్యపదాలూ విరగాలన్నది ముఖ్యం. 
దీనికోసమే యతి అన్నది అవసరమైంది. రేచన యతి గురించి ఇలా చెప్పాడు: ' 


విశ్రాంతి, విరతి, విశ్రమ 

విశ్రామ, విరామ, విరమ విరమణ లనగా 
విశ్రతమగు యతి కృతి కధి 

క శ్రావ్యంబై బెడంగుగా నిడవలయున్‌. 


శ్రవణ సుభగంగా ఊండడం కోసమే మధ్యాక్కర లక్షణంలో మూడవ గణముపై, 
అంటీ నాలుగవ గణము ప్రథమాక్షరం యతికి స్థానంగా నిర్దేశించాడు. అయితే వేములవాడ 
చాళుక్యుల రాజ్యంలో పూర్వంనుంచీ ఉన్న ఈ సంప్రదాయాన్ని వేంగీ చాళుక్యులు 
మార్చేశారు. క్రీశ. 898-934 ప్రాంతంలో బెజివాడలోని యుద్ధమల్లుని శాసనంలోని 
మధ్యాక్కరంలో నాలుగింటిపై, అంటీ అయిదోగణం మొదటి అక్షరంపై యతిని నిల్చ్బడం 
ప్రారంభించారు. 


స్వస్తి నృపాంకు శాత్యంత వత్సల - సత్య త్రినేత్ర 

వీస్తర శ్రీ యుద్ధమల్లు డనవద్య - విఖ్యాత కీర్తి 

ప్రస్తుత రాజాశ్రయుండు త్రిభువ నా - భరణుండు సకల 

వస్తు సమేతుండు రాజ సల్కి భూ - వల్లభుండరి, 

వేంగీ చాళుక్యులు తెచ్చిన ఈ మార్చునే నన్నయగారు తమ భారత రచనలో వాడిన 
39 మధ్యాక్కరలలో పాటించారు. అయికే చెవికింపుగా ఉండని ఈ యతి స్థాన విధానాన్నీ 
తర్వాత కవులెవరూ అనుసరించలేదు. నన్నయగారి పిమ్మట మధ్యాక్కరను చెప్పిన 
ఎర్రనగారు పాత పద్ధతిలో మూడింటిపైననే యతిని, రేచన మతం ప్రకారం చెప్పారు. 
లక్షణకర్తలందరూ దీనినే ఆమోదించారు. “ఏ లాక్షణీకుడును నన్నయ మతమును 


114 సమగ్రాంధ్ర సాహిత్యం 


స్పృశింపలేదు; సరిగదా స్మరింపలేదు. కారణము దురూహ్యము'”* అని రావూరి దొరసామి 
శర్మగారు బాధపడ్డారు.” 


కారణం చాలా సహజమైనదే. కంద పద్యంలో చేసిని జగణ మెందుకు 
నిషేధించారు? శావ్యతకు భంగమనే. అదే జగణం నాలుగింట ఉంటే చక్కగా 
లయాన్వితంగా ఉంటుంది. రేచన కొన్ని కందాలలో నాలుగింట జగణం ప్రయోగించాడు. 
దీనిని బ్రౌను దొరగారు గుర్తించారు. క్రీశ 1325లో కాగితం ప్రతిని పట్టించి 
ఆంగానువాదం చేస్తున్నప్పుడు - 


““పరగిన విమల యశో భా 

సుర చరితుడు ఖీమనాగ్ర సుతు డఖిల కళా 
పరిణతుడయ్యెను భూ సురో 

వర ప్రసాదోచిత ధ్రువ శ్రీయుతుడై'' 


అనే పద్యంలోని నాలుగో పాదం గురించి హెచ్చరిక చేస్తూ 'NOte here an amphibrated 
వరపు appears in the 4th place. Which is'very rare అని దొరగారు నోటు 
రాసుకున్నారు. (D. 1279) 


రేచన కందాలలోనే కాదు. పొన్నమయ్యగారి కందాలలో కూడా నాలుగింట 
జగణం నేను గుర్తించాను. తెలుగు కవులలో ఈ ప్రయోగాన్ని చక్కగా వాడీన ప్రసిద్భృలలో 
తిమ్మనగారు ప్రముఖులు. శ్రీరంగం శ్రీనివాసరావు తన సిరి సిరి మువ్వ శతకంలో ఇలా 
చెప్తాడు. 
జగణంతో జగడం కో 
రగా దగదు కాని దాని రస్సాగొయ్యా 
నగలాగ వెలుగును గదా 
చిగిర్చితే నాలుగింట సిరిసిరిమువ్వా 


నిజమే. యతి ప్రాసలు తెచ్చిపెట్టకొన్నట్టుగాక చిగిర్చినట్టు ఉండాలి. కవి 
గ్రంథంలోని విషయాలే కాదు, వాటిపై వ్యాఖ్యానాలు కూడా అతికినట్టు ఉండకూడదు. 
కవిజనా శ్రయకర్ణ ఎవరన్న సంగతి గ్రంథంలోని ఆంతరంగిక సాక్ష్యంవల్ల తిలుస్తున్నా, పెద్ద 
గందరగోళాన్ని తర్వాతి వాళ్ళు సృష్టించారు. ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఈ గ్రంథానికి 
పది ప్రతులు ఉన్నాయి. వీటిలో మూడు కాగితాల ప్రతులు (0 1279; 0 1303; 0 1304). 
7. తెలుగు భాషలో ఛందోరీతులు - పుట. 159. 


8. ఈ పద్యంలోని రెండవ పాదంలో యతి భంగాన్ని కవి కావాలనే చేశాడు. “రాకు 'ఠ కంటికింపైన 
" యతి అన్నాడు. 


మల్లియ రేచన 115 


మగతావి తాళపత్ర ప్రతులు (0 1280 నుండి 0 1287 దాకా). వీటిలో 0 1280 అనే పతికి 
ఇంగ్లీషులో వివరీణ ఇస్తూ ఇలా చెప్పారు. 


"Tt can be made out from this that the Author, Mallyarecana (not Recana son of 
Mallya}, the eldest son of Bhimana, sumamed kavijanasrayudu and Sravekabhara- 
nankudu wrote this work with the help of Vacakabharanudu.” 


ఇంగ్లీషులో ఇంత స్పష్టంగా చెప్పిన 'గ్రంథానికే తెలుగు వివరణలో “దీనినిబట్టి 
కవిబనా శ్రయుడు.”. శ్రావకభరణాంకుడు. అగు మల్లియ రేచన (మల్లియ కొడుకు) 
వాచకాభరణుడనువాడు (భీమన కొడుకు?) సహాయుడు కాగా కవిజనాశ్రయమను 
ఛందమును రచించెనని తెలియుచున్నది.” 


ఇంగ్లీషు వివరణలో ౧౦ Recana son of Malltya అన్నాక తెలుగులో మల్లియ 
కొడుకు? ,అనే ప్రశ్నార్థకాన్ని కుండలీకరణాలో పెట్టడంలో గ్రంథాలయాధికారుల 
ఉద్దేశం ఏడైనా, రేచన విషయంలో స్పష్టమైన చారిత్రక అవగాహన లేదన్న సంగతి 
విశదమవుతుంది. 


రేచన భీమన కొడుకే. అందులోనూ పెద్ద కొడుకే. అయితే మల్లియ రేచన అనే 
పేరులో మల్లియ అనే ప్రధమావయవం అర్థమేమిటి? బహుశా ఇది ఇంటి పేరో, తల్లి పేరో 
కావచ్చు. “వైశ్ళకుల ప్రకాశికలో ఉన్న బోలెడు ఇంటి పేర్లలో మల్లియ, మల్లెల అనే పేరు 
కనబడలేదు. కాబట్టి తల్లి పేరి కావచ్చును. మధ్యయుగాలలో కూడా మైలమ భీముడు, 
ప్రోలమ తిక్కడు మొదలైన పేర్లు చరిత్రలో కొత్తకావు. మల్లియ అన్నది తల్లి పేరే అన్న ఈ 
సంజాయిషీ ప్రస్తుతానికి ఊహాగానం కిందే పరిగణించాలి. భావి పరిశోధనవల్ల దీనిని 
ఖరారు చేయవచ్చు. లేదా కొట్టిపారేయవచ్చు. అంతదాకా ఇలాంటీ వింతలు 
కలపకూడదు. 


వికట కవులు కొన్ని వింతలు కల్పించి 
కవిజనాశ్రయంబున గలిపినారు 


అని అప్పకవి చెప్పనే చెప్పాడు. తానే కొన్ని కల్పించి ప్రచారం చేశాడు. లాక్షణికులు 
తమకు అభిమతమైన వాటిని రచించి ప్రసిద్ధల పేరిట ప్రక్షీప్తం చేస్తారు. ప్రామాణికులు 
మాత్రం సమంజసమైన వాటినే స్వీకరిస్తారు. కవిజనాశ్రయములో చెప్పిన లక్షణాలను 
ఎవరెవరు ఎలా అనుకరించినదీ, వాడుకొన్నదీ మన సాహిత్య పరిశోధకులు బాగా 
వివరించారు. విద్వాన్‌ రావూరి దొరస్వామిగారు అనంతుని ఛందానికీ, కవిజనాశ్రయానికీ 
ఉన్న పోలికలను చూపెడుతూ 42 పేజీల సుదీర్హమైన, సప్రామాణికమైన వ్యాసాన్ని 
ప్రకటించారు.) ఇతర పరిశోధకులూ కృషి చేశారు. 


9. ఆంధ్ర సాహిత్ళు పరిషత్పత్రిక - ౩8వ సంపుటం. 


116 సమగ్రాంధ్ర సాహిత్యం 


“కవిజనాశ్రయము ప్రాచీనమైన, ప్రథమమైన ఛందోలక్షణ గ్రంథము కాబట్టి 
తరువాత ఛందోలక్షణములన్నియు దీనినే అనుసరించినవి. తెలుగునందు ఛందో 
గ్రంథములు దాదాపు ముప్పదియైదున్నవి. ప్రఖ్యాతమైనవి కొద్దిమాత్రమే” అని 
సంపత్కుమారగారు వ్రాసి ఆ కొద్ది గ్రంథాలను కవిజనాశ్రయంతో కైపారు వేశారు.!9 


కవిజనాశ్రయము తొలి గ్రంథం. కనుక ఇందులో చిత్రకవిత్వం గురించి, బంధ 
కవిత్వం గురించి ఏమీ చెప్పలేదు. రేచన కాలానికి రగడలు శిష్టసాహిత్యంలో లేవు 
కాబోలు వాటికీ లక్షణం చెప్పలేదు. కవిజనాశ్రయంలో గూడ కవితను చూసిన 
పరిశోధకులు కూడా లేకపోలేదు. నన్నెచోడుని మీద ప్రత్యేకంగా కృషి చేసిన దేవరపల్లి 
వెంకటకృష్టారెడ్డిగారు కవిజనాశ్రయంపైన కూడ తమ విలక్షణ దృష్టిని ప్రసరింపజేశారు. 
“తెలుగు తొలికావ్యం కవిజనాశ్రయ' మని అకోబరు 1959 భారతిలో ఒక వ్యాసం వ్రాశారు. 
వేంగీ చాళుక్యులలో దానార్జవుడనే రాజు క్రీ.శ. 956-972 మధ్య ఉండేవాడు. ఇతడు 
జైనుడయ్యాడు. ఈ జైనుడు శ్రావకాభరణుడైన రేచనతో సహకరించి కవిజనాశ్రయం 
పూర్తిచేయించాడని రెడ్డిగారి వాదం. దీనికి ఆధారంగా కవిజనాశయం అవతారికలోని ఈ 
రెండు పద్యాలను వారు చూపెట్టారు. 


“పరగిన విమల యశళోభా 

సుర నిరతుడు ఖీమనాగ్రసుతు డఖిల కళా 
పరిణతు డయ్యెను భూసుర 

వరుడు ప్రసారోధిత ధ్రువ శ్రీయుతుడై 


అసమాన దాన రవి తన 
యసమానోన్నతుడు యాచకాభరణుడు ప్రా 
౪9 సమాన మిత్రు డీ కృతి 

కి సహాయుడుగా నుదాత్త కీర? పీతిల' 


ఈ పద్యాలలో మొదటిదానిలో “విమల అనే మాట విమలాదిత్యునకు 
అన్వయిస్తుందట. రెండో పద్యంలోని 'దాన' అనే మాట దానార్గవుని సూచిస్తుందట. ఇది 
'గూఢ కవిత' అంటారు. ఈ కొత్త వాదాన్ని, నాకు తెలిసినంత మటుకు పండితులెవరూ 
చర్చించనూ లేదు; ఆమోదించనూ లేదు. 


అందరు నిన్నటిదాకా ఇది భీమన ఛందం అనే చెప్పుకునేవారు. రచయితకు 
రావలసీన కీర్ణిని రానియ్యకుండా గ్రహణం పట్టించారు. ఇప్పుడిప్పుడే ఆ గ్రహణం 
విడుస్తోంది. వినయానికి కొంచెం విరుద్ధమైనా ఠమారమీ ప్రతి పద్యంలోనూ తన గురించి 
రేచన చెప్పుకొనడం మంచిదే అయింది. వాచకాభరణుడు తనకు ఈ రచనలో సహాయం 
చేశాడన్న ప్రకటన చాలా గట్టి సాక్ష్యమైంది. జినవల్లభుడు తప్ప వాచకాభరణుడని 
10. తెలుగులో ఛందో వికాసము. 


మల్లియ రేచన 117 


ప్రసిద్ధిగాంచిన వేరొక జైన విద్వాంసుడు శాసనాల్లోగాని, కన్నడ వాజ్మయంలోగాని లేడు. 
కవిత్స తత్త్వమెరిగీన వాచకాభరణుడు ఇతడే తప్ప ఇంకొకడు ఆ కాలంలో లేడని 
చరిత్రకారులు స్పష్టపరిచారు. వేములవాడ అనే ప్రాచీన జైన విద్యాకేంద్రంలో క్రీ.శ. 940 
ప్రాంతంలో జినవల్లభుని సహాయంతో మల్లియ రేచన కవిజనాశ్రయాన్ని రచించాడని 
సుప్రసిద్ధ పరిశోధకులు పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రిగారు నిర్ధారణ చేశారు.!2 

“నిజం నిలకడమీద తేలకపోదు' అన్న సామెతకు రేచన కవిజనాశ్రయమే చక్కని 
నిదర్శనం. 


11, తెలుగు మిగులు - తెలుగు గోష్టి చర్చా సంహిత ( రామనగర్‌, హైదరాబాద్‌. 


చాళుక్య యుగం 


మన తెలుగు దేశాన్ని సుమారు అయిదువందల సంవత్సరాలు అవిచ్చిన్నంగా 
పరిపాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులదే. క్రీ.శ. 624లో కుబ్బవిషువగనుడు 
తెలుగుదేశంలో తన పాలన త రాజరాజ డడ పీట 
రాజేంద్ర కులోత్తుంగుడు క్రీ.శ 1118లో మరణించేదాకా ఒకే వంశంలోని వ్యక్తులు ఈ 
దేశాన్ని పరిపాలించారు. కులోత్తుంగునికి తెలుగు రాజ్యంకన్నా పెద్దదైన చోళ సామ్రాజ్యం 
సంక్రమించి అతడు ' దక్షిణాదికి వెళ్ళిపోయాడుగాని ఇతని తండ్రీకాలందాకా 
ఆంధ్రదేశంలోని వివిధ నగరాలే మన రాజధానులు. 


ఇంత సుదీర్ణకాలం పరిపాలించారు గనుకనే చాళుక్యులు నిజంగా తెలుగు 
సంస్కృతికీ, సాహిత్యానికీ సృష్టికరలయ్యారు. మొదట వీళ్ళ రాజధాని ఏలూరుకు 
సమీపాన ఉన్న వేంగిపురం. తరువాత బెజవాడ, ఆ పిమ్మట రాజమహేంద్రవరం. 
మొట్టమొదటి రాజధాని వేంగిపురం కాబట్టి వీరికి వేంగిచాళుక్యులనే పేరు వచ్చింది. ఆ 
పట్టణం ఏలూరుకు ఉత్తరాన ఏడుమైళ్ళ దూరంలో ఉండేది. ఇప్పుడు బొత్తిగా 
పాడుపడిపోయినా ఆనాడు అది రెండుక్రోసుల పొడవు వెడల్పులు ఉండిన గొప్ప నగరం. 
ఇక్కడ ఇప్పటికీ పాడు పడిపోయిన దేవాలయాలు యాభఖైకన్నా ఎక్కువే ఉన్నాయట. 


దేవాలయాల వైభోగం 


పూర్వం మన సంస్కృతికి ఆటపట్టులు దేవాలయాలే అని చెప్పాలి.. శిల్పం, 
చిత్రకళ నాట్యం, సంగీతం మొదలైన కళలన్నింటికి ఆది కూడలిన్థానం. పెద్ద 
దేవాలయాలైకే, వాటిని నమ్ముకొని డెబ్బయిరెండు నియోగాలవారు జీవించేవారు. ఈ 
వృత్తులవాళ్ళలో స్థానాపతులు, పూజారులు, నర్పకాచార్యుడు, నర్హకీ నర్తకులు, గాయనీ 
గాయకులు, పిల్లన గోవి ఊడే వాంశికులు, తిత్తిఊదే నాద గాయకులు, మద్దెల వాయించే 
మార్దంగికులు, వివిధ స్త్రీజనచామర కరండవాహినులు, ద్వాదశ సేవా “విలాసినులు, 
దేవపరిచారాహ్వానకులు, శంఖపూరకులు, శిల్పులు మొదలైనవాళ్ళు ఉండేవారు. 
దేవాలయాలను ఆనుకొని సత్రాలు ఉండేవి. వీటికి రాజులు, సామంతులు, దండనాథులు 


చాళుక్య యుగం 119 


భూములిచ్చేవారు.! పశువులిచ్చేవారు, తోటలు వేయించేవారు, తటాకాలు తవ్వించేవారు. 
ప్రతి దేవాలయం ఒక చిన్న సైజు రాజధాని. 


కట్టు, బొట్టు కళలు 


చాళుక్యుల కాలంలో కూడా బౌద్ద, జైనమతాలు సజీవంగా ఉన్నా ఆరామ 
నిర్మాణాలు ఆగిపోయాయి. దేవాలయాలు కట్టించడమే జరీగిందనుకోవాలి. చాళుత్య 
వంశంలోని నరేంద్ర మృగరాజు ఒక్కడే నూటఎనిమిది శివాలయాలు కట్టించాడు. 
ఉద్ధృతంగా సాగిన నిర్మాణ కార్యకలాపాలవల్ల “చాళుక్య తిల్చం' అనేది ఒకటి 
రూపురేఖలను సంతరించుకొంది. ఆంధ్రదేశంలోని వివిధ ప్రాచీన దేవాలయాలలోని 
గండారాలను పరిశీలిస్తే ఆనాటి కట్టూ, బొట్టూ, కళలూ ఎలా ఉండేవో తెలుస్తాయి. 


చాళుక్య శిల్బాలలో సంగీత నాట్యాల జౌన్నత్యం కనబడుతుంది. విజయవాడలోని 
జమ్మిదొడ్డి చిత్రాలలో, వీక్కవోలు, భీమవరం గండారాలలో వాద్యగోష్టులు 
కనబడతాయి. పిల్లనగ్రోవి ఊదేవాళ్ళు, వీణలు వాయించే యువతీ యువకులు, 
కంచుతాళాలు వాయించేవాళ్ళు. పంబలవంటి మృదంగాలు వాయించేవాళ్ళు, చేతులుతట్టి 
తాళం వేసేవాళ్ళు, కోలాటమాడేవాళ్ళు, నోరుతెరచి పాడుతున్నారా అన్నట్టు 
కనబడేవాళ్ళూ, నాటినుంచి నేటిదాకా అలా నాట్యం చేస్తున్నట్లే కనబడతారు. 


మధుర కవితలు 


ఈ సంగీత, నాట్యాలకు పరిపూర్ణతనిచ్చే మధుర కవితలు కూడ ఆనాడు విలసిల్లే 
ఉంటాయి. దేవునిమీద పాటలే కాక వీరుల గురించి కూడ ఆ రోజులలో పాటలు 
పాడుకొనేవారు. నన్నయగారి భారతంలో ఉలూచి తాను అర్జునుని పరాక్రమాన్ని 
ముందుగానే 'నాగీ గీతాల' వల్ల విని తెలుసుకున్నానని చెప్పింది.* నన్నాచోడుని కుమార 
సంభవంలో అరణ్యానికి తపస్సు కోసం వెళుతున్న పార్వతి ఆటవికుల పాటలు విన్నది. 
వాళ్ళు “గౌడుగీతాలు' ఆలపించారు. తరతరాలుగా తమ కాలానికీ వచ్చిన పాటలను 
గురించే ఈ ఇద్దరు ఆదికవులూ చెప్పారనుకోవాలి. 


ఆస్తాన వార విలాసిని 


చాళుక్య ఖీముని అస్థానంలో సమస్త గాంధర్వ విద్యావిశారద అయిన చల్లవ్వ అనే 
ఒక వారవిలాసిని ఉండేది. రాజు ఆమెకు అత్తిలి గ్రామంలో వెయ్యిపోకచెట్లున్న భూమి. 50 
పుట్లు పండే పొలమూ, నివేశన స్థలమూ ఇచ్చాడు. ఆమె తండ్రి పేరు మల్లప్ప. 


1. దక్షిణ భారత శాసనములు 10-వ సంపుటి, నెం. 74 
2. మహాభారతం, ఆది. 8- 131. 
3. చాళుక్కథీముని అత్తిలి తామశాసనం, 


120 సమగ్రాంధ్ర సాహిత్యం 


అతను కూడ సంగీతంలో ఆరతేరినవాడే; తుంబురుని వంటివాడని శాసనంలో 
ప్రశంసించారు. అతని తల్లిపేరు తొండక్క. ఆమె అప్సరస వంటిది. ఈ గాంధర్వ 
విద్యావిశారదలు నాటి తెలుగు పాటలతో తెలుగుసీమను సుశ్రావ్యం చేసేవారు. 


చదరంగ చాతుర్యం 


క్రీ.శ. 910 నాటికే మన దేశంలో చదరంగం బాగా ఆడేవారనీ, బలగాన్ని మట్టితో 
తయారుచేసుకొనేవారనీ తెలుస్తున్నది. “చాళుక్యభీముని ఖడ్గమనునట్టి సముద్రమునందు 
మునింగి (రాష్ట్రకూట) కృష్ణవల్లభుని చతురంగసీన నీళ్ళలో మునిగిన చతురంగమందలి 
సేనవలె కరగిపోయెను” అని ఒక శాసనంవల్ల తెలుస్తున్నది." 


మార్గపద్ధతి - దేశిపర్గతి 
ఇలాగ వివిధ లలిత కళలు వర్ధిల్లిన చాళుక్యుల కాలంలో ఉదాత్త రసాన్వితమైన 
సాహిత్యం కూడ వర్ధిల్లే ఉంటుంది. అయితే అది దేశిసాహిత్యం కనుక లాక్షణికుల 
మన్ననలకు నోచుకోలేదు అనుకోవాలి. వాళ్ళకు ఎప్పుడూ మార్గపద్ధతిమీదనే మోజు. 
ఆదిలో డశ్రీరామచంద్రుడంతటివాడు దేశిని ఈసడీంచి మార్గపద్ధతి గానాన్నే 
మెచ్చుకొన్నాడన్న భావం పండితలోకంలో వేళ్ళూనిందంటే మధుర కవితలు ఎటువంటి 
పరిస్థితిలో ఉండేవో ఆలోచించుకోవచ్చు. 


కుశలవులు అయోధ్య వీధులలో రామాయణం గానం చేశారు. పాడుతూ ఆడి 
చూపించారు. “పాట మనోహరంగా ఉంది. శోకాలు అంతకన్నా మనోహరంగా ఉన్నవి. 
ఎప్పుడో జరిగింది ఇప్పుడు కన్నుల ఎదుట జరుగుతూ ఉన్నట్లు తోచింది.'' అంటూ 
అందరూ మెచ్చుకొన్నారు. ఈ సంగతిని విని రాముడు వాళ్ళను కొలువు కూటానికి 
పిలిపించి పాడించుకున్నాడు. ఆ దేవవర్చస్సులు వీణావేణు తాళమృదంగాదులు 
మోగుతూ ఉండగా ఆలాపించి రామాయణ మహాకావ్యాన్ని దేశిపద్ధతిని ' పాడుతూ 
అభథినయించసాగారు. ఆ గానానికి సదస్యులు అందరూ ఉప్పొంగి పోయినారు. 
తన్మయులు అయినారు. అప్పుడు రాముడు ఆ కుశలవులను చూచి “మార్గ పద్ధతిన ఆ 
మహాకావ్యమును గానం చేయి మని చెప్పాడు.్‌ 


వాల్మీకి రామాయణంలోని ఈ ఘట్టాన్నే అనువదించి వ్యాఖ్యానిస్తున్న 
సందర్భంలో వావిలకొలను సుబ్బారావుగారు తమ 'మందరం'లో తమ ఉద్దేశాలను 
అమూలకమైనో రాముని నోటంట చెప్పించారు. కుశలవుల గానమహీవచే 
ఆనందపరవశులైన సభ్యుల్ని చూసి రాముడు ఇలా అన్నాడట. 


4. దాళుక్కభీముని అత్తిలి తామశాసనం పంక్తులు 19-22 “యస్య ఖడ్గజలవార్థి నిమగ్నం కృష్ణవల్లభ 
బలం నసపత్మం. (మృణ్యయంతు చతురంగ టలవాక్షి ప్రమేవ విలయాగత మాజౌ)”* బ్రాకెట్లలోని 
భాగాన్ని కొమర్రాజు లక్ష్మణరావుగారు వేరొక శాసనంలోనుంచి సంపాదించారు. 


5. శ్రీనివాస శిరోమణీగారి వాల్మీకి రామాయణ అనువాదం బాలకాండ. 


చాళుక్క యుగం 121 


“ఓ సాధువులారా! “సద్యఃఫలం సంగీత'మని గాన మనోహరత్వమున 
నానందమగ్నులగుచున్నారు. సంగీత మాపాత మధురము. కావున విన్నంత వరకే 
మధురము ఆవల కాదు. ఇది యట్లుకాదు. కావున మీరు కథయందుండు హోషమును 
గూడా గ్రహించుటకై సాహిత్య భాగమునకు మనస్సీయవలెను. అది దృఢముగ మనస్సున 
నిలిచి స్మరించినపుడంతయు సంతోషం కలిగించును. శ్రేయస్సును సమకూర్చును... 


తరువాత మూలంలో ఉన్న శోకం ఇది; 


తతస్తుతౌ రామవచః ప్రచోదితావగయతాం 
మార్గవిధాన సంసదా సచాపిరామః పరిషద్గ 
తశ్శానైర్చు భోషయాసక్త మనాభభూవ ॥ (బాల 4-31) 


“శ్రీరామచంద్రుని యుత్సాహకరములైన మాటలకు సంతోషించినవారై 
కుశలవులు దేశాది నియమములు లేక యెచ్చటనైనను పాడగూడిన మార్గమను సంగీత 
విధానము ననుసరించి రామచరితమంతయు నిట్లు పాడిరి* అని వావిలకొలను వారు 


తాత్పర్యం చెప్పారు.! 


మార్గ విధానం ఎక్కడైనా పాడేది కాదు. సభలలోనే, విద్వత్తును 
ప్రదర్శించుకొనేందుకు పాడేదే. 


ప్రజాకళలు ప్రభువుల ప్రాంగణంలోనికి వెళ్ళగానే “క్లాసికల్‌ ఆహార్యాన్ని 
ధరిస్తాయి. ఇది సంగీతంలో మరీని. 


సంగీతం విషయంలోనే అందరినీ తన్మయం చేస్తున్న దేశిపద్ధతిని కాదని 
మార్గపద్ధతికీ పట్టం కట్టిన పూర్వులు సాహిత్యంలో దేశిని ప్రోత్సహిస్తారా? సాధారణ 
జనాన్ని వాడుక భాషలో కథలు చెప్పుకోనిస్తారా? వాటికి సాహిత్య గౌరవమిస్తారా? ఈ 
లీలావతి కథను చూడండి. 


నాయిక అడుగుతుంది గదా - 


“రాత్రి రమణీయంగా ఉంది. దానికి తగినట్టే శరత్కాలము గూడ 
మనోహరముగా వున్నది. ప్రీమాస్పదుడవైన నీవున్నూ (నాకు) 
స్వాధీనుడవై వున్నావు. పరిజనులు కూడ అనుకూలురుగా వున్నారు. నాకు 
లేనిదంటూ లేదని అనుకొంటాను. కనుక ఏదేనా మనసుకు ఇంపు పుట్టించే 
సంభాషణ గలదిగానూ, ఈ ప్రదోష కాలపు వినోదానికి తగినట్టిదిగానూ 
వున్న కొత్త కథ - చక్కని రసం ఉట్టిపడేదాన్ని, మహిళా జనానికి ఇంపు 
సంపాదించేదాన్ని సాధించండి (అంటే చెప్పండి)” అని. 


6. వావిలకొలను సుబ్బారావు మందరం బాలకాండ, పుట 368 నుండి. 


122 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇలాగు ఎంతో అమాయకత్వాన్ని వెల్లడిస్తూ అడిగిన ప్రియురాలిని చూచి ఆ 
కథానాయకుడు - 


“కవులు 'మూడు రకాల కథలే లోకంలో ఉన్న! వన్నారు - దివ్యకథ 

అనీ, దివ్యమానుషీకథ అనీ, మానుషీకథ అనీ... వాటిలో మాలాంటి 
అప్రాజ్ఞులు చెప్పే కథలు (లక్షణ శాస్త్రాలు అనుసరించి చెప్పేవి కావు 
కాబట్టి) లోకంలో పరిహాసం పొందవు. మరి? నన్నెందుకు పరిహసిస్తావూ? 
శబ్దశాస్తాన్ని వినేనా ఎరగని వాడికి బాగా మాట్టాడ్డాని కేనా వీలు 
కాదంటారుకదా? అల్లాంటి స్థితిలో వికలమైన కథాబంధం మరి 
చెప్పీదేమిటి?'” అన్నాడు. 

“ఈ మాటలో “లక్షణ శాస్త్రాల ఇనుప గొలుసులు చూచి ఎంతటి సహజ చాతుర్యం 
వున్నా, నోరు తెరవడానికి ఎల్లా భయపడేవారో ఆ కాలమువారు!' అనే విషయం 
తెలుస్తున్న'దని ప్రాకృతభాషలో వున్న లీలావతి కథను తెలుగులో చెప్తూ పంచాగ్నుల 
ఆదినారాయణశాస్తీ వ్యాఖ్యానించారు. ఆ కథ ఇంకా ఇలా ఉంది. 


“ఇల్లా .అన్న ప్రియుడి మాటలకు అతడి ప్రియురాలు అన్నదీ - 
ప్రియతమా! ప్రియతమా! ఏ శబ్దకాస్త్రం చక్కని ముద్దులు గురిసే సుభాషితం 
దారిని పాడుచేసి వేసిందో ఆ శబ్దశాస్త్రం వేల్ల లాభం ఏముందీ! దేనిచేత అర్థం 
చాలా విశదంగానూ, దాపరికం లేని హృదయంతోనూ వెల్లడి అవుతుందో 
అదే మీపాలిటికి శబ్దం అని నా మతం. అంతేకాని అర్థంకాని లక్షణంతో ఏమి 
లాభం? కనుక అల్లాగే (అంటే, రాని వ్యాకరణాది లక్షణ శాస్రాలవైపు 

. పోయి చెడగొట్టుకోకుండా సంభాషణలోనే) పరిశుద్ధంగా విప్పారిన 

హృదయం గల ఇంపైన కథలు విస్తారంగా దేశిమార్గంలో ఒప్పి ఉండేటట్టు, 

దివ మానుషులకు చెంది ఉండేటట్టు చెప్పండి" అని ఆ నాయిక అడీగింది. 

నాయకుడు కథ చెప్పాడు. ప్రాకృత వాజ్మయంలో లీలావతి కథకు అగ్రస్థానం 
ఇస్తారు. అంధ్రులం మనమూ తప్పకుండా ఇవ్వాలి. ఇది ఆంధ్రదేశానికి సంబంధించిన ఒక 
చారిత్రక కథ అనీ, ఇందులో ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలు వర్జింపబడ్డాయనీ 
మానవల్లి రామకృష్ణకవిగారు వ్రాశారట. ఇందులో ఆంధ్రదేశపు సాతవాహన 
మహారాజూ, సింహళద్చీపపు రాజుకుమార్తెల ప్రేమగాథ వర్ణితమవుతుంది. గ్రంథకర్త కాలం 
క్రీ.శ. 6-7 శతాబ్దుల మధ్య అని కవిగారు చెప్పారు. ఇంక కొంచెం అర్వాచీనం అయితేనూ 
కావచ్చునట. ఈ కావ్యంలోని లాక్షణిక నిరంకుశత్వం మన చాళుక్క యుగంనాటి 
సాహిత్య వ్యవస్థను తిలియజేస్తుంది. 

ఈ కాలంలో తెలుగు గడ్డమీద జన్మించిన కవులు కన్నడంలో. సంస్కృతంలో, 
ప్రాకృతంలో ' వ్రాసిన కావ్యాలు మనకు దొరుకుతున్నాయి. వాళ్ళు తెలుగులోనూ వ్రాస్తే 
7. గిడుగువారి సప్తతి తము జన్మదిన సంచికలో పంచాగ్నుల దినారాయణకాస్త్రీగారి వ్యాసం. 


చాళుక్క యుగం 123 


దొరకవా? వ్రాయలేదు అని కొందరు సిద్దాంతీకరిస్తున్నారు. కవులున్నారుగాని కావ్యాలు 
లేవు అని మనం భావించాలి కాబోలు. 


నన్నయగారికి పూర్వం అసలు భాషి లేదని ఒకప్పుడు భావించేవారు. ఉందని 
తెలిశాక, ఉన్నా అది 'ద్రవస్థితిలో ఉండేదనీ, దాన్ని ఆయన సంస్కరించి 
' ప్రమూణీకరించా'రనీ భావించేవారు. రేనాటి చోళుల తెలుగు శాసనాలు దొరికాక పద్యాల 
పొడ ఎక్కడా కనపడకపోయినా చక్కని వచనం ఉండేదని అంగీకరించారు. ఈ శాసనాల 
సేకరణలో, పరిష్కారంలో, వ్యాఖ్యానంలో ప్రశంసనీయమైన కృషి చేసిన మల్లంపల్లి 
సోమశేఖరశర్మగారు కొన్నిటో ఉండే భాషా విశేషాల గురించి ఇలా రాశారు, 


“శాసనభాష అంతా తెలుగే. శాసనమంతా గద్యంలో వున్నది, కొన్ని కొన్ని 
పదాలు మాత్రమే కాకుండా వాక్య రచన కూడ విలక్షణంగానే వున్నది... శాసనము లోని 
తెలుగు పదముల కొన్నింటి రూపమును, అర్ధమును గూడ సుబోధమగుట లేదు. ఇంకను 
విచిత్రమైనది ఇందలి వాక్యరచనా పద్ధతి. ఇది ఇప్పుడు మనము వాడు పద్ధతికి భిన్నమైనది. 
ఇప్పుడు మనము వాక్య రచనలో క్రియాపదమును కర్త కర్మలకు తరువాత పెట్టుదుము... 
మాచర్ల శాసనమున అది కర్ణకు తరువాతను, కర్మకు పూర్వమును వచ్చినది. ఇది 
అపూర్వము. పొట్లదుర్తి మానెపాడు శాసనమునను యీ పద్ధతియే కానబడును. 
ప్రాచీనాంధ్ర వాక్యరచనా పద్ధతి యిదేనా? ఇది యింక యితర శాసనము లలో 
కానవచ్చునా? ఇది యేమైనా యీ పద్ధతి ఎంతకాలము వరకుండునో? ఇది నాటి 
సామాన్య పద్ధతి కానిచో (ఈ) శాసనములో ఇట్లుండుటకు కారణమేమి?'' 


సోమశేఖరశర్మగారి యీ వాక్యాలను ఉదహరిస్తూ నేలటూరి వెంకట 
రమణయ్యగారు ఒక సంగతి చెప్పారు. 


“లభ్యమైన ప్రాచీన తెలుగు శాసనములనన్నింటిని సమకూర్చి వానిని 
ఒండొంటితో బోల్చి పరిశోధించి చూచినగాని సోమశేఖర శర్మగారి ప్రశ్నలన్నింటికిని 
సరియైన సమాధానము కుదరదు. ' 


ఈ సుప్రసిద్ధ పరిశోధకులు సూచించిన తులనాత్మక పరిశీలన, నిశిత విళ్లేషణ 
ఇటీవల జరిగింది. బూదరాజు రాధాకృష్ణగారు దానిని చేశారు. క్రీపూ. 200 నుండి 
క్రీశ. 1100 వరకూ ఉన్న 269 శిలాతామ శాసనాలను పరిశీలించారు. భాషా చరిత్రను 
నిరూపించారు. ఆయన తన అముద్రిత పరిశోధక వ్యాసానికి సంగ్రహ రూపాన్ని 
“ప్రాచీనాండ ౦- శాసన భాషా పరిణామం" అనే వ్పీర్ణికల్లో ప్రచురించారు. 


చారిత్రక కాలంలో జరిగిన మార్పులను లెక్కలోనికి తీసుకొని రాధాకృష్ణగారు 
తెలుగు భాషా చరిత్రను మూడు దశలుగా విభజీంచారు. . 


8. పల్లవులు - చాళుక్కులు పుట. 344 
9. భద్రిరాజు కృష్ణమూర్తిగారి సంపాదకత్వాన వెలువడిన “తెలుగు భాషా చరిత్ర'లో (1974), 


124 సమగ్రాంధ సాహిత్యం 


1. ప్రాక్సాహిత్య దశ : క్రీపూ. 200 నుండీ క్రీశ. 600 మధ్యనున్న దశ. ఈ కాలంలోనే 
తరువాతి కాలంలోని భాషకు నిరూపకమైన విలక్షణ నిర్మాణ 
క్రమం, ప్రత్యేక భాషా క్రమం ఏర్పడ్డాయి. సంస్కృత సంపర్కం, 
ప్రభావం బాగా ఉండేవి. 

2. సాహిత్య దశ : క్రీశ 7-9 శతాబ్దాల మధ్యకాలం, వ్యావహారిక సాహిత్య 
మాండలికాలు ఏర్పడ్డాయి. పద్య శాసనాలు తలచూపాయి. 
సంస్కృత ప్రభావంవల్ల కర్మణి ప్రయోగం, యత్తదర్థక ప్రయోగం 
వంటివి ఎరువుగా వచ్చాయి. మణీిప్రవాళ్లూలి ఆచారంలోకి 
వచ్చింది. నాలుగోవంతు మూటలు ఎరువుగా వచ్చాయి. 

3. కావ్య భాషా దశ : క్రీశ. 10-11 శతాబ్దాల మధ్యకాలం. ఈ దశలో వచ్చిన పెద్ద 
మార్పు పదజాలానికి సంబంధించినది. ఎరువు మాటల సంఖ్య 
సగానికి సగంగా ఉంది. 


క్రీశ 7వ శతాద్దీనుంచే మన భాషలో కావ్యశైలి ఏర్పడిందని కోరాడ 
మహడేవశాస్త్రిగారు నిరూపించారు. ఆయనే ఇలా చెప్పారు. “'కావ్యశైలి రూపొందించిం 
దంటే కవితా వ్యవసాయం చాలాకాలంగా జరుగుతూ ఉందన్నమాట. కాని నాటి 
వాజ్బయమెలాంటిదో, దాని స్వాభావమేమిటో తెలుసుకోవటానికి మనకిప్పుడు 
ఆధారాలు లేవు... ప్రాజ్నన్నయ యుగం పద్య శాసనాలు ఇంతవరకు దొరికినవన్నీ దేశీయ 
ఛందస్సులలోనే ఉన్నాయి. దేశీ వాజ్మయం ఆనాడు విశేష ప్రచారం పొంది ఉండీనది 
అనడానికి సందేహం లేదు... విష్టులెవరూ ఆ చేశిని ఆదరించకపోవటంచేతను, అది నీష్టకవి 
ప్రయుక్టం కాకపోవడం చేతను లాక్షణికులు దాని లక్షణ నిర్దశంలో శ్రద్ధ వహించలేదు. 
నన్నయ మార్గ కవితా ఫక్కి ఏర్పడిన తర్వాత దేశి మార్గం క్రమంగా మాసిపోయింది. దేశి 
కవులు లాక్షణీక కవులుగా పరిగణింపబడలేదు. లేకపోతీ నన్నెచోడ, పాల్కురికి 
సోమనాథులు అంతకాలం అబజ్భాతంగా ఉండిపోవటం ఎలా సంభవిస్తుంది?” అజ్ఞాతంగా 
ఉన్న వాటిని బయటకు తీయడం చరిత్రకారుల కర్ణవ్యం. కనుమరుగైపోతున్న వాటిని 
కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడటం సంస్కృతీ సంరక్షకుల బాధ్యత. గతాన్ని 
అవగాహన చేసుకొని వర్తమానాన్ని వ్యాఖ్యానించడం, భావికీ బాటలు వేయడం 
సాహితీపరుల విద్యుక్తధర్మం. చరిత్రను అర్థం చేసుకునేవాళ్ళకు అభ్యుదయం తథ్యం. 

క్రీ.శ. 1198లో ఓరుగల్లులో గణపతిదేవ చక్రవర్తి కాకతీయ సాద్రూజ్యాన్ని 
స్థాపించేదాకా వర్ధిల్లిన యుగాన్ని మనం చాళుక్క యుగమని పేర్కొందాం. బాదామి, 
వేములవాడ, ముదీగొండ, వేంగీ చాళుక్య వంశాల పాలనలో వెలసిన కావ్యాలూ, తెలిసిన 
కవులూ, ఇంతవరకూ తెలియని చారిత్రక విషయాలూ తెలుసుకొందాం. ఇది ఒక 
మహాయుగం. క్రీశ. 624 నుంచి 1136 దాకా ఇది వర్ధిల్లి వికసించి ఫలించింది. ఈ 
మహాయుగంలో, ప్రసిద్ధులైన కవులచరిత్రలను వారివారిమతాలను, అభిమతాలను, 
భావాలను, ప్రభావాలను, ప్రసిద్ధం కొవలసిన వైనాలను తెలునుకొందాం. 


10. తెలుగు భాషా చరిత్ర సం॥ భద్రిరాజు కృష్ణమూర్తి. పుట. 205 


నన్నయభట్టు 


ఆంధ సాహితీపరులంతా ఏటేటా పండుగ చేసుకోదగిన రోజు తెలుగు భారతం 
పుట్టినరోజు. నేటికి రమారమి 900 సంవత్సరాల క్రిందట అది తీరాంధ్ర దేశంలో 
జన్మించింది. అప్పుడా ప్రాంతాలను వేంగీదేశమని పిలిచేవారు. 


ఆ వేంగీదేశానికి నాయకరత్నమైన రాజమహేంద్రపురంలో దేవేంద్ర వైభవంతో, 
పరమానందంతో అనవరత మహామహీరాజ్యాన్ని రాజకులైకభూషణుడైన రాజరాజ 
నరేంద్రుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఇతడు సకల భువన లక్ష్మీ విలాసనివాసమైన కోటలో 
విద్యా విలాస గోష్టిలో ఇష్ట కథా వినోదాలతో ఆనందించేవాడు. ఆ గోష్టిలో అపార 
శబ్దశాస్త్ర పారగులైన వైయాకరణులు ఉండేవారు. భారత రామాయణాది అనేక పురాణ 
ప్రవీణులైన సౌరా౭ణికులూ, మృదు మధుర రసభాసురమైన నవార్థ వచన రచనలో 
విశారదులైన మహాకవులూ ఉండేవారు. వివిధ తర్కవిగాహిత సమస్తశాస్త్రసాగర సాగరీయః 
ప్రతిభులైన తార్కికులూ ఉండేవారు. మామూలుగా ఉండే మంత్రులు, పురోహితులు, 
సేనాపతులు, దండనాయకులు, దౌవారికులు, మహాప్రధాని, సామంతులు, విలాసినులు 
ఎలాగూ ఉండేవారు, 


ఆకాంక్ష, ఆమోదం 


ఇటువంటి వాళ్ళంతా ఉన్న విద్యా విలాస గోష్టిలో ఒకనాడు రాజరాజు తనకు 
అనురక్తుడూ, లోకజ్ఞుడూ, శబ్ధశాసనుడూ, ఉభయకావ్య రచనాఖిశోభితుడూ అయిన 
నన్నయగారిని చూసి ఇలా అన్నాడు : ““విమలమతితో అనేక పురాణాలు విన్నాను. అర్థ 
ధర్మ శాస్రాల ఆరగు తెలుసుకున్నాను. ఉదాత్త రసాన్విత కావ్యనాటక క్రమాలు పెక్కు 
చూచాను. ఈశ్వరాగమాలమీద హృదయాన్ని నిలుపుకొన్నాను. అయినా నా మనసులో 
ఎప్పుడూ శ్రీ మహాభారతంలోని అంతరార్థం వినాలనే అభిలాష అధికంగా ఉంటూ 
ఉంది. అదీ కాక మా చంద్రవంశంలో ప్రసిద్ధులైన పాండవోత్తముల చరిత్రనే నిరంతరం 
వినాలనుకొంటూ ఉంటాను, బంగారు కొమ్ములున్న నూరు గోవులను ఉత్తమ బహువేద 
విప్రులకు దానం చేసిన ఫలం భారతం వింటే వస్తుంది. నా మనసు ఎప్పుడూ భారత కథా 
శ్రవణ ప్రవణమే. కాబట్టి కృష్ణద్వైపాయన మునిక్రీష్ణుడు రచించిన మహాభారతంలో 
నిరూపితార్థమేమిటో తెలిసేటట్టూ మీ తెలివితేటలు, ప్రతిభ చూపించి తెలుగులో 
రచించండి."' 


ఈ విధంగా రాజరాజు అనతివ్వగానే నన్నయగారు ఇలా అన్నారు: “ఆకాశంలో 
మసకమసకగానే స్పష్టంగా కనిపించే నక్షత్రాలను లెక్కపెట్టడం, సర్వవేదశాస్తాల అశేష 
సారాన్ని ముదంతో పొందడం, అడుగు పెట్టడానికి వీల్లేని నిగూఢార్థ జలాలున్న భారత 
భారతీ సముద్రాన్ని బుద్ధిబాహువుల బలంతో ఈదడం బ్రహ్మదేవునకైన చేతనవుతుందా? 
అయినా దేవా, నీవు అనుమతించావు కనుక విద్వబ్ధినుల అనుగ్రహంతో, నాకు 
తెలిసినట్లూ ఈ కావ్యాన్ని రచిస్తాను”' అని ప్రారంభించారు. 


126 సమగ్రాంధ్ర సాహిత్యం 


తెలుగుపై అప్పటి చిన్నచూపు 
రాజానుమతి దొరికింది గనుక విద్వజ్ఞనులు అనుగ్రహించారు. అప్పటిదాకా ఈ 
విద్వాంసులు తెలుగులో కావ్యాలు రచించడానికి అడ్డువచ్చారని తలచినా తప్పులేదు. 
కట్టమంచి రామలింగారెడ్డిగారన్నట్టు “వారికీ దేవభాషిగాని దేశభాష పనికీరాదు.”'! 
ఆ రోజులో విద్యంటే సాంస్కృతిక విద్యే విద్య. మిగతా భాషలను వారు ఈసడించేవారు. 
చరిత్ర తొలిరోజులో ప్రాకృత భాష గురించి వేదాల తిరువెంగళాచార్యులవారు వ్రాసింది 
అక్షరాల తలుగు భాషకు వర్తిస్తుంది. 

“బ్రాహ్మణుల వైదిక మత ప్రభావం పోషించి అత్యుచ్చస్థితిలో 
వుండేటప్పుడు జన సామాన్యపు వ్యవహారంలో ఉన్న ఈ భాషను 
ఇంతింతనరాని నిరాదరణ చేసేవాళ్ళు. అంతేకాదు, అస లితర జాతులను 
ఎక్కువ ఆదరింపక తామే సర్వోత్కృష్టులమనే భావంతో ఇతరులందరినీ 
ఒకవిధమైన అనాదర బుద్ధితో చూసేవారు కూడ. నీతి, ధర్మము మొదలైనవి 
అన్నీ బ్రాహ్మలు శాసించిన తీరున ఉండాల్సిందేగాని వేరే తోవలేదు. 
భగవత్సీవ, మతము, యోగానుష్టానము, ధర్మచింత, తత్వవిజ్ఞానము 
మొదలైనవి అన్నీ వెనకబడ్డవి. కొద్దిమంది బ్రాహ్మణుల చేతిలో సంఘానికి 
సంబంధించిన అధికారాలన్నీ ఉండిపోయి, వారే సంఘానికి సర్వాధికారు 
లైరి. ఇతరులకు వైదికభాష దుర్‌జ్టేయమై అందలి రహస్యములు తెలియరాని 
వయ్యెను. అధ్యాపనాధికారము బ్రాహ్మడీకే తప్పు ఇతరులకు లేదయ్యెను. 
అందువల్ల బ్రాహ్మడాడీందాట, పాడింది పాట అయ్యెను. అతడికి 
రాజ్యశాసకుడగు క్షత్రియుడు తోడయ్యెను, ఇకనతడి అధికారానికి 
అడ్డుతగిలేదేయుంది?''? 


అన్యమతాలకు ఆదరణ 


జనసామాన్యం పాలొనే అవకాశం లేని మతం కొద్దిమంది అధికారజూతులకే 
పరిమితమైంది. అప్పుడు జై జైనదీర్థంకరులూ, బుద్ధుడూ మొదలైనవాళ్ళు సర్వజనయోగ్యమైన 
మతాన్ని "బోధించారు. జనసామాన్యం, స్త్రీజనం ' “అమ్మయ్య! అని నిట్టూర్చి ఆ మతాలను 
ఆదరించి ఆచరింపసాగారు. అందుకే రాజపురుషులు వైదీక మతానికి ఆశ్రయమిచ్చినా, 
ఆడవాళ్ళు జై జిన బౌద్ధ మతాలకు దానధర్మాలు చేయడం, ఆరామాలు కట్టించడం జరిగింది. 
రాజరాజు కాలానీకి వెయ్యేళ్ళు ముందుగానే తెలుగునాట బౌద్ధజైనాలు కాళ్ళు 
నిలదొక్కు కొన్నాయి. 
1. రాజరాజనరేంద్ర పట్టాఖిషేకం సంచిక పుట 201. 
2. గిడుగువారి సప్తతి తమ జన్మదినోత్సవ సంపుటము - 'వ్యాససంగగ్రహం' వేదాల 

తీరువెంగళాచార్యులు గారి ' ప్రాకృత భాషా చరిత్రము'. పుటలు 272-273. 


నన్నయభట్టు 127 


ఆ మతాలు జనసామాన్యపు భాషలలో ప్రబోధాలు చేసివి. అందరికీ తెలిసీ 
విధంగా పాటలు, గాథలు ప్రచారంలో వుండేవి. జనమంతా ఈ మతాలవైపు 
ఎగబడ్డప్పుడు బ్రాహ్మణ్యానికి గంగవెర్రులెత్తాయి. వైదిక మతాన్ని పునరుద్ధరించాలనే 
సంకల్పం వచ్చింది. కుమారిలభట్టులాంటి మేధావులు బౌద్ద్ధజైన శాస్త్రాలను చదివి వాటిని 
ఖండించసాగారు. శంకరాచార్యులు బుద్ధుడిని విష్ణుమూర్తి తొమ్మిదవ అవతారం చేసి 
జనసామాన్యాన్ని మంత్రముగ్భల్ని చేశారు. అనార్యుల దేవత రుద్రుడు పురాణాల కెక్కడం 
ఏనాడో జరిగింది. శివపూజ వైదిక మతమయింది. 


రాజరాజు 'రాజా' సంకల్పం - నన్నయ శ్రీకారం 
చోళుల కాలంలో, దక్షిణాదిని శైవమతం మూడు పువ్వులూ ఆరు కాయలూ 
కాచినది. రాజరాజ నరేంద్రుడు తన అమ్మగారింట ఈ మతాన్ని అభిమానించి ఉంటాడు. 
తన తల్లిదండ్రులు జైనులైనా, తాను శైవమతాన్ని స్వీకరించాడు. తన సవతి తమ్ముడితో 
రాజ్యం కోసం తాను చేసిన యుద్ధాలలో బ్రాహ్మణ్యం తనకు సహాయం చేసి జనాన్ని 
తనవైపు తిప్పి ఉంటుంది. రాజరాజు (బ్రాహ్మణభక్తీ ఇంతా అంతా కాదు. అతడు వర్ణాశ్రమ 
ధర్మాలపై ఆధారపడే మతాన్ని ఉద్ధరించదలిచాడు. 


'“అగ్రవర్ణముల అధికారము పదిలపరచుటకునై ప్రాచీన మత 
(గ్రంథములను దేశభాషలలో నికి బరివర్తింపజేసిరి. వర్ణాశ్రమ ధర్మపరాయణు 
లును తమ వైరులు ప్రయోగించిన దేశభాషా ప్రకటనాస్త్రమే తామును 
ప్రయోగింపవలసిన వారైరి. ఇదియు కాబోలు, తొలుదొలన పంచమ 
వేదమును స్పృశించుటకు హేతువు. అసలు వేదమైన బుగ్వేదమును, దాని 
ననుసరించి కల్పింపబడీన తక్కిన మూటిని జనులకు కనబరచుట 
పాతకముకదా! పాతకము కానున్నను లాభకరము కానేరదు. బుగ్వేదమును 
వివక్షతో జదివినవారు వర్ణధర్మముల నంగీకరింపరనుట నిశ్చితార్థము కాదు. 
కావున పంచమ వేదమే ప్రయోజనకారియైన కృతి. దానిని మొట్టమొదట 
తెనిగించిరి.* 


అని కట్టమంచి రామలింగారెడ్డిగారు చెప్పినది చారిత్రక సత్యము. 


అందుకే నన్నయగారికి విద్వజ్ఞనుల అనుగ్రహం అవసరమైంది. ఆ రోజులో 
విద్యాపరిషత్తులు ఉండేవి. వీటినే ఆయన సత్సభలు అన్నారు. ప్రారంభంలోనే ఈ సభలకు 
ఆయన నమస్కారం చేశారు. 


“పరమ వివేకసౌరభ విభాసిత సద్గుణ పుంజవారి జో 

త్కరరుచిరంబులై సకలగమ్య సుతీర్థములై మహామనో 

హర సుచరిత్రపావన పయః పరిపూర్ణములైన సత్సభాం 

తర సరసీవనంబుల ముదంబొనరం గొనియాడి వేడుకన్‌.” 
3. రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక. పుట. 201. 


128 సమగ్రాంధ్ర సాహీత్యం 


ఆయన భారత రచనకు ఉపక్రమించారు. ఇటువంటి సత్సభలు అనాదిగా ఉండేవను 

కోవచ్చు. తమిళ వాబ్బయంలో మూడు సంఘాలు ఉండేవి. 'సంగం' అంగీకరించినదే 
ఆ రోజుల్లో కావ్యమయ్యేది. కన్నడ భాషలో కూడ కవి సంఘాలు ఉండేవి. రాజాస్థానాల 
లోనే, రాజాశ్రయంతోనే ఈ కవి సంఘాలు విలసిల్లేవి. కన్నడంలో రన్నకవి తనను ఇలా 
పొగడుకొన్నాడు. 

“కొంఢాటద సామంతర 

మండళికర సకల చ క్రవర్ణిగళ సభా 

మండలదొ ళశుభయ కవిముఖ 

మండన మాగిర్చ రత్న మీ కవిరత్నం.'"' 


తెలుగు గడ్డమీద పుట్టిన కవులంతా కన్నడం అభ్యసించి కర్ణాటకులను ఆశ్రయించి, 
జైనమతాన్ని స్వీకరించి ఆ భాషలో ఆ మతాన్ని నుతిస్తూ కావ్యాలు వ్రాయడం తెలుగు 
రాజుల కళ్ళు తెరిపించింది. రాజరాజు ఇటు కన్నడ సాహిత్యం గురించి, అటు తమిళ 
సాహిత్యం గురించి తెలుసుకున్నాక తెలుగులో ఉరద్లంథమైన రచన సాగితే తప్పులేదని 
_ ఖావించి ఉంటాడు. 


భారతానికి భారీ ప్రచారం 


ఆ కాలంనాటికే కన్నడంలో “విక్రమార్గున విజయ'మనే పేరుతో పంపభారతం, 
“గదాయుద్ధం' అనే మరొక కావ్యం భారతాన్ని ప్రచారంలోకి తెచ్చింది. తమిళంలో కూడా 
“వెజ్బా' గీతాలలో భారత రచన జరిగింది. దానిని క్రీశ 7, 8 శతాబ్దాలలో 
పెరిందేవనార్‌కవి రచించాడు. సంస్కృత భారతాన్నే దేవాలయాలలో పురాణంగా 
చెప్పేవారు. 7-వ శతాల్దిలో పరమేశ్చరవర్మ అనే పల్లవరాజు ఒక దేవాలయంలో భారతాన్ని 
పురాణంగా చదివి చెప్పినవాళ్ళకు ఒక ఊరిలో ఒక భాగాన్ని ఇచ్చాడని చెప్పే తమిళ 
శాసనమొకటి కనబడుతున్నది. 


ఇక సంస్కృతంలో పంచరాత్రం, దూతకావ్యం,  మధ్యమవ్యాయోగం, 
దూతఘటోత్కచం, కర్ణభారం, ఊరుభంగం, బాలచరితం అనే భాసుని భారత నాటకాలు 
పాండవుల కథను రసవత్తరంగా చిత్రించాయి. రాజరాజు ఉదాత్త రసాన్వికాలైన కావ్య 
నాటకక్రమాలు పెక్కింటిని చూశానన్నాడు. అతని నాటికే “ భారతాది కథల చీరమరుగుల 
ఆటగా బొమ్మలనాడీంచే' గ్రామీణ వినోదం ఉందో లేదోగాని భారతం కావ్యరూపంలో 
తెలుగులో అవతరించడానికీ పరిస్థితులు పరిపక్సంగా ఉన్నాయి. 


4. ఆంధ్ర వాజ్బయచరిత్ర సర్వస్వము. శీష్జా రామకృష్ణశాస్త్రిగారు. పు. 165 


నన్నయభట్టు 126 


భారత ప్రారంభం 
“బహుభాషల బహు విధముల బహు జనములవలన వినుచు భారత 
బద్ధస్ప్రహు'' డగు రాజరాజు ఆనతిచ్చిన భారత రచన తెలుగులో ప్రారంభమయింది. 


“సారమతిం గపీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తి లో 
నారసి మేలునా నితరు లక్షరరమ్యత నాదరింప నా 
నారుచిరార్థసూక్తి నిధి నన్నయభట్టు తెనుంగునన్‌ మహా 
భారత సంహితా రచన బంధురు డయ్యె జగద్ధితంబుగన్‌' 


అయితీ భారత రచన సరిగ్గా ఎప్పుడు, ఏ సంవత్సరంలో జరిగింది అనే ప్రశ్న 
వేసుకొంటే, ఇది రాజరాజు రాజకీయ చరిత్ర చూస్తేనేగాని విశదమవదు. భారతం 
అవతారికలో చెప్పిన మాటలనూ, రాజరాజు చరిత్రనూ డైపారువేసీ చూడాలి. 


రాజుగా రాజరాజు పాటు 
ధా 


క్రీశ 1019లో విమలాదిత్యుడు మరణించాడు. ఆతని తరువాత రాజరాజు 
రాజ్యానికి వచ్చాడు. అయినా అతని సవతి తమ్ముడు దానికి అడ్డువచ్చాడు. అందుచేత 
రాజరాజుకు రాజ్యుం వశం కాలేదు. విజయాదిత్యుడు కర్గాటకుల సహాయంతోనూ, కళింగ 
గంగరాజ్ఞుల సఖ్యంతోనూ వేంగీ సింహాసనాన్ని ఆక్రమించుకొన్నాడు. రాజరాజు చేసేదిలేక 
తమిళదేశంలోని మేనమామల రాజ్యానికి వెళ్ళాడు. ఆ మేనమామ సామాన్యుడు కాడు; 
చక్రవర్తి. అతడు మేనల్లుని దుస్థితి చూసి జాలిపడ్డాడు. తన సైన్యాన్ని రెండుపాయలుగా 
చేసి, ఒకటి రాష్ట్రకూటుల మీదికీ, ఇంకోటి వేంగీపైకి పంపించాడు. 


చోళచక్రవర్తుల సేనాని వేంగిని జయించి విజయాదిత్యుని పారద్రోలి రాజ్యాన్ని 
రాజరాజుకు అప్పగించాడు. రాజరాజు క్రీ.శ. 1022 ఆగస్టు 22వ తేదీన పట్టాభిషేకం 
చేసుకొన్నాడు. అతడు పట్టం పట్టుకొని పదేళ్ళయినా నడవకుండానే రాజ్యం 
కోల్పోయాడు. అతని సవతి తమ్ముడు విజయాదిత్యుడు క్రీశ. 1031లో కర్ణాటక సైన్యాన్ని 
వెంటతీసుకొచ్చి వేంగీ రాజధాని అయిన బెజవాడను స్వాధీనపరచుకొని పట్టాఖిషేకం 
చేసుకొన్నాడు. రాజరాజు మళ్ళా మేనమామల దేశానికి కాందిశీకుడై వెళ్ళాడు. 


చోళ చక్రవర్తి ఈసారి ముగ్గురు దండనాయకులతో పెద్ద సైన్యాన్ని రాజరాజుకు 
సహాయంగా పంపించాడు. యుద్ధంలో ముగ్గురు దండ నాయకులూ మరణించారు. కాని 
క్రీ.శ. 1035లో రాజరాజు మళ్ళా తన బెజవాడ సింహాసనాన్ని సాధించుకున్నాడు. మళ్ళీ 
పట్టుమని పదేళ్ళయినా సుఖంగా పరిపాలన చేయకుండానే కష్టాలు దాపురించాయి. 
1039లో మళ్ళా మేనమామ వద్దకు వెళ్ళవలసి వచ్చింది. క్రీశ. 1044లో కర్ణాటకులు తాము 
వేంగీ పురవరేశ్వరులమని ప్రకటించుకొన్నారు. అంటే వేంగీని జయించారన్నమాట. 
రాజరాజుకు వేంగీలో కొంతభాగమే దక్కింది. అంతా స్వాధీనం చేసుకోవడానికి 


130 సమగ్రాంధ్ర సాహిత్యం 


రాజరాజు మళ్ళా అత్తవారింటికి సహాయానికి వెళ్ళాడు. అయితే అతని మేనమామ అంతకు 
రెండేళ్ళ పూర్వమే మరణించాడు. మరది రాజ్యమేలుతున్నాడు. అతడు 1047లో 
రాజరాజును మళ్ళీ వేంగియందు చేర్చాడు. అయినా బలవంతులైన కర్ట్ణాటకుల 
సహాయంతో విజయాదిత్యుడు ఒత్తిడీతచ్చి రాజ్యం ఆక్రమించుకున్నాడు. 


క్రీ.శ. 1050లో చాయించిన ఒక శాసనంలో తంజావూరికి సమీపంలో ఉన్న, 
తిరువయ్యూరులోని ఒక శివాలయానికి రాజరాజు 300 మాడలు దానం చేశాడు. 
దీనినిబట్టి చూస్తే స్వారాష్ట్రాన్ని ఆక్రమించుకొన్న కర్ణాటక చాళుక్యులను వెళ్ళగొట్టడానికి 
రాజరాజు తన మరిదియైన రాజాధిరాజును సహాయం వేడపోయినట్టు తోస్తున్నది! 
అయితే ఇది విఫలమైంది కాబోలు. 


“ఈ పరిస్థితులను చూచిన రాజరాజ నరేంద్రుడును, అతని కుల 

బ్రాహ్మడు నన్నయభట్టును రాజనీతిని ప్రయోగించిరి. పశ్చిమ చాళుక్యు 

లకు ప్రధానమాత్యుడైన వాణన మధుసూనయ్యకు బంధువైన వాణస 

నారాయణభట్టు నన్నయభట్టునకు బాల్యమున సహాధ్యాయి. ఆ 

కారణమును పురస్కరించుకొని నన్నయ రాజరాజ నరేంద్రునికి పశ్చిమ 

చాళుక్యులతో మైత్రి కుదిర్చి, నారాయణభట్టును తమ యాస్థాన మందు 

చాళుక్యుల రాయబారిగా నుంచుకొని రా జమహేంద్రవరమునకు మార్చించి 

రాజరాజ నరేంద్రునికీ శాంతి చేకూర్చెను.'* 

రాజరాజు కాలంవరకూ వేంగీదేశానికి బెజవాడ రాజధానియై ఉండేది. కర్ణాటక 
సామ్రాజ్యం యొక్క సరిహద్దుకు అది అత్యంత సమీపస్థమై ఉండిన కారణంచేత అది 
మాటిమాటికి శత్రువుల తాకిడికి లోనవుతూ వచ్చింది. కాబట్టి రాజరాజు శత్రువులకు 
సులువుగా అందుబాటుకాని స్థలంలో, రాజ్యానికి మధ్యన, గోదావరి ఉత్తరపు ఒడ్డున 
తన పేర రాజమహేంద్రమనే కొత్త రాజధాని నిర్మించుకొన్నాడు. 


నారాయ ణభట్టు 


చాళుక్యులతో సంధి చేసుకోవడం, కొత్త రాజధానికి మారడం క్రీశ. 1051లో 
జరిగింది. అప్పుడే నారాయణభట్టుకు రాజరాజు కోరుమిల్లి అగ్రహారాన్ని ఇచ్చాడు. ఈ 
దానశాసనాన్ని నన్నయగారే స్వయంగా వ్రాశారు. ఈ నారాయణభట్టు ' వాజ్మయ 
ధురంథరుడు. సంస్కృత కర్ణాటక ప్రాకృత పైశాచికాంధ్రభాషలలో కవిరాజు శేఖరుడు. 
“కవీభవజ్రాంకుశ మనే విరుదున్నవాడు. ఈయన తెలుగుదేశానికి రావడం చాలా 
మేలైండి. ఇతడు భాషాయుద్ధాలలో “పాయక పాకశాసనునికి భారత ఘోరరణంలో 
నారాయఃఖుడీలాగా" నన్నయగారు 'అఖిమతంగ' తోడ్సడ్డాడు. అందువల్లనే భారత రచన 
జరిగింది. 


6. తెలుగుభాషాసమితి విజ్ఞానసర్వస్వం, శివ సంపుటం, పుట. 165 
6. అదే వుస్తకం, పుట. 186 


నన్నయభట్టు 131 


వేంగిదేశానికి నాయకరత్నమైన రాజమహేంద్రపురంలో కొలువుండీ రాజరాజు 
తనను భారతం ప్రాయమని అడిగినట్టు నన్నయగారు భారతం అవతారికలో చెప్పారు. 
అందుచేత తెలుగులో ఆదికావ్య రచన క్రీశ 1051 తరువాతనే జరిగి ఉంటుంది. 
అప్పటికిగాని తూర్పు చాళుక్యుల రాజధాని బెజవాడనుండి రాజమహీంద్రపురానికి 
మారలేదు, 
రచనలో చిక్కులు - ఉత్తుత్త వార్తలు 


రాజానుమతంతో, విద్దజ్ఞనుల అనుగ్రహంతో నన్నయగారు భారత రచనకు 
ఉపక్రమించాక '“భాషాచ్చందస్సులు సమకూర్చుకొనుటకు గూడ గ్రేశపడవలసి వచ్చెను”' 
అని పండితులు చెప్పుకొంటారు. ఆయన “తన కాలమున ప్రజల వ్యవహారమున 
నుండినదియు, శాసనాదులందుండి నదియు నగు డేశ్యభాషనంతను పరిశీలించి, 
వైవిధ్యముతో గూడి చిత్రచిత్రముగా నుండినయందలి రూపములకు తత్సమశబ్దములకు 
వలెనే యొక స్థిరమైన రూపము నొసగుటకు ప్రయత్నించెను” అని కూడ చెప్పుకుంటారు. 
ఇదంతా మన ఊహేగాని నన్నయగారు ఎక్కడా చెప్పలేదు. అగాధమైన భారతం 
అనువాదం చేయడానికి తటపటాయించారేగాని ఛందస్సు గురించి, భాష గురించి ఆయన 
ఎక్కడా బాధపడినట్లు లేదు. 


'శబ్దశాసన' బిరుదుకు అసలు కారణం 


“నన్నయకు శబ్దశాసనత్వమును కలిగించిన ప్రధాన కారణములలో అతడు 
అవ్యవస్థితమైన తెలుగు శబ్దములకొక వ్యవస్థను ఏర్పరచి, దానికి రూపస్టైర్భము నొసగుట 
యొకటని నిస్సందేహముగా చెప్పవచ్చును” అని పండితులందరూ భావిస్తారుగాని 
నన్నయ భారతాంధ్రీకరణానికి ముందే విపుల శబ్దశాసనుడు. అంతకుముందు తెలుగు 
పదాలను శాసించడానికి ఉత్తమ తెలుగు కావ్యమే లేదాయె. నన్నయగారు వ్రాసీన 
శాసనాలు సంస్కృతంలోనివాయె. కాబట్టి ఆయనకు 'శబ్దశాసను'డనే వీరుదు తెలుగు 
శబ్దాలకి ఒక వ్యవస్థను ఏర్పరచినందువల్ల వచ్చి ఉండదు. 

నన్నయగారి కాలానికి ముందే తెలుగులో కనీసం పది ఛందోభేదాలు 
తెలుగుదేశంలో విపులంగా ప్రచారంలో ఉండేవని చూశాం. క్రీశ. 940లో, అంటే భారత 
రచనా ప్రారంభానికి నూటపరేళ్ళకు ముందే మల్లియ రేచన కవిజనాశ్రయమనే 
ఛందో గ్రంథాన్ని రచించారని తెలుసుకొన్నాం. నన్నయగారి కాలానికి చాలా ముందుగానే 
ఆయన వ్రాసీన వచనానికి దగ్గరలో ఉండే వచనం చాళుక్యఖీముని కొఅవి శాసనంలో 
ఉందని గమనించాం. ఇక నన్నయగారి సమకాలిక రచనలు చూద్దాం. క్రీ.శ. 1023 నుండీ 
1060 దాకా బస్తరును పాలించిన చోడుల శాసనాలలోని భాష నన్నయగారి భారత 
రచనాకాలంనాటికీ, అంతకు ముందూ ఉన్న తెలుగు భాష స్వరూపాన్ని తెలియజేస్తుంది - 
ఆ బస్తరు శాసనాలలో కొన్ని శిథిలాలు. అందుచేత రెండు మూడు శాసనాలు, ఒకే రాజు 
వేయించినవి కలిపి చదువుకొంటే ఈ క్రింద వచనం వస్తుంది. 


132 సమగ్రాంధ్ర సాహీత్యం 


“స్వస్తి సహస్ర ఫణామణికీరణనికరావభాసుర, నాగ వంశోదృవ, 
భోగవతీ పురవరేశ్వర విశదజయపటుపటహ గాంభీర్య యళోలంకృత 
దశదిశాంతరాళ ధేనువ్యాఘలాంఛన, చిందకుల తిలక కమలభాస్కర, 
మహేశ్వర చరణ కమల దళితకీంజల్క పుంజపీంజరిత (భమరాయమానులై 
శ్రీ మబ్జగదేకభూషణ మహారాజుల రాజ్యా భివృద్ధి ప్రవర్థమానములై 
ఆచంద్రార్కముగా.... బారసూరి నెలవీట సుఖసంకథా వినోదంబుల 
నుండగా శకంద్రిప కాలాతీత సంవత్సరంబుల 982 నేటి శార్వరి 
సంవత్సరంబున కార్తీకమాసంబున శుద్ధ పంచమి సోమవారమునాడు స్వస్తి 
అరిదుర్ధ రావర భూజాసిభానుర ప్రచండ ప్రద్యోత్కర దినకరకులనందన 
కాశ్వపగోత్ర  కరికాలానయవారినాతకంబల పఅభూషణ రక్త 
ధ్వజసింఘలాంఛన ఒజియూరు పురవరేశ్చ చోడవంశోద్భవ అమ్మగామ 
పురవరేశ్వరులైన శ్రీ మన్మహామండలేశ్చర చంద్రాదిత్యరాజులు రాజధాని 
బారసూరక్‌ దమ వేయించిన చంద్రాదిత్య నామాంకిత తటాకంబున 
శ్చతుననదమ ప్రతిష్టసేసిన చంద్రాదిత్యేశ్చ్వరంబైన ఈశ్వరాలయంబు నకు.... 
నిలిపిన శిలాస్తంభ శాసనము ఇవ్విధంబున నిద్దేవాలయంబునకు స్థానపతి 
ధర్మరాశి దత్తటాక శివాలయ సమీపంబున నిజస్థాపితంటైన చంద్రాదిత్య 
నందనకర వనంబును దానిక ఇచ్చినది ఇల్లు. దీనికి గమ్మలవాడు 
బుద్ధనాయకు(డునుణముమినాయకు(డును సుంకయరేమ నాయకు(డు 
శ్రీకరణముమినాయకు(డు రాజగురులు రుద్రపండీతులు కుమార 
నారాయణసెట్టియు నదియంకలసెట్టియు అంగడిదుగ్గిసెట్టి వీరు 
సాక్షీపురుషులుగా నీశ్శరయవ్రాలు దీనికి గాలకాలాంతము౯ జననీక 
నడమంగాదని సృృజియించిన బాహత్తరి నియోగములయం దెవ్వుడేని 
కల్లెసనిన... బల్ఫి ఈకంభస్థితి నెల్పిన రాజుగల్లెనేని వారణాసి వేయిగవిలల 
వేవురు బాహ్మణల జంపి నెత్తురు (దాగినవారు... (ఖండరించినవాడు 
భీమాచారి)? 


నన్నయగారి కాలందే ఇంకొక శాసనం - క్రీ.శ. 1043 నాటిది - దొరుకుతున్నది. 
డీనిని చూడండి : 


“సి శకవర్గంబుల౯౬ నాటి సుభానుసంవత్సరమున నుత్తరాయణ 
నిమిత్తమున నగ్రహారము వెలనాటి వలివేరి త్రిపురుహదేవరకు నాచంద్రార్క 
మఖండవత్తిదివియలు మూ(టికి దండనాయక తిక్కపయ్య నాయకు లిచ్చిన 
గొతీయలు నూటయేంబది. వీనిని జేకొని సంతానక్రమమున నిత్యం 
మూండుమానికలు వేయి ముమ్మడి భీమనడుం బోయంగలవాడు ఇద్దేవరర 
'యన్నందీ యగ్రహారము పెరువలినగ్గియ షడంగవిభాట్లు ఆచంద్రార్క 

7. దక్షిణ భారత శాసనములు, 10-న సంపుటి, నెంబరు 643 నుంచి 646 దాకా, 


నన్నయభట్టు 133 


మఖండవత్తి దివియ యొకొంటికి నిచ్చిన గొతీయ లేంభది ఇందుల 
బ్రహ్మదేవరకు నొంగేయుమార్గమున దేసెట్టి మాహాసామంతనంబయ 
కొడుకు మండలిక గన్నయ యాచంద్రార్క మఖండవత్తి దివియ యొకంటికి 
నిచ్చిన గొతీయ లేంభది.''కి 


కావ్యభాష - శైలి - స్పెల్లింగులు 

నన్నయగారి కాలంలో ఒకే మాటను వివిధ ప్రాంతాలవాళ్లు రకరకాల 
ఉచ్చరించడంవల్ల వేరు వేరు 'స్పెల్లింగు'లతో వ్రాయడం జరిగింది. నన్నయగారు తాము 
ఉచ్చరించేటట్టు వ్రాసుకొన్నారు. అదే మనకు కావ్యభాషగా మిగిలింది. నన్నయగారు 
తమ ఉచ్చారణకు ఏయే వర్గాలను వాడారో మనకు తెలియదు. ఆయన వ్రాసుకొన్న ప్రతి 
మనకు దొరకలేదు. కాని ,అది రూపాంతరాలు పొంది మనకు సుపరిచితమైంది. 
నన్నయగారు తమ కాలంలో ఉండిన భాషనంతటినీ వాడి ఉండరు. ఆయన వాడిన 
దేశ్యాలే మనం అలవాటుపడీనవైనాయి. ఆయన వాడని బోలెడన్ని మాటలు - 
నన్నెచోడుడూ, పండితారాధ్యుడు వాడిన ఆనాటి పాత మాటలు మనకు కొత్తగా 
కనబడుతున్నాయి. 


పద సంపద పెంపు - పెంపులో నష్టము 

తన కాలంలో ఉన్న తెలుగు మాటలూ ఉత్తమ కావ్యరచనకు సరిపోవని 
నన్నయగారు సంస్కృత శబ్దాలను తెలుగులోకి తీసుకువచ్చారని మరొక ఊహ 
పండితులలో ఉంది. అప్పటికే కన్నడ భాషలోనికి బోలెడన్ని తత్సమాలు సమ 
సంస్కృతాలనే పేరుతో జొరబడ్డాయి. తెలుగు శాసనాలలో కూడ అవి కనబడతాయి. 
పంపనగారు, పొన్నమయ్యగారు, రన్నడు మొదలైనవారు సంస్కృత శబ్దాలను ఎలాగ 
కన్నడించారో అలాగే తెలుగు కవులు గూడ తత్సమాలను తెలుగు చేశారు. నన్నయగారు 
ఈ సంప్రదాయాన్నే అనుసరించారు. దీనివల్ల భాషలో పదసంపద హెచ్చినా కొంత 
నష్టంకూడ కలుగకపోలేదు. 


“తెలుగుకు కొన్నిపట్ల సంస్కృత సాహాయ్యం అతి మాత్రమైనట్టు 
కనపడుతుంది. వాడుకలో కొన్ని సంస్కృత శబ్దములు తెలుగు శబ్దముల 
స్థానమును పూర్తిగా ఆక్రమించినవి. కొన్ని వాటితో పోటీ చేస్తున్నవి. కొన్ని 
వాటితో ఉమ్మడికూడుతున్నవి. తెలుగుదేశము చాలాభాగము సముద్రమును 
ఒరసీ ఉన్నది. అందుచేత సముద్రమునకు తిలుగు పేరు ఏదో వాడుకలో 
ఉండే ఉంటుంది. అది ఇప్పుడు వాడుకలో కనబడదు. సంస్కృత శబ్దమైన 
'సముద్రము' అనేదే దేశమందు అంతటనూ, పండితులలోనూ, పామరుల 
లోనూ కూడ వాడుకలో ఉన్నది. అక్కడక్కడ దీని వికృతి అయిన 


8. దక్షిణ భారత శాసనములు, 10వ సంపుటీ. నెంబరు.6 


134 సమగ్రాంధ్ర సాహిత్యం 


సంద్రము' అనే శబ్దమున్ను వినబడుతున్నది. 'మనుష్య' శబ్దమునకు 

సరియైన, తెలుగు మాట ఇప్పుడు ఏదీ కనబడదు. కొన్ని సంస్కృత 

శబ్దములు వాటికి సరి అయిన తెలుగు శబ్దములు ఉన్నప్పటికీ వాటిని 
పుస్తకాలలో అణగదొక్కి తామే వాడుకలోకి వచ్చినవి. 'భయము' 

'వెజిపు'ను తోసివేస్తూ ఉన్నది. ' జ్బ్వరము'న్న, 'ఉష్టము'న్ను, 'వేకి'ని గెంటి 

వేసినవి. 'కుక్క' 'నాయి'ని పారదోలింది. 'దేవుడు' “వేల్బు'ను వినబడనీయ 

లేదు. 'వ్యవసాయము' 'సేద్యము' మూలకు నెట్టినది. “మాంసము' 'ఎరచి' 

“నంజుడు”, 'పొలసు' శబ్దములకు తోసిరాజు చెప్పినది. “సొమ్ము 

'విడిముడి'ని కనబడనీయదు. “ప్రాణము' 'ఉసురు'ను తొక్కిపెట్టినది. 

'రక్షము' 'నెత్తురు'తో పోటీ చేస్తున్నది.'? 
అని బులుసు పాపయ్యశాస్త్రీగారు వాపోయిన దాంట్లో అక్షరాలా నిజముంది. 

ఈ విషయాన్ని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారుకూడ "సంస్కృత భాషా 
సంపర్కముచే తెలుగునకు గొప్ప మేలుకలిగినను కొంత కీడు కూడ కలిగినది" 
అన్నారు.19 “వర్గమానాంధ్రభాషలో ఆచ్చికపదములకన్నా సంస్కృత భాగమే 
విపులముగా నున్నది" అని చెప్పాడు. ఈ వాక్ళంలోనే 'లో', 'కన్నా', 'గానున్నది' అనేవి 
తప్పించి మిగతావన్నీ సంస్కృత శబ్బాలే. ఇది తరతరాల నుంచీ చదువుకొన్న వాళ్ళు తమ 
భావాలను తత్సమాలున్న మాటలతోనే చెప్పుకోవడంవల్ల వచ్చిన వైపరీత్యం. అర్థం లేని 
నియమాలకు లొంగడం కూడ ఒక కారణమే. 


అర్ధాంతరంగా వచ్చిన అరసున్న 


మాటవరసకు నిడుదవోలు వెంకటరావుగారు “(ఇ-) ప్పుడు సర్వసాధారణముగా. 
[బయోగింపబడు నర్ధవీందురేఖ యిటీవలం గల్పింపబడినదిగాని పూర్వము 
లేదనియుందేలుచున్నది''. అని అర్ధంతరంగా వచ్చిన అరసున్నను ఆ వాక్యంలోనే 
అయిదుసార్లు వాడారు.!! 


నన్నయగారు సంస్కృత వ్యాకరణపు మర్యాదలనే తెలుగులోకి తెచ్చారు. 
““ద్రోణుండు మణీ ద్రుపదుండు... సఖులయి ధనుర్వేదమగ్ని వేశుల తోడ నర్జిగఅచిీఃి 
అన్నదాంట్లో 'తోడ' అనే విభక్తి, అభిమన్యుడు. 'ధౌమ్యుతో వేదం చదవడం, 
ధనుంజయునితో ధనుర్వేదం అభ్యసించడంీక అన్నవాటిలో 'తో' అనే విభక్తీ సంస్కృత 
కారకచ్చాయలే. ('ఉపయోగంబునం దాఖ్యాతకుం దోడవకర్ణకంబగు అని చిన్నయసూరి 


9. గిడుగువారి సంచిక, “తెలుగు' వ్యాసం, పుట. 4 
10. “ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి', పుట. 65. 

11. 'తిలుగు కవుల చరిత్ర', పుటలు 45, 45 

12. భారతం, ఆది 7-5, 

13. భారతం, ఆది 8-227. 


నన్నయభట్టు 135 


సూత్రీకరించవలసి వచ్చింది). మనం ఇవాళ చదువు గురువువద్ద అయ్యవారి దగ్గర 
నేర్చుకొంటాంగాని అతని 'తో' కాదు. 
సజీవభాష చంపినా చావదు 

ఎన్ని తత్సమ పదాలు తెచ్చినా. ఎంత సంస్కృత కారకచ్చాయలనే దింపినా 
నన్నయగారు తమకాలంనాటి సజీవ భాషలోనే గ్రంథ రచన చేశారు. భారతంలోని 
నిరూపితార్థం వివరించి చెప్పడానికీ వ్రాసినదాయె. ఆనాటి సామెతలు, పలుకుబళ్ళు, 
నుడికారపు సొంపులు ఒకరకంగా చూస్తి నేటికీ మారలేదు. భావాలు నాటికీ నేటికీ ఒకటే. 
'కుంతికడుపు చల్లగా పుట్టిన ఘనబుజుడు'** అనే ప్రయోగం నన్నయగారు ఆంధ్రభాషా 
సరస్వతి కడుపు చల్లగా వాడారు. “వెతుకుతున్న తీగ కాళ్ళకు తగిలిం'దనే సామెత 
అప్పుడూ ఉంది. 'రోయు తీగె కాళ్ళం బెనగెందా ననుచ* అని తన కాలపు మాటలలో 
వాడారు. 'గుండెలమీద చెయ్యి వేసుకొని హాయిగా నిద్రపోవడం' అనే నుడికారం నాటికీ 
నేటికీ ఉంది. “అర్జునువలని భయముసెడి తొమ్మున జేయిడి నిద్రవోయె.ే 
'వేంటయింటీ కుందేలు అనే సామెత నాటికీ నేటికీ ఒక్కలాగే ఉన్నట్లు నేటీ భారత 
ప్రతులవల్ల తెలుస్తున్నది. ఆదిపర్వం 6-వ ఆశ్వాసంలో నన్నయగారు '“వరటయిల్‌ 
కుందెలుసొచ్చె'' అని ప్రయోగించారు. అయితే దీనినే నన్నెచోడుడు తన కుమారసంభవం 
12-వ అశ్వాసంలోని 87వ పద్యంలో “'వేటకాని యిల్లు వెటువక కుందెలు సొచ్చినట్టు'' 
అని వాడాడు. అందుచేత ప్రాచీనరూపం “వేంటయిల్‌ కుందెలు సొచ్చి” కావచ్చును. 
దీర్ణంమీద పూర్ణదీందువు పోయి 'వెంటయిల్‌ 'వంటయిల్‌గా మారిందేమో అనే 
అనుమానం కలుగుతున్నది. 

మారని మానవ స్వభావం 

మాటలు మారవచ్చు: కొత్త పలుకుబళ్లు రావచ్చుగాని మానవ స్వభావం ఎప్పుడూ 
ఒక్కలాగే వుంటుంది. ఇతిహాసాన్ని తెనిగిస్తున్నా అందులోని పాత్రల స్పభావాలను 
స్పష్టంగా చిత్రించడంలో నన్నయగారు తమ 'నేర్పువిధము' ఏమిటో చూపించారు. 
పాత్రలను తొలిసారి పరిచయం చేస్తూన్నప్పుడే వాళ్ళ స్వభావాలను తెలియజేసి 
పోషణాలను వాడుతారు. పాత్రలు పరస్పరం వాడే సంబోధనలలో చాలా జౌచిత్యం 
పాటిస్తారు. 

మాటల్లో జొచిత్యం 
OU 

“ఎవరూ నీసాటి రానట్టు నీకు విలువిద్య నేర్చుతా'నని ద్రోణాచార్యులవారు 
అర్జునునికి మాట ఇచ్చారు. అలా ఇచ్చిన తరువాత, నేర్పాక అర్జునుడు ఏకలవ్యుణ్జీ 
చూచాడు. అతని పాటవాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏకాంతంగా ద్రోణునితో ఇలా 
చెప్పాడు : 
14. భారతం, ఆది 6-19, 


14-2. ఆది 5-220. 
44-3. ఆది 6-63. 


136 సమగ్రాంధ్ర సాహిత్యం 


“విలువిద్య నొరులు నీ క 

గ్గలముగ లేకుండ నిన్ను గఅపుదు నని మున్‌ 
బలికితిరి, నాక కాదీ 

త్రిలోకముల కధికు జూచితిమి యొక యెలుకున్‌. . 


నాకంటెను మీకంటెను 

లోకమ్యులో నధికు డతిబలుండు ధనుర్వి 
ద్యాకౌశలము నాతడు 

మీకుం బ్రియశిష్యుడటె యమిథ్యావచనా!''*5 


చిట్టచివర ఈ సంబోధన వేయడంల్లో ఎంతో అర్థమయింది. 'అబద్భాలాడనివాడా!' 
అని పిలవడంలోనే “నీ మాట నిలబెట్టుకో: అనే సూచన .వేంది. అందుకే ఇలా చెప్పగానే 
విని ద్రోణుండదరిపడి 'వాణ్ణో చూద్దాం పది అన్నాడట. 


ఖాండవ దహనానికీ ముందు “ఘనభుజ! ఇది గాండీవం బనబరగిన ధనువు' అని 
అగ్నిహోత్రుడు అర్జునునికి అపురూపమైన విల్లు ఇచ్చాడు. ఇలా ఇస్తూ 'ఘనభుజ 
' అనడంలో సారస్యం వుంది. భుజబలం బాగా ఉన్నవాడుగాని దానిని ప్రయోగించలేడు. 


అలవాటులో పొరపాటు 


పోను పోను భారతంలో ఇంత చక్కని జౌచిత్యవంతమైన పదాలు వాడీన 
నన్నయగారు ప్రారంభంలో గరుత్మంతునిచేత తల్లిని 'పయోరుహాననా!' అని పిలిపించడం 
బాగులేదు. ఇలాగే ఇంకొకచోట అర్జునుడు కర్ణుణ్ణి 'కానీన!' అని పిలుస్తాడు, కర్ణుని 
జన్మరహస్యం చిట్టచివరగాని ఎవరికీ తెలియదు. అర్జునుడు ఆదిలోనే ఈ మాట ఎలా 
వాడాడు? ఇలాంటివి ఒకటి రెండు తప్పిస్తే మాటలు వాడడంలో నన్నయగారు 
అసమానులు. 


మర్యాదలు - మన్ననలు - తెలుగుదనం 

సంభాషణ శైలిలో కథ చెప్పేటప్పుడు నన్నయగారు తెలుగుతనంలో ఉండే 
మర్యాదలన్నీ వాడుతారు. “అనిననుదంకు డిట్లనియె - అయ్యా! మీయానతిచ్చి నట్ల 
మసలవలదు, మిమ్ము వీడ్కొని చనువాడ!' గౌరవసూచకం 'మీరు' అని వాడడం తరువాత 
కవులు మానేశారు. గురువునైనా, దేవుణ్ణయినా 'నీవు' అనడమే పరిపాటి అయింది. గౌరవ 
సూచకమైన 'మీరు', “వీరు ఎలా వాడారో అలాగే ఎత్తిపొడవడానికి కూడ నన్నయగారు 
వాడారు. “అర్జునుడు కట్టి తీసుకొచ్చిన ద్రుపదుణ్జి చూసి 'వీరెవరయ్యా! ద్రుపద 
మహారాజులె!'' అనడంలో తెలుగుతనం ఉంది. 


15. ఆదీ. పంచమ. 239-240 
16. భారతం. ఆది 2-49. 


నన్నయభట్టు ' 137 


ఏకచశ్రపురంలో భీముడు తాము ఉంటున్న ఇంటివాళ్ళకు వచ్చిన కష్టాన్ని 
తీరుస్తానన్నాడు. బకాసురుణ్ణీ చంపుతానన్నాడు. అయినా ఒకటీ కోరాడు. 


“కడుపునిండ గుడువ గానమి రేయెల్ల 
గన్నునొందకున్న దరము డస్సి 
యున్నవాడ। నాకు నోపుదురేని యా 
హారతృప్తిసీయు డట్టులయిన."' 


“కడుపునిండా తిండి తినకపోవడంవల్ల రాత్రంతా కన్నుమూతపడక చాలా 
నీరసంగా ఉన్నాను. మీకు వీలైతే నాకు ఆహారతృప్తి కలిగించండి'' అని భీముడు ఆ ఇంటి 
వాళ్ళను అడిగాడు. అహాగతృప్తి కలిగించమని కోరుతున్నవాడు భీముడు కనుక తన 
తిండిలోని దండీతనం తనకు తెలుసు గనక ఆ ఇంటివాళ్ళను “ఓపుదురేని, 
తిండీపెట' స'యన్నాడు. 'శక్తివుంటేనే' అనే అర్థంలో ఈ మాట వాడడంలో నన్నయగారి 
జౌదిత్యం కనబడుతుంది. 


ఆ ఇంటివాళ్ళకు వచ్చిన కష్టాన్ని వర్ణించడంలోనే నన్నయగారు ఎంతో 'నేర్చు' 
చూపించారు. బకాసురునికి ఆహారంగా వెళ్ళవలసిన వంతు ఆ ఇంటికి వచ్చింది. ఎవరు 
వెళ్ళాలి 'నేనంటేనే'నని విచారంతో ఒక్కొక్కళ్లూ త్యాగం చేయాలనుకొన్నారు. 
పెద్దవాళ్ళంతా ఇలా శోకమగ్నలయి ఉన్నప్పుడు - 


“బాలకుం డొక కొండొక కోల చేత 
బట్టికొని యేన రక్కసు గిట్టిచంపి 
చులుకవత్తు మీ రెడ్వగా వలవ దనుచు 
గలయ నూరార్చెదన తొక్కు బలుకులొప్ప"' 


కుర్రాడు రాక్షసుణ్ణి చంపివస్తాననడం మూలంలో ఉన్నదే. కరుణామయ 
సన్నివేశంలో నవ్వించి ఏడిపించడానికి కుటుంబంలో సహజమైన సన్నివేశాన్ని వ్యాసుడు 
సృష్టించాడు. అయితే మూలంలో కుర్రాడు గడ్డిపరకను పట్టుకొంటాడు. ఈ 
అనువాదంలో నన్నయగారు వాని చేతిలో కోలను పెట్టారు. వాడు 'తొక్కు పలుకులు' 
ఒప్పగా రాక్షసుణ్ణి చంపి 'చులక' వత్తుననడంలో తెలుగుతనం వచ్చింది. కుర్రాడు 
కర్రతిప్పుకుంటూ మన కళ్ళముందు నిలబడతాడు. 


అనువాదమైనా అనువాదం కాని పంథా 


మూలాన్ని కొన్నిచోట్ల కుదించడం, కొన్నిచోట్ల విస్తరించడం మొదలైనవి 
నన్నయగారు చెయ్యడానికి కారణముంది. ఆయనకు రాజరాజు ఇచ్చిన ఆదేశం ' భారత 
నిరూపితార్థం యేర్చడచెప్ప' మనడమే. అనువాదం చేయమనలేదు. అందుకే నన్నయగారు 


138 సమగ్రాంధ్ర సాహిత్యం 


“ప్రధానముగా వ్యాసభారతమునందలి కథనే యనుసరించినను ఎడనెడదనకు 
బూర్వ్చముండిన సంస్కృత కర్గాటక కవుల కావ్యముల నుండీకూడ గొన్ని భావములు 
గ్రహించియు, కొన్నిచోట్ల సందర్భానుగుణముగా నూతన కల్పనలు గావించియు, 
ననుచితములని తోచిన యంశములు పరిహరించియు, గొన్ని వర్ణనలు పెంచియు, గొన్ని 
తగ్గించియు, ఆంధ్రభారతమును సర్వాంగ సుందరముగ వెలయించెను. అందుచేతనే 
యనువాదమన్న పేరున్నను అతి స్వతంత్ర గ్రంథమువలెనే శోఖిల్లుచు నన్నయ ప్రతిభా 
విశేషమును వేయివిధముల వెల్లడీ చేయుచున్నది” అని దివాకర్ల వెంకటావధానిగారు 
సుదీర్ట పరిశోధన, కూలంకష పరిశీలన చేశాక చెప్పిన మాటలు అక్షరాలా నిజం. 


వెంకటావధానిగారు “నన్నయ భారతం' అనే తమ పుస్తకంలో నన్నయగారు ఎక్కడ 
మూలాన్ని ఆనుసరించలేదో, ఎక్కడ పెంచారో, ఎక్కడ _తగ్గించారో విపులంగా, 
ఉదాహరణలతో చెప్పారు. జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారు “వ్యాస భారతము - 
నన్నయ పరిష్కారము" అనే తమ సిద్ధాంత గ్రంథంలో యథామూలకత, మూలకుంచనం, 
మూల ప్రపంచనం, అనథ్యా ప్రకల్పనం, మూల శీర్షికలో చాలా విపులంగా 785 
పుటలలో చర్చించారు. ఇంతకూ నన్నయగారు ఏ సంస్కృత ప్రతిని అనుసరించారో 
మనకు తెలియదు. ఆయన గ్రహించిన ప్రతికి మిక్కిలి సన్నిహితమైన ప్రతులు ఏమిటో 
వెంకటావధానిగారు తమ పుస్తకంలోనే గుర్తించారు. అలాగే మృత్యుంజయరావుగారు 
కూడా అదే అభిప్రాయానికి వచ్చారు. 


బొచిత్యంపై దీక్ష - సారస్యాలు 

నన్నయగారి సంస్కృత ప్రతిలో కొన్ని రసవత్తరమైన ఘట్టాలు లేవు కాబోలు - 
కుమార ఆస్త్రవిద్యా ప్రదర్శనంలో భీముడు కర్ణుణ్ణి కానిమాటలంటాడు. కులం తక్కువ 
వాడంటాడు. అప్పుడు కర్ణుడు తెల్లబోయి ఏం చేయాలో తెలియక నిట్టూర్చులతో, వాడిన 
మొఖంతో “' ఆకాశంబువలన నున్న యాదిత్యుం జూచుచు మిన్నకుండె'' తన తండ్రి ఎవరో 
తెలియక సూర్యుణ్ణి అవ్యక్తంగా చూస్తూ ఊరుకోవడంలో ఎంతో సానుభూతిసూచకమైన 
జౌచిత్యముంది. దానిని వ్రాసిన నన్నయగారు సరిగ్గా ఇలాంటిదే ఇంకొక ఘట్టం, 
మూలంలో ఉన్నా వ్రాయలేదు. 


మత్స్యయంత్రాన్ని ఎక్కు పెట్టడానికి కర్ణుడు వెళ్ళాడు. అది చూచి ద్రౌపది ఎలుగెత్తి 
“నేను సూతుణ్ణి పెళ్ళి చేసుకోను” అందీ. కర్గుని హృదయం గాయపడింది. 
ఆకాశంలోఉన్న్ర సూర్యుణ్జీ మళ్ళా చూసి విల్లు కీందపడేశాడు. ఈ సంగతి కొన్ని 
సంస్కృత భారత ప్రతులలో ఉంది. ఇది మధుర సుబ్బాళాస్తీగారి వర్తమాన తరంగిణీ 
ముద్రాక్షరశాల ప్రతిలో ఉంది; వావిళ్ళవారి 50427 Recension ప్రతిలో లేదు. దక్షిణ 
దేశపు అన్ని ప్రతులలోనూ ఇది లేకపోబట్టి నన్నయగారి ప్రతిలోకూడ లేకపోవచ్చును. 
ఉంటే, జౌచిత్యంకోసం దీన్ని విడిచిపెట్టరు. మూలంలో కౌచిత్య విరుద్ధమైనది ఉంటే 
తొలగిస్తారు. 


నన్నయభట్టు 139 


భీముడు “బండిమీద భోజనం పెట్టుకొని బకాసురుని దగ్గరకు వెళ్ళాడు. 
యమునాతీరంలో బండిని విప్పాడు. రాక్షసుజ్డీ పిలిచాడు. వాడు వచ్చేదాకా ఊరికే 
ఉండడమెందుకని బండిలో కూర్చుని అన్నం తినడం మొదలుపెట్టాడు. ఇది మూలంలో 
ఉంది. నన్నయగారు ఆచారవంతులు. అందువల్ల ఫీమునిచేత కాళ్ళూ ముఖం కడీగించి, 
ఆచమనం చేయించి ఆ తరవాత తినిపించారు. 


ఇటువంటి మూలంలో లేని ఆచారాలు నన్నయగారిలో చాలా కనబడతాయి. 
పుణ్యాహరవ పురస్సరంబుగా'' గృహప్రవేశం చేయించారు.1”2 ద్వైపాయనుడు, 
థౌమ్యుడు మొదలైన భూసురుల చేత సూత్రవిన్యాస మమర శాంతిక విధులు 
చేయించారు.!?* 


లోతుకు వెళ్ళి చూస్తే నన్నయగారి కవిత్వంలో ఇటువంటి సారస్యాలు చాలా 
కనబడతాయి - లోతుకు వెళ్ళి వెతికితే సముద్రగర్భంలో రత్నాలూ, ముత్యాలూ 
దొరికినట్టు. అయితే సేకరించేవాళ్ళు నిపుణులై ఉండాలి. ఈ సంగతి నన్నయగారు మొదటే 
చెప్పుకొన్నారు. 

“సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకలితార్థయు కిలో 

నారసి మేలునా, నితరు లక్షరరమ్యత నాదరింప, నా 

నా రుచిరార్థ సూక్తినిథి నన్నయభట్టు తెనుంగునక్‌ మహా 

భారతసంహితారచనా బంధురుడయ్యెబ గద్దితంబుగ౯'' (1-1-26) 


కవీంద్రులు లోతుకువెళ్ళి ప్రసన్న కథాకలితార్థయుక్తిని చూసి “మేలు సెభాష్‌ 
బాగుంది” అని మెచ్చుకొంటారట. ఇతరులు అక్షరరమ్యతను ఆదరిస్తారట. ఇలాగ 
నానారుచిరార్థసూక్తి నిధియైన తాము జగద్ధితంగా భారత సంహితారచనబంధురు 
లయ్యారట. ఆయన నిజంగా నానారుచిరార్థసూక్తుల పెన్నిధే. వర్ణాశ్రమ ధర్మాలను 
నిలబెట్టడానికే కాక మానవ జీవితం జొన్నత్యవంతంగా ఉండటానికి కూడా పనికివచ్చే 
సుభాషితాలు అక్కడక్కడ ఉపదేశం చేశారు. ఉపదేశం చేయనిది కావ్యం కాదు. 


కావ్యానికి ఉజీవన - ఉపదేశం 
తన తండ్రి మెడలో పామును వేసిన పరీక్షిత్తుకు శృంగి శాపమిచ్చాడు. శాపమిచ్చాక 


ఆ సంగతిని తండ్రికి తెలియజేశాడు. అప్పుడా పెద్దముని, కుర్రాడు తొందరపడ్డాడని 
బాధపడి, కొడుకుతో ఇలా అన్నాడు : 


““కోధమ తపముం జెరచును 

క్రోధమ యణిమాదులైన గుణముల బాపుం 

గ్రోధమ ధర్మ క్రియలకు 

బాధ యగుం, గ్రోధి గా దపస్వికి జన్నే? 
17. భారతం, ఆది. 6-292. 2. అదీ 6-160. 3. ఆది. 8-70. 


140 సమగ్రాంధ్ర సాహిత్యం 


క్షమలేని తపసి తపమును 

బ్రమత్తు సంపదయు ధర్మబాహ్య ప్రభురా 

జ్యము చిన్న కుంభమున తో 

యములట్టుల యధ్రువంబు లగు నివి యెల్లన్‌.”' (1-2-174, 175) 


ఈ సూక్తులు మూలంలో లేవు. కథతో కలిసిపోయేటట్లు ఇక్కడ ఈ సుభాషితాలు 
చెప్పడంలో నన్నయగారు నేర్చు చూపించారు. ఈ పద్యాలే తర్వాత సుమతి శతకకర్త ''తన 
కోపమె తన శత్రువు” అనే పద్యం చెప్పడానికి వరవడి అయిందేమో! నన్నయగారి 
సూక్తులలో ఇవాళ విరివిగా వాడుకొనేవి ఉన్నాయి. సూరుల జన్మంబు సురల జన్మంబు 


ఏరుల జన్మంబు నెరుగంగ నగునె?” (1-6-60): “గతకాలము మేలువచ్చు 
కాలముకంటెన్‌'' (1-5-159). “నుతజలపూరితంబులగు నూతుల నూరిటికంటె సూనృ 
తవత, యొక బావి మేలు...” (1-4-94) మొదలైనవి ప్రసిద్ధమైన ఉదాహరణలు. 


సామెతలలాగ, నానుడులలాగ జాతీయమైన మరికొన్నిటిని కూడ చూడవచ్చు. 


న్‌ 


ఎరుకగలరె మగువ లెందు? (1-2-34) 

కామికి నయనంబున నొండు దలంపబోలునే? (1-4-215) 

ధనమున విద్యను సంతతి దనిపినవా రెందు గలరె? (1-5-119) 

వేడు టెంతయు గష్టము. (1-5-218) 

పురుషహీనమైన యువతిజూచి ఎల్లవారు జులకనపేక్షీంతురు. (1-6-257) 
ఎప్పుడు సుచిత యెరుల యిండ్ల పొత్తున నుండున్‌? (1-7-29) 

కాము శక్తి యుడివింపగ శక్యమె యెట్టివారికిన్‌? (1-7-59) 

కీర్తి లేనివానికి జీవనంబు నిరర్థకంబు చూవె? (1-8-31) 

వృద్దుల బుద్ధులు సంచలింపవే? (2-2-9) 

సిద్ధుల చరితంబు లల్పులకు నెరుగశక్యమె? (2-2-19) 


9 ౧౫౫4 ౯ ల పా [ల గై 


అటే. 
౯ 


ఇటువంటి సుభాషితాలు, రుచిరార్థసూక్తులు సార్వకాలికమైనా కొంత పాతకాలపు 
మాటలతో ఉండటంవల్ల నిత్యవ్యవహారంలో మనం వాడుకోవడం పొసగదు. 
అర్వాచీనులు చెప్పిన సూక్తులు మన వాడుక భాషకు దగ్గరలో ఉంటాయి కనుక వాటినే 
మనం చెప్పుకుంటాముగాని నన్నయగారు ఆదిలో ఇటువంటి సూక్తులు చాలా చెప్పారు. 
ఉదాహరణకు భాగవతంలోని ఈ పద్యం తీసుకోండి. 


“వారి జాక్షులందు వైవాహికములందు 

(బాణవిత్త మానభంగమందు 

చకితగోకులాగ్ర జన్మరక్షణమందు 

బొంకవచ్చు నఘము వొందడధిప!'' (అష్టమము. 585) 


ఆపద్ధర్మంగా అబద్ధమాడటానికీ లైసెన్సు తీసుకునేటప్పుడు ఈ పద్యాన్నే ఆబాల 
గోపాలం నేడు వాడుతున్నాము. పోతరాజుకన్నా ఎన్నడో ముందుగా ఈ అర్థంచచ్చే 


నన్నయభట్టు 141 


సూక్తిని నన్నయగారు భారతంలో చెప్పారు. శుక్రునివద్ద ప్రమాణం చేసిన యయాతి ఆ 
నియమాలను ఎలా ఉల్లంఘీంచటం, ఎలా అబద్ధమాడటం అని బాధపడుతున్నప్పుడు 
శర్మిష్ట ' “ఈ ఏనింటీయందు నసత్యదోషంబు లేదని మునివచన ప్రమాణంబు గలదు” అని 
ఇలా ఉపదేశం చేశాక చెప్తుంది. 


“చను బొంకగ బ్రాణాత్యయ 

మున సర్వధనాపహరణమున వధగావ 

చ్చిన విప్రార్థమున వధూ 

జినసంగమమున వివాహ సమయములందు” _ (1-3-178) 


బమ్మెర పోతరాజుగారు చెప్పిన సుభాషితం కూడ నన్నయగారు చెప్పినలాంటిదే. 
అయితే పోతరాజు గారిది చక్కగా విరుగుతూ చదువుకొందుకు హాయిగా సాగిపోతుంది. 
నన్నయగారిది కుంటినట్టు కనబడుతుంది. 


అక్షర రమ్యత 
ధార చక్కగా, ఏ అడ్డంకులూ లేకుండా ప్రవహించుకొంటూ పోవడానికీ, 
శబ్బాలంకారాలకూ నన్నయగారు ' అక్షర రమ్యత' అని పేరు పెట్టినట్టుంది. పోతరాజుగారిలో 
ఈ అక్షర రమ్యత పూర్తిగా వుంది. నన్నయగారిలో లోపించిందేమో అని మొదట మనకు 
తోస్తుందిగాని, తరచిచూస్తే పోతరాజుకు వరవడీ పెట్టిందికూడ నన్నయగారే! 


“ధ్యేయుడవు, సకలలోక 

స్థేయుండవు. నచులకు విధేయుడవు, వయో 

పాయబజ్ఞుడ విజ్ఞగముల | 

నీ యెరుగని యవియు గలవె నీరజనాభా!” (2-1-106) 


అనే పద్యం నన్నయగారిదని చెప్పేదాకా తెలియకపోవచ్చు. ఇటువంటి పద్యాలే 
తరువాతి కవుల శబ్బాలంకారాలకు ఒబ్బబంతులైనాయి. పద్యంలో ఏదైనా ఒకమాట ఎలా 
వాడితే అటువంటిదే దాని ప్రక్కన వాడీ, మనసుకు ఉల్లాసం కలిగించడం నన్నయగారు 
తరచు ప్రయోగించే సాధారణ శిల్చం. 


1. ... దుర్గ మార్ధజలగౌరవ భారత భారతీ సముద్రము (1-1-20) 

2. భారత భారతీ శుభగభస్తీ చయంబుల జేసి (1-1-22) 

3, ... కృష్ణాజినవ స్తునస్త విషయాప్త విషాదు నిషాదుజూచి (135-235) / 

4. మదమాతంగ కురంగ కాంచనల సన్మాణిక్య గాణిక్క సంపద లోలిం గొనివచ్చి 
(2-1-19) 

5, సారగసారవారిరుహ శౌక్తిక మౌక్టిక విదుమద్రుమైలాగురు చందనంబులు (2-2-110) 

6. కురువృద్దుల్‌ గురువృద్ద బాంధవులనేకుల్‌ సూచుచుండన్‌. (2-2-233) 


142 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇలాగ వెంటనే వినిపించకపోయినా గుంఫనంగా ఉండే శిల్పాన్ని వాడడంలో 
నన్నయగారు నేర్చరులే. 


“ఘోరవనమున వీరు గిమ్మీరు డను సు 
రారి నిశ్చలభీకరాకారు బట్టి . 
పోర వధియించినట్టి సమీరజునకు 
భూరిభుజునకు మార్కొనువారు గలరె?'' 


““ఇందు రకారపునరావృత్తి కేటగీతిలో గూడ బ్రాస సౌందర్భమును గూర్చుచు 
రమణీయముగా నున్నది” అనీ దివాకర్ల వెంకటావధానిగారు వ్రాశారు. అప్పుడప్పుడు 
తేటగీతులలో సర్వత్ర ప్రాసయతి వాడడం నన్నయగారికి ఇష్టంలాగుంది. 


ఏను గుర్వర్థ మర్థినై మానవేశ 

కడగి వచ్చితి నిపుడు నీకడకు వేడ్క 

దండితారాతి నీదేవి కుండలము 

లిమ్మునాపూన్మి యిది సఫలమ్ముగాగ.'' (1-1-95) 
అని ఆదిపర్వంలో ప్రథమాశ్వాసంలో మొదటి ఘట్టాలలోనే వ్రాశారు. నన్నయగారు 
సీసపద్యాలలో ప్రాసయతి మొదలుపెడీతే దానినే కొనసాగించడం, యతితో మొదలుపెడితే 
అంతటా దానినే వాడడం, యతి, ప్రాసయతి ఒకదాని తరవాత ఒకటి వాడడం మొదలైన 
నియమాలు పెట్టుకొన్నారు. ఈ నియమాల పట్టికలను మొదట గిడుగు వెంకట 
సీతాపతిగారు తయారు చేశారు. సీసపద్యాలలోనే కాక ఉత్త తేటగీతలలో కూడ 
నన్నయగారు అప్పుడప్పుడు ఇటువంటి నియమాలను పెట్టుకొన్నట్టు కనబడుతుంది. 


“కన్నియలతోడ నాడుచు నున్నదాని 
బాదమర్ణితమైయొక్క *పన్నగంబు 

గణచె గన్నియలందలు వెలచి పఅచి 

యజచయచుండ (టట్రమయద్వర *యవని ద్ర.” (1-1-147) 

ఈ పద్యంలో ఒకటీ, మూడు పాదాలలో ప్రాసయతి, రెండు, నాలుగు పాదాలలో 
యతి వాడారు. మూడు, నాలుగు పాదాలలో అయిదు బండీరాలు వాడడంలో అరపుల 
కఠోరత్వాన్ని స్ఫురింపచేస్తున్నారు. 

ఇలాటి శబ్ద శిల్పాలు ఏ కవి అయినా ప్రయత్నపూర్వకంగా కాక అవ్యక్తంగానే 
చేస్తాడు. పదాలు, పదబంధాలు, సమాసాలు వాటంతట అవే, వినయ విధేయతలతో 
కవియొక్క శాసనాలకు లోబడీనట్టు, కవాతులోని సైనికులలాగ, తమ తమ నిర్జీత 
స్థానాలలో సర్జుకొంటాయి, 

18. ఆప్పకవీయం - వావిళ్ళ ప్రచురణ (1934) పీఠిక. 


నన్నయభట్టు 143 


ఆం ధ్రశబ్ద చింతాముణీ - వాదులు, అపవాదులు 


నన్నయగారు తాము 'విపుల శబ్దశాసను' లని చెప్పుకొన్నారు. దీనికి సరియైన అర్థం 
ఇవాళ మనం చెప్పలేము. వ్యాకరణం వ్రాయడంవల్ల వీరుదులాంటి ఈ వోోషణం 
చెప్పుకొన్నారని పండితులు ఊహీస్తున్నారు. 'ఆంధ్రశబ్ద చింతామణి' అనే సంస్కృతంలో 
వ్రాసిన తెలుగు వ్యాకరణం నన్నయగారు రచించినదే అని కొందరు పండితులు వాదిస్తారు. 
అర్వాచీన ప్రయోగాలను కూడ తలియజేసీ ఈ వ్యాకరణం నన్నయ వ్రాసినది కాలేదని 
మరికొందరు గట్టిగా వివాదిస్తారు. ఎవరో 'జౌదార్య' వంతులు తాము వ్రాసిన 
వ్యాకరణాన్ని ప్రశస్తికోసం, ప్రామాణిక బలంకోసం నన్నయగారికి అంటగట్టారని 
నమ్మకంగా చెప్పవచ్చు. 

కొందరు అర్వాచీన లేఖకులో, కవులో కొన్ని పద్యాలను నన్నయగారికి 
అంటగట్టి ఆయన గాంభీర్యాన్ని కించపరుస్తున్నారని మరికొందరు తలపోస్తున్నారు. 


మత్స్యగంధిని చూసి పరాశరుడు ఈవిధమైన కామోద్రేకం పొందినట్టు భారతంలో 
ఇప్పుడు కనబడుతుంది. 


చపలాక్షిచూపుల చాడ్చున కెడమిచ్చు 
చిక్కని చనుగవ జీరగోరు 
నన్నువకై దీగయందంబు మదినిల్పు 
జఘనచక్రంబుపై జలుపు దృష్టి 
యభిలాష మేర్చడనట్లుండగా బల్కు 
వేడ్కతో మరుమాట వినగ దివురు 
నతిఘనలజ్ఞావనతయగు నక్కన్య 
పైబడి లజ్ఞయుటాపగడగు 
నెంత శాంతులయ్యు, నెంత జీతిందీయు 
లయ్యుగడు వివిక్షమైనచోట 
సతుల గోష్టి జిత్తచలన మొందుదు రెందు 
గాముశక్తి కోర్వగలరె జనులు?” 


ఇది ప్రక్షిప్తమని భూపతి లక్ష్మీనారాయణగారు సమంజసంగా అభిప్రాయపడ్డారు. 
ఇంత పచ్చిగా ఉండే పద్యం అన్ని వ్రాత ప్రతులలోనూ లేకపోవడంవల్ల వారి అనుమానం 
సక్రమమైనదే. నన్నయగారు కామాన్ని ఇలా చిత్రించరు. ఇటువంటివి నోట పలుక 
గూడదని వారి ఉద్దేశంలా కనబడుతుంది. “నువ్వు బహ్మచారివి; నేను కన్యను. కామశక్తి 
వల్ల మన ఇద్దరికి వివాహం ఎన్నడో అయింది” అని దేవయాని చెప్పినప్పుడు కచుడు 
అత్యంత విషాదాకులుడై *“లోకనింద్యమగు నర్థము నీ వాకునకు దెచ్చుటుచితమె?”' 
(1-3-130) అని మందలిస్తాడు. పచ్చి వర్లనలు నన్నయగారు వాకునకు కూడా తీలేరు. 
19. సాహిత్యోపన్యాసములు, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్మ అకాడమీ ప్రచురణ. 


144 సమగ్రాంధ్ర సాహిత్యం 


శృంగార రసం పేర చలామణి అయే ఈ కామ ప్రవృత్తి వర్ణన తరువాత ప్రబంధాల 
ధోరణీలోనిది. ఆ ప్రభావంలోని కవి ఎవరైనా వ్రాసి అనాలోచితంగా ఇది నన్నయగారికి 
అంటగట్టి ఉంటాడు. 


గారడీ రచన 


ఇలాటి కవే ఇంకొకడు మరొక అర్వాచీన ధోరణిలోని పద్యం అరణ్యపర్వంలో 
నలచరీత్ర ఘట్టంలో ఇరికించి ఉంటాడు. 


““సహకారమత్చియ సహకారు బున్నాగ 
పున్నాగు దిలక భూభువనతిలకు 
జందనబుధహరిచందను బుప్పితా 
శోకసుహృ జ్ఞనశోకదమను 
వకుళకులైకదీపకు విఖీతకభయో 
పేతా ర్హిహరు నలుబ్రీతితోడ 
గానరే కానలలోన లోకోత్తరు 
నని ్రూనిమ్రానికి నరిగియరిగి 
యడుగు నడుగు లెండబొడవాడ బొక్కిన 
నిరరాంతరముల నిలుచు బొలుచు 
గిరుల దరుల యెడల నురుగుహాగృహముల 
దొంగి తొంగి చూచు దోయజాక్షి.' 


ఇటువంటి నానార్భాల గారడీ రచన తరువాత కవులలో ఎక్కువగా మొఖం 
మొత్తేటట్టు కనబడుతుంది. కనక:నన్నయగారు ఇది వ్రాసి ఉండరేమోననిపిస్తుంది. వ్రాస్తే 
వారే దీనికి వరవడీ పెట్టారనుకోవాలి, రకరకాలుగా పాండిత్య ప్రకర్ష చూపెట్టుకొనే 
ఇలాంటి రచనలు సంస్కృతంలో అప్పటికే ఉన్నాయట. నన్నయగారు కాము 
ఉభయభాషా కావ్యరచనాఖి శోఖితులమని చెప్పుకొన్నారు. 


“కులబ్రాహ్మణ' కల్లోలం 
మహాభారతం అవతారికలోనే నన్నయగారు తమ అర్హతలనూ, యోగ్యతలనూ 
క్రోడీకరించినట్టు ఒక సీసపద్యం ప్రథమపురుషలో వ్రాశారు. 
“తన కులబాహ్మణు ననురిక్తు నవిరళ 
జపహోమతత్పరు విపులశబ్ద 
శాసను సంహీతాభ్యాసు బ్రాహ్మండాది 
నానాపురాణ విజ్ఞాననిరతు 


నన్నయభట్టు 145 


బాత్రు నాపస్తంబనూత్రు ముద్గలగోత్ర 
జాతు సద్వినుతావదాతచరితు 
లోకజ్ఞు నుభయభాషా కావ్యరచనాఖి 
శోఖితు సత్పతీభాభీయోగ్యు 
నిత్యసత్యవచను మత్యమరాధిపా 
చారు సుజను నన్నపార్యు జూచి 
పరమధర్మవిదుడు పరచళుక్యాన్నయా 
భరణు డీట్లు లనియె గరుణతోడ'' (1-1-9) 


ఈ పద్యంలోని 'కులబ్రాహ్మణుడు' అనే మాటను పట్టుకొని బ్రాహ్మణ్యమంతా 
తగవులాడుకొన్నారు. నన్నయగారు వైదికీ అని కొందరూ, నియోగి ఆని కొందరూ ఈ 
మాట సాక్ష్యంతోనే ప్రచండయుద్ధం చేశారు. ఆర్థం లేని ఈ అంతఃకలహం చల్లారినా, 
నివురుకప్పిన నిప్పులాగా తెలుగు సాహిత్యలోకంలో చాలాకాలం ఉంటూనే వచ్చింది. 
నన్నయగారి కాలంలో రాజులకు కుల బ్రాహ్మణులు కాసనలేఖకులుగా ఉండేవారని 
ప్రామాణిక సాక్ష్య్యాలున్నాయి. నన్నయగారు నందమపూడీ శాసనం, మండశాసనం 
రచించారు. శాసన లేఖకులుగూడ రాజులవద్ద వంశపారంపర్యంగా ఉంటూ ఉంటారనే 
నమ్మకంతో కొందరు సాహిత్య - చరిత్రకారులు రాజరాజు తండ్రివద్ద వుండే శాసన 
లేఖకుడితోనూ, రాజరాజు కొడుకువద్ద ఉన్న లేఖకుడితోనూ నన్నయగారికీ 
బంధుత్వాన్ని కట్టారు.” దాని ప్రకారం నన్నయగారి వంశృవక్షం ఇలా ఉండవచ్చు. 


భీమన 
(రణస్తీపూడి శాసనకర్త - క్రీ.శ. 1019) 
| 
వేతనభట్టు 
(కోరుమిల్లి, కలిదిండి శాసనాలు కీ.శ. 1036) 
| 
నన్నయభట్టు 
(నందంపూడి, మండశాసనాలు - క్రీ.శ. 1053) 
| 
భీమనభట్టు 
(సోమలదేవి ఆసనకర్త - క్రీ.శ. 1065) 


20. ఆంధ్రకవి తరంగిణీ - చాగంటి శేషయ్యగారు మొదటి సంపుటం. 


146 సమగ్రాంధ్ర సాహిత్యం 


కవిలెల్లోనే కవిత 


శాసన లేఖకులను సాంధి విగహకులు, మహాసాంధి విగ్రహకులు అని పిలవడం 
వేయులవాడ చాళుక్యుల కాలంలో ఉండేది. నన్నయగారు కూడా రాజరాజుకు కుల 
బ్రాహ్మణుడు కాబట్టి శాసన లేఖకులై సాంధివిగహకులుగా కూడా పేరు పొంది ఉంటారు. 


"సాంధి విగ్రహకులు మంత్రులనియు, అన్యరాజులతో సంధిగాని యుద్ధంగాని వీరి 
మూలముననే జరిగెడివనియు చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు'' అన్న 
సంగతి చెప్తూ ఇది పొరపాటని నేలటూరు వెంకటరమణయ్యగారు ఇలా వివరించారు. 


“కాని లభ్యమైన సాక్ష్యమునుబట్టి చూడగా వీరి వృత్తిధర్మమునకు సంధి 
విగ్రహములతోనెట్టి సంబంధముండినట్లు గానరాదు. వీరు శాసనములందు సర్వసామాన్య 
ముగా శాసన గ్రంథ రచయితలుగానే పేర్కొనబడియున్నారు. సాంధి విగహి పదముల 
కిచట షాడ్లుణ్యముతో నెట్టి సంబంధముండునట్లు తోచదు. వీరికిచట వాక్యరచనయందు 
శబ్బములను గూర్చుట, సమస్త పదములను విడదీయుటయని యర్థము చేసికొనుట 
యుక్తము.'21 


నన్నయగారు కూడా శాసనగ్రంథ రచయితలు, సాంధి విగ్రహకులు. బహుశా ఈ 
కారణాలవల్లనే వారికి విపుల శబ్దశాసనులు అనే విశేషణం కూడా వచ్చి ఉంటుంది. 
ప్రత్యేకంగా వ్యాకరణ రచన చేసీనందువల్ల కాదు. వ్రాసేది శాసనమే అయినా దానిని సైతం 
కావ్యంగా భావించి నన్నయగారు శ్రద్ధగా వ్రాసేవారని నందంపూడి... శాసనంవల్ల 
తెలుస్తున్నది. “' ఆజ్ఞప్తిరస్య కటకాథిరాజంః కావ్యానాం కర్తా నన్నయభటో లేఖకో 
గండాచార్యళ' అని ఆ శాసనంలో ఉంది. కాబట్టి శాసనం కూడా కావ్యమే. 


కావ్య నిర్వచనం 
అయితే మహాకావ్యానికీ, కావ్యానికీ చాలా తేడా ఉంది. అది నన్నయగారికి బాగా 

తెలుసు. దానిని వారే మొట్టమొదట బాగా నిర్వచనం చేశారు. శౌనకాది మహామునులు 
ప్రారంభంలో సూతుణ్ణీ కథ చెప్పమన్నారు. “ఎలాంటి కథ కావా'లని అతడు అడిగాడు. 
వాళ్ళు ఇలా జవాబు చెప్పారు. 

“ఏయది హృద్య, మపూర్ణం 

బేయది, యెద్దాని వినిన యెలుక సమగ్రం 

బై యుండు, నఘనిబర్లణ 

మేయది, యక్కథయ వినగ నిష్టము మాకున్‌” (1-1-30) 


21. “పల్లవులు - దాళుక్కులు”' (పుటలు 229-30) 


నన్నయభట్టు 147 


ఉత్తమ .కావ్యం ఎలా ఉండాలో ఈ పద్యం బాగా చెప్తుంది. ఇది చాలా చక్కని 
నిర్వచనం. హృద్యంగా, అపూర్వంగా, అఘనిబర్హణం చేసేదిగా ఉంటూ, వింటే 
సమగ్రమైన జ్ఞానాన్ని ఇచ్చేదే మహాకావ్యం. భారతం ఒక విజ్ఞానసర్వస్వం కనుకనే 
ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రమంటారు; ఆధ్యాత్మవిదులు వేదాంతమంటారు; నీతి విచక్షణులు 
నీతి శాస్త్రమనీ, కవివృషభులు మహాకావ్యమనీ, లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమనీ, 
ఐతిహాసకులు ఇతిహాసమనీ, పరమ పౌరాణికులు పురాణ సముచ్చయమనీ 
కొనియాడుతారు.? అయితే ఇది విశ్చజనీనం. . 


ఇటువంటి కావ్యాన్ని తేనుగు చేసేటప్పుడు నన్నయగారు కొంచెం 
డోలాందోళనలోపడి, తర్వాత  విద్వజ్ఞనంబుల యనుగ్రహంబున రచించడానికి 
పూనుకొన్నారు. అందుకే తాము కృత్యాద్యవస్థలో ఏ మానసిక స్థితిలో ఉన్నారో, అదే 
స్థితిలో వైశంపాయనుణ్ణి వర్ణించారు. జనమేజయుడు సర్పయాగం మానుకొన్న వేళలో 
వ్యాసులవారు విష్యులతో వచ్చారు. పరీక్షిత్తు కోరిక మేరకు భారతం వినిపించదలచు 
కొన్నారు. కథనం చేయమని వైశంపాయనుణ్ణి ఆజ్ఞాపించారు. 


అప్పుడు జనమేజయుడు విద్వజ్ఞన పరివృతుడై సమస్త జనపాల సభాజనయోగ్యుని 
వైశంపాయన మునిని వినువేడ్కతో వినతుడ పూళించాడు.¥ో రాజరాజు తనను 
పూజించడం నన్నయగారికి ఇక్కడ జ్ఞాపకం వేచ్చి ఉండాలి. తాను పొందినట్టే 
వైశంపాయనుడు కూడ ““విద్వజ్ఞనంబుల యనుగ్రహంబుల వడసి”'** * సభాంతరములక్‌ 
విదితంబగు దానిని” ఉత్తమ 'సభా' సేవ్యంబగు దానిని చెప్పినట్లు వ్రాశారు. 


విద్వత్సభల ప్రాబల్యం 

నన్నయగారి కాలంలో విద్వత్సభల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. కనుక 
వైశంపాయనుని కాలంలో తూడ వాటిని పేర్కొన్నారు. తమ కాలంలోని వేంగీ పరిషత్తుల 
మాటనే ఆమోదించి తన కావ్యం రమణీయంగా, రమ్యంగా ఉందని సభాపర్వంలో ఒక 
ఆశ్వాసం చివరా, అరణ్యపర్వం మూడు ఆశ్వాసాల చివరా నన్నయగారు వ్రాసుకొని 
ఉంటారని విశ్వనాథ సత్యనారాయణగారు సమంజనంగా ఊహించారు. “రమణీయార్థ 
ప్రతిపాదక శబ్దః కావ్యం'' అనే పండితరాయల నిర్వచనం వేంగీపరిషత్తుల అభిప్రాయమే 
అయి ఉంటుందని భావించారు. 

వేంగీ పరిషత్తులపట్ల ఎంత భక్తి ఉందో, వేంగీ దేశమంటేనూ అంత అభిమానం 


నన్నయగారికుంది. అందుకే మూలంలో లేకపోయినా, తీర్ధయాత్రలు చేస్తున్న అర్జునునికీ 
వేంగీదేశాన్ని చూపించారు. 


22. భారతం, 1-1-32. 
23. భారతం, 1-3-7. 
24. భారతం, 1-3-6. 


148 సమగ్రాంధ్ర సాహిత్యం 


“దక్షిణ గంగ నా దద్దయు నొప్పిన 
గోదావరియు జగదాదియైన 
భీమేశ్చరంబును బెడగుచున్న శ్రీ 
పర్వతంబును జూచి యుర్విలోన 
ననఘమై శిష్టా గ్రహార భూయిష్టమై 
ధరణీ సురోత్తమా ధ్వరవిధాన 
పుణ్యసమృద్ధమై పాలుచు వేగీదేశ 
విభవంబు జూచుచు విభుడు దక్షి 
ణాంబు రాశి తీర్ధంబున కరిగి దురిత 
హారీరపైన కావేరీ మహాసముద్ర 
సంగమంబున భూసురేశ్చరుల కఖిమ 
తార్థ దానంబు జేసి కృతార్థుడగుచు.” (1-8-139) 


దానాలు, దక్షిణలు - వర్ణాశ్రమ ధర్మరక్షణ 


మూలంలో ఉన్నా లేకపోయినా, బ్రాహ్మణులకు దానాలు ఇప్పించడం, దక్షిణలు 
ఇప్పించడం నన్నయగారీకి సరదా, 


మూలంలో జానెడు బ్రాహ్మణాధిక్క ప్రశంస ఉంటే అనువాదంలో దానిని బారెడు 
చేయడంవల్ల సహజంగానే, "నన్నయ భట్టారకుడు తన భారత" భాగమును 
బాహ్మణోత్కర్హతో నింపేను' అన్న అఖీయోగం వచ్చింది. దీనిని ఖండించడానికా 
అన్నట్టు ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగాగు తమ గ్రంథం “'సారమతి నన్నయ్య”లో చాలా 
ప్రయత్నించారు. “ఈ బ్రాహ్మణ ప్రశంసా వచనములు వ్యాసభారతములోనివే. నన్నయ 
స్వాతిశయముతో తెచ్చిపెట్టినవి గావు" అని వాదించారు. అయితే నిజానికి నన్నయగారు 
తెచ్చిపెట్టినవే ఎక్కువ ఈ సంగతిని జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారు చక్కగా 
నిరూపించారు. 


గరుత్మంతుడు అమృతం తీసుకురావడానికి బయలుదేరుతూ తనకు ఆ 
శక్తిసామర్థ్యాలు కలిగించే ఆహారాన్ని ప్రసాదించమని తల్లిని అడిగాడు. “సముద్రగర్భంలో 
అనేక శతసహస్ర సంఖ్యలలో నిషాదులున్నారు. వాళ్ళను భక్షించు” అని వినత చెప్పింది. 
అయితే ఒక షరతు పెట్టింది. “బ్రాహ్మణులను మాత్రం తీనకేం!'” అని హెచ్చరించింది. 
“[బాహ్మణుడెవరో నాకెలా తెలుస్తుంది!” అని గరుడుడు ఆడీగాడు. “మింగితే 
గాలంలాగ ఎవడైతే గొంతుక దిగకుండా మంటలాగ దహిస్తూ ఉంటాడో అతడే 
బ్రాహ్మణుడని తెలుసుకో” అని చెప్పింది. గరుడుడు వెళ్ళాడు. నిషాదులను మింగాడు. 
అందరూ గొంతుక నుండీ కడుపులోనికి దిగారు కానీ ఒకడు దిగలేదు. దహించసాగాడు. 
“నా కంఠంలో బ్రాహ్మణుడుంటే బయటికీ రావాలి” అన్నాడు గరుడుడు. “అయితే 


నన్నయభట్టు 149 


నాతోబాటు నాభార్య సీషాదికూడా ఉంది. ఆమెను వదిలిపెట్టి రావడం ధర్మమా!'' అని 
జవాబు వచ్చిందే, “సరే ఆమెతోబాటు బయటకు రా” అన్నాడు ఖగరాజు, 


ఈ ఘట్టంలో మూలంలో ఉన్నదేమిటో, నన్నయగారు చేర్చిందేమిటో 
మృత్యుంజయరావుగారు ఇలా చెప్పారు, 


“మూలమున గరుడ కంఠస్తుడగు బ్రాహ్మణుడు 
- నిషాదీ మమ భార్యే యం నిర్గద్చతు మయాసహ _ (ఆది-21-3) 
అని మాత్రము పలుక, దెలుగున 


- అపవిత్ర మదీయ భార్య కీ 
రి ప్రియ! దీని బెట్టి చనుదెంచుట ధర్మువె నాకు? (ఆది డ్వి64) 


భ్రష్ణుండైన విప్రుని గూడ నన్నయ తెలుగున ధర్మజ్ఞునిగా జిత్రించుట 
గమనింపదగినది, ' 


మణీయు 
-ఏతామపి నిషాదీంత్వం పరిగృహ్యాశునిష్టత। (ఆది-21-4) 
అని మాత్రము మూలగరుడుడు పలికీనట్లుండ, 


- విప్రులబొందియున్న యపవిత్రులు బూజ్యులు గారె - 
అనునది తెలుగున పోషముగా గలదు. (ఆది ద్వీ 64) 


ఇది నిషాదికూడ గరుడుని కంఠమునుండి బయటబడుటకు హితువును జూపుటయే 
కాక నన్నపార్యునకు విప్రులయెడ గల పోష ప్రతిపత్తికి నిదర్శనమై యొప్పుచున్నది.''*ో 

మృత్యుంజయరావుగారు ఇలాంటివే ఇంకో పన్నెండు ఘట్టాలలో నన్నయగారి 
విప్రభక్తికి తార్కాణాలు విపులంగా చూపెట్టారు. ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగారు మా త్రం 
తిలాపాపం తలాపిడీకెడు అన్నట్టు నన్నయగారితో పాటు కవిత్రయంలో తక్కిన ఇద్దర్నీ 
ముఖ్యంగా తిక్కనగారికి కూడా ఈ ఉత్కర్ణలో ఎక్కువ పాలును ఇచ్చారు”... బ్రాహ్మణ 
భక్తియు, బరహిత యుక్తీయును అని నినాదముతో ప్రారంఫథించి అనుశాసనిక పర్వమున 
తీక్కనార్యుడు రచించి “' బ్రాహ్మణోత్కర్షమును చూచిన పండ్లు పులిసిపోవును'' అని చెప్పి 
“నిజమునకు ఈ అపరాధము''నకు మూలము వ్యాసమహర్షి అని సాకును చూపెట్టారు.పో 


అసలు భారతాన్నిగానీ, అష్టాదశ పురాణాలనుగాని వ్యాసప్రోక్షమని చెప్పి 
ప్రచారం చేసినది పాలకవర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే! రాచరికాన్ని రక్షించే 


25. వ్యాస భారతము - నన్నయ పరిష్కారం, పుటలు 758-9 
26. '“సారమతి నన్నయ్య” పుటలు 19 నుండీ 24 దాక 


150 సమగ్రాంధ్ర సాహిత్యం 


బ్రాహ్మణ్యానికి సకల సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది 
కలగకూడదు. దానాలూ, దక్షిణలు పుష్కలంగా ఉండాలి. అందుకే వీలైనన్నిచోట్ల 
బ్రాహ్మణులకు అందరిచేతా దక్షిణ కల్పించారు. బ్రాహ్మణ కన్యను రాజు వివాహం 
చేసుకోవడం భారతంలో ఉంది. నన్నయగారికి ఇది విరుద్ధంగా తోచింది. ప్రసిద్ధమైన 
ఇతిహాస ఘట్టాన్ని మార్చలేరు కదా! అందుచేత జనమేజయునిచేత ప్రశ్న వేయించారు. 


“వర్ణ ధర్మముల్‌ గాచుచు వసుధయెల్ల 

ననఘచరితుడై యేలిన యయ్యయాతి 

భూసురోత్తమ। భార్గవ పు త్రియైన 

దేవయానిని దా నెట్లు దేవిజేసె?'' (1-3-97) 


ఈ ప్రశ్ననే తరువాత యయాతి చేత దేవయానిని అడిగించారు. దేవయాని అతణ్ణి 
పెళ్ళి చేసుకోమంటుంది. అతడు “క్షత్రియ కన్గల బ్రాహ్మణులు వివాహం బగుదురు గాక 
యధర్మోత్తరంబుగా క్షత్రియులు బ్రాహ్మణ కన్యల వివాహంబగుదురే? నీ పలుకులు 
ధర్మవిరుద్ధంబులు; మరియు సర్గ్వవర్గా శ్రమ ధర్మంబులు సంకరంబులుగాకుండ 
రక్షించుచున్న యేన యిట్టి యధర్మంబున కొడంబడితినేని జగత్రవృత్తి విపరీతంబగు''??” 
అని యయాతిచేడీి కథలో అడిగించడం వల్ల జనమేజయుడు వేసిన ప్రశ్నకు 
వైశంపాయనుడు జవాబు చెప్పాడని నన్నయగారు సూచిస్తున్నారు. శుక్రుడు వచ్చి ఇది 
ధర్మవిరుద్ధం కాదని చెప్తే పెళ్ళి చేసుకొంటానంటాడు. 


మూలంలో ఇంత విపులంగా లేదు. “నేను క్షత్రియుణ్ణి; నీవు బ్రాహ్మణ కన్యవు. 
అందుచేత మనకు వివాహం సాగదు. పైగా శుక్రాచార్యుల వారికి ఇందువల్ల వచ్చే ఆగ్రహం 
తలచుకొంటే భయమేస్తున్నది'' అని మూలంలో అంటాడు. అంటే యయాతి ఈ పెళ్ళికీ 
మనసులో ఇచ్చగించినట్టే! ఇటువంటి సూచనైనా రానివ్వకుండా వర్ణాశ్రమ ధర్మాల 
రక్షకుణ్ణి అని తెలుగు భారతంలో యయాతి చెప్పాడు. 


(ప్రసన్న కథాకలితార్గయుక్తి 
వ్యాఖ్యానిస్తేగాని తిలియని కొన్ని సాగనులను 'నన్నయగారి ప్రసన్న 
కథాకలితార్థయుక్తి' అనే పేరుతో విశ్శ్ళనాథ సత్యనారాయణగారు సవిస్తరంగా' వ్రాశారు. 
'కలితార్థయుక్తి' అంటే ' కథతో కూడుకొని యొక మహార్థము ప్రవేశించుట. '“ఇది యొక 
మహాశిల్పము. ఇది నన్నయగారి యుపజ్ఞు' అని చెప్పారు. 


“కలితార్థయుక్తి' అనే పాఠం సాధు పాఠం కాదనీ, బహుప్రతులలో కనబడే ' ప్రసన్న 
కథాకలితార్థయుక్తి' అనేదే స్వీకరించవలసిన పాఠమని కొందరు భావిస్తున్నారుగో 


27. భారతం, 1-3-1%2. 


28. “సారమతి నన్నయ" ఇంద్రగంటి హనుమచ్చాస్తి, పుట. 50 


నన్నయభట్టు 151 


“నన్నయగారి భారత రచనమునందు కన్నడ భారత ప్రభావమున్న విషయము 
సుప్రసిద్ధము. లలీత పదం, ప్రసన్న కవితాగుణ మిల్లదే అను మాటనుబట్టి అందలి 
ప్రసన్నకవితా అను మాటయే నన్నయగారి పద్యమున ప్రవేశించినదని తలచినచో 
“కథాకవిత' అను పాఠము అపపాఠమనియే చెప్పవలసియున్నది'” అని కూడా నొక్కి 
వక్కాణీస్తున్నారు. 


నన్నయగారి మీద పంపనగారి భారత ప్రభావం లేకపోలేదు. ఇద్దరిలోనూ సమాన 
కవితా ధర్మాలున్నాయి. ఇద్దరిలోనూ సమాన పదాలు కూడా వెతికితే కనిపిస్తాయి. 
పంపనగారి ఛందోవైవిధ్యాన్నే నన్నయగారు అనుసరించారు. ఇద్దరికీ చంపకమాలలు 
ఇష్టం. పంపనగారు తమ భారతంలో 409 చంపకాలు వాడితే, నన్నయగారు తమ మూడు 
కృతులలో 240 వాడారు. “ఇద్దరికి దేశి ఛందస్సులో కందాలంటేనే ఎక్కువ మక్కువ. 
పంపనగారు 730 కందాలనూ, నన్నయగారు 1219 చెప్పారు. ఇద్దరూ హితనుత 
మృదువచనులే. ఇద్దరూ ప్రసన్న గంభీరులే. ఆయితే కథాకథనం చేయడంలో ఇద్దరి 
ప్రయోజనాలు విఖిన్నాలు. 


పంపనగారికి ఒకటే లక్ష్యం. తన ప్రభువు అరికేసరికీ, అర్జునుడికీ అభేదం కల్పించి 
సమస్త భారతాన్ని ప్రబంధంగా కథనం చేయడమే అది. నన్నయగారికి రాజరాజు ఇచ్చిన 
ఆనతి వేరు. అధికధీయుక్తితో మహాభారత బద్ద నిరూపితార్థాన్ని తెనుగున రచించమని 
రాజాజ్ఞ. పంపనగారు భారతంలోని ముఖ్యమైన ఘట్టాలను విస్మరించకుండా విష్ణుమూర్తి 
నుండి బ్రహ్మ పుట్టడం దగ్గర్నుంచి అర్జునుడి జన్మం దాకా అతనికి నామకరణం చేస్తూ 
అరికేసరికున్న 108 వీరుదనామాలు పెట్టేరని చెప్పటందాకా కథనంతా ఒక ఆశ్వాసంలో 
కేవలం 140 గద్భపద్యాలలో చెప్పారు. ఇదే పరిమాణపు భారత నిరూపితార్యాన్ని 
నన్నయగారు అయిదాశ్వాసాలలో మొత్తం 1035 గద్యపద్యాలలో చెప్పవలసివచ్చింది. ఇదే 
కథా కవితార్థయుక్తికి కారణం. కవిత కాదు కథ ముఖ్యం. 


ఈ పరిస్థితికి మరో ప్రబలమైన కారణం కూడా ఉంది. రాజరాజుకు పట్టుకొన్న 
కొత్త యిష్టాలలో భారత కథా శ్రవణాసక్తి ఒకటి. “అస్మదీయ వంశమున (బ్రసిద్భులై విమల 
యశో శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నఖీష్టమనీ'' చెప్పాడు. 
తమది చంద్రవంశమనీ, పాండవుల వంశంలో తాము పుట్టామనీ వేంగీ చాళుక్కులు 
భావించడం రాజరాజు తండ్రీ విమలాదిత్యుని కాలం నుంచే ప్రారంభమైంది. 


ఈ రాజవంశంలో కుబ్బ విష్ణువర్ధనుడు (కీ.శ. 615-633) ప్రథముడు. ఇతని 
కాలంనుంచి విమలాదిత్యుడు (క్రీ.శ. 1001-1022) దాకా ఇరవై ఆరుమంది రాజులు 
పాలించారు. వాళ్ళలో ఈ ఆఖరి రాజు తప్ప మిగతా రాజులెవరూ తాము వేయించిన 
దానశాసనాల్లో తమ వంశక్రమాన్ని పొరాణీక వ్యక్తులతో వరుసగా చెప్పుకోలేదు. 
చారిత్రక వ్యక్తులనే పేర్కొనడం గుణగ విజాయాదిత్యుని కాలంలో మొదలైంది. 


152 సమగ్రాంధ్ర సాహిత్యం 


పురుషాంతరాలు గడుస్తున్న కొద్దీ క్రమక్రమంగా ప్రశస్తి అభివృద్ధి చెందడం మొదలెట్టింది. 
విమలాదిత్యుని రాజ్యాఖిషేకము నాటికి పరిస్థితి మారింది. 


విజయాదిత్యుడు చోళరాజు కన్యక కుందవ్వను పెళ్ళాడాడు. ఈమె చక్రవర్తి 
రాజరాజచోళుని కుమార్తె. విజయాదిత్యుడు రెండు పుష్కరాల కాలం అత్తవారి 
రాజ్యంలోనే ఉన్నాడు. నిజానికి తమ తండ్రీ దానార్జవుడు క్రీ.శ. 72లో వీరమరణం 
చెందాక రాజ్యం పరుల పాలయ్యాక తన అన్నగారయిన శక్తివర్మతోపాటు విమలాదిత్యుడు 
కాందిశీకుడుగా చోళ సాచ్రూజ్యానికీ వెళ్ళి తంజావూరు చేరువలో ఉన్న 
“తిరువైయారు'లో ఉన్నాడు. రాజవంశంలోని వ్యక్తులు కాందిశీకులయ్యారంటే 
మందీమార్చలం, దాసదాసీలు, ఆశ్రితులూ అందరూ అనుసరిస్తారు. వచ్చిన వాళ్ళందరికీ 
చోళ చక్రవర్తి ఆశ్రయం లభించింది. ఇల్లుకన్నా గుడి పదిలం అన్నట్టు ఇక్కడే 
బాగుందనుకొని కొందరు చోళ కొలువులో ప్రవేశించారు. శక్తివర్మకు అప్పటికి వివాహాలు 
అయిపోయివుంటాయి. అందుచేత చోళ చక్రవర్తి తన కూతురు కుందవ్వను 
విమాలాదిత్యునకిచ్చి పెళ్ళి చేశాడు. ఇదే ఒక ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్సుకు దారితీసింది. 


చోళులు తాము సూర్యవంశం నుంచి పుట్టామనీ, తమ వంశం స్వయంభువు, బ్రహ్మ, 
సూర్యుడు, మనువు, ఇక్ష్వాకు, రాముడు మొదలగు పురాణ పురుషులనుంచి 
ఉప్పతిల్లిందని ప్రకటించుకొన్నారు. వారితో సాపత్యం కోసం వేంగీ చాళుక్యులు 
ముఖ్యంగా విమలాదిత్యుడు గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు. 


"“అంతటీ యుదాత్త రాజవేంశంతో వివాహ సంబంధము గావించుకొనిన 
విమలాదిత్యుడు స్వవంశమంతకు దీసిపోయినదని చెప్పుట కంగీకరించునా? తాను చోళుల 
యాశ్రితుడైనంత మాత్రముననే చిరకాలము సావ్రూజ్య వైభవమనుభవించిన నిజవంశ 
ప్రాధాన్యత అంతరించిపోవునా? కావున మామగారి వంశమువలె తన వంశమును బ్రాచీన 
క్షత్రియ వంశమని ప్రకటించుకొనుటకు విమలాదిత్యుడు పౌరాణిక వంశాను క్రమణికను 
నిర్మించుకొని శాసనస్థము గావించుకొనెను. చోళులు దమవంశము సూర్యుని నుండి 
పుట్టినట్లు చెప్పుకొన, విమలాదిత్యుడు తన వంశము సూర్యుని జోడగు చంద్రునినుండి 
యుత్పత్తి యాయెననియు మన్నాది పురాణ పురుషులకు సములైన బుధ, పురూరవ, 
భారత, పాండవాదులు దనవంశమునకు మూల పురుషు''లనీయు దెల్సెను.?ి 


తండ్రీ వీమలాదిత్యునిలాగా రాజరాజ నరేంద్రుడు కూడా తమది చంద్రవంశమని 
పరరాష్టాలలో ఉన్నప్పట్నుంచీ విశ్వసించి పాండవుల చరిత్ర తనకు అనురక్తుడైన 
నన్నయగారిచే చెప్పీంచుకొన్నాడు. 

అసలు నన్నయ్యగారే పర రాష్ట్రాలనుండి వచ్చిన అనాంధ్రులనే వాదం ఒకటి 
1938లో లేచింది. ఆ వాదాన్ని లేవతీసినవారు పండీత శ్రీ అక్కిరాజు ఉమాకాంత 


28. పల్లవులు - చాళుతణ్ణలు, పుట, 357 


నన్నయభట్టు 153 


విద్యాశేఖరులు.' ఆయన 1911లో శ్రీనాథుని పల్నాటి వీరచరిత్ర పరిష్కరించి ప్రకటిస్తూ 
ప్రథమ భూమికలో శ్రీనాథుడు తెలుగువాడు కాడని నొక్కి చెప్పారు. 1938లో అదే 
పుస్తకానికి ద్వితీయ భూమిక రాస్తూ ఇలా చెప్పారు: 


"శ్రీనాథుడు కర్టాటుడు. శ్రీనాథుడు కర్ణాట దేశస్థుడని నేను సకారణంగా ప్రథమ 
పీఠికలో విశదపరిచాను... శ్రీనాథుడితో సంబంధం లేకున్నా, కన్నడీలని ఒక బ్రాహ్మణ 
శాఖవారు ఇప్పటికీ పల్నాటీసీమలో కరాలపాటి గ్రామంలో వున్నారు. 


“ఇలానే నన్నయకూడ అనాంధ్రుడుగా కనబడుతున్నారు. ఆంధ్రదేశాన్ని 
జయించిన చాణుక్యులకు, చోళులకు బంధుత్వ మేర్చడిన కాలంలో యితడు అరవదేశం 
నుంచి వచ్చి ఉండవచ్చు... శ్రీనాథుడివలె దేశంలో చిరకాల నివాసం గల వంశంలోనివాడు 
కాక అప్పుడప్పుడే వచ్చి చేరినవాడో, అలా చేరిన ద్రావిడ కుటుంబానికి చెందినవాడో 
అయి ఉండవచ్చును. కనుకనే తన భాష అయిన అరవంలోని మాటలను అనావశ్యకత 
స్థలాలలో కూడ తప్పించుకొనజాలని దశలో ఉండినట్టు కనబడుతున్నది. ఇతడు వాడిన 
శబ్దాలు కొన్ని ఆంధ్రదేశపు వ్యవహారంలో లేకపోవడమే కాకుండా, తమిళదేశంలో 
ఇప్పటికీ సాధారణ జనులలో కూడా వాడుకలో ఉన్నవి.” 


అక్కిరాజువారు పై ప్రకటన చేస్తూ మచ్చుకు ఎనిమిది మూటలను సవివరంగా 
ఉదహరించి తమ వాదాన్ని ప్రతిపాదించారు. ఈ వాదాన్ని ఆంధ్ర సాహిత్య లోకంలో 
ముప్పాతిక మూడు వీసాలు ఆమోదించలేదు. పోనీ అని ఈ వాదాన్ని కూలంకషంగా 
చర్చించి ఖండించినట్టుకూడా కనబడదు. ఆ పని ఇప్పటికైనా ఎవరో ఒకరు చేయడం 
అవసరం, అక్కిరాజువారు “నన్నయ పేరు కూడ అనాంధ్రమేను” అని చెప్పారు. 


“నన్న అంటే అరవంలోనూ, కన్నడంలోనూ మంచి అని అర్థం. తెలుగులో 
లేనేలేదు'' అని కూడా అక్కిరాజువారు విశదపరిచారు. నిజానికి కన్నడంలో “నన్న 
అంటీ ''నాయొక్క'” అని అర్థం. నన్నయగారి అసలు పేరు “నన్నయ్యభట్టు'' ఈ 
స్పెల్లింగ్‌తోనే ప్రాచీన శాసనాలలో వారి పేరు కనబడుతుంది. '“నన్ని?' అంటే కన్నడంలో 
చాలా అర్థాలున్నాయి. సత్యం, నిస్సంశయం, నిశ్చయంగా, ప్రేమ, అనురాగం, అనుబంధం 
అనే అర్భాలు “నన్ని” శబ్బానికున్నాయి. “నన్నికారో'' అంటే సత్యసంధుడని అర్థం. నీ 
లేక నన్ని అనే మూల ద్రావిడ పదంనుంచి అన్ని ద్రావిడ భాషలలోనూ వివిధ శట్లాలు 
వచ్చాయి. 

“నన్ని” అనే పదం ఆ రూపంలో తెలుగులో లేదుగాని ననుచు, ననపు, 
ననుపుకత్తె, ననుపుతాడు, ననుపువడు, ననుపు, నన్ను అనే పదాలు “నన్ని! అనే ద్రావిడ 
పదంలోంచే తెలుగులోకి వచ్చాయి. ననుపు అంటే అనురక్తి. నన్నయగారి పేరులోను, 
నారాయణభట్టు పేరులోనూ, కుమూరసంభవకర్త నన్నెచోడుని పేరులోనూ ఈ "నన్ని" 
శబ్దం కనబడుతుంది. 


154 సమగ్రాంధ్ర సాహిత్యం 


“నన్ని” శబ్దం నుంచే నన్దన, నల్లన అనే పదాలు తమిళంలో వున్నాయి. “నల్ల 
అంటే మంచి అని అర్థం. “నల్ల శబ్దానికీ వేదములని, నల్లార్‌ అంటే వేదవిదులని అర్థం. 
బ్రాహ్మణ అగ్రహారానికీ '“నల్లిండ్లు'' అనేది దేశ్యరూపం. నన్నయగారు నని, నన్ర నల్ల, 
ననుపు మొదలైన మాటలు మంచి అనే అర్థంలో ఎక్కడా వాడలేదు. ఒక్క “'నల్లిండ్లు” అనే 
ప్రయోగం మాత్రం వారి భారత భాగంలో కనబడుతుంది. “బ్రహ్మవిదుల నెలయింగ 
నల్లిండ్లు నిలిపి” (భారతం 2-2-121). ప్రాజ్ఞన్నయ యుగంలో వ్యక్తినామాలుగా నల్లయా, 
నల్లాతజ్జ్‌ నల్లుణ్జు అనే పీర్లు కనబడతాయి. వీటిలోని 'నల్ల శబ్దం రంగుకాక 
మంచితనాన్ని, వేదపాండిత్యాన్ని సూచిస్తుంది. (చూ॥ బూదరాజు రాధాకృష్ణగారి 
“ప్రాచీనాంధ్ర శాసనాలు పుటలు 357, 358). 


ప్రాజ్ఞన్నయ యుగంలో 'నన్నియ' అనే పదానికి మారుగా 'నల్లయ' అనే పదం 
వ్యేక్తినామంగా తెలుగుదేశంలో ప్రచారంలో వుందన్న సంగతి స్పష్టం. నన్నెచోడుని 
కాలందాకా 'నన్ని' శబ్దం వ్యక్తి నామంలో ఒక భాగం అన్న సంగతి కూడా నిస్పష్టమే. 
వైదుంబులలోనూ, చాళుక్యులలోనూ 'నన్న' అనే మాట వ్యక్తినామ భాగంగా 
కనబడుతుంది. “నన్నయరాయర్‌' వైదుంబరాజు. ఇతడు కడప జిల్లాకు చెందిన 
ఇంగల్తూరునాడుకు చెందినవాడు. క్రీస్తుశకం 1005లోని ఒక దాన శాసనంలో ఇతని పేరు 
కనబడుతుంది (చూ॥ నీలకంఠశాస్త్రిగారి “ది చోళాస్‌” పుట 188). 


“నన్నినులుంబన్‌' అనే వ్యక్తి చాళుక్ళవీరుడు. ఇతడు కల్యాణ చాళుక్యుల 
సైన్యంలోని యోధుడు. కొప్పం యుద్ధంలో మరణించారు. ఇతడు 1054 ప్రాంతాలవాడు 
అంటే నన్నయగారికి సమకాలికుడు. ' 


ప్రాజ్ఞన్నయ యుగంలోనూ, నన్నయగారి కాలంలోనూ 'నన్ను', 'నన్ని' అనే పదం 
వ్యేక్తినామ భాగంగా దక్షిణ ఖారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ కనబడుతూంది. 
మధ్య యుగాలలో కూడా “నన్నయ'' అనే పదానికీ సమానార్థకంగా “నన్నప' అనే 
వ్యక్తినామం ప్రచారంలో వుంది. కమ్మవారిలో నన్నపనేని వారున్నారు. బ్రాహ్మణేతరు 
లలో కూడా “'నన్న'' అనే పేరుంది. కనుక ఆ పదానికి “మంచి” అనే అర్థం ఆరోపించ 
వచ్చు. వేదవిదుడు నల్లార్‌ అనే అర్థం అతకదు. 


అందుచేత “నన్న అనే పదం ఆధారం చేసుకుని నన్నయగారు అనాంధ్రులని 
వాదించడం ఎంతమాత్రం సమంజసం కాదు, వారికాలంలో కడప జీల్లాలోని ఒక వ్యక్తికి 
నన్నయ అనే వోషణం నామ భాగంగా వుండడం గమనించదగ్గ సంగతి. ఈవిధంగా 
అక్కీరాజువారి వాదంలోని ఒక విషయాన్ని పూర్వపక్షం చేయవచ్చు. 


ఇకపోతే “ఆంధ్రదేశాన్ని జయించిన చాళుక్యులకు, చోళులకు బంధుత్న్వమేర్చడిన 
కాలంలో ఇతడు అరవదేశం నుంచి వచ్చి వుండవచ్చును'' అన్న ప్రతిపాదనను పరిశీలిద్దాం. 
“ ఆంధ్రదేశానికి చోళ సంబంధం కలిగిన సమయాన ద్రావిడులు కొందరిక్కడీకీ వచ్చినట్టు 


నన్నయభట్టు 155 


కనబడుతుంది” అన్న అక్కీరాజుగారి మాటలు నిజమే. అయితే ఆ ద్రావిడులలో 
నన్నయగారి కుటుంబం వుందా? అన్నదీ పరిశోధించవలసిన సంగతి, 


నన్నయగారి పోషకుడు రాజరాజ నరీంద్రునికి కొన్ని తరాల ముందు నుంచి వేంగీ 
చాళుక్యులకూ, తంజాపురి చోళులకూ సత్సంబంధాలు వుండేవి. బాంధవ్యాలు కూడా 
వుండేవి. రాజరాజ నరేంద్రుని తాత దానార్జవుడు క్రీస్తుశకం 972-93లో చనిపోయాడు. 
అతని పెద్దకొడుకు శక్షివర్మ తండ్రీ మరణం తర్వాత రాజ్యానికి రావడానికి ఇరవై ఏడు 
సంవత్సరాలు పట్టింది. ఇందులో కనీసం పాతిక సంవత్సరాలు శక్తివర్మ తంజాపురి చోళుల 
అండను వున్నాడు. 


దానార్జవుడు పోయినప్పుడు శక్తీవర్మ వయసు ఇంచుమించు ఆరేడు సంవత్సరాలు. 
అతని తమ్ముడు విమలాద్రిత్యునికి నాలుగైదు ఏళ్లుంటాయి (విమలాదిత్యుడే రాజరాజ 
నరేంద్రుని తండ్రి). ఈ పసివాళ్ళని తీసుకొని రాజకుటుంబం మొదట కళింగంలో 
తలదాచుకున్నారు. తర్వాత తంజావూరు వెళ్ళి చోళులను ఆగ్రయించారు. అప్పుడు 
చోళసామ్రాజ్యాన్ని రాజరాజచోళుడు పాలిస్తూ వున్నాడు. ఆ చక్రవర్తి వేంగీ చాళుక్య 
రాజకుమారులకు విద్యాబుద్దులు చెప్పించడమేగాక, విమలాదిత్యునికి తన కూతురు 
కుందవ్వాదేవినిచ్చి పెళ్ళి చేశాడు. రాజరాజ నరేంద్రుడు బహుశా తంజావూరులో 
జన్మించి వుండవచ్చు. 


క్రీస్తుశకం 975 నుండీ 1000 దాకా వేంగీ చాళుక్యరాజ కుటుంబం తంజావూరు దగ్గర 
వున్న తిరువైయారులో నివసించింది. అప్పుడు ఆ రాజ కుటుంబానికి నన్నయగారి 
కుటుంబంతో పరిచయం ఏర్పడి వుండడానికి ఆస్కారం లేకపోలేదు. క్రీస్తుశకం 999లో 
శక్తివర్మకి వేంగీ రాజ్యం స్వాధీనమైంది. పట్టాఖిషేకం చేసుకున్నాడు. తంజావూరు నుంచి 
రాజకుటుంబం తెలుగుదేశానికి వచ్చింది. అప్పుడు వాళ్ళతోపాటు నన్నయగారి 
కుటుంబం కూడా వేంగీ రాజధానికి వచ్చి స్థిరపడి వుండవచ్చు. 


తంజావూరు సీమనుంచి తమిళ బ్రాహ్మణ కుటుంబాలు తెలుగుదేశానికి వచ్చి 
స్థిరపడడం, గొప్ప సాహిత్యసేవ చేయడం చారిత్రక సత్యమే. ఆంధ్రదేశంలోని 
బ్రాహ్మణులలో ద్రావిడ శాఖలు వున్నాయి. పుదూరు ద్రావిడులు, పుట్టగుంట 
ద్రావిడులు, ఆరామ ద్రావిడులు, డిమిల ద్రావిడులు, పేరూరు ద్రావిడులు అనేవి 
ముఖ్యమైన శాఖలు. పుదూరు ద్రావిడ బ్రాహ్మణులలో వేదం వెంకటరాయకాస్త్రీగారు 
జగద్విఖ్యాతులు. ఆరామ ద్రావిడ బ్రాహ్మణులలో చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు 
జగత్ర్రసీద్ధులు. దిమిల ద్రావిడ బ్రాహ్మణులలో శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) 
సాహిత్య యుగకర్త. పేరూరి ద్రావిడ బ్రాహ్మణులలో ఆదిభట్ల నారాయణదాసు 
ఆటపాటల మేటి. . 


పుదూరు ద్రావిడులు తంజావూరు సీమలో కుంభకోణం దగ్గరనున్న కండి 
మాణీర్యమనే అగ్రహారం నుండీ వచ్చి నెల్లూరు జిల్లాలో స్థిరపడ్డారు. పుదూరు ద్రావిడుల 


156 సమగ్రాంధ్ర సాహీత్యం 


ఇళ్ళలో నేటికీ తమిళమే మాట్లాడుతారు. వీరి తమిళంలో ప్రాచీన తమిళ వాజ్యయపు 
ఛాయలుంటాయి. కొన్ని పదాలు ప్రొచీన సంఘం వాజ్మయంలో తప్ప కనబడవు. వీరి 
ప్రయోగాలు కొన్ని మధుర, రామనాథపురం జిల్లాలలోనే చూడవచ్చు. (నెల్లూరు మండల 
సర్వస్వ్పంలో పుదూరు ద్రావిడుల చరిత్ర - పుట 505). చాలా ప్రాచీనకాలంలో 
తంజూవూరునుండీ ద్రావిడులు ఆంధ్రదేశానికి వలస రావడం చారిత్రక సత్యమే కనుక 
నన్నయగారి కుటుంబం కూడా అలాగే తెలుగుదేశానికి వస్తే ఆశ్చర్యపడనక్కర్లేదు. 


అయితే, ఈ వూరికావూరు యెంతో, ఆవూరికి ఈ వూరూ అంతే. నన్నయగారు 
తమిళదేశం నుంచి వచ్చిన ద్రావిడులు అనడం ఎంత సమంజసమో, తెలుగుదేశం నుంచి 
తమిళ రాజ్యానికి వెళ్ళిన ఆంధ్రులని చెప్పడం కూడ అంత సమంజసమే అనవచ్చు. వేంగీ 
చాళుక్యుల రాజ కుటుంబం కాందిశీకులుగా తంజావూరు సీమకు వెళ్ళినపుడు 
వాళ్ళననుసరించి పరివారంలో నన్నయగారి కుటుంబం కూడ వుండడానికి ఆస్కారం 
లేకపోలేదు. నన్నయగారి కుటుంబం రాజరాజ నరేంద్రుని కులబ్రాహ్మణ కుటుంబం. 
వంశపారంపర్యంగా కుల బ్రాహ్మణులు రాజవంశాన్ని సేవిస్తూ వుంటారు. మహాభారతం 
సభాపర్వంలో నారదుడు ధర్మరాజుకు రాజనీతిని బోధిస్తూ ఇలా అడుగుతాడు. 


అనఘల శాస్త్రవిధిజ్జుల 

ననురక్తుల పితృపితాయహ క్రమమున వ 

చ్చిన విపుల మంత్రులంగా 

నొనరించితి కార్యసంప్రయోగము పౌంటెన్‌ (సభా. 1-27) 


మూలశోకంలో పితృ, పితామహక్రమము అనే మాటలు ఈ సందర్భంలో 
లేనేలేవు. కావాలని నన్నయగారు వాడారు. నన్నయ అనే నామానికి అనురక్తుడు అనే 
అర్థం గమనించదగ్గ విషయం. తాము పితృపితామహ [క్రమంలో రాజరాజ నరేంద్రుని 
కుటుంబానికి అనురక్తులు కాబోలు. 


తగినన్ని ఆధారాలు లేకపోయినా, సాహిత్య చరిత్రకారుల ఊహాగానం వల్ల 
శక్తివర్మ దగ్గర, అతని తమ్ముడు విమలాదిత్యుని వద్ద నన్నయగారి తాత భేతన, భట్టూ, 
తండ్రీ భీమన భట్టూ శాసన లేఖకులని పితృ పితామహ[క్రమం ఒకటి ఏర్పడుతుందని 
ఇంతకుముందు చూశాం. ఈ కుల బ్రాహ్మణులు రాజకుటుంబంలో తంజావూరుసీమకు 
కాందిశీకులుగా వెళ్ళి రోజ్యులాభానంతరం స్వదేశానికి తిరిగి వచ్చారని ఊహించడమే 
సమంజిసమవుతుంది. 

అక్కీరాజు ఉమాకాంతంగారు శ్రీనాథుడు కర్ణాటకుడు అని చెప్తూనే ఇలా 
రాశారు. “శ్రీనాథుని గ్రంథములు చదివినచో నాంధ్రభాష యతని స్వభాషగానే 
కన్చించును... కానినతడు బాల్యమునుండి తెలుగుదేశంలో నుండెననుటకు సందేహము 
లేదు. బాగుగ మాటలాడ నేర్చినప్పటినుండి తెలుగే మాట్లాడి యుండును. తల్లిదండ్రులతో 


నన్నయభట్టు 157 


నీతడప్పుడు మిశ్రమ కర్ణాటకము మాటలాడుచుండినను నివసించినది కొండవీటి సీమ 
గావున తెలుగువారితో కలిసిమెలిసీ, తెలుగువారితో సహవాసము చేసి ప్రాతణాలము 
మొదలు సాయంత్రము వరకు తెలుగులో మునిగి డేలుచుండ వలసినవాడై చివరకు 
దెను(గు దేశస్థడిగా మారియుండును.”' (ప్రథమ భూమిక పుట - 46) 


ఈ ఊహాగానం నన్నయగారిపట్ల వర్ణించదని అక్కీరాజుగారి వాదం. నన్నయగారి 
భాషలోని ఎనిమిది ద్రావిడ పదాలను ఉదహరించి వితండవాదం చేశారు. ప్రాజ్నున్నయ 
యుగంలోని ప్రయోగాలు చూడక ఈ పదాలు తమిళుల నుంచి దిగుమతి చేసినవని 
భావించారు. భాషా ప్రయోగాలవల్ల కూడా నన్నయగారు తమిళులు కారని రుజువు 
చేయడం ఏమంత కష్టమైన పనికాదు, 


నన్నయగారు స్వచ్చమైన ఆంధ్రులే. తమిళదేశం నుండి వచ్చినవారు కాదుకానీ పాత 
మైసూరు ప్రాంతంనుండి వచ్చి వేంగీ రాజ్యంలో స్థిరపడినవారనే వాదం ఇంకొకటి వుంది. 
హోసూరు కె.యస్‌. కోదండరామయ్యగారు ఈ భావాన్ని ప్రచారం చేశారు. తమ 
ప్రతిపాదనకు సాక్ష్యాలు చూపించారు. 'నన్నయ' అనే పీరు మైసూరు మండలంలోనే నాడు 
పలువురు పెట్టుకునేవారు. 


పశ్చిమ గంగరాజుల పేర్లలో “నన్నియ గంగ అనే పదబంధం కనబడుతుంది. 
రెండవ పృథ్వీపతి కుమారుని పేరు “నన్నియ గంగ. ఆలాగే ఆ వంశంలోని రెండవ 
బూతయ్యకూ “నన్నియ గంగ అనే వీరుదు ఉండేది. “నంజుండయ్య, నంజయ్య, నన్నయ 
అనే పురుషనామాలూ, నంజమ్మ నంజుడమ్మ అనే మహిళానామాలు ఆనాడు 
ప్రచరమైనవే. మైసూరు మండలంలో కావేరీ నదికి ఉపనది అయిన కట్చినా లేక కపిలనదీ 
తీరాన 'నంజన గుడి' అనే క్షేత్రం ఉంది. అక్కడి దేవునికి గొప్ప ఆలయం ఉంది. ప్రజలు ఆ 
స్వామిని ' నంజుండేశ్వరుడు' అని పిలుస్తారు. 'నంజు' అంటే విషము, 'ఉండు' అంటే తిండీ 
అని అర్థాలు విషాన్ని తిన్న దైవంగా ఈ దేవుణ్ణి పిలుస్తారు. వీడ్డలు లేనివారు ఈ దైవానికి 
మొక్కుకొని సంతానం కలిగాక స్వామి పేరునే పిల్లలకు పెట్టుకొనే ఆచారం ఉంది. 
నంజుండేశ్వరునికే నన్నయ అనే వ్యవహార నామం ఉందనడానికి శాసనాధారాలు 
ఉన్నాయి. హోసూరు కె.యన్‌. కోదండరామయ్యగారు ఈ సంగతి విశదం చేస్తూ ఇలా 
ఒక ప్రసంగ వ్యాసంలో? రాశారు, 


“ఈ నంజుడేశ్వరస్వామికి 'నన్నయ' యను పేరున్నట్లు ఈ ప్రాంతమున లభించిన ఒక 
శాసనము నుండి తెలియుచున్నది. ఈ శాసనం 'నగర్ల అను గ్రామము నందున్నది. ఇది 
యొక శిలాశాసనము. నగర్ల గ్రామము నంజనగుడి తాలూకాలోనే ఉన్నది. ఈ శాసనము 
భాష కన్నడము. అది యిట్లున్నది. 


30. 12-2-1983నాడు హోసూరులో జరిగిన నన్నయ నవోత జయంతి సందర్భంగా రాసిన 
వ్యాసం, హోసూరు ఆంధ్ర సాంస్కృతిక సమితి పరిశోధనా వ్యాసం-2. 


158 సమ(గాంధ సాహిత్యం 


ఇదు విద్యాదానం దేవా రంగెయ్య |బతిగళుఖ్బునో 

0స్టస్తి సత్యవాక్య కొంగుణీవమన్‌ దమన్‌మ 

హా రాజూధిరాజ కోళాల పురవరేశ్చర నన్దగిరి నాథం 
బుముత్సేమన్‌ న (డీ) గళ్ల విద్యాధరయ్యం చిన్నపంగెయ్లు న 
గరల నన్నయ్యన దేగులక్కె ముత్తెరెయుం పడెదు కొట్టం 
అమణ్ను నన్నయ్యన ధమన్‌మం విద్యాధరయ్యన నస్తతి. 
యవక్కాన్‌ వొదిదక్కె సక్కళ బెళ్లున్లూరు కిరువెళ్లున్తూరుం 
సత్తియూరుం సింగనూరు నగరల పన్నివన్‌రు మహా ప 
రొషెయు ఎడెనాడము వన్నాన్‌ ళ్లూముండు గళుం నక్కి ఇ 
10. దనళొదువ్వాన్‌ రణాసియుం సాయిరం కవిలెయు మను 
11. దొం ఇదం కాదం గో సహస్రం గొట్ట ఫలమనెయ్యు వోం 
క. కం సుగ్గొన్‌న్ను 

13. గవజ విజయన్తన నట్ట బెల్ల పాత్ర ద మరంగళ్‌ 

(Vide E.C. Vol. II, Nanjangud. No. 239 P. 236) 


[ఏ ణా రాలా విల సా 


ఈ శాసనాన్ని పశ్చిమ గంగరాజు ముమ్మడి రాచమల్లు, సత్యవాక్య కొంగుణివర్మ 
(క్రీ.శ. 920-925) వేయించాడు. నన్నయదేవర ఆలయానికి అనుబంధంగా వేదపాఠశాల 
ఉండేదీ. అక్కడ విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయాలు ఉండేవని ఈ విద్యాదానం 
కోసం చేసిన శాసనం తెలియచేస్తుంది. ఇటువంటి ఏదో మైసూరు మండలపు 
విద్యాలయంలో నన్నయగారు నారాయణభట్టుతో కలసి చదువుకొని ఉండవచ్చు. 
నారాయణభట్టు కళ్యాణీ చాళుక్య ప్రభువు అహవమల్ల తైలోక్యమల్ల సోమేశ్వరుని ప్రధాని. 
కాబట్టి ఆ ప్రాంతాలవాడే అతని సహాధ్యాయి అయిన నన్నయగారు కూడా అక్కడ 
బన్మించినవారేకాక కొన్నాళ్ళుండి విద్యాభ్యాసం చేసినవారూ కావచ్చును. ఏమైనా 
నాలుగు చాళుక్య రాజ్యాలలో ఏదో ఒకదానిలో ఉన్న తెలుగువారు. 


క్రీస్తుశకం తొమ్మిది, పది శతాబ్దాలలో తీరాంధ్రంలో వేంగీ చాళుక్యులు, వరంగల్లు, 
కంభంమెట్టు మండలాలలో ముదిగొండ చాళుక్యులూ, కరీంనగరు ప్రాంతాలలో 
వేములవాడ చాళుక్యులు, మైసూరు మండలంలో కల్యాణీ చాళుక్యులూ పాలిస్తూ 
ఉండేవారు. “మైసూరు రాజ్యుమనినంతనే అది పూర్తిగా కన్నడ రాజ్యమనియు, అచ్చట 
నున్న వారందరు కన్నడిగులే యనియు నొక (భ్రాంతి నేటి తెలుగువారీలో కనబడుచున్నది. 
ఇది నిజము కాదు. ఈ రాజ్యములో తెలుగువారు లక్షల కొలదిగనున్నారు. కొన్ని 
జిల్లాలలో తెలుగువారు కన్నడిగుల కంటె ఎక్కువగా కూడ నున్నారు” అని హోసూరు 
కోదండరామయ్యగారు ఇవాళ చెప్పిన మాటలు ఆ వేళ కూడా వర్తిస్తాయి. 


నన్నయగారు ఎక్కడీవారైనా రాజరాజనరేంద్రుని కుల బ్రాహ్మణులయ్యారు. 
బహుశా ఇది పీతృ పితామహడ్రమంగా కల్సిన పదవి. తన వంశం చంద్రవంశమని నమ్మి 


నన్నయభట్టు 159 


బహు భాషల, బహు విధముల, బహు జనముల వలన వింటూ ఉండేవారు. దీనిని 
తెలుగులో చెప్పించాలనే కోరిక ఎప్పట్నుంచీ ఉందోగాని క్రీ.శ. 1051లో తన ఏఖై 
ఏడవయేట గోదావరీ తీరాన రాజమహేంద్రం కట్టుకొన్నాక, స్థిరపడ్డాకగాని చెప్పించే 
స్థిమితం ఏర్పడలేదు. అప్పటికీ నన్నయగారికి కూడా రమారమి అదే వయసు లేదా 
కొన్నేళ్ళు తక్కువ గావచ్చు. నారాయణభట్టుకు నందంపూడి అగ్రహారంగా ఇచ్చినదీ, 
అతడు పాకశాసనికీ నారాయణుడట్లు నన్నయగారికి తోడుపడడం వేంగీ దేశపు 
అగ్రహారంలో స్థిరపడ్డాకగాని వీలుకాదు. నారాయణభట్టు కూతురు కుసుమ ఆ మరుసటి 
సంవత్సరం క్రీ.శ. 1052లో దాక్షారామం నుంచి దానాలు చేసీంది. అప్పటినుంచి భారత 
రచన సాగుతూ క్రీశ 1061లో రాజరాజు అవసానదశలో ఆగిపోయి ఉంటుండి. 
"ఉన్నట్టుండి యాకస్మికముగ నతడు రాజు పదచ్యుతుడై పోవుట చేతనే మహాభారత 
రచన కంతరాయము కల్లి యాగిపోయినది'' అని చరిత్రకారులు చెప్పున్నారు.! 


అరణ్య _ పర్వంలోని చతుర్దాశ్వాసంలోని అజగరోపాఖ్యానం తర్వాత 

శరత్కాలాగమనాన్ని వర్ణిస్తూ ఉండగా, నన్నయగారి రచన ఆగి సంపూర్ణమైంది. 
అజగరోపాఖ్యానం తర్వాత నహుషునివల్ల ధర్మరాజు ' ఆధ్యాత్మ రహస్యంబు నిమ్ముగా' 
విన్నట్టే నన్నయగారు కూడా ఒక ఆధ్యాత్మికోన్నత సోపానం ఎక్కారని విజ్ఞులు 
భావిస్తున్నారు. 'ఖరకిరణ తాపమున...' అనే పద్యమునుండి 'నగారదరాత్రులుజ్ఞ్వల...' 
మనే పద్యందాకా నన్నయగారు చెప్పిన తొమ్మిది గద్యపద్యాలు వారు నిర్యాణ నిర్వాణ 
పర్యవసాయి కనుక అలా చెప్పాడని మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి సారస్యం 
ర్రీశారు.32 

భూసనతికిం దివంబునకు బొల్బెసగంగ శరత్సమాగమం 

బాసకల ప్రమోదకర మై విలసిల్లై మహర్షిమండ లో 

పాసిత రాజహంస గతిభాసి ప్రసన్న సరస్వతీక మ 

బ్రాసన సౌభితం బగుచు నబ్బజు యానముతో సమానమై. 


శాంరదరాత్రు లుజ్ఞ్జ్వల లసత్తర తారక హార పంక్తులం 

జారు తరంబు లయ్యె వికసన్నవ కైరవ గంధబంధురో 

దార సమీర సౌరభము తాల్చి సుధాంశు వికీర్యమాణ క 

ర్పూర పరాగ పాండురుచిపూరములం బరిపూరితంబులై. (ఆరణ్య 4-141-2) 


వీటిలో తొలిపద్యంలోని “ప్రసన్న సరస్వతీకోమనే ప్రయోగం చాలా 
జౌచిత్యవంతమనీ, అవతరణికలోని “ ప్రసన్న కథాకవితార్థయుక్తిలో నారసి'' అనే మాట 
ఈ అవసానపు ఘట్టముతో సమన్వయం చేసుకోవాలని మధునాపంతుల వారి సూచన. 


31. అదే పుస్తకంలో, పుట 424. 
32. 'మధునాపంతుల సాహిత్య వ్యాసాలు' (1982) లో 'నన్నయగారి వెన్నెల రేయి' అనే వ్యాసంలో ఇది 
చెప్పారు. | 


160 సమగ్రాంధ్ర సాహిత్యం 


నన్నయగారి కవిత్వం అర్ధంతరంగా ఆగిపోయినా ఆయన తెలుగు సాహీతికీ పెట్టిన 
ఒరవడి నాటినుంచి నేటిదాకా సాగుతూనే ఉందనీ భాషా శాస్త్రజ్ఞులు నిరూపిస్తున్నారు.క3 


''ఆంధ్రభాషకు నన్నయగారు పెట్టినది భీక్ష. తక్కిన కవులందరు నన్నయగారి 
నుండీ భాషా శబ్దములు, పద్య రచనలోని యొడుపులు గ్రహించినవారే గాని యొక్కరికిని 
నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి తలియదు'' అని విశ్చనాథ సత్యనారాయణగారు 
ఉద్దాటించారు. దీనికి కారణం కట్టమంచి రామలింగారెడ్డిగారు ఏనాడో చెప్పారు. 
నన్నయగారు మితభాషులు. గాంభీర్యమనేది నన్నయగారి శైలికి ప్రాణం. మితిలేకున్న 
గాంభీర్య ముండదు. గాంభీర్యము వినయముతో కూడుకొని ఉంటుంది. వినయమున్న 
వాడే నిత్య సత్యవచనుడవుతాడు. సత్యవిదూరాలైనవి కృత్రిమంగా కనబడతాయి. 
రసోత్పత్తికి తగవు. 

రుచిరార్థ సూక్తులతో, గంభీరమైన శైలిలో తొలి తెలుగు కావ్యం ఆవిర్భవించిన 
రోజు ఏదోగాని అది ఏటేటా మనం పండగ చేసుకోవలసిన రోజే కదా! 


నన్నెచోడుడు 


ఆం౦ధ్రకవికా సామ్రూజ్యాన్ని 'ఆదీకవి' అనే బిరుదు గడ్దెపైనుండి, నన్నయగారు, ఆదినుంచి 
క్రీశ. 1910 దాకా ఏ మాత్రం ఒడీదుడుకులూ లేకుండా పరిపాలిస్తూ వచ్చారు, ఆ 
సంవత్సరం తెలుగు సాహిత్యలోకంలో గొప్ప సంచలనం కలిగింది. నన్నయగారిని 
ఆదికవి సింహాసనం నుంచి దింపి ఆ పట్టం కవిరాజశిఖామణి నన్నాచోడునికి కట్టడానికి 
ప్రయత్నాలు జరిగాయి. కొందరు ఈ 'విష్లవానికి సహాయం చేశారు. నన్నయాభిమానులు 
దీనిని శాయశక్తులా ఎదిరించారు. నయాఖిమానులు తోడ్పడ్డారు. సాహిత్య రాజ్యంలో 
హోరాహోరీగా జరిగిన ఈ అంతఃకలహంతో, సంకులసమరంలో కొందరు 
సాహితీపరుల నిజాయతీలు గాయపడ్డాయి. నన్నయగారి తరువాత ఉన్న పూర్వకవులలో 
కొంతమంది స్థానాలకు కూడ చలనమేర్చడింది. ఈ 'పితూరీ' చివరకు లాభమే 
చేకూర్చింది. అప్పటిదాకా తిలియని ఒక సరికొత్త పాతకవిని దేశానికి పరిచయం చేసింది. 


దీనికంతటికీ మూలకారకులు మానవల్లి రామకృష్ణకవిగారు (1866-1957). వీరు 
సంస్కృతాంధ్ర సాహిత్యాలలో మంచి వైదుష్యం కలవారు. ద్రావిడ కర్ణాటక కేరళ 
ప్రాకృతాది భాషలలోనూ చక్కని పరిచయం కలవారు. ప్రాచీన గ్రంథాలను 
సంపాదించడం. పరిష్కరించి ప్రకటించడం వీరి జీవితాశయం. ఎందరెందరో 
విస్మృత కవులకు వీరు మళ్ళీ ప్రాణం పోశారు. “కవిగారు జీవిత పరమార్థముగా ప్రాచీన 
గ్రంథ సంపాదనమునకు పూనకయుండినచో ప్రాచీన గ్రంథములెన్నియో నేడు లోకము 


33. తెలుగు సాహితికి నన్నయ ఒరవడి (వాగను శాసనం) (1886) డాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానందం. 


నన్నెచోడుడు 161 


_ 


నకు లేకయే పోయి యుండెడివి'” అన్న గన్నవరపు సుబ్బరామయ్యగారి మాటలు 


అక్షరాలా సత్యం, 


కవిగారు నన్నెచోడుని కుమారసంభవంలో మొదటి ఏడాశ్వాసాలను ఒక 
సంపుటంగా 1909వ సంవత్సరంలో ప్రకటించారు. దానిలో నన్నెచోడుడు క్రీ.శ. 940 
వాడని వ్రాశారు, ఇది నన్నయగారిని ఒక శతాబ్దం అర్వాచీనుడీగా చేసివేస్తుంది. అందుకే 
అంత సంచలనం పుట్టింది. కాకలుతీరిన సాహిత్య పరిశోధకులు ఎవరెవరు ఏయే 
విధాలుగా నన్నెచోడుని కాలనిర్ణయం చేశారో చూడండి. 


కాలం గురించిన తకరార్లు 


నడకుదిటి వీరరాజుగారు 


మానవల్లి కవిగారు 
క్రీ.శ. 940 
నేలటూరి వెంకటరమణయ్యగారు 


చిలుకూరి వీరభద్రరావుగారు 
వేటూరి ప్రభాకరశాస్త్రీగారు | క్రీ.శ.1120 ప్రాంతం 
జరుంతి రామయ్యగారు 


వీరేశలింగంగారు 
బుర్రా శిషగిరిరావుగారు క్రీ.శ. 1160- 1170 
కోరాడ రామకృష్టయ్యగారు 


శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రిగారు ఒక్కరూ క్రీ.శ. 1325 ప్రాంతాలన్నారు. వీరి వాదాన్నే ఈ 
మధ్య నా మిత్రులు వేదము వెంకటరాయశాస్త్రిగారు బలపరచి, నన్నెచోడుడు తిక్కనకు 
కూడ ముందు ఉండడానికి ఆస్కారం లేదు. ఆ తరువాతి వాడేననీ, క్రీ.శ. 1300 
ప్రాంతాలవాడనీ ప్రతిపాదించారు. మొదటి తరంలోని ఉద్దండ పండితులు చేసిన 
కాలనిర్ణయాలను చూశాం కనుక ఇంక తరువాతి పండితులు ఎవరెవరు ఏ కాలాన్ని 
స్వీకరించారో చూద్దాం. 


నన్నయకు సమకాలికుడని, అంటే 1028-1078 ప్రాంతాలవాడని చాగంటి 
శేషయ్యగారు అంటున్నారు. దేవరపల్లి వెంకటకృష్ణారెడ్డిగారు కుమార సంభవ కావ్యం 
లోనే గుంభనంగ కవికాలం ఉందని రకరకాలుగా ప్రమాణాలు త్రవ్వి తిథివారాలు కూడ 
ఇచ్చారు. వారి లెక్క ప్రకారం కుమార సంభవం క్రీ.శ. 1053 మార్చి 30-వ తేదీకి సరియైన 
విక్రమార్భ శకం 1110 విజయ సంవత్సర చైత్రశుద్ధ అష్టమి జయవారం. 


సర్వశ్రీ నిడుదవోలు వెంకటరావుగారు, ఖండవల్లి లక్ష్మీరంబనంగారు, దివాకర్ల 
వెంకటావధానిగారు మొదలైనవాళ్ళంతా _వీరేశలింగంగారీ వాదాన్నే స్వీకరించి 
నన్నెచోడుడు నన్నయ, తిక్కనల మధ్యకాలం వాడని ఆమోదించారు. సాహిత్యలోకంలోని 


162 సమగ్రాంధ్ర సాహిత్యం 


చొలామంది ఈ మెజారిటీ వాదాన్నే ఒప్పుకొని కాలనిర్ణయ వివాదంలోనికి దిగలేదు. 
మనంతట మనం స్వతంత్రంగా పరిశోధించి ఈ కవి కాలాన్ని నిర్ణయించడానికి 
ప్రయత్నించవచ్చు. కాని ఇదొక పద్మవ్యూహం. తారీఖుల అడవిలో, శాసనాల 
సముద్రంలో, చారిత్రక సందిగాల ఊబిలో, ప్రామాణిక గ్రంథాల పర్వత శ్రేణులమీద, 
వాదోపవాదాల ఎడారిలో ప్రయాణం చేసీచేసి చివరికి ఒక నిర్ణయానికి రావచ్చు. ఇది ఈ 
ప్రకరణం చిట్ట చివరకు అట్టే పెడదాం. కాల నిర్ణయం పైన ప్రత్యేకంగా ఒక పుస్తకం 
బ్రాయవలసి వచ్చింది. 


నన్నెచోడుని చరిత్ర సాహిత్యం 

వాస్తవానికి నన్నెచోడుని మీద ఎన్ని పుస్తకాలకైనా ఆస్కారముంది. అందుకే మన 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య ఆకాడమీవారు పోటీపెట్టి ఈ కవిమీద పుస్తకాలు వ్రాయించారు. 
వేదం వెంకటరాయశాస్త్రిగారు 'నన్నాచోడుని కవిత్వము' అనే పుస్తకం వ్రాశారు. దీనికి 
అకాడమీ వారు బహుమతి ఇచ్చారు. భాషాప్రవీణ అమరేశం రాజేశ్చరశర్మగారు కూడ 
“నన్నెచోడుని కవిత్స్వము' అని ఒక పుస్తకం ప్రకటించారు. నా మిత్రులు తిచ్మూవజ్ధల 
కోదండరామయ్యగారు కూడ “కవిరాజు శిఖామణి” (ప్రథమ భాగము) అనే గ్రంథాన్ని 
ప్రకటించారు. 


ఇవిగాక ఆదిలో శ్రీపాద లక్ష్మీపకిశాస్త్రిగారు 1937 నాడే ప్రచురించిన నన్నెచోడదేవ 
“కుమార సంభవ విమర్శము' 1951లో దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డిగారు ప్రచురించిన 
'నన్నెచోడ కవిచరిత్ర' మొదలైనవి చెప్పుకోదగ్గ గ్రంథాలు. ఇందరు వ్రాసిన ఈ పుస్తకాలన్నీ 
కవిరాజ శిఖామణీయొక్క సర్వతోముఖ ప్రతిభను సమగ్రంగా చూపెడతాయి. 


ఒరవడిపెట్టిన ఒజ 


'ఆదికవి' అన్న బిరుదు లేకపోతే పోయిందిగాని నన్నెచోడుడు నిజంగా చాలా 
విషయాలలో ఆద్యుడు. ప్రతి ప్రబంధంలోనూ మనం మొట్టమొదట చదివే ఇష్టదేవతా 
ప్రార్థన, ,పూర్వకవిస్తుతి, కుకవినింద, గ్రంథకర్త స్వవిషయం, కృతిపతివర్ణన, షష్ట్యంతాలు 
మొదలైనవి నన్నెచోడుడే మొదలుపెట్టాడు. ఇదే తరువాతి కవులకు ఒరవడి అయింది. 


ఇతనికి పూర్వం మల్లియ రేచన తన కవిజనాశయములో ఒక కందపద్యంలోని 
రెండున్నర పాదాలలో ““గురుయతి గణములు పాదాంబురుహంబుల కెరగి సుకవి 
బుధజనముల నాదరమున దలచి'' కృతి చెప్పాడు. ఆ తరువాత కాలంలో నన్నయగారు 
భారతంలో ఒకే పద్యంలో 'హరిహరాజగజాననార్క  షడాస్యమాతృ సరస్వతీ 
గిరిసుతాడిక దేవతాతతికి' నమస్కృతి చేశారు. నన్నెచోడుడు వరసపెట్టి పేరుపేరునా 
ఒక్కొక్కర్నీ ఒక్కొక్క పద్యంలో స్తుతించాడు. నన్నయగారు గురుపద్య విద్యకు 
ఆద్యుడైన వాల్మీకిని, వ్యాసుణ్లీ, సత్సభలనూ కొనియాడి ఊరుకొన్నారు. నన్నెచోడుడు 


నన్నాచోడుడు 163 


ఆదికవి వాల్మీకిని, వేదవ్యాసుని, వరకవితాసింహాసనమెక్కి కవీంద్రులనే దాసులుగా ఏలిన 
కాళిదాసును, వస్తుకవితలో జనారాధితుడైన భారవిని, గూఢ వస్తుమయ కావ్యాన్ని చెప్పి 
హరునే మెప్పించిన ఉద్భటుణ్జీ, పోయిన చేతులు తెచ్చుకున్న బాణుణ్ణి" పేరుపిరునా 
ఒక్కొక్క పద్యంలో నుతించి తెలుగులో కవిత్వాన్ని పుట్టించిన చాళుక్యరాజు మొదలుగ 
పలువుర్ని పేర్కొని, “విస్టరు మతులైన పురాణక సంఘాన్న, ఉత్తమ “మార్గో 
సత్కవీశ్వరులనూ, 'దేశి' సత్కవులనూ, కృత 'వస్తు' సమితికి మదినెరగు విబుధవర్గాన్నీ 
తలచాడు. ఆనాడు విస్తర, మార్గ, దేశి, వస్తుకవితలనే చతుర్విధ కవిత్వాలు ఉండేవేమో! 


వస్తుకవిత - అంటే...? 


నన్నెచోడుడు తనది వస్తుకవిత్వమన్నాడు. అంటి ఏమిటో ఒక్కొక్కరూ 
ఒక్కొక్కరకమైన అర్థం చెప్తున్నారు. “వస్తుకపిత యనగా బ్రకృతిని వాస్తవముగా వర్ణించు 
కవితయనియు, వస్తుకవులనగా బ్రకృతిశోభను వాస్తవముగా వర్ణించు కవులనియు 
ననుటయే”' అని అమరేశం రాజేశ్వరశర్మగారు వ్రాశారు. “రామాయణ, కిరాతార్గు 
నీయము లేక వస్తు ప్రతిపాదకములై వెలయుట చేత నా కావ్యములలోని వస్తు 
ప్రాధాన్యమును సూచించుటకై నన్నెచోడు డాకావ్యములను వస్తుకావ్యములనియు, వారిది 
వస్తుకవితయనియు బేర్కొనెను. తాను జెప్పనేర్చి చెప్పిన కవితనుగూడ వస్తుకవితయని 
పేర్కొనినాడు” అని తిమ్మావబ్ధ్దులవారు వ్రాశారు. 


వేస్తుకవిత ఆంటే ప్రబంధ కవిత్వమే అని '“ప్రబంధములు పలువిధములనియు, 
అందు మహాకావ్యము వస్తువు, అనగా కథావస్తు ప్రాధాన్యము గలచనియు, అట్టి వస్తువును 
ఆశ్రయించినదే వస్తుకవిత అనియు, చాటు ప్రబంధాదుల వంటీది కాదనియు తెలియు 
చున్నది” అని వేదం వెంకటరాయశాస్త్రిగారు వ్రాశారు. 


ఆనాటి తెలుగు కావ్యాలలో ఏ ఒక్కటీ దొరకలేదుగాని లభించిన ఒకే ఒక లక్షణ 
గ్రంథంలో మల్లియ రేచన తాను 'వస్తుకవి జనాశ్రయుణ్ద'ని చెప్పుకొన్నాడు. అప్పటి 
సబ్బీనాడులోనూ, ఇతర ప్రాంతాల కన్నడ సాహిత్యంలోనూ వస్తుకవిత ఉండేది. నాగవర్మ 
తన కర్ణాటక “కాదంబరి చంపువును వస్తుబంధమని ఇలా చెప్పుకున్నాడు. 


ఇదుచోద్యం కవి హృద్గతం నవరసం నిరోషమెందీగళా 
దుదుకాదంబరి సేవ్యమాడు దనితుం, తానైద భూభాగదోళ్‌ 
ఉదిత శ్రీకవి నాగవర్మన వఛస్సందోహదిం దోషమం 
దదలంకారద వస్తుబంధ మిదు తానెం మాడదేం గెయ్యదో. 


కన్నడ చంపూ రచనలో 'చెర్తాణ' అనే ప్రక్రియా భేదం ఒకటి ఉంది. అలాగే 
'బెదండె' అనే ఇంకోరకం కావ్యవిభేదం వుంది. రెండు 'నిరతిశయవస్తు విస్తర పద్య 


1. బాణుడు తిరిగి చెయ్యి తిరిగినవాడందాం. 


184 సమగ్రాంధ్ర సాహిత్యం 


మహాకావ్యాలే. ఈ లక్షణాలను కన్నడ భాషలోని తొలి లక్షణ గ్రంథం ' కవిరాజమార్గం' 
క్రీ.శ. 850 ప్రాంతాలలోనే విశదం చేసింది (1-32). ఒక్క పద్య కావ్యాలే కాదు, గద్య 
కావ్యాలు కూడా 'ప్రకటతర వస్తువిస్తర రచనలే. కర్ణాటక భాషలోని ఆదికవి పంపనగారు 
వస్తువిద్భ, వస్తుకృతి అనే మాటలు వాడారు. విస్తారమైన సాహిత్య సంపదగల కన్నడ 
వాజ్మయాన్నీ, అందులోనూ కవిరాజమార్గాన్ని తెలుగు కవిరాజ శిఖామణి నన్నెచోడుడు 
ఎన్నోసార్లు చదివే వుంటాడు. క్రీశ. 853లో 'అసగ, అనే పేరుగల ఒక కన్నడకవి 
సంస్కృతంలో జైన కావ్యాలనూ, కన్నడంలో కుమార సంభవాన్ని రచించాడు. ఇతని 
పేరూ, కావ్యాల పేర్లూ మాత్రమే తెలుస్తున్నాయి. నన్నెచోడుని కాలంలో అసగుని 
కుమారసంభవం ప్రచారంలో ఉండి ఉంటుంది. దాన్ని కవిరాజ నిఖామణి చూశాడో 
లేదో, చూస్తీ అనుసరించాడో లేదో తెలియదు. కన్నడంలోంచి మాత్రం వస్తువిద్యను 
పట్టుకొని, వస్తుకృతిని చెప్పాడు. 


“వస్తుకవిత' అనే సంప్రదాయాన్ని నన్నెచోడుడు కన్నడం నుంచి మాత్రమే కాక 
తమిళ సాహిత్యం నుంచి బహుశా అనుసరించాడని తిమ్మావజ్ఞ్జల వారు చూపించారు. ఆ 
భాషలో “నవనీత పొట్టియర్‌' అనే అలంకార గ్రంథంలో “కవి, గమకి, వాది, ఎనవగైయం, 
ఆసు, మధురం, చిత్తిరం, విత్తద ఎన్ను నాలై వగైయుం'' అనే రెండు రకాల విభాగాలు 
పీర్కొన్నారని “ఆశు, మధుర, చిత్ర, విస్తరములను చతుర్విధ కవితలలో నీ వస్తుకవిత, 
విస్తరకవితలో నంతర్భాగము' కావచ్చును” అని తిమ్మావజ్ఞలవారు అన్నారు. 
నన్నెచోడుడు విస్తర, మార్గ దేశి వస్తు కవితలను పూర్వకవులనుతిలో వేర్వేరుగా 
పేర్కొనడం మనం ఇందాకా చెప్పుకొన్నాం. 


కుకవులపై ధ్వజం 

పూర్వ కవులను నుతించిన తర్వాత నన్నెచోడుడు కుకవులను పట్టుకుని తిట్టాడు. 
ఒక చిన్న వచనంలో “మతీయు దోషగ్రాహకులగు కుకవి వరాకులం బరిహరించిరి, 
నెట్లనిన' అవి వరుసగా పద్యాలు చెప్పాడు. ఒకటా - రెండా - మూడు పద్యాలలో 
నిందించి తృప్తిపడక 'కావున' అని ఒక చిన్న పదం వంతెన వేసి, మరొక పద్యంలో తిట్టి, 
ఇంకొక వచనం ముక్క “అది యెట్లనిన' అని అతికి మళ్ళీ వరసగా పద్యాలు చెప్పాడు. 
తాను రచించబోయే పద్ధతిని సమర్థించుకొన్నాడు. ఒక రకం కవిత్వానికి అతను ఆద్యుడు. 
అప్పటిదాకా ఎవరూ తలపెట్టని గ్రంథరచనకు పూనుకొన్నాడు. దోషగ్రాహకులు 
అడుగడుగునా ఉంటారు కాబట్టి వాళ్ళను ఉపసంహరించవలసిన అవసరం ఆయనకు 
వచ్చింది. ఎలా తిట్టాడో చూద్దాం. 


“కుకవి గుణాలనైనా దోషాలుగా చేస్తాడుగాని దోషాలను గుణాలుగా చేయలేడు. 
కుక్క దొంతులు తోస్తుందిగాని పేర్చగలదా?” అన్నాడు. . 


నన్నెచోడుడు 165. 


అతని కాలంలో ఉత్తమ కావ్యాలను అర్థం చేసుకొని ఆదరించలేదు. తక్కువ 
అఖిరుచులున్న పుస్తకాలమీదికే అల్బులు ఎగబడేవారు కాబోలు. 


““నెరయ రసవంతమగు కృతి కెరగనేర 
రల్పరసకృతి కెరగుదు రల్పులెల్ల 
బెరకు పిడిచిన రసమున కెరగిరాక 
పిప్పి కరిగెడు నీగలపెల్లువోలె' (1-30) 


అని ఈ సంగతి చెప్పాడు. కుకవి నిందలో నన్నెచోడుడు పిప్పిమీద వాలే ఈగలతో 
పోల్చడం చూసి తర్వాతి కవులు చాలామంది అక్షరాలా 'మక్కికి మక్కి" అనుసరించి 
ఈగలను వాడారు. 


చిత్రకవి సింగరొర్య తన బిల్లణీయంలో నన్నెచోడునిలాగా కుకవులను ఈగలతో 
పోల్చాడు. ““నిర్మలావయవమ్ములు నెమ్మి విడిచి చ్రణములకు బారుమక్షికా ప్రతతి భంగి 
ఒప్పులు గ్రహింప కెప్పుడు తప్పు లరయు కాకవుల లోకములు నిరాకరింత్తు'' అన్నాడు. 
నిర్మలమైన అవయవాలపైన ముసిరినా ఈగలు రోత కలిగిస్తాయని మరచిపోయాడు! 


కనుపర్తి అబ్బయామాత్యుడుకూడ కవిరాజతిఖామణీని మక్కి కిమక్కి 
అనుసరించాడు. ఈగలకు 'ప్రపూతి హేయకవితావణ శోధన వాంఛ' తప్పించి 'వటీర 
చర్చిత సుగంధతను స్థితిబుద్ధి ఎలా కలుగుతుందన్నాడు. ఇలా 'కవిరాజ మనో 
రంజనం' లో, ' అనిరుద్ధచరిత్ర' లో కూడా అబ్బయామాత్యుడు ఈగల పోలికనే కుకవులకు 
తెచ్చాడు. 'మక్షీకా వితతులు వ్రణంబు పరికించుగతిని కొదవను గణించుట కుకవుల 
నైజబురద్ధి' అన్నాడు. 


కవితాశయాలు 


కావ్యమంటే ఎలా ఉండాలని తాము భావిస్తున్నారో ప్రతి కవీ కృత్యారంభంలోనే 
వ్రాయడం ఆచారమే. ఇదికూడ నన్నెచోడుడు ప్రారంథించాడు. కుకవి నింద తరువాత 
తొమ్మిది పద్యాలలో కవితాశయాలను వివరించాడు. 


“మృదురీతి సూక్తు లింపౌదవింప మేలిల్లు 
భావమ్ము నెలమి క్రీడావహముగ 
మెరుగుల గన్నులు మిరుమిట్లు వోవంగ 
గాంతిసుధానూతికాంతి బెనయ 
వర్ణనలెల్ల చో వర్ణతె్కంగ 
రసములు దళుకొత్తి రాలువార 
దేశిమార్గంటులు దేశీయములుగా న 
లంకారముల దా నలకంరింప 


166 సమగ్రాంధ్ర సాహిత్యం 


నాదరించి విని సదర్శాతిశయమున 
బుధులు నెమ్మనమున నిధులు నిలుప 
వలవదే సమస్త వస్తుకవీశ్చర 
నూత్నరుచిరకామ్య రత్నవీథి? - (1-36) 


అని వస్తుకపత్వ పద్ధతిని రత్నాల బజారులాగా వర్ణించాడు. విలువైనదిగా గుర్తించాడు. 
కావ్యం ఎలా ఉండాలో ఇంకొకవిధంగా విశదం చేశాడు. 


గడుసుదనం, గమ్మత్తులు 


“పదబంధంబుల నగ్గలించి బుధశబ్ద బ్రా జియ్లై, సద్దుణా 

స్పదమై దుష్కనిహృదత్సరోజవనముల్‌ బంజింపుచున్‌ భూరిస 
మ్మదలీలన్‌ విలసిల్లి సత్మృతిజగన్మాన్య ప్రభావంబునన్‌ 
మదనాగంబును బోలె గ్రాలవలదా మా రెందు లే కున్నతిన్‌?'' (1-40) 


అని కావ్యాన్ని మదపుటేనుగుతో పోల్చాడు. అందుకే మత్తేభ వృత్తాన్ని తీసుకొన్నాడు. 
నన్నెచోడునిలో ఇటువంటి గడుసుదనాలు చాలా ఉన్నాయి. ఏ ఛందస్సులో ఏది 
చెప్పాలో అతనికే తెలుసు. శివపార్వతులు ఏనుగుల రూపంలో క్రీడించారని 
వర్ణించినప్పుడు మళ్ళీ మత్తీభాన్నే వాడాడు. మన్మథుడు సపరివారంగా శివుని మీదికి దాడీ 
వోోటప్పుడు మత్తకోకీల వృత్తాన్నే వాడాడు. తొను వాడిన ఛందస్సు పేరుకూడ ఆ 
పద్యంలోనే వచ్చేటట్లు చొప్పించడం ఇతనికొక సరదా. స్వాగతవృత్తం వ్రాస్తే అందులో 
స్వాగతమనే పదం వాడతాడు. క్రౌంచపదం అనే వృత్తంలో వ్రాస్తే ఆ పేరు తెస్తాడు. 
ఇటువంటి గమ్మత్తులను ముద్రాలంకారమంటారు. ఈ చాతుర్యం కావలసిందే కాని 
ఉక్సిచాతుర్యానికి నన్నెచోడుడు ప్రాధాన్యమిస్తాడు. దానినే మొదట చెప్పాడు. 


గతుల నలంకార భావకాంతి రసారో 
న్నతిగతి నతిరసికులు వర 
సతిగతి నెరిగింపవలెడె సొభాగ్యమునవ్‌?” (1-39) 


అని కావ్యాన్ని సొభాగ్యవతిగా ఎంచుకొన్నాడు. “తల యూపింపనిది కావ్యమె?'' (1-41) 
అని ప్రశ్నించాడు “అరువది నాలుగు విద్యలలో నేర్పు నైసర్గికమై వాలిన సుకవులకు”' 
తప్ప ఇంకెవరైనా కృతులు చెప్పడానికి తరమౌతుందా? అని ప్రశ్నించాడు. అష్టాదశ 
వర్ణనలతో పరిపూర్ణమై, దశప్రాణాలతో సజీవమై, నవరసభావభరితమై, ముష్పయిఆరు 
అలంకారాలతో ' రమణీయమైన దివ్యకథ తాను చెప్తున్నానన్నాడు (1-41-4). 
చెప్పినట్టుగానే అన్నీ నెరవేర్చాడు. తెలుగులో అష్టాదశ వర్ణనలను మొదట పేర్కొన్నవాడు 
ఇతడే. 


నన్నాచోడుడు 187 


మాటల్లో నీటు 

ఈ పద్దెనిమిది వర్ణనలనూ కవిరాజ శిఖామణి ఎంత చక్కగా చేసినదీ అమరేశం 
రాజేశ్వరశర్మగారు తమ గ్రంథంలో విపులంగా, 126 పేజీల ప్రకరణంగా చర్చించారు. ఇలా 
వివరంగా పరిశీలించినందువల్ల కొన్ని చక్కని సారస్యాలను కూడా తీశారు. మాట 
వరుసకు నన్నెచోడుడు జలకేళీ వర్ణనలో వాడిన ఒక మాటకు బాగా అర్థం చెప్పారు. 
మనం నేడు 'ఓలలాడడం' అనే మాటను 'మునిగొతేలడం' అనే అర్థంలో వాడుతున్నాం. 
ప్రాచీనులు ఏ అర్థంలో వాడేవారో మనకు తెలియదు. వసుచరిత్రలో రామరాజ 
భూషణుడు - 


“ఓలంబాలక 'యోల యోల' యన 'నోలో' లంచు మేలంబునన్‌ 
లోలంబాలక యోర్తు గ్రుంకి వీసవల్లుల్‌ దున్ని తూటాడి కెం 
గేలం బట్టి తటాలునన్‌ నెగనె...” 


అని వర్ణించాడు. ఒకర్ణె “ఓల ఓల' అంటే రెండవది 'ఓలోల' అని ఎందుకు మునిగి తేలిందో 
తెలియదు. ఇది కవిరాజు పద్యంవల్ల తెలుస్తున్నది అని రాజేశ్చ్వరశర్మగారు విశదీకరించారు. 


“తన ముఖ మంబుజాత మనిదందడి మూవు నలివ్రజూంబుతో 
బెనగు విదగ్గ మోల నొక బేల సతిం గని యోలబెట్టి పి 

ల్చిన నది తన్ను బట్టునని చేరిన దేటుల దాని మూవి కొం 
డనుచునుగ్రుంకిపోయి చదురాలయి నవ్యుచులేచెనొక్కెడ౯.'' (9-88) 


అని నన్నెచోడుడు వర్ణించాడు. జలకేళి చేస్తున్న ఒక చెలువ నీళ్ళలో నిలబడి వుంది. ఆమె 
ముఖం పద్మంలాగ ఉందని తుమ్మెదలు మూగాయట. వాటితో ఆమె సతమతమవు 
తున్నది. ఇది గమనించి, అదను దొరికిందని ఇంకొక చెలి ఓలపెట్టి పిలిచిందట. అది 
తనను పట్టుకొంటుందని తన చుట్టూ ముసురుకొన్న తుమ్మెదలతో ' ఆమెను పట్టుకోం' డని 
చెప్పి, సతమతమవుతున్నదీ మునిగి నవ్వుతూ ఇంకొక చోట తేలింది. 


“దీనినిబట్టి ' ఓల యనునది ఈ యాటలోని ఒక సంకేత శబ్దమనియు' ఎవరి పేరు 
చెప్పి ఆటలోని దొంగ దీని నుచ్చరించిన వారు వెంటనే నీటిలో మునిగి మరియొకచోట 
దేలవలె ననియు దేలుచున్నది. అట్లు నీటిలో గ్రుంకి పారిపోనిచో వారు ఆటలో 
'దొంగ'గా బరిగణీంపబడుదురేమో! అనగా దొంగ ముట్టుకొనుటకు ముందుగా వారీకి 
చేయు హెచ్చరికయే యీ 'యోల యను పదమని నిర్ణయించవచ్చును' అని 
రాజేశ్వరశర్మగారు వ్రాశారు. బాగానే ఉంది. 'దొంగ ఓలఓల అనగానే మునిగేది కూడ 
'ఓలోల' అనాలి ఆని వసుచరిత్రలోని పద్యం చెప్తున్నది. తుమ్మెదలతో బాధపడుతున్న 
ఇంతి ఇలా అనడం నన్నెచోడుడు వర్జించలేదు. 


168 సమగ్రాంధ్ర పాహిత్యం 


అష్టాదశ వర్ణనలు = అనుయాయులు 


“కవిరాజ శిఖామణి' పనికట్టుకుని అష్టాదశ వర్ణనలు చేయడమే అతని 
అర్వాచీనతకు నిదర్శనమని మిత్రులు వేదం వెంకటురాయశాస్త్రిగారు ఒక పట్టికను తయారు 
చేశారు. ఏయే కాలాలలో, ఏయే అలంకారికుడు, ఎన్నెన్ని వర్ణనలు శాసించాడో 
చూపించారు. సంస్కృతంలో ప్రతాపరుద్రీయం బ్రాసీన విద్యానాథుడు, కావ్యాలంకార 
చూడామణి వ్రాసిన విన్నకోట పెద్దవ, నన్నెచోడుడు, అప్పకవి, సాహిత్యదర్చణం వ్రాసిన 
విశ్వనాథ కవిరాజులను పట్టికలో క్రమంగా పేర్కొన్నారు. ఈ వరుస ఇలా చెప్పడానికి 
నన్నెచోడుడు ప్రతాపరుడ్రీయాన్ని అనుసరించాడనే వెంకటరాయశాస్త్రీగారీ నమ్మకమే 
కారణం. అయితే “' ప్రతాపరుద్రీయం దండి ననుసరించినది'” అని వారే 121-వ పుటలో 
ఒప్పుకొన్నారు. నన్నెచోడుడు దండీని అనుసరించి ఉండకూడదా? దండి క్రీశ 7-వ 
శతాబ్దం వాడే! నన్నెచోడుని తర్వాత అష్టాదశ వర్ణనలు పేర్కొన్నవాడు పాల్కురికి 
సోమనాథుడు. ఇతడు కూడ విద్యానాథుని అలంకారశాస్త్ర ప్రభావంలో పడి అలా 
చెప్పాడని వెంకటరాయశాస్త్రిగారి ఉద్దేశం. 


పాల్కురికి సోమనాథుడు నన్నెచోడుణ్ణే అనుసరించాడని ఎందుకనుకోగూడదు? 
నన్నెచోడుడు మొదటివాడు గనక ''వర్ణనాష్టాదశమున్‌'' పరీపూర్ణంబై, దశప్రాణంబు 
సప్రాణంబై, _నవరసభావభరితంబై  షట్రింశదలంకారలంకృతంబై రమ౭ణీయంబైన 
దివ్యకథారంభంబున్‌” అని ఒక వరుసలో చెప్పలేదు. సోమనాథుడు అనుసరించాడు కనక 


“తొమ్మిది రసములు దొలుకాడ దాని 
ఇమ్మడివర్ణన లెసగంగ ద్వాగుణ 

మగు నలంకారంబు లలరార, దాని 

ద్విగుణభావార్థముల్‌ దీటుకొనంగ'" 


తేట తెలుగులో ద్వాపద వ్రాస్తానన్నాడు. తొమ్మిది రసాలు, తొమ్మిదిరెళ్ళు పద్దెనిమిది 
వర్ణనలు, పద్ధినిమిది రెళ్ళు ముప్పయ్యారు అలంకారాలు, ముష్ఫయ్యారు రెళ్ళు 
డెబ్బయిరెండు అర్థభావాలు అని రెట్టించుకొంటూపోయాడు. ఈ రెట్టింపు లెక్కలో 
దశప్రాణాలు మరచిపోయాడు. 


గారడీలు - గమ్మత్తులు 
సోమనాథుడే ప్రాచీనుడై నన్నెచోడుడే అతణ్ణి అనుసరిస్తే ఇంతకన్నా చమత్కారం 
చూపెట్టడానికీ ప్రయత్నించడా? గమ్మత్తులూ, గారడీలూ అతనికి నైసర్గికం. తన కాలానికీ 
ముందున్న అలంకార శాస్త్రాన్ని మన్నించి అందులో ఉన్న లక్షణాలతో రమణీయమైన 
దివ్చకథారంభానికీ అభిముఖుడయ్యాడు. గ్రంథానికి శ్రీకారం చుట్టి అప్పటీకే 
నలఖైనాలుగు పద్యాలు చెప్పాడు. అందుకే ఈ లెక్కలలో గారడీ చేయలేదనుకోవాలి. 


నన్నెచోడుడు 189" 


అవును అవతారికలో చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి. గ్రంథాన్ని తన గురువుకు కృతి 
యివ్వడం అందులో మొదటిది. 


అంకీతానికి నాంది 


తెలుగు సాహిత్యంలో కృతిని సప్తసంతానాలలో ఒకటిగా భావించి అంకితం 
ఇవ్వడంకూడ నన్నెచోడునితోనే మొదలవుతుంది. ఇది కవిరాజ శిఖామణి కన్నడం నుంచి 
గ్రహించాడని కోరాడ రామకృష్ణయ్యగారు స్పష్టంగా తెలియజేశారు. తిమ్మావబ్ధల 
కోదండరామయ్యగారు తరువాత చాలా చక్కగా నిరూపించారు. 


“కావ్యమును రాజునకో మరియొకరికో యంకితమిచ్చు నాచారము 
సంస్కృత కవులలో లేదు. నన్నయకూడ తన భారతమును 'భారత 
శ్రవణాసక్తి కలిగిన రాజరాజనరేంద్రుని శ్రోతగా జేసి వినిపించెనేకాని 
యాతని కంకితమీయలేదు. కన్నడ కవులు మాత్రము తాము కృతికన్యా 
జనకులై తమ కృతులను తమ కన్యలుగా దలపోసి తమ్ము బోషించు 
రాజును కృతిపతిజేసి, యాతని కంకితమిచ్చు చుండిరి. కన్నడమున బంప 
కవి యరికేసరి రాజునకు, రన్నకవి సత్యాశ్రయ వల్లభునకు తమ తమ 
కావ్యములను గృతి యిచ్చిరి. నన్నాచోడుడును వారి ననుసరించి... తనకు 
గురువును నిష్టదైవమును గూర్చు నిజేశుడును దానెరపైన జంగమ 
మల్లికార్జున యోగికి గృతియిచ్చెను.... 


“ఇట్లు కృతి యొసగుటలో గూడ మరియొక విశేషము కలదు. అది 
ఏదనగా, కథానాయకునితో కృతిపతికి అభేదము పాటించి నాయక 
గుణాఖివర్ణన వ్యాజిమున కృతిపతి గుణాభివర్ణనము సీయుట. ఈ 
సంప్రదాయముగూడ నన్నెచోడుడు కన్నడ కవుల నుండియే పరిగ్రహించి 
నాడు. కన్నడమున పంపకవి తన విక్రమార్గున విజయమున కథానాయకు 
డగు నర్జునునికిని, కృతిపతియగు అరికేసరి రాజునకు నభేదము పాటించి 
కథను నిర్చహించెను. అట్లే రన్నకవియు తన 'సాహసభీమ'మను కావ్యమున 
కథానాయకుడగు భీమసీనునకును,  కృతిపతియగు సత్యాశ్రయ 
వల్లభునకును నఖేదము కల్పించి కథానిర్చ్వహణము కావించెను. ఈ 
సంప్రదాయమునే యవేలంవించి నన్నెచోడుడును కుమారసంభవ 
కథానాయకుడగు పరమేచ్చరునికిని, కృతిపతియగు జంగమ మల్లిఖార్జున 
యోగికిని నభేదము పాటించి కథానిర్వహణము గావించినాడు.”* 


2. కుమారసంభవం - (మదరాసు యూనివర్సిటీ ప్రచురణ, 1948) పీఠిక - పుట. 22. 
3. కవిరా జనీఖామణి - తిమ్మావజ్ఞల కోదండరామయ్య, పుట. 94-95 


170 సమగాంధ్ర సాహిత్యం 


గురువుపై గురుభక్తి 


నన్నాచోడునికి తన గురువంటే ఒళ్ళు తెలియనంత భక్తి. అతనికీ అంకీతమిచ్చి, 
కావ్యంలో అడుగడుగునా అతజణ్జీ నుతించడంలో ఈ భక్తి కనబడుతుంది గాని ఇది 
ఒకచోట మరీ శిఖరాగ్రాన్ని అందుతుంది. కుమారసంభవ కావ్యములో పార్వతి శివుని 
గురించి తపస్సు చేయడానికి వెళుతుంది. అడవిలో ఆమెకు రకరకాల ఆటవికులు 
కనబడ్డారు. మదసింధుర గామినులు జీరిక కల్లుతాగి గౌడుగీతాలు పాడుతున్నారు. 
శబరకామినులు పెక్కు రాగాలతో మదోత్కటంగా పాడుతున్నారు. ఎవరిని గురించి? 
ఇంకెవరౌతారు? 'మునిముఖ్యు లోకగురు జంగమలింగ మల్లికార్డునన్‌' కీర్షించారు. పార్వతి 
ఇంకా ముందుకు సాగింది. బుషుల పల్లి చూచింది. ముని మాన్యులను దర్శించుకొంటూ 
వెళ్ళగా వెళ్ళగా ఆమెకు విప్రముని పుంగవుడైన జంగమ మల్లిఖార్జునుడే కనబడ్డాడు. 


అతడు వృక్షమూల నివాసుడు. ఆతత వేదవేదీ. అనూన రుద్రాక్షధారి. అఘారి. 
అతణ్జీ చూచి ““భూరి ప్రీతింబ్రణమిల్లి గురుస్థానంబుగా స్వీకరించి పార్వతి పరమభక్తీయుక్తి 
నారాధీంచి తత్ర్రసాదంబున పడయు నిజాఖిమతం త్యజించి శెవాగమవిధి దీక్షగొని 
పరమేశ్వరుడు దయంబున బసన్నుం డగునట్టి మంత్రధ్యాన వ్రతాచారంబు లుపదేశంబు 
గొని తన్నియోగంబున'' తపస్సుకు ఆరంఖించిందట. తన గురువును పార్వతికే గురువును 
చేశాడు! ఇంతకన్న గురుభక్తి ఇంకేం కావాలి? 


గురువు ఘనత 

ఈ మల్లికార్డునయోగి మహా విద్వాంసుడు, శ్రీశైల నివాసి. న్యాయ హైషికాది 
షట్తర్క కర్కశుడు. అందుచేత పరవాది భయంకరుడు. వేద షడంగశాస్త్ర పురాణేతి 
హాసాలూ, ఆగమాది సకల కళా స్పరూపాలూ తెలిసినవాడు. నిఖిల విద్యాగురుడు. ఇతర 
మతాలను ఖండించి శ్రైవమతాన్ని బోధిస్తూ వుండేవాడు. ఇతడు ఓడించిన వాళ్ళలో 
“వాదీంద్ర చూడామణి' అనే బైనాచార్యులు కూడ ఉన్నాడు కాబోలు. 'పరవాదీంద్ర 
ఘనా ఘనానిలు' అనే పద్యపాదం దీనినే స్ఫురింపజేస్తున్నదని నిడుదవోలు వెంకటరావు 
గారు అన్నారు. ఒక వాదీంద్రుడు తెలుగులో మొదటి లక్షణ గ్రంథాన్ని వ్రాసిన. మల్లియ 
రేచన గురువు. అయితే నన్నాచోడునికీ రేచన కొన్ని తరాల ప్రాచీనుడు. 

మల్లికార్జున యోగి కవీంద్రుడు కూడ ఈ సంగతి నన్నెచోడుని కుమార సంభవంలో 
అక్కడక్కడ చెప్పాడు. సుప్రసిద్ధుడైన మల్లికార్జున పండితారాధ్యుడే మల్లికార్జున యోగి 
అని కొందరు భావించారు గాని అది సత్యం కాదు (ఎందుకు కాదో తరువాత చూదాం), 
తన గురువు తనకు ప్రసాదించిన కవిత్వాన్ని “రవికి దీపమున నర్చన లిచ్చుపగిది 
అర్పిస్తున్నా'' నని నన్నెచోడుడు చెప్పాడు. 

స్యతషయాం 


అంకీతం సంగతి చెప్పాక తన గురించి చెప్పుకొన్నాడు. తాను సగర సుతులు, 
భగీరథుడు, రాముడు, కరికాలచోడుడు మొదలైనవాళ్ళు పుట్టిన సూర్య వంశంలో 


నన్నెచోడుడు 171 


పుట్టానని చెప్పుకున్నాడు. తన తండ్రి పాకనాడు ఇరువదియొక్క వేయికి అధీనుడైన 
చోడబల్లి అనీ, తన తల్లి పాహయాన్వయాంబర శకిరేఖయైన శ్రీసతి అని చెప్పుకొన్నాడు. 
తన తల్లి చోడబల్లి అగ్రమహిషి. తాను రాతిపాన్నలు, రాతి కోడి ఉన్న ఒరయూరి 
కధిపతిననీ, తనకు టెంకణాదిత్యుడనే బిరుదు ఉందనీ విశదం చేశాడు. ఇతడు వివిధ 
యజ్ఞాలు చేసి పవిత్రకృత దేహుడయ్యాడు. 

ఇతడు తాను ఒరయూరికి అధిపతినని చెప్పుకొనడం చేత నిజంగా ఆ పేరుగల 
ఊరినుంచే పాలించాడని మొదట భావించారు. ఒరయూరు తమిళదేశంలో తిరుచిరాపల్లికి 
అరమైలు దూరంలో ఉంది. తన తండ్రి పాకనాడు పాలిస్తూ ఉంటే తాను దక్షిణాదిని 
ఉన్నట్లు కవి చెప్పాడని కొందరు పొరబడ్డారు. “ఒరయూరు నన్నెచోడుని నివాసము. ఇది 
దక్షిణ దేశమున ప్రసిద్ధమైన “ఒరయూరు' గాక తెనుగు దేశమున నున్నది” అని 
నిడుదవోలు వెంకటరావుగారో వ్రాశారు. అయితే ఏ కారణంవల్లనో అది ఎక్కడ ఏ 
జిల్లాలలో ఉన్నదో కచ్చితంగా చెప్పలేదు. 

వాస్తవానికి 'ఒరయూరు పురవరాధీశ్వర' అనేది ఒక బిరుదు. తమ పూర్వులు 
ఒరయుూరిని పాలించారు కనుక ఆ సంగతి క్రమానుగతంగా చోడులలో ఒక శాఖవారు 
చెప్పుకొంటున్నారు. ప్రాచీనులే కాదు అర్వాచీనులు కూడా క్రీ॥ శ॥ 17వ శతాబ్ది ప్రథమ 
పాదంలో పర్తియాల సంస్థానం పాలకులు జూపల్లివారు కూడా తాము ఒరయూరు 
పురాధీశ్చరులమనే చెప్పుకొన్నారు. ఈ సంగతి ఎలకూచి బాలసరస్వతి రచించిన చంద్రికా 
పరిణయంలో వుంది (బి 508). దక్షిణదేశంలో ఎప్పుడో పరిపాలించిన ఊరును 
విడీచిపెట్టీనా, ఆ సంగతి చెప్పుకొంటున్నట్లే తెలుగు చోడులలో ఒక శాఖకు చెందిన 
కోడూరువారు ఆ ఊరు విడీచిపెట్టినా తాము కోడూరు పురవరాథీశ్చరులమని 
చెప్పుకోవడం కూడ వుంది. తెలుగు 'చోడులలో రేనాటి చోడులు, పాత్తపి చోడులు, 
కందూరు చోడులు, కోడూరు చోడులు, వెలనాటి చోడులు మొదలైన శాఖలున్నాయి. 
నన్నెచోడుడు కందుకూరినుండి పాకనాడు ఇరవై ఒక్క వెయ్యిని పాలించిన 
మహామండలేశ్వరుల వంశంలోవాడై ఉంటాడని పెదచెరుకూరి శాసనాన్నిబట్టి 
ఊహించవచ్చు. ఈ శాసనంలో మాత్రమే చోడబల్లి, నన్నెచోడులనే తండ్రీ కొడుకుల పేర్లు 
ఉన్నాయి. ప్రత్యేకంగా నన్నెచోడుని శాసనాలు ఏమీలేవు. లేకపోవడానికి కారణాలు 
తరువాత వెతుతుదాం. 


ప్రతిభ - ప్రతిన 
నన్నెచోడుడు తనది అనూన ప్రతిభ అన్నాడు. ఆ ప్రతిభా సముద్రంలోని ఉదీర్ద 
రుచిర వస్తువిస్తారితోత్తమ కావ్యరత్న విభూషణాన్ని ఆకల్పాంతస్థాయిగా తన గురువు 
శ్రీ పాదాలకు విభూషను చేస్తానన్నాడు. 
“రవికుల శేఖరుండు కవిరాజ శిఖామణీ గావ్యకర్త స 


త్కవి భువి నన్నెచోడుడటె కావ్యము దివ్యకథం గుమారసం 


4, తెలుగు కవుల చరిత్ర, పుట. 199. 


172 సమగ్రాంధ్ర సాహీత్యం 


భవమటి సత్క థాధిపతి భవుడు జంగమచముల్లికార్డునుం 
డవిచలితార్థ యోగధరుడట్టె వినం గొనియాడజాలడదే?"' (1-57) 


అని పొంగిపోయాడు. ఆ తరువాత సుదీర్ణమైన. వచనంలో ఎటువంటి గురువునకు 
అంకితమిస్తున్నదీ చెప్పాడు. ఈ వచనం షష్టీ విభక్తిలోని 'కు'తో అంతమైంది. తరవాత 
ఎనిమిది పద్యాలను షష్టీవిభక్తి ఉన్న పదాలతోనే వ్రాశాడు. వీటిని షష్ట్యంతాలంటారు. 
ఇతడు మొదటిసారిగా ఇలా అంకీతాన్ని వ్రాయడం చూశాక ఇతరులూ ఎందరో 
అనుసరించారు. 


ఈ పద్ధతి ఇంకే భాషలోనూ లేదు. బోలెడన్ని యితర విషయాలను కన్నడం నుంచి 
అనుసరించిన నన్నెచోడుడు దీనిని స్పయంగానే కొన్ని శాసనాలలో కనబడే 
దేశీయాచారాలను చూసి ప్రారంభించాడని దేవరపల్లివారూ, అమరేశంవారూ, 
కాళిదాసును చూసి మొదలుపెట్టాడని తివ్మూవజ్ఞలవారూ వ్రాశారు. కాళిదాసు తన 
రఘువంశ మహాకావ్యం ప్రారంభంలో రఘువంశుల గుణగణాలను ఉగ్గడిస్తూ షష్ట్యంత 
వశేషణాలతో, ఉదాత్త కవితాఫణితిలో అయిదు శోకాలు వ్రాశాడు.్‌ “కాళిదాసు 
కవితయందపారమైన భక్తి ప్రపత్తులు గలిగిన నన్నెచోడుడీ శోకములలోని కవితకు 
ముగ్భడ్జై, యట్లే తన కృతిపతియగు జంగమ మల్లికార్డునుని గూడా షష్ట్యంత 
వశేషణములతో స్తుతింప నుద్చోధము గొనియుండుననుట యసంభావ్యము కాజాలదు” 
అని కోదండరామయ్యగారు వ్రాశారు. ఇది కూడ సబబుగానే ఉంది. 


షష్ట్యంతాలైనాక నన్నెచోడుడు “'నా చెప్పం బూనిన దివ్యకథా సూత్రం బెట్టిదనిన'' 
అని విషయ సూచికను చెప్పాడు. 


1. సతిజన్మం 7. మన్మథదహనం 

2. గణపతి జన్మం 8. పార్గతి తపస్సు 

3. దక్షయజ్ఞ ధ్వుంసం 9. శివపార్షతుల కల్యాణం 
4, పార్వతిజన్యం 10. వాళ్ళ రతిభోగాలు 

5. శివుని ఉగతపస్సు 11. కుమారజననం 

6. దేవతల కలోలం 12. తారకాసుర సంహారం 


అనే పన్నెండు విషయాలను చెప్తానని ఒక పద్యంలో తెలియజేశాడు. ఇతని కావ్యంలో 
పన్నెండు ఆశ్వాసాలు ఉన్నా ఒక్కొక్క ఆశ్వాసంలో ఒక్కొక్క విషయం చెప్పలేదు. కొన్ని 
తర్కువలో సరిపెట్టాడు. కొన్ని విస్తారంగా వర్ణించాడు. ఈ పన్నెండు విషయాలలోనూ 
నవరసాలూ, అష్టాదశ వర్ణనలూ, ముష్ఫయిరెండు అలంకారాలూ గాక చిత్ర కవిత్వాలు, 
బంధకవిత్సం కూడ ఇమిడ్చాడు. 


5. రఘువంశం, 1-వ సర్గ, శో. 5-9 


నన్నెచోడుడు 173 


గడునుదనం 


తన కృత్తి “సకలావయవములం బరిపూర్ణంబైన కావా్యాంగన'' అన్నాడు. మొత్తం 
2005 గద్య పద్యాలలో ఈ పరిపూర్ణత తెచ్చాడు. ఇందులోని సంస్కృత వృత్తాలు 454 
మాత్రమే. 895 దేశి సంప్రదాయంలోని జాత్యుపజాతులే. నాలుగవవంతు కందపద్యాలు 
వాడాడు. ప్రతి ఆ్వాసం కందపద్యంలోనే మొదలవుతుంది. విభక్తులతో 
అంతమయ్యేటట్లు ఆక్వాసముల ఆద్యంత పద్యాలను రచించిన వాళ్ళలో నన్నెచోడుడే 
ప్రథముడని చెప్పాలి. ఒక ఆశ్వాసాన్ని ఏ విభక్తితో అంతం చేస్తే అదే విభక్తీతో తరువాతి 
అశ్వాసాన్ని మొదలుపెట్టడం ఈ సంవిధానంలోని ప్రత్యేకత. ఈ నియమాన్ని తరువాతి 
కవులైన తిక్కనగారూ, కేతనగారూ ఇంకొక మెట్టు ముందుకు తీసుకువెళ్ళారు. ఆశ్వాసాన్ని 
ఏ విభక్తితో మొదలుపెడితే ఆ విభక్తితోనే కథను ఎత్తుకొని మొట్టమొదటి పద్యాన్నో గద్యనో 
నడపడమనే మరొక కొత్త నియమాన్ని వాళ్ళు పెట్టుకొన్నారు. నిజానికి ఈ గడుసుదనం 
వాళ్ళకు నన్నైెచోడుడే నేర్చాడనుకోవాలి. కవిరాజ శిఖామణి ఈ ఎత్తుగడ విభక్తిని 
రమారమి అన్ని ఆశ్వాసాల మొదటి గద్యంలోనో, పద్యంలోనో వాడాడు. అయితే 
కొన్నిటిలో తప్పాడు. తిక్కన, కేతనగార్లు ఎక్కడా తప్పలేదు. 


ఆశ్వాసముల మొదట విభక్తులు 
కథ ఎత్తుకొనే మొదటి గద్భపద్యాల విభక్తులు 


షష్టీ తెక్కనామాత్యునకు౯ 
... మలికారున దేవు! - 


అతి నీలాఖ్ర విలంవియై అభ్యుదయ పరంపరాఖి 
సర్వేశు దక్షప్రబాపతిగాంచె౯ వృద్దిగా నాచెప్పంబూనిన 
.. బ్రహ్మాండ బాండోదరు౯ 


టీ 


మంత్రి తిక్కండెలమి౯ 


మునినాథుండగు వామదేవుడు 
తిక్కామాత్యా। ( నంబుద్ధి 


దేవ భవదీయచరరా 
సంపేనగోరి 


174 సమగ్రాంధ్ర సాహిత్యం 


తిక్కనామాత్యుడోగిక్‌ 
రాజవాహన మహీవల్లభుండు 
మంత్రగుప్తు మొగంబుచూచిన 


రాజవాహన మహీవల్లభు 
నకు దనచ దనచరితంబు 


ఖరారు కవిత్వ లక్షణాలు 
పరిపూర్ణమైన కావ్యాన్ని రచించిన వాళ్ళలో మొదటివాడు కనుక కవిరా జశిఖామణీ 


ప్రారంభించిన ప్రతి విషయాన్నీ ఇంత విపులంగా తెలుసుకోవలసి వచ్చింది. వీటన్నింటినీ 
ఇతడే నిజంగా ఓం ప్రథమం మొదలుపెట్టకపోయినా ఇతడు గొప్పకవి అనడంలో 


ఎంతమాత్రం సందేహం లేదు. యిప్పుడు మనం తెలుసుకొన్నవన్నీ నిజమైన కవిత్వానికి 


నన్నెచోడుడు 1765 


కొలబద్దలు కావు. పాత్రచిత్రణ, పోషణ, రసోత్పత్తి కలిగేటట్టు కథ చెప్పడం, తల 
ఊపించడం, ఆహా అనిపించడం, బొమ్మ కట్టేటట్టు వర్ణించడం - ఇవీ నిజమైన కవిత్వానికి 
లక్షణాలు. ఇవన్నీ నన్నెచోడుని కుమూరసంభవంలో ఉన్నాయి. అక్కడక్కడ ఘట్టాలలో 
కవితాశక్తీని చూద్దాం. 


కాము మాయలు 


పరమేశ్చరుడూ, దాక్షాయణీ అన్యోన్యరాగాతి రేకమున కామకేళీవిలాసులయ్యారు. 
వెండికొండసానువులందు ఒక కొలనులో ఏనుగుల గుంపు విహరిస్తున్నది. ఆ మత్తేభాల 
క్రీడలు చూసి పార్వతికి 'కౌతుకరత్రైక కాలీనభావాభిలాష' కలిగింది. ఆమె ఉద్దేశం శివుడు 
(గ్రహించాడు. 


“సతి గరిణీ యగుడు ద్రిగజ 

త్పతి గరియై కూడె సతులు భవించిన యా 
కృతిగూడ నేర్చకాడే 

యతిశయముగ నింగితజ్ఞులకు ఫల మెందు? 


ఆదిమూర్తుల కివశక్తు లచలమతులు 

హరుడు సతియును సురతార్భలై విహీన 

తరములగు మృగరూపముల్‌ దాల్చి రనిన 

గాము మాయల నెవ్వారు నేమిగారు?'' _ (1-10) 


ఇక్కడ నన్నెచోడుడు శివుని ఇంగితజ్ఞానం మొదట చెప్పాడు. మరి అంతటివాడు 
మృగరూపం దాల్చడమేమిటి? అమె తక్కువదా? అచలమతి అయిన శక్తి. వీళ్ళు 
విహీనతరములైన మృగరూపాలు దాల్చడానికి కారణం కాముని మాయ అన్నాడు. ఈ 
కాముని ఉద్ధృతం మొదట కొన్ని ఆశ్వాసాలలో చూపెట్టబోతున్నాడు కనక ముందే దాన్ని 
చెప్పడం అవసరమే. 


అనుకున్నదొకటి, అయిందొకటి 


మన్మథుడు ఇంద్రలోకానికీ వెళ్ళాడు. ఉగ్రతపస్సు చేసుకొంటున్న శివుని దృష్టి 
పార్వతివైపు తిప్పించమని దేవేంద్రుడు కోరాడు. 


“నా కీది యేమి గగనం' బని దర్చకుడు దర్పించి - 


“శూలి సేకొన్న తపమెల్ల కాలిసేసి 

యతని దేహంబునందు సొమాలిజేసీ 

కొమకీంకరు జేసి నా కడిమి నెరత 

గంటి నీ ప్రస్తరము దీర్చగంటీి నెలమి. (4-53) 


1768 సమగ్రాంధ్ర సాహీత్యం 


'నాకుం దగిన కెలసంబుగంటి, దీని కింతకు 'మైకొంటి. దాంబూలంబు 
దయసేయు''మని, అది తీసుకొని ఇంటికి బయలుదేరాడు. అక్కడ ఇంటిదగ్గర రతి మది 
తల్లడిల్ల పతిరాకకు ఎదురు చూస్తున్నది, అంతకంతకు అద్భుతములు, దుర్నిమిత్తాలు 
పుడుతున్నాయి. అశుభసూచనల కెంతో బెగ్గలించింది. ఇంతలో మన్మథుని మకరకేతనం 
కనబడీంది. అలిగానం, మదకోకిల కలరవాతోద్యం శుకస్ప్వనఘనమంగళ పాఠరవం 
చెలరేగగా మన్మథుడు వచ్చాడు. 


“వతి జూచి రతి నిజాంత 

ర్లతభేదం బెలమి మఅపుగా నిడి కాలో 
చితచచనాంతరముల సుర 

పతి గడువెస నిన్ను నేమి పనిరా బనిచె౯?'' 


అని అడీగింది. అతడు చిరునవ్వు నవ్వుతూ ఆమె ముఖవికారం చూసి ''ఏం, ఎందుకలా 
అంత తల్లడిల్లుతున్నావు'' అని అడీగాడు. ఆమె దుశ్శకునాల సంగతి చెప్పి 
“నీపోయివచ్చిన కార్యం బెరిగింపుము'' అంటే, “పెద్ద విశేషం లేదు. ఉమామహేశ్వరుల 
తపోభంగం చేయమంటే, ఒప్పుకొని వచ్చాను” అన్నాడు. 


రత్తి తల్లడపాటు 


రతి అదిరిపడి, ఉల్లంబున తల్లడిల్లుచు - 
. “మన కులదైవమ€౯ మన్నన లేదేని 
దీభువనారాధ్యుడ౯ తెంకలేక 
పరమయోగాత్ముడ౯ భక్తి లేదేనియు 
సర్వేశ్చరుం డను శంకలేక 
యజశీరోదళను డ న్నదురు లేదేనియు 
గాలారి యను నోటి కండలేక 
విషమాంబకుండను వెరపు అేదేనియు 
ట్రళయాగ్నిరుదుండక. భయము లేక 
పంచెనట్టి యుగ్రుపై నిన్ను నదిమీద 
బోయి తనకు లగ్గబోయి'లగ్గ 
వచ్చునే ప్రధాన వైరాన మరణంబు 
(ధువమనంగ వినడె దివిజవిభుడు! 


ఇడపక పంచె నాత డొక యేలినవా డని పూన్కికాడవై 
పొడువగబోయె దీవు నొక పోటరిమూటన నీకు నక్కడ౯ 
మృడు డొక యెల్లిదుండకట మెచ్చక సింగపు వేటలాడగా 
గడగెద రిట్లయైన' దుదిగాకెడ నింద్రుడు నీవు దక్కుటే। 


నన్నెచోడుడు 


177 


ఆ నాకంబున గల య 

మ్మానిను లందరును నీకు మనమిడి యున్నం 
దాని సహింపక సురవిభు 

డీనెపమున జంపదలచి యీపని బంచె౯. 


నిను జూచిన కన్నుల సుర 

వనితలు దను జూడకున్న వాసవు డలుకన్‌ 

జని చానన్‌ బంచిన జా 

జను నే యాతని చలం బసాధ్యుముగాగక్‌ - (4-61 నుండీ 64) 


అతని శరాసనంబు గనకాచల, మిక్షుశరాసనంబు నీ 

కతనికి నమ్ము పాశుపత, మంటిన గందెడు పువ్వు అమ్ము నీ; 
కతడు పురాపహారి, విరహాతుర పాంథేజనాపహారి నీ; 
వతనికీ నీకు హస్తిమశకాంతర మెమ్మెయి నెన్ని చూచిన, 


ఈశు దలచు మహాత్ముల హృదయములును 
గాడనోపని మృదుపుష్ప కాండనికర 
మతని భేదింప నోపునే యంగజన్న। 

తమ కసాధ్యుల సాధింప దలప దగునె। 


ఆడదాన, నబల, నైన నేయించుక 
యలిగి చూచుడును భయమున దలరు, 
దుగ్రు నుగ్రలోచనోద్భూతవహ్నికి 
నెదిరి నిలువ నీకు నెంతకొలది? 


కొని బాలురైనను దిని పిప్పి యుమిసెడు 
చెరకువిల్లని నమ్మి చేతబట్టి 
మెలతల తలవెండ్రుకల బొందికందెడు 
నలరుపుష్పము లమ్ములని తలంచి 
తలిరాకులైన గదల్బనోపని మంద 
పవనుండు నొక పెనుప్రాపుగాగ 
నేబలలు సోపిన నాకాశమున బారు 
నల శుకములు మూలబలము గాగ 


నెంతవేసవి ముట్టిన నెండ గమరు 

నేను వసంతుడు దగు సహాయంబుగాగ 

గాకీపిల్లల కోడు పికములు బోటు 

మగలుగా నుగ్రుపై బోవదగున మదన!” (4-72 నుండి 76) 


178 సమగ్రాంధ్ర సాహీత్యం 
హితోపదేశం 


అని నయాన, భయాన చెప్పింది. నిన్ను చూసిన కళ్ళతో తన్ను అప్సరసలు 
చూడటం లేదని ఈర్ష్యకొద్దీ నీ చావుకు పంపిస్తున్నాడన్నది. చిట్టచివర ' ఆడదాన్ని నేను 
కోపంతో చూస్తేనే బెదిరిపోయే నీవు కివుణ్జేం తట్టుకొంటా' వన్నది. అతని ఆయుధాలను 
ఈసడించింది. అనుకూలవతి, అన్యోన్యంగా ఉండే సతి భర్తకు చేయవలసిన హితోపదేశం 
నన్నెచోడుడు మెట్లుమెట్లుగా రచించాడు. 


రతిని ఒప్పించి, తనకు వరముందనీ, ఏ కీడూ జరగదనీ నచ్చజెప్పే ఆమెను తీసుకొని 
శివుని తపోభంగం చేయడానికి మన్మథుడు వెళ్లాడు. వాతావరణం మనోజ్ఞమైంది. వసంతం 
ఉదయించింది. ప్రకృతిలో జంటలు మదన పరవశంతో విరతికొన్నారు. 


““ఆమనికీ నెలమి విపులా 
రామంబుల పొల్చుసూచి రాగోత్కటమై 
కాముడు రతిగని తానును 
కామాతురుడై మనోవికారము వొందక్‌. 


లత్తుకరసమున జొత్తిల్ల బదతల 
ముల నరచేతుల మోవి బూసి 
నవకుసుమంబుల నానా విధంబుల 
తొడవులు రచియించి తొడీపి వేడ్క 
రాజీవపుష్ప పరాగంబు గబళించి 
విలసిల్లు సీమంత వీథిబోసీ 
యరవిరిసురపాన్న యకరువు వరుసతో 
నలకల జీన్నిపు వ్వలికి కలయ 
సలలితంబగు పుప్పొడి డులిచి వీగు 
జన్నుగవమీద బోయుచు జెన్ను మిగుల 
సుదతిగై సేసి ప్రీతితో జూచుచుండె 
భావజన్ముండు వచ్చిన పనియు మరచి” (4-114, 115) 
కాముడే రతిని చూసి తాను కామాతురుడవడం, వచ్చిన పని మరచిపోవడం ఆ 
ఉన్మత్త వసంతశోభను చూపుతుంది. కవి కూడ తరువాతి కథ చెప్పకుండా వర్ణనలు 
చేయడాన్ని కూడ *“'భావజన్ముండు వచ్చిన పనియుమరచి'' అన్నమాటతో సమర్ధించ 
వేచ్చు. 
మన్మథుడు శివునిపై బాణం వేశాడు. శివుడు మన్మథుణ్ణి చూసి కోపించి కన్ను 
తెరిచాడు. మన్మథుడు భస్మమయ్యాడు. 


నన్నెచోడుడు 179 


“కని కోపించెనొ గానక 

మ్వును కోపించెనొ మహోగ్రముగ నుగ్రుడు సూ 
చిన గాలిని చూడక యట 

మును గాలెనొ నాగ నిమిషమున నరగాలె€. 


గిరిసుతమై గామాగ్నియు 

హరుమై రోషాగ్నియుం దదంగజుమై ను 

ద్ధర కాలాగ్నియు రతిమై 

నురు శోకాగ్నియును దగిలి యొక్కట నెగసె౯.'' (5-61,52) 


ఈ ఆఖరు పద్యం “ఆహా' అనిపిస్తుంది. ఇటువంటి ఘట్టాలు కుమార సంభవంలో 
కోకొల్లలు, పాత్ర చిత్రణలో, కథాకథనంలో పండిన ఈ కవి ప్రకృతి వర్ణనలో మరింత 
నైపుణ్యం చూపిస్తాడు. ఈ గ్రీష్మ వర్ణన చూడండీ. 


“తలచిన డెందము గందును 

బలికిన నోరెల్ల బొక్కు బ్రభసూచిన రె 

ప్పలు గమరు ననగ బటుతర 

విలయానలభాతి నెండు వేసవి కాంచెక.” (6-135) 


గ్రీష్మ వర్ణనలోనే ఇంకొక పద్యం ఉంది. 


“ఆతపధీతి నీడలు రయంబున ్రూకులక్రీందు దూరెనో 

అ తరులుం దృషాఖిహతులై తమ నీడలు తార త్రాగెనో 

భాతి ననంగ నీడ లురుపాదపమూలములం దడంగె గీ 

మ్మాతపమధ్య వాసరములందు జలింపకయుండు నెండలక.” (6-141) 


ఎండ వేడిమికి భయపడి చెట్ల నీడలే చెట్ల క్రింద దూరాయట. కొంతసేపటికి ఆ 
ఎండవేళ దాహానికి తట్టుకోలేక చెట్లు తమ నీడలను తామే తాగేశాయా అన్నట్లు ఆ నీడలు 
కనబడలేదట. అంత భయంకరంగా ఉందీ వేసవి. 

ఈ కల్పన యథాతథంగా “కళింగత్తుపరణి' అనే తమిళ కావ్యంలో ఉంది చూడండి. 

“ఆదవం పరుగుం ఎను నిన్ర మల్‌ 
అంగుం నిను కుడిపోనదు 

అప్పాదవం పునల్‌ పెరాదు వుణంగువన 
పరుగుం నమ్మె ఎన వెరువియే?ీ 


కళింగత్తుపరణిని రచించినవాడు జయంగొండాన్‌, ఇతడు మొదటి కులోత్తుంగ 
చోళుని ఆస్తానకవి. ఈ తమిళ పద్యాన్ని చూసీ నన్నెచోడుడు అనువాదం చేశాడని 
UU పా ప ప 


6. కళింగత్తుపరణి - కాడుపాడియదు. 


t60 సమగ్రాంధ్ర సాహిత్యం 


చెప్పవచ్చు. గ్రీష్మవర్థన ముగించి ఒక వచనం వ్రాశాక ఈ పద్యాన్ని విడిగా వ్రాసి తరవాత 
ఇంకొక వచనం వ్రాయడమే దానికి సాక్ష్యం. మంచి కవిత్వాన్ని అనుసరించడంలో 
తప్పులేదు. 

నన్నెచోడుడు సంస్కృత కవులలో ఎవరెవరిని అనుసరించాడో విశదం చేస్తూ 
మొదట శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రిగారూ, తమిళ సంస్కృత కన్నడ కవులలో చోడునికి 
మార్గదర్శకులను చెపుతూ తిమ్మావజ్ఞలవారూ, 'భారవి-నన్నెచోడుడు'. 'కాళిదాస 
మహాకవి - నన్నెచోడదేవుడు', 'చోడునిపై బాణభట్టు ప్రభావం', “నన్నెచోడుడు - 
ఉద్భటుడు”, 'నన్నైచోడునిపై వాల్మీకి ప్రభావం' అని వివిధ ప్రకరణాలుగా అమరేశం 
రాజేశ్వరశర్మగారూ తులనాత్మక పరిశీలనం చేశారు. క్రీశ. 11-వ శతాబ్దికి పూర్వమున్న 
తమిళ వాజ్మయంతో ఇంకా కొంత తైపారు వేయాలి. 


నన్నెచోడుడు పనికట్టుకొని తమిళ కన్నడ పదాలను, మారుమూల పదాలను 
వాడతాడని కొందరు ఫిర్యాదు చేస్తారు. అతడు జాను తెనుగే వాడాలని అథీలాషతో తన 
కాలంలో ఉండే దేశిపదజాలాన్నే వాడాడు. అతని రోజులో ఉండిన మాటలు చాలా 
మటుకు మనకు బోధపడకపోవచ్చు. అది అతని తప్పుకాదు. నన్నెచోడుడు వాడిన దేశ్య 
వైకృతపదాలన్నిటికీ పదప్రయోగ సూచికను ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు 
ప్రచురించారు. 

ఈ సూచికకు సంపాదకులైన దివాకర్ల వెంకటావధానిగారూ, అబ్బూరి రామకృష్ణ 
రావుగారూ ఇలా వ్రాశారు: “నన్నయ నన్నాచోడుల భాషాప్రయాగ విధానములందు 
చాలా వ్యత్యాసమున్నది. నన్నయ కవిత సమాస భూయిష్టమయ్యు కడుంగడు 
ప్రసన్నమైనది. దాని నవగాహనము చేసుకొనుటలో పాఠకులు శ్రమపడనవసరము లేదు. 
నన్నెచోడుని కవిత్సమట్టిది కాదు. అందు పెక్కు పద్యముల కన్వయము కుదరదు. అతడు 
ప్రస్తుత నిఘంటువులలో కనుపించని పెక్కు పదములను వాడియున్నాడు.'' 

ఇలా అనుకోవడంకన్నా “నన్నెచోడుడు వాడిన పెక్కు పదములను మన 
నిఘంటుకర్తలు స్వీకరించటానికి అవకాశాలు కలుగలేదు” అనుకోవడం మంచిది. 
నన్నైచోడునిలాగే దేశ్యాలను ఎక్కువ వాడిన పాల్కురికి సోమనాథుడు శబ్దరత్నాకరం 
రచించిన బహుజనపల్లి వారి దృష్టిలో అయిదవరకం కవి. పాల్కురికి సోమనాథునికీ, 
తాళ్ళపాక అన్నమాచార్యులవారికీ పదప్రయోగ సూచికలు తయారైతేగాని కావ్యభాషలో 
వున్న దేశ్యాలలో ముప్పాతికైనా మనకు చిక్కవు. 

నన్నెచోడుని కావ్యం ఇన్నాళ్ళు మరుగుపడిపోవడం రకరకాలుగా దురదృష్టమైంది. 
“ఆదికవి అనే పేరు నోచుకోకపోయినా చాలా విషయాలలో అద్భుడై పరిపూర్ణమైన 
ప్రబంధాన్ని ఇతడే మొదలుపెట్టాడు. ఇతనికి రావలసిన ప్రబంధ పరమేశ్వరుడనే బిరుదు 
కూడా ఎర్రా పైగ్గడకుపోయిం''దని కోరాడ రామకృష్ణయ్యగారు చింతిస్తూ ''వాస్తవానికి 
ఆంధ్ర ... సాహిత్యంలో... ప్రప్రథమ ప్రబంధ పరమేశ్వరుడు కవిరాజశిఖామణి 
నన్నెచోడుడేయని చెప్పక తప్పుదు" అన్నారు. 


నన్నాచోడుడు 181 


అది సత్యమే. అయినా, నన్నెచోడునికి పాత బిరుదులు ఇవ్వడానికి ప్రయత్నించక, 
వేరే కొత్తపీట వేసి కొలుచుకోవడం మంచిది. నన్నెచోడుడు ప్రబంధ ప్రజాపతి; 


ఇటీవల అసలుకే ఎసరుపెట్టే పితూరీ ఒకటి జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం - 
తెలుగు శాఖలోని ఆచార్యులు కొర్లపాటి శ్రీరామమూర్తిగారు ఈ గొడవను తెచ్చిపెట్టారు. 
నన్నెచోడుని కుమారసంభవం అనే ప్రాచీన కావ్యం ఏదీ లేదని, మానవల్లి రామకృష్ణ 
కవిగారే దానిని రాసి తమ వ్రాతప్రతికీ పుత్రికగా ఒక తాళపత్ర ప్రతిని పుట్టించి దానిని 
తంజావూరు సరస్వతీమహలు గ్రంథాలయంలోనికి స్మగుల్‌ చేశారని కొర్లపాటి వారి 
వాదం. ఒకటి కాదు రెండు కాదు, పాతికేళ్ళ పైచిలుకు సంవత్సరాలు శ్రమపడి ఆరు 
అధ్యాయాలూ, ఆరు అనుబంధాలతో అభిప్రాయాలతో 300 పుటలు భారీసైజు విమర్శక 
గ్రంథాన్ని రచించారు, ''నన్నెచోడుని కుమార సంభవము ప్రాచీన గ్రంథమా?”” అని పేరు 
పెట్టి ప్రచురించారు. ప్రాచీనం కాదు, ఈ కావ్యం, కవిగారి కూట సృష్టి అని అభాండం 
వేశారు. 


శ్రీరామమూర్తిగారి వాదానికీ ఆధారం ఏమిటంటే, “కుమార సంభవం తాళపత్ర 
గ్రంథం కట్టపైగాని, లోపలగాని ప్రాచీన తాళపత్రముల పట్టిక' లేకపోవటం. ఇది 
““ప్రాగభావమా? ప్రధ్వంసాభావమా? అను ప్రశ్న వ్యర్థం'' అని చెప్పి, 1912వ సంవత్సరం 
కంటే పూర్వం తంజావూరు సరస్వతీ మహలు గ్రంథాలయం నందు కుమార సంభవం 
తాళపత్ర గ్రంథము లేదనుట నిర్ధారక సాధనము” అని కొర్లపాటివారు వక్కాణించారు. 


అయితే శరభోజి కాలంలోనే క్రీ.శ. 1801లో ఒక గ్రంథాల పట్టిక తయారయినట్లు 
దాఖలాలు వున్నాయి చూడండి: 


“శరభోజి మహారాజు వారికి పట్టమయ్యేందుకు మునుపు ఈ సరస్వతీ మహల్‌ 
పుస్తకాలకు వివరమైన _జాప్తాలేదు. 1720 కాళయుక్తి సంవత్సర శరభోజి మహారాజువారి 
పట్టమయ్య మన్యంభట్లుయనే గంగాధరభట్టు సదాశివభట్లకు దానాధికారం' ఇచ్చిన 
పిమ్మట ఈ సరస్వతీమహల్‌ కాగితాల పుస్తకాలు, తాట్యాకుల పుస్తకాలును 
తగుమైనవార్లనే నియమించి, పెరీనీలును జాప్తారాసి శాలివాహన శక సంవత్సరం 1722 
ఇంగ్లీషు సంవత్సరములు 1801లో జాప్తా పరిష్కారంగా గలుగవేసినది రౌద్రినామ 
సంవత్సరము. 


ఈ యాదస్తు కూడ ఒక తాళపత గ్రంథంలో ఉంది.” యిందులో చెప్పిన 
సదాశివభట్లు వారి అధికారంలో తయారయిన సంస్కృత (గ్రంథాల పట్టిక వివరాలను 
చూడండి. 


7. “Dr Brunell No. Palm Leaf Ms. 1. 15024-15461" అనే పుస్తకంలో ఉన్న దీనిని సరస్వతీ మహలు 
తెలుగు పండితులు శ్రీ విశ్చనాథంగారు చదివి చెప్పగా నేను రాసుకొన్నాను. 


182 సమగ్రాంధ్ర సాహిత్యం 


"రౌద్ర సంవత్సరము మార్గీర్గపద్ధ ద్వితీయ్యా అంగారక వారం మధ్యస్తులు 
వేదమూర్తి గంగాధరభట్లు, సదాశివభట్లు లాండిగె వారి అధికారమునందు తాళపత్ర 
పుస్తకాలు రుజువుజూసి రాసిన వివరం రామాయణం పేట్య పుస్తకాలకు లెక్క వివరం!” 


ఈ సంగతులు ఉదహరించి తీర్థం శ్రీధరమూర్తిగారు వాటిని ఇలాగ సుబోధకం 
చేశారు. 


ఇందులో రామాయణం పీట్య పుస్తకాలు అనగా రామాయణము మొదలగు 
కావ్యములుగల పెట్టె అని భావము. ఆ పెట్టెలో “కుమార సంభవము” సంస్కృత 
కావ్యమను దృష్టితో ఆ సంస్కృత తాళపత్ర గ్రంథ సూచికయొక్క 7వ ఆకులో, 
పద్యకావ్యము అను శీర్షిక క్రింద నిట్లున్నది: 


1 పద్యకావ్యం, కుమార సంభవము 
తెలుగు లిపి. ఆకులు 127 
పూర్తి 189. (క్రమ సంఖ్య) 


పై కుమార సంభవమే నన్నెచోడుని కుమార సంభవమని ఎట్లు భావింపవచ్చునని 
కొందరికి సంశయము కలుగుట సహజము. తంజావూరు గంథాలయములోని తెలుగు 


రంథములకు ఒక ముద్రిత వివరణ (గ్రంథ పట్టిక కలదు. దాని వివరములివి. Descriptive 
Catalogue of the Telugu manuscripts in the Tanjore Saraswathi Mahal Library, Waltair, 


1933. 


పై ముద్రిత వివరణ గ్రంథపట్టిక నూతనమైనది. అందు 33వ పుటలో నన్నెచోడుని 
కుమార సంభవమును గూర్చి యిట్లు పరిచయము గలదు. 


152. కుమార సంభవము (నన్నెచోడుడు) 
M. 189, 161/4 x 1%, 127. 1-126 సమగ్రము, 


పై వివరంలో M.189 అనగా సోజురాంి! No. 189. ఈ సంఖ్యయే మొదట 
తెల్చబడీన సంస్కృత తాళపత్రగ్రంథ సూచికలోని గ్రంథ క్రమసంఖ్య. మతీయు 127 అను 
సంఖ్య ఆ గ్రంథములోని పత్ర సంఖ్యను తెల్పుచున్నది. కావున కుమారసంభవము యొక్క 
గ్రంథ క్రమ సంఖ్యయు, పత్ర సంఖ్యయు కూడా ముద్రితాముద్రిత గ్రంథ పట్టికలయందు 
సమానముగ కనబడుచుండుటచే రెండును ఒక గ్రంథమనుటకు సందేహము లేదు. 

పై సప్రామాణీకమైన సంజాయిషీని ఇస్తూ శ్రీధరమూర్తిగారు ఇంకో సత్యాన్ని 
బయటపెట్టారు. తంజావూరు సరస్వతీ మహలు గంథాలయములోని ఆ తాళపత్ర 
గ్రంథంలోనే దాని లేఖన కాలానికి ఒక రకం సూచన ఉంది. అందులోని 54వ కమ్మ రెండో 
పక్కన ఆరవ ఆశ్వాసాంత గద్యం తర్వాత లేఖకుడు ఇలా రాశాడు. 
8. తీర్థం శ్రీభరమూర్తిగారు మద్రాసు ప్రొచ్చులిఖిత గ్రంథాలయంలో చాలాఏళ్ళుగా పండీతులుగా 

పనిచేసి ఇటీవల రిటైరు అయ్యారు. వీరి వ్యాసం మణీమంజరి 10వ సంపుటంలో ఉంది. 


నన్నెచోడుడు 183 


““శ్రీమత్రాజాధిరాజు రాజమహరాజు శాహజీ రాజు భూపాలక సార్గుభౌమస్య 
విజయోస్తు! యిష్టార్థ స్పంతు. భవానీ శంకర కృపయా ఆయుష్యాభివృద్ధిరస్తు.'' 


ఇందులో పేర్కొన్న శాహజి కాలం క్రీ.శ. 1684-1710. అందుచేత కుమార సంభవం 
కావ్యానికి ఉన్న ఒకే ఒక తాళపత్ర గ్రంథం పదిహేడో శతాబ్దం చివరలోనో, పద్దెనిమిదో 
శతాబ్దం తొలి దశకంలోనో పుట్టింది (మానవల్లి రామకృష్ణ కవిగారు గాని 1866లో 
పుట్టలేదు). 


కావ్యానికి లభ్యమవుతున్న ఏకైక ప్రతి పుట్టిన కాలం ఉజ్జాయింపుగా తెలుస్తూంది. 
అలాగే కవి కాలం కూడా తెలుసుకోడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా! లేకపోలేదు. 


తమిళ కావ్యం కళింగత్తు పరణిలోని వేసవి వర్ణనను నన్నెచోడుడు అనువదించాడని 
ఇంతకుముందు చెప్పుకొన్నాం. అప్పుడు ఒక పద్యం సంగతే చూశాం. అదే వేసవి వర్ణనలో 
కవిరాజశిఖామణీ ఇంకో పద్యం ఇలా రాకాడు. 


ఉరునిధాగ వాతహతి గరుల తలలు 

వ్రస్సి లోపలి ముత్యముల వరుస విరిసి' 
మంగలములోని ప్రేలల భంగి దూలి 

వ్రేలి పడగాచె గట్టెండ విడువరించి (6-138) 


కళింగత్తుపరణిలో వెదురు కణుపులు పగిలి ముత్యాలు వెలువడడం ఒకటి కాదు. 
రెండు పద్యాలలో వర్ణించాడు నన్నెచోడుడు ఏనుగుల కుంభస్థలాలనే కొట్టాడు. 
జయంగొండార్‌ వర్ణనలవల్ల కవిరాజ శిఖామణి ప్రభావితుడయ్యాడని చెప్పాచ్చు. 
కళింగత్తుపరణి కులోత్తుంగ చోళుని కళింగయుద్ధం తర్వాత చెప్పిన వీరకావ్యం. ఆ యుద్ధం 
అతడు రాజ్యానికి వచ్చిన 33వ యేట జరిగింది. అతడు పట్టం కట్టుకొన్న ఏడు క్రీశ. 1070, 
పరణీ రచనా కాలం 1110 తర్వాత నన్నమాట. నన్నెచోడుడు ఆ కాలంలోని వాడని 
చెప్పవచ్చు. 
కళింగత్తుపరణి వల్లనేకాదు, అ కావ్యానికి కారణభూతుడైన కులోత్తుంగ 
చోళునివల్ల కూడా నన్నెచోడుడు ప్రభావితుడై అతణ్ణి అనుకరించాడు. రాజరాజ 
నరేంద్రుని కుమారుడు ఇటు తండ్రీవంక చాళుక్యులకూ, మాతామహులవంక చోళులకు 
వారసుడై తాను ఉభయ కులోత్తుంగుడనని చెప్పుకొన్నాడు. కవిరాజ చూడామణి 
తండ్రీవంక చోడుడు, తల్లివంక నుండి హాహయ వంశ బంధువు. చాళుక్కచోళ చక్రవర్ణిలాగ 
తనకూ రెండు కులాలు ఉన్నాయని ప్రకటించుకొన్నాడు. 
పాత్రుడ నసదృశ కాశ్యప 
గోత్రుడ నచ్చరిత నుభయ కులశుద్ధుండన్‌ 
9. చూ... కళింగత్తుపరణికి నా అనువాదం వెన్నెల - వేసవి. వేసవి భాగంలో 17, 18 నెంబరుగల 
పద్యాలు. 


184 సమగ్రాంధ్ర సాహీత్యం 


మిత్రాన్నయ శేఖరుడ బ 
విత్రీకృత దేహుడను వివిధ యజ్ఞములన్‌ (1-55) 


ఉభయ కులోత్తుంగ చోళుడు పట్టం కట్టుకొన్న క్రీ.శ 1070 నాటికిగాని, ఆ 
తరువాత ఒక పదేళ్ళకుగాని ఈ ఉభయ కులశుద్ధుడు 'జన్మంచి ఉండవచ్చు. తన ఇరవయ్యో 
యేట జంగమ మల్లిఖార్డుని శిష్యరికం ప్రారంఖించి ఉండవచ్చు. క్రీశ 1080 నాటికి 
శ్రీపర్వతం వద్ద ఈ ఆచార్యుడు ప్రసిద్ధడని ఖాజీపేట దర్గా శాసనం సాక్ష్యం ఇస్తోంది.16 


... శేకవర్గం 1012 నేయ ప్ర 

మోద సబవత్సర కార్తీక బహుళ 

15 ఆదిత్య వారదందు 

సూర్యగ్రహణ నిమిత్తమా 

పళ్ళియం కాళాముఖత పోధనరుం 

శ్రీపర్చత ప్రసిద్ధ మల్లికార్జున 

నిశా మఠా చార్భరుం 

అప్పర్షత వళియ రామేశ్వర సండీతర్గె తచ్చిష్య 
పరంపరా చార్భకముం 

తదుహన్న నిధిని 

దాన శుల్క దండ దనోప భౌగ్యముం 
తిభోగాభ్యంతర సిద్ధియ మప్పంతు 
సర్వనమస్యమాగి తత్సాద 

ప్రక్షళన హసోదక నాన పూర్వక మిత్తు సలిసిదా 
నిజగురు ధర్మోమం సముద్ధరి సఆభితా 

(బత) రసన సుపుత్ర 


ఈ కన్నడ శాసనం కాకతీయ బేతరాజు యిచ్చినది. ఇందులోని మల్లికార్డున 
కిళామఠాచార్యులే నన్నావోడునికి గురువు. ఆ పర్వతంపై గల రామేశ్వర పండితుని గురించి 
నన్నెచోడునికి తెలుసు. ఆ బేతరాజుకున్న దారిద్ర నిద్రావణ బిరుదు కూడా కవిరాజు 
నిఖామణికి తెలుసు. బిరుదు ఎవరిచ్చినా దారిద్ర నిద్రావణుడు నన్నెచోడుని దృష్టిలో 
బంగమ మల్లయ్యే. అందుకే కుమారసంభవంలో 'దారిద్రు నిద్రావణా?' అనే మకుటంతో 
ఒక దశకం రాశాడు. 


శ్రీ రామేశ గవీశ్వరాదు లెద నీ శ్రీపాదముల్‌ భక్తితో 
నారాధించి సమస్తలోక సముదాయాధీశులై రన్న సం 


10. ఈ శాసన పాఠాన్ని మెకంజీ గుమాస్తాలు ఎన్నడో సేకరించారు. 2. సంపుటి 45లో 17-21 పేజీలలో 
ఉంది. ఈ సంగతి చెప్తూ ముట్లూరి వెంకటరామయ్యగారు భారతి 1941 ఆగస్టు సంచికలో రాశారు. 
- చదువుకొందుకు సులువుగా నేటి వరుసక్రమంలో పంక్తులు చక్కచేసి చూపెట్టాను. 


నన్నెచోడుడు 185 


సారుల్‌ దుఃఖ నివారణార్థ మభవుక్‌ సర్వేశు లోకత్రయా 
ధారున్‌ నిన్‌ మది గొల్వకున్కి యుఅివే దారిద్యనిద్రావణా (10-90) 


ఈ పద్యంలోని 'గవీశ్చర' ఆనే పాఠాన్ని 'కవీశ్చరా' అని దిద్ది వావిళ్ళవారు 
అచ్చువేశారు. బహుశా 'గమీశ్వరా' అన్నది కవి ఉద్దేశించిన పాఠం కావచ్చు. పూర్వం 
కవిగమతి విద్వబ్ధనాలు వుండేవారు. నన్నెచోడుడు ''కవిగమకి ప్రశంసితుడు (2-208). 
కవిగమకి వాగ్మిగాయక నట చింతామణి (3-112), కవిగమకి బుధనిధానుడు (11-1)'' 
ఆని కుమార సంభవంలో మూడుచోట్ల ప్రయోగించినట్టు తిమ్మావజ్ఞలవారు గుర్తించారు. 
రామేశ్వర పండితుడు 'గమకి' కావచ్చు. 'కవిగమకి వాది వాగ్మియర్‌' అని కన్నడ 
గ్రంథాలలో ప్రసిద్ధ చతుష్టయ ప్రశంస వుంది. నన్నెచోడుడు కన్నడ భాషలోని అసగకవి 
విరచితమైన కుమారసంభవం చదివాడో లేదో తెలియదు. తన కాలానికి లభ్యమైనవన్నీ 
కూలంకషంగా అధ్యయనం చేసీ ఉంటాడు. తాను రచించదలచుకొన్న కుమారసంభవ 
కావ్యాన్ని తన గురువు, ప్రభువు, దైవం అయిన జంగమ మల్లయ్యకు అంకితమివ్న 
దలిచాడు. సప్త సంతానాలలో కృతి ఉత్కృష్ట సంతానం. తన గురువుగారి పేర సప్త 
సంతానాలూ ప్రతిష్టించదల్చాడు (1-46). ముందు కృతి ఇచ్చాడు. మిగతా సంతానాలలో 
అగ్రహారం, గుడీ, తోట, చెరువు, నిధి నన్నెచోడుడు నిల్పాడా? శాసనాలు వేయించాడా? 
శ్రీశైలంలో. వాటిని వేయిస్తి అవన్నీకొన్ని చారిత్రక కారణాల వల్ల ధ్వంసమయ్యాయి. 
ఎవరో కావాలని వాటిని అంతం చేశారని చరిత్రకారులు భావిస్తారు. సాతవాహనుల 
కాలంనుంచీ శ్రీశైలం చరిత్రకెక్కిన క్షేత్రం. ఆదిలో అది జైన స్థావరం. సిద్ధులు అక్కడ 
ఉండేవారు. తర్వాత వివిధ చారిత్రక దశలలో కాపాలికులు, కాలాముఖులు, పాశుపతులు, 
చివరకు వీర్టైవులు ఆ క్షేత్రంపై అధిపత్యం వహించారు. నన్నెచోడుడు కాలాముఖ శ్రైవానికి 
చెందినవాడు. వీర్ణోవుల ప్రాబల్యం వచ్చాక అంతకుముందు ఆ క్షేత్రంలో ఇతరులు 
వేయించిన శాసనాలన్నింటిని నాశనం చేయించారు. అయితే ఆ శాసన గ్రామాలను మాత్రం 
అనుభవించడానికి రాజానుమతం సంపాదించారు. అందుకే శకసంవత్సరం 1235లో, 
అంటే క్రీశ 1313లో పూర్వపు '“చక్రవర్తులున్ను, మండలేశ్చరులున్ను, రాజులున్నూ, 
నాయకులున్నూ మన్య నాయకులున్నూ సాటిగల భక్తిజనులైన ధర్మపరులు తమకు సుకృ 
తార్థం ఇచ్చిన' 70 గ్రామాలను తమ మఠాలకు చెందేటట్లు ప్రతాపరుద్రదేవ 
మహారాజులవల్ల శాసనం పుచ్చుకొన్నారు."! గామాల పెర్లీగాని వాటిని ఇచ్చిన పూర్వ 
దాతల పేర్లను స్మరించలేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే నన్నెచోడుని శాసనాలు ఇలాగ 
శ్రీశైలంలో అంతర్భానమయ్యాయి. అయితే లభ్యమవుతున్న ఇతర శాసనాల పరోక్ష 
సాక్ష్యంవల్ల నన్నెచోడుని కాలం క్రీ.శ. 1123-48 అని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 
నిర్ణయించారు. కళింగత్తుపరణీ, ఖాజీపేట శాసనాల సాక్ష్యంతో క్రీ.శ. 1080-1130 
ప్రాంతాలని మనం ఉజ్టాయింపుగా నిర్ణయించవచ్చు. నన్నెచోడుడు ఎప్పుడు పుట్టినా ఈ 
శతాబ్దం తొలిదశకం ప్రారంభందాకా అతని గురించి సమకాలిక సాహిత్యలోకానికి 


11. PV. Parabrahma Sastry, SRISAILAM - lst History and ult, 1982. 


186 సమగ్రాంధ్ర సాహీత్యం 


తెలియదు. ఈ కవిరాజ శిఖామణి కావ్యంలో నన్నయగారిని గద్దె దింపాలనుకొన్న 
పితూరీలు సద్దుమణీగాయి. కువూర సంభవమనే తెలుగుకావ్యం కూట సృష్టి అనే ఇటీవలి 
నీలాపనిందను ఎవరూ సీరియస్‌గా పట్టించు కొన్నట్టే లేదు. అయితే నన్నెచోడుని 
కావ్యాన్ని మాత్రం సాహితీపరులు సీరియస్‌గా అధ్యయనం చేయాలి. అది మన ప్రప్రథమ 
సద్రస బంధుర ప్రబంధం. 


బద్దిన 


సుమతిశతకంలోని ఒక్క పద్యమైనా తెలియని తెలుగువాడు ఉండడుగాని, దానిని ఎవరు 
వ్రాశారో నిస్సందేహంగా, అసందిగ్గంగా రుజువు చేసేవాడు ఇప్పటిదాకా లేడు. సుమతి 
శతకాన్ని బద్దెన బ్రాశాడని పండితలోకంలో సగం మంది వాదిస్తారు. మిగతావాళ్ళు 
'అతడు వ్రాసి ఉండడానికి ఆస్కారం లేదని? భేదిస్తారు. 


సుమతి శతకాన్ని వ్రాయకపోయినా బద్దెన గ్రంథకర్తగా తెలుగు సాహిత్యంలో 
నిలుస్తాడు. అతడు 'నీతిశాస్త్ర ముక్తావళి అనే రాజనీతి గ్రంథాన్ని వ్రాశాడు. అందులో 
తనను తాను రకరకాలుగా సంబోధించుకున్నాడు. ఆ పేర్లనుబట్టి అతడు నన్నెచోడ 
నరేంద్రుడనీ, నన్ననగంధవారణుడనీ తెలుస్తున్నది. అతనికి కావ్యచతుర్ముఖుడనే బిరుదు 
కూడా ఉంది. కుమారసంభవాన్ని రచించిన నన్నెచోడుడు ఆంధ్ర వాజ్మయంలో 
సుప్రసిద్ధడున్నాడు. సరిగ్గా అతని పేరే కల బద్దెన ఆ వంశంలోనివాడేననీ, బహుశా 
నన్నాచోడునికి బంధువనీ తెలుస్తున్నది. బద్దెన తనను నన్నునగంధవారణుడని 
చెప్పుకొన్నాడు. దీని అర్థాన్ని వేదం వెంకటరాయకాస్త్రిగారు ఇలా వివరించారు : 


“నన్నన అనువానికీ గంధవారణమువంటివాడు. గొప్ప సంరక్షకుడని 
యర్థము. ఇది కన్నడ వీరుదము. కన్నడ రాజ్యములో ఈ బిరుదు సర్వ 
సామాన్యము. చక్రవర్తుల కొమాళ్ళతు వారి తండ్రులతోడి ప్రియబాంధవ 
స్నేహాతిశయములను తెలుపు సందర్భమున కవులు ఈ బిరుదును, వారికి 
జీవితములో కలదానినే తమ కవితలో వ్రాసినారు. 'అమ్మనగంధవారణ' 
మనుటకు “తండ్రికి ఏనుగువంటీవాడు' అని అర్థం. ఈ ' అమ్మ'కు 'అయ్య' 
అని అర్థము. పశ్చిమ చాళుక్యుల శాసనములలోనుండీ లెక్కలేనన్ని 
యుదాహరణముల నీయవచ్చును."'1 


ఈ విధంగా అర్థం చెప్పి శాస్త్రిగారు ఈ బిరుదుకు, నన్నాచోడునికి గల సంబంధాన్ని 
చక్కగా విశదపరిచారు. 
1. “నన్నెచోడుని కవిత్వము' - పుట 84, 


బద్దెన 187 


“'“ఇందువలన నాకు తోచున దేమనగా బద్దెన నన్నెచోడుని ఎరిగి 
అతనిప్టై భక్తిగలిగి తానును కవితలో అట్టివాడనని తనను ఆ పేరట 
సంబోధించుకొని, అతనికి సామంతుడో, కుచూరునితో సమానుడైన 
భృత్యుడో, లేక సాక్షాత్తు కుమారుడో, లేక ఎటో సన్నిహితుడై యుండి 
అందుచే నన్ననగంధవారణుడనికూడ సంబోధించుకొన్నాడు. ఇందుచే 
నన్నెచోడ బద్దెచోడు లిరువురును ఒకరి వెనువెంట నొకరు రాజ్యమేలియో, 
జీవించియో యుండవలెను”? 


కుమార సంభవాన్ని వ్రాసిన నన్నెచోడుని కాలాన్ని మనం క్రీ.శ. 1080-1130 
ప్రాంతాలని ఒప్పుకొంటున్నాం. నన్నెచోడ నామధారులు రెండు మూడు వంశాలలో 
ఉన్నారు. బద్దెన ఎవరికి గంధవారణుడో చెప్పలేము. అయితే శాసన ప్రమాణాలను బట్టి 
పలువురు బద్దెన నామథేయులు కనబడుతున్నారు. క్రీశ 1200 ప్రాంతాలలో ఒక బద్దెన, 
1261 ప్రాంతాలలో ఇంకొక బద్దెన ఉన్నారని తెలుస్తున్నది. ఈ బద్దెన లిద్దరూ 
తాతామనుమలు వీరు అర్వాచీనులు. 


కుమార సంభవకర్త నన్నెచోడుని కాలమని ఇప్పుడు మనం నిర్ణయించిన క్రీశ. 
1080-1130 నాటికి ఒక బద్దెన ఉన్నట్టుకూడ శాసన ప్రమాణంవల్ల తెలుస్తున్నది. ఒకానొక 
శాసనంలో “కృష్ణవేణీ నదీతీర దక్షిణ షట్సహస్ర విషయాధీశ్చర వీరమహేశ్వర కీర్ణి 
సుధాకర గుణరత్నాకర వేంగిచాళుత్య మూలస్తంభ రిపుదళిత కుంభికుంభ బలయాంగనా 
గృహతోరణ నన్ననగంధవారణనామాది ప్రశస్తి సహితం శ్రీ మహామండలేశ్వర 
బద్దచోళనరేంద్రం'' అని యున్నది. ఈ శాసనం పాశ్చాత్య చాళుక్యుడగు భువనైక మల్లుని 
కాలంలోనిది. కావున ఇతడు క్రీ.శ. 1070లో ఉండెనని యూహింపవచ్చును. అయిన నట్టి 
బిరుదు గలవాడు కేవల సామంతరాజా, లేక స్వతంత్రుడా అని సందేహింపవలసియున్నది. 
''ఈ శాసనం చెన్నపట్టణపు లైబ్రరీలోని చరిత్రములోనిదిగావున నమ్మదగినది గాదు. 
అవి ఇంక నసంశోధికములు”' అని బద్దెన నీతిశాస్త్ర ముక్తావళిని తొలిసారిగా ప్రకటించిన 
మానవల్లి రామకృష్ణకవిగారు ఆ పుస్తకం పీఠికలో వ్రాశారు.“ 


ఈ శాసనం ఏ సంపుటం లోనిదో కవిగారు వివరించలేదు. బహుశా మెకంజీ 
సంపుటాలలోనిదేమో! ఈ శాసనంలో బద్దెచోడ, నన్ననగంధవారణ అనే రెండు పేర్లూ 
కనబడతాయి (మెకంజీ సంపుటాలు వెలుగు చూచినప్పుడు ఈ నన్ననగంధవారణ 
బద్దెచోళుడెవరో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారు ఈ సంపుటాలను 
పరిష్కరింపజేస్తున్నారని వినికిడి. ఇవి ఎంత త్వరగా అచ్చువేస్తే అంత మంచిది. చారిత్రక 
సమన్వయం సులభమవుతుంది). 

2. అదే పుస్తకంలో పుటలు 84, 85. 

3. కృష్ణా జిల్లా గన్నవరం తాలూకాలో కోండనాయని పర శాసనం. ఉదాహరించినది జయంతి 
రామయ్యగారు. ఆంధ్ర సాహిత్య పరిషత్స త్రీక (రాక్షస, పుట 273) 1915, 

4. ఈ పుస్తకాన్ని ఇటీవలెనే నరేంద్ర సాహిత్య మండలి (తణుకు) వారు పీఠికలో ప్రకటించారు. 


188 సమగ్రాంధ్ర సాహీత్యం 


మెకంజీ సంపుటాలలోని శాసనాలు విశ్చసనీయమే. ఖాజీపీట శాసనంలోని 
రామేశ్వర పండితుని కాలనిర్ణయాన్ని ఈ సంపుటాలోని పాఠంలోంచే చరిత్రకారులు 
ముట్నూరి వెంకటరామయ్యగారు చేయడం నన్నెచోడుని మీది ప్రకరణంలో చూశాం. 
బద్దెనపట్ల కూడా ఇది వర్తిస్తుంది. 

బద్దెన తన నీతిశాస్త్ర ముక్తావళిలో తనను తాను బద్ధిభూపతీ, బద్దీ నృపా. బద్ధినరేంద్రా 
అనేకాక మరొక 19 బిరుదు పేర్లతో పిలుచుకొన్నాడు. అవి ఇవి: 


1. ఉదార వైరోచనుడా 1. భూపదిలీసా 

2. కావ్యచతుర్ముఖా 12. మానగుణోన్నత 

ల కీరినారాయణా 13. యళోనిదీ 

4. కొమరుర ఖీమా 14... రాజభూషణా 

5, దశదిశాభరణాంకా 15.  రాజమనోజభూభుజా 
6. నన్ననగంధవారణా 16. _ వివేకచతురాననుడా 
7. నన్నెచోడ నరేంద్రా 17.  రాజరాజమనోజా 

8. నయతత్ననిధీ 18. వివేకభూషణా 

9. నరేంద్ర చతురాననుడా 19. _ సర్వజ్ఞనిధీ 
10. పరపక్షభైరవా 


ఈ బిరుదులలో ఏ ఒక్కటీ ఇప్పటిదాకా బద్దెనకాల నిర్ణయానికి జయంతి 
రామయ్యగారు ఉపయోగించిన శాసనంలో లేదని వంగూరి సుబ్బరావుగారు వ్రాశారు. 
రామకృష్ణకవిగారు నమ్మడానికి వీలులేదన్న మద్రాసు లైబ్రరీ శాసనంలో కనీసం రెండు 
పేర్లు కనబడుతున్నాయి. ఆ శాసనంవల్ల బద్దెన కుమారసంభవ కర్ణకు సమకాలికుడవు 
తున్నాడు. 

ప్రస్తుతం మనకు లభించే ఆధారాలతో బద్దెన కాలాన్ని నిర్ణయించడం కొంతవరకు 
సాధ్యమే. అయితే అతని నివాస స్థానాన్ని ఇదీ అని చెప్పడం వీలుపడదు. అతడు రచించిన 
నీతిశాస్త్ర ముక్తావళివల్ల తెలియవచ్చినంత మాత్రమే మనం చెప్పుకోగలం. ఈ రాజనీతి 
గ్రంథంలో ఇప్పుడు సుమారు 162 పద్యాలున్నాయి. దీనిని తొలిసారి అచ్చువేస్తున్నపుడు 
మానవల్లి రామకృష్ణకవిగారు మొదట ఒక సీసపద్యాన్ని అచ్చువేశారు. ఆ పద్యంవల్ల బద్దెన 
గ్రంథంలో 15 పద్ధతులున్నాయని తెలుస్తున్నది. ఈ నీతులు వల్లెవేసేవాళ్ళ నోళ్ళలోబడి 
దబ్బరపాఠాలు ఏర్పడ్డాయనీ, వాటిని కవులు సవరించాలని తెలుస్తున్నది. ఈ పద్యాన్ని 
బద్దెన వ్రాయలేదు. నీతిశాస్త్రముక్తావళి వ్రాసుకొన్న లేఖకుడెవడో వ్రాసినది కావచ్చు. 
దీనివల్ల ఈ పుస్తకానికి ఎంత ప్రచారముందో తెలుసుకోవచ్చు. 

క్రీశ 1347 ప్రాంతాలలో వాడైన మడికి సింగన చిన్నప్పుడే బద్దెన నీతిని వల్లెవేసీ 
ఉంటాడు. తన 'సకలనీతి సమ్మతంలో' 38 పద్యాలు ఉదాహరించాడు.్‌ “అళియ 
5. బద్దెన పద్యాలు సుమారు 60 సకలనీతి సమ్మతంలో ఉదహరింపబడినవంటారు. కాని నా లెక్కకు 38 


బద్దెన 189 
రామరాయల ముత్తాత కంకితమీయబడిన శ్రీధరచృ్చందమునందును' బద్దెన పద్యాలు 
ఉన్నాయట. ' శ్రీధరుని కాలం 1350 అని రావూరి దొరసామిశర్మగారు పేర్కొన్నారు.ీ 
శ్రీధరచ్చందాన్ని గౌరన (క్రీ.శ. 1385-1445) పేర్కొన్నాడు. పధ్నాలుగో శతాబ్ద 
పూర్వార్థంలోనే బద్దెన నీతులు లాక్షణికులు ఉదహరించేటంత బహుళ ప్రచారం 
పొందాయని చెప్పవచ్చు. కాబట్టి బద్దెన సుప్రసిద్ధడని చెప్పడానికి చాలా ఆస్కారముంది. 


శుద్ధక్షత్రియులు కానివారు ఆ రోజులో రాజుల క్రింద ముద్ర వేయించుకొనేవారనీ, 
'బుధులు' కానివారు వాళ్ళను నమ్ముతూ వచ్చేవారనీ ఈ పద్యంవల్ల తెలుసుకోవచ్చు. 


““ధాత్రీకుటుంబకత్వజ 

గత్రాణ నిసర్గమతులు కావున శుద్ధ 

క్షత్రియులుండగ నొరులన - 

పాత్రులనమ్ముదురె బుధులు బద్దెనరేంద్రా!'' (నీ.శా.ము. 5) 


ఇందులోని ఎత్తిపొడుపులోని పోటు అనాటి వివిధ రాజకుటుంబాలకు తగిలి 
ఉంటుంది. చతుర్ధకులజుల్ని సూర్యవంశానికి, చంద్రవంశానికి వారసుల్ని చేయడం 
ఆనాటి బుధులకు పరిపాటే! ఎటువంటి రాజును బుధులు నమ్ముతారో చెప్పి, రాజు 
ఎలాంటి వాళ్ళను నమ్మాలో ఈ పద్యంలో చెప్పాడు. 


““స్థిరమతినేకస్థితిజను - 

పురుషుని నమ్మునది పెక్కు బుద్దులమై నూ 

సరవెల్లి పొడలు చూపెడు - 

నరుపొరుపున బోకయేల నయతత్వనిధీ!'' (నీ.శా.ము. 22) 


“ప్రయోజనమునకు తగిన వెలయిచ్చునది నరేశ్చరుడు” (24) అని చెప్పాడు. 
“ఎత్తిన కాలేగాని సిరికి ఎన్నడూ నిల్బినకాలు నిల్చగా జిత్తములేదు'' (76) అని చెప్పాడు. 
“చెలులూ చుట్లాలూ కోరి అభీష్టం పంచి కుడువని సిరి నిస్సారం, నిరర్ధకం'' (84) 
అన్నాడు. 

“స్నేహలతలు సద్గుణసం - 

దోహజలంబుననె పెరుగు దుర్గుణయుక్త 

స్నేహితులవలన మాతృ - 

స్నేహము జెడునండ్రు రాజసిద్భాంతవిదుల్‌.'' (నీ.శా.ము. 88) 


అని చాలా చక్కగా చెప్పాడు. 


కందపద్యాలనుకాక బద్దెన ఇరవై చంపకమాలలు, ఇరవైరెండు ఉత్పలమాలలు 
వ్రాశాడు. లి చక్కగా ఉంటుంది. బద్దెన కందాల రచనాళిల్చం సమకాలికుడైన 


6. తెలుగు భాషలో ఛందోరీతులు పుట. 403. 


190 సమగ్రాంధ్ర సాహిత్యం 


నన్నెచోడుడు, అర్వాచీనుడైన తిక్కన మొదలైన ప్రాచీనుల వైపుకే మొగ్గుతుంది. 
అర్వాచీనమైన విరుపులు, నడక తక్కువ. అందుకే సుమతీశతకంలోని శైలికీ, దీనికీ తేడా 
ఉందనిపిస్తుంది. వాస్తవానికి సుమతీశతకపు ధోరణి పద్యాలు అక్కడక్కడ లేకపోలేదు. 


గజస్నానము (28), ఊసరవెల్లి పొడులువంటి ఒకటి రెండు తప్పించి ఇతని 
కవిత్వంలో జాతీయాలు, పలుకుబళ్ళు వంటివి దొరకవు. 


మొత్తంమీద సుమతీశతకం బద్దెన రచన కాదని కచ్చితంగా చెప్పగలిగినా, ఆ 
కాలమునాటిది కాదని మాత్రం చెప్పలేము. సుమతీశతకం వ్రాయకపోయినా బద్దెనకు 
వచ్చిన తక్కువేం లేదు. ఆతడు చెప్పుకొన్న ఈ పద్యం నిజమైతే చాలు. 


“శ్రీవిభుడైన బద్దెవిభు చేసిన నిస్తులనీతిసార ము 

క్తావళి శిష్టలోక హృదయ ప్రియమై యలరారుగాత యిం 
దీవరగర్భుడున్‌ హరియు దేజమెలర్చగ జంద్రసూర్యులు౯ 
దేవగణంబులు౯ బుధులు దిక్చృతులుక్‌ గలయంతకాలము౯.”' 


అమృతనాథుడూ, మరికొందరూ 


ఎవరైనా మహాయోధునికి యుద్ధరంగంలో వీరమరణం ప్రాప్తిస్తీ చరిత్ర అతని పేరును 
గుర్తుపెట్టుకుంటుంది. సమకాలికులు అతని వీరగాథలు చెప్పుకుంటారు. కవులు అతనిపై 
పద్యాలు చెప్తారు. క్రీస్తుశకం పన్నెండవ శతాబ్దపు తొలి పాతికేళ్ళలో (ప్రస్తుత నలొండ 
జిల్లాలోని) ఏరువ పీఠం నుండి పరీపాలించిన మైలమ భీముడనే మహావీరుడు ఏదో 
యుద్ధంలో మరణీంచాడు, ఆ సంఘటనపై ఒకటి కాదు, రెండు కాదు పధ్నాలుగు ప పద్యాలు 
సంకలన గంథాలలోనికి ఎక్కాయి. వీటిని ఎవరో ఒక్క కవే చెప్పాడో, పలువురు 
చెప్పారో తెలియదు. 


మైలమ భీముడు చారిత్రక వ్యక్తే. ఏరువ భీముడనే ఇంకొక పేరు అన్న దేవుని 
రాజమండ్రి శాసనాలవల్ల తెలియవస్తోంది. ఈ ఏరువ భీముడూ, మైలమ భీముడూ భిన్న 
వ్యక్తులని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. అయితీ ఏరువ వంశానికి తండ్రివంక 
సంబంధముండే మైలమ భీముడొకడు కాకతి రుద్రదేవుని కాలంలో ఉన్నాడని నేలటూరి 
వెంకటరమణయ్యగారు ఇటీవల శాసన ప్రమాణాలతోనే వ్రాశారు. మల్లంపల్లి 
సోమశేఖరశర్మగారు నేలటూరివారితో ఏకీభవించి సహరచన చేశారు. ఈ శాసనాలనల్ల 
మైలమ భీముని కాలం క్రీ.శ. 1121 ప్రాంతాలు. 


1. శ్రీ యాజ్ఞానీ సంపాదకత్వాన ప్రచురించిన The Early History of Deccan (ది ఎర్లీ హిస్టరీ ఆఫ్‌ 
దక్కన్‌) 9వ భాగం - పుట 562. 


అమృతనాథుడూ, మరికొందరు 191 


ఇద్దరు సుప్రసిద్ధ చరిత్రకారులు తండ్రీవంక సంబంధాన్ని చూపెట్టినా, పేరులోనే 
మాతృనాముంగల వ్యక్తిగనుక తల్లివంక శాసనాలవల్ల ఈ వీరుని కాల నిర్ణయం చాలా 
ముఖ్యమైన విషయం. దీనికి తగిన సాక్ష్యాలు ప్రస్తుతం లభిస్తున్నాయి. 


నలొండ జిల్లా ఏరువ సింహాసనాధిపతులైన కందూరు చోడులలో ఒక మైలమదేవి 
కనబడుతుంది. ఈమె వీరపత్ని; వీరమాత. ఈమెకు భీమన అనే పుత్రుడున్నాడు. మైలమ 
వేయించిన శాసనాలలో ఒకటి దాక్షారామంలోను, రెండు పానగల్లులోనూ వున్నాయి. 
ఈమె ఇమ్మడి తొండరసచోళ మహారాజు పట్టమహిషి. ఇతడు క్రీ.శ. 1078-1098 మధ్య 
రెండు దశాబ్దాలు పాలించాడు.* ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, రెండవ కుమారుని 
పేరే భీమదేవచోడుడు. ఇతనికే నల్లఖీమదేవ చోడుడనీ, చోడ భీమదేవ నారాయణుడని వేరే 
పేర్లు కూడా వున్నాయి. ఇతడు క్రీ.శ. 1101-1124 మధ్య రెండు పుష్కరాలు పాలించాడు. 
తన ముగ్గురు కొడుకులలో మధ్యవాడైన ఈ భీముడు కుంతీసుత మధ్యముడైన 
భీముడంతటి పరాక్రమశాలి అని మైలమ పౌొంగిపోయేది. ఇతని కీర్ణికోసమే ఈమె 1124లో 
సూర్యగ్రహణ కాలంలో 108 మంది బ్రాహ్మణులకు చోడనారాయణపురమనే 
అగ్రహారాన్ని దానం చేసింది (చూ॥ నల్లగొండ మండల సర్పస్వము, మైలాంబిక పానుగల్లు 
శాసనము - పుట 682). 


మైలమభీముడు 1101లో రాజ్యానికి వచ్చాడని పైన ఇచ్చిన తారీకుల వల్ల 
తెలుస్తూంది. అయితే అతని తండ్రి 1098 దాకా పాలించాడు. తండ్రి తర్వాత 
నాలుగేళ్ళకుగాని భీమన రాజు కాకపోవటానికి కారణముంది. ఇతని అన్నగారు 
ఉదయనచోడుడు సహజంగా పట్టం కట్టుకోవాలి. కానీ అతడు యుక్టవయసు 
రాకముందే మరణించాడు. ఇమ్మడి తొండరసచోడుని తర్వాత అతని తమ్ముళ్శిద్దరూ 
వదినగారి కుమారులు మరీ చిన్నవాళ్ళని రాజ్యభారం వహించారు. 1101 నాటికీ 
మైలమభీమునికి యుక్తవయసు వచ్చి పట్టాభిషికం చేసుకొని పరిపాలన ప్రారంభించాడు. 
ఇతని శాసనాలూ, ఇతని భార్య ధెన్నమదేవి శాసనాలు లభిస్తున్నాయి. 


మైలమ తన కొడుకు భీమన పేర అతని కీర్ణికోసం అగ్రహారాన్ని దానం చేసిన 
సంవత్సరం (క్రీ.శ. 1124) లోనే అతడు ఏదో యుద్ధంలో వీరమరణం చెందాడు. అప్పుడే 
ఒకరో, పలువురో కవులు 'ఎలిజీ పద్యాలనూ చెప్పారు. ఎవరు ఎన్ని పద్యాలు చెప్పారో 
వివరాలు దొరకలేదుగానీ, మైలమ భీముని వీరఠమరణంమీద ఇప్పటికి పదిహేను పద్యాలు 
లభ్యమవుతున్నాయి. 


ఏలువనభీమ। నీ వగతుతెక్కని కొండలు చంచలాత్ములై 
దూఅని యట్టి ఘోరవని దుర్గములున్‌ వనితా వియోగులై 
2. శ్రీ బి.యన్‌. శాస్త్రిగారి సంపాదకత్వంలో వెలువడిన 'నలొండ మండల సర్వస్పము' (1986) లో 
కందూరు చోడుల వంశవృక్షం 91వ పుటలో వుంది. 90వ పుట నుండి 120వ పుటదాకా ఈ 
_వంశచరిత్ర విపులంగా కూడా అందులోనే వుంది. 


192 సమగ్రాంధ్ర సాహిత్యం 


పాఅని త్రోవలుం దినని పండును నాకట గూరలుప్పగా 
నేజని కజ్ణిలుం గలవె యీ లవణాంబుధి వేష్టితావనిన్‌ 1 


యాచక శేఖరుండు సుగుణాంబుధి మైలమ ఫీముడీల్లినన్‌ 

జూచి వరించె రంభ, యెడజొచ్చె దిలోత్తమ, వారినిద్దరన్‌ 

ద్రోచె ఘృతాచి, ముగ్గురకు దొద్దడి కయ్యము పుట్టె నంతలో 
నాచుకుపోయె ముక్తిసతి, నవ్విరి యుద్దశ జూచి నిర్దరుల్‌* 2 


అహితుల దాకీ పోరునెడ నంబుధి కల్గిన నాటి దాము గో 

గ్రహణము నాటి పార్టు గద గౌరవు నేసిననాటి భీము నా 

గ్రహ మెసగం బురత్రయము గాల్చిన నాటి లలాట లోచనున్‌ 

మహి నుపమింపగా దగునె మైలము భీముని క్రమున్‌? 3 


పన్ని తురంగమంబునకు బక్కెర వెట్టినవార్డ హారిచే 

విన్న భయంబునం గలగి వీసరనాడును చక్రగోట్టమున్‌ 

మన్నియు పట్టణంబులును మక్కెన వేంగి కళీంగ లాదిగా 

నిన్నియ నొక్కపెట్టగునే నేరువ భీమన్ఫపాలు ధాటికిన్‌ 4 


అరివరు లేరువభీమని 

పౌరువున మనలేరు చిచ్చుపొంతను వెన్నై 

తెరువున బెసరై జూదరి 

సిరియై రేన్టెట్టు క్రింద జీల్లెడు చెట్టయి ర్‌ 


ఆలములో నరాతులకు హమ్మని మార్కొనవచ్చునే మహా 

కాళికి శూలికిన్‌ బళయ కాలపు గాలికి రాఘవేంద్రు బా 

ణాళికి బక్షీనాయకు నఖాళికి మత్తగజేంద్ర వైరిదం 

ష్టాళికి దావపావక శిఖాళికి మైలమభీమ వాలికిన్‌ 6 


నేలువు బ్రహ్మ పేర నిజనిర్మల తేజము సూర్యు జేరె నా 

కారము కాముజేరె నధికంబగు లక్ష్మీ యనశనంతు జీరె గం 

ఫీరత వార్ధి వేరె గల పెంపు కులాద్రుల జేర గీర్హి దా 

నూజట లేక త్రిమ్మురుచు నున్నది మైలమ భీము డీల్లినన్‌ 7 


గరళపు ముద్ద లోహమవగాఢ మహాశనికోట్లు సమ్మెటల్‌ 

హరు నయనాగ్ని కొల్మి యురగాధిపు కోరలు పట్టుకార్లు ది 

క్కరటీ శిరంబు దాయ లయకాలుడు కమ్మరి వైరి వీరసం 

హరణ గుణాఖి రాముడగు మైలమభీమన ఖడ్గసృష్టికిన్‌ 8 


3. “వోచినవారి సామ్ములవి నోమని వారికి వచ్చునే ధరన్‌ అని అయిదవ పాదం ఒకటి అధికపాఠం. ఇది 
నాచనసోముని ఉత్తర హరివంశంలోనూ ఉంది. 


అమృతనాథుడూ, మరికొందరు 193 


తెరలంబాది నభంబు దాకిన బయోధిం జొచ్చినన్‌ శైలగ 

హ్వరముల్‌ దూరిన జిక్కభీములు నృపవ్రాతంబు బోనిచ్చునే 

గరుడంబై చనిపట్టు మింటి తుద నుగ్రగ్రాహమై చొచ్చి సా 

గర మధ్యంబున మింగు బట్టుకొను సింగం బై గుహాంతంబునన్‌ 9 


అలమున జిక్క భీముడు 

వాలతివేగమున బెటికి వడి తుదకవియన్‌ 

(బేలిబడ బడుగు నేసెను 

ఏలీరును గసిమి భైరవేశుం డెరుగన్‌ 10 


వీరగుణ ప్రతాపగుణ విశ్రుతః మైలమ భీమః నీ యశం 

బారభమాన తారకర హార విలాసము నీ నికేతనం 

బారభమాన తారకర హార విలాసము నీ భుజార్గళం 

బారభమాన తారకర హార విలాసము చిత్ర మిద్ధరన్‌ 1 


భండన భీమ! నీ యెదుర బారక నిల్చిన శా త్రవుల్‌ బృహ 

న్మండల పుండరీక పురనాక నివాసులు నోర్చినన్‌ బృహ 

న్మండల పుండరీక పురనాక నివాసులు చచ్చినన్‌ బృహ 

న్మండల పుండరీక పురనాక నివాసులు చిత్ర మిద్ధధన్‌ 12 
విదిత గురుప్రతాప గుణవిశ్రుత! మైలమభీమభూష। నీ 

పదిలపు ఖడ్తధార దెగి పారిన వీరుడు గోపురంబుపై 

విదిత సువర్ణ రత్నమయ వేదిక మీదను నిల్చి కాంచు నౌ 

బదిపదు లగ్ని హోత్రులను బన్నిరు సూర్యుల నూరుచంద్రులన్‌ 13 


అసమున గాకికా నగరమం దసువుల్‌ త్యజియించినంత నే 

యసదృశమైన కన్నుగల దచ్చట మైలమ ఖీమభూష నీ 

యసీ దెగిపడ్డ వైరులకు నంబకముల్‌ పదినూరులయ్యె నీ 

యసీకిని వారణాసీకిని నంతరమెంత దలంచి చూచిన 14 


వసుమతిలో బీరకాలము 

మశకంబై మనుటకంటె మదకరికుంభ 

గ్రసనంబగు సింహంబై 

మసలుట యొక గడియ చాలు మైలమభీమా। 15 

పై పద్యాలలో “పన్ని తురంగమంబునకు...” అనే నాలుగవ పద్యం త్రాళ్ళ 

ప్రొద్దుటూరు శాసనంలో చెక్కి వుంది. 6వ పద్యంలో రేఫ - ఆకార ప్రాస ఉంది. 8వ 
పద్యంలో చివర “సింగంబై - గుహాంతరమునక' అనే దానిలోని మాటలను 
స్ఫురింపజేస్తాయి. రెండర్భాలు వచ్చే ద్ర్వర్ధి కావ్యం వ్రాయదగిన కవి చెప్పిన పద్యాలలాగే 
10వ పద్యం, 11వ పద్యం ఉన్నాయి. 


194 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ పదిహేను పద్యాలనూ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సేకరించి ప్రచురించారు. 
వీటిలో తొలిపద్యం చాటుపద్య మణీమంజరి ఒకటవ భాగం (1988)లో 289 నెంబరు 
పద్యంగానూ, మిగతావి రెండవ భాగంలో 21 నుండీ 34వ నెంబరుదాళా ఉన్న 
పద్యాలుగానూ అచ్చువేశారు. ఈ పద్యాలన్నీ “ఒక్క వరుసలోనివే యగుటచే నొక్కరి 
చేతనే రచియింపబడినవనుకొనెదను'' అని వేటూరి వారు చెప్తూ, ఆ కవి వేములవాడ 
భీమకవి అని అభిప్రాయపడ్డారు. వీటిలో ఏ ఒకటో రెండో అతడు చెప్పడానికి ఆస్కారం 
ఉండవచ్చుగానీ చివరి పద్యం అమృతనాధుడనే కవి చెప్పినట్టు దాఖలా ఉంది. 


కాచిరాజు బసవన్న (క్రీశ 1480-1530) ఒక లాక్షణికుడు. ఇతడు 'కవి 
సర్పగారుడము” అనే ఛందో గ్రంథాన్ని రచించాడు. ఇది ప్రామాణికమైనది కనుక దీనిని 
ఇతర లాక్షణికులు ఉత్తరోత్తరా పేర్కొంటూ వచ్చారు. ఈ గ్రంథంలో 'శ-స'లకు 
ప్రాసమైత్రిని అంగీకరిస్తూ దానికి లక్ష్యంగా బసవన్న పైనున్న పదిహేను పద్యాలలో 
చివరిదైన “వసుమతి చిరకాలంబును....'' అనే పద్యాన్ని ఉదహరించారు. దీనిని అమృ 
తనాథుడు రచించాడని కాచిరాజు బసవన్న స్పష్టపరచారు. 


మైలమ భీముడంతటి మహావీరుడు మరణించినప్పుడు అమృతనాధుడు ఏదో ఒక్క 
పద్యమే చెప్పి ఊరుకొంటాడా? మిగతా పధ్నాలుగు పద్యాలలో కొన్ని అతనివి కూడా 
ఉండవచ్చు. కందూరు చోడుల ఏరువ పీఠాన్ని ఆశ్రయించుకొన్న కవులూ, భట్టులూ 
అనేకులు. వాళ్ళలో భీమన అనే కవి ఒకడు ఉన్నాడేమో. అతడు 'గరళపు ముద్దలోహ' 
మనే పద్యం చెప్పాడు. "భీమన చాటుధారా' అని ఇంటి పేరు చెప్పకుండా దీనిని అప్పకవి 
ఉదహరించడం గమనించదగ్గ సంగతి. సుప్రద్ధుడైన వేములవాడ భీమకవితో ఇతడు 
అభిన్నుడనుకోడం జరిగిందా? ఏమో. 


అమృతనాధుని సమకాలికులూ ఏరువ భీమునిపై పద్యాలు చెప్పిన మరికొందరు 
ఎవరో? వివరాలేం తెలియవు. 


ఈ పద్యాలన్నీ ఒక్క వరుసలోనివేయగుటచే నొక్కరిచేతనే రచియింపబడినవను 
కొందునని ప్రభాకరశాస్త్రిగారు భావిస్తే ఇవన్నీ ఒక్క వీరుని మీదనే చెప్పినవని ఇతరులు 
భావించడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. అయితే ఈ పదిహేను పద్యాలలో అయిదు 
విభిన్నమైన నామధేయాలు కనబడతాయి. 


1. ఏవిశేషణం లేకుండా ““ ఫీమునృపాలుడు”' అని ఒక పద్యం ఉంది. (నెంబరు 4) 
భండన భీముడనే సంబోధనతో ఒక పద్యం కనబడుతుంది. (నెంబరు 12) 
చిక్క భీముడనే పేరుతో రెండు పద్యాలున్నాయి. (నెంబర్లు 9, 10) 

ఏరువ భీముడనే పేరిట రెండున్నాయి. (నెంబర్లు 1,5) 

మైలమ ఖీముడిమీద తొమ్మిది పద్యాలున్నాయి. (నెంబర్లు 2, ౩, 6, 7, 8, 11, 
13, 14, 15) * 


n> MOnN 


అమృతనాథుడూ, మరికొందరు 195 


ఇవన్నీ: ఒక్క వీరుని మీద, ఒక్క కవే చెప్పినవని, ఏకకాలంలో చెప్పినవనీ 
భావించకూడదేమో. కందూరు చోడులలో భీముడనే పేరుగల రాజులు కూడా 
అయిదుగురు కనబడతారు. 


1. తొలి ఏరువ భీమచోడుడు క్రీ.శ, 1040-1050 
ఇమ్మడి ఏరువ భధీమచోడుడు క్రీశ. 1066-1077 
(మైలమ) భీమడేవచోడుడు క్రీశ 1101-1124 
ముమ్మడి భీమదేవచోడుడు క్రీశ, 1176-1200 
నాల్గవ భీమదేవచోడుడు క్రీ.శ. 1236- 1260 


అ మ WN 


పైన వింగడించిన అయిదు సంబోధనల పద్యాలు ఈ అయిదుగురు రాజులలో 
ఎవరిమీద ఏ కవి చెప్పాడో నిర్ణయించడం సాధ్యం కాదు. అమృతనాధుడూ, భీమకవి అనే 
రెండు పేర్లయినా తెలుస్తున్నందుకు సంతోషించాలి. 


పై పదిహేను పద్యాలలో 'పన్నితురంగమంబునకు....' అనే నాలుగవ పద్యం తాళ్ళ 
ప్రొద్దుటూరు శాసనంలో చెక్కి ఉంది అని గుర్పించాము. ఈ పద్యపాఠాన్ని శాసన 
పద్యమంజరిలో జయంతి రామయ్యగారు మొదట ప్రకటించారు. ఇదే శాసనాన్ని 
నేలటూరు వెంకటరమణయ్యగారు, ముట్లూరు వెంకటరామయ్యగారు పరిష్కరించి భారతి 
ఫిబ్రవరి 1938 సంచికలో ప్రచురించారు. ఒకే రాయి మీద చెక్కినా ఇందులో రెండు 
శాసనాలు ఉన్నాయి. ఏరువ భీమ నృపాలుని మీద ఈ పద్యం మధ్యలో వస్తుందిగాని, 
క్రీ.శ. 1323లో ఉన్న జాగతాపు గంగయ్య దేవచోళుడి వంశం గురించి, శాసనాలు 
నెలకొల్పిన కారణాల్ని ప్రధాన భాగం వివరిస్తుంది. 


శాసన పరిశోధకులు ఈ ఏరువ భీముడు వేంగీ, కళింగము, మన్నియ, వడ్డెతెక్కలి, 
ఈసరనాడు, చక్కరగొట్టము, మంచెన మొదలైన వాటిని స్వతంత్రునిగ కాక కాకతీయ 
గణపతి దేవుని సామంతునిగ క్రీ.శ. 1230 ప్రాంతాలలో జయించి ఉంటాడని 
భావిస్తున్నారు. “కావున ఏరువ భీముడు కాకతి గణపతిదేవుని సమకాలీనుడని 
మేమొనర్చిన సిద్ధాంతము అసంగతము కాదేని భీమునియొక్క ఉత్తరదేశపు దిగ్విజయము. 
గణపతి సైన్యముల గూడి చేసినదనుట అసమంజసము కానేరదు" అని చెప్పారు. 


ఈ కాల నిర్ణయంవల్ల ఈ ఏరువ భీముడు క్రీశ. 1101-1124 మధ్యనున్న 
మైలమభీముడు విభిన్నులవుతారు. పై పదిహేను పద్యాలలోని వ్యక్తులు వివిధ కాలాలలో 
వారు కాబట్టి, వారిపై పద్యాలు చెప్పిన కవులు విఖిన్న కాలాలలో ఉన్న విభిన్న వ్యక్తులని 
తేలుతోంది. ఒక వంశంలోని వివిధ వీరులపై వివిధ కవులు చెప్పిన పద్యాలు ఆ వంశాన్ని 
ఆశ్రయించుకొన్న వండిమాగధులు భద్రం చేశారని, వీరుల పీర్లేగాని, కవుల పిర్లు 
భద్రపరచలేదని చెప్పవచ్చు. ఒకటిమాత్రం వాస్తవం. మహాయోధుడు మరణించినప్పుడు 
జాతి అతణ్లే జ్ఞాపకం పెట్టుకొంటుంది. కవులు పద్యాలను చెప్తారు. ఆ పద్యాలనేగాని 
చెప్పినవారి పేర్లను ప్రజలు జ్ఞాపకం పెట్టుకోరు. ఈ యుగంలో మైలమభీముని మీదా, ఆ 


196 సమగ్రాంధ్ర సాహిత్యం 


వంశంలోని వారిమీద పద్యాలు చెప్పి నట్టే, తర్వాత యుగాలలో ఖడ్గతిక్కన మీదా, 
వెలుగోటివారి మీదా, ఇతర వీరులమీద పద్యాలు చెప్పినవాళ్ళున్నారు. వాళ్ళ పేర్లు కూడా 
ఏమీ తెలియవు. ఇటువంటి కవులు తమ పేరుకోసం ఈ పద్యాలు చెప్పరు. జాతికోసం, 
ప్రజల కోసం, మంచికోసం ప్రాణమిచ్చిన వారిని సముచితంగా సంస్మరించుకొనడమే ఈ 
పద్యాల పరమ ప్రయోజనం. 


ఈ కోవ కవులలో అమృతనాధుడు ప్రథముడుగ కనబడుతున్నాడు. 


పావులూరి మల్లన 


ఆ 

జ్ర)రాణాలూ, ఇతిహాసాలూ, కావ్యాలూ, అలంకారాలూ, నాటకాలూ, సంస్కృత 
భాషలోనే చదువుకొనే మన పూర్వులు, గణితం మొదలైన లౌకీక విద్యలు ప్రాకృత 
భాషద్యారా నేర్చుకొనేవారు కాబోలు. 


“ఎక్క సవరో ఎక్కా 
బియ్యసవరో చారి'' 


అంటూ వల్లె వేసేవారు. ప్రాకృతంలో ఉన్న ఈ 'మగ్గల'ిలో ప్రతిదీ 'ఎక్కన' అని 
మొదలవుతుంది. మగ్గలను మనం మరచిపోయినా “ఎక్కాలు' అనే మాట వీటివల్లనే 
మనకు దక్కింది. ప్రాకృత భాషలో ప్రాథమిక గణిత సూత్రాలను తెలుగువాళ్ళు 
నేర్చుకోవడమనేది సాతవాహనుల కాలంనుంచి అవిచ్చిన్నంగా వస్తూ ఉండేదని 
చెప్పవచ్చు. సంస్కృత భాషకు రాజాదరణ లభించిన పిమ్మట తెలుగువాళ్ళు ఆ భాషను 
కూడ కరతలామలకం చేసుకొన్నారు. పండిత భాషలో రచించిన శాస్త్రీయ గ్రంథాలను 
విద్యావంతులు చదువుకొనేవారు. 


శాస్త్రీయ గ్రంథాలు - తెలుగులోకి తర్గుమా 


రాజరాజ నరేంద్రుని ధర్మమా అని పంచమవేదమే తెలుగులోకి రావడం చేత ఇతర 
శాస్త్రీయ గ్రంథాలను సైతం తర్జుమా చేస్తీ తప్పులేదనే నమ్మకం తెలుగువాళ్ళకు వచ్చింది 
కాబోలు! పావులూరి మల్లన 'సారసంగ్రహగణితం' అనే సంస్కృత గ్రంథాన్ని 
అనువదించాడు. ఇతనికి రాజరాజ నరేంద్రుడు ఒక అగ్రహారం 'ఎచ్చాడని 
వీరేశలింగంగారు వ్రాశారు. ఇతనికి కాదు, ఇతని తాతకు ఇచ్చాడని వేటూరి 
ప్రభాకరశాస్త్రిగారు రుజువు చేశారు.” 


1. ఈ కవి కాలనిర్ణయ వివాదం గురించి 'చుణిమంజరి' సంపుటి-1, సంచిక-1, (ఫిబ్రవరి 1981)లో 29వ 
పుట నుంచి వివరాలు ఉన్నాయి. 


పావులూరి మల్లన 197 


నన్నయ - మల్లన 


మొదతి తెలుగు కావ్యాన్ని ప్రారంభిస్తూ నన్నయగారు మంగళాచరణం 
సంస్కృతంలో చేసినట్లే పావులూరి మల్లన కూడ ఒక శోకంతోనే తన గ్రంథాన్ని 
మొదలుపెట్టాడు. 


““శ్రీకంఠం సుగుణం సమస్తజగతాం కర్తార మీశం గురుం 
భూతోయానల చం ద్రసూర్యపవనవ్యోమాత్మమూర్తిం విభుం 
నిత్యానందమయోపయోపి గిరిజయాసారం ప్రజావృదయే 
థ ధి 
మాయాయోగ ముపై తి తం శివకరం వందే శివం శ్రేయసే.'' 


రంథాదిని శ్రీకారంతో సంస్కృతంలో శోకం రాసినట్లే మల్లన తరువాత కూడా 
వ్రాశాడు. 


“శ్రీకాంత నిర్మలమనోర్చిత పాదపద్మం 
విశ్వోద్భవస్థితిలయాది విధానహేతుం 
తత్తద్గుణ క్రియవశా త్రవిభక్ట మూర్తిం 
సర్వజ్ఞ మీశ్వరమహం ప్రణమామిభక్తాా.' 


అని ద్వితీయాధ్యాయ ప్రారంభంలో ఒక శోకం ఉంది. గ్రంథమంతా దొరికితే ప్రతి 
అధ్యాయంలోనూ ఇలా ఉందో లేదో తెలుస్తుంది. ఇది నన్నయగారి పద్ధతికి విరుద్ధం 
అయితే మల్లన ఒక్కొక్క అధ్యాయానికీ మొదట సంస్కృత శోకంలో ప్రార్థన 
చేశాడనుకోవాలి. 


నన్నయగారు పంచమవేదాన్ని 'భారత భారతీ సముద్రము! అన్నారు. దానిని 
'దరియంగ నీదను విధాతృనకైనను నేరబోలునే' అన్నారు. పావులూరి మల్లనకూడ 
గణితశాస్త్రం గురించి అలాగే భావించాడు. కాని 'అఖినవ సంఖ్యామకోదీప్తి సారసంగ్రహ 
గణిత సముద్రంబు దరువంగ గణగితి బ్రీతిన్‌ అని చెప్పుకొన్నాడు. 


నన్నయగారిలాగే పావులూరి మల్లనకూడ మూలంలో ఉన్న బోలెడన్ని శోకాలను 
ఒక్క పద్యంలోకి కుదించగల నేర్చున్నవాడు. గణిత శాస్త్రాన్ని ప్రశంసిస్తూ మూలంలో 
ఏడు శోకాలు ఉంటే ఇతడు వాటిని ఒక్క శార్లూలంలోకి కుదించాడు. 


“ అర్కాదిగ్రహ సంచరగ్రహణ కాలాన్వేషణోపాయముక 
దర్భవ్యాకరణాగమాది బహుశాస్త్ర ప్రోక్ట నానార్థ సం 
పర్కాదివ్యవహారమున్‌ భువనరూపడ్వీపవిస్తారము౯ 
దర్శింప౯ గణిత ప్రవృత్తివెలిగాదక్కొండెణీగించునే?'' 
తాను అనువదిస్తున్న గ్రంథాన్ని వ్రాసిన వ్యాసుజ్ణి నన్నయగారు పేర్కొని 
నుతించారుగాని పావులూరి మల్లన మాత్రం అలా చేయలేదు. 


198 సమగ్రాంధ్ర సాహిత్యం 


పావులూరి గణీతం జైనమా? 


ఈ పుస్తకం గురించి నిడుదవోలు వెంకటరావుగారు తమ “తెలుగు కవుల 
చరిత్రలో 2 ఇలా వ్రాశారు. 

“తెలుగు భాషలో వెలసిన శాస్త్రీయ గ్రంథములలో పావులూరి 
గణితము బహుళ ప్రచారము బడసినది. ఇది యాంధ్రజైన వాజ్మయమునకు 
సంబంధించినది. ఆంధ్రజైన వాబ్బయమునందలి కావ్యములు నశించినను 
శాస్త్రీయ గ్రంథములు, _ నిత్యవ్యవహారమున _ కుపయుక్తములగుటచే, 
నిలిచినవి.'' 


కాని పావులూరి గణితానికి, జైనవాబ్మయానికి ఏవిధమయిన సంబంధమూ లేదు. 
ఉంటే, తాను అనువదిస్తున్న పుస్తకాన్ని మూలంలో ఎవరు వ్రాశారో ఆయనను మల్లన 
వినుతించేవాడు. కనీసం పేర్కొనైనా పేర్కొనేవాడు. అది చేయలేదు. దానికి కారణముంది. 


సంస్కృతంలో గణిత సారసంగ్రహం రచించినవాడు మహావీరాచార్యులు. 
రాష్ట్రకూట రాజగు అమోఘవర్లుని రాజ్యకాలంలోనివాడు. క్రీ.శ. 814-877 మధ్య తన 
గ్రంథాన్ని రచించాడు. ఇతడు జైనుడు. గ్రంథంలో జైన ధర్మం కనబడుతుంది. దానిని 
అనువాదం చేసిన మల్లన శైవుడు, అందులోనూ జైనులను సహించలేని శైవుడు కాబోలు! 
మూలంలో “జినభవనాలు' అని వ్రాసిన చోట్లలో ఇతడు వివాలయాలను ప్రతిష్టించాడు. 
ఉదాహరణకు ఇతడు ఇచ్చిన మొట్టమొదటి లెక్కనే తీసుకుందాము. 


“మేలుగ నెనిమిదియొక్క శీ 

వాలయమున కంబుజంబు లర్పించినచో 

నీ లెక్క నూటనలుబది 

నాలుగు భవనముల కెన్ని నలినము లయ్యెన్‌?'' 


దీనికి మూలశోకాన్ని చూడండి. 
“దత్తా న్యేకైకస్కై జినభవనా యాంణుజాని తాన్యష్టా 
వసతీనాం చతురుత్త చాత్వారింశచ్చతాయ కతి?'' 


జిన భవనాలను శివాలయాలు చేసినట్లె టైనతీర్ధంకరులను శివుని కుటుంబ 
వ్యక్తులుగా మార్చివేశాడు. మూలశోకాన్నీ, దాని తెనిగింపునూ చూస్తే ఇది తెలుస్తుంది. 


““అదాయాంభోరుహిణి స్తుతిశతముఖరః శ్రావక స్తీర్ణకృద్భ కః 

పూజాంచక్రే చతుర్చో్యో వృషభజినవార౯ త్యంశ మేషామనుష్య 

త్రంశం తుర్యం షడంశం తదను సుమతయే తన్నవద్వాదశాంశౌ 

శేషిభ్యా ద్విద్విపద్మం ప్రముదితమనసా దత్తకింతత్ర్రమాణః (ప్రకీ. 3-8) 
2. మద్రాసు యూనివర్సిటీ ప్రచురణ నెం. 13. 1956. 


పావులూరి మల్లన 199 


దీని అర్థం: ఒక శ్రావకుడు అంభోరుహాలను సేకరించి, స్తుతిశతకాన్ని బిగ్గరగా 
పఠిస్తూ మహనీయుడైన జినవృషభుడాదిగాగల నలుగురు తీర్ధంకరులనూ సేకరించిన 
పూలలో ఒకట మూడవపాలుతో పూజించదలచి, అలా కేటాయించిన వాటిలో క్రమంగా 
ఒకట మూడింతలు, ఒకట నాలుగింతలు, ఒకట ఆరింతలతో ముగ్గురిని పూజించి సుమతిని 
ఒకట తొమ్మిదింతలతోనూ, పన్నెండింతలతోనూ పూజించాడు. మిగతా పందొమ్మండు 
గురు తీర్గంకరులనూ, ప్రముదిత మనసుతో రెండేసి పూలు పెట్టి పూజించాడు. సీకరించిన 
పుష్పాల సంఖ్య ఎంత? 

ఈ లెక్కను మల్లన ఎలా తెనిగించాడో చూడండి: 


“కమలానీకములం, డిభాగము శివుం గౌరిం దదష్టాదశాం 
శము హీరంబు దదర్ధముం గుహు నవాంశంబుం దదీయ క్రికాం 
శమున్‌ నంది నిజాం శమర్కునకు నిచ్చన్‌ భక్తిబూజించె శే 
షము క్రింశత్చహితాష్టకంబు గణపూజం జేసె దా నెంతయో?" 


ఈ పద్యంలో తీర్ధంకరులకు బదులుగా శివుణ్ణి, అతని పరివారాన్నీ నిలిపినా మల్లన 
మనకొక మేలు చేశాడు. ఆనాటి ఒక ఆచారం దీనివల్ల తెలుస్తుంది. కమలాలు పట్టుకు 
వెళ్ళిన భక్తుడు ఒకే ఆలయంలో వివిధ దేవతలను పూజించి ఉంటాడుగదా. శివాలయంలో 
అర్కుణ్ణి ఎలా పూజించాడు అన్న ప్రశ్న మనకు వస్తుంది. రేనాటి చోశుల ఒక శాసనంలో 
ఆదిత్య[గ్రహాన్ని నిలపడం అనే విషయం తెలుస్తున్నది. ఆ రోజులో శివాలయంలోనే 
సూర్యగ్రహస్థాపన జరిగేది కాబోలు! మల్లన ఈ పద్యంలో 1. శివుడు, 2. గౌరి, 
3. వినాయకుడు, 4. కుమారస్వామి, 5. నంది, 6. సూర్యుడు, 7. శివగణాలు అనాటి 
శివాలయంలో ఉన్నారని చెప్పాడు. నన్నయగారు భారతకృత్యాదిని “నానేర్చు విధంబున 
నిక్కావ్యంబు రచించెద''నని తొడంగి - 

“హరిహరాజగజాననార్క షడాస్యమాతృ సరస్వతీ 

గిరినుతాదికదేవతాతతికిన్‌ నమస్కృతిసేసి...'' 


అని పేర్కొన్న పద్యంలో ఎక్కువమంది దేవతలలో హరి, అజ, మాతృ, సరస్వతులు తప్ప 
మిగతావాళ్ళు ఒక దేవాలయంలో ఉన్నారు. 


గణితంలోనే శృంగారం 


మత విద్వేషంవల్ల మాతృక వ్రాసినవాని పేరెత్తకపోయినా, ఆలయాలనూ ఆరాధ్య 
దైవాలనూ మార్పు చేసినా ఇతర విషయాలలో బాగానే అనువదించాడు. మహావీరా 
చార్యులు గణిత శాస్త్రంలో శృంగారరసాన్ని లాక్కొనివచ్చి ఇచ్చిన ఈ లెక్క చూడండి. 


“కాచి ద్వసంతమాసీ ప్రసూనఫలగుచ్చ హరన మోద్యానే 
కుసుమాసవ రసరంజితశుకకోకిల మధుపమధురనిస్వాన నిచితే 


200 సమగ్రాంధ్ర సాహిత్యం 


హిమకరధవో పృథులే సౌధతలే సాంద్రరుంద్రమృదుతల్చే 

ఫణిఫణా నితంబబింబా కనదమలాభరణ శోఖాంగే 

పారీనజఠరనయనా కఠిన స్తనహరన మ్రతనుమధ్యా 

సహ నిజపతినా యువతీ రాత్రౌ ప్రీత్యాను రమమాణా 

ప్రణజయకలహే సముజ్తీ ముకామయకంరికా తదబలాయాః 

ఛిన్నావనౌ నిపతితా తత్త్యంశ శ్చేటికాం ప్రాపత్‌ 

షడ్భాగ శృయ్యాయాం అనంతరానంతరార్థ మితి భాగాః 

షట్సంఖ్యానా స్తస్యాః సర్వే సర్వత్రా సంపతి తాః 

ఏకా గ్రషష్టి శతయుత సహస్రముక్తాఫలాని దృష్టాని 

తన్మౌక్తిక ప్రమాణం ప్రకీర్ణకం వేత్సి చే తృథయ”' (ప్రకీ. 3:17-22) 


ఈ శోకాలకు అర్థం ఏమిటంటే - 


“వసంతమాసంలో ఒకానొక రాత్రి ప్రసూనఫలగుచ్చాల హారాలతో నమ్రమైన 
ఉద్యానవనంలో పువ్వు తేనియలరసాలతో రంజితమైన శుకకోకిల మధుపాల మధుర 
స్వరాలు నిండియుండగా వెన్నెలంత తెల్లగా ఉండే పృథులమైన సౌధతలాన సాంద్రరుంద 
మృదుతల్పంమీద ఫజిఫణూ నితంబబింబం గలదీ, కనదమలాభరణశోభాంగి అయినటు 
వంటిదీ, పాఠరీనజఠర నయనాలు గలిగినటువంటిదీ, కఠిన స్తనహారాలచేత నమ్రమైన 
నడుముగలదీ ఒక యువతి భర్హతో ప్రీతికరంగా రమణతో ఉంటున్నది. అప్పుడు ప్రణయ 
కలహంలో ఆమె ముత్యాల కంఠహారం తెగి కిందపడిపోయింది. ఆ హారంలోని ముత్యా 
లలో మూడువంతులు అక్కడ ఉన్న చేటికను చేరుకొన్నాయి. ఒకటి ఆరువంతులు శయ్య 
మీద పడ్డాయి. మిగిలినవాటిలో సగం, ఆ సగంలో మళ్ళీ సగం, ఇందులో ఇంకొకసగం 
ఇలా ఆరుసార్లు విభజిస్తే ఎన్నో అన్ని సర్వేసర్వత్రా పడ్డాయి. చెదరకుండా ఉన్న ముత్యాలు 
1,161 ఉన్నాయి. నీకు ప్రకీర్ణకం లెక్కలు తెలిస్టీ మొత్తం ముత్యాల సంఖ్య చెప్పు." 


మూలంలో ఇంతటి శృంగారవర్ణన, రమణీయమైన వాతావరణ పూర్వరంగం ఉన్నా 
మల్లన వాటిని లెక్కించక ముందుగానే ముత్యాల దండ తించి వేశాడు. | 


““సురతమునం బెనంగునెడ సుందరి హారము త్రిస్సి ముత్యముల్‌ 
పరువడి శయ్యతూర్చున డ్రిభాగము రాలెను దాని కర్థమై 

నెరసె దదష్టదిక్కులను నిర్మలమై నగనాగలోకముల్‌ 

తిరముగ నుండె సూత్రమున దెల్చుము మా కవి యెన్ని యేర్చడ౯” 


ప్రణయకలహమని మూలంలో ఉంటే ఈయన అనంగకేళిని కల్పించాడు. అందుకే 
చేటికను చుట్టుపక్కల ఉండనివ్వలేదు. బొచిత్యం పాటించడం మంచికవి లక్షణం. 


పావులూరి మల్లన 201 


పరతంత్రంలోనే స్వతంత్రం 
ఇలా మూలగ్రంథంలో ఎన్నిటినో మల్లన తొలి రెండు అధ్యాయాలలో 
అనువదించినా ఎందుచేతనో వీరేశలింగంగారు తమ 'కవుల చరిత్ర'లో ఇలా వ్రాశారు : 


““ఈ పావులూరి గణితము మహావీరాచార్యుల వారి సంస్కృత 
గణితసారసం గ్రహమునకు భాషాంతరీకరణము. ఇందలి పద్ధతులు మాత్రమే 
పయి[గ్రంథమునుండి తెనిగింపబడీనవిగాని లెక్కలన్నియు మల్లనార్యుని చేత 
స్వతంత్రముగా గల్పింపబడినవీ.'' 


వీరేశలింగంగారు ఇలా వ్రాసినట్టీ '“మూలమునుండి పద్ధతులు, సూత్రములు 
గ్రహింపబడినవే కాని *'యుదాహరణములన్నియు గవి స్వంతముగ గల్బించినవే'' అని 
నిడుదవోలు వెంకటరావుకూడ తమ “తెలుగు కవుల చరిత్ర'లో వ్రాశారు. 


కొన్ని కొన్ని లెక్కలలో మూలంగా ఇచ్చినంత పెద్ద అంకెలు ఇవ్వలేదు. అందుకు 
ఒకవేళ ఛందస్సు అడ్డు వచ్చిందేమో! స్థాలీపులాకంగా చూస్తే సొంతంగా కల్పించిన 
వాటికన్నా అనుసరించినవే ఎక్కువగా కనబడతాయి. 


అప్పటి సంఘ విశేషాలకు అచ్చు మచ్చు 
సాంతంగా అనుకరించినా, స్వతంత్రంగా కల్పించినా మొత్తంమీద మల్లన 


తెలుగువాళ్ళకు మంచి పుస్తకాన్నే ఇచ్చిపోయాడు. దీనివల్ల ఆనాటి కొలమానాలు, నాణెపు 
విలువలు, కొన్ని సాంఘిక విషయాలు తెలుస్తున్నాయి. 


“పరగ రెండుపాళ్ళు బంచిన ధన రాశి 
నిచ్చె రాజు మగుడ నేడుపుట్లు 
బ్రజలకిల్ల నాల్లుపాళ్ళ సమములై (మగు) 
రాశి మొదల ధాన్యరాశీ యెంత? 


పంట మూడుపాళ్ళు బంచిన ధనరాశి 
నైదుపుట్ల పందు మవనివిభుడు 
ప్రజలకెల్ల నాల్లు భాగములకు నొక్క 
సరిగ మొదలి ధాన్యసంఖ్య ఎంత?" 


అనే లెక్కలలో అధికారి పంపకం పాళ్ళను రాజు మళ్ళా ప్రజలందరికీ ఇవ్వడం 
వంటి సాంఘిక సంప్రదాయం తెలుస్తున్నది. ఒక చిన్నం డబ్బులకు దళహీనమైన శొంఠి 
పలమెడు ఇచ్చేవారని ఒక లెక్కలో చెప్పాడు. అగరు, కస్తూరి, కర్పూరం, కుంకుమ 
మొదలైన సామగ్రులను పేర్కొన్నాడు. చదరంగపు వడ్లగింజల లెక్కను ఇచ్చాడు. 


202 సమగ్రాంధ్ర సాహిత్యం 


“మొద లొకట నిల్చి దానిం 

గదియగ దుదికాక రెట్టిగా గూడినచొ 
విదితముగ బల్కు మాకుం 

జదరంగపు టిండ్లకైన సంకలిత మొగి౯'' 


మొదటి గళ్ళో ఒకటి, రెండవదానిలో రెండు, మూడవదానిలో నాలుగు - ఈ 
లెక్కన రెట్టించుకొంటూ పోతే మొత్తం 64 గళ్ళకు ఎంత వస్తుందో మాకు చెప్పు అని ఈ 
పద్యంలో ప్రన్నించాడు. దీనికి పద్యంలోనే జవాబు చెప్పాడు. 

““శరశతి షట్కచంద్ర శరసాయకరంద్ర వియన్న గార్ని భూ 
ధర గగనాబ్ధి వేదగిరితర్య పయోనిధి పద్మజాస్య కుం 
బర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహవి 
స్త రమగు రెట్టిరెట్టి కగు సంకలితంబు జగత్రసిద్ధికి౯.”' 


అన్నాడు. మన భారతీయ పద్ధతిలో ఒక్కొక్క ఆంకెకూ కొన్ని సంకేతాలుంటాయి, శర 
అంటే అయిదు (మన్మథుడి శరాలు అయిదు కనుక), శశి అంటే ఒకటి (ఆకాశంలో 
చంద్రుడు ఒక్కడే గనుక), షట్కం అంటే సహజంగా ఆరే. ఈవిధంగా పరిభాషలో చెప్పిన 
మాటలకు అంకెలు వేసుకొంటూపోతే జవాబు వేస్తుంది. అలా వచ్చిన సంఖ్య: 
1844674407370955 1615. 


పద్యంలో మొదట శర- అయిదు, శఫి- ఒకటి, షట్క- ఆరు మొదలైన అంకెలిచ్చాడే, 
మరి జవాబులో మొదట అవి లేవే అని ఆశ్చర్యపోకండి. మన సంప్రదాయ ప్రకారం 
అంకెలు వెనుకనుంచి వేసుకురావాలి. అయిదు, ఒకటి, ఆరు అనే వరుసలోనే ఆఖరు నుంచి 
అంకెలు కనబడతాయి చూడండి. 


ఇవేకాక నానావిధ వినోద సమస్యలను ఇచ్చాడు. మచ్చుకు ఒకటి. 


“ఆరునొక్కట్ల నొడ్చుగా నమరబెట్టి 
యంనగుణకంబుచేతను నమరబెంచి 
సారిది వర్ణించి జనులకు జోద్యముగను 
హిమకరోపమలబ్దంబు నెరయవచ్చు.'' 


1. 11, 111 అనే అంకెను 1,11, 111 అంకెతో గుణిస్తే 12345654321 వస్తుంది. 


మహావీరాచార్యులగారి గణీతసార సంగ్రహంలో ఎనిమిది ప్రకరణాలు వున్నాయి. 
మల్లన మూలంలోని గణిత విధానాలనే స్వీకరించాడని అభిజ్ఞులు చెప్తారు. ప్రాచ్యలిఖిత 
[గ్రంథాలయంలో ఈ గ్రంథానికి పదమూడు తాళపత్ర ప్రతులు (0 2283 నుండి 02295) 
వున్నాయి. ఒక కాగితం ప్రతి వుంది (౨ 2282), అన్నీ అసమగ్రాలే లభ్యమవుతున్నా, 
పావులూరి మల్లన గణీతం అంతా కూడా అచ్చుపడలేదు. తిరుపతి దేవస్థానం వాళ్ళు 
కొంతమటుకే అచ్చువేశారు. 'భారతి' పత్రికలో తిమ్మూవజ్ఞల కోదండరామయ్యగారు 


వేములవాడ భీమకవి 203 


కొంత ప్రకటించారు. (1953 జూలై సంపుటి 30 - సంచికలు 7-9), లీలావతి గణితానికి 
తెలుగు వ్యాఖ్య వ్రాసిన వేదము లక్ష్మీనారాయణశాస్త్రిగారు వావిళ్ళ సంస్థకోసం పూర్తి 
(గ్రంథాన్ని పరిష్కరించి అచ్చుకు 1964కు ముందే సిద్ధం చేశారు. 


దశవిధ గణితమనీ కూడా పేరు పొందిన ఈ పావులూరి గణితం చారిత్రక 
విద్యార్థులకు పనికివచ్చే మంచి పుస్తకం. 


వేములవాడ భీమకవి 


సాహిత్య చరిత్రకారులకు ఇప్పటికీ పెద్ద సమస్యగా మిగిలిపోయిన కవులలో వేములవాడ 
భీమకవి ఆద్యుడు. ఇతడు రచించినట్లు చెప్పుకొనే పుస్తకాలో ఏ ఒక్కటీ నేడు లభించదు. 
ఇతడు చెప్పాడని భావించే చాటువులో ఏది నిజంగా ఈయన చెప్పిందో తీల్చలేము. 
ఎందరో తెలుగు కవులు ఇతణ్ణి నుతించారు. ఇతని తిట్లూ, దీవనలూ, మహిమలూ 
కథలకింద చెప్పుకొంటున్నారు. అయినా యితని కాలమేదో ఎవరూ ఇప్పటికీ సరిగ్గా 
నిర్ణయించలేదు. నన్నయగారిని నుతించడానికి ముందుగా ఇతజ్జే శ్రీనాథుడు నుతించాడు. 
కాబట్టి ఇతడు నన్నయగారికన్నా పూర్వీకుడని కొందరంటారు. ఇతని పుస్తకాలను 
నన్నయగారు నాశనం చేయించారని అప్పకవి పుట్టించిన అపవాదును పురస్కరించుకొని 
ఇతడు నన్నయగారి సమకాలికుడని మరికొందరంటారు. ఇతడు చెప్పినవి లోకంలో 
ప్రచారం పొందిన చాటువులను ఆధారం చేసుకొని, వాటిలో పేర్కొన్న చారిత్రక 
పురుషుల కాలాన్నిబట్టి ఇతని కాలనిర్ణయం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అన్ని 
చాటువులనూ నమ్మితి ఇతడు రెండు మూడు వందల సంవత్సరాలు సజీవంగా ఉండి 
ఉండాలి; 


ఇతడు నన్నయగారి సమకాలికుడు కాకపోయినా నన్నయగారి తరువాతా, 
తిక్కనగారికి ముందూ జీవించి ఉంటాడని కొందరి ఊహ. ఇతర భాషా సాహిత్యాల 
సాక్ష్యాలనుబట్టి ఇతణ్జీ పద్నాలుగో శతాబ్దానికీ తీసుకువెళ్ళిన వాళ్ళూ ఉన్నారు. 
కందుకూరి వీరేశలింగంగారు ఇతణ్జి 1340-50ల మధ్యవాడని చెప్పారు. భీమకవి వ్రాసిన 
పుస్తకాల పేర్లు వినడమేగాని చూడలేదని చెప్పిన పింగలి సూరన్న కాలం క్రీ.శ. 1550. 
భీమకవి 1350 ప్రాంతాలవాడైతే క్రీశ 1550 నాటికే, అంటే రెండువందల ఏండ్లలోనే 
పుస్తకాలు దొరకడం మానేస్తాయా? ఖీమకవిని నుతించిన మొట్టమొదటివాడు శ్రీనాథుడు. 
1380-1450 ప్రాంతాలవాడు. తనకు యాఖై సంవత్సరాల పూర్వపు వాడిని శ్రీనాథుడు 
నన్నయగారికన్నా ముందుగా పిర్కొంటాడా? 


వ్యక్తిత్వం, విశేషాలు 


థీమకవి నన్నయగారీకన్నా ప్రాచీనుడు కాకపోయినా తిక్కనగారి కాలానికి 
దగ్గరగా చాళుక్య యుగంలో ఉండి ఉంటాడనిపిస్తున్నది. ఇతని చాటువులవల్లా, ఇతణ్ణి 


204 సమగ్రాంధ్ర సాహిత్యం 


గురించి ఇతరులు చెప్పిన వాటివల్లా ఈయన వ్యక్తిత్సం ఎలాంటిదో, ఇతని కాలం ఏదో 
మొదలైనవి మనం కూడ ప్రత్యేకంగా పరిశోధన చేద్దాం. ఏం తేలుతుందో చూద్దాం. 


భీమకవి, చాటువులు ఉదాహరణలు 


“ఘనుడన్‌ వేములవాడ వంశజుడ; దాక్షారామభీమేశనం 
దనుడన్‌; దివ్యవిషామృత ప్రకటనాకావ్య ధుర్యుండ; భీ 
మన నా పేరు; వినంగ జెప్పితి దెలుంగాధీశ కస్తూరికా 
ఘనసారాదిసుగంధ వస్తువులు వేగం దెచ్చి లాలింపురా?' 


ఈ చాటువులో కవి సంబోధించిన తెలుగాధీశుడు ఎవడో చరిత్రకారులు 
నిర్ణయించలేకపోతున్నారు. దానికి కారణం మన చరిత్రలో 'తెలుంగాధీశుడు' అనే 
బిరుదుగాని, పేరుగాని ఉన్న రాజులు లేకపోలేదు. ఆ పేరున్నవాళ్ళ కాలానికి భీమకవిని 
లాక్కొఫస్తి అతడు మరీ అర్వాచీనుడయిపోతాడు. అందుచేత 'తెలుంగాధీశ అనే మాటను 
'కళింగాధీశ అని మార్చివేస్తి ఈ చిక్కు ఉండదని భావించి కొందరు 'కళింగాధీశ అనే 
పాఠాంతరం చూపెట్టారు. మరికొందరు 'వెలుంగాధీశ అనే మాటను సప్లయి చేశారు. 
అయినా 'తెలుంగాధీశ అనే పదాన్ని మార్చకూడదు. కారణమేమిటంటే భీమకవిని 
స్తుతించిన మొదటి తెలుగుకవి శ్రీనాథుడీ పద్యాన్ని పాత జ్ఞాపకాల పొరలలోంచి 
గుర్తుచేసుకునే తానూ ఒక చాటువు చెప్పాడు. అది - 


““అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ। కస్తూరికా 
ఫిక్షాదానము చేయురా సుకవిరాడ్చృందారక శ్రేణికిన్‌ 
దాక్షారామ పురీవిహారవర గంధర్వాప్సురో భామినీ 
వక్షోద్వయ కుంభికుంభములపై వాసించు దద్వాసనల్‌”. 


భీమకవి చాటువులోనూ, (శ్రీనాథుని చాటువులోనూ మూడు సమాన పదాలు 
ఉన్నాయి. అవి: ఒకటి “తెలుంగాదీశ'। రెండు “కస్తూరికా'; మూడు '“దాక్షారామ' అనేవి. 
ఇద్దరూ సమకాలికులు కారు కాబట్టి ఈ తెలుంగాధీశులు వేరు వేరు వ్యక్తులే అయినా 
బిరుదుమాత్రం అదేకావచ్చు. ఇంతకు ముందు తెలుంగాధీశుణ్ణి తాను మెచ్చుకునే కవి 
కస్తూరికాఘనసారాధి సుగంధ వస్తువులు యాచించిన పద్యం గుర్తుకువచ్చే శ్రీనాథుడు తన 
చాటువును ఈ పద్ధతిలో చెప్పాడనుకోవడంలో తప్పులేదు. 


తెలుంగాదీశుడు ఎవడో తేలకపోయినా ఈ చాటువువల్ల భీమకవి దాక్షారామ 
భీమేశనందనుడనీ, దివ్య విషామృత ప్రకట నానాకావ్యధుర్యుడనీ తెలుస్తున్నది. ఈ కవికీ 
సుగంధద్రవ్యాలంటే ప్రీతి కాబట్టి మంచి రాజసం గల వ్యక్తి అని ఊహించవచ్చు. 
మడిమాన్యాలూ, అగ్రహారాలూ అడగక కస్తూరి, పచ్చకర్ప్చూరం మొదలైనవి తెచ్చి 
లాలించమనడంలో కవియొక్క స్వాతంత్రం, భోగలాలసత్వం ప్రస్సు టమవుతున్నాయి. 


వేములవాడ భీమకవి 205 


చెయ్యి చాపీ యాచిస్తూ, దాతను 'రా' కొట్టడంలో కవియొక్క పై చేయి కనబడుతున్నది. 
అన్నట్టు శ్రీనాథుడు కూడ తన దాతను ఇలాగే ' రా! కొట్టాడు. 
ప్రస్తుతం మనకు లభ్యమయ్యే చారిత్రక ఆకరాలవల్ల 'భీమకవిని గురించి ఈ చాటువు 
మూలంగా మాత్రమే మనం తెలుసుకోగలము. మరొక చాటువు తీసుకొని దానివల్ల ఏమి 
తెలుసుకోగలమో చూద్దాము. గా 
ప్రస్తుతం బస్తరు, జయపురం సంస్థానం మొదలైన ప్రదేశాలున్న సీమని 
రాజరాజనరేంద్రుని కాలంలోనూ, ఆ తర్వాతనూ 'త్రికళింగం' అని పిలిచేవారు. దీనికి 
చక్రకూటం రాజధాని. ఈ రాజ్యాన్ని చోడగంగు పాలించేవాడు. ఇతణ్ణి చూడటానికి 
ఒకసారి వేములవాడ భీమకవి వెళ్ళినట్లుంది. “కవీశ్చరుడు వచ్చా'డని ప్రతీహారిచేత 
రాజుగారికి కబురుపెట్టాడు. “పేరు కనుక్కోమని రాజుగారు అదేశించారు. అప్పుడు 
భీమకవి ఈ పద్యాన్ని ప్రాసి పంపాడట. 
“శాపాను గ్రహ వటువును 
రాపాడెడీ కవుల నెత్తి రంపం బనగా 
భూపాలసభల బూజ్యుడ 
నాపీరే భీమనండ్రు నరవర। వినుమా!” 


ఈ పద్యాన్ని చదువుకొన్నా, అందులోని శాపానుగ్రహవటువు, కవుల నెత్తిరంపం 
వంటి మాటలను తేలికగా కొట్టిపారవేయడమేకాక “కవి కింత తల విరుసా' అని కళింగేశ్వర 
చోడగంగు కోపపడ్డాడు. "ఇప్పుడు కాదు; సందడిలో ఉన్నాను; అది తీరాక రమ్మను”' 
అని చెప్పి పంపించాడు. భీమకవికి ఒళ్ళు మండింది. తన శాపపటుత్వం చూపడానికి ఈ 
క్రింది పద్యం చెప్పాడు. 

వేములవాడ భీమకవి వేగమె కళింగగంగు తా 

సామము మాని కోపమున సందడిదీరిన రమ్ము పౌ మ్మనెన్‌ 
మోమును జూడ దోష మిక ముప్ఫదిరెండు దినంబు లావలన్‌ 
జామున కర్థమం దతని సంపద శత్రుల జేరుగావుతన్‌'' 


కవిగారి శాపంవల్లనో, కాకతాళీయంగానో కళింగ గంగురాజ్యుం పరహస్తగత 
మైంది. వాస్తవానికి రాజు చెప్పిన 'సందడి' రాజకీయ వ్యవహారాలు కావచ్చు. 
రాజరాజ నరేంద్రుని తరవాత రాజ్యానికి వచ్చినా కుళోత్తుంగచోళుడు తెలుగుదేశంలో 
ఉండక దక్షిణాదిని పెద్ద సామ్రాజ్యం పాలిస్తూ ఉండేవాడు. అతని తరపున ఇక్కడ 
రాజప్రతినిధులు ఏలుతూ ఉండేవారు. వాళ్ళు స్థిరపడి రాజ్యాన్ని హస్తగతం చేసుకోకుండా 
ఉండాలని కుళోత్తుంగుడు వాళ్ళను త్వరత్వరగా బదిలీలు చేస్తూ ఉండేవాడు. కళింగగంగు 
ఈ మార్చులను అదనుగా తీసుకొని ఏమి చేశాడో ఏమో అతనికీ, చాళుత్య చోళులకూ 
వైరం వచ్చింది. కుళోత్తుంగుని సామంతుడు కోన ఇమ్మడి పోతరాజు దండెత్తి 
'్రకళింగేశ్చరుని జయించి కళింగదేశపు మదపుటేనుగులను తెచ్చి రాజేంద్రచోడునికి 
ఇచ్చాడు. ఓడిపోయిన కళింగ గంగు దేశాలు పట్టాడు. 


206 సమగ్రాంధ్ర సాహిత్యం 


తరవాత కొంతకాలానికి ఒకచోట రాత్రి చీకటిలో ఈ కళింగ గంగు కాలుజారి 
పాతరగోతిలో పడ్డాడట. అంత బ్రతుకు బ్రతికిన మహారాజు ఇప్పుడో కాలిదివ్వటీ 
అయినా లేకపోయిండే అని ఆకోశించాడట. ఇది భీమకవి యింటిముందే జరిగిందో, లేక 
ఫీమకవి అటు వచ్చాడో, ఆ దుఃఖాన్ని విని “ఎవరు నువ్వు?” అని ప్రక్షించాడట. 
“భీమకవి చేసిన జోగి''నని అతడు ఏడ్చాడట. నామాట ఊరికే పోతుందా” అని 
భీమకవి గర్వంగా ఈ పద్యం చెప్పాడట : 


“రామునమోఘ బాణమును, రాజశిఖాయణీకంటి మంటయుర్‌. 
దామరచూలి వ్రాతయును, దారకవిద్విషు ఘోరశక్తియున్‌ 

భీము గదావిజృంభణ, ముపేంద్రుని చక్రము, వజ్రి వజమున్‌ 
వేములవాడ భీమకవి వీరుని తిట్టును రిత్తపోవునే?-1 


ఈ పద్యం విన్నాక కళింగగంగు 'క్షమించ'మని కవిగారి కాళ్ళపై పడ్డాడట. అప్పుడు 
భీమకవి కరుణించి ఈ పద్యం చెప్పాడట. 


“వేయిగజంబు లుండ పదివేల తురంగము లుండ నాజిలో 
రాయల గెల్చి సబ్జనగరంబున బట్టము కట్టుకో వడిన్‌ 
రాయకళింగగంగ! కవిరాజు భయంకరమూర్తి సూడు దా 
బోయిన మీనమాసమున బున్నమపోయిన షష్టినాటికిన్‌.''? 


11, ఈ పచ్యానికే పాఠాంతరంలాంటిది ఒకటి ఖీమకవిగారి దాటువుగా ప్రచారంలో ఉంది. అది ; 
“విసరుహగర్భు వ్రాతయును విష్ణుని చక్రము వజ్రివజమున్‌ 
దెసలను రామబాణము యుధిష్టిరుకోపము మౌనిశాపమున్‌ 
మసకపు పాముకాటును కుమారుని శక్తియు గాలు దండమున్‌ 
బశుపతి కంటిమంటలును టండితవాత్యము రిత్తపోవునే?'' 


2. ఈ దీవన చాటువులో “కవిరాజు భయంకరమూర్తి చూడ దాబోయిన మీనమాసమున'' అని ఒక 
పాఠం ఉంది. 

'పోయినే అనే పదం భూతకాలాన్నే సూచిస్తుంది. రాబోయే కాలం గురించి చెప్పాలంటే 
“వచ్చే మీనమాసంలో' ఆని అనాలీగాని “పోయిన మీనమాసమున' అనకూడదుకదా। అందుకే 

'“రాయకళింగగంగు కవిరా జభయంఠరమూర్తి జూడగా 

బోయెను మీనమాసమున బున్నమి పోయిన షటష్టినాటికిన్‌.'' 
అనే పాఠం కొందరు కల్పించారు. ఇది అంత తృప్తికరమైనది కాదు. పద్యం డొంకతిరుగుడుగా 
ఉంటుంది. 'రామునేమోఘబాణమును' అనే దాటువులో 'కవిచీరుని తిట్టు' గురించి చెప్పాడు 
గనక ఈ దీవన దాటువులో దానినే వాడుకొని సవరణ చేస్తే తెలుగు పలుకుబళ్ళకు విరుద్ధం కాని 
పాఠం వస్తుంది. 

“చూడు' అన్నది దిద్దినపాఠం; సూడు అన్నది సాధుపాఠం. ఈ మాటకు వైరము, పగ, 
కసి, కక్ష, విరోధము అనే అర్థాలున్నాయి. ద్రావిడ భాషలలో ''సూళ్‌” అనే పదానికి శపథం, 
ప్రతిన, శాపం అనే అర్థాలున్నాయి (ి.£.0.2260). “సూడు దా బోయిన" అన్నదానికి 'శాపం తాను 
పోయినన్‌' అని అరం. 


వేములవాడ భీమకవి 207 


అని దీవించాడట. ఆ బలంవల్ల కళింగగంగు మళ్ళా తన రాజ్యం సంపాదించుకొన్నాడట. 
ఈ దీవనలో భీమకవి రాయలను గెల్చి రాజ్యం సంపాదించుకోమన్నాడు. ఈ రాయలు 
కోనఇమ్మడి పోతరాజు పెద్దన్నగారైన రాయలని చాగంటి శేషయ్యగారి అభిప్రాయం. 
తమ్ముడు జయించిన ప్రదేశం అన్నగారి ఏలుబడిలో వుండి వుంటుంది. 


అప్పటి మానం - సౌరమానం 


ఈ చాటువులవల్ల భీమకవి శాపానుగ్రహదక్షత మాట అలా వుంచి అతని ప్రాచీనత 
తెలుస్తున్నది. రాజరాజ నరేంద్రుని కాలంలోనూ, అటు తరువాత కొంతదాకానూ మన 
దేశంలో సౌరమానం ప్రచారంలో వుండేది. మాసాలను మేషమాసం, వృషభమాసం అని 
పన్నెండు రాసుల పేర్లతో పిలిచేవారు. భీమన తన దీవనలో 'మీన మాసమున 
పున్నమిపోయిన షష్టినాటికిన్‌'' అన్నారు. అతడు సౌరమానం ప్రచారంలో ఉన్నప్పటి 
వ్యక్తేనని మనం నికరంగా తేల్చుకోవచ్చు. 


ఈ చాటువులలోని సజ్జ్ఞనగరం ఎక్కడుంది? పిఠాపురానికి, చాళుక్ణ్క భీమవరానికి 
దగ్గరలో ఒక సజ్ఞనగరం ఉందని శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు 'కళింగ సంచికలో 
వేసిన భూగోళపటంలో సూచించారు. గోపాలకృష్ణమూర్తిగారి ఉద్దేశంలో భీమకవి తిట్టిన 
రాజకళింగగంగు అనంతవర్మ చోడగంగడేవుడే. ఇతని కాలం క్రీ.శ. 1076-1147 అని 
గోపాలకృష్ణమూర్తిగారు అంచనా వేశారు. క్రీ.శ. 1118లో ఉత్కళం కళింగం నుంచి 
వేరయిందనీ. కాలచుర్యులు అనంతవర్మను ఓడించారనీ వారు వ్రాశారు. భీమకవి 
శాపకాలం ఈ ప్రాంతాలనే కావచ్చునేమో! 


భీమకవి నల్లసిద్ధి ఆనే రాజుపైన ఒక పద్యం చెప్పాడు. అది ఆయన రచించిన 
నృసింహపురాణంలోనిదని లాక్షణికులు ఉదాహరించారు. అది - 


“వాండిమి నల్లసిద్ధి జనవల్లభు డోర్చిన రాజు భీతుడై 
యాండ్రను గానకుండా వృషభాంకము బెట్టికొనంగ జూచితో 
నేం డిది యేమి నీ వనుచు నెచ్చెలు లెల్ల హసింప నంతలో 
మూండవకంటితోడి దొర మూర్తివహించిన మొక్కి రంగనల్‌.'" 


ఈ పద్యంలోని ప్రాసవల్ల భీమకవి ప్రాచీనత స్పష్టమవుతుందని కొందరంటారు. 
ఇటువంటి ప్రాసలను నన్నెచోడుడు వాడాడు కనుక భీమకవి కూడ ఆ కాలంవాడేనని 
చెప్పాలని వారీ వాదం. ఈ పద్ధతి ప్రాసలు నాచన సోముని కాలం దాకా ఉన్నాయి. 
కాబట్టి ఇది ప్రాచీనతకు గురుతు కాదని వీరేశలింగంగారి అభిప్రాయం (ఆంధ్రకవుల 
చరిత, పుట 207). దీనిని మన్నించి భీమకవి కాలం ఎప్పుడై ఉంటుందో చూద్దాం. నాచన 
సోముని కాలం 1430 ప్రాంతాలు. శ్రీనాథుని కాలం 1380-1450. కాబట్టీ ఈ ఇద్దరూ 
సమకాలికులు. తనకాలంవాడైతే భీమకవికి శ్రీనాథుడు నన్నయగారి కన్నా పెద్దపీట 


208 సమగ్రాంధ్ర సాహిత్యం 


వేయడుగనుక “దీర్ణముమీద పూర్ణవిందువు' వాడిన వేములవాడ భీమకవి నాచన సోముని 
కన్నా నన్నెచోడునికే దగ్గరో వుండివుంటాడు. 


ఈ పద్యంలో పేర్కొన్న నల్లసిద్ధి ''పండ్రెండవ శతాబ్బమునంతముననగా బై 
చెప్పబడిన సాగి పోతరాజు కాలమున గడప మండలములోని వల్లూరు పట్టణము 
రాజధానిగా బొత్తపీనాడు, మొదలగు దేశములను పాలించెను' అని చిలుకూరు 
వీరభద్రరావుగారు వ్రాశారు. క్రీ.శ. 1162లో మైలమ భీముని కాలంలో ఉదయచోడుని 
దండనాయకులైన నల్లసిద్దయ్య, సిద్దమయ్యలు అనే ఇద్దరు వ్యక్తులున్నారు. వీళ్ళలో ఒకడు 
నృసింహపురాణంలో పిర్కొన్నవాడు కావచ్చునేమో; 


విలక్షణ పద్యం 


ఇతని నృసింహ పురాణంలోనిదేనని కస్తూరిరంగ కవి తన “ఆనంద 
రంగరాట్బందం' లో మరొక పద్యం ఉదహరించాడు. అది : 


మానేవేనాథుడు గంగా 

స్నానాంతరము సకల దానములు మహా 
దీనులగు విప్రకోటికి 

సేనా దయతోడ నిచ్చి శివు సేవించెన్‌.” 


ఈ పద్యం రెండు విధాలుగా విలక్షణమైంది. ఒకటి 'స్నాన' అనే పదంలోని “సః 
కారానికీ 'దాన' అనే పదంలోని “ది కారం యతిమైత్రిగా చూపిస్తుంది. ఈ యతి మన 
తెలుగులో అరుదేగాని తమిళంలో దీనిని 'తగరం-నగరం' అని వాడుకగా 
చెప్పుకొంటారు. ఈ యతిని గురించి మన ప్రాచీన లాక్షణికులు ఏమీ చెప్పలేదు.* ఈ 
పద్యంలోని రెండవ విలక్షణం ఏమిటంటే - “సీనాదయతోడ' అనే మాట వాడడం. ఈ 
గ్రామీణ వ్యావహారిక రూపం భీమకవి వాడీందేనా? 


భీమనగారి చంపకం అఖండయతి ప్రయోగం అంటూ పొత్తపి వెంకటరమణ కవి తన 
లక్షణ శిరోమణీలో ఈక్రింది పద్యం ఉదహరించాడు. 


“వెలవెలబారి తాల్మి గడు వేగెద వగ్గి ముడింగి దీధితుల్‌ 
పాలుపరి కుందివందినను బోటియపోలెను వాసినూచి చం 
దలగతినొంది చిక్కితి గృశాంగుడనైతి శశాంక నీవునున్‌ 
గళితసురంగ మంగళ వికాసవిభాతిని కుందసాగతే' 
3. ఆంధ్రుల చరిత్ర, రెండవ భాగం (1912), పుట 257. 
4. కొందరి ఉద్దేశంలో భీమకవి కవిజనాశ్రయం వ్రాశాడు. దీనికి లాక్షణికులు పరంపరగా చెప్పుకొనే 
సంప్రదాయాన్ని ఇంకా సాక్ష్యంగా చూపెడతారు. భీమకవి నిజంగా లాక్షణికుడెతీ కవిజనాశ్రయం 


వ్రాస్తే ఈ యతిని చెప్పడా? ఈ పద్యం భీమకనికృతం కాదు. రంగకవి పొరబడి ఉదహరించా 
డంటారా? ఆ పొరబాటు భీమన కవిజనాశ్రయం వ్రాశాడనటంలో కూడా వుంటుంది. 


వేములవాడ భీమకవి 209 


ఈ పధ్యాన్ని పొత్తపివారు ఒకందుకు ఉదహరిస్టీ, మనం ఇంకొకందుతు 
ఉపయోగిద్దాం. దీని ఆఖరి పాదంలోని 'గళితసురంగ మంగళ అనే సమాసం చూశారా? 
అందులోని 'సురంగ' అనే మాటను ప్రాచీన కవులు మాత్రమే మొదట వాడేవారు. 
నన్నెచోడుడు యథావాక్కుల అన్నమయ్య దీనిని మొదటిసారి ఉపయోగించిన 
ప్రాచీనులు. వేములవాడ భీమకవికూడా ప్రాచీనుడనీ, అప్పటికాలంవాడు కావచ్చుననీ 
ఊహించడానికి ఈ పద్యంలో 'సురంగ' శబ్దం పనికి వస్తున్నది. 


ఈ పొత్తపి వెంకటరమణ కవే భీమన ప్రార్థనా పంచకంలోనిదంటూ 
'శ్రీలలనాతనూభవ' అనే పద్యాన్ని ఉదహరించాడు. మన్యథుణ్ణి కృత్యాదిలో నుతించడం 
నన్నెచోడుని కాలంనాటి కవుల ఆచారం అనుకుంటే ఒక పద్యంలో ప్రత్యేకంగా 
మన్మథుణ్ణి ప్రార్థించిన భీమకవి కూడ ఆ కాలంవాడే అనుకోవచ్చు. దశకుమార చరిత్రలో 
కేతన కూడా మన్మథుణ్జీ నుతించాడు. భీమకవి నన్నెచోడునికీ, తిక్కనగారికీ నడుమ 
ఉండవచ్చు. 


చారిత్రకంగా చూస్తే ఆధారరహితాలూ, అసంగతాలూ ఎన్నో భీమకవి గురించి 
అప్పకవి చెప్పాడు. అతడు చెప్పిన చాలావాటిని పరిశోధకులు తోసిరాజన్నారు. 
ఇంకొకళ్ళు వ్రాసిన పుస్తకాలూ, పద్యాలూ భీమకవికి అప్పకవి అంటగడితే కోప్పడిన 
పరిశోధకులు, 'అదే అప్పకవి మరొక కవిదని స్పష్టంగా చెప్పిన ఒక చాటుధారను 
భీమకవిదే కావచ్చు' నంటున్నారు. 


“నెల్లూరి తిరుమలయ్య ఆరవచోట తకారంబు నిలిపి తన గుజ్జమును దొంగలించిన 
శ్రీపతిరాజు పోతరాజును నేడు దినంబులకుం జావందిట్టిన చాటుధారో' అంటూ అప్పకవి 
ఈ క్రింది పద్యం ఉదహరించాడు. 


“హయ మది సీత, పోతవసుధాధిపు డారయ రావణుండు, ని 
శృయముగ నేను రాఘవుడ, జాహ్నవి వారధీ, మారు డంబనా 
ప్రియతనయుండు, లచ్చన విభీషణు, డా గుడిమెట్ల లంక, నా 
జయమును పోతరక్కసుని చావును నేడవవాడు సూడ్తుడీ.”' 


ఈ పద్యంలోని పోతరాజు అప్పకవి చెప్పిన శ్రీపతిరాజు పోతరాజు కాడనీ, అతడు 
త్యాగి పోతరాబనీ చరిత్రకారుల ఊహ. ఎందుకంటే, గుడిమెట్ల పాలించినది త్యాగివారే 
కనుక. ఈ త్యాగివారి వంశంలో చాలామంది పోతరాజులు ఉన్నారు. అందులో మొదటి 
పోతరాజే ఈ పద్యంలోని పోతరాజని చాగంటి శేషయ్యగారి ఊహు. ఇంతకూ ఈ 
పోతరాజుకు లచ్చన అనే తమ్ముడున్నాడో లేడో తెలియదు. ఆ లచ్చన తన పాలిటీ 
విభీషణుడైనాడని చాటుకవి చెప్తున్నాడు. మారుడనేవాడు తన రామాయణంలో 
హనుమంతుడయ్యాడన్నాడు. ఈ మారుడు కామదేవుడైన మన్మథుడా? లేక మారుడనే 
వ్యక్తియా? పోతరాజుకు గుల్డింమీద ప్రేమ పుట్టించిన మన్మథుడా? లేక 'సాహిణి' 
మారుడెవడైనా ఉన్నాడా? అతడు 'సాహిణి' మారుడే అయితే, శాంతం పాపం! 


210 సమగ్రాంధ్ర సాహిత్యం 


రామాయణంలోని ఆంజనేయుని స్వామిభక్తిని మెచ్చుకొని శ్రీరాములవారు సంతత 
కటాక్షవీక్షణాల కరుణించేవారు. అయితే ఈ భీమాయణంలో ఆంజనేయుడైన 'సాహిణి' 
మారుణ్ణి శివుని మూడోకంటి వీక్షణాలతో కవిగారు 'డీవించారు'. వేములవాడ భీమకవి 
పదునొకండవచోట హకారంబు నిలిపి మోడుగడియలకు రామగిరి దుర్గమున 
ముత్తికదిగిన మారుని జావదిట్టిన చాటుధార. 


“చక్కదనంబు దీవియగు సాహిణిమారడు మారుకైవడిన్‌ 
బొక్కి పడంగలండు చలమున్‌ బలము౯గల యీ చళుక్యపుం 
జొక్కనృపాలు డుగ్రుడయి చూడ్కుల మంటలు రాలజూచినన్‌ 
మిక్కిలి రాజశేఖరుని మీదికి వచ్చిన రీత్తవోవునే?'' 


“హయమది సీత' లోని మారుడూ, “చక్కదనంబు దీవియగు సాహిణి 
మారుడూ'”' వేరు వేరు వ్యక్తులనుకోవాలి. ఇంతకూ సాహిణి మారనపై మూడవ కన్ను 
తెరచిన రాజశేఖరుడు ఎవరు? ఆ చొక్క నృపాలుడు మొదటి కుళోత్తుంగ చోళుడే అని 
చాగంటి శేషయ్యగారంటారు. 


అద్భుత పద్యాలు 
ఈ చొక్కనృపాలునిపై భీమకవి చెప్పిన చాటువులని రెండు 'అద్భు తమైన పద్యాలు 

ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి చొక్కనృపాలురం వారు మల్లెపందిరి స్తంభానికి కాలు 
ఆనించి కూర్చున్నారట. ఆయన భీమకవిగారి మహత్తును పరీక్షించాలని “కవిగారూ, ఈ 
కణ స్తంభాన్ని చెట్టుగా మార్చగలరా?'' అని ప్రన్నించారట. కవిగారు 'ఓ' అని ఒప్పుకొని 
ఈ పద్యం చెప్పారట. 

“ఆనీతాభ్యుపదాన శృంఖలపదాభ్యాలంబిత స్తంభమా! 

నేనే వేములవాడ భీమకవి నేనిం జిత్రకూటంబులో 

భూనవ్యాపిత పల్లవోద్భవ మహాపుష్పోప గుచ్చంబులన్‌ 

నానాపక్వ ఫలప్రదాయివగుమానాకల్ప వృక్షాకృతిన్‌.'' 


భీమకవి ఈ పద్యం చెప్పగానే ఆమల్లై సాలరాట కొమ్మలతో, ఆకులతో, చిగుళ్ళ తో, 

పువ్వులతో మహావృక్షమైపోయిందట. “మేజిక్కు' చేయమని అడిగిన చొక్క 
నృపాలుడు రాటకు అనిన తన కాలు తీసుకోవడం మరచిపోయాడు కాబోలు! ఆ కాలు 
చెట్టులో ఇరుక్కొనిపోయిందట. దానిని ఊడదీసుకొలేక చెట్టును యథా ప్రకారంగా 
రాటగా మార్చమని ప్రార్థించాడట. కవిగారు మళ్ళా ఇంకో పద్యం చదివారట. అది: 

“శంభువర ప్రసాదకవిసంఘవరేణ్యుడ నైన నా వచో 

గుంభన చేయ నెంతో యనుకూలత నొంది తనూనభావనన్‌ 

గుంభిన జొక్క నామ నృపకుంజరు పందిటి మల్లెసాలకున్‌ 

స్తంభమురీతి నీతనువు దాలిచి యెప్పటియట్ల యుండుమా!'' 


వేములవాడ భీమకవి 211 


ఈ పద్యం చెప్పగానే చెట్టు రాటగా మారి రాజు ఆరాటం పొగొట్టిందట. ఇటువంటి 
అద్భుత కార్యాల గురించి చెప్పుకోవడానికి బాగానే ఉంటుందిగాని వాటిని చేయడానికి 
మంత్రశక్తికన్న తంత్రశక్సి చాలా అవసరం. వేరే సాధనాలు లేక నోటిమాట తోనే ఇంత 
మేజిక్‌ చేయడం అసంభవం. గోలకొండ మిరియాలు తాటికాయలంత ఉంటాయంటే 
నమ్మవచ్చుగాని ద్వారబంధాలు పట్టవంటే నమ్మలేము. భీమకవి ఒక చొక్కనృపాలుని 
కాలంలో ఉండేవాడని నిర్ణయించడానికీ ఈ పద్యాలు మనకు ఒకవేళ పనికి రావచ్చును. 


తిటు కవిత్వంలో దిటలు 
తు ట 


అసలు చొక్కనృపాలుణ్జీ చూడడానికి మొట్టమొదట వెళ్ళినప్పుడే భీమకవి చెప్పిన 
పద్యమంటూ ఒక సీసపద్యం ప్రచారంలో ఉంది. తిట్టుకవిత్సంలో దిట్టలైన కొంతమంది 
కవుల పేర్లు ఈ పద్యంలో ఉన్నాయి చూడండి: 


“గడ్తియలోపల దాడీకడిగి ముత్తునియగా 
దిట్టిన మేధావి భట్టుకంటె 
రెండుగడెల బ్రహ్మదండియుండ్లన్నియు 
డుల్లదిట్టిన కవి మల్లుకంటె 
మూడుగడియలకు మొనసి యత్తిన గండి 
పగులదిట్టిన కవిభానుకంటె 
నరజాములోపల జెరువునీ ళ్లింకంగ 
దిట్టిన బడబాగ్ని భట్టుకంటె 
నుగ్రకోపి నేను నోపుదు శపియింప 
ర్రమ్మరింప శక్తి గలదు నాకు 
వట్టి మాన జిగురు పుట్టింప గిట్టింప 
బిరుద వేములాడ భీమయకవిని.' 


ఈ పద్యంలో చెప్పిన మేధావి భట్టు, కవిమల్లుడు, బడబానలభట్టు పదిహేనవ 
శతాబ్దానికి ముందుకు రారు. అందుచేత వీళ్ళకు ప్రాచీనుడైన భీమకవి వీళ్ళను పిర్కొని 
నొక్కనృపాలుని వద్ద పద్యం చెప్పడం కుదరదు. కాబట్టి ఈ పద్యాన్ని ఎవరో కట్టి 
భీమకవికి అంటగట్టారనుకోవాలి. 

Tu Nh నాకారు 
పి.సి. సర్కార్‌ వంటి మహా ఐంద్రజాలికులు సైతం మంత్రాలవేల్లా మహిమలవల్లాకాళ 


ద్ధికుశలతతో, నేర్చుగా, యాంత్రిక తాంత్రిక సాధనాలతోనే అద్భుత మాయా దృశ్యాలను సృ 
ష్టీస్తారని సాధికారంగా చెప్పగలడు. 


E 


212 సమగ్రాంధ్ర సాహిత్యం 


అన్నట్టు ఈ చొక్కనృపాలుడు మొదటి కులోత్తుంగుడని, అతనిమీదనే భీమకవి ఈ 
పద్యాలు చెప్పి ఉంటాడని చాగంటి శేషయ్యగారి ఊహ. కులోత్తుంగ చోళుడు తమిళ 
దేశంలోనే ఉండి ఆ భాషాకవులనే పోషించినట్లు తెలుస్తున్నది. కాని తన తండ్రిలాగ తెలుగు 
కవులను ఆదరించాడనడానికి ఆధారాలేవీ లేవు. _- 


సమన్వయం 
మొత్తంమీద 'హయ మది సీత', '"చక్కదంబు దీవి, 'ఆనీతాభ్యుపదాన', 
'శంభువరప్రసాద' అనే నాలుగు పద్యాలలోని చారిత్రక విషయాలనూ సమన్వయం 
చేయడానికి కూడ అవకాశం లేకపోలేదు. 


“హయ మది సీత' చాటువులోని త్యాగిపోతరాజు చాగంటి శేషయ్యగారనుకొనే 
మొదటి పోతరాజుకాక రెండవ పోతరాజు అవుతాడు. ఇతని శాసనం ఒకటి క్రీశ. 1199 
లోనిది. ఇప్పుడు బెజవాడ కనకదుర్గ గుడిలో ఉంది. ఈ రెండవ పోతరాజుకాలం 
చాళుక్యపుం జొక్కనృపాలుని కాలానికీ కూడ సరిపోతుంది. మూడవ కులోత్తుంగ 
చోళుడే అతడని భావించవచ్చు. ఇతనికీ, ఓరుగల్లుకూ సంబంధముంది. 


మూడవ కులోత్తుంగ చోళ చక్రవర్తి క్రీ.శ. 1195లో పుదుక్కోటలో వేయించిన ఒక 
శాసనంలో ఇలా ఉంది: ''యుద్ధములో భయంకరులైన వడుగరును (తెలుగువారిని) 
సాధించి వేంగీమండలమును తన అధికారము క్రిందికి తీసుకువచ్చిన పిదప అతడు 
స్వర్ణవర్షమును కురిపించి బంగారు నగరమైన ఉరంగైలో ప్రవేశించెననియు చెప్పబడినది. 
ఈ విషయములు ఎంతవరకు సత్యమైనవో తెలియదు. ఉరంగై నగరము ఓరుగల్లు 
(ఒరుంగల్లు- వరంగల్లు) నగరమే... ఇతడు స్వర్గవృష్టి కురిపించి ఉరంగై నగరమును 
ప్రవేశించినట్లు చెప్పుటవలన ఈతడు యుద్ధమున జయించి కాక బంగారు నాణెములను 
కాకతీయోద్యోగివర్గమునకు లంచముగా వెదజల్లి ఉరంగై నగరమును ప్రవేశించినట్లు 
ఊహింపవలసి యున్నది" అని తెలుగుభాషా సమితివారి మూడవ సంపుటి (పుట 
222)లో మల్లంపల్లి సోమశేఖరశర్మగారు వ్రాశారు. 


కులోత్తుంగ చోళునికి చొక్కనాయనారని నామాంతరం ఉండి. దీనికీ చాగంటి 
శేషయ్యగారు శాసన ప్రమాణాన్ని (కవితరంగిణి- 1, పుట 249) చూపించారు. మూడవ 
కులోత్తుంగుడు క్రీ.శ. 1178-1266లో పాలించాడని ఆయన ఒప్పుకొన్నారు. 


ఈ చాటువులలో 'చక్కదనంపుదీవి' అనేది 'రామగిరి దుర్గమున ముత్తికదిగిన 
సాహీణీమారని జావదిట్టిన చాటుధారో' అని అప్పకవి చెప్పాడు, ఈ రామగిరిదుర్గం 
కరీంనగరు జిల్లాలో ఉంది; వరంగల్లుకు దగ్గరే. 


6. కుందూరి ఈశ్చరదత్తుగారి 'ప్రాచీనాంధ్ర భూగోళం' - పుట 79, 


వేములవాడ ఖీమకవి 213 


వేములవాడ భీమకవి చెప్పినదే అంటూ అప్పకవి ఇంకొక చాటుధారను 
ఉదహరించాడు. ఇందులో చక్కని కవిత్వం కూడా ఉంది. 


“ గరళపుముద్ద లోహ మవగాఢమహాశనికోట్లు సమ్మెటల్‌ 
హరునయనాగ్ని కొల్మి యురగాధిపు కోరలు పట్టుకార్లు ది 
కృ్కరటిశిరంబు దా లయకాలుడు కమ్మరి వైరివీరసం 
హరణగుణాభి రాముడగు మైలమభీమన ఖడ్గసృష్టికి౯.”' 


ఈ చాటువులోని మైలమ భీమన చారిత్రక వ్యక్తే. 


ఇంతకు ముందు ప్రకరణంలో అమృతనాథుడు, మరికొందరు గురించి 
చెప్పుకొంటున్నప్పుడు, 'ఏరువనాడును పాలించిన నలుగురు భీమనలను గురించి 
తెలుసుకున్నాం. అందులో మైలమ భీమునికాలం క్రీ.శ. 1101-1124 అని విశదమయింది. 
ఇతని తల్లి మైలమదేవి క్రీశ. 1098లో దాక్షారంలో ఒక శాసనం వేయించింది. 
భీమేశ్వరదేవరకు అఖండ దీపదానాన్ని చేసింది. ఆ సంవత్సరం ఆమె దాక్షారంకు 
వెళ్ళినపుడు ఆమెతోపాటు రెండవ కుమారుడు భీముడు కూడ తోడువెళ్ళాడేమో. 
స్థానికుడైన భీమకవి ఆ వీరుని ఖడ్గవిద్యాపాఠాన్ని చూచి ఈ పద్యం చెప్పాడేమో. 


సంకలన కర్తలు ఉదాహరించిన 'ఏరువ భీమ నీ పగతురెక్కని కొండలు...” అనే 
పద్యంలో ఏరువ భీముడనే పేరు ఉంది. 'గరళపుముద్దులో మైలమ భీముడని ఉంది. ఇద్దరు 
అభిన్నులని భావించి ఈ భీమనృపాలుని సచివుడైన దాన రాజుకు 'రామగోపాల 
చరితము' నంకితమిచ్చిన భీమ మనిషి వేములవాడ భీమకవి అవి విశ్వసించి ఆ దానరాజు 
కాలాన్ని శక సంవత్సరాల లెక్కలో తక్కువ చెప్పిన రాచిరాజు సీసమాలికను ఆధారం 
చేసుకొని కాలనిర్ణయం చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో నిడుదవోలు వెంకటరావుగారు 
ప్రసిద్ధులు. ఆద్యులు. ఆయన తమ 'తెలుగు కవుల చరిత్రలో (మద్రాసు యూనివర్సిటీ 
ప్రచురణ) వేములవాడ భీమకవిని గురించి వ్రాస్తూ, “ఈతడు క్రీ.శ. 1100-80 ప్రాంతముల 
విలసిల్లెనని పూసపాటి రాచిరాజు విరచిత మాలికను బట్టి నిర్ణయించితిని (చూ. భారతి, 26 
సంపుటి, ౩వ సంచిక, పుటలు 137-139)" అన్నారు. 


వెంకటరావుగారు “చూ, భారతి” అన్నారు కనక సదరు భారతిని చూశాను. 
అందులో “పూసపాటి రాచిరాజు'' అనే కవి గురించి తెలియజేశారు. ““కృతిభర్హయ్రైనను, 
కృతికర్ణయైనను నీతడు విద్వత్కవి యనుటకు సందియము లేదు. ఇక స్పష్టముగా 
రాచిరాజ కృతమని చెప్పదగినది, మనకు లభ్యమగుచున్నది వసిష్టగోత్ర క్షత్రియుల 
సీసమాలిక. ఈ మాలికలో భీమకవి రచించినది రామగోపాల చరిత్రమనియు, నది 
పూసపాటివారి వంశీయులలో నొకడగు భీమరాజునకు దండనాథుడైన దానరాజునకు 
కృతియనియు దెలియుచున్నది. ఈ మాలికలో దానరాజు కాలముగూడ దెలుపబడినది... 
గిరి-7, నిధి-9, గగనం-0, ఇందు-1: అనగా శా.శ. 1097 (+78 = 1175 క్రీశ). దానరాజు 


214 సమగ్రాంధ్ర సాహిత్యం 


కాలము క్రీ.శ. 1175 కావున నాతనికి కృతినిచ్చిన వేములవాడ భీమకవియు 1150-70 
ప్రొంతముల వాడని స్పష్టముగా చెప్పవచ్చు. ఇంతవరకు చాటుపద్యముల నాధారముగా 
జేసుకొని సందిగ్గముగా నిర్ణయించిన విషయము నీ మాలిక నిస్సందేహముగా 
స్థిరపరచుచున్నది. ఈ యుదంతము కవుల చరిత్రకు క్రొత్త విషయము” అని 
నిడుదవోలువారు భారతిలో బాశారు. 


ఈ వ్యాసాన్నే ఆధారం చేసుకొని కవితరంగిణి రచించిన చాగంటి శేషయ్యగారు ఆ 
పుస్తకం 8-వ సంపుటిలో '“'శ్రీ వెంకటరావు పంతులుగారి శ్రమ, పరిశోధనములవలన నీ 
రాచిరాజు రచించిన సీసమాలిక లభించుటచే భీమకవి కాలము నిస్సంశయముగా 
నిర్దారణమైనది... రాచిరాజు రచించిన వసిష్టగో త్ర క్షత్రియుల సీసమాలికను వెంకట్రావు 
పంతులుగారొకమారు దయతో నాకొసగినందున జూచితిని'' అని వ్రాశారు. 


ఒక గడ్డుసమస్యగా నిలిచిపోయిన కవికాల నిర్ణయం ఇంత అసందిగ్గంగా తేలడం 
సాహిత్య చరిత్రలో కీర్ణించదగిన విషయం. అయితే దేనిమీద ఆధారపడి ఇటువంటి 
నిర్ణయం చేయాలో ఆ సాక్ష్యం ప్రామాణికమైనదేనా? రాచిరాజు సీసమాలిక ఎక్కడిది? 
అచ్చుపడిందా అముద్రితమా? ఏ గ్రంథాలయంలో ఉంది? ఎలా దొరికింది? మొదలైన 
విషయాలను వెంకటరావుగారు తమ భారతి వ్యాసంలో చెప్పనేలేదు (ప్రామాణిక చరిత్ర 
కారులు తమకు దొరికిన ఆకరాలను, ప్రమాణాలను అడుగడుగునా అధోజ్ఞాపికలలో 
నైనా చెప్పడం అవసరం. అదే రివాజు. ఈ సంప్రదాయాన్ని వెంకటరావుగారు ఈ 
సందర్భంలో ఎందుకు అనుసరించలేదో దురవగాహం). 


చెప్పవలసిన భారతి వ్యాసంలో చెప్పకపోయినా, రాచిరాజు సీసమాలిక తమకెలా 
లభ్యమైనదీ ఇంకొకచోట చెప్పారు. నటశ్రీ దువ్వూరి జగన్నాథశర్మగారు పరిష్కరించి 
ప్రకటించిన 'తెలుగు పారాశరీయహోర - విజయరామ రాజీయము” అనే పుస్తకానికి 
పీఠిక వ్రాస్తూ శర్మగారు రచించిన, ప్రచురించిన గ్రంథాలను చెప్పి “ఈ గ్రంథము లీనా 
డలభ్యములైనను చారిత్రకంగా నెంతేని విలువగలవి. మరియును భావి పరిశోధకులకు, 
చరిత్రకారులకునవి మిక్కిలి ఉపయోగకరములు. వాని యుపయోగమెట్టిదో ఈ క్రింది 
యుదాహృత విషయమును బట్టి గ్రహింపనగును. నేను మద్రాసు విశ్వవిద్యాలయం 
పక్షమున తెలుగు కవుల చరిత్ర వ్రాయుచు వేములవాడ భీమకవి కాలం నిర్ణయించుటకు 
శర్మగారు ప్రకటించిన పూసపాటి రాచిరాజు విరచితముగు సీసమాలిక (పై 
గ్రంథములలోనిదే) యెంతేని యుపయోగించినది. దాని ననుసరించి నేను నిర్ణయించిన 
భీమకవి కాలం క్రీ! శ 1170 ప్రాంతమని యంగీకృతమైనది. ఆంధ్ర కవితరంగిణికారులగు 
చాగంటి శేషయ్యగారును దీని నామోదించి తమ గ్రంథమున నెలకొల్పిరి' అని 
నిడుదవోలు వారు కృతజ్ఞత చెప్పారు. 


7... ప్రాప్తిస్థానం: నటశ్రీ ప్రచురణాలయం, కోటగేటువద్ద, రామచంద్రపురం, గోదావరి - వయా 
రాజమండ్రీ. 


వేములవాడ భీమకవి 215 


ఈ నటశ్రీ జగన్నాథశర్మగారు ఇటీవల 'మాధవవర్మ - మైలమభీమ' అనే పుస్తకం 
రచించి ప్రకటించారు. అందులో పూసపాటివారి మూలపురుషుడైన మాధవవర్మ రచించిన 
“జనాశ్రయ' మనే సంస్కృత ఛందస్సును అదే వంశంలో ప్రసిద్ధుడైన మైలమభీమన 
పోషణలో ఉండే వేములవాడ భీమకవి 'కవిజనాశ్రయ'మనే పేరున తెలిగించాడని రుజువు 
చేయడానికి ప్రయత్నించారు. 


నటశ్రీ జగన్నాథశర్మగారు ప్రకటించిన రాచిరాజు సీసమాలికలో వత్సవాయివారి 
వంశానికి మూలపురుషుడు దానరాజనీ, అతడు చంద్రవర్మచే వత్సవాయిని కానుకగా 
పొందాడనీ, ఈ బహుమానపు తారీఖు క్రీ.శ 1175 అనీ ఉంది. అయితే ““వత్సవాయివారి 
మూలపురుషుడు సాగిపోతరా''జయినట్లు వత్సవాయి గోపరాజున కంకిత మీయబడిన 
“రామవిలాస'మను గ్రంథములో ఏనుగు లక్ష్మణకవి వ్రాశాడు. “గణపతి దేవునికి 
బూర్వము వత్సవాయి అను నింటిపేరు గల రాజకుటుంబమే లేదని స్పష్టముగ చెప్ప 
వచ్చును. సాగి పోతరాజు కాకతి గణపతి దేవచక్రవర్తి కాలమున కృష్ణాతీరమున 
గుడిమెట్టలో రాజ్యము చేయుచుండెనని బెజవాడ మొదలగు ప్రదేశములలో గల సాగి 
పోతరాజు శాసనముల వలననే బోధపడగలదు'' అని చిలుకూరు వీరభద్రరావు 


వ్రాశారు.!ి 


క్రీశ 1175లోనే వత్సవాయి కనుక, దానరాజు, చంద్రవర్మ అనే వ్యక్తులు చారిత్రక 
పరీక్షకు నిలబడకపోవచ్చు. ఈ తారీఖునుబట్టి వేములవాడ భీమకవి కాలనిర్ణయంలో 
తొందరపడకూడదు. 


రాచిరాజు సీసమాలిక పూర్తిపాఠం లభ్యమవుతూంది. దేవిడి జమీందారులు 
ప్రసాదభూపాలుడు రచించి ప్రకటించిన *'ఆంధ్రవిజ్ఞానం' అయిదో సంపుటంలో 
“రాచిరాజుగారి సీసమాలిక'లో అరోపం క్రింద ఇది ప్రకటితమైంది (పుటలు 2701 నుండి 
2703). ఇందులో వశిష్టగో త్ర క్షత్రియుల ఇంటి పేర్లు ఉన్నాయి. ఇది 56 పాదాల సీసపద్యం. 
క్రీ.శ. 1458లో ఉన్న రాచిరాజు దీన్ని వ్రాశాడని అందులోని తప్పీళ్ళవల్ల తెలుస్తుంది. 
అయితే ఈ సీసమాలిక ప్రక్షిప్తం. దీనిని ఎవరో అర్వాచీనులు సృష్టించారు. ఈ సాహిత్య 
ఫోర్టరీని దువ్వ్యూరివారు ప్రకటించారు. ఈ సీసమాలిక అంత ప్రాచీనం కాదని రుజువు 
చేయడానికి ఒక్క ఉదాహరణం చాలు. ఇందులోని ఛప్పన్న కుటుంబాలలో నంద్యాల 
కృష్ణంరాజుగారిది కూడా ఒకటని ౩7వ పాదంలో స్పష్టంగా ఉంది. నంద్యాల కృష్ణంరాజు 
సుప్రసిద్ధుడు. పింగళి సూరపరాజుగారి కళాపూర్ణోదయం అంకితం పుచ్చుకొన్నాడు. 
ఇతడు క్రీ.శ. 1550 ప్రాంతాలవాడు. ఇతని గురించి నూరేళ్ళ ముందు 1458లో ఉన్న 
రాచిరాజు ఎలా వ్రాయగలడు? ఎవరో ఎందుకో సృష్టించినదే తప్ప ఈ సీసమాలిక 
రాచిరాజుది కాదు. భావి పరిశోధనవల్ల ఈ ఫోర్జరీ చేసినదెవరో బయటపడవచ్చు. 


8. అంధ్రుల చరిత్రము - 5వ సంపుటము (1936) పుటలు 73, 74, 


216 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ శతాబ్దపు తొలిరోజులలో, విజయనగర సంస్థానంలో ఒక పెద్ద దావా 
చెలరేగింది. దీన్ని “పెద్ద దావా' అంటారు. ఇందులో గురజాడ అప్పారావుగారికాలం 
వ్యయమైంది. అప్పారావుగారి పుత్రులు గురజాడ రామదాసుగారు ఆ దావా సంగతి ఇలా 


చెప్పారు. 


“విజయనగర సంస్థానాధీశుల చరిత్ర నిశ్చయముగ శాపదష్టమే! విజయనగర రాజుల 
వంశమూ నిరంతర ధారగా సాగినది కాదు! రెండేసి, మూడేసి తరముల కొక్కక్క విరుపు 
కలిగి దత్తతాను క్రమణయైైన గాకుండా వారీ జ్ఞాతివర్గమున వేరొక శాఖలో మొగసంతతి 
వారెవరో రాజ్యానికొచ్చుట తటస్థించుచుండెను. ఈ కారణము చేతనే వారి ఆది 
కుటుంబమున ఆఖరి పురుషుడగు శ్రీ ఆనందగజపతి మహారాజావారు గుజరాతుల చరిత్ర 
రాజతరంగిణీవలె తమ వంశచరిత్ర వ్రాయించ నుద్యమించిరిగానీ అది సాగలేదు! వారి 
మరణానంతరం సంస్థానంపై వారసత్వపు వ్యాజ్యము వచ్చిన ధనవంతులు విశాలమయిన 
పలుకుబడిగల మహరాణీల చేతిలో వారి పూర్వ వంశావళులన్నిచో ట్లా వ్యాజ్యావసర 
ములకు అనువైనట్లు మార్చివేయబడ్డది'' (చూ... దువ్వూరి వారు ప్రచురించిన తెలుగు 
పారాశరీయ హోర విజయరామ రాజీయము పుట-౫) 


ఆ పెద్ద దావాలో ఒక వైపునుంచే కాదు ఇరుపక్షాలవాళ్ళూ వంశవృక్షాలనూ, పాత 
వివరాలనూ దిద్ది పారేశారు. తమకు ఇబ్బందికరమైన గ్రంథాలను వెలుగు చూడనివ్వలేదు. 
తమకు అనుకూలమైన వాటిని సేకరించో, సృష్టించో ప్రకటించారు. తమ ఆథ్రితులచేత 
తమకు అనుకూలమైన వంశావళులు తయారు చేయించారు. దువ్వూరి జగన్నాథశర్మగారు 
కళింగసీమలోని కొన్ని క్షత్రియ కుటుంబాలకు విధేయులు. వాళ్ళ శ్రేయోభిలాషి 
“ఏనాటినుంచో క్షత్రియ కీర్ణినే ఆశ్రయించి యున్నానని ఆయన చాటుకొన్నారు (చూ... 
తెలుగు పారశరీయహోర - పుట). వారు తమ వాదానికి భిన్నముగా 
““ప్రబంధావళులందు బద్దెము లుండెనేని - అవి ఫోర్టరీలనదగినవే!'' అని స్పష్టపరిచారు. 
(అదే పుస్తకంలో పుట ౫1౧). 


దువ్వూరి వారు ప్రకటించిన రాచిరాజు సీసమాలిక కూడ ఫోర్టరీయే అని 
ఆంతరంగిక సాక్షారాలవల్ల రుజువైంది. ఈ ఆకారాన్ని నమ్ముకొని నిడుదవోలు 
నెంకటరావుగారు, చాగంటి శేషయ్యగారివంటి ధీమంతులు పొరపాటు కాల నిర్ణయాలు 
చేయడం దురదృష్టకరం. 


ఇంతదాకా భీమకవి చాటువులనూ, అతని పద్యాలని ఇతరులు ఉదహరించినవీ 
చర్చించి భీమకవిని గురించి కొంత తెలుసుకొన్నాం. ఇక అతణ్ణి ఏయే కవులు, ఏయే 
కాలాలలో నుతించారో, అలా నుతించేటప్పుడు ఏయే విషయాలు చెప్పారో పూర్తిగా 
తెలుసుకొందాం. ఇందువల్ల ఫీమకవి వ్యక్తిత్వం ఇంకా కొంచెం స్పష్టంగా బొమ్మ 
కడుతుంది. 


వేములవాడ భీమకవి 


J. 


శ్రీనాథుడు (1380- 1458) 


కొరవి గోపరాజు (1430-1490) 
(ఈ కాలపువాడే అయిన 
లాక్షణికుడు అనంతుడు 
కవిజనాశ్రయంలోని పద్యాలను 
అనుసరించినా, ఖీమకవిని 
నుతించలేదు; లాక్షణీకునిగా 
ప్రశంసించనూలేదు. ) 


ఆంధ్రకవి రామయ్య (1450) 


వెల్లంకి తాతంభట్టు (1480-1520) 


(ఖీమకవిని పేర్కొన్న మొదటి 
లక్షణకర్ణ) 


మొల్ల (1500-1550) 
పింగలి సూరన్న (1550) 
పెదపాటి సోమనాథుడు (1550) 


చిత్రకవి పెద్దన (1550) 


లింగముగుంట తిమ్మన (1550) 


పౌత్తపి వెంకట రమణ 
కవి (16...) 


వార్తకవి రాఘవయ్య (1650) 


217 


వేచియింతు వేములవాడ భీముని భంగి 
నుద్దండలీల నొక్కక్కమాటు 


వేములవాడక సుఖియై 

వేములవాడం జరించి వేములవాడ 

దా మెరసిన భీముని సుత 

భీముని బలభీము విముఖత భీముదలంతు౯. 


ఛందోనిబంధన చాతురీధోరేయు వాగ్దానము 
వేములవాడ భీము. (ప్రబంధరత్నావళి, 
పుట 124, పద్యం 422) 


“భీమన అఖండంబు మొదలైన కొన్ని వళులకు 
లక్షణ లక్ష ంబులు చెప్పడు”' 

“ ప్రజ్ఞాలవదుర్విదగ్భ లసంగతంబుగా బెనచి 
తగిలించినా; రతని యంకీతంబు లేవుగావున 
వానిం బ్రమాణింపతగదు''  (కవిచింతామణీ) 


స్తుతగుణోద్యాము నాచనసోము భీము 
భీమన తొల్లి చెప్పెనను పెద్దలమాటయెకాని, 
యందునుండేమియు నేయెడన్నిలుచు టెవ్వరు 
గానరు. 

వాశ్ర్రతోషితదక్షవాటీ మహాస్థానభీము. 
త్రక్షవర ప్రసాదకవితాడ్యుని ' 
వేములవాడ భీముని౯. 

భీమనయు ననంతయును బెద్దనయును 
తాతానయును జెప్పి నట్టి ఛందములుగూర్చి 
ప్రకరణము లొప్పజేసెను బ్రహ్మసంఖ్య 
నొనర లింగముగుంట తిమ్మన యనుకవి. 
భీముని ఫణబంధపీశలంబు 


'“జగతతగణయుతము సంపత్కరంబుగా 


మంచి దనుచు భీము డెంచినాడు”' 


“ఛందం మొదలనే వేములవాడ ఖీమ 


కవిగారి ప్రయోగం ఉన్నది.” 


218 సమగ్రాంధ్ర సాహిత్యం 


కాకునూరి అప్పకవి (1650) ““వికటకవులు కొన్నీ వింతలు గల్పించి 
కవిజనాశ్రయమున గలిపీినారు. వాని గైకొనంగ 
వల దప్రయుక్తంబు లేల సెప్పు భీము 
డెరిగియెరిగి'” ''కవిజనాశ్రయమున 
“శ్రీకాంతా'యని వేములవాడ భీమకవియును."' 


13. పట్టపు సరస్వతీ సోమయాజి (1670) | భీమేశ్వరు డితడు మా నామము వా డనుచు వ్రాసి 
నాలుకతుద వాగ్భామిని బీజాక్షర మా భీమన 
దలచినను గల వభీష్టఫలంబుల్‌. (షృథుచరిత్రము) 


భీమేశ్వర లబ్ధకవితావాచా సిద్ధిగల వేములవాడ 
భీమనార్యుం డొనరించిన జనాశ్రయం 
బనుఛందంబు ( కవితాలగ్షణసారం) 


14. ఓరుగంటి రామకవి (1710) 


15. కూచిమంచి తిమ్మకవి (1716) భీమన చెప్పిన పదియతులను ప్రకారాంతమున 
N వ్రాసుకొన్న పద్యమే ఉంది. 
16. కస్తూరి రంగకవి (1750) 1. ఆదిమకవి భీమన రేచనమీద నంకితముగా 
జప్పినాడు. 
17. పీండిప్రోలు లక్ష్మణకవి (1770-1840) పృథు కుకవి స్వాంభీము భీము 
19. కట్టమూరి కామేశ్చరకవి (?) రమణీయపాకాఖిరాము భీము 


19. శేషధర్మము- లక్ష్మణకవిస్తుతి (?) భీము ననంతు జిత్రకవి పెద్దన సుధీంద్రు 
A 620 జగత్ర్రసిద్ధల!. 


శ్రీనాథుని సాక్ష్యంవల్ల భీమకవి ధోరణి 'ఉద్దండ' లీల అని తెలుస్తున్నది. 
కొరవిగోపరాజు స్తుతివల్ల థీమకవి బలభీముడు, వినుత భీముడు అని గ్రహించవచ్చు. 
ఆంధ్రకవి రామయ్య చెప్పిన దానినిబట్టి భీమకవి ఛందోనిబంధన చాతురీ ధౌరేయుడనీ, 
వాగ్యాముడనీ తెలుస్తున్నది. వెల్లంకి తాతంభట్టు భీమన ఛందస్సును పేర్కొన్న మొదటి 
లాక్షణికుడు. వీరు థీమనథందంలోని ప్రక్షిప్తాలను తొలగించాలన్నారు. అంటే తాతంభట్టు 
కాలానికే భీమనఛందం అనబడేది లీఖకుల 'చౌర్యానికి' పాల్చడిందన్నమాట. ఆంధ్రకవి 
రామయ్యా, తాతంభట్టూ వేములవాడ ఫీమకవిని లక్షణకర్తగా పీర్కొన్నారుగాని ఆయన 
రచించిన కావ్యాలు పీంగలి సూరన్న కాలం నాటికే కనబడవు. పెదపాటి సోమనాథుని 
సాక్ష్యం ప్రకారం భీమకవి నివాసమైన వేములవాడ దక్షవాటీ మహాస్థానంలో ఉన్నదే అని 
గ్రహించవచ్చు. చిత్రకవి పెద్దన స్తుతివల్ల భీమకవి ఈశ్చరప్రసాద కవితాడ్యుడని 
తెలుస్తున్నది. 


కవిజనా శ్రయం వేములవాడ భీమకవి రచించినదే అని వార్తకవి రాఘవయ్య, అతని 
సమకాలికుడు కాకునూరి అప్పకవీ సాక్ష్యమిస్తున్నారు. అయితే అప్పకవి చెప్పిన 


వేములవాడ ఫీమకవి 219 


దానినిబట్టి వికటకవులు కొన్ని వింతలు కల్పించి కవిజనాశ్రయంలో కలిపారని 
తెలుస్తున్నది. ఆ వింతలలో కెల్లా మొదటి వింత కవిజనాశ్రయం వేములవాడ భీమకవి 
వ్రాశాడని ప్రచారం చేయడమే అని మనం ఎందుకు నమ్మకూడదో! 


అప్పకవి కాలం నాటికే కాదు, అంతకు రెండువందల ఏళ్ళకుముందే వెల్లంకి 
తాతంభట్టు కాలానికి ముందుగానే 'ప్రజ్ఞాలవదుర్విదగ్భులు అసంగతంగా  పెనచి 
కవిజనాశ్రయంలో కొన్ని తగిలించారట. ఆ తగిలించిన వాటిలో మొదటిది వేములవాడ 
భీమకవి ఈ గ్రంథం వ్రాశాడనే పుకారు, మొదటి అసంగతం కావచ్చుగదా! 


ఇంతకూ ఆంధ్రకవి రామయ్య 1450లో మొట్టమొదటిసారిగా వేములవాడ భీమకవి 
ఛందోనిబంధన చాతురీ ధ్రౌరేయుడని చెప్పేదాకా ఆ పట్టం అతనికి ఉన్నట్లు కనబడదు. 
ఏమంటే, ఈ 'ఆంధ్రకవి' గారి సమకాలికులో, లేక కొద్దిగా పూర్వులో అనదగ్గ ఇద్దరు 
లాక్షణికులు భీమకవిని లక్షణకర్తగా పేర్కొనలేదు; నుతించలేదు. ఈ ఇద్దరూ అనంతుని 
ఛందం వ్రాసిన అనంతామాత్యుడు, కావ్యాలంకార చూడామణి వ్రాసిన విన్నకోట పెద్దన. 


ఈ లక్షణకర్తలు కవిజనాశ్రయం చూడలేదనుకోవడానికీ వీలులేదు. అనంతుడు 
కవిజనాశ్రయంలోని డజన్లకొద్దీ పద్యాలకు అనుకరణలు వ్రాశాడు. విన్నకోట పెద్దన్న 
కవిజనాశయంలోని దోషాధికారంలో చెప్పిన ఒకటి రెండు పద్యాలను అనుకరించాడు, 
చూడండి. 


““చినిఃడు బురినెమిళులు ముద 

మున నాడెడు నిందగోపములు పాండు నా 

మనికాలమయ్యె నిలలో 

ననగా కాలవిరోధదోష మనిరి కవీంద్రుల్‌. (కవిజనాశ్రయం. దోష 29) 


గ్రీష్మకాలంబు మత్తిలి కేకు లాడె 

నింద్రగోపంబు లిలమీద నెల్లబొడమె 

జాగె ప్రథమాంబువులకునై చాతకంబు 

లనగ గాలవిరుద్ధ సమాఖ్యమయ్యు. (కావ్యాలంకారచూడమణిీ 6-13) 


ఘనదండ కాష్ట కృష్టా 

జినములు సాగయింప నొక్క జినముని చనుదెం 

చెననగ సమయవిరోధం 

బని కవులకు జెప్పు కవిజనాశ్రయు డొనరక£. (కవిజన. దోష 32) 


అమరగ బులితోలును మ 
స్తమునం బలుజడలు దాల్చి సొగతు డొప్పె€. 


220 సమగ్రాంధ్ర సాహిత్యం 


హిమకర శేఖరు గుడి నన 
సమయవిరుద్ధార్థ మగుచు జను సత్కృతులక. (కావ్యాలంకార 6- 134) 


ఇద్దరు ప్రసిద్ధ లాక్షణికులు కవిజనాశ్రయాన్ని ఈవిధంగా అనుకరించినా దానిని 
రచించినట్లు భీమకవిని నుతించకపోవడానికి ఏదైనా కారణముంటుంది. బహుశా భీమకవి 
ఆ గ్రంథాన్ని వ్రాయకపోవడమే పెద్ద కారణం కావచ్చు. భీమకవి కవిజనాశ్రయం 
వ్రాయలేదని తెలుసుకోవడం కన్నా ట్రాసినవేమిటో చెప్పుకోవడం ముఖ్యం. ఇతడు 
రాఘవ పాండవీయం వ్రాశాడంటారు. అది నేడు దొరకదు. శతకంఠ రామాయణం 
రచించాడంటారు. ఆందులోని రెండు పద్యాలను లాక్షణికులను ఉదహరించారు. 
నృసింహపురాణం చెప్పాడు. ఇందులోనివనే ఒకటి రెండు పద్యాలు కూడ లాక్షణికుల 
ఉదాహరణల వల్ల దొరుకుతున్నాయి. చాటువులవల్లా, ఒకటీ అరా పద్యాలవల్లా ఒక కవి 
శైలి, ప్రత్యేకత, భావనాసక్తీ సంతృప్తికరంగా ఆవిష్కరించుకొనలేము. కనీసం ఒక ఘట్టాన్ని, 
ఒక సంపూర్ణ శీర్షికను చదివికిగాని రసానందం కలగదు. 


అటువంటీ ఆవకాశం భవిష్యత్తులో కలగాలని ఆశిద్దాం. 


సుమతి భీమన 


సుమతశతకం ఎంత ప్రసిద్ధమైనదో దాని కర్షృత్వ నిర్ణయంగానీ, కాలనిర్ణయంగానీ 
అంతకు పదింతలు జటిలమైన సమస్యలు: నీతిశాస్త్ర ముక్తావళిని రచించిన బద్దెనే సుమతి 
శతకాన్ని రచించాడని మానవల్లి రామకృష్ణ కవిగారు చెప్పినట్టు ఇంతకు ముందు ఒక 
ప్రకరణంలో చెప్పుకొన్నాం. మొదటిసారిగా “నీతిశాస్త్ర ముక్తావళి'ని ప్రచురిస్తున్నప్పుడు 
దాని పీఠికలో ఈ క్రింది మొదటి పద్యాన్ని చూపించారు. 


శ్రీ విభుడ గర్చితొరి 

క్రావరదళ నోపలబ్ద జయలక్ష్మీసం 
భఖావితుడ సుమతి శతకము 

గావించిన ప్రోడ గావ కమలాసనుడన్‌ 


“ఇతడే సుమతి శతకమును రచించెనని ప్రథమ పద్యము జూచిన దోచును గాని ఈ 
పద్యము నాకు లభించిన యదు ప్రతులలో నొక్కదానిలో మాత్రమే యున్నది. సుమతి 
శతకమునకును దీనికిని పొకభేదము గానవచ్చుచున్నది. జాతీయ వాచకములలో 
భేదమగపడును అని రామకృష్ణకవిగారు స్పష్టంగా రాశారు.! 


1. నీతి శాస్త్ర ముక్తావళి పీఠిక - పుటర్‌, 


సుమతి భీమన 221 


శతకకవుల చరిత్రను రచించిన వంగూరి సుబ్బారావుగారు ఇలా చెప్పారు : 


'' నీతిసారముక్తావళి, సుమతి శతకముల జక్కగ చదివిన వారవి ఏక కర్ణ త్వములని 
యంగీకరింపజాలరు. ఐనను వ్యతిరేక సాక్ష్యము లేనంతవరకు శ్రీ మానవల్లి రామకృష్ణ 
కవిగారు పద్యముననుసరించి బద్దెనయే దీని కర్ణయని తలంచుదుము గాక''? 


అప్పటికి వ్యతిరేక సాక్ష్యం లభించనందువల్ల వంగూరి సుబ్బారావుగారిలాగే వేదం 
వెంకటకృష్ణ శర్మగారు కూడా సుమతి శతకకర్తా, బద్దెనా అఫీన్నులన్న అభిప్రాయానికి 
వచ్చారు. తమ 'శతక వాజ్మయ సర్వస్వం'లో సుమతి శతకంపైన కూలంకష చర్చ చేశారు. 
అందులోని సాగసులు చూపించారు. “బద్దెన మొదట నీతిశాస్త్రముక్తావళిని, ఆ తరువాత 
సుమతి శతకమును వ్రాసియుండెననుట యందించుకయు సంశయింపబని లేదు” అని రాసి 
వెనువెంటనే ఇంకొక పేరో మొదలుపెడుతూ ““సుమతిశతకము నీతిశాస్త్ర ముక్తావశివలెనంత 
ప్రొఢముకాదని” తేల్చారు. 


రెండింటిలోని పాకభేదం వల్లనే సుమతి శతకం. నీతిశాస్త్ర ముక్తావళి వేరువేరు 
రచయితల కృతులన్నభావం ఎవరికైనా కలుగుతుంది. వ్యతిరేక సాక్ష్యం కనబడక కర్తల 
అభిన్నత్వాన్ని కొందరు అంగీకరించారు గాని రామకృష్ణ కవిగారే వ్యతిరేక సాక్ష్యాన్ని 
చూపెట్టకపోలేదు. దానికి కారణం ఉంది. సుమతి శతకాన్ని భీమన వ్రాశాడని చెప్తూ ఒక 
పద్యాన్ని లాక్షణికుడు కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణ సార సంగ్రహంలో 
ఉదహరించాడు. ఇతడు క్రీ.శ. 1740 ప్రాంతాలవాడు. ఖీమన అనే పేరు కనబడగానే దానికి, 
వేములవాడ భఖీమకవికి మనవాళ్ళు ముడీపెట్టేస్తారు. సుమతి శతకం వ్రాసినది ఇతడే అని 
కొందరు అనుమానించసాగారు. చెదలవాడ భీమకవి ఒకడున్నాడని అతడు సుమతి 
శతకాన్ని వ్రాశాడా? అని మానవల్లి రామకృష్ణకవిగారే సందేహించారు. వారు చూసిన 
సుమతి శతకపు తాళ పత్రాలలో ప్రథమ పద్యం భీమకవి పేరున ఉందట. 


రామకృష్ణకవిగారు ఏ ప్రతి చూశారోగాని, మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం 
లోని 0. 1810 నెంబరు తాళపత్ర ప్రతిలో ఈ పద్యం ఉంది. 


శ్రీకరమగ భీమన మును 

లోకమునకు బొగడగా విలోకించి మదిన్‌ 
బాకటముగా సుమతికి మతి 

చేకూడగ సుమతి నీతి చెప్పదొడంగెన్‌. 


గంథాలయంవారి వర్ణనాత్మక కేటలాగులో ఈ ప్రతి చూడడానికి చాలా 
ప్రాచీనమైనదిగా కనబడుతూందన్నారు. “వ్రాత మంచిది కాదు. కన్నడమౌడి గలది. 
తప్పులు పెచ్చు. శైథిల్యము గ్రంధపాతములు గలవు” అని చెప్పారు. ఈ ప్రతి సాక్ష్యాన్ని 


2. శతక కవుల చరిత - పుట 62. 
3. శతక వాజ్మయ సర్వసము - పుట 74. 


222 సమగ్రాంధ్ర సాహిత్యం 


కొట్టిపారెయ్యడానికీ వీల్లేదు. భీమన అంటే ఒక్క వేములవాడ భీమనే కానక్కర్లేదు. మనకు 
తెలిసిన ఒకే ఒక్క సుప్రసిద్దునికి అన్నీ అంటకట్టడం మానవ నైజమేగాని చరిత్రకారులు 
అలా చెయ్యలేరు. చాళుక్య యుగంలో ఎందరు ఖీమనలున్నారో, వాళ్ళకు కవులతోగాని, 
కవిత్వంతోగాని ఎంత సంబంధముందో చూసి నిర్ధారణ చేయడం కర్తవ్యం. సుమతీ 
శతకమంత _సుప్రసిద్ధగ్రంథం రచించినదెవరో _తెలుసుకొనడానికి శాయశక్తులా 
ప్రయత్నించడం సాహిత్య చరిత్రకారుల విధి. 


వంగిపరు భీమనప్పయ్య 


ఇతడు క్రీస్తుశకం 900 ప్రాంతాలవాడు. ఆదిలో వేంగీ రాష్ట్రలో ఉండే వైదిక కమ్మ 
బాహ్మణుడు. జైనుడయ్యాక సబ్బినాడుకు వలసవెళ్ళాడు. ఇతని కొడుకులిద్దరూ కవులే. 
అగ్రసుతుడు కన్నడ సాహిత్యంలో అదికవీ, కవిరత్నత్రయంలో మొదటివాడు అయిన 
పంపనగారు, రెండోకొడుకు జినవల్లభుడు. ఇతని బొమ్మలగుట్ట శాసనంలోనే 
తొలిసారిగా తెలుగు కంద పద్యాలు కనబడుతున్నాయి. కుమారులలాగే భీమనప్ప య్య 
కూడా కవిత్వం చెప్పాడో, అందులోనూ కందాలు చెప్పాడో లేదో ఇప్పటికి తలియవచ్చే 
అఆకరాలబట్టి చెప్పలేము. 


మల్లియ భీమన్న 

ఇతడు కూడా జైనుడే క్రీస్తుశకం 900 ప్రాంతంవాడే. కవిజనా శ్రయం రచించిన రేచనకు 
తండ్రీ. తాను భీమ తనయుడన, భీమనా గ్రసుతుడనని రేచన మన తొలి లక్షణ గ్రంథంలో 
పేర్కొన్నాడు. మల్లియ భీమన కూడా కవిత్వం తెలిసినవాడే కావచ్చు. కవిజనా శ్రయానికి 
'భీమన ఛందం' అనే ప్రచారం రావడంలో ఇతని ప్రసక్తి ఏమైనా ఉందేమో పరిశోధీంచాలి. 


భీమన ప్రెగడ 
టి 

ఇతడు క్రీ.శ. 1072 ప్రాంతాలవాడు. రాజమండ్రీలోని మార్కండేయ స్వామికి ఆ 
సంవత్సరం దీపదానం చేసి ఒక శాసనం వేయించాడు. శాసన పద్యం ఇతని రచనే అని 
నిడుదవోలు వెంకటరావుగారి ఊహ.* అంతేకాదు ఈ భీమనే రాజరాజ నరేంద్రుని సవతి 
సోదరుడయిన విజయాదిత్యుని కూతురు సోమలదేవి దాక్షారామ శాసనంలోని 
పద్యాలకర్త అనికూడా నిడుదవోలువారు అనుకుంటున్నారు. ఈ భీమన ప్రెగ్గడ 
నన్నయగారి కుమారుడని చాగంటి శేషయ్యగారు భావించారు. 


బంగెన భీమన 


ఇతడు క్రీశ. 1124లో మహమాండలికుడై బెజవాడ రడ్డికం చేసిన సుఖస్థితిని 
రాజైనవాడు. ఒక పద్యమయ శాసనంలో ఇతని పేరు కనబడడం తప్ప ఇతడు కవియన్న 


4. తెలుగు కవుల చరిత్ర - పుట 162. 


సుమతి భీమన 223 


దాఖలాలు లేవు. శాసన పద్య మంజరిలో ఇతని వైనం నాలుగు గద్యపద్యాలలో వుంది 
(పుట 11). నిడుదవోలు వెంకటరావుగారు ఇతని ఈ వైనంతోపాటు మరికొన్ని సంగతులు 
చెప్పి పద్యాలను ఉదహరించారు.” ఈ పద్యం వల్ల బంగెన తమ్మభీమన అగ్రహారాలూ, 
విద్యాదానాలు, హిరణ్య, భూ, గో, కన్యాదానాలూ, సత్రాలు ధర్మం చేశాడు. కృతులు 
చెప్పించినట్టు చాటుకోలేదు. 


ఎల్లమ భీమన, పూరమ భీమనలు 


క్రీ.శ. పదకొండో శతాబ్దంలో డొంగేరు, పంచికుర్రు, చేబోలు ప్రాంతాలలో ఈ 
భీమనామధారులు కనబడతారు. వీరు బుద్ధవర్మ వంశంలోనివారు. ఈ వంశాన్ని దీనానాథ 
కవీంద్ర గాయకులు కీర్ణిస్తూ ఉంటారు. ముక్కంటికాడు వెట్టివల్ల ఈ వంశపురుషుడు 
బుద్దవర్మ డొంగేరు మార్గీత్రయాన్ని శాసనంగా పొందాడు. ఈ అన్వయంలో ఈ క్రింది 

ధి ౧ 
వ్యక్తుల వంశవృక్షం ఒక శాసనంవల్ల తెలుస్తోంది. 


గండడు 


దేసటి పండడు 


విల్లమ భీముడు 


గండడు 


మేడమ పండడు 


పూరమ భీమన 


ఫీమయ పండడు 


ఈ ఏడు తరాల వ్యక్తులలో చిట్టచివరివాడైన భీమయ పండడుమాత్రమే సర్వకళా 
ప్రవీణుడూ, కవీ అని తెలుస్తోంది. చేబోలులోని ఒక శాసనంలో ఇతని కవితా శక్తులు 


ఇలా కీర్తించబడ్డాయి. 


5. అదే పుస్తకంలో పుట 232. 


224 సమగ్రాంధ్ర సాహిత్యం 


తలపుసదర్ధ భావమును తద్గత సూక్తులు గూఢవర్ణనల్‌ 

గొలుసుకొనంగ ప్రావడులు గోరిన భంగినవచ్చి ముట్ట గో 

మల గతి దేశీ మార్గముల మట్టుపడుం గటనంబులొప్పనా 

ద్యుల క్రియ జెప్ప నేర్చె నృప ధూర్జటి భీమయపండ డిమ్మహిన్‌. 

చక్కగా దేశి మార్గాలలో ఆద్యుల క్రియ పద్యాలు చెప్పనేర్చిన ఈ 
మహామండలేశ్చర పండయ తన తండ్రి భీమరాజుకు ధర్మార్థంగా కుమారస్వామి దేవరకు 
అఖండ దీపం పెట్టినట్టు శాసనంలో చెప్పాడేగాని తన తండ్రి కవిత్వం చెప్తాడని ఎక్కడా 
పేర్కొనలేదు. ఈ వంశంలో ఇద్దరు భీమనామధారులున్నారు గాని వాళ్ళ సాహిత్య జీవనం 
సంగతి తెలియదు. వీళ్ళు కొన్ని గ్రామాలను వృత్తులుగా పొందినవాళ్ళు. 


వేములవాడ భీమకవి 
ఇతని గురించి విపులంగా ఒక ప్రకరణంలోనే చెప్పుకొన్నాం. 


శ్రీధరుని భీమన 

క్రీశ. 1199 ప్రాంతాలలో శ్రీధర మంత్రి కుమారుడైన భీమన ఒకడు తెలియ. 
వస్తున్నారు. ఏలూరు మసీదులోని స్తంభం మీది శాసనంలోని ఒక పద్యం వల్ల ఈ పేరు 
మాత్రమే తథ్యం. వివరాలు తెలియవు. (శాసన పద్యమంజరి 2-21). 


చెదలవాడ భీమన 

నీతిశాస్త్రముక్తావళి పీఠికలో మానవల్లి రామకృష్ణ కవిగారు ఇతని పేరు చెప్పారు. 
సుమతి శతకం ఇతడు రాశాడా అన్న అనుమానం వ్యక్తపరిచారు తప్ప వివరాలు విశదం 
చేయలేదు. 


చాళుక్య యుగంలో ఇంతమంది భీమ నామధేయులు కనబడుతున్నా వీరిలో ఎవరు 
సుమతిశతకకర్తలో చెప్పలేం. కవి జైనుడై ఉంటాడని సాహిత్య చరిత్రకారులు కొందరు 
భావిస్తున్నారు. 24 జైన తీర్ధంకరులలో సుమతి ఐదవవాడు. అతని పేరు పెట్టుకొన్న 
భక్తుడెవరో ఈ శతకం రచించి ఉంటాడని లేక ఆ జైన తీర్ధంకరుని సంబోధిస్తూ చెప్పిన 
శతకమని అనుకుంటారు. అందుచేత పంపనగారి తండ్రి భీమనప్పయ్యగారి దగ్గర్నుంచి 
ఎనమండుగురు భీమనల గురించి చెప్పుకున్నాం. కవి ఎప్పటివాడో చెప్పడానికి కూడా 
ఆకరాలు తక్కువే కాదు, బొత్తిగా లేవనుకోవచ్చు. విశ్వసనీయమైన పాఠాలున్న ప్రతులు 
చూడకపోతే కవి గురించి, కావ్యం గురించి, కవి కావ్యాల కాలం గురించి నిక్కచ్చి 
నిర్ణయాలు చేయడం కష్టం. సుమతి శతకం మొట్టమొదటిసారిగా 1868లో అచ్చుపడ్డట్టు 
తెలుస్తూంది. ఆ తర్వాత అది ఎన్ని ముద్రణలు పొందిందో ఎన్నాన్ని అసాధు పాఠాలు 
అందులో చేరాయో చెప్పలేం. కులాఖిమానాలతో పాఠాలు మార్చేయడం కూడా 


సుమతి భీమన 225 


జరిగింది. పాత తాళపత్ర గ్రంథాలలో ఏ ఒక్కదానిలోనూ కనబడని పద్యాలను అచ్చువేసి 
దేశంమీదకు వదలడం కూడా జరిగింది. నమ్మదగ్గ వ్రాతప్రతులను ఈ శతకంపై చర్చలు 
జరిగిన సాహితీపరులు ఆట్టే చూపినట్టు కనబడదు. చూడవలసినవి లేకపోలేదు. 


మన ఆంధ్ర సాహిత్యంలోని ఎన్నో గ్రంథాల తాళపత్ర ప్రతులను దేశం 
నాలుగుమూలలనుండి సేకరించి వాటిని కాగితాలమీదకు ఎక్కీంచి, టీకా తాత్పర్యాలు 
రాయించి. ముఖ్యమైన వాటిని ఇంగ్లీషులోనికి అనువదించిన బ్రౌను దొరగారు సుమతి 
శతకం విషయంలో కూడా ఎంతో కృషి చేశారు. మొన్నమొన్నటిదాకా ఆయన సేకరించి 
అనువదించిన సుమతిశతకం వ్రాతప్రతి గురించి తెలుగు దేశానికి తెలియదు. మద్రాసు 
ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో ఇది మూలుగుతూ ఉంది. దీనిని నా మిత్రులు చల్లా 
రాధాకృష్ణశర్మగారు గుర్తించి, పరిష్కరించి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారి 
ప్రచురణగా 1873లో ప్రకటించారు. ఈ ముద్రణలో 150 పద్యాలున్నాయి. వీటిలో 85 
పద్యాలకే |బొను దొరగారి ఆంగ్లానువాదాలు ఉన్నాయి. 


మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో సుమతి శతకానికి తాళపత్ర ప్రతులు 
ఉన్నాయి. వాటి వివరాలు కేటలాగులోని భోగట్లాలను బట్టి ఇలా క్రోడీకరించవచ్చు. 


D. అత్యంత ప్రాచీనం 
0. 1811 112 ప్రాచీనం 
0. 1812 97 ప్రాచీనం 
D. 1813 80 ప్రాచీనం 
0. 1814 97 ప్రాచీనం 
D. 1815 105 ప్రాచీనం 
0. 1816 110 ప్రాచీనం 
0. 1817 రిక్‌ అత్యంత ప్రాచీనం 
0. 1818 60 ప్రాచీనం 
D. 1819 110 అత్యంత ప్రాచీనం 


ఈ పదింటిలో మూడు మరీ ప్రాచీనమైనవి. మిగతావి ప్రాచీనం మాత్రమే. ఈ 
మాతృకలనుంచి (బౌన్ను దొరగారు ఒక కాగితం ప్రతిని పుట్టించి తమ పండితులలో 
ఎవరిచేతనో 1832 జూలై నాటికీ ముందే సవ్యాఖ్యాన ప్రతిని తయారు చేయించారు, 
ఇందులో 130 పద్యాలున్నాయి. వాటికీ టీకా తాత్సర్యాలున్నాయి. ఈ ప్రతి నెంబరు 
0. 1820. అయితే ఇది కేటలాగు నెంబరు. ఇప్పుడు గ్రంథాలయంలో ఈ నెంబరు చెప్తే 
గ్రంథాన్ని సీబ్బంది తీసి వెంటనే ఇవ్వలేరు. తెలుగు లిపిలోని సంస్కృత గ్రంథాల 
విభాగంలో చేరింది. కోహలాచార్యుని భరతశాస్త్రం మొదలైన గ్రంథాలున్న బైండింగు 


226 సమగ్రాంధ్ర సాహిత్యం 


పుస్తకంలో చేర్చారు. ఇప్పుడు దీని నెంబరు 5.0. 1116 (0. 12994). ఇది ప్రాచీన పాఠ 
నిర్ణయానికి పనికి వస్తుంది. 


బ్రౌను దొరగారు తమ ఆంగ్లానువాదానికి తయారు చేయించిన ప్రతిలో 150 
పద్యాలను చేర్చారు. ఈ ప్రతి, ఏ ఒక్క కేటలాగులోనూ వర్ణితం కాలేదు. అందుచేత 
పరిశోధకుల దృష్టికి రాలేదు. చల్లా రాధాకృష్ణశర్మగారు గుర్డించారు. దీని నెంబరు 
0.3090 అని ఆయన చెప్పారు. అయితే ఈ సంఖ్య ఇప్పుడు మారింది. దీనిని 7౬1, 8. 672గా 
గ్రంథాలయం సిబ్బంది మార్చారు. ఈ ప్రతివల్ల సుమతి శతకం గురించి బోలెడన్ని 
విషయాలు తెలుస్తాయి. 


పూర్వం అచ్చుపడిన సుమతి శతకం ప్రతులలో ఈ క్రింది పద్యం కనబడుతుంది. 


అడీగిన జీతం వీవ్వని 

మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుట కంటెన్‌ 
వడిగల యెద్దుల గట్టుక 

మడిదున్నుక బతుకవచ్చు మహిలో సుమతీ. 


ఈ పద్యాల్ని ఆధారంగా చేసుకొని సురవరం ప్రతాపరెడ్డిగారు శతక రచనా 
కాలాన్ని నిర్ణయించడానికి ప్రయత్నించారు. “'ఎద్దులగట్టుక, మడిదున్నుక'' మొదలగు 
ప్రయోగములు సుమతి శతకములో కనబడతాయి. “కొను'కు 'క' కారాదేశం ప్రాచీనం 
కాదు. క్రీశ. 1470-80 మధ్యకాలంలో ఉన్న దూబగుంట నారాయణకవి తన 
పంచతంత్రంలో ఇటువంటి ప్రయోగాలను చాలా వాడాడు. జనమంచి శేషా ద్రిశర్మగారు 
పదకొండు ప్రయోగాలను పంచతంత్రం పీఠికలో చూపించాడు. సుమతి శతకం వ్యాకరణ 
రీత్యా 15వ శతాబ్దికి వస్తుందని ఈ ప్రయోగాలను నమ్మి ఎవరైనా నిర్ణయిస్తే తప్పులేదు. 
అయితే ఈ పద్యం బ్రౌను వ్రాతప్రతులలో ఎక్కడా లేదు. అచ్చు పుస్తకంలో ఎవరో 
పండితులు చేర్చారు. 


వేదం వెంకటరాయశాస్త్రీగారు సుమతి శతకాన్ని బద్దెన రచించి ఉంటాడని 
ఊహించారు. నన్నెచోడ బద్దెచోడులు ఒకరి తరువాత ఒకరు జీవించి ఉంటారని 
భావించారు. “ఈ ఊహను బలపరచు నాధారములేకపోయినను మరింత 
యనుకూలపరచు విషయమేమనగా బద్దెనది నీతిశాస్త్రము నన్నెచోడుడు ప్రబంధములో 
కథావశమున రాజనీత్యోపదేశమును ప్రవేశపెట్టినారు... సుమతి నామ మిరువురకును 
ప్రియమైనదిగా _కనపడుచున్నది. బద్దెన శతకమున సంబోధనము మాత్రమే 
నన్నెచోడుడన్ననో 'సుమతని కుమార సంభవమున ఒక చక్కని పాత్రగా 
ప్రపోపెట్టినాడు'' అని వ్రాశారు.” 
6. సుజాత పత్రిక P. 15-12-1950 అని వేదం వెంకట కృష్ణశర్మగారు శతక వాజ్మయ సర్వస్వంలో కోట్‌ 


_ చేశారు. 
7. నన్నెచోడుని కవిత్వము - పుట 65. 


సుమతి భీమన. 227 


శత్రువు' దగ్గరకు రాయబారిని పంపి కలను చెప్పనిదే పాడికాదని బృహస్పతి 
మనుమడు 'సుమతి' ని దేవతలు తారకాసురుని వద్దకు రాయబారం పంపిస్తారు. అయితే ఈ 
సుమతి ఏ రాజనీతినీ కుమార సంభవంలో చెప్పడు. శుక్రాచార్యుడు దశమాశ్వాసంలో 
180వ నెంబరు పద్యం నుండి ఒక పదినీతులు ఉపదేశిస్తాడు. నన్నెచోడుని “సుమతి'కి, 
శతకంలోని సుమతికి పేర్లలో బాదరాయణ సంబంధమే తప్ప ఇంకేం లేదేమో! 


అయితే కర్ణ ఎవరైకేనేంగాని, సుమతి శతకంలో కనబడే సామాజిక పరిస్థితులలో 
కొన్ని నన్నెచోడుడు కుమార సంభవంలో చిత్రించిన కొన్ని సమకాలిక సందర్భాలలో 
సారూప్యం కలవే. భావాలు సమానమైనవే. నన్నెచోడుని కుమారసంభవం పౌరాణిక 
ఇతివృత్తంగల వస్తుమయ కావ్యం, అయినా ప్రబంధం కనుక సమకాలిక సాంఘిక 
మర్యాదలు ఎంత రూపాంతరం చెందినా ప్రతిస్పందించకపోలేదు, సుమతి చెప్పిన పద్యాలు 
శతకరూపంలోనివి మన తెలుగు సాహిత్యంలో ఒక్క శతకాలలోనే సమకాలిక సమాజం 
మారువేషం వేసుకొ నకుండా సాక్షాత్కరిస్తుంది. వర్గస్వభావాలు ప్రస్ఫుటమవుతాయి. 


సుమతి శతకాన్ని జైనుడు చెప్పినా, శైవుడు చెప్పినా అతడు ఉన్నతవర్గానికి 
చెందినవాడని, శూ డ్రేతరుడని చెప్పవచ్చు. చదువుకొన్న శూద్రులకు ఉన్నత వర్గాల వాళ్ళు 
భయపడుతున్న కాలమది. ఎదురు చెప్పకుండా దాస్యం చేయవలసిన వర్గంవాళ్ళు 
వైతన్యవంతులై ప్రన్నించడం ప్రారంభిస్తే పాలకవర్గ ప్రయోజనాలు దెబ్బతింటాయి. 
అటువంటి శూద్రుని దగ్గరకు వెళ్ళకూడదు, చెంత చేరనీయకూడదు. దుష్టులకు దూరంగా 
ఉండాలన్న సామెత పూర్తిగా కాకపోయినా ప్రమాదకరమైన వాటికి సాధ్యమైనంత 
ఎడంగా ఉండాలన్న సూత్రం ఈ క్రింది పద్యంలో కనబడుతుంది. 


ఉదకము త్రావెడు హయమును 
మదమున నుప్పొంగుచున్న మత్తేభంబున్‌ 
మొదవు కడనున్న వృషభము 

జదివిన శూద్రుగనిచేర జనదుర సుమతీ 


నీళ్ళు తాగుతున్న గుజ్బ్జము, మదించిన ఏనుగూ, ఆవును దాటబోతున్న ఎద్దూ 
దగ్గర౭ిళ్శితే తంతాయి, తొక్కుతాయి, కుమ్ముతాయి. అలాగే చదువుకొన్న శూద్రుడు 
కూడా అని శతకకర్ణ వర్గంలోని వాళ్ళ భావాలు లోకజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాయి. సుమతి 
భీమన గ్రామకరణమో, లేక కరణాల బంధువో అయి ఉంటాడు. ఆ వర్గ ప్రయోజనాలను 
సంరక్షించే నీతులను చెప్తాడు. ఇతడు 'గోచికి పెద్ద అంగవస్తానికి చిన్న' అన్నట్లు 
మహానగరానికి చెందినదీ, కుగ్రామం అనడానికి వీలులేనిది అయిన జనపదం వాసి 
కావచ్చును. సమకాలిక పాలనా వ్యవస్థలోని మార్పులకు గట్టిగానే స్పందించాడు. 


శాలివాహన శక సంవత్సరాలు 1067 అంటే క్రీస్తుశకం 1145లో తెలుగుదేశపు 
గ్రామీణ వ్యవస్థలో చాలా ముఖ్యమైన మార్చు వచ్చినట్టుంది. ఈ సంవత్సరాన్ని కరణీకపు 


228 సమగ్రాంధ్ర సాహిత్యం 


వృత్తిలో వారందరూ. గుర్తుపెట్టుకోదగ్గదిగా భావిస్తారు.  ఆంతకుముందు 
(గామకరణాలందరూ పంచాణం వృత్తికి సంబంధించిన కర్మశాలులైన కంసాలులు. వీళ్ళను 
ఈ పదవుల నుండి తప్పించి గోపరాజు రామప్రధాని ఆరువేల గ్రామాల కరణీకాలను 
నియోగులకు ఇప్పించాడన్న కథ దేశంలో ప్రచారమైంది. ఈ కట్టుకథలో చారిత్రక సత్యం 
ఇసుమంత ఉండే అవకాశాలు లేకపోయినా ఇది బహుళ ప్రచారంలో ఉండి మెకంజీ 
కయిఫీయత్తు లన్నింటిలోనూ వాటిని చెప్పిన కరణాలు ఏకగ్రీవంగా ఈ కరణీకపు 
జనశ్రుతిని శకసంవత్సరాన్ని చెప్పసాగారు. 


సుమతి శతకంలో కరణాలకూ, కంసాలులకూ గల వైషమ్యం కొటొచ్చినంత 
దిట్టంగా కనబడుతుంది. బ్రౌను దొరగారి ప్రతిలో కరణాలమీద 9 పద్యాలూ, 
అగసాలెలమీద 4 పద్యాలు ఉన్నాయి. శతకకర్ణ చెరిచేయగ సాలిపాందు చేయ 
వద్దంటాడు (91). గ్రామాలలోని కరణాలను, తీర్చరులను తరచుగా మార్చకూడ 
దంటాడు. 


ఒకయూరి కొక్క కరణం 

బొక కీర్చరియైన గాక నొగితరుచైతే 

కకపికలు గాక యుండునే 

సకలంబును గొట్టువడుట సహజము సుమతీ (20) 


కరణం మెతకగా ఉండకూడదు. కర్కశంగానే ఉండాలట. లోకులు సరకు 
చేయాలంటే కరుకుదనం కావాలంటాడు. 


కరణంబు సాదువై నం 

కరి మదముడిగినను పాముగరవక యున్నన్‌ 
ధర తేలు మీటకున్నం 

కర మరుదుగ లెక్కగొనరు గదరా సుమతీ (26) 


ఈ శతకకర్ణ తేలు 'మీటు' తుందని ఇంకో పద్యంలోకూడా చెప్పాడు. 
పాలసునకైన యాపద 
జాలింబడి కీర్చవలదు సరసుడవైతే 
తేలగ్నిబడగ బట్టిన 
మేలెరుగర్‌ మీటుగాక మేదిని సుమతీ (68) 


'తేలుమీటు' అనే ఈ ప్రయోగం కవికాలానికిగాని, ప్రాంతానికీగానీ సూచకం 
కావచ్చును. భట్టుమూర్తి, 'లొట్టయడేటిమాట' అనే చాటువులో 'తాంగుట్టకయున్న 
వృశ్చికము కుమ్మర పుర్వని యాదురే కదా”! అని ప్రాసస్థానంలో “కుట్టు అనే మాటను 
వాడాడు. “దేలుమీటడం' అన్నది ఏ కాలంలో ఏ ప్రాంతాలలో ప్రచారమో 
పరిశోధించాలి. 


సుమతి భీమన 220 


ఆ కాలంలో అగసాలెల అధికారం తగ్గి వెలమల ప్రాబల్యం ఎక్కువవుతున్న 
దనుకోవాలి. శతకకర్ణ వెలమలపట్ల కూడా తన ద్వేష భావాన్ని, చిన్న చూపునూ 
ప్రదర్శించాడు. 


తలనుండు విషము పాముకు 

వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్‌ 
ఖలునకు నాలుక నుండును 

వెలమకు నిలువెల్ల విషము వినురా సుమతీ (46). 


తరువాత అచ్చుపడిన పుస్తకాలలో ఈ పద్యంలోని మూడు నాలుగు చరణాలను 
సంస్కరించి 
“తల తోక యనక యుండును 
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!" 


అని అచ్చువేశారు. అయితే శతకకర్త కాలంలోని పాఠంవల్ల ఆనాటి వర్గ వైషమ్యాలు 
తెలుస్తాయి. పద్మనాయకులు బలపడుతున్న సంధియుగం కావచ్చును. ఇంకో పద్యంలో 
నమ్మకూడని వాళ్ళలో వెలమలను చేర్చారు. 


వెలయాలు సీయు బాసలు 
వెలయగ నగసాలి పొందు వెలమలనుడువుల్‌ 
కలలోన గన్న కలిమియు 
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ (82) 


శతకకర్ణ కాలం నాటికి వేశ్యాలోలత ఎక్కువైంది. అది శృంగారానికి చిహ్నమైంది. 
ఈ శతకంలో ఒకటి కాదు రెండు కాదు 14 పద్యాలు 'వెలయాలు' అన్న సబ్దెక్టుమీద 
చెప్పాడు. నన్నెచోడుడు కుమార సంభవంలో పని కట్టుకుని అష్టామాశ్వాసంలో 
చంద్రోదయ వర్ణన చేశాక 22 గద్యపద్యాలలో జారబజారును చాలా విపులంగా 
వర్ణించాడు (124 నెంబరు నుండి 145 దాకా), విటవిటీజనంబులు గూర్చుండి నటవిట 
గోష్టిలో విట విదూషక నాగరక పీఠమర్ధకుల చతురోక్తి, పరిహాసోకి, వక్రోక్తి, గ్రామ్యోక్తుల 
తగిలి సంభాషిస్తూ తమ మనో వ్యాపారాలను తెలియజేయడాన్ని నన్నెచోడుడు చెప్పి 
ఇంకో పదమూడు పద్యాలలో కామతత్త్వ భేదంబుల గోష్టివాదంబులు విశదం చేశారు 
(అష్టమాశ్వాసం 157 నుండి 170). సుమతి శతకకర్త ఆ కాలంవాడే కాబట్టి 
కుమారసంభవంలోని భావాల వంటివే తన సమకాలిక సమాజంలోనివి శతకంలో 
చెప్పాడు. నన్నెచోడుడు 'రొక్క మీగలుగువాడె మనోజుడు గూలియాలికిన్‌' (8-143) అని 
చెప్పాడు. శతకఠర్త ఇలా అన్నారు. 


కొక్కోక మెల్ల జదివిన 
జక్కని వాడైన, రాబో చంద్రుండైనన్‌ 


230 సమగ్రాంధ్ర సాహిత్యం 


రొక్కా రొక్కము లియ్యక 
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ (35). 
శతకకర్ణ వెలయాలూ, త్రాసు ఒక లాంటివే అన్నాడు. వీసమెటుపక్క అధెకమైతే 
అటే మొగ్గుతారని చెప్పాడు (50). మరునైన, విష్ణుడైనను, సురపతి సుతునైన చంద్రజూటుని 
నైనన్‌ సురకాని ముద్ర ఇవ్వకపోతీ తరుణులు తాకనివ్వరని చెప్పాడు (129). 
వారభామినులకు వలపు లేదన్నాడు (37). ఈ సంగతి చాలా పద్యాలలో విశదం చేశాడు. 


వెలయాలి వలన కూరిమి 

గలుగదు, మరి కలిగెనేని కడతీరదయా 

పలువురు నడిచీ తెరువున 

పురిమొలవదు, మొలిచెనేని పొదలదు సుమతీ (83). 


ఇటువంటి భావాన్నే నన్నెచోడుడు కుమారసంభవంలో మరింత సామాన్య 
ధర్మంగా ఇలా చెప్పాడు. 
ఇలబుట్టదు, పుట్టియుదా 
నిలవదు, నిలిచియును వొక్క నిజమున దిరమై 
కలదాక నెయిద నేరదు 
వెలయాండుర కలుపు మగల విడుపును సతులన్‌ (8-165) 


కూరిమిగల కూటమి కోరదగ్గది, నన్నెచోడుడు ఇంకా ఇలా చెప్పాడు. 


వరసతి సురత కళాగమ 
పరిణతుడగు విటుని గూడి పాయదు మరిడె 
ప్పరమున బాసీయు నెన్నడు 
నొరుగవయదు జున్నుతిన్న యెట్టియవోలెన్‌ (8-150) 
శతకకర్ణ కూడా 'గుభగుభలు లేని కూటమి' చప్పన అని చెప్పాడు (81). మనసులు 
కలియడం ముఖ్యం. 
తానై పైకొని కవయని 
మానినితో జెలిమి సేయ మనసిడి డాయం 
బూను పెనిమిటికి నక్కలు 
బీనుగుతో బెనగునట్టి ప్రియమగు సుమతీ (49). 


ప్రేమలేక పెనగడం ఇంకో పద్యంలో మరొకలాగ ఉపమించాడు. 
వలపు మది సతికి బుట్టక 
బలిమిం దమ కీంచి విటుడు బైకొనుటెల్లన్‌ 
మలయజము సానపైనిడీ 
జలము నిడక తీసినట్లి చందము సుమతీ (79). 


"సుమతి భీమన 231 


శతకకర్త ధర్మార్థకామాలలో కామానికి ఇవ్వవలసినంత ప్రాముఖ్యాన్ని ఇచ్చి, 
కులపాలికా ప్రణయాన్నే ప్రబోధించాడు. “సిరికిని ప్రాణంబు పత్ని' అన్నాడు (123). 
కులకాంతతో ఎప్పుడూ కలహించవద్దని చెప్తూ “కలకంఠి కంట కన్నీరొలికిన 
సిరియింటనుండ నొల్ల'దని హెచ్చరించాడు (33). ఇటువంటి రమణులతోనే రతి 
రాగరంజితమవుతుంది. 


మిసిమిగల చూత ఫలములు 

బిసుకంగల చోట రసము బిప్పిలు భంగిన్‌ 
రసికుడు రమణుల రతులం 

గొసరిన శృంగారరసము గురియును సుమతీ (77). 


రతి లేనిదే జగతి లేదు. అది ఎక్కువైనా, తక్కువైనా దోషమే. 


రతి లేక ముదియు నంగన 

రతివల్లనె ముదియు నశ్వరత్నము మిగులన్‌ 

రతి వలన ముదియు పురుషుడు 

రతి విరహిత గజము ముదియు రయమున సుమతీ (138). 


మోదము ముదిమిలో కాక ప్రాయంలోనే అనుభవించాలన్నది శతకకర్త మతంలాగ 
ఉంది. ప్రాయపుటాలిని తడవుల పుట్టినింట ఉంచవద్దన్నాడు (22). ఏసువక 
యౌవనులుండగ పసిబాలుల పొందువాడు పసరమని చెప్పాడు (28). భోగము 
కాంక్షణీయమన్నాడు. అందులోనూ ఎటువంటి భోగము నిజమైన భోగమో ఇలా 
చెప్పాడు. 


భోగానుభవము వెలిగా 

శ్రీ గలుగుట వృథ, సముల్లశిత హితవనితా 
భోగము వెలిగా దక్కిన 

భోగములన్నియు వృథలు భువిలో సుమతీ! (126) 


ధర్మార్థకామ పురుషార్థాలు మూడింటిలో కామం గురించి సుమతి భీమన ఇంత 
విశదం చేశాడన్న విషయం చాలామందికి తలియకపోవచ్చును. అతడు ధర్మార్థాల 
రెండింటి గురించి బోధించిన లోకరీతులు, సంఘరీతులు సుప్రసిద్ధాలు కనుక 
“విద్యాభ్యాసము చేయు బాలుర కత్యంతోపయుక్తంబగు సుమతి శతకము” అని దీనిని 
పాఠ్య గ్రంథంగా ప్రతిపదార్థాలతో ప్రకటించడం బహుకాలం నుంచి వస్తున్నదే. ముద్రిత 
ప్రతులలో కనబడే చాలా పద్యాలు తాళపత్ర ప్రతులలో కనబడవు, ప్రాచీన పాఠాలెన్నో 
మారిపోయాయి. ఉదాహరణకు “అక్కరకు రాని చుట్టము' అనే పాఠానికి 'అక్కరకు రాని 
అర్థము' అన్నది చాలా అర్థవంతమైన ప్రాచీన పాఠం వుంది. అలాగే “తన కోపమే తన 


232 సమగ్రాంధ్ర సాహిత్యం 


మృత్యువు' అన్నది కూడా తొలిపాఠం. ముద్రిత ప్రతులలో ఈ క్రీంది పద్యం మొట్టమొదట 
కనబడుతుంది. 


శ్రీరాముని దయ చేతను 

నారూఢిగ సకల జనుల నౌరాయనగా 
ధారాళమైన నీతులు 

నోరూరగ చవులు బుట్ట నుడివెద సుమతీ! 


ఈ పద్యం మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం ప్రతులలోనే కాదు, తంజావూరు 
సరస్వతి మహలు గ్రంథాలయంలోని నాలుగు ప్రతులలో కూడా లేదు. ఈ నాలుగింటిలో 
రెండు నాగరలిపిలో లిఖించిన గంధాలు. ఇవి తంజావూరు మహారాష్ట్ర రాజులకోసం 
లేఖకులు వ్రాసినది. క్రీస్తుశకం 18 శతాబ్దంలో శ్రీరాముని దయచేతను' అనే పద్యం 
లేదన్నది నికరమైన సంగతి. పదిహేడో శతాబ్దంలోనే అధికపాఠలాలు ఈ శతకంలో 
చేరాయని చెప్పవచ్చు. ఉదాహరణకు - 


మాటకు ప్రాణము సత్యము 

కోటకు ప్రాణంబు సుభటకోటి దలంపన్‌ 
బోటికి ప్రాణము మానము 

చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ (76) 


ఇది ప్రక్షిప్తం కావచ్చును. 'చీటి' అన్న పదం పదిహేడో శతాబ్దంలోని కంకంటి 
పాపరాజు, ధరణి దేవులరామయ్య మొదలైన కవులు విరివిగా వాడారు. వసుచరిత్రలో 
రామరాజ భూషణుడు ''కుంతలస్థలికి గుణ గరిష్టుని చీటి కమనీయ కేతకీ గర్భదళము'' 
అని ప్రయోగించాడు (1-73). pa ఒక్క పద్యంలో తప్ప మిశ్ర నిఘంటువులో చేరే 
ప్రయోగాలను శతకకర్త చేసినట్టు కనబడదు. వంగూరి సుబ్బారావుగారు “కాలనిర్ణయ 
మునకు వీలైన తురక పదాలు ఎవ్వియు నిందునే జూచినంతవరకు కనబడలేదు?” అని 
చెప్పారు. ఇది వాస్తవమే. లేఖకులు చేర్చిన అధిక పాఠాలేవో గుర్తుపట్టాలంటే వివిధ 
తాళపత్ర ప్రతులను తులనాత్మకంగా పరిశీలించి సుమతి శతకానికి సంశోధిత ప్రతిని 
తయారు చేయాలి. ఇది కర్చృత్వ సమస్యను కూడా తేల్చడానికి పనికి రావచ్చును. 


శతకకర్త జైనుడు కావచ్చుననే సందేహం సాహిత్య చరిత్రకారులకు లేకపోలేదు. 
అందుకే పంపనగారి తండ్రి మొదలుకొని ఎందరో భీమనామధేయులను గమనించాం. 
పంపనగారి తండ్రే ఈ శతకానికి కర్ణ అయితే ఇదే తెలుగు సాహిత్యంలో లభ్యమవుతున్న 
మొట్టమొదటిదనీ, మన వాజ్మయం శతకకావ్యంతో ప్రారంభమైందని చెప్పాలి. అయితే 
ఇప్పుడున్న ఆధారాలతో ఈ సూచన కూడా చూచాయిగా చేయలేము. జినవల్లభుని 


8. శతక కవుల చరిత్ర పుట - 51. 


సుమతి భీమన 233 


శాసనం దొరికినట్టు వంగిపర్రు భీమన శాసనాలు దొరికి అందులో కందపద్యాలుంటే 
ఊహకు బలం చేకూరుతుంది. 


ఆ ప్రాచీనకాలంలోని ఇంకొక జైనుడు మల్లియ భీమన. ఇతడు కవి జనా శ్రయకర్తకు 
తండ్రి. వైశ్యుడు. ఇతడు ఈ శతకాన్ని చెప్పడానికి ఆస్కారం కనబడటం లేదు. ఇందులో 
కోమట్లను దూషించే పద్యాలు కనీసం నాలుగు ఉన్నాయి. “అల్లుని మంచితనమూ, గొల్లని 
సాహిత్య విద్యా, కోమటి నిజమూ, తెల్లని కాకులూ లేవ” న్నాడు (4). కోమటి విశ్వాసం 
బొంకని చెప్పాడు (37). కోమట్లు (ఊరి) పెద్దలైతీ జనం బతకరన్నాడు (102). అయితే 
“పురీకిని కోమటి ప్రాణము” అని పాజిటివ్‌గా ఒక మాట చాటకపోలేదు (123). ఏమైనా 
మల్లియ భీమన ఈ శతకం చెప్పాడని భావించడానికి హీతువులు తక్కువే. 


అసలు ఈ శతకాన్ని జైనుడు రచించాడా అన్నది సందేహాస్పదమే. శివుడు (52); 
ఈశ్వరుడు (70); పంచాక్షరి (89); వేదాంత రహస్యం (100); గుప్తం చేయవలసిన మంత్రం 
(103) మొదలైన విషయాల ప్రసక్తి ఈ శతకంలో లేకపోలేదు. ప్టాందవ పౌరాణిక గాథల 
నుండి పేర్లూ. ఉపమలూ విరివిగానే వాడాడు. చల్లారాధాకృష్ణశర్మగారు భావించినట్లు 
తిరుక్కురళ్‌ చెప్పిన తిరువళ్ళువర్‌లాగే సుమతి భీమనకూడా జైనుడు కాబట్టి శైవ వైష్ణవ 
పౌరాణిక గాథల సూచనలను తక్కువగా చెప్పాడన్న విషయం పరిశీలిస్తి నిలువదు. 
ఇటువంటి సూచనలున్న పద్యాలన్నీ ప్రక్షిప్తాలనలేము కదా. గాథలు పెక్కాడువాడే 
కావ్యుడని శతకకర్త విశ్వాసం (29). ఇందులో అదే చేశాడు. 


ఏది ఏమైనా శతకకర్ష చెప్పిన ఒక సంగతి వాస్తవం. అది అతని శతకానికి కూడా 
వర్తిస్తుంది. 
పాలను గలిసిన జలములు 
పాల విధంబుననె యుండు బరికింపగా 
పాలరుచి చెరుచు నాక్రియ 
జాలని నరు పొందు విడువ సహజము సుమతీ (121) 


పాలలో కలిసిన నీళ్ళలాగే ఒక గ్రంథంలో చేర్చిన ప్రక్షిప్తాలు కూడా నకళ్ళులాగ 
కాక సిసళ్ళులాగే కనబడతాయి. గాని అవి చెడగొట్టే ప్రమాదం లేకపోలేదు. 
ఆంధ్రసాహిత్యం అదృష్టంకొద్దీ ఏదైనా ప్రాచీన తాళప్రతిలోని అసలు సుమతి శతకం లభిస్తే 
మరికొన్ని విషయాలు తెలియవచ్చు. కనీసం ఇప్పటికున్న ఒకే ఒక్క ప్రతిలోనైనా ఈ 
శతకాన్ని భీమన రచించాడన్న మాట కనబడుతున్నది కనుక ప్రస్తుతానికి ఇతనిని “సుమతి 
భీమన' అని పిలువడం సముచితమనుకొంటున్నాను. 


పూర్వ పరిశోధకులు కొందరు బద్దెన ఈ శతకకర్ణ అని భావించారు కదా: 
అందులోని వాదన ఎంతవరకు సమంజసమని పరిశీలించడం అవసరమే. బద్దెన కృతమైన 
నీతిశాస్త్ర ముక్తావళిలోనూ, సుమతి శతకంలోనూ రమారమీ యథాతథంగా ఉన్న 
కందపద్యాలు మూడంటే మూడే ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. 


234 


అనఘా! వినుముద్యోగికి 

దనమొండెం గీర్ణియుండె తగుచావొండెం 
దనరంగ నిరుద్యోగికి 

ధనకీర్తులు లేవు చావు తథ్యము సుమతీ! (3) 


సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇది నీతిళాస్త్ర ముక్తావళిలో చాలా చిన్న మార్పులతో మూడోపాదంలో 'వినుము 
నిరుద్యోగికి మరి' అనీ, నాలుగో పాదంలో చివర 'తద్యంబరయన్‌' అని కనబడుతుంది. 


ఇక రెండో పద్యం శతకంలో ఇలా ఉంది. 


పతి కడకు తన్ను గూర్చిన 

సతి కడకున్‌ వేల్పుకడకు సద్గురు కడకున్‌ 
సుతు కడకు రిత్త చేతుల 

మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ 


ఇది నీతిశాస్త్ర ముక్తావళిలో కొద్దిగా క్రమం మారి ఇలా ఉంది. 


సుతుకడకు తన కూర్చిన 

సతి కడకును వేల్పు కడకు సద్గురు కడకున్‌ 
బతి కడకు రిత్త చేతుల 

మతిమంతు లనగ జనదు మహి బద్దెన్భపా. 


ఇక మూడో పద్యంలోని పోలికలు చూద్దాం. శతకంలో ఇలా ఉంది. 
నయమన్న పాలు ద్రావరు 
భయమన్న నమేధ్యమైన భక్షింతురుగా 
నయమెంత దోసకారియె 
భయమే చూపంగ వలయు ప్రజలకు సుమతీ 


(60) 


(౧16) 


దీనికి పాఠాంతరం ఒకటి ప్రశస్తం కానిది కనబడుతోంది. రెండోపాదంలో 
'భయమునను విషమ్మునైన భక్షింతురుగా!' అన్నది కొన్ని ముద్రిత ప్రతులలో ఉంది, అది 
సముచితం కూడా కాదు. ఇక నీతి శాస్త్ర ముకావిలో ఇలా ఈ పద్యమే మార్చు చెందింది. 


నయమన్న బాలుద్రావరు 

భయమన్న నమేధ్యమైన భక్షింతురు, నా 
భయము నయము లోపల 

భయమే నయమండ్రు బుధులు బద్దెనరేంద్రా! 


ఈ మూడు పద్యాలలో మాత్రమే కొన్నిచోట్ల యథాతథ పద ప్రయోగాలు 
ఉన్నాయి. శతకకర్త కందంలో చెప్పిన భావాన్ని బద్దెన వృత్తాలలో పొదగడం కొన్నిచోట్ల 


కనబడుతుంది. 


సుమతి భీమన 235 


బలవంతుడ నాకేమని 

పలువురితో నిగ్రహించి పలుకుటమేలా? 
బలవంతమైన సర్పము 

చలిచీమల' చేత చిక్కి చావదె సుమతీ! (74) 


ఇది సుప్రసిద్ధమైన పద్యం. దీనికి మూలమనదగ్గ పద్యం నన్నెచోడుని కుమార 
సంభవంలో కందంలోనే దొరుకుతుంది. చూడండి. 


బలహీనులయ్యు నేమగు? 

బలువురు దమలోన గూడి బలియునినైనన్‌ 

గెలుతురు సూడగనీహా 

రలవంబుల గూడె తీవ్రరశ్మిని గప్పున్‌ (కుమార 10-19) 


బద్దెన నీతిశాస్త్ర ముక్తావళిలో "పలువురి తోడ నిగ్రహము బాంధవవర్గముతోడి 
గర్వము”' మొదలైనవి పేర్కొని అవి హాని కార్యాలన్నాడుగాని ఐకమత్యంతో బలహీనులు 
ఒక బలవంతుని ఓడించగలరని చెప్పలేదు (చూ... నీతిశాస్త్ర ముళ్తావళి- 116). సుమతి శతక 
కర్ణృత్వాన్ని బద్దెనకు అంటకట్టవలసిన అవసరమేం లేదు. దానిని విరచించకపోతీ అతనికి 
వచ్చిన తక్కువేం లేదు. అలాగే శతకకర్తకూ తగినంత సామర్థ్యం, స్వితంత్రభావనా పటిమా 
ఉన్నాయి. 

సుమతి శతకాన్ని భీమన రచించాడనుకోవచ్చు. ఇతడు నన్నెచోడునికీ, బద్దెనకూ 
ఒక తరం అర్వాచీనుడు కావచ్చును. ఈ శతకం పుట్టినప్పట్నుంచీ ఎదుగుతూనే వచ్చింది 
కాబోలు పలు విధాలైన నోళ్ళలో పడి రకరకాలుగా మారింది అనుకోవచ్చు. ఆదిలో కవి 
ఎలా చెప్పాడో మనకు తెలియదు. ఆయా కాలాలలోని లేఖకులు తమ తమ సమకాలిక 
ఉచ్చారణకు వీలైన తీరుగా, తమ ప్రాంతాల పలుకుబళ్ళకు దగ్గరగా, ఈనాటి 
ముద్రాపకులు నడమంత్రపు వ్యాకరణ నియమాలకు విధేయంగా ఈ పద్యాలు 
రాసుకొంటూ వున్నట్టు కనబడుతుంది. ఒక రెండు ఉదాహరణలు చూద్దాం. 


అక్కరకురాని యర్థము 

మొక్కిన వరమీని వేల్పు మోహరమున దా 
నెక్కిన బారని గుర్రము 

ర్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ (86). 


ఇది సుప్రసిద్ధం. ఇవాళ “అక్కరకు రాని చుట్టము' అనే పాఠాంతరం ప్రచారంలో ఉంది. ఈ 
పద్యం మొత్తానికి వేరే పాఠాంతరం ఒకనాడు వాడుకలో ఉంది. 


తరిమిన బారని గుర్రము 
దరమెరుగని రాజు కొలువు తరుణుల యెడలం 


236 సమగ్రాంధ్ర సాహిత్యం 


దరి తీవు సేయు మోహము 
గరగరగా విడువ వలయు గదరా సుమతీ. 


ఈ పద్యాన్ని క్రీ.శ. 1863వ సంవత్సరంలో అడ్రంగి నివాసులు బొడ్డపాటి లక్ష్మీపతి 
గారు వ్రాసుకొన్న తాళపత్ర ప్రతిలోంచి సేకరించి, ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రికలో 
ప్రచురించిన పద్యాలలో చేర్చారు (సంపుటి 27- సంచిక ౩). 


ఇటీవలి ముద్రాపకులు అచ్చువేసే తీరునూ, అదే పద్యాన్ని ప్రాచీన లేఖకులు 
వ్రాసుకున్న విధానాన్ని కూడా చూద్దాం. రెంటాల సుబ్బారావుగారు ప్రచురించిన ఈ 
పాఠాన్ని చూడండీ. 


ఇచ్చునదె విద్య రణమున 

జొచ్చునదే మగతనంబు సుకవీశ్చరులన్‌ 
మెచ్చునదె నేర్పు వాదుకు 

వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ (11) 


తంజావూరు సరస్వతి మహలులోని తాళపత్ర ప్రతులలో ' అశ్చమేధ యజమాన 
మంత్రానుక్రమణీక, వ్రాసుకొన్న లేఖకుడు ఆ ప్రతి కడపటి ఆకుమీద ఇలా లిఖించారు. 


ఇచ్చేదె విద్య రణమున 

జొచ్చే దే మగ తనంబు సత్కవివరులన్‌ 

మెచ్చేదె నేర్చువాదుకు 

వచ్చే దే యవగుణంబు వసుమతి సుమతీ (8 12284) 


సరస్వతి మహలు కేటలాగు రెండవ సంపుటి అనుబంధంలో 'చెదిరిన ముత్యాలు" 
వీరికలో కనబడే ఈ పద్యం రెండో పాదంలో యతిభంగం ఉంది. బ్రౌను దొరగారి ప్రతిలో 
“రణమున జచ్చేదే మగతనంబు సత్కవివరులన్‌ మెచ్చేదే చదువు' అన్న సాధు పాఠం ఉంది 
(పద సంఖ్య 11). 


లేఖకులు ఎలా వ్రాసినా, తరతరాలుగా ఎలా పరఠించినా, సుమతి శతకంలోని 
నిగ్గుమూత్రం పలచన కావడంలేదు. బహుశా ఇదే మొట్టమొదటి తెలుగు శతకం కావచ్చు. 
ఇది చిరంజీవి! 


మల్లికార్షున పండితారాధ్యుడు 


ఈనాడు ఎవరైనా ఒంటినిండా విభూతి పూసుకొని, రుద్రాక్షలు ధరించి, మఠం వేసుకొని 
కూర్చుంటే అతడు మన కంటికి కనబడడు. ఎవరో భక్తుడనుకొంటాము. ఏడెనిమిది 
వందల సంవత్సరాల కిందట ఇటువంటి వేషమే వేసుకొన్న వానిని చూసి బ్రాహ్మణులే 
వెక్కిరించారట. ఇది వైదిక మతానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారట! 


దాక్షారామంలో సుమారు ఎనిమిడివందల ఏళ్ళ కిందట (బహుశా క్రీ.శ. 1160లో) 
“వానసః' వారి ఇంటివద్ద మల్లికార్జునుడు అనే ఒక యువకుడు ఒకనాడు ఒళ్ళంతా విభూతి 
పూసుకొని త్రిపుండ్ర రేఖలు దిద్ది శివపురాణంలో చెప్పినట్లు శిరస్సుకు, చేతులకు, శిఖకు, 
చెవులకు, రొమ్మున, మెకలో రుద్రాక్షలు కట్టుకొని వీరమహేశ్వర దీక్షను, వీరవ్రతాన్ని 
పొటిస్తున్నాడు. అక్కడి బ్రాహ్మణులు అతణ్ణి చూశారు; నిష్పారపోయారు. ఏమంటే, 
అతడు భీమేశ్వరస్వామివారి గుడిపూజారి కుమారుడు, వైదిక మార్గాన్ని 
అనుసరించవలసినవాడు. బాగా చదువుకొని పండిత వీరుదాన్ని పొందాడు. అందుకే ఆ 
బ్రాహ్మణులు అతజ్జీ చూసి “పండితయ్యా నువ్వు విద్వాంసుడవు. పురాణాలు చదివావు, 
వేదాలు చదివావు. ఈ రుద్రాక్షలు ధరించడమేమిటి? ఈ విభూతి పూసుకోవడమేమిటి? ఈ 
లింగం కట్టుకోవడమేమిటి? ఈ పాదోదకం త్రాగడమేమిటి?'' అని ఆక్షేపించారు. 
పండితయ్య నవ్వి, వాళ్ళకు తన కొత్త మతాన్ని బోధపరిచాడు. సమస్త వేద 
వేదాంగాలలోనుంచి ఉదాహరణలిస్తూ, అన్నీ, తన మతానికి అనుకూలంగా వ్యాఖ్యానం 
చేశాడు. విభూతి మహిమ విడమరిచాడు. లింగార్చనా మహిమ విశదపరిచాడు. ప్రసాద 
స్వీకారంలో, గురుపాదోదక పానంలో ఉన్న గొప్పతనం విప్పిచెప్పాడు. ఆక్షేపించినవాళ్ళు 
ఆ పాండిత్యానికి ఆశ్చర్యపోయి, అతణ్ణే పొగుడుతూ వెళ్ళిపోయారు. 


సనాతన బాహ్మణాచారాలున్న వానస భీమన్న గారి యింట బహుశా 1140లో 
పుట్టిన పండితయ్యకు ఈ శైవమతం ఎలా అబ్బిందంటే - వీళ్ళ ఊరు దాక్షారామానికి 
పక్కనే ఉన్న కోటిపల్లిలో అవాంతరయ్య అనే పేరున్న ఆరాధ్యదేవర ఒకాయన 
ఉండేవాడు. అతడు పండితయ్యకు శైవ దీక్ష ఇచ్చి ఆ మత రహస్యాలను బోధించాడు. 
అవన్నీ నేర్చుకొని పండితయ్య వాటిని ఉడ్లోలంగా ఆచరణలో పెట్టాడు. శివుణ్ణి ఎంత 
భక్తితో పూజించేవాడో శివభక్తులను అంతకన్నా ఎక్కువగా ఆరాధథించేవాడు; 
ఆదుకొనేవాడు, సేవలు చేసేవాడు. వెల్లగుండ మహాదేవయ్య అనే భక్తుడు ఒకనాడు 
నిద్దరలేస్తూ, ఆ బద్దకంలో పొరపాటున శివార్చన పాత్రలను తన్నడం జరిగింది, వెంటనే ఆ 
భక్తుడు ప్రాయశ్చిత్తంగా తన కాళ్ళను నరికేసుకొన్నాడు. ఇది చూసిన పండితయ్య శివునికి 
దీపారాధన చేసిన నూనెను ఆ కాళ్ళకు రాసి ప్రథమ చికిత్స చేశాడు. పండితయ్య చేసిన 
పరిచర్యవల్ల ఆ భక్తునికి కాళ్ళు వచ్చాయి. మళ్ళీ నడుస్తున్నాడు. ఇది పండితయ్య 
మహిమేనని లోకం చెప్పుకోవడం మొదలుపెట్టింది. అతని కీర్ణి నలుమూలలకూ 
పాకింది. 


238 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఆ కాలంలో ఇతర ప్రాంతాలలో కూడ వీర్ణావ మతాన్ని అనుసరించేవాళ్ళు 
ఉండేవాళ్ళు. వాళ్ళను ఒక పక్క నుంచి బ్రాహ్మణులు ఈనడించి బాధిస్తూ ఉండేవారు. 
మరొక పక్క జైనులు, బౌద్దులు ఎద్దేవా చేసేవారు. పోరండ్ల అగ్రహారంలో సూరసానమ్మ 
అనే ఒక వితంతువు వీర్షైవ మతదీక్ష పుచ్చుకొని, జాతిభేదాలను పాటించక పంచములను 
సైతం, భక్తులైతీ అదరించేది. ఆమె ఒకనాడు ఒక మాలవానికి ఇంట్లో అన్నం 
పెడుతున్నపుడు ఆ అగ్రహారంలోని బ్రాహ్మణ్యమంతా ఆ ఇంటిమీదపడి రొష్టు పెట్టారు. 
ఆమె వాళ్ళ ముందర ధైర్యంగా నిలబడీ, ఎలుగెత్తి కోపించి, అందరినీ శాంతింపజేసి, భక్తుల 
కథలు చెప్పి పరమేశ్వరుని మహిమలు వివరించి. రొష్టు పెట్టడానికి వచ్చిన వాళ్ళు గమ్మున 
సాష్టాంగపడేటట్లు చేసింది. ఈ సూరసానమ్మ పండితయ్య కీర్తి విని అతణ్ణి చూడడానికి 
వెళ్ళింది. ఒక్కర్తే కాదు; బెలిదేని వేమనారాధ్యుడనే ఇంకొక భక్తునితో కలిసి వెళ్ళింది. 


సుదూరం నుంచి వచ్చిన ఈ భక్తులు పండితయ్యగారి ఇంటికి చేరుకొనేసరికి ఆయన 
శివపూజ చేసుకుంటున్నాడు. వీళ్ళ రాక చూసి, చేస్తున్న శివపూజ కూడ మానివేసి 
శివునికన్న శివభక్తులే గొప్పవాళ్ళని, వచ్చినవాళ్ళను వైభవంగా పూజించాడు. 
సూరసానమ్మగారూ, _ వేమనారాధ్యుడూ ముక్కుమీద వేలువేసుకొన్నారు. అతని 
మతావేశం బండారు బసవన్నను మించిపోయిందనుకొన్నారు, ఈ బసవన్న కర్టాటకుడు, 
కల్యాణ కటకాన్ని పాలించే బెజ్జలుని కోశాధికారిగా ఉంటూ శివభక్తులకు డబ్బు 
విచ్చలవిడిగా గుమ్మరిస్తూ, కానివాళ్ళను క్రూరంగా హింసిస్తూ మతప్రచారం చేస్తున్నాడు. 
ఇది క్రీ.శ. 1160 నుంచీ సాగుతోంది. అతని గురించికూడ జనులు రకరకాల కథలు 
చెప్పుకొంటున్నారు. అప్పటికి ఇవి పండీతయ్యదాకా రాలేదు. 


బసవన్న మహిమలూ, అతని భక్తుల ప్రభావం సూరసానమ్మ పండితయ్యగారికి 
చెప్పింది. బసవన్న 'శివపసాయితం' అనే ఖడ్గాన్ని ధరించి వీరపద్ధతిని మతాన్ని 
బోధిస్తున్నాడు. అలాగే పండితయ్య కూడ తెలుగుదేశమంతా సంచరించే మతాన్ని 
స్థాపించాలనుకొన్న ట్టుంది. 


ఆ రోజులో వెలనాటి చోళులు తెలుగుదేశంలో చెప్పుకోదగ్గ రాజులు, ఇప్పుటి 
గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని చంధవోలు వాళ్ళ రాజధాని. దీనికి సదనవో, 
ధనదుపురం అనే పేర్లు కూడ ఉండేవి ఈ ఆస్థానంలో జైనబౌద్ధ మతాలకు 
ఆశ్రయముండేది. రాజగురువు బౌద్ధపద పదాచార్యుడు. ఈ బొద్దుణ్ణి ఓడించి రాజును తన 
మతానికీ తిప్పుకొంటే బాగుంటుందని పండితయ్య తలచినట్లుంది. శిష్యవరాాన్ని తీసుకొని 
వెలనాటి చోళుల రాజధానికి బహుశ క్రీ.శ. 1174 ప్రాంతాలలో వచ్చాడు. నగరంలో తన 
మతాన్ని ప్రజలకు బోధించసాగాడు. రాజగురువుకు సహజంగా ఒళ్ళుమండింది. సభ 
పెట్టించమని రాజును కోరాడు. పండితయ్యను అతని మతాన్ని విశదీకరించమన్నాడు. 


రాజు సభ పెట్టించాడు. ఆ సభలో జైనులు, బౌద్దులు, సాంఖ్యులు, అద్వైతులు, 
చార్వాకులు, లోకాయతులు మొదలైన నానాదర్శనాల వాళ్ళూ ఉన్నారు. ఆ సభలో 


మల్లికార్జున పండితారాధ్యుడు 239 


పండితయ్య తన మతాన్ని వివరించడమేకాక బౌద్ధమతాన్నీ, దానితోపాటు మిగతా అన్ని 
మతాలనూ ఖండించాడు. 'శేషం కోపంతో పూరించి మన్నట్లు అంతటితో ఊరుకోక 
శివుణ్ణి మించిన దైవం లేడని చెప్పడానికి తన తల ఇస్తానన్నాడు. నిప్పు 
ముట్టుకొంటానన్నాడు. శివునికన్నా వేరే దైవమున్నాడని ఎవరైనా చెప్తే వాళ్ళ తల తన 
కాలితో తంతానన్నాడు. ప్రతిజ్ఞ చేశాడు. ఈయన ఇలా తిట్లలోకి దిగితే మిగతావాళ్ళు 
ఊరుకొంటారా? పైగా రాజాశ్రయమున్న బౌద్ధగురువు నోరుమూసుకొని ఉంటాడా? 
అతడూ పండితయ్య భాషలోనే మాట్లాడి ఉంటాడు. 


ఇది పండితయ్య శిష్యులకు కోపం కలిగించింది. తమ గురువును నిందించిన 
బౌద్దుని ద్రోహంకన్నా, అతణ్ణి ప్రాణాలతో పోనిస్తే తామే ఎక్కువ ద్రోహులమవుతామని 
పండితయ్య శిష్యులలో రేమయ్య, దేవయ్య అనే ఇద్దరు కంకణం కట్టుకొని ఈ పనికి 
పూనుకొన్నారు. తమ దగ్గరున్న సరుకంతా వెంటనే అమ్మివేశారు. ఇతరులెవరూ 
చూడకుండా బౌద్దుణ్ణి అనుసరించారు. ఆయన చందవోలుకు దగ్గర సముద్రంలో ఉన్న 
ఒక లంకలోని బౌద్దారామంలో రోజూ ప్రార్థన చేస్తూ ఉంటాడని తెలుసుకొన్నారు. 
మర్నాడు వేకువ రూమున మారువేషాలు వేసుకొని లంకలోని బౌద్ధాలయానికి వెళ్ళారు. 
అక్కడ పొంచి ఉండి బౌద్ధగురువు రాగానే మీదపడి, పొట్ట చింపి, పళ్ళూడగొట్టి, 
పండితయ్యను తిట్టిన నాలుక చూపించమని అడిగి దానిని తరిగి, రొమ్ము తొక్కి, 
పిగులుపీకి, తలతెంచి దానిని పొట్టలోపెట్టి కట్టి, “ఇది అసంభ్యాత మాహేశ్వరుల వసువు' 
అని ఉత్తరం రాసి పెట్టి రొమ్మున ఉంచి వెళ్ళిపోయారు.' 


ఈ దారుణ హత్య సంగతి రాజుకు తెలిసింది. రొమ్మునున్న లేఖను చూశాడు. 
పండితయ్యను పిలిపించి అడిగితే, “ఇదీ నేనే చేయించాను, నేనే చంపించాను”' అని 
నిర్భయంగా ఒప్పుకొన్నాడు. ఈ హత్యకు శిక్షగా రాజు పండితయ్యను చంపించక 
జీళ్ళపాలు తెప్పించి, కళ్ళలో పోయించి అవి మటుకు తీయించాడు. పండితయ్య 'రాజు 
సర్వనాశనమవుతా' డని శపించాడు. ఈ శాపం ఫలించేదాకా తనకు మళ్ళీ కళ్ళు ఇవ్వవద్దని 
దేవుణ్ణి వేడుకొన్నాడు. 


పశుపతి మీ భక్తిపరులు 'శాపాద 

సి శరాదపి' యనంగ పెనుద్రోహి ద్రుంచు 

నంతకు...”' 

“కన్నులిస్టీ నీ భక్తులాన' అని ఒట్టుపెట్టాడు. “శాపాదపి శరాదపి' అనడంలో 
జౌచిత్యముంది. శాపంవల్ల ఒక వ్రణం పుట్టి రాజు మరణించాడంటారు. కాని దానివల్ల 
గాక పండితయ్యగారి అనుచరుల శరం వల్లనే రాజు మరణించాడు. ఈ సంగతి 
విశ్వసనీయమైనదే. 


1. ఇదంతా “పండితారాధ్య చరిత్రలోని వర్ణనమే. 


240 నమగ్రాంధ్ర సాహిత్యం 


శాపం పెట్టాక పండీతయ్య చందవోలు నుంచి అమరావతికి (బహుశా క్రీ.శ. 
1175లో) వెళ్ళాడు. దేవుణ్ణి వివిధ స్తుతులతో కీర్షించి, కృష్ణానదిలో ఒడ్లోలగం ఏర్పరచి 
భక్తులతో “మనం వెలనాటి సీమనుంచి వెడలివచ్చాం. వాడు చస్తాడు. మన కళ్లు వస్తాయి”' 
అని చెప్తూ వుండగా 


“అంతలోననె ఫణిహారి యాద్రోహి 
నంతకు ప్రోలికి ననిపి యేతెంచి 
నలి భక్తతతికి విన్నప మాచరింప...” 


పండితయ్య సంతోషించాడు. 


“ఈ ఫణిహారి ఎవడు? చోడని ఫణిహారియ కావలయును. వ్రణబాధితుడై చోడుడు 
మృతినందుట వాస్తవమైనచో ఫణిహారి యాద్రోహి నంతకపురి కనుచుట పొసగి 
యుండదు; చంపుట వాస్తవమైనచో వ్రణబాధచే జచ్చుట వాస్తవమైయుండదు. చోడని 
నంతకపురి కంపివచ్చితినని ఫణిహారి పండితారాధ్యులకును, భర్తతతికిని విన్నవించు 
కొనుట చూడగా నతడు పండితారాధ్యుల శిష్యవర్గములోనివాడనియు, రేమయదేవయలు 
గుర్వాజ్ఞమీదనో, లేకయో బౌద్ధగురుని హింసించి చంపినట్లు అతడును వెలనాటి చోడుని 
హత్యచేసి చంపెనని తోచుచున్నది” అని నేలటూరి వెంకటరమణయ్యగారు కూపీ 
తీశారు.? పండితయ్య చంపించిన వెలనాటి చోడుడు క్రీ.శ. 1163-1180 దాకా పాలించిన 
రాజేంద్రచోళుడే. 


పండితయ్య అమరావతిలో ఉంటున్నప్పుడే అతనికి బండారు బసవన్న దగ్గరనుంచి 
కబురు వచ్చింది. అంతకుముందు బసవన్నకూ, పండితయ్యకూ ఉత్తర ప్రత్యుత్తరాలో, లేక 
దూతల ద్వారా సంప్రతింపులో జరుగుతూ ఉన్నాయి. 'జందెం తీసి జాతి విడిచి తనలో 
వచ్చి కలియ'మని బసవన్న పండితయ్యను కోరాడట. దానికి సమాధానమిచ్చి 
పండితయ్య తన అనుచరులను బసవయ్య దగ్గరకు పంపించాడు. వాళ్ళు బసవన్న 
సందేశాన్ని దానితోపాటు విభూతినీ తీసుకొని వచ్చారు. పండితయ్య అప్పటికే కన్నడ 
భాషను నేర్చుకొంటున్నాడు కాబోలు. బసవన్న పంపించిన విభూతిని ధరించగానే 
పరవశత్వంతో ఆ భాషలో కవిత్వం చెప్పసాగాడు. బసవన్నను కలుసుకోవడానికి కల్యాణ 
కటకానికీ బయలుదేరాడు. 


దారిలో నల్లగొండ జిల్లాలో ఉన్న పానుగల్లులో మకాం చేశాడు. ఆ ఊరు ఇంకొక 
శాఖ చోడరాజులకు ముఖ్యాపట్నం. దానినీ అప్పుడు ఉదయచోడుడు 
క్రీ.శ. 1136-1178లో పరిపాలిస్తూ ఉండేవాడు. ఇతడు వేములవాడ భీమకవి ప్రశంసించి 
పద్యాలు చెప్పిన మైలమఖీముని వంశంలోనివాడు. ఆ రాజ్యపు కోశాధికారి అయిన 


-2._ “సోమనాథ డెప్పటివాడు?' అనే పుస్తకంలో - పుట 16. 


మల్లీకార్డున పండితారాధ్యుడు 241 


గోవిందప్రగ్గడ పండితయ్యకు ముఖ్య శిష్యుడు. తన గురువుగారికి రాజోచితసేవలు 
చేశాడు. మిగతా ఉద్యోగులు, పరివారం చాలామంది పండితయ్య తిష్యులయ్యారు. 
రాజును సేవించడం మానివేసి పండితయ్య కొలువులో ఉండిపోసాగారు. ప్యూడలు 
వ్యవస్థలో దాసులు అక్షరాలా తమ ప్రభువుల ఎంగిలి కూడు తినాలి. స్వామి భక్తిని 
ప్రకటించుకొందికి ప్రభువు నమిలి ఉమ్మే తాంబూలాన్ని అరచేతితో గ్రహించి భక్షించాలి. 
రాచమేడలలో ఒకడు పండితయ్య ప్రభావంలో పడి - ఆత్మాభిమానాన్ని పెంచుకొన్నాడు. 
రాజు సొంత సేవకుడైన ధవళేశునామయ్యను తమ్మి తిని స్వామిభక్తిని ప్రకటించుకో 
మన్నాడు ఆలెంక. అతడు నిరాకరించాడు. దాసుడు విధులు నిర్వర్తించలేదని రాజు 
ఆగ్రహించాడు. నామయ్యకు పౌరుషం వచ్చి “ఈ బొంది మీదికాని నా ఆత్మ మీది కాదు. 
కావాలంటే మీ శరీరం మీరు తీసుకోండి” అన్నాడు. రాజు చేతిలోని చురియను తీసుకొని 
గోపురం మీదికెక్కి తల గండరించుకొన్నాడు. తన ఉద్యోగులను విద్రోహులకింద 
మారుస్తున్నారని రాజు పండితయ్యాను నిందించాడు కాబోలు, ఆ రాజుమీద కూడ శాపాలు 
పెట్టి, బసవన్నను కలుసుకోవాలని పండితయ్య పయనమయ్యాడు. దారిలో మజిలీలు 
చేస్తూ కిష్యుల సపర్యలందుకొంటూ సాగుతూ వనిపురం చేరుకొన్నాడు. ఇది నేటి వనిపట్ల 
గ్రామం కావచ్చు. ఇక్కడనుండి కల్యాణికి పండితయ్య బయలుదేరాడు. 


అయితే, దారిలోనే దారుణమైన బసవన్న మరణవార్త తఆలిసింది. అన్ని 
మతాలవాళ్ళనూ ఒక్కలాగ చూడవలసిన ప్రభుత్వాన్ని పాక్షికం చేసి బొక్కసంలోని 
ద్రవ్యాన్ని ఒక మతం వాళ్ళకే విరజిమ్ముతున్నందుకు రాజు బసవన్నపై ఆగ్రహించాడు. 
అందుచేత బసవన్న బిబ్బాలుణ్ణీ చంపించాడు. రాజ్యాన్ని వదలి పారిపోయాడు. ఇది జరిగిన 
కొద్దినాళ్ళకే బసవన్న క్రీ.శ. 1196లో మరణించాడు. బసవన్నను కలుసుకోవాలని ఎంతో 
ఉత్సాహంతో వెళుతున్న పండితయ్యపై పిడుగు పడినట్లయింది. ఆక్రోకించి, ప్రీలాపించి, 
అతడు శ్రీశైలం దారిపట్టాడు. బసవన్న మరణంతో పండీతయ్య ప్రాణాలే 
పోయినట్టయినాయి. శ్రీశైలం పోలేక వెల్లటూరులో నిలిచిపోయాడు. ఇది కృష్ణా తీరంలో 
కూడలి సంగమేశ్వరానికి రెండు మైళ్ళ దూరంలో వుంది. అప్పుడు ఈ ప్రాంతాలను 
కన్నాటిగోకర్న దేవమహారాజు పాలిస్తున్నాడు. ఇతడు క్రీ.శ. 1185లో తన తండ్రి 
పోచిరాజుకు పుణ్యంగా '“మల్లికార్డున పండితారాధ్యుల కాళ్ళు కడిగి ధారాపూర్ణుకంగా 
ఒక దానం చేశాడు”'.3 శ్రీశైలం వెళ్ళలేక కొండ ఎక్కే ఓపికకూడా లేకపోయింది. తనకు 
బదులు శిష్యుణ్ణి కొండ ఎక్కి మొక్కు చెల్లించమని తాను కొండ అడివారంలోనే 
ఉండిపోయారు. శిష్యులు గిరి ప్రదక్షిణం చేసి వచ్చాక తాను ఇంక జీవించవలసిన అవసరం 
లేదని తనువు చాలించాడు. బహుశా ఇది క్రీ.శ 1197లో జరిగి ఉంటుంది. మరణించినా 
అతని రచనలు జీవిస్తూనే వున్నాయి. 


ఆంధ్రదేశంలోని _పండితయ్యనేకాక,  కర్గ్ణాటకంలో ఎందరినో బసవన్న 
ప్రభావితుల్ని చేశాడు. జాతి భేదాలు లేని నీతిని నెలకొల్పడానికి ప్రయత్నించాడు. 


3. ఈ దాన శాసనం తెలంగాణా శాసనములు - 25 సంపుటి - 171వ పుటలో ఉంది. 


242 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఎందరో ఉత్తేజితులయ్యారు. బసవన్న బాటలో పయనించసాగారు. నాటి ఉద్యమంలో 
త్రికరణ శుద్ధిగా పాలొన్నారు. ఉద్యమాలలోంచి కవులు పుడతారు. సందేహం లేదు. 
కొందరు కవులు ఉద్యమాలకోసమే పుడతారు. ఇది చారిత్రక సత్యం. ఏ ఉద్యమం 
తాలూకు ఆదర్శాలనైనా ప్రచారం చేయడానికి కవి చక్కని సాధనం. సాహిత్యానికి 
సాంఘిక ప్రయోజనం వుంది. తేరగా తిని కూర్చునే వర్గాల వాళ్ళు, వాళ్ళ ఆశ్రితులు 
మాత్రమే 'కళ కళకోసమే' అంటారు. సమాజాన్ని, సాహిత్యాన్ని విడదీయనివాళ్ళు కళ 
ప్రజలకోసం అని భావించి కళారూపాలద్వారా సాంఘిక విప్లవాన్ని సాధించడానికి 
పూనుకొంటారు. 


వర్ణభేదాలనూ, వర్గభేదాలనూ తొలగించి సమాజాన్ని సమూలంగా కూల్చివేసి 
సర్వులూ సమానులన్న ధర్మాన్ని ప్రతిష్టించుతూ నూతన వ్యవస్థను నిర్మించాలన్న 
ఉద్యమం ఏ కాలంలోనైనా గొప్ప ఉద్యమమే. నేటికి ఎనిమిది వందల సంవత్సరాల 
కిందట దక్షిణ భారతంలో, ముఖ్యంగా కర్ణాటకంలో ఈ ఉద్యమాన్ని నడిపినవాడు 
బండారు బసవన్న. గొప్ప సాహిత్యాన్ని సృష్టించాడు. ఈ సాహిత్యం పేరు అనుభవ 
సాహిత్యం. ఇది ప్రజలకోసం, ప్రజల భాషలో రాసిన సాహిత్యం. 


బండారు బసవన్న రచనలను వచనాలు అంటారు. ఈ వచన సాహిత్యం ద్వారా 
ఆయన వీర్ణువాన్ని ప్రబోధించాడు. బసవన్నకు చాలాకాలం ముందుగా దేశంలో వచన 
సాహిత్యమూ వుండేది - శివమూ వుండేది. అయితీ ఈ రెండింటినీ చక్కగా 
జోడించినవాడు బసవన్న, వీర్ణైవాన్ని అనుసరించే ఇతర శివశరణులు అల్లము ప్రభువూ, 
అక్కామహాదేవి, చెన్న బసవన్న వచన సాహిత్యం రాశారు. అక్కా మహాదేవి వచనాలు 
మధురాలు. బసవన్న వేచనాలు భవ్యాలు. ప్రభుదేవరవి దివ్యాలు అని విమర్శకులు 
చెప్పారు. చెన్న బసవన్న వచనాలలో స్వమతాభిమానం, పరదూషణా ఎక్కువకావడం 
వల్ల కావ్య గౌరవం తగ్గిందని విమర్శకులు భావిస్తారు. 


“శివశరణుల భక్తీ సిద్ధాంతమగుటయే కాక ప్రజలలో మతమై ప్రబలినది. ఈ 
మతమున వర్ణరహిత సమాజమునకు పునాదులేర్చడినవి. దానికి తగినట్టులే సాహిత్యము 
కూడ పుట్టినది. ఈ సాహిత్యమునే అనుభవ' సాహిత్యమందురు” అని చెప్తూ శివశరణుల 
వచనాలు కన్నడంలో ఉపనిషత్తులంత గౌరవాన్ని నోచుకొన్నాయి అని విమర్శకులు 
చెప్పారు.* అనుభవానికి రాని ఆ స్వార్గలోకాలను గురించి శివశరణులు చెప్పారు, వారికి 
దివ్యనాయకులు లేరు; దీర వర్ణనలు లేవు. పురాతన భక్తులే వారికి ప్రామాణికులు. కథకు 
భక్తుల చరిత్ర వారికీ అవసరం. కవితలో కల్పనలు లేవు. సంఘంలో కులములు లేవు. 
తత్త్వంలో భిన్నత లేదు. ఇదే అనుభవ కవిత. ఈ లోకానికి దూరంకాని ప్రజోపయోగమైన 
కవిత, బసవాదుల వచన సాహిత్యం. 


4. "బసవేశ్వర వచనాలు - సమగ్ర సమీక్ష” డాక్టరు బాడాల రామయ్య (1976-77). ఈ ప్రకరణంలో 
నేను ఉదాహరించబోయే బసవేశ్వర వచనాల తెనుగు అనువాదం వారు చేసినదే. 


మల్లికార్జున పండితారాధ్యుడు 243 


అనుభవ సాహిత్యంలో నియమితమైన ఛందస్సులేదు - లయ ఉంటుంది. కథ 
లేదు - కవిత ఉంటుంది. కల్పన లేడు - అనుభవం ఉంటుంది. కివశరణుల భాష కష్టపడీ 
నేర్చుకోవలసిన సంస్కృతం కాదు. పుట్టుకతో సహజంగా వచ్చిన మాతృభాష. వాళ్ళు 
శాస్త్రాల జోలికి పోరు. వాళ్ళ నడవడే ఇతరులకు ఆదర్శం. వాళ్ళు దయకు కట్టుబడతారు. 
ధర్మంతో ఎదురు తిరుగుతారు. పాండిత్య ప్రకర్ష మచ్చుకైనా ఉండదు. విన్న వెంటనే భావం 
ఎదుటివారి గుండెలో సూటిగా నాటుకొంటుంది. ప్రజల భాషలో చెక్కిన ప్రజాకవిత్వం 
కనుక బసవన్న తన వచనాలతో నూతన మతాన్ని ప్రచారం చేయగలిగాడు. 


బసవన్న పుట్టుకచేత బ్రాహ్మణుడు, కాలాముఖవుడు. లకులీశ కాలాముఖ, 
పాశుపత వాలు వేదాన్ని ప్రమాణంగా అంగీకరించవు. ఈ శైవులకు నిగమాలకన్నా 
ఆగమాలే ముఖ్యం. ఆగమాలంటే పారంపర్య లోకాచారం. బసవన్న వర్ణాశ్రమ ధర్మాలను 
తూచా పాటించమని చెప్పే వైదికమతాన్ని నిరసించాడు. బ్రాహ్మణులు చెప్పిదొకటి 
చేసీదొకటి అని గ్రహించాడు. జీవులందరూ శివాంశ సంభూతులని చెప్తూ వర్ణభిదం 
పాటించడం ఎందుకని ప్రశ్నించాడు. కులం పట్టింపులు లేని, ఎక్కువ తక్కువలు లేని, 
ఆడా, మగా తేడాలు లేని సమాజం కోసం ఉద్యమించాడు. 


బసవన్న  కుశాగ్రబుద్ధి. గణితంలో ఆరితేరినవాడు. అతని మేనమామ 
బలిదేవచండనాయకుని వల్ల బసవన్న రాచకొలువులో చేరాడు, ఉత్తరోత్తరా కల్యాణ 
కటకాన్ని పాలించిన బిజ్ఞలుని కోశాధికారి అయ్యాడు. పన్నెండుమంది మంత్రులపై పెత్తనం 
చేస్తూ సర్వాధికారి అయ్యాడు. పదవిలోకి రాకముందు చేపట్టిన ఉద్యమాన్ని బసవన్న 
పదవిలోనికి వచ్చాక ఆచరణలో పెట్టాడు. 


కళ్యాణిలో బసవన్న పన్నెండు సంవత్సరాలు వున్నాడు. అనుభవమండపం అతని 
వాసం. అక్కడ శివశరణులందరూ చేరేవారు. జంగమ సంప్రదాయమైన సమయాచారాన్ని 
పాటించేవారు. ఈ వీర్ణావులు బ్రాహ్మణుల యజ్ఞయాగాదుల, పశు హింసను, 
వర్గాశ్రమాలను తీవ్రంగా దుయ్యబడతారు. మఠాలకు దానమివ్వడం, ఆలయ నిర్మాణం, 
తీర్థయాత్రలు సమ్మతించరు. తద్దినాలు పెట్టరు. పురిటిమైల, చావుమైల పాటించరు. 
మద్యమాంసాలు నిషేధిస్తారు. కొన్ని అర్థిక సూత్రాలపై జీవిస్తారు. 


కర్మ మార్గములోని కర్మను వీర్రైవులు “క్రి” అంటారు. కాయకమంటారు. 
కాయకంలోగాని, క్రి లోగాని ఫలము లేదు, వ్యాపారముంది. అంటే క్రీ చేత పాప 
పుణ్యాలు లేవు. పునర్జన్మ లేదు ('నేయి కరిగిన మరల వెన్నలేదు' వచనం నెం. 867). 
కాయకషం చేసి జీవుడు బతకాలి. కాయకష్టంతో సంపాదించినది కూడబెట్టకూడదు 
(కూర్చకురా ద్రవ్యంబు కూర్చిన భవంబు తప్పదురా). ఎప్పుడు సంపాదించినది అప్పుడే 
ఖర్చు పెట్టాలి. వడ్డీకి ఇవ్వకూడదు. ఆర్థిక అసమానతలకు వడ్డీ వ్యాపారమే 
మూలకారణమని బసవన్న గ్రహించాడు. 


244 సమగ్రాంధ్ర సాహిత్యం 


శివుడిచ్చు సంపద శివభక్తులకు గాక వడ్డీకై ఇచ్చుట పాడికాదు. (వచనం - 229) 


ఆర్థిక అసమానతలను, అవమానకరమైన జాతి భేదాలను తొలగించే మతం కనుక 
అ గ్రవర్జాల వారికన్నా అడుగువర్తాలవారు, అట్టడుగు వృత్తులవారు బసవన్న మతంలో 
చేరారు. బసవన్న చెప్పింది చేస్తాడు. కులభిదాలు లేవు గనుక మధుపయ్య అనే 
బ్రాహ్మణుని కుమార్తెను, హరళయ్య అనే చర్మకారుని కొడుకుకు యిచ్చి పెళ్ళిచేయ 
తలపెట్టాడు. 


వాస్తవానికి ఆదిలోనే బసవన్న కులభేదాలు పాటించలేదు. డోహరకక్కయ్య అనే 
చర్మకార భక్తుణ్ణి ఎంతో సేవించాడు. కక్కయ్య ప్రసాదంవల్లనే బసవన్న అక్కగారు 
నాగమ్మ చెన్న బసవన్న అనే కుమారుణ్ణి కన్నది. ఆమె అసలు పెళ్ళి చేసుకోలేదు. బసవన్న 
ఉపనయనమే చేసుకోలేదు. అక్కగారివల్ల బసవన్న సంఘంలో _ ఆదిలోనే 
నిందలపాలయ్యాడు. అయినా లెక్కచేయలేదు. 


గొప్ప సాంఘిక విప్లవమైన వర్తాంతర వివాహాన్ని (క్రీ.శ. 1196 ఫిబ్రవరి పన్నెండో 
తేదీనాడు) శివశరణులు చాలా ఉత్సాహంగా జరిపించారు. దేశంలో కల్లోలం పుట్టింది. 
బ్రాహ్మణ కన్యను మాదిగవాడి కొడుకు పెళ్ళాడుతాడా అని సనాతనులు 
ఆ(గ్రహులయ్యారు. ఈ ఘోరకృత్యాన్ని సహించుతావా అని రాజుని అడిగారు. వెళ్ళి 
జరిగిన నాలుగో రోజున రాజు హరళయ్య, మధుపయ్యలను నీక్షించాడు. శివశరణులు 
తిరగబడ్డారు. కల్యాణి పాడైంది. రెండు నెలలు తిరగకముందే రాజును కివశరణులు 1196 
ఏప్రిల్‌ 3వ తేదీనాడు హత్య చేశారు. మరో మూడు నెలలకు బసవన్న 1196 జూలై 7వ 
తేదీనాడు లింగైక్యం చెందాడు. 


ఉద్యమాలూ, విప్లవాలూ నెగ్గినా మగ్గినా పద్యం మటుకూ నాటి చరిత్రను 
భద్రపరుస్తుంది. బసవన్న ప్రచారం చేసిన మతంలోని కొన్ని అంశాలను మల్లికార్జున 
పండితారాధ్యుడు రూడా ప్రబోధించాడు. ఈ సంగతి అతని రచనలవల్ల తెలుస్తుంది. 


పండితయ్య రచనలలో మనకు లభ్యమయ్యేదల్లా 'శివతత్వసార'మనే “శతకం' 
(దీనిని చక్కగా పరిష్కరించి విపులమైన పీఠికతో మొట్టమొదట కొమళ్లాజు 
లక్ష్మణరావుగారు ఆంధ్ర సాహిత్య పరిషత్స త్రికలో ప్రకటించారు). ప్రతి శతకంలోనూ 
సంఖ్యా నియమం వుండాలి. పద్యం చివర ఓకే మకుటం వుండాలి. ఈ రెండు నియమాలూ 
ఇందులో లేవు. గ్రంథంలో 489 కందపద్యాలున్నాయి. వీటిలో 191 పద్యాలకు మకుటాలే 
లేవు. మిగతా 298 పద్యాలకు రకరకాల మకుటాలున్నాయి. ఏయే మకుటాలు ఎన్నిసార్లు 
వాడీనది అకారాదిగా ఇచ్చిన ఈ పట్టిక చూడండి. 


మల్లికార్జున పండితారాధ్యుడు 245 


'శివతత్వ సారంలోని”” మకుటాలు 


అపారమహిమాధారా 
ఈశానా 
ఉరగాభరణ 


కపర్ట 

కరుణాంబునిధీ 

చంద్రధరా 1 

చంద్రా భరణా 1 135 

జీతసంసారా | 24. | సమస్తకామాతీత 2 

తత్వాతీతా | 25. | సమస్తయోగానంద | 1 

త్రిలోక సేవితచరణా 1 26. సర్వజ్ఞా ] 
2 27. సర్వానందా 4 
1 28. హరా 1 


ఈ పట్టికవల్ల 'శివా' అన్న మకుటం ఒక్కటే శతాధిక సంఖ్య దాటింది. రుద్ర, అజా, 
మహేశా అనేవి నూరులోపీ. 


''ఇట్లిందు గొన్నిచోటుల శతకలక్షణము కానరాకున్నను మొత్తముమీద నిది 
శతకమనియే చెప్పవచ్చును. పూర్షశివులలో నిది శతకమనియే చెప్పబడుచుండెను. 
పండితారాధ్య చరిత్రయందు పాలకురికి సోమనాథుడు దీనిని శతకమనియే యనెను. 


““శతకంబు శివతత్వసారము దీప 
కళికమహానాటకము నుదాహరణ'' (పర్వత, పుట 369) 


ఇట్లాంటి యాంగధ్రభాషయందు బుట్టిన శతకములలో మొట్టమొదటిదియని 
చెప్పవలయును. కావ్యములలో ద్వితీయమైనను శతకములలో నద్వితీయమే'' అని 
లక్ష్మణరావు గారు 'శివతత్వ సారము” పీఠికలో తొలిసారి వ్రాశారు. 


అప్పటినుంచి చాలామంది దీనిని శతకం కిందనే పరిగణిస్తున్నారు. కాని ఇది శతకం 
కాదు. ఈ సంగతి నిడుదవోలు వెంకటరావుగారు 1949 జనవరి 'భారతి'లో మొదట 
చెప్పారు. 'శతకవాబ్మయ సర్వస్వము' రచించిన విద్వా౯ వేదం వెంకటకృష్ణశర్మగారు దీనిని 
ఇలా ఖండించారు; “పూర్ణ విమర్శకులందరు చక్కగా బరిశోధించి కివతత్స సారము 
'శతకమే'యని లాక్షణికముగ సమర్థించి యుండగా, వెంకటరావుగారు కారణములెవ్వియు 


246 సమగ్రాంధ్ర సాహిత్యం 


జూపకయే “ఆవిధముగా చెప్పుట పొరపాటు' అని తుండూ తుపాకీ లేకయే కొట్టివేయుట 
కాధారము సోమనాథుడు శతకమును వేరుగా తన ద్విపదలో జప్పుటయే. నిజమునకు 
సోమనాథుడు 'శతకంబు శివతత్వసార' మని నుడువుటలో నా గ్రంథమున కది విశేషణముగ 
నుపయోగించెనని దృష్టియం దుంచుకొన్న యెడల సందియమునకు తావొసంగదు.'? 


సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో రెండుచోట్ల శివతత్వ సారానికి ముందు 
'శతకము' అనే మాట వాడాడు కాబట్టి అది శతకమే అని వెంకటకృష్ణశర్మగారి 
అభిప్రాయం. ఇది పూర్వ విమర్శకులందరు చక్కగా పరిశో ధించి తేల్చిన విషయమని వారు 
ముందుగానే విశ్వసిస్తున్నారు. వాస్తవానికి ఇంకా కొంచెం పరిశోధన అవసరం. 
నిడుదవోలు వెంకటరావుగారు దానిని కొంత చేశారు. పూర్వ విమర్శకులు చక్కగా 
పరిశోధించిన దేమిటో చూద్దాము. 


సోమనాథుడు 'అనుభవసారం' అనే కృతిలో '“శివతత్వసార గద్య పద్య సమితి 
శివుని మహిమ దెల్పినట్టి మల్లికార్డున పండితయ్యగారి దలతు ననుదినంబు” అని 
వ్రాశాడు. ఈ వ్రాతవల్ల శివతత్వసారం శతకం కాక గద్యపద్య సమితి అని తేలుతుంది. 
లక్ష్మణరావుగారు “గద్య' అను పదము 'హృద్యకు మారుగ లేఖక ప్రమాదమున 
బడినదేమో! అట్లుగాక ' గద్యపద్య' మను పాఠమే నిజమగునేని పండితుడు గద్యము 
నందును నొక శివతత్వ సారమును రచించియుండును'' అని అభిప్రాయపడ్డాడు. 


సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో పండితయ్య వ్రాసిన కృతులన్నింటిని 
వివిధ ప్రకరణాలలో, వివిధ స్థలాలలో పేర్కొన్నాడు. వాటి నన్నిటిని మన పూర్వ 
విమర్శకులు బేరీజు వేశారెగాని ఒక్క సంగతి విస్మరించడంవల్ల 'శివ తత్వసారం శతకం' అనే 
అభిప్రాయం నిలిచిపోయింది. సోమనాథుడు పండితారాధ్య చరిత్ర - వాద ప్రకరణంలో 
“శతకంబు కివతత్వసారమాదిగను గద్య పద్యంబు లాకాంక్ష జదువుచు'” అని వ్రాసినచోట 
ఇంకకొంచెం ముందుగా చెప్పిన మాటలు చూడడం అవసరం, 


"' క్రమమున 'దక్షాధ్వరంబు' 'న్యాసాష్ట 
కమును' 'గణాడంబరము శాభరంబు' 
నొత్తిలి చదువుచు నుబ్బుచు జనుచు 
నత్తరి భట్లు గైవారంబుసీయ 
శ్రుతిపంచగద్యయముల్‌ రుద్రమహిమయు 
శతకంబు శివతత్వసార మాదిగను” 


అన్నాడు సోమనాథుడు. ఇందులో ఆయన పండితయ్యగారి రచనలని పేర్కొన్న 
దక్షాధ్వరం, గణాడంబరం అనేవి ఇప్పుడు శివతత్వసారంలోనే అంతర్భాగాలుగా 
ఉన్నాయి. వీటిని ౩00 నంబరు పద్యంనుంచి 319 దాకా “దక్షాధ్వర ధ్వంసము" అనే 
భీర్రికతో, 320 నుంచి 347 దాకా ' ప్రళశయవర్జనము-గణాధిపుల యాటలు' అనే శీర్షికతో, 


మల్లికార్లున పండితారాధ్యుడు 247 


349 నుంచి 381 దాకా 'శివగణవర్దనము' అనే శీర్షికతో లక్ష్మణరావుగారే మొట్టమొదట 
ప్రచురించారు. ఆ తరువాత 382 నుంచి 388 దాకా 'సద్బక్తుల మహిమ' అనే శీర్షికను 
పెట్టారు. ఇందులోని చివరి పద్యం వారి నిశిత పరిశోధన దృష్టినుంచి తప్పించుకొని 
వుంటుంది. ఆ పద్యంలో తాను అంతవరకు వర్గించినదేమిటో పండితయ్యగారే 
సందేహాలకు తావులేకుండా చెప్పారు. 


"అరుదుగ బురాణములలో 

బరువడి మును సెప్పియున్న భంగి 'గణాడం 
బరవిఖవము' వర్దించితి 

ధరణీధరవంద్య నా యథాశక్తి శివా! 


అని 385వ నెంబరు పద్యంలో ఉంది. ఇదే గణాడంబరమనే మాట సోమనాథుడు కూడ 
చెప్పాడు. కాబట్టే నేటి శివతత్వసారం వాస్తవానికి శతకం కాక పండితయ్యగారి వివిధ 
రచనల సముచ్చయం కింద మనకు లభించిందనుకోవాలి. సోమనాథుడు పండితారాధ్య 
చరిత్రలో అక్కడక్కడ పేర్కొన్న వాటినన్నిటినీ క్రోడీకరిస్తే పండితయ్యగారి రచనల 
సంఖ్య 44 దాకా తేలుతుంది. 


అక్షరగద్య 


అనామయము . పర్వతపదములు 32. రుద్రసహస్రనామము 
ఆనందగీతములు . ప్రభాతపదములు 33. వర్ణాడంబరము 
ఆనందపదములు . బసవగీతములు 34. వాలేశుపదములు 
ఉదాహరణములు . బాణగద్య 35. వెన్నైలపదములు 
గణవర్ణణపదములు | 21. భీమేశుగద్య 36. శంకరగీత 
గణాడంబరము . భృంగీ స్తవము 37. శంకరపదములు 
గీతసూక్తములు . మయూర స్తవము 38. శతకము 
గొబ్బిపదములు . మిలయరాజీయము 39. శారభము 
. తుమ్మెదపదములు . మలహణము 40. శివతత్వసారము 
. దక్షాధ్వరము . మహానాటకము (లు | 41. సంజవర్ణణ (ము 
. దీపకళిక . మహాస్తోత్రసూత్రము | 42. సంసారమాయాస్తవ 
- నివాళిపదములు . మహిమ్న స్తవము 43. హరలీల 
. నీలకంఠ స్తవము . ముక్తకములు 44. హలాయుధము 
. న్యాసాష్టకము . మౌనిదండకము 
6. పంచగద్యములు . రుద్రమహీమ (లు 


248 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ పట్టికలో కొన్ని పునరుక్తాలు అయినట్టు తోచక మానదు. అక్షర గద్య, 
బాణగద్య ఖీమేశుగద్య బహుశా పంచగద్యలలో చేరి వుంటాయి. అలాగే గణాడంబరం, 
గణవర్దన పదములు ఒకటే కావచ్చు. ఆనంద గీతములు, ఆనంద పదములు కూడ ఒక 
రచనకే రెండు పేర్లేమో! ఇంకా కొంత పరిశోధన చేి స్తినే గాని పండితయ్య రచనల లెక్క 
ఇంత అని తేల్చి చెప్పడానికి వీలులేదు. ఆ సంఖ్య ఎంతైనా, అన్నీ గ్రంథాల 
సముచ్చయంవలె మనకు దొరికినది శివతత్వసారమే అయినా ఇతర రచనల గురించి కొంత 
కాకపోతీ కొంతైనా తెలుసుకోవడానికి అస్కారం లేకపోలేదు. 


మాటవరసకు - పండితయ్యగారు “భీమేశుగద్య' రచించారని చెప్పాడు గదా 
సోమనాథుడు - ఇదేమిటి? ఏ భాషలో వ్రాసినది? అని ప్రశ్నించి పరిశోధనలు చేస్తే 
గద్యకు పీఠికగా సంస్కృత శోకం ఉందని తెలుస్తుంది. దీని మొదటి పదం 'యతీ సంవిత్తి' 
అని కూడ తెలుస్తుంది. ఈ శోకంలో తప్పులున్నాయని ప్రతిపక్షులు లఅక్షీపిస్తే దీనిని కాశీకి 
పంపించారని తెలుస్తున్నది. చూడండి - మహిమ ప్రకరణంలో సోమనాథుడు ఈ విషయం 
గురించి ఎంత వ్రాశాడో! 


“ఖీమేశు పద్యంబు పీఠరికయైన 
శోకంబు తప్పుగా గైకొని వావ 
దూకులు దారు నిరాకరించుడును 
వారణాసికి సాక్షి గోరి యాశోక 
మారంగ గౌళభట్టారకు కడకు 
బనుప 'యత్సంవిత్తి యనిన శోకాది 
బొనరు నాల్లక్షరంబులకు భాష్యముగ 
వెరవున నాలుగువేల (గంథంబు 
విరచించి కర్తగా హరు ప్రతిష్టించి 
శేషాక్షరార్థ మా శేషుడైనను వి 

శేషించి యిట్లని చెప్పలే డనుచు 
ధీరుడు గౌళభట్టారకు డతుల 
భూరియశుడు వ్రాసి వుత్తీర దార 
చదివి సిగ్గిలి తర్కజాలంబు లుడిగి 
మదమేది బౌద్దులు మగుడ రేనాడు 
మరియేల తొరలేని మల్లికార్తునుని 
దొరలిపో గెలువంగ?'' (మహిమ, పుటలు 6-7) 


దీనివల్ల పండితయ్య వ్రాసిన ఒక్క శోకానికే నాలుగువేల గ్రంథం భాష్యమున్నట్లు 
కొత్తగా తెలుస్తున్నది. సంస్క ఖత భాషలో గంథం అంటే 32 అక్షరాల పద్యసముదాయం. 
పండితయ్యగారి కాలంలో కాశీలో గౌళభట్టారకుడనే ఏ ప్రసిద్ధపండితుడున్నాడో, అతని 


మల్లికార్జున పండితారాధ్యుడు 


249 


రచనలేమిటో పరిశోధిస్తే మరికొన్ని కొత్త విషయాలు పండితయ్యగారి రచనల గురించి 
తెలుస్తాయేమో! 


ఇతర రచనల గురించి భావి పరిశోధనలు ఏమి చెప్తాయోగాని శివతత్వసారం 


గురించి బహిరంగ, అంతరంగ సాక్షా్యలవల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అసలు 
ఈ కివతత్వసారాన్ని పండితయ్య వ్రాయడానికి కారణాన్ని సోమనాథుడు చెప్పనే 
చెప్పాడు. 'వీరమాహీశ్వరచారమార్గానుసారి'యై 'కేవల బక్తిగతి ప్రతిష్టించ' డానికే ఆయన 
శివతత్ససారం ఆనాటి శివభక్తుల 'మూన్యువల్‌ ' అతివాద పార్టీ కమశిక్షణ స్మృతిలాంటిది. 
అందులో ఏమేమి చెప్పారో చూద్దాం. 


1. 


2. 


శివభక్తులను చూచి జాతి మొదలైనవి అడగడం మానెయ్యాలి. (ప. 121) 


శివభక్తులకు జబ్బు చేసినా, లేమి వచ్చినా, భయం కలిగినా ఆదుకోవాలి. 
తప్పకుండా వాళ్ళకు మేలు చేయాలి. (122) - 


రొంపిలో పుట్టినా పద్మం చాలా పూజ్యమైనట్టు ఎలాంటి కీడు కులంలో పుట్టినా 
శివభక్తుడు గొప్పవాడే. (130) 

కులం తక్కువవాడే నివభక్తుడైనందువల్ల గొప్పవాడవుతున్నప్పుడు కులమున్న 
వాడైతే ఇక చెప్పేదేముంది! బంగారానికి తావి అబ్బి నట్టే! (133) 

బ్రాహ్మణులు ఎలాగైతే వధకు అనర్హులో శివభక్తులు కూడా అనర్హులే. (213) 

భర్త శివభక్తుడు కాకపోతే అవమని భార్య బుద్ధిచెప్పాలి. అతడు అలా కాని 
పక్షంలో అతణ్ణి వదిలివెయ్యాలి. 

నివుణ్జే పూజించే భార్య. భక్తుడు కాని భర్త చిత్తం వచ్చినట్టు నడుచుకోవలసిన 
అవసరం లేదు. పురుష ప్రతికూలత్వం వల్ల ఆ సతికి దుర్గతి లేదు. (231-233) 
శివభక్తులు కానివాళ్ళు ఎంత పెద్దవాళ్ళయినాసరే కాళ్ళకు దండం పెట్టగూడదు. 
వాళ్ళు నమస్కరించినా దానిని స్వీకరించరాదు. (262). 

శివభక్తులు కానివాళ్ళవద్ద అప్పుచెయ్యగూడదు: వాళ్ళకు అప్పు ఇవ్వకూడదు. 
వాళ్ళను చూడగూడదు. వాళ్ళతో సరదాగా మాట్లాడగూడదు. 

వాళ్ళతో సమానంగా ఒకదగ్గర పడుకోగూడదు. వాళ్ళతో సమానంగా ఒక 
ఆసనంపైన కూర్చోగూడదు. వాళ్ళ సహవాసం చెయ్యకూడదు. (263-264) 
శివనింద చేసే పాపులను ఆలోచించకుండా చంపివెయ్యాలి. శివనింద చేసీ 
అవమానకరమైన పుస్తకాలను విచారించకుండా తగలబెట్టివెయ్యాలి. ఆ పుస్తకా 
లను చెప్పినవాణ్ణీ చంపివెయ్యాలి. (275-276). 

ఫివభక్తుడు చేసిన పాపమైనా పుణ్యమే అవుతుంది. శివభక్తులు కానివాళ్ళు చేసీన 
పుణ్యమైనా పాపమే అవుతుంది. 


వివభక్తుల దుర్గుణాలను వెదికేవాడు చండాలుడు. (286) 


250 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇలాంటి విద్వేషపూరితమైన మతాన్ని ప్రచారం చేసి అందులో చెప్పినట్లే అక్షరాలా 
నడుచుకొన్నవాడు ఎంతటి పండితుడైనా మహాభయంకరుడు. తెలుగుదేశంలోని కొన్ని 
ఇతర మతాల పుస్తకాలను తగలబెట్టిన అపకీర్తి పండితయ్య జీవితంలో తీరని కళంకం. 
సాత్విక భక్తిని కాక తామస ప్రవృత్తిని ప్రచారం చేయడం ఆనాటి పరిస్థితులవల్ల జరిగిందని 
ఈనాడు మనం క్షమాపణ చెప్పుకోవలసిన అవసరం లేదు. పండితులైనవారు 
పామరులలోని పాశవిక తత్వాన్ని మచ్చిక చేసుకొని సాధుమార్గంలో పెట్టాలి కాని 
మొండిభక్తిని బోధించడం తప్పు, 


పండితయ్య ప్రచారం చేసిన మొండిభక్తి ఇంతా అంతా కాదు. శివభక్తితో తరిగిన 
తలలు మళ్ళీ అతుకుకొంటాయట. కోసిన నాలుకలు మళ్ళీ వస్తాయట. ఈశ్వర భక్తులు 
సద్యః ప్రతాపులట. పుచ్చిన కళ్ళు మళ్ళీ వచ్చేస్తాయట. దేహం తొడిసి వ్రస్సిన పుండు 
చెచ్చెర తేరుకొంటుందట. ఇటువంటి 'వీరభక్తి'కి రావణాసురుడు తన తలలు తరిగి 
ప్రోగులు పెట్టినందువల్లనే దేవేం|ద్రుణ్లి జయించాడట. ఇలాంటి ప్రచారం సాగినందువల్లనే 
జనులు వీర్ణైవులై, అవేశపూరితులై ఆత్మబలిదానాలు చేయటం మొదలుపెట్టారు. 
'తలపండు' ఇచ్చినవాళ్ళు వీరులు. వీళ్ళ జ్ఞాపకార్థం వీరగల్లులు ప్రతిష్టించడం ఆచారం. 
వీరపూజకు వీరగుడ్డములను అభిమానులు కట్టించేవారు. బాకులతో కడుపులు 
కోసుకొంటున్నట్టూ, కత్తులతో తలలు కోసుకొంటున్నట్లూ చెక్కిన శిలాప్రతిమలు నేటికీ 
గ్రామాల పొలిమేరలలో కనబడుతూ వుంటాయి. ఆత్మబలి నిజంగా పండిపోయిన 
'మెసోకిజం' (4135001510). ఆత్మహింసలో ఆనందం పొందడం ఒక రుగ్మత. వీరశైవులు ఇటు 
ఆత్మహీంసా చేసుకోగలరు. అటు సరపీడనా చేయగలరు. 


శైవేతరులను పీడించడం, దండించడం పండితయ్యగారు గొప్పగా కీర్ణించారు. 
దక్షాధ్వరధ్వంసంలోనూ, గణాడంబరంలోనూ ఆయన వర్ణించిన శివగణాల చర్యలన్నీ 
ఆనాటి వీర్వైవుల సాహసాలకు వరవళ్ళు. శివభక్తులు కాని ఆడవాళ్ళను హింసించడం 
కూడ పండితయ్య దృష్టిలో ఒప్పీ. 


మారారిద్రోహునింటికి 

బేరంటము వచ్చి తనుచు బెలుచను గోసెక్‌ 

వైరమున నదితిముక్కును 

భారతినాసీకయు వీరభద్రుడు రుద్రాః (309) 


స్వాహాపతిభామినియగు 

స్వాహాంగన ముక్కు, నెడమ చనుమొనయు దగ౯ 

సాహసముతోడ జిదిమిన 

బాహుబలం బొప్పె వీరభద్రునకు శివా! (314) 


అని ఆయన కీర్పించారు. 


మల్లికార్జున పండితారాధ్యుడు 251 


కన్నడ దేశంలో వీర్ణావాన్ని ప్రబోధించిన బండారు బసవయ్యకూడ యింత 
నిర్దాక్షిణ్య దృక్పథాన్నే అలవరచుకొన్నాడు. 'శివపసాయిత' మనే ఖడ్గాన్ని పట్టుకొని మరీ 
ప్రబోధించాడు (పైగంబరు మహమ్మదుకూడ కత్తి పట్టుకొని మత ప్రచారం చేశాడన్నది 
గుర్తు తెచ్చుకోదగ్గ విషయం). బండారు బసవన్న జాతి భేదాలను రూపుమాసి సామాన్య 
ప్రజలకు ఆత్మగౌరవాన్ని యిచ్చే దారి తొక్కినందుకు ప్రశంసనీయుడే. ఇటు 
కులరహితమైన మతాన్ని నెలకొల్పడానికి తెలుగుదేశంలో పండితయ్యకు ముందు ఇతర 
శైవాచారపరులు ప్రయత్నిస్తూనే వచ్చారు. వందయేళ్ళ నుందు బెజవాడలో శ్రీపతి 
పండితుడు మాల ఇంట భోంచేశాడు. అందుచేత తనను వెలివేసి తనకు నీళ్ళు 
పుట్టనివ్వకుండా చేసినవాళ్ళకు నిప్పుపుట్టకుండా చేశాడు. ఉత్సాహంలో వివిధ 
కులాలవాళ్ళు విభేదాలను మరచిపోయి ఒక ఉమ్మడి నమ్మకాన్ని అలవరచుకొన్నారు. 
ఇటువంటి విశాల దృక్పథంలోనే వీరైవాన్ని పండితయ్య యౌవనంలో స్వీకరించి 
వుండవచ్చునుగాని అతడు ఏటికెదురీదలేకపోయాడు. 


జందెము తీసి, జాతిని విడిచి వచ్చి తనలో కలియవలసినదిగా బసవయ్య 
పండితయ్యను కోరినట్లూ, దానికి పండితయ్య సమాధానం చెప్పి పంపించినట్లూ ఇందాక 
చెప్పుకొన్నాం. పండితయ్య చెప్పిన సమాధానం ఏమిటంటే. “భక్షిమీద వలపు 
బ్రాహ్మణ్యంబుతో బొత్తు బాయలేను నేను బసవలింగ''' అన్నదే. ఇవాళిటి కమ్యూనిస్టుల 
పరిభాషలో చెప్పాలంటే పండితయ్య 'డీ-క్లాస్‌' అవలేకపోయాడు. తన వర్గాన్ని విడిచి 
విస్తృత ప్రజానీకంతో కలియలేకపోయాడు. ఒకరకంగా అతని సంస్కృత సంస్కారమే 
దీనికి అడ్డువచ్చి ఉంటుంది. 

పండితయ్య వేదవేదాంగాలూ. శాస్త్రాలూ ఉడ్డోలంగా చదువుకొన్నాడు. సంస్కృత 
వ్యాకరణం క్షుణ్ణంగా అభ్యసించాడు. 'పశుపతి' అనే మాటను అతని ప్రతిపక్షులు 
వ్యాకరణరీత్యా వెక్కిరించారు. 'పశువులనబడే ఇతర దేవతలే శివునకు పతులు' అని 
వాళ్ళు విపరీతార్థం చేశారు కాబోలు. దానికి సమాధానంగా ఈ పద్యాలు చెప్పాడు. 


“పతి రుద్రుడు పశువుల కని 

శ్రుతి చెప్పుదు నునికిజేసి రుద్రుడు పతిత 
క్కితరులు పశువులు పొమ్మని 

మతిలో నెరిగితి శ్రుతి ప్రమాణమున శివా! 


పూని యతద్గుణసంవిద్‌ 
జ్ఞానబహూవ్రీహి మాన్చ జనుదెంచెన్‌ యణ్‌ 
మానితషష్టీతత్సురు 
షానూనసమాస మెరుగ రజ్ఞులు రుద్రా!” 
'పశుపతి' అనే సమాసం బహువ్రీహి కాదు. “పశూనాం పతిః పశుపతిః 
(షష్టీతత్పురుషం). పశుపతేరిదం పాశుపతం (పశుపతి+ అణ్‌) '' అని భావం. 


252 సమగ్రాంధ్ర సాహీత్యం 


వ్యాకరణ విషయాలనే కాదు. శ్రుతిస్మృతిపురాణాలలో ఉన్న సంస్కృత 
సమాసాలనుకూడ కందపద్యాలలోకి దించడం పండితయ్యకు నల్లేరుమీద బండి నడక. 
"న కర్మణా, న తపసా, న జపై. ర్న సమాధిధిళ' అనే సంస్కృతోక్తులు పద్యంలోకి ఎలా 
దింపినదీ చూడండి. 


“వసుమతి జిత్రము జితచి 

త్తసంభవా! 'నకర్మణా నతపసా నజపై 

ర్న సమాధిభి' రవ్యయః నీ 

యసదృశ భక్తికిని బ్రియుడ వగు దీశానా!” (111) 


ఉదాహరిస్తున్న సంస్కృత ప్రామాణిక వచనాలను యథాతథంగా తెలుగు 
ఛందస్సుకు పొదగడం పండితయ్యను చూచే పాలుకురికి సోమనాథుడు నేర్చుకొన్నాడు. 
అల్లసాని పెద్దనగారిదాకా ఇది సాగుతూనే వచ్చింది. పెద్దనగారు ''దుర్పలస్యబలం 
రాజాం” మొదలైన సంస్కృతోక్తులను వాడారు. పండితయ్య సుదీర్ణమైన సంస్కృత 
సమాసాలను కూడ తెలుగులో జాతిచ్చందస్సులలోనికి దింపాడు. 


1. దురితారిభవచ్చరణాబ్ల భక్టిలలనా పరవశ భావయు, 2, షట్రిం శత్చర్వోపరిగత 
జగత భవహీతు జగన్నిర్వాణ సోమరూపము మొదలైన “అద్భుతమైన సమాసాలను' 
వేదము వెంకటకృష్ణశర్మగారు 22 క్రోడీకరించారు. 


సంస్కృతం ఎంత బాగా వచ్చో తెలుగు నుడికారం కూడా పండితయ్యకు అంత 
బాగానూ తెలుసు. మసిపాతను కట్టిన మాణిక్యం, ఓడున పోసిన నీళ్ళు, బంగారానికి తాని 
అబ్బడం, పువ్వులవల్ల నారలు తలకెక్కడం మొదలైన సామెతలు అతని కాలంలో ఉండే 
పద పాదాలలో కనిపిస్తాయి. “బ్రతుకుజీవుడా!' అనీ'. 'బ్రతికిపోయాను!' అనీ ఇవాళ 
మనం వాడుకొంటాం. 


భక్తుల దవ్వుల గని శివ 

భక్తులు వచ్చిరని పొంది బతికితి నని పో 
భక్తుల కెదురేగి యథా 

శక్తిస్థితి జేయవలయు సక్రియలు శివా! (140) 


అని పండితయ్య ఈ జాతీయాన్ని ఆనాడే వాడాడు. 'అంటీముట్టని' అనే మాటసొంపు 
ఇంకొక పద్యంలో వాడాడు. (478) 


పండితయ్య ఈ గ్రంథంలో వాడిన పదాలు కొన్ని నేడు ప్రచారంలో నుంచి 
వైదొలగాయి. కొన్ని నిఘంటువులకు ఎక్కలేదు. ఇటువంటి విచిత్ర పదాల పట్టిక ఒకటి 
చూడండి. 


మల్లికార్జున పండితారాధ్యుడు 253 


పండితారాధ్యుని విలక్షణ పదాలు 


అకజుడు బదసిన 
అతకడచిన = అతిక్రమించిన బనబములు 
అతగులు = బలహీనులు విలవీలి 
అన్నడు = ఆనాడు (బమడియిల్లు 
అన్నడే = ఆనాడే (బహోోక్స = వేదములలో చెప్పబడిన 
] ఆలరి = దుళ్ళీలుడు భూతిశాసనధరుడ = భూతశాసనధరుడై 
ఆలావు మండియేని్‌ = |బతుకదలచిచిరేని 
ఎయిదడు = పొందలేడు మడది 
ఎయిదు = పొందు మటీవెండి = మతిమతి 
కరకంరుడు = శివుడు మహదేవి 
కొందట్‌ మిడిచి 
కోలెమ్ము ముద్దటులు = సిడుకలు 
గొరలడే మెయి = ప్రీతిమెయి 
తర్ధయు మెరయలు 
త్రప్పటము రట్టళ్ళు = రెడ్డు 
దీర్దాయని = దీర్దాయువని వక్కడు 
దేవలకుడు వక్కండు = కృశింపతగ్గడు 
నిరాణ = స్వచ్చమైన వడణము 
పరిమాల్చుడు వరవుడు = దాసి 
పాదంి = అధముడు వలుగ 
రు . 
పానలు = సందేహము వలచిన = సువాసనకొద్ది 
పినుగులు వహి త్రంబు 
పౌసపర = పట్టుపట్టి వాచికొను 
ప్రమితి = యథార్థజ్ఞానము శబ్దంబున = ఉపనిషద్వాక్యములవలన 
బడరుడు = దేవుడు సూడుపట్టె = పగపట్టె 
బతరుండు పహ్రాబ్బని 
బత్తి = నగ్నత్వము 


ఈ పదాలలో 'అన్నడు' అనే పదం ఒకటి వ్యాకరణ పోషాన్ని చూపిస్తుంది. 
ఏ+నాడు = ఎన్నడు అనేది నేడు మనం సర్వసాధారణమైన మాటగా గుర్దించాం. ఈ 
“అన్నడు' కూడ ఆ+నాడు = అన్నడు అనే పదరూపం తెలియజేస్తుంది. "కొందరు" అనే 
మాటలో తుది ఉకార లోపంతో 'కొందర్‌' అని 367-వ పద్యంలో ప్రయోగించాడు. 
పండితయ్య ఒక్కమాట ఇలా ప్రయోగిస్తే పాల్కురికి సోమనాథుడు 'అనియెదర్‌, 
కొనినవార్‌' మొదలైన మాటలు పది పన్నెండు వాడాడు.! 


5. పండితారాధ్య చరిత్ర, చిలుకూరి నారాయణరావుగారి పీరిక, పుట. 178. 


254 సమగ్రాంధ్ర సాహీత్యం 


కివతత్వసారంలోని కొన్ని ప్రయోగాలు నేటి వ్యాకరణానికి లొంగవు. అందుచేత 
ఆ పాఠాలను మార్చివేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయిగాని అదృష్టవశాత్తూ ఈ 
గంథం ఇరవైయవ శతాబ్దంలో ప్రచురణ పొందబట్టి ఛాందస వైయాకరణుల జౌదార్యాన్ని 
ఇది తప్పించుకొని ప్రాచీన సంప్రదాయాన్ని మనకు తెలియజేయగలుగుతున్నది. వ్యాకరణ 
పోషాలేకాక ఛందోపోషాలు కూడ గమనించదగినవే. సిద్ధ 'ణ' కారానికి నకారముతో 
ప్రాస చెల్లదని లాక్షణీకుల మతం అయినా పండితయ్య ప్రయోగాలు 3 దొరుకుతాయి. 


1 జ్ఞానస్వరూ... తా, ర్కాణం (బది) (47) 
2. సం, త్రాణగతి స్వామిభృత్య, జ్ఞానంబున (67) 
3. గుణవత్వాత్రుల బూబిం, చిన (137) 


ఇలాదే 100, 114, 115 నంబరు పద్యాలలో అఖండయతి, 196, 317, 320, 444 
నంబరు పద్యాలలో పలపల గిలక ప్రాస, 247నంబరు పద్యంలో రేఫ సంయుక్త పూర్వాక్షర 
లఘుత్వుం కనబడతాయి. 148, 158 నంబరు పద్యాలలో యతిభంగం కనబడుతుంది. 


విచిత్ర పదాల ప్రయోగం. వ్యాకరణ విరుద్దాల అస్తిత్వం, ఛందోవికేషాల 
ఉపయోగం చూపించినంతమాత్రాన ఒక కవియొక్క ప్రాశస్త్యం తెలియదు. సార్వజనీనమైన 
రసానందం సార్వకాలికంగా కలిగించగలిగినవాడే ఉత్తమ కవి. పండితయ్య ప్రచార 
కవులకు ఆద్యుడు. వస్తుప్రదర్శనశాలలో అపురూపమైన వస్తువులను చారిత్రక 
జ్ఞానంకోసం ఎలా నిలుపుకోవాలో అలాగే పండితయ్య గచనను సాహిత్యంలో 
భద్రపరచాలి. 


ప్రత్యేకమైన అభిమానం కలవాళ్ళకూ, సాహిత్య పరిశోధకులకూ, ఇది బహుళంగా 
పనికివచ్చే పుస్తకం. దీనివలన ప్రయోజనము అంతే, 


చరిత్ర తెలియని సామాన్యుడు సైతం రుద్రమదేవి పేరును సగర్వంగా చెప్పుకొంటాడు. 
ప్రతాపరుద్రుని పేరు వినే ఉంటాడు. ఈ ఇద్దరు సుప్రసిద్ధ వ్యక్తులూ ఏ రాజవంశానికి 
చెందినవారో ఆ కాకతీయుల పీరిటనే ఒక సాహిత్య యుగాన్ని మనం ఇప్పుడు 


కాకతీయ యుగం 


చదువుకో బోతున్నాము. 


ఏకచ్చత్రాధిపత్యం కింద ఇంచుమించు నేటి తెలుగు దేశమంతటినీ పరిపాలించిన 
వారు కాకతీయులే. వీళ్ళ రాజ్యం క్రీ.శ. 900-912కు మూడు తరాల ముందే ప్రారంభ 
మయింది. కాని ఇది మహాసామాజ్యమయింది క్రీ.శ. 1200 తరువాతనే. అందుచేత ఈ 
యుగాన్ని మనం ఆ తారీఖు నుంచే లెక్కించకుందాం. క్రీ.శ. 1323లో ఈ వంశంలోని 
ఆఖరు రాజు ప్రతాపరుద్రుడు డిల్లీ సైన్యాలకు పట్టుబడడంతో ఈ మహాసామ్రాజ్యం 
అంతరించింది. కాబట్టి కాకతీయ యుగం క్రీ.శ. 1200 నుండి 1325 దాకా అని 


ఉజ్జాయింపుగా పరిగణీద్దాం ఈ వంశంలోని పాలకుల పట్టిక ఇది. 


వామ 


అర నరాల తాటి 


- 
ల 


11. 


ముమ్మడి గుండన 

ఎ(ర్రన 

మొదటి బేతన 

షిండి గుండన 

ఇమ్మడి బేతన 

ప్రోలన 

ముమ్మడి త్రిభువన మల్ల బేతన 
త్రిభువన మల్ల దుర్గరాజు 
ఇమ్మడి ప్రోలరాజు 
రుద్రదేవ మహారాజు 
మహాదేవరాజు 
గణపతిదేవ చక్రవర్తి 
రుద్రమదేవి 


. ప్రతాపరుద్రుడు 


ఏలికలందరూ దుర్జయ వంశంవారు. తెలుగునాట రాజ్యంచేసిన వెలనాటి 
చాగివారు, కొండపడమటివారు. వెలమవారు. విరియాలవారు మొదలైన 


క్రీ.శ. 900-912 
క్రీ.శ. 912-950 
క్రీశ. 

(కీ.శ. 950-990 
క్రీ.శ 950- 1050 
క్రీ.శ 1055- 1075 
క్రీ.శ 1075-1098 
క్రీ.శ 1098- 1115 
క్రీ.శ. 1115-1150 
క్రీ.శ.1150- 1195 
క్రీ.శ. 1196-1199 
క్రీ.శ. 1198-1262 
క్రీ.శ 1262-1291 
(క్రీశ. 1291-1323 


సమగ్రాంధ్ర సాహిత్యం 
256 


శ కాకరీయ సామ్రైజ్యము 
J గజివతి చక్రవర్తీ కాలము 


కాకతీయ యుగం 257 


చాలామంది తాము దుర్ణయ వంశజులమనే చెప్పుకొంటారు. వీరందరూ ఒకే వంశ పురుషుని 
సంతతివారో కాదో చెప్పలేం. 


ఇప్పుడు ఇచ్చిన పట్టికలోని మొదటి ఏలిక ముమ్మడి గుండన ముత్తాత వెన్నరాజు 
కాకతీయుల రాజ్యస్థాపకుడని చెప్పుకోవచ్చు. ఇతని కాలనిర్ణయం ఇదమిత్స్ణం అని 
చరిత్రకారులు తీల్చలేదు. ఈ రాజు కాకతి నుండి రాజ్యం చేయడం వల్ల ఈ వంశం వారిని 
కాకతీయులని పిలుస్తారు. జగ్గయ్యపేట ప్రాంతంలో దొండపాడు దగ్గర కాకతమ్మ బీడు, 
కాకతి రామచంద్రపురం అనే ప్రదేశాలున్నాయట." ఈ వంశంవారికి కాకతమ్మ అనే 
[గ్రామదేవత ఆగాధ్యదైవం.' ఈ కాకతమ్మకు ఏకవీర సైదోడు. 


ఏకవీరాదేవిని ఇప్పటికీ నాందేడ్‌ జిల్లాలోని కందహారుపురంలో ఆరాధిస్తూ 
ఉంటారు. కాకతీయుల రాజ్యస్థాపకుడు వెన్నరాజు ఆ ఊరి నుంచే వచ్చాడనీ, తనతో తమ 
ఆరాధ్య దైవాన్ని తీసుకువచ్చాడనీ చరిత్రకారులు భావిస్తారు. ఎక్కడి నుంచి వచ్చినా 
దుర్జయ సంతతికీ, సామంత విష్టి వంశానికీ చెందిన కాకతీయులు తెలుగునాట స్థిరపడ్డారు. 
తొలుత గరుడ లాంఛనులయినా తర్వాత వరాహ లాంఛనులయ్యారు. నాలుగు 
శతాబ్దాలపాటు ఈ వంశంలోని పధ్నాలుగు మంది వివిధ పీఠాల నుండి పాలించారు. 


ఇక ఇప్పుడీ ఏలికల గురించి విడివిడిగా కొంచెం తెలుసుకొందాం. కాకతీయ 
వంశంలోని ఆది పురుషులు క్రీ.శ. 10వ శతాబ్దంలో నేటి వరంగల్లు జిల్లాలోని గూడూరు 
ప్రాంతాలను పాలిస్తూ వేంగీ చాళుక్యులకు సామంతులుగా ఉండేవారు. ఆ శతాబ్దం చివరి 
పాదంలో చాళుక్యరాజ్యం అల్లకలోలమయింది. రాజ్యం కోసం అన్నదమ్ములు పరస్పర 
యుద్దాలు. హత్యలు, కుట్రలు కావించుకొన్నారు. ఈ అంతఃకలహాల అదనులో 
సామంతులు స్వతంత్రం ప్రకటించుకొన్నారు. ఒక సామంతుణ్ణి ఇంకొక సామంతుడు 
కబళించి పెద్దరాజ్యం ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఈ పరిస్థితులో 
కాకతిరాజ్యం ఏర్పడింది. రెండవ బేతరాజు ఈ విధంగానే స్వతంత్రించి రాజైనాడు. 
అనుమడు, కొండడు అనే ఇద్దరిని నిర్జించి అనుమకొండను జయించాడు. ఇతనిది 
గరుడాంకం. అందుచేత ఇతణ్జీ గరుడ బేతరాజు అని కూడా పీలుస్తారు. ఇతని శత్రువులు 
ఇతళణ్ణీ గద్దె నుంచి కదిలింపజూశారు. అయితే విరియాల ఎర్రన, అతని భార్య కామసాని 
మొదలైనవాళ్ళు శ్రమించి శత్రువులను నిర్మూలనం చేసి బేతరాజును కొరవి దేశానికీ 
అభిషిక్టుణ్ణి చేశారు. ఈ కామసాని వేయించిన ఒక పద్యమయ శాసనం గురించి మనం 
“చాళుక్య యుగం'లో చెప్పుకొన్నాం. కామసాని కోటిచేసే కాకతిని నిల్సింది. కాకతీయ 
రాజ్యానికి ఇది అంకురార్పణ. 


క్రీ.శ. 1055లో మొదటి ప్రోలరాజు రాజ్యానికి వచ్చాడు. ఇతని పూర్వుడు 
వేంగీచాళుక్యుల నుంచి స్వతంత్రిస్తే ఇతడు కల్యాణీ చాళుక్యుల నుంచి అనుగ్రహం 
సంపాదించాడు. వాళ్ళకు సామంతుడై సబ్మ్బీనాడులోని అనుమకొండను సంపాదించాడు. 


1. కాకతి మైలాంబ బయ్యారం చెరువు శాసనం - పీ.వి. పరబ్రహ్మశాస్త్రి, భారతి, ఏప్రిల్‌ 1967. 


2588 సమగ్రాంధ్ర సాహిత్యం 


తన ప్రతిభతో కాకతీయ రాజ్యానికి సుస్థిరమైన పునాదులు వేశాడు. ఇతని తరువాత 
రెండవ బేతరాజు రాజ్యానికి వచ్చాడు. 


క్రీశ 1075లో రాజ్యానికి వచ్చిన ముమ్మడి బేతరాజు తన పూర్వుడు కల్యాణి 
చాళుక్యులకు సామంతుడైతే, తాను, వాళ్ళు అంతఃకలహాలలో ఉన్న అదను చూసి 
స్వతంత్రుడవడానికి ప్రయత్నించాడు. కాని ఆ రాజవంశంలో ఒక బలవంతుడు చక్రవర్తి 
కాగానే అతనికీ దయాపా క్రుడ్డై సవ్మీనాడులో 1000 గామాలకు ఆధిపత్యం 
సంపాదించాడు. త్రిభువనమల్ల., విక్రమచక్రి, మహామండలేశ్చర, చలమర్షిగండ మొదలైన 
బిరుదులతో ముమ్మడి బేతరాజు కల్యాణీ చాళుక్యుల సామంతుడుగా పరిపాలించాడు. ఈ 
రాజు కాలందాకా తెలంగాణాలో జైనమతం విస్తారంగానే ఉండేది. ఇతడు శైవదీక్ష 
పుచ్చుకొన్నాడు. ఇతని గురువు కామేశ్వర దీక్షితుడనే మహ్మ్తోవుడు. 


ముమ్మడి బేతరాజు తర్వాత క్రీ.శ. 1110లో రెండవ ప్రోలరాజు రాజ్యానికి 
వచ్చాడు. ఇతని కాలంలో చుట్టుపక్కల రాజ్యాలన్నీ అల్లకల్లోలమయినాయి. సమయం 
చూచుకొని ఇమ్మడి ప్రోలరాజు తన రాజ్యాన్ని అన్నిపక్కలా విస్తరింపదేశాడు. దక్షిణాన 
కొండపల్లి ప్రాంతాన్ని, ఉత్తరాన మంత్రకూటాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. తూర్పు 
నుంచి వేములవాడ రాజులు దండెత్తితీ అణచి వేశాడు. యుద్దాలు చేసి రాజ్యాన్ని 
విస్తరించిన ఈ రాజు చివరకు యుద్ధంలోనే వీరమరణం పొందాడు. 


క్రీ.శ. 1150లో రెండవ ప్రోలరాజు మరణానంతరం అతని కుమారుడు రుద్రదేవ 
మహారాజు రాజ్యానికి వచ్చాడు. ఇతనికి కూడా తండ్రిలాగే యుద్దాలంటే పీతి. రాజ్యాన్ని 
విస్తరించడమే ఇతని ఆశయం. తొలుత ఇతడు గోదావరి, కృష్ణా మండలాలదాకా తన 
ప్రభుత్వాన్ని వ్యాపింపజేశాడు. ఇతని కాలంలోనే ఇటు వేంగీచాళుక్య రాజ్యం, అటు 
కల్యాణీ చాళుక్యుల ప్రభుత్వం అంతరించాయి. రుద్రదేవుడు క్రమేపీ తన రాజ్యాన్ని 
తూర్పున సముద్రందాకా, పశ్చిమూన కల్యాణిదాకా, ఉత్తరాన మాల్యవంత పర్వతందాకా, 
దక్షిణాన శ్రీశైలం వరకూ విస్తరింపజేశాడు. అనుమకొండ నగరం చాలక, ప్రక్కనే ఓరుగల్లు 
దుర్గాన్ని నిర్మించాడు. మహావీరుడైన రుద్రదేవుడు క్రీశ 1196లో దేవగిరి యాదవులతో 
జరిగిన యుద్ధంలో మరణించాడు. 


రుద్రదేవుని తరువాత అతని సోదరుడు మహాదేవరాజు రాజ్యానికి వచ్చాడు, తన 
అన్న మరణానికి కారణభూతులైన యాదవులపై కత్తికట్టి ఏనుగులను తోలించుకొని 
వచ్చాడు. ఇతడు గజయుద్ధంలో నేర్చరి. ఇతనితో ఇతని కుమారుడు గణపతి దేవుడు 
కూడ యుద్దానికి వెళ్లాడు. యుద్ధంలో తండ్రి మరణించాడు; కొడుకును యాదవులు బందీ 
చేశారు. వాళ్ళ చెరసాలలో ఇతడు రెండు మూడు సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత 
విడుదల పొందాడు. 


కాకతీయ యుగం 259 


ప్రముఖులూ. ప్రాభవం 


గణపతి దేవుని పరిపాలన వాస్తవానికి క్రీశ. 1200 నుంచి ప్రారంభమైందనుకోవాలి, 
ఇతడు తన సర్వతోముఖ ప్రతిభతో మహాసామ్రాజ్యాన్ని స్థాపించి దానికి చక్రవర్తి 
అయినాడు. దాదాపు నేటి ఆంధ్రదేశమంతా అతని ఏలుబడిలోనికి వచ్చింది. ఇతడూ, 
ఇతని తర్వాత సామాజ్యాన్ని పాలించిన ఏలికలూ కాకతీయ యుగంలో ప్రముఖులు. 


గణపతిదేవుని తర్వాత అతని కుమార్తె రుద్రమదేవి సింహాసనమెక్కింది. కాకతీయ 
రాజ్యంలో తొలినుంచీ స్త్రీలకు సమానమైన ప్రాముఖ్యం ఉన్నది. కాకతిని ఆదిలో 
నిలిపింది ఆడది. విరియాల కామసాని పాటుపడి నిలబెట్టిన ఈ రాజ్యంలో ఇంకొక 
మహిళ రాణిగా విశాల సామ్రాజ్యాన్ని పాలించడంలో జౌచిత్యముంది. రుద్రమదేవి పేరు 
చెపితేచాలు, అప్పుడు పుట్టిన బిడ్డకు కూడా ఒళ్ళు పులకరిస్తుంది. . 


తన తరువాత రాజ్యానికి వచ్చే తన కుమార్తె రుద్రమదేవికి తగిన వరుణ్ణి 
ఎంచుకొనడంలో గణపతిదేవ చక్రవర్షి సముచిత నిర్ణయాలే తీసుకున్నాడు. నేటి పశ్చిమ 
గోదావరి, కృష్ణా మండలాలలో కొన్ని భాగాలను ఆ రోజులలో నిడుదవోలు చాళుక్యుల 
వంశంవారు పరిపాలన చేశారు. వీరు వేంగి, నిడుదవోలు, కోనేరు, తడికలపూడి మొదలైన 
ప్రదేశాలు తమ రాజ్యపీఠాలుగా మండలేశ్వరులై పరిపాలన చేశారు. వీరు మొదట 
జననాథపురం చాళుక్యులకు అణకువగా ఉండేవారుగాని కాకతీయ సాచ్రూజ్యం 
వేళ్తూనుకొంటూన్న కాలం నుంచీ దానికే సామంతులయ్యారు. రెండు వంశాలలోని పేర్లను 
గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 


1. రుద్రదేవ మహారాజులు 1150-1196 1. వేంగీ గొంక 11560- 11% 
2. మహాదేవరాజు 1196-1199 2. అయ్యపదేవుడు 1193 
3. గణపతి 1193-1212 
3. గణపతిదేవ చక్రవర్తి 1106-1199 4. మొదటి మహాదేవుడు 1196-1233 
5. ముమ్మడి గొంక 1212-1230 
6. ముమ్మడి అయ్యపదేవ 1230-1233 
7. ఇమ్మడి వేంగీశ్చ్వర 1233-1250 
8. ఇందుశేఖర 1238- 1255 
4. రుద్రమదేవి 1262-1291 |9. వీరభద్ర 1250- 1266 
10. ఇమ్మడి మహాదేవ 1255 


గణపతి, మహాదేవ అనే పిర్లు రెండు వంశాలలో కనబడతాయి. సాధారణంగా 
సామంతులు తాము ఎవరికి అణకువగా ఉన్నారో ఆ వంశంలోని ప్రసిద్ధ నామాలనే తమ 


260 సమగ్రాంధ్ర సాహిత్యం 


బిడ్డలకు పెట్టుకొంటారు. నిడుదవోలు చాళుక్యులు కోనష్టాహయ వంశం వాళ్ళతో కూడా 
వియ్యమందారు. “సమాన వియ్యం' స్థాయికి చేరినవారు. అందుకే క్రీ.శ. 1238-1255 మధ్య 
పాలించిన ఇందుశేఖరుని రెండో కుమారుడైన వీరభద్రునికి రుద్రమదేవి నిచ్చి గణపతిదేవ 
చక్రవర్తి వివాహం జరిపించాడు. 


రుద్రమదేవి తరువాత ఆమె మనుమడు ప్రతాపరుద్రుడు రాజైనాడు. అతని జీవితం 
“ప్రతాపరుద్రీయ'మనే నాటకంగా తెలుగువాళ్ళకు కీ॥ శే॥ వేదం వెంకటరాయశాస్త్రీగారి 
ప్రతిభావంతమైన రచనతో సుపరిచితమైంది. సంపూర్ణమైన చారిత్రక సత్యం కాకపోయినా, 
ఈ నాటకం నాటి వైనాలు కొన్ని అందరికీ చక్కగా తెలిపింది. ప్రతాపరుద్రునితో 
కాకతీయ యుగం పరిసమాప్తమైంది. 


ఈ యుగంలో సాహిత్యం వర్ధిల్లింది. సంగీతం దశదిశలా చల్లగా మారుమోగింది. 
ఆకాశపు టంచులపైన, కెరటాల ఒంపుల మీద, దిగ్గజాల కుంభస్థలాల మీద తెలుగు గజ్జెలు 
నాట్యం చేశాయి. గుట్టలు గుళ్ళుగా మారాయి. రాళ్ళు రమణీయమైన కిల్పాల కింద జీవం 
పోసుకున్నాయి. సామాన్యులు కూడ వైభవోపేతమైన జీవితాన్ని గడిపినట్టు నాటి సాంఘిక 
చరిత్ర వల్ల తెలుస్తున్నది. స్త్రీలూ, పురుషులూ చక్కగా అలంకరించుకొని చల్లగా నవ్వుతూ 
తనివితీరా ఆనందించినట్లు నాటి సాహిత్యాన్ని చూస్తే తెలుస్తున్నది. ఈ యుగంలో 
రచించిన పుస్తకాల వల్లా, ఈ యుగాన్ని గురించి వ్రాసిన సమీప కాలంలోని గ్రంథాల వల్లా 
కాకతీయ కాలపు సాంఘిక చరిత్రను సురవరం ప్రతాపరెడ్డిగారు వివరాలతో 
విశదపరిచారు.* అందులో మతము సంఘ సంస్కారము, కళలు, విద్యావ్యాపకము, 
చిత్రలేఖనము, చేతిపనులు, ప్రజలకు సౌకగ్యములు, వ్యాపారము, ప్రజల వినోదము, 
పాచికల ఆట, స్త్రీల అలంకరణములు, వివిధములు అనే ఫీరికలతో 65 పుటల సమన్వయం 
చేశారు. వేశ్శలను ఉంచుకోవడం, జూదమాడడం ఈ యుగంలో ఉద్ధృతంగా 
వుండినవనుకోవాలి. 


సుమతీ శతకకారుడు ఏనాడో చెప్పాడు : 


తమలము సేయని నోరును 

రమణుల చనుమొనల మీద రాయని మేనున్‌ 
కమలములు లేని కొలనును 

హీమధాముడు లేని రాత్రి హీనము సుమ్మీ 


కాకతీయ యుగంలో కలవారు హీనంగా బతకడానికి అంగీకరించినట్టు లేదు. 
పూర్వ యుగాలలో జైనులు ఎంత శృంగార పురుషులయ్యారో ఈ యుగంలో శైవులు 
2. వీరభద్రుడు ఇందుశేఖరుని పెద్ద కొడుకని పూర్వ చరిత్రకారులు కొందరు భావించారు. కొల్లూరు 
సూర్భనారాయణగారు HIstOry 0! the Minor Chalukya Families in Medieval Andhra Desa అనే 
పుస్తకంలో ఈ విషయం చర్చింద్రారు. పుట. 16. 
3. ఆంధ్రుల సాంఘిక చరిత్ర - 2వ ప్రకరణం, కాకతీయుల కాలము, పుటలు 38 నుంచి 102 వరకూ. 


కాకతీయ యుగం 261 


అంతకు రెట్టింపుగా సకాములయ్యారు, పాల్మురికి సోమనాథుడు తన బసవ పురాణంలో 
పండితారాధ్య చరిత్రలో 'మిండజంగాల విచ్చలవిడి కామాన్ని ఉడోలంగా' వర్ణించాడు. 
శ్రీశైలంలో శివరాత్రి యాత్రలో “మిండబంగాలు అడపతిత్తులు మూపున ధరించి, 
తొడితొడి ఆకులు మడిచి సంబెళలు యిస్తూ ఉంటే తాంబూలం సేవిస్తూ కస్తూరి 
సుగంధాలు పరిమళిస్తూ నానానఖవ్రణ చుంబనాలు నెరభక్తులకు మాటు పడకుండా 
నడుసూ - 


“రారోరి బగుత తేరా లంజకనుచు 
నారంగ వయమున కడిగి ఆచ్చుటలు 
“బసవన్న కరుణరా! బగుతనీకనుచు 
నసలిచ్చుచును ధనం బడిగి తెచ్చుటలు 
'గలియుగ బసవండ నిలనీవని యనుచు 
నలరించి భక్తులనడీగి తచ్చుటలు 
బాకటంబున వచ్చు పణ్యాంగనలను 
[గేకంట జూచుచు గేలిసీయుటలు 


ఇవాళ విడ్డూరంగా ఉన్నాయనిపించవచ్చు. అయితీ బసవేశ్వరుని కాలంలో 

కల్యాణకటకంలోనే లక్షా ఎనబైవేల మంది శైవులలో వేశ్యల యిండ్లనుండి భోగించు 
మిండజంగాలు పన్నాండువేల మంది ఉండేవారు. వీళ్ళ లంజరికం వెచ్చానికి భక్తులు 
రెండుచేతులా ఇచ్చేవారు. అయ్యగాండ్రందరూ లంజరికానికి వెళుతూ ఉంటే అదేమిటో 
తెలియని ముగ్గ సంగయ్య అనే వెరిబాగులవాడు తానూ వెళతానంటే బసవన్న 
పంపించడం, వారవనితలు నాట్యం చేయడం 'మున్నిట్లి సుఖము ఇట్టి లంజరిక మెరుగ'నని 
ఆ భక్తుడు పాంగిపోవడం పాల్కురికి సోమనాథుడు సవిస్తరంగా కథనం చేశాడు. దైవ 
సేవలోనైనా రాజసీవలోనైనా, ఆ యుగంలో వారకాంతలు తప్పనిసరి భోగినులు. 
రాజును సేవించే వారకాంతలు ఎటువంటి దుస్తులు ధరించాలో 'కామందకం' అనే నీతిశాస్త్ర 
(గంథం ఇలా చెపుతున్నది. 

“లలితమంజుల విమలాంగలతలు వెలుగ 

సూక్ష్మ వస్తాభరణమాల్య సుభగమూర్తు 

లగుచు వారాంగనలు మన్మథాస్త్రభీల 

బలిసీ కొలువంగవలయు భూపాలమదను.'*ీ 


రాజులెంత వినోదించినా రాజు చుట్టూ ఉండే పరిజనులు మాత్రం వ్యసనాలలో 
చిక్కుకోకూడదని ఇంకొక [గంథం చెపుతున్నది. 


4. సకలనీతి సమ్మతం 284 ప. 


262 సమగ్రాంధ్ర సాహిత్యం 


““ద్యూతమెల్ల జముని దూతయుగా, ధనం 
బెల్ల హాలహలము, నింతులెల్ల 
ఘోరతరములైన కారాగృహములుగా 
దలచునతడు ప్రియుడు ధరణిపునకు.'*5 


సురవరం ప్రతాపరెడ్డిగారు ప్రశంసనీయంగా ప్రారంభించిన ఆంధ్రుల సాంఘిక 
చరిత్రలో కాకతీయుల కాలపు విశేషాలను ఇనుమడింపజేసే అంశాలు సకలనీతి సమ్మతం 
లోని (గ్రంథాల వల్ల తెలుస్తాయి. 


సాహిత్యం - సాహితీపరులు 


ఈ యుగంలో ఎవరెవరు ఏయే గ్రంథాలు వ్రాసి తెలుగు సాహిత్యాన్ని శ్రీమంతం 
చేశారో తెలుసుకొందాం. వాళ్ళ పుస్తకాలు నష్టమైనా, వాటి గురించి తెలుసుకొనే 
ఆకరాలుంటే పరిశోధిద్దాం. విపులంగా చర్చించుకొందాం. విశదమయ్యే వివరాలను చదివి 


ఆనందిద్దాం. 


ముందు ఈ రాజవంశంలోని వ్యక్తులెమైనా స్వయంగా గ్రంథాలు వ్రాశారేమో 
తెలుసుకొందాం. 'నీతిశాస్త్రముక్తావళి' అనే గ్రంథం వ్రాతప్రతులలో ఒకదాంట్లో ఈ పద్యం 
ఉన్నదని మానవల్లి రామకృష్ణ కవిగారు ఆ పుస్తకం ముద్రిత ప్రతి పీఠికలో వ్రాశారు. 


““పరువడి నాంధ్రభాషగల బద్దెన నీతియు, సంస్కృతంబులో 
బరగ బ్రతాపరుద్ర నరపాలునిచే రచియింపబడ్డ యా 

నరవరు నీతిసారము వినం జదువం గడు మంచి దంచు జె 
చ్చెరగని నీతి పద్ధతులు చేసె వినోదము బాలబోధకుక్‌.* 


ఈ పద్యం వల్ల ప్రతాపరుద్రుడు సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథం వ్రాసినట్లు 
స్పష్టమవుతున్నది. ఈ ప్రతాపరుద్రుడు కాకతీయులలోని అఖరువాడు కాక 
క్రీ.శ. 1150-1195 మధ్య పాలించిన రుద్రదేవుడేనని పండితులు గుర్తించారు. సంస్కృతం 
లోనేకాక తెలుగులో కూడ 'నీతిసారము' అనే చక్కని ప్రబోధ గ్రంథం ఉంది. దీనిలో 
నుంచి మొత్తం 111 పద్యాలను మడికి సింగన 'సకలనీతి సమ్మతం' అనే సంకలన గ్రంథంలో 
ఉదాహరించాడు. సంస్కృత 'నీతిసార రచయిత ప్రతాపరుద్రుడని నికరంగా 
చెప్పగలంగాని తెలుగు నీతిసారం దానికి అనువాదమో కాదో, దానిని మొదటి 
ప్రతాపరుద్రుడే వ్రాశాడో లేదో చెప్పలేము, ఇది ఇంకొక కవి వ్రాశాడని తీలేదాకా దీనిని 
మొదటి ప్రతాపరుద్రుడే వ్రాసినట్లు భావించాలని చాగంటి శేషయ్యగారి అభిప్రాయం.” 


5. _ పంచతంత్రిలోనిదని సకలనీతి సమ్మతంలో చెప్పిన 484వ పద్యం. 

6. ఈ పద్యం ఆఖరు పాదాన్ని చెచ్చెరగ, వినీతిపద్ధతులు అని విరువగూశదని చాగంటి శేషయ్యగారు 
' ఆంధ్రకవి తరంగిణి' మూడవ సంపుటం 17వ పుటలో వ్రాశారు. 

7. కవితరంగిణి - రెండవ సంపుటం (ద్వితీయ ముద్రణ) పుట 48. 


కాకతీయ యుగం 263 


సంస్కృత నీతిసారం ప్రచారంలో వుండేదనీ, క్రీ.శ. 1560-70 ప్రాంతాల ఉండిన 
ముద్దరాజు పెదరామన రాఘవపాండవీయ వ్యాఖ్యలో దీనిని ఉదాహరించడమే దీనికి 
ప్రమాణమనీ నిడుదవోలు వెంకటరావుగారు వ్రాశారు. తెలుగు నీతిసారం కూడా అంత 
ప్రచారంలో వుండడం గమనార్హం. ఇది ప్రతాపరుద్రుడే వ్రాసినా, ఇంకెవరు వ్రాసినా యిది 
మంచి గ్రంథం. చక్కని నీతులు బోధిస్తుంది. నీతులేకాక జాతీయాలు కూడ అందులో 
వున్నాయి. ఉదాహరణకు చూడండి : 9 


'“పామున కెరకలు వచ్చినట్లు, (అంటే రెక్కలు వచ్చినట్లు) (34); కుక్కతోక 
బట్టుకొని మహాంబుధి దాటదలచినట్లు (403); మిడుత లగ్గిమీద బడినయట్లు (783); 
అంబుధి కలము లేక ఈదగడగినట్లు (కలము అంటే “పెన్ను! అనే అర్థమే కాదు. ఓడ, నావ 
అనే అర్థాలు కూడ ఉన్నాయి). (783) 


రాజనీతి - రాజుల పరమార్థం 


ఈ నీతిసారాన్ని రాజకవి వ్రాసినా వ్రాయకపోయినా ఇందులో చక్కని రాజనీతి 
ఉంది. దృష్టిలో పెట్టుకోవడం కనబడుతుంది. 


'“పచ్చ లాయకట్ల బరిబోవు నారంభ 

మడవి గలయు సుత్తె కడగ బొలము 

పంటమీద నరుల పైడెత్తగరవగు 

(బజల చేటు భూమి బాడుసేయు.”' (122) 


అయితే విభజించి పాలించడం, విభజించి శిక్షించడం రాజనీతికి మొదటి మెట్టు. 
నీతిసారంలోని ఈ పద్యం అదే బోధిస్తుంది. 


“పెక్కండ్రు జనులు నేరమి 

యొక్కట జేసినను వారి నొకమరి గినియం 

జిక్కరు గావున నేర్చున 

నొక్కొకరన పాపి శిక్ష యొనరింపదగుక.”' (200) 


దండనీతి రాజులకు చాలా ముఖ్యమేగాని ప్రజల క్షేమాన్ని ప్రప్రధానముగా 
చూడాలని ఇంకొక పద్యం కూడ చెపుతుంది, 
'జనపత్తి పర్షన్యు గతిం 
దన భూప్రజ బోవవలయు, దగ బోవడయే 
దను బాసి పోవు నాప్రజ 
ఘన నీరస సరసి బాయు ఖగముల భంగిక్‌.” (100) 


8. తెనుగు కవుల చరిత్ర, పుట. 308. 
9. _బ్రాకెట్లలోని అంకెలు సకలనీతి సమ్మతంలోని పద్యాల సంఖ్యలు. 


264 సమగ్రాంధ్ర సాహిత్యం 


కర్తలు తెలియని కావ్యాలు 

సకలనీతి సమ్మతంలో ఉదాహరించిన ఈ 'నీతిసారం' కర్త పేరు తెలియనట్టే, ఈ 
సంకలన గ్రంథంలోనే ఇంకా విరివిగా వాడుకొన్న మరొక రెండు పుస్తకాల కర్తల పేర్లు 
కూడ తెలియవు. ఆ పుస్తకాలు - ఒకటి పంచతంత్రం. రెండు కామందకము. ఈ [గ్రంథాలను 
తరువాత వేరే కవులు సంస్కృతం నుంచి అనువదించారు. పంచతంత్రాన్ని ఇద్దరు ముగ్గురు 
అనువాదం చేశారు. అయితే వీళ్ళందరూ చాలా అర్వాచీనులు. ప్రప్రథమంగా 
పంచతంత్రాన్నీ, కామందకాన్నీ కాకతీయ యుగంలోనే ఎవరో అనువాదం చేశారని మడికి 
సింగన్న ధర్మమా అని తెలుస్తున్నది. పంచతంత్రంలో నుంచి అతడు 189 పద్యాలను 
ఉదాహరించాడు. కామందకంలోనుంచి 292 గద్య పద్యాలను వాడుకొన్నాడు. ఈ 
గ్రంథకర్ణల పేర్లు తెలియకపోవడం చాలా దురదృష్టం. పంచతంత్రాన్నీ, కామందకాన్నీ 
తెలిగించిన అర్వాచీన కవుల చరిత్రలను తెలుసుకొంటున్నప్పుడు ఈ ప్రథమ రచయితల 
పద్యాలతో వాళ్ళ పద్యాలను విరివిగా తైపారు వేద్దాం. ఇప్పుడు మచ్చుకు కొన్ని మంచి 
పద్యాలు రెండింటిలో నుంచి చూసీ తృష్తిపడదాం. 


పంచతంత్రంలో మిత్రలాభం మొదటిది. స్నేహధర్మాన్ని, స్నేహితుల గొప్పదనాన్ని 
మొదటి పంచతంత్ర కవి ఇలా శాఘీంచాడు: 


“కుడుచుట కుడవగబెట్టుట 

యడిగిన నిడు టడిగికొనుట యంతఃస్థం చే 

ర్పడ నెరుగుట యెరిగించుట 

కడు మైత్రికి లక్షణములు కనుగొన నారుక.” (742) 


“పెనులేమినైన విడువ మి 

యును గుహ్యమునెప్పుటయును నొక యాపద పొం 

దినయప్పు డడ్డుపడుటయు 

మనమున దలపోయ బరమమైత్రికి ఫలముల్‌.'' (743) 


ఒక్క తల్లి కొప్ప నుదయంబుబొందిన 

బొంధవంబుకంటె బహుగుణముల 

వసుధ నెన్ని చూడ వాగ్గాతబాంధవం 

బధిక మండు చూవె యార్యులెల్ల.'' (744) 


“పరిపూర్ణుడయ్యు బురుషుడు 
పరమసుహృత్తు లన యాసపడవలయు వదిక్‌ 

పరిపూర్ణుడయ్యు నంబుధి 

పరగగ శిపాడుపు నాసపడడే యెపుడు౯?'' (47) 


కాకతీయ యుగం 265 


మొదటి పంచతంత్ర కవి మంచి కవి. తన దృష్టిలో సత్కవి ఏమి చేయగలడో 


అతడిలా చెప్పాడు. 
“కొందరు చెప్పినంతయును గూర్చవచింతురు చిల్కపోలికన్‌ 
కొందరు మూగుభంగి నొనగూడదలంచి వచింపనేర రిం 
పొందదలంచినట్ల వల నొప్పవచింతురు కొందరుర్విలో 


నెంచును సత్కవీంద్రుగతి; నీ క్రియ మర్త్యులు మూడు చందముల్‌.'' (346) 


ఇక ప్రథమ కామంద రచయిత వ్రాసిన పద్యాలు చూద్దాం. ఇతడు ప్రొఢకవి, కొంచెం 
ఉన్నత భాషనే వాడుతాడు. సమాస కల్చన అంటే చాలా ఇష్టం. చూడండి ఒక పద్యం: 
““హేలాకృష్ణ సుతీక్షతరా 
లోలకరాళ మయండలాగ్ర మరీచి 
వ్యాలీఢ రూఢబాహు స 
మాలంబనసేయు లక్ష్మి యధిసారికయై.'' (940) 
ఇతడు తేలిక మాటలలో కూడ పద్యం నడపగలడు. ఉదాహరణకు చూడండి: 


“పెనుగజము ద్రుంచు నక్రము 
తన నెలవున నుండి, నెలవుదప్పిన మరి తా 


శునకంబు చేత జచ్చుం 
దన నెలవున హీనుడైన దగ ఘనునోర్చున్‌.'"' (889) 


సరిగ్గా ఇదే భావాన్ని తరువాతి శతకకర్ణ వేమన్న వాడాడు. ఆ పద్యం 
ఆంధ్రదేశంలో ఆబాలగోపాలానికీ కంఠతా వచ్చు. 
“నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు దీయు 


బైట కుక్కచేత భంగపడును. 
స్థాన బలిమి కాని తన బల్మి కాదయా 
విశ్వదాభిరామ! వినుర వేమ!” 


ప్రథమ కామందక రచయిత సామదాన భేద దండోపాయాలతోపాటు 


ఉపేక్షోపాయాన్ని కూడా చెప్పాడు. చూడండి: 


“వ్యసనము నన్యాయంబును 

మసలక యుద్ధమును వేయ మాన్చమి యది దా 

బొసగు ద్రివిధ స్వరూపత 

నెసగ నుపాయములయం దుపేక్ష యనంగక్‌.'” (635) 


266 సమగ్రాంధ్ర సాహిత్యం 


“ప్రకటముగ గీచకుం డొగి 

నకార్య మొనరించువేళ నవినీతుండై 

చకితుండపోలె విరటుం 

డొకభంగి యుపేక్ష చేసి యుండడె మదిలో౯."' (636) 


తల్లిని చూడడానికి వెళ్ళినప్పుడైనా రాజు భవన శోధన చేయించాలని చెప్పాడు 
(279). అయినవాళ్లే ఎలాగ రాజులను నిర్జీస్తారో వివరించాడు: 


““భద్రసేనుడు నిజపత్ని యింటికి జన 
నతని తోబుట్టువ యతని దునిమె 
దల్లి మంచము క్రింద నల్లవ యడగి తా 
బుత్రుండ కారూషు బొడవడంచె 
లాజలు విషమున నోజించి తేనియ 
యని కాకిరాజు దద్వనిత యడచె 
గరళాక్త మేఖలాఘనమణీ సౌవీర 
భూపు వైరంత్యు నూపురము చేత 
జాతుషీ శస్త్రంబు జడయందు నిడుకొని 
రమణి యొక్కత విదోరథుని జంపు 
టెరిగి నమ్మక సతియింటి కేగ జనదు 
కెరలి శత్రులపై బయోగింపవలయు..' (287) 


యుగ విశేషం 

కర్తల పేర్లు తెలియకపోయినా ఒక్కొక్క గ్రంథంలో వందకు పైన పద్యాలు 
దొరికినందుకు సంతోషించాలి. కర్తల పేర్లు తెలిసినా, వాళ్ళు వ్రాసిన గ్రంథాలను గురించి 
ఏమీ తెలియక విచారించే ఘట్టాలు ఈ యుగంలోనూ బోలెడు ఉన్నాయి. అయితే, ఈ 
యుగంలో వెలసీనన్ని నీతిశాస్త్ర గ్రంథాలు ఇంతకుముందు లేవు. ప్రతాపరుద్రుని నీతిసారం, 
ప్రథమ కామందకం, బద్దెన నీతిశాస్త్రముక్తావళి, ప్రథమ పంచతంత్రం, శివదేవయ్య 
పురుషార్థసారం. ముద్రామాత్యం మొదలైనవి ఈ పట్టికలో కొన్నే. కేతన విజ్ఞానేశ్వరీయం, 
ధర్మశాస్త్రం, మారన మార్కండేయ పురాణం కూడ వర్దాశ్రమ ధర్మాలను వివరిస్తూంది. ఈ 
యుగంలో సంపూర్ణమైన భారతంలో నుంచి విదురనీతి, ధౌమ్యనీతి, ధృతరాష్ట్రనీతి అనే 
నీరికల క్రింద నీతులు వేరే వ్రాసుకోవడం జరిగింది. 


భోగలాలనతోపాటు నీతివరత 


ఒకరకంగాచూస్తే కాకతీయ యుగంలో ప్రజలు ఎంత భోగలాలసులో అంత 
నీతిపరులు! అయితే నీతి, అవినీతి అనే వాటి స్వరూప స్వభావాలు యుగధర్మాన్ని బట్టి 
మార్పులను సంతరించుకొంటాయి. యుగధర్మం ఎప్పుడూ ఉత్పత్తి విధానాలకు, ఆర్థిక 


కాకతీయ యుగం 267 


సంబంధాలకూ అనువుగానే రూపొందుతుంది. ఆదినుండీ మానవుల తాపత్రయం ఒక్కటే. 
బతికున్నంతకాలం తమకు చక్కని బతుకు తెరువూ, చచ్చాక తమకూ, తమ పీతృలకూ 
ఉత్తమ గతులు లభించాలి, కర్మకాండలన్నీ ఈ సూత్రం పైన ఆధారపడి వుంటాయి. 
ఆచారవ్యవహారాలూ, మతవిశ్వాసాలూ నిరంతరం సవరణలు పొందుతూ ఉండడానికి 
సామాజిక వర్గ సంబంధాలే కారణం. 


కాకతీయ యుగంలో మత విప్లవాలు చాలా ముమ్మరంగా చెలరేగాయి. ఒకనాడు 
తెలుగు గడ్డమీద విస్తరించిన బౌద్ధం ఈ యుగంలో పూర్తిగా నష్టంకాకపోయినా 
నామమాత్రావశిష్టంగా మిగిలింది. బుద్భణ్జీ శీ విష్ణుమూర్తి తొమ్మిదో అవతారాన్ని చేసివేశాక 
బౌద్ధానికి ఒక ప్రత్యీకత తగ్గిపోయింది. "క శ.1171లోనే వెల్లంకి గంగాధరమంత్రి శివునికి, 
కేశవునికి గుళ్ళు కట్టించి ప్రతిష్ట చేసినట్టే బుద్దునికి కూడా ఆలయం నిర్మించాడు. ఒక 
శాసనంలో ఇలా చెప్పాడు: 


పరమేశుడు హరి బుద్ధ 

స్వరూపుడై యసురవరుల వంచించుట నా 

హరియనియ పట్టకాలము 

జిరముగ బుద్ధ ప్రతిష్ట జేసితి భక్తిన్‌. 

(తెలంగాణా శాసనములు, సంపుటి-1, కాకతీయ శాసనసంఖ్య-6) 


బౌద్ధం ఇలాగ హిందూ మతంలో అంతర్లీనం అవుతున్నా, జైనం మాత్రం ఆర్థిక 
కారణాల వల్ల తన ఆధిపత్యాన్ని నిలుపుకొనడానికి పెనుగులాడుతుంది. బౌద్ధం తర్వాత 
ఆస్తులున్న మతం జైనమే. జైన బసదులకూ. సత్రాలకూ లెక్కలేనన్ని భూములూ, 
గ్రామాలూ, తోటలూ ఉండేవి. జైనయతులు, మతాచార్యులూ పెద్ద భూస్వాములయ్యారు. 
మహామండలేశ్నరులని వారిని పిలవకపోయినా ఆ స్థాయికి ఎదిగారు. వర్ణ స్వభావాలలో 
మార్పులు వచ్చి జైనంలో కూడా వర్ణాశ్రమ ధర్మాలు జొరబడ్డాయి. జైన శూద్రునికీ, 
హిందూ శూద్రునికీ తేడా ఏమీ లేదు. రైతులు తమ జీవనోపాధికి మతాధిపతుల భూములపై 
ఎక్కువగా ఆధారపడవలసి వచ్చింది. అందుచేత ఏ ఆలయమైనా ప్యూడలు స్వభావాన్ని 
సంతరించుకొంది. 


జైనుల ఆధిపత్యంపైన కాలాముఖ శైవాచార్యులు ఎప్పుడో తిరగబడ్డారు. జైనంలో 
వర్ణాశ్రమ ధర్మాలు ఘనీభవిస్తున్నపుడు శైవం కుల భేదాలను పాటించని మతంగా 
రూపుదిద్దుకొనడం వల్ల సామాన్య ప్రజానీకం ఇటు ఆకర్షితులయ్యారు. కాలాముఖా 
చార్యులు ఆలయాధిపతులయ్యారు. జౌదార్యం గల భూస్వాములయ్యారు. వీరు బోధించే 
భక్తిమార్గం ఫ్యూడలు స్వామిభక్తికి జీవగర్రగా ఉండడం వల్ల మహామండలేశ్చరుల 
దగ్గర్నుంచి మామూలు శ్రీమంతుల దాకా అందరూ శైవాన్ని ఆచరించడం మొదలైంది. 
భక్తులు భగవంతునికేకాక అతని ప్రతినిధులకు కూడా దాసులయ్యారు. పాల్కురికి 
సోమనాథుడు ఇలా చెప్పుకొన్నాడు. 


268 సమగ్రాంధ్ర సాహిత్యం 


బసవ గోత్రుడను బసవని కరుణ 
బసవేశు శ్రీ పాద పద్మ సేవకుడ 
బసవన్న బొగడ పాల్పడు కవీంద్రుడను 
బసవన్న బొగడ పాల్చడు పాఠకుండ 
బసవన్న దూత నే బసవన్న బంట 
బసవన్న లెంక నే బసవన్న లెంగి 
బసవన్న యిలు పుట్టు బానిస కొడక 


శైవం ఇటువంటి పుట్టుబానిస మనస్తత్వాన్ని భక్తులలో సృష్టిస్తూ ఉంటే వైష్ణవం 
తక్కువ తినలేదు. తొలి వైష్ణవ గేయకవి కృష్ణమాచార్యులు ఇలా చెప్పాడు: “నరహరి 
దాసాను దాసులకు దాసుడను, తొత్తును, తొండడను, బంటును.”' జ్ఞాన, భక్తి, ప్రపత్తులనే 
మూడు యోగాలలో ప్రపత్తి అనే శరణాగతి యోగమే సర్వ జీవకోటికీ ఉపయుక్తమైనదని 
విశిష్టాద్వైతం ఉపదేశం చేస్తుంది. హరిని సేవించడం ఎంత పుణ్యదాయకమో 
హరిదాసులను పూజించడం అంతకన్నా ఎక్కువ పుణ్యం. పంచవిధ భక్తీమార్లాలలో 
దాస్య, సఖ్య భావాలలో సఖ్యం సమ ఉజ్లీవులకూ, దాస్యం బడుగువర్గాలకూ 
రంగరించారు. 


మతాధిపతుల ప్రాబల్యం పెరిగి వాళ్ళకు స్థిరాస్తులూ, చరాస్తులూ అధికం 
కావడంతో రైతుమీద భారం కూడా అధికం కాజొచ్చింది. పన్నెండో శతాబ్దం నుండీ 
ఫ్యూడలు పన్నుల విధానం తడీసీ మోపెడయింది. ఒక పక్క రాజప్రాసాదంలోని 
వైభోగాలకు సరిపడ్డ పన్నులు చెల్లించవలసిన ప్రజలు, రెండోపక్క రాజభోగాలకన్న 
మితిమించిన భోగలాలసత్సం గల మతతత్త్వాన్ని కూడా పోషించే భారం వహించవలసి 
వచ్చింది. తీరగా సుఖపడేవాళ్ళు పడుతూనే ఉన్నారు. భోగాలకు అలవాటుపడ్డాక 
పాటుపడడం ఉండదు. పాల్కురికి సోమనాథుడు ఒక పాత్రచేత నిజం చెప్పించాడు. “తగు 
నిరుపేద నిదానంబుగాంచి, దిగవిడ్చియేగునే మగిడి కూలికిని? 


కూలి చేయడం కన్నా కొల్లగొట్టడం, కన్నాలేయడం మొదలైనవైనా మత 
విశ్వాసాన్ని పోషించడానికి మార్గాలే అని ప్రచారం చేయడం విడ్డూరమైన బోధనలే. 
కన్నడ బ్రహ్మయ్య అనే శెవుడు గడియకన్నం, గడపకన్నం, గోడకన్నం, నేలకన్నం 
మొదలైనవాటిలో గొప్ప ప్రజ్ఞావంతుడు. భక్తుల ఇంటికి పొరపాటున కన్నం వేస్తే వాళ్ళని 
లేపి పాదోదకం, ప్రసాదం పుచ్చుకొంటాడు. ఇతర ఇళ్ళలో అయితే త్వరత్వరగా సొత్తంతా 
చేజిక్కించుకొని తెచ్చి జంగమకోటికి దానధర్మాలు చేస్తాడు. ఈ కథ 
బసవ పురాణంలోనిది. 

శైవులలోని నాయనమార్లకు వైష్టవులలోని ఆళ్వారులు ఏం తీసిపోలేదు. 
పన్నిద్దరాళ్వార్లలో ఒకరైన పరకాల యోగి అనే తిరుమంగై యాళ్వారు వైష్టవార్థముగ 


10. Myth & Realty - D.D. Kosambt, Bombay, 1962; పుట. 32. 


కాకతీయయుగం 269 


దొడరి దొంగిలించిననే దోషములేదు అని తలచి దోపిడి దొంగగా పరిణామం చెందాడు. 
“అడవులలో దాగి, సముద్రతీరమునందలి కరపట్టణముల నుండీ సాగు వర్తకపు సరుకుల 
దారుల కాచి దోచియు ధనికుల తెరువడ్డగించి నిలబెట్టి నిలువున దోచియు అహంకరించి 
పెనగిన వారీ మదమడించి దోచియు పలుతెరగుల నార్జించి నిష్టతో వ్రత మాచరింపసాగిన'' 
పరకాలమునీంద్రుల దివ్య కథను తరువాత కవులు గానం చేశారు. 


భుక్తి మార్గాన్ని చూపెట్టడమే భక్తి మార్గానికి పరమప్రయోజనం. జిన భవనాలను 
కూలదోసి శివాలయాలను కట్టినా, పాతదేవుళ్ళను విష్ణుమూర్తి అవతారంగా మార్చినా 
ఉద్దేశమొకటే. వనరులను తమ మతంవారే అనుభవించాలి. కల్యాణ కటకంలో బసవన్న 
మతం రాకపూర్వం ఆలయాలలోని దేవకులు అందరికీ ప్రసాదం ఇచ్చేవారు. వీర్చైవం 
వచ్చాక లింగవంతులకే ఇచ్చేవారు. బోయలు దేశమేలే రాజువద్దకు వెళ్ళి శైవులే “దొడగి 
ప్రసాదంబు గుడుచుచున్నారు. అడరంగ మాకించుకైన నిడరు'' అని ఫిర్యాదు చేశారు. 
రాజు బసవన్నను పిలిపించి “నీవు చేస్తున్నది ఆదిమార్గమో బల్మియా?” అని అడిగాడు. 


రాజులు వీలైనప్పుడల్లా ఆదిమారాన్ననుసరించే నీతిని నడపాలి. అది 
వీలులేనప్పుడల్లా బలిమి తప్పదు. కాకతీయ యుగంలో పాత నీతులు తెలుసుకోవలసిన 
అవసరం వచ్చింది. అందుకే రాజులూ, మంత్రులూ, వివిధ వ్యక్తులూ నీతిశాస్త్ర గ్రంథాలను 
రచించారు. సంకలనం చేసుకొన్నారు. 


మొదటి ప్రతాపరుద్రుని తరువాత ఈ వంశంలో ఏలికలెవరూ స్వయంగా గ్రంథ 
రచన చేసినట్టు లేదు. గణపతిదేవ చక్రవర్షి బావమరిది జాయపసేనాని 
సంస్కృతంలో గ్రంథాలు రచించాడు. కాకతీయ శిల్పానికి లక్షణగ్రంథం అనదగిన 
“నృత్తరత్నావళి'ని రచించాడు. ఇందులోని శోకాలకు లక్షాలుగానే రామప్ప గుడులలో 
కనిపించే మనోహర నాట్యభంగిమలను శిల్బులు గండరించారట."? 


సాహిత్యంలో ఎలాగైతీ మార్గ పద్ధతుల స్థానంలో దేశి కవితలను నిలిపారో, అలాగే 
నాట్యంలో కూడా దేశి రీతులను ప్రోత్సహించడం కాకతీయ యుగంలో వృద్ధి అయింది. 
జాయపసేనాని రచించిన ''నృత్తరత్నావళి” భారతీదేవి సన్నిధిలో తెలుగువారు వెలిగించిన 
సంధ్యా దీపములలో మొదటిది ఇప్పటికి. “తరువాతి లాక్షణికుల కొందరికి 
మార్గదర్శకమైనది'' అని దీనిని తెనిగించిన రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు అక్షరసత్యాలు 
చెప్పారు. దేశినృత్తంలో పుష్పాంజలి మొదలు గొండ్లిపీరణి, ప్రేంఖణము, చర్చరీ రాసకం, 
కివప్రీయ, చిందు, కందుక, భాండిక, ఘటిసణీ, చారూ, బహురూప కొల్లాట నృత్యాలను 
సవిస్తరంగా ఈ గ్రంథంలో జాయప వివరించాడు. తెలుగు సాహిత్యంలో నృత్య ప్రసక్తిగల 
పద్యాలను ఆర్థం చేసుకోవాలంటే, నృత్తరత్నావళి సాయం లేనిదే సాధ్యం కాదు. దీనిని 


11. తాళ్ళపాక కవులు వివిధ సాహితీ ప్రక్రియలు - పుట. 258. 
12. ఆంధ్రుల సాంఘీక చరిత్ర, ద్వితీయ ముద్రణ, పుట 66. 


270 సమగ్రాంధ్ర సాహిత్యం 


జాయప క్రీశ. 1253-54లో రచించాడు. గణపతిదేవ చక్రవర్తి స్వయంగా శ్రద్ధ వహించి 
కళలు నేర్పించినందుకు అతని మరిది అయిన జాయప శాశ్చతంగా వుండే నృత్తలక్షణ 
గ్రంథాన్ని రచించాడు. ఇతని గీతరత్నావళి నష్టమైందిగాని, లభించివుంటే తొలిరోజుల 
తిలుగుపాటల వైనాలు తెలిసేవి. 


నృత్తరత్నావళి వంటి నాట్యశాస్త్ర గ్రంథాలే గాక ఇతర సంస్కృత భాషా కృతులు 
కూడా కాకతీయ యుగంలో వెలిశాయి. విద్యానాథుని ప్రతాపరుద్ర యశో భూషణం నేటికీ 
చాలా ప్రామాణికమైన అలంకారశాస్త్రం. ఇదీ కీ.శ. 1291- 1325 సంవత్సరాలలో కాకతీయ 
రాజ్యంలోని తుట్టతుది ప్రతాపరుద్రుని నాయకునిగా చేసి చెప్పిన సాహిత్య లక్షణ గ్రంథం. 
ఈ రాజు గొప్ప విద్వాంసుడూ, సరసుడూ, కవిపండిత బృంద రక్షకుడూ అని చెప్పవచ్చు. 
మొత్తంమీద రాజులేగాక రాచమరదులు, మాండలికులు మొదలైనవాళ్ళు ఈ యుగంలో 
సాహిత్య పోషణ చేశారు. 


అంకితాలకు అంకురార్పణ 


వాస్తవానికి అంకితాలు పుచ్చుకోవడం ఈ యుగంలోనే ప్రారంభమైంది. 
మనుమసిద్ధి తిక్కనగారిని పిలిచి, తన పేరుమీద ఒక పుస్తకం చెప్పమన్నాడు. తిక్కనగారు 
కేతనను పిలిపించి తనకొక పుస్తకం అంకితమిమ్మన్నాడు. తిక్కనగారి కలలో ముందు 
కవిగారి నాన్నతో సిఫార్సు చేయించి దేవుడే భారతం అంకితం పుచ్చుకొన్నాడు. తమ 
కావ్యాలను కన్యలుగా భావించడం కూడ ఇప్పుడే మొదలైంది. కూళలకు కావ్యకన్యనిచ్చి 
ధనం పొందడం పడుపు కూటికింద పరిగణించి బాధపడేటంత దుస్థితికి అంకితాలు 
పుచ్చుకోవడం దిగజారినట్టుంది. కవులు తమ స్వోత్కర్హను ప్రకటించుకొనే బిరుదులు 
పెట్టుకొనేవారు లేక ఇతర కవులు ఇచ్చేవారు. కేతనకు అభినవదండీ అనే విరుదు ఉంది. 
బయ్యనకు “భవ్యభారతి' అనే వీరుదును తిక్కనగారే ఇచ్చారు. శివదేవయ్య 
సంస్కృతాంధ్ర కవితాపితామహుడు. చోడతిక్కరాజు కవిసార్వభామాంకుడు. 


ఆడంబరంలోనే నిరాడంబరత 


వీరుదులలో ఎంత ఆడంబరం వున్నా, ఆనాటి కవుల పేర్లలో నిరాడంబరమైన 
తెలుగుదనం ఉంది. సంస్కృతంలో చెప్పితే గంభీరంగా వుండే శబ్దాలకు వికృతులను, 
ఏమాత్రమూ వీడియపడకుండా మన కవులు ధరించారు. తిరుకాళత్తి దేవుని పేరులోనుంచి 
పుట్టిన సిసలు తెలుగు మాట “తిక్కన' అనే పేరు. భైరవ శబ్దంలో నుంచి 'బయ్యన్న' 
పుట్టింది. త్రిపురాంతకుణ్ణి తెలుగువాళ్ళు 'తిప్పన్న' అని పిలిచేవారు. భాస్కరుడు బాచన్న. 
జగన్నాథుడు జగ్గన్న. తెలుగులో ఉన్న తమ పిర్లకూ, ఇంటీిపేర్లకూ సిగ్గుపడడం తరువాతి 
కవుల లక్షణం. 'రెండుచింతల' అనే ఇంటిపీరును '“ద్వితింత్రిణి' అనీ, 'గాలి' అనే ఇంటి 
పేరును ' ప్రభంజనం' అనీ సంస్కృతీకరించడం అర్వాచీనులు మొదలుపెట్టారు. 


మంత్రి భాస్కరుడు 271 


ఉధయభాషా ప్రవీణులు 


కాకతీయ యుగంలోని తెలుగు కవులు సంస్కృతంలో రచనలు చేసినా, తమ 
పేర్లను మార్చుకొన్నట్టు లేదు. అప్పయార్యుడు, జాయపసేనాని, శాకల్య మల్లకవి, 
రాయపాడి తిప్పన్న మొదలైన తెలుగువాళ్ళు ప్రతాపరుద్రుని ఆస్థానంలో వుండిన 
సంస్కృత రచయితలు. ఆ అస్థానంలోనే రెండువందల మంది తెలుగు కవులు ఉండేవారు. 
ఈ యుగంలో ఉన్న కవులందరి గురించి తెలుసుకొనే అవకాశం మనకు లేదుగాని 
తెలియవచ్చినన్ని వివరాలు పేరుపేరునా తెలుసుకొందాం. 


మంత్రి భాస్కరుడు 


కవిత్రయంలో ద్వితీయులైనా తిక్కనగారు కవిత్వంలో అద్విత్రీయులు. ఆయనంతటి కవి 
''మా తాతగారి మొఖం చూసైనా లోకం నన్ను మన్ననతో ఆదరిస్తుంది. నా కృతి 
గుణాలను వేరే చెప్పడమెందుకు?'' అని నిర్వచనోత్తర రామాయణంలో మొట్టమొదటనే 
ఈవిధంగా తెలియజేశారు: 


“సారకవితాధిరాము గుంటూరివిభుని 

మంత్రిభాస్కరు మత్సితామహుని దలచి 

యైన మన్ననమెయి లోక మాదరించు, 

వేర నా కృతిగుణములు వేయు నేల?'' (1-12) 


ఈ పద్యంలో తాతగారిపట్ల తిక్కనగారి వినయ విధేయతలే కాక అనాటి 
పండితలోకం భాస్కరమంత్రి పేరు చెపితే ఎంత గౌరవం చూపివారో తెలుస్తున్నది. ఒక్క 
తిక్కనగారి మాటల మూలంగానేకాక మూలఘటిక కేతన పద్యం వల్లకూడ 
భాస్కరమంత్రి (క్రీ.శ. 1190-1220) చెప్పుకోదగ్గ కవి అని తెలుస్తున్నది. తిక్కన గారికే 
అంకితమిచ్చిన దశకుమార చరిత్రలో కేతన భాస్కర మంత్రిని ఇలా వర్ణించాడు: 


“శాప్రానుగ్రహశక్తి యుక్తుడమలాచారుండు సాహిత్యవి 

ద్యాపారీణుడు ధర్మమార్గపథికుం డర్భార్థిలో కావన 

వ్యాపారవ్రతు డంచు జెప్పు సుజనవ్రాతంబు గౌరీపతి 

శ్రీపాద ప్రవణాంతరంగు విబుధ శ్రేయస్కరుక భాస్కరు౯.'' (1-32) 


భాస్కర మంత్రిని గురించి ఆనాడు లోకం ఏమని చెప్పుకొనేదో ఈ పద్యంవల్ల 
స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఆయన శాపానుగ్రహ శక్తియుక్తుడనీ, సాహిత్య విద్యా 
పారీణుడనీ లోకం చెప్పుకోవడానికి అతడు ప్రశంసనీయమైన కవిత్వం చెప్పి ఉండాలి. 
అయినా భాస్కరమంత్రి వ్రాసిన పుస్తకాలేమిటో మనకు తెలియదు. ఈనాడు ప్రసిద్ధమైన 
భాస్కరరామాయణం ఈ మంత్రి భాస్కరుడే రచించాడని డాక్టరు నేలటూరు 


272 సమగ్రాంధ్ర సాహిత్యం 


వెంకటరమణయ్యగారూ,] చాగంటి శేషయ్యగారూో భావించారు. చాగంటివారి వాదాన్ని 
నిడుదవోలు వెంకటరావుగారు ఆమోదించారు. 


“'నస్మరంతి'కి కారణం? 


అయితే మంత్రి భాస్కరుడు రామాయణం రచించినట్లు ప్రాచీనులెవరూ చెప్పలేదు. 
నిర్వచనోత్తర రామాయణంలో తాతగారిని సారకవితాఖిరాముడని నుతించిన తిక్కనగారు 
గాని, దశకుమారచరిత్రలో భాస్కరమంత్రిని లోకం సాహిత్య విద్యాపారీణుడని చెప్పు 
కొంటున్నదని వర్ణించిన కేతనగాని రామాయణ రచనను గురించి పల్లెత్తు మాట కూడ 
అనకపోవడం గమనార్హం. తిక్కనగారి శిష్యుడైన మారన కూడ తన మార్కండేయ 
పురాణంలో తన గురువుగారి తాతగారు రామాయణం వ్రాసినట్టు చెప్పలేదు. ఆ కాలపు 
వాడే అయిన మంచెన కేయూర బాహుచరిత్రలో వాక్పూర్ణ మేరువులైన నన్నయభట్టునూ, 
తిక్కఠవి చంద్రుణ్జీ మాత్రమే నుతించాడుగాని ఎవరి మొఖం చూసి లోకం తన కవిత్వాన్ని 
ఆదరిస్తుందని తిక్కనగారు ప్రశంసించారో ఆ మంత్రి భాస్కరుని పేరైనా ఎత్తలేదు. 
భాస్కరుడు పూజనీయమైన రామాయణాన్ని రచించేవుంటే, మంచెన విస్మరిసాడా? 


ఈ ప్రాచీనంలో మొదటి ఇద్దరూ భాస్కరుణ్ణి రామాయణ కర్తగా చెప్పలేదు; మిగతా 
ఇద్దరూ నుతించనేలేదు. అయినా కవులు పూర్ణకవిగా నుతించిన వాళ్ళలో భాస్కరుడు 
లేకపోలేదు. కాని వాళ్ళందరూ క్రీ.శ. 1320కి తరువాతి వాళ్ళీగాని ముందువాళ్ళు కారు. 
ప్రత్యేకంగా ఈ సంవత్సరాన్ని ఒక హద్దుగా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే - 


హుళక్కి భాస్కరునికి నమస్సులు 


క్రీశ. 1320 ప్రాంతాలలో హుళక్కి భాస్కరుడనే కవి కాకతీయ రాజధానిలో 
ఉన్నాడు. అతడే రామాయణాన్ని వ్రాసినట్లు నిదర్శనలున్నాయి. క్రీ.శ.1320 తరువాత 
ఎవరు భాస్కరుణ్జి నుతించినా ఆ నమస్కారం హుళక్కి భాస్కరునికే చెందుతుందిగాని, 
స్పష్టంగా పేరు చెప్పి దండం పెడితేనే తప్ప మంత్రి భాస్కరునికీ చెందదు. 


కొంతమంది సాహిత్య పరిశోధకులు మరి మంత్రి భాస్కరుడే రామాయణం 
బ్రాశాడని ఎందుకు భావిస్తున్నారు, ఏ ప్రమాణాలను తమ వాదానికి అనువుగా 
చూపిస్తున్నారు అనే ప్రశ్నలు పుట్టకమానవు. తిక్కనగారు ఉత్తర రామాయణం వ్రాశారు. 
అంతకుముందే మిగతా ఆరు'కాండలూ సహజంగా ఎవరో, ముఖ్యంగా తమ తాతగారో 
వ్రాసీ ఉండకపోతే తిక్కనగారు పూర్ణ రామాయణాన్ని కాక ఉత్తర రామాయణాన్ని 
ఎందుకు వ్రాశారన్న సందేహమే చాలా ప్రబల కారణం కాబట్టి లోకంలో చాలా 


1. ఆంధ్రపత్రిక ఉగాది సంచిక, 1940-41. 
2. ఆంధ్ర కవితరంగిజీ, రెండవ సంపుటం 
3. తెనుగు కవుల చరిత్ర, పుట 314 


మంత్రి భాస్కరుడు 273 
ప్రసిద్ధమైన భాస్కర రామాయణంలోని భాస్కర పదం మంత్రి భాస్కరునికే చెందుతుందని 
ప్రతిపాదించారు. 


అయితే ఈనాడు లభ్యమవుతున్న భాస్కర రామాయణంలో నలుగురు కర్ణల పేర్లు 
కనబడుతున్నాయి. ప్రతి కాండాంత గద్యవల్లా తెలిపే పేర్లను వరుసగా వ్రాసుకొందాం. 


1. బాలకాండ - భాస్కర సత్మవిపుత్రుడు మల్లికార్డునభట్టు 

2. అయోధ్యకాండ - వీరమారయ కుమారుడు కుమూరరుద్రదేవుడు 

3. అరణ్యకాండ - సకల కవిజన వినుతయశస్కరుడు భాస్కరుడు 

4. కిష్కింధాకాండ - భాస్కర సత్కవిపుతుడు మల్లీకార్డున భట్టు 

5. సుందరకాండ - భాస్కర సత్కవిపుత్రుడు మల్సికార్డునభట్టు 

6. యుద్ధకాండ - హుళక్కి భాస్కరుడు కొంత చెప్పగా మిగిలినది 
అయ్యలార్భుడు 


ఈ గద్యలలో కర్తగా భాస్కరుని పేరు రెండుసార్లు వస్తుంది. అరణ్యకాండ వ్రాసిన 
భాస్కరుని ఇంటిపేరుగాని, బిరుదుగాని ఏమీ తెలియదు. హుళక్కి భాస్కరుడు యుద్ధ 
కాండలో కొంత చెప్పాడని అయ్యలార్యుడు చెప్పాడు కనుక ఆ భాస్కరుని ఇంటిపేరు 
తెలుస్తున్నది. మంత్రి భాస్కరుని ఇంటిపేరు కొట్టరువువారు. అందుచేత యుద్ధకాండకు, 
అతనికి సంబంధం లేదుగాని ఇంటిపేరూ, మంత్రి వీరుదూ ఏమీలేని అరణ్యకాండ మాత్రం 
అతడు వ్రాసినదే అని పరిశోధకులలో కొందరు భావించారు. అందుకు తమకు తోచిన 
బలమైన కారణం కూడ చూపించారు. 


అరణ్యకాండ తృతీయపంథా 


భాస్కరరామాయణంలో మిగతా కాండలన్నీ ఒకలాగ ఇంటే, అరణ్యకాండ 

మాత్రం ఒక విషయంలో ఇంకొకలాగ ఉంది. మిగతా కాండలను కర్తలు ఎంత దీర్హమైనా 
సరే ఆశ్వాసాల క్రింద విభజించలేదు. ఒక్క అరణ్యకాండలో మాత్రము రెండు ఆశ్వాసాలు 
ఉన్నాయి. ఈ విలక్షణత్వం కొట్టవచ్చినట్లు కనబడి బహుశా కొట్టరువు భాస్కరుడే దీని 
రచయిత అని పరిశోధకులు భావించారు. దానికి తోడు అరణ్యకాండలో ప్రథమాశ్వాసం 
చివర ఉన్న 

పుణ్యుం డూర్జితశార్యధైర్యమహిమస్పూర్తిస్ఫురద్వైభవా 

గణ్యుం డార్భజనానురంజితమహాకారుణ్యుడు౯ శాఘ్యసొ 

గుణ్యుం డన్వయవార్థి చంద్రుడు రిపుక్షో ణీశ్చరస్థాపితా 

రణ్యుం డార్హశరణ్యు డుజ్బలయశో రమ్యుండు సొమ్యుం డిల౯'' 


అనే 292వ పద్యంలోలాంటి ఎత్తుగడే తిక్కనగారీ నిర్వచనోత్తర రామాయణం 
అష్టమాశ్వాసం చివరి 


274 సమగ్రాంధ్ర సాహిత్యం 


“పుణ్యుడు భారతీవిభవపూ తవికాసముఖారవిందలా 

వణ్యుడు దీవ్రకో పదవవహ్నినిరర్గళదగ్గశా త్రవా 

రణ్యుడు మానినీహృదయరంజననై పుణరూఢరూపతా 

రణ్యుడు ఖీతివిహ్వాలవిరో ధిశరణ్యవరేణ్యు డున్నతి౯.'' 
అనే పద్యంలో కనబడింది. తాతగారి పద్యాన్ని తిక్కనగారు అనుసరించారని 
పరిశోధకులు భావించారు. ఈ ఒక్క పద్యమేకాక ఈ ప్రథమాశ్వాసంలో కట్టకడపటి 
మాలినీవృత్తంలోని ఎత్తుగడ కూడ నిర్వచనోత్తర రామాయణం అష్టమాశ్వాసంలోని 
మాలిని ఎత్తుగడలాగే ఉంది. 


“వితరణఖని యుద్యద్వీర్యశౌర్య ప్రభావో 

న్నతుడు భుజబలాత్యున్మాదవిద్విద్ధరి క్రీ 

పతిహరణసమిద్భూ భాగగమ్యుండు సంభూ 

వితపరిణతచితోర్సీసురుం డుర్వి నెందు౯.'' (భాస్కర) 


““వితరణఖని యుద్యద్వీరశ్ళంగారలక్ష్మీ 
సతిరతివరలీలాషంగకృత్సంగతాంగుం 

డతులితమతివిస్తారాప్తదేవేజ్యు డిజ్యా 

ప్రతిదినపరితృప్తి ప్రాప్తసప్తార్చి ధాత్రి౯..' (నిర్వచనోత్తర) 


ఇక నేం? మంత్రి భాస్కరుడే అరణ్యకాండ రచయిత అనే సిద్ధాంతాన్ని బలంగా 
ప్రచారం చేశారు. 


చాగంటి శేషయ్యగారు మరీ గాఢంగా, ఘాటుగా వాదించసాగారు. 'గద్భ్యయం 
దున్నను లేకపోయినను కవిత్సమునందు మంత్రి భాస్కరుని స్థానమును నిలువబెట్టి 
యాతనికి న్యాయము కలుగుటకై ప్రయత్నింపకమానేను, అతని పక్షమున న్యాయము లేదని 
తోచినచో నాతనికై పెనుగులాడను.”' అని వ్రాశారు* భాస్కర రామాయణ పాఠభేదాలను 
గురించి చర్చించారు. అరణ్యకాండ ఆదిలో మంత్రి భాస్కరుడే వ్రాశాడని భావించారు. 


మిగతా కాండలకన్నా విలక్షణంగా ఉన్న ఈ అరణ్యకాండ మంత్రి భాస్కరునిదని 
నమ్మాక, అతడు మొదటి రెండు కాండలూ వ్రాయకుండా 'శుభమా' అని అరణ్యకాండ 
మొదలు పెడతాడా అన్న సందేహం రాకమానదు. పాఠభిదాలు చూస్తే మొదటి భాస్కర 
రామాయణంలో ప్రక్షిప్తాలూ, అధికపాఠాలూ కొల్లలుగా దొరుకుతాయి. ఈ అదనపు 
పద్యాలను తొలగిస్తే ఏది మిగులుతుందో అదే మంత్రి భాస్కరుడు వ్రాసీినదని 
పరిశోధకులు భావించారు. మొదటి మూడు కాండలూ వ్రాసినవాడు అరణ్యకాండతో 


4. ఆంధ్రకవితరంగిణి, రెండవ సంపుటం (ద్వితీయ ముద్రణ) పుట 118. 


మంత్రి భాస్కరుడు 275 


ఆగిపోతాడా అనీ, కిష్కింధా సుందరకాండలలో కూడ ప్రథమ ప్రతి మంత్రి భాస్కర 
రచితమేననీ విశ్వసించారు. చూడండి నిడుదవోలు వెంకటరావుగారు ఏమంటున్నారో - 


“హుళక్కి భాస్కరుడే గాని మంత్రి భాస్కరుడు రామాయణ 
రచయిత కాడనుట యాకాశహర్మ్యమును నిర్మించుట వంటిది. ఉపలబ్ధ 
తాళపత్ర గంథ పరిశోధనల వలన మంత్రి భాస్కరుని కర్హృత్వము 
నిలుచుననియు, నాతడు ప్రాచీన కవులలో నొక ప్రసిద్ధ కవియని 
స్థిరపడుననియు నాయాశయము.5” 


ఇప్పుడున్న భాస్కర “రామాయణ గద్యలో హుళక్కి భాస్కరాదుల పీర్లు 
కనబడతాయే, మరి వాటికేం సాధనం? నిడుదవోలు వారు కొన్ని ప్రతిపాదించారు. మంత్రి 
భాస్కరుని రామాయణం మూలానుసరణంగా లేదు. క్లుప్తీకరించాడు. అందుచేత 
భాస్కరునికి నూరేళ్ళ తరువాత ఎర్రా ప్రెగడ క్రీ.శ. 1310 ప్రాంతాలలో వాల్మీకి 
రామాయణాన్ని విపులంగా అనువాదం చేశాడట. ఎర్రన రామాయణం వ్రాసిన తరువాత 
అసంపూర్ణంగా మన్న మంత్రి భాస్కర రామాయణాన్ని హుళక్కి భాస్కరాదులు 
పూరించారట! 


భాస్కర రామాయణం నూరేళ్ళపాటు అసంపూర్ణంగా ఉండీపోతే తిక్కనగారు, 
కేతనా. మారనా ఎందుకు నిర్లక్ష్యం చేశారో నిడుదవోలువారు చెప్పలేదు. చాగంటి 
శేషయ్యగారి వాదాన్ని సమర్థించే వెంకటరావుగారు ఒక సంగతి మరచిపోయారు. 
శేషయ్యగారి అంచనా ప్రకారం మంత్రి భాస్కరుని రామాయణం సమగ్రమేకాక అది 
చోడతిక్కరాజుకు అంకితమిచ్చినది కూడా, అపమగ్ర రచననుగాని, అసంపూర్ణ 
కావ్యాన్ని గాని ఎవరూ ఎవరికీ అంకితమివ్వరు. మంత్రి భాస్కర రామాయణం చోడ 
తిక్కరాబుకు అంకితమిచ్చిననాటికి సమగమైతే ఇంక హుళక్కి భాస్కరాదులు 
పూరించవలసిన అవసరం ఏముంది? 


మంత్రి భాస్కరుడు నిజంగా రామాయణం వ్రాసి, దానిని చోడతిక్కరాజుకు 
అంకితమిస్తే దానిలో ఒకకాండలో తన పద్యాలు కొన్ని వందలు చేర్చి ఆ పుస్తకాన్ని 
కుమారరుద్రదేవుడు తన తండ్రి సాహిణిమారయ్యకు అంకితమిస్తాడా? గ్రంథచౌర్యమేకాక 
సాహిత్య కుట్ర పాపం కుమారరుద్రునికీ అంటగట్టడమవుతుంది. 


ఈ సంగతి గుర్తించే ఈ గ్రంథచౌర్యారోపణ తప్పించడానికి చాగంటి శేషయ్యగారు 
ఇలా వ్రాశారు: 
“కుమార రుద్రదేవుడు భాస్కర రచితములగు గద్య పద్యములను 
గ్రహించి, మరి రెండువందల గద్యపద్యములను రచించి చేర్చి, తాను 


5. తెనుగు కవుల చరిత్ర. పుట 314 
6. ఆంధ్ర కవితరంగిణి, రెండవ సంపుటం (రెండవ ముద్రణ), పుట ౫. 


276 సమగ్రాంధ్ర సాహిత్యం 


రచించిన భాగమును సాహీణిమూరయ కంకితముచేసి తాను వ్రాసీకొనిన 
ప్రతియందు రెండు గద్యలను, రెండు విధములగు కాండాద్యంత పద్యము 
లను వేసియుండును. తత్పత్రికా లేఖకులు కొందరీ రెండు విధములగు 
వ్రాతలలో నొకదానిని విడిచివేసి తమ యిష్టమువచ్చిన యొక గద్యను, 
ఒకవిధమగు నాద్యంత పద్యములను వ్రాసికొనియుందురు.””” 


ఇది విపరీతమైన ఊహాగానం. రెండువందల పద్యాలు వ్రాసీ తండ్రికి 
అంకితమిచ్చేవాడు, మంత్రి భాస్కరుని పద్యాలనే ఎందుకు స్వీకరించాలి? తన పుస్తకంలో 
రెండు గద్యలూ, రెండు రకాల ఆద్యంత పద్యాలూ ఎందుకు వ్రాయాలి? 


'తిక్కనగారి తాతగారు' మాత్రమే 


హుళక్కి భాస్కరుడు వ్రాయించిన, వ్రాసిన రామాయణంలో మంత్రి భాస్కరునికి 
స్థానం కల్పించాలనుకొంటే వచ్చే చిక్కులే ఇవి. దేశంలో ఉన్న తాళపత్ర ప్రతులన్నీ 
శోధించిగాని మంత్రి భాస్కరునికి రామాయణ విషయంలో పెద్ద పీట వెయ్యకూడదు. 
భావి పదిశోధనల వల్ల కొత్త విషయాలు తెలిసిీదాకా ఇతడు తిక్కనగారి తాతగారు 
మాత్రమే. ఇతని రచనలేమీ బయటపడలేదు. ఇతని ప్రయోగాలంటూ ఏ లక్షణకర్తా ఒక్క 
పద్యమైనా ఉదాహరించలేదు. ఇతని మంత్రి బిరుదును పేర్కొంటూ ఇతణ్ణి ఏ పూర్చుకవీ 
స్తుతించలేదు. ఇతణ్జీ తిక్కనగారు వినయవిధేయతలతో “మా తాతగారి మొఖం చూసి 
లోకం నన్ను గౌరవిస్తుం'దని ప్రస్తుతించడం భావ్యమేగాని ఇప్పుడు చాలామంది 
తిక్కనగారి మొఖం చూసి మంత్రి భాస్కరుణ్ణి గౌరవిస్తారు. 


భాస్కరుని కేతన 


సంస్కృతంలో భట్టబాణుడు “కాదంబరి' అనే మహాకావ్యం రాశాడు. దానిని కేతన అనే 
కవి తెలుగులోకీ అనువదించాడు. ఇతని పద్యాలను ఓక సంకలనకర్తా, ఒక లాక్షణికుడూ 
ఉదాహరించారు. పెదపాటి జగ్గన్న తన ప్రయోగ రత్నాకరంలో భాస్కరుని కేతన ప్రెగ్గడ 
కాదంబరీలోనిదని ఈ క్రింది పద్యాలను ఇచ్చాడు.] 


““గంధర్వాత్మజ రాజు జూచె, బతియుం గాదంబరింజూచె, ద 

ర్పాంధీ భూతమనస్కుడై మరుడు విల్లందెక బ్రసూనోల్లస 

ద్గంధం బొప్పగ నెక్కువెట్టి గుణనాదం బాని పుష్పాస్త్రముల్‌ 

సంధించెక్‌ దెగబాపి యేయదొడగెన్‌ సవ్యాపసవ్యంబుగన్‌.'' 96 


7. ఆంధ్ర కవితరంగిణీ, రండవ సంపుటం (రెండవ ముద్రణ), పుట 126. 
1. వేటూరి ప్రభాకరశాస్త్రీగారీ ప్రబంధ రత్నావళి, పుట 31. 


భాస్కరుని కేతన 


“దీనిలోపల గాన్ని. దినములుండిన నుష్టకరుడైన నట శీతకరుడుగాడె? 
దీని లోతెరిగిన దా నంబురాశిలో గాదని జలశాయిగాపు రాడె? 
దీని తీయని నీరు దివిజులు త్రావి చూచిన దమ యమృతంబు చేదువారె? 
దీని తోయమ్ముల దీర్ధమాడిన నెంత పాపాత్ములును మోక్షపదవి గనరె? 
యనుచు గొలని నీటి యతిశయత్వంబును బరపు పెంపుదీపు బావనతయు 
మనుజ నాయకుండు గొనియాడీ పడివాగె తాట హయము దిగిచి తరియజొచ్చె.'' 97 


ఒకరు కాదు, ముగ్గురు 


తెలుగు కవులలో కేతన అనే పేరు వున్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు కనబడతారు. ఒకడు 
సుప్రసిద్దుడు; “దశకుమార చరిత్ర" తెనిగించి తిక్కనకు అంకితమిచ్చిన మూలఘటీిక కేతన. 
రెండవవాడు నండూరి కేతన. ఇతడు కవిత్వం చెప్పినట్లు మంచెన వ్రాసిన కేయూరబాహు 
చరిత్రలోని అవతారిక పద్యాల వల్ల తెలుస్తున్నది. ఈ ఇద్దరు కవులలో ఏ ఒక్కరి తండ్రీ 
పేరూ భాస్కరుడు కాదు. అందుచేత భాస్కరుడనే తండ్రిగల కేతన కోసం వెదికితే తిక్కన 
సోమయాజి పెదతండ్రి ఒకడు దొరుకుతాడు. ఈ భాస్కరుడు వెనుకటి ప్రకరణంలో మనం 
చెప్పుకొన్న మంత్రి భాస్కరుడే. 


కొట్టరువువారి వంశంలో భాస్కరుని కుమారుడైన కేతన కవిత్వం చెప్పినట్లు 
మూలఘటీిక కేతన దశకుమార చరిత్రలో ఇలా వ్రాశాడు: 


“కవితకు ముఖ్య డీత డన గామితవస్తువు లిచ్చువాడునా 

నవరస భావకుం డీత డనన్‌ బురుషార్థపరాయణుండునా 

నవునన రాజనీతివిషయజ్ఞు డితం డన “గీర్తిచం ద్రీకా 

ధవళితదిక్కుడై నెగెడె ధన్యుడు కేతనమంత్రి ఇమ్మహిన్‌.'' (దశ 1-36) 


మూలం = అనుసరణం 


ఈ పద్యం ప్రమాణంవల్ల కాదంబరి రచయిత తిక్కనగారి పెదతండ్రి భాస్కరుని 
కేతనే అని చెప్పవచ్చు. ఇతడు కాదంబరిని అనువదించినట్లు మూలఘటిక కేతన 
చెప్పలేదు. అసలు తన కృతిపతి తిక్కనగారే ఏయే గ్రంథాలు చేశారో చెప్పలేదు. అయినా 
మూలఘటిక కేతన దశకుమార చరిత్రను అనువాదం చేశాకనే భాస్కరుని కేతన 
కాదంబరిని అనువదించి వుండవచ్చు. 


ఏమంటే, దశకుమార చరిత్ర, కాదంబరి రెండూ సంస్కృతంలో వచన కావ్యాలే. 
“గద్యమ్మున దండి చెప్పిన కథాక్రమ మొప్ప దెనుంగుబాస గద్యమ్మును బద్యముంబెరయ 
అంచితభావరసోదయాఖిరామమ్మగునట్లుగా “దశకుమార చరితము''ను మూలఘటిక 
కేతన అనువదించాడు. మూలంలోని వచన కావ్యాన్ని తెలుగులో చంపూకావ్యంగా 
తనకు ముందు తన కృతిపతి పెదతండ్రీ అనువాదం చేస్తే ఆ సంగతి మూలఘటిక కేతన 


278 సమగ్రాంధ్ర సాహిత్యం 


చెప్పడా? కాదంబరిని చంపువుగా అతడు అనువదించినట్లే ఇది అనువాదం చేస్తున్నానని 
వ్రాసేవాడు. మూలఘటిక కేతన చూపిన దారినే భాస్కరుని కేతన అనుసరించి ఉంటాడు. 
కాని, ''రసవత్తరమగు కాదంబరిని వీడి రెండవదియగు 'దశకుమూర చరిత్రమునే కేతన 
తెలిగించుటకు గారణము అతఃపూర్వమే అది తెలిగింపబడియుండుట యగునేమో'”' అని 
వేటూరి ప్రభాకరకాస్త్రిగారు ప్రబంధరత్నావళిలో అభిప్రాయపడ్డారు. (పీఠిక, పుట 8) 


ఊరికినే ఉదాహరిస్తారా? 


ఇతని ప్రయోగాలను లాక్షణికులు ఉదాహరించారంటే అవి చెప్పుకోదగ్గవే 
అయివుంటాయి. లక్షణకర్త కస్తూరి రంగకవి ప్రాదియతికి ఉదాహరణ ఇస్తూ, 
“కేతన-కాదంబరియందు' అని క్రింది పద్యం చూపించాడు: 


““జనవరేణ్యు గాంచీ సాష్టాంగ మెరగిన 
నా విభుండు వాని లేవనెత్తి 

కౌగలించి వాని గనుగొని కేయూర 
కాభిదాన మొసగె గౌతుకమున, "2 


ఇది ''సాష్టాంగము, సాహంకారము, సాంబశివుడు, సాంగోపాంగం, సాటోపం ఇవి 
మొదలైనవానియందు అధ్యక్షర హల్లుతో అచ్చు కూడీయున్నందున హల్లుకైననూ, 
అచ్చుకైననూ యతి యుండజెప్పి తీ ప్రాదియతి యగును. గనుక రెండింటి లక్షరము'' అన్న 
సందర్భంలో ఉదాహరించాడు. ఇంక తకార, డకారాలకు యతి చెల్లుతుందని 
అభేదయతికి ఉదాహరణగా కేతన కాదంబరిలో నుంచి - 


'డాచే యంకతలింబు జేర్చివలచేత౯ మాలికన్‌ దాల్చి...” అని ఒక్క పాదాన్నే 
ఇచ్చాడు. 


మానవల్లి రామకృష్ణ కవిగారు నన్నెచోడుని కుమార సంభవం తొలిసారిగా 
ప్రచురిస్తున్నపుడు ప్రథమ భాగం అనుబంధంలో కేతన కాదంబరిలోనిదంటూ 
ప్రబంధమణి భూషణంలోని 36వ పద్యాన్ని చూపించారు. దాని పాఠం ఇది: ' 


ఆనక యమృతంబు దానిట్టి చలియని 
జనులకేర్చరుపగా జాలువారు 

చూడక మన్మధు సుందరాకారంబు 
గరిమ జూపగ జాలుకడక వారు 

వినకయె పరతత్త్స్వవిపుల నినాదంబు 
వినిపింప జూచెడు తెరవువారు 


2. ఆనందరంగరాట్ళందము 3-213 
3. అందులోనే 3౩ - 222 


భాస్కరుని కేతన 279 


అంటక మెరుపుల యందంబు వేగును 
గణుతింప జాలు ప్రఖ్యాతివారు 
కంపుగొనకయే కల్పవృక్షముల పుష్ప 
సొరభం విట్టిదని చెప్పజాలువారు 
ఎందుజూచిన ధా|త్రిలో హృదయ దృష్టి 
కవులు గానని మర్మంబుగలదె జగతి? 


మానవల్లి వారు అదే కుమార సంభవం ప్రథమ భాగం అనుబంధంలో కేతన 
కాదంబరిలోనిదని మరొక పద్యాన్ని కూడా సూచించారు. దాని పాఠం ఇది: 


కడువేడీ పెల్లెండ పుడమివేల్చి ప్రొద్దు 
లాకాశగతియె మేలని తలంప 
వాత్సాధీహతి లగ్గవాడీ వియచ్చము 
లవనిపై జనుటమేలని తలంప 
వడివడిగా నీళులుడికీన జలముల్‌ 
వనచరవృత్తిమేలని తలంప 
వనమున కార్చిచ్చు దనరిన వనచరు 
లంబు సంచరణ మేలని దలంప 
వాడీ యెండ గాని వడీగొనె సుర గాడ్సు 
లెసగె వడయగాని నెగసి వీచె 
దావదహన మెడలె జీవుల కధికసం 
తాపకారియగు విదాఘవేళ 


భాస్కరుని కేతన సీసపద్యాల ఎత్తుగీతులుగానేకాక విడిగా కూడా ఆటవెలదులను 
అభిమానిస్తాడని తోస్తోంది. ఇతడు కవిప్రతిభను వర్ణిస్తూ రాసీన '' ఆనక యమృతంబు”' 
అనే పద్యంలాంటి పద్యాన్ని పూర్వకవులలోనైనా ఎంతోమంది వ్రాయలేదు అని 
నిడుదవోలు వెంకటరావుగారు అఖిప్రాయపడుతున్నారు.* 

కేతన కాదంబరి నుంచి అయిదు పద్యాలూ, ఓక శార్దూల పాదం మాత్రమే 
లభిస్తున్నాయి. 

కాదంబరి దశకుమార చరిత్రలూ, కుమార సంభవమూ కాకతీయ యుగంలో 
చంపూకావ్యాలుగా తెలుగులో అవతరీంచడంవల్ల సంస్కృతంలోని పంచకావ్యాలూ 
ఆనాడు అనువాదం పొందాయేమో అన్న అనుమానం కలుగుతున్నది. మిగతా కావ్యాలు 
కాకపోయినా కనీసం కాదంబరి బయటపడితే అదే పదివేలు! 

ఇతని కాలం క్రీ.శ. 1230-50. 


4. గ్రంథ విమర్శలు శీర్షికలో భారతి - ఆగస్టు 1965. 


యథావాక్కుల అన్నమయ్య 


కౌవ్యాలూ, ప్రబంధాలూ ప్రజాసామాన్యంలో ప్రచారం పొందినా పొందకపోయినా 
తగుపాటి అక్షరాస్యులకు కూడా తెలిసిన తెలుగు గ్రంథాలు నిస్సందేహంగా శతక 
వాజ్మయంలోనివే. ఏదో ఒక శతకంలోని పద్యం రానీ తెలుగువాడంటూ ఉండడేమో। 
పద్యం పూర్తిగా రాకపోయినా కొన్ని మకుటాలైనా తిలియనివాడు ఉండనే ఉండడు. 


వృత్తాలలో తొలి శతకం 


ఈ వాజ్మయ శాఖలో మకుట నియమం గల మొదటి కృతి సుమతీశతకం. ఇది 
కందపద్యాలలో ఉందీ. యథావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకం 
వృత్తాలలో, అందులోనూ హెచ్చుగా మత్తేభ శార్లూలాలలో చెప్పిన తొలి రచన. ఇతనికి 
పూర్వుడైన మల్లికార్జున పండితారాధ్యుడు రచించిన శివతత్వసారం శతకం అనే పేర 
చలామణి అవుతున్నా, అది పండితయ్యగారి వివిధ రచనల సంపుటి. అందులో మకుట 
నియమం, సంఖ్యా నియమం లేని పద్యాలెన్నో ఉన్నాయి. ఈ సర్వేశ్వర శతకంలో 
అన్నమయ్య తన గ్రంథాన్ని శతకం అని ఒకసారి పేర్కొన్నా ' సర్వేశ్చరస్తోత్రం'1 అని 
ఒకసారీ, 'సర్వేశ్చర ప్రాకామ్యస్తవం* అని మరొకమారూ పేర్కొన్నాడు. కవి తన 
కావ్యాన్ని ఏ పేరుతో పిలుస్తాడో దానికి విభిన్నమైన పేరులు ప్రచారంలోకి రావడం మన 
ప్రాచీనకవుల చరిత్రలలో సహజమే. 


మన పురాతన కవులందరూ ఈ శివకవిలాగ తన కావ్యం వ్రాసిన తారీఖును ఆ 
గ్రంథంలోనే స్పష్టంగా పొందుపరిస్తే మన సాహిత్య చరిత్ర రచన చాలా సులభమయ్యేది. 
అన్నమయ్య తన 'సర్వేశ్చర ప్రాకామ్యస్తవం' శాలివాహన శకం 1164 (అనగా క్రీస్తుశకం 
1242) లో రచించినట్లు చెప్పుకొన్నాడు. ఈ సంగతి ఇంత విశదంగా చెప్పినట్టు తన 
గురించి వేరే సంగతులేవీ చెప్పుకోలేదు. 


ఊరు, పేరు, గురువు 


““దూదికొండ అనే ఊరిలోని మహనీయుడు ఆరాధ్య సోమేశ్వర ప్రభువుయొక్క 
కరుణ అనే వసంతంలో జనించిన సద్భావాలనే పువ్వులతో. సర్వేశ్వరా! నీ పాదాలు 
రెండూ పూజిస్తాను” అని ఒక పద్యంలో అన్నాడు. అందుచేత ఆరాధ్య సోమేశ్వరుడు 
అన్నమయ్య గురువు అని ఊహించవచ్చు. ఈ సోమేశ్వరుడే పాల్కురికి సోమనాథుడని 
నిడుదవోలు వెంకటరావుగారు ఊహిస్తున్నారు.5 దీనిని వేదం వెంకటకృష్ణశర్మగారు 
ఖండిస్తున్నారు. వేదంవారి వాదంలోనే సబబులు ఎక్కువగా కనబడుతున్నాయి. 
1... 129వ పద్యం. 2. 127వ పద్యం. 

3. అదే పద్భంలోనే " 4 మళ్ళా అందులోనే. 
5. తెనుగు కవుల చరిత్ర, పుట 374. 6. శతకవాబ్మయ సర్వస్వము, పుటలు, 29-31 


యథావాక్కుల అన్నమయ్య 281 


పాల్కురికి సోమనాథుడు క్రీశ 1280-1340 మధ్యవాడు అని దేశ చరిత్రకారులు 
నిర్ణయించారు. కనుక 1242లో శతకం వ్రాసిన అన్నమయ్యకు గురువు కాలేడు. 


కొందరు పాత కవులు అన్నమయ్య, సోమనాథులలో మొదటీివారినే 

మొట్టమొదటివారినిగా పేర్కొనడం కూడ జరిగింది. పూర్వ కవులను స్తుతిస్తూ పింగళి 
ఎల్లకవి (క్రీ.శ. 1760 ప్రాంతంలో) తన 'తోభ్యచరిత్రము'లో ఇలా చెప్పాడు: 

“భక్తిమై రేణుక ప్రమదోత్తము నుతించి 

మాయదేవాహ్న్హయు మహిమ బొగడి 

చెలగి యథావాక్యముల నన్నమయగారి 

భజియించి మొక్కిడి పాలకురికి 

సోమనగారి బ్రస్తతిజేసి...” 


ఈ పద్యంలో మొదట అన్నమయ్యనూ, తరువాత సోమనాథుణ్లీ నుతించడం వల్ల, 
పూర్వుల సాక్ష్యం వల్ల అన్నమయ్యే ప్రాచీనుడని చెప్పవచ్చు.” ఇంతకూ పాల్కురికి 
సోమనాథుని నివాసస్థానం దూదికొండ కాదు. అన్నమయ్య గురువు ఆ ఊరివాడు. 

గురువుగారి స్వగ్రామం ఏదై ఉంటుందో శిష్యునిది కూడ అదే అనుకోవాలి. 
అలాగైతీ అన్నమయ్య నేటి కర్నూలు జిల్లాలో ఆనాడు నివసించాడనుకోవాలి. 
దూదికొండ అనే గ్రామం కర్నూలు జిల్లాలో ప్రత్తికొండ తాలూకాలోని ప్రత్తికొండకు 
సమీపంలో ఉంది. అన్నమయ్య ఈ గ్రామానికి తరువాత ఎప్పుడో వచ్చాడని జనశ్రుతివల్ల 
మనం భావించాలి. ఏమంటే, ఆయన స్వగ్రామం గోదావరి తీరంలోని పట్టిస అని 
అంటారు. ఆయన శ్రీశైలం తీర్థయాత్రకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో పల్నాడు 
తాలూకాలో కృష్ణా తీరాన “జెట్టిపాలెం' దాపున వున్న సత్రశాల అనే చోట స్థిరపడ్డాడట. 
ఈ ప్రదేశాన్నే విశ్వామి త్రక్షేత్రం అంటారట. జీవితాంతందాకా ఆయన అక్కడే ఉన్నాడని 
ప్రతీతి. 

గోదావరి 'పట్టిస'వాడు కృష్ణానది ' జెట్టిపాలెం' దగ్గర స్థిరపడితీ దూదికొండలోని 
గురువుగారి వద్ద ఎప్పుడు ఉపదేశం పొందాడు? శ్రీశైలయాత్ర చేసుకొని తిరుగు 
ప్రయాణంలో సత్రశాల దగ్గర స్థిరపడితే అతడు శ్రీశైలయాత్ర ముగించుకొని స్వగ్రామం 
వైపు తూర్పున కాక పశ్చిమంగా ప్రయాణం చేసి వుండాలి. ఏమంటే, ప్రత్తికొండ తాలూకా 
శ్రీశైలానికి నైరుతి దిశలో ఉంది. ఒకవేళ అన్నమయ్య దూదికొండ వాడేనేమో! 


మెడకు గండకత్తెర 


ఈయన కృష్ణా తీరాన స్థిరపడ్డాక తన మెడకొక గండకత్తిర తగిలించుకొని ఒక్కొక్క 


తాటాకు మీద ఒక్కొక్క పద్యం చొప్పున సర్వేశ్వర శతకం వ్రాయడానికి 
ఉపక్రమించాడట. వ్రాసీన ప్రతి పద్యం ' కృష్ణా'ర్బణం చేశాడట. ఏటి కెదురీది ఆ తాటాకు 


MAREE 
7. ఈ పద్యాన్ని నిడుదవోలు వెంకటరావుగారే తమ “తెనుగు కవుల చరిత్ర'లో ఉదాహరించారు. 


282 సమగ్రాంధ్ర సాహిత్యం 


మళ్ళా తనదగ్గరకు చేరుకుంటే దాన్ని తీసుకొని తాటికీ గుచ్చేవాడట. ఏ ఒక్క పద్యమైనా 
తిరిగి రాకపోతే తగిలించుకొన్న గండకత్తిరతో శిరస్సు ఛేదించుకొంటానని ఘోర ప్రతిజ్ఞ 
చేశాడట. ఒక పద్యం ఎదురీత మరిచిపోయింది కాబోలు, దారితప్పి ఏటో 
కొట్టుకుపోయిందట. తాను వ్రాసిన పద్యం దారితప్పీనా తాను మాగు తప్పనివాడు కనుక 
అన్నమయ్య కంఠం ఉత్తరించుకో బోయాడట.. దేవుడు ఒక పసులకాపరి రూపంలో వచ్చి 
“ఈ తాటాకు ఏటో కొట్టుకువచ్చి నాకు దొరికింది' అని ఒకటి అన్నమయ్య 
చేతికిచ్చాడట. తీరా చూస్తి అది అన్నమయ్య వ్రాసిన పద్యం కాదు; ఇంకొకటి! అయినా 
అదీ 'సర్వేశ్వరా।' అనే మకుటంతోనే ఉందట. దీన్ని దేవుడే వ్రాశాడని అన్నమయ్య 
భావించినట్లు ఈ కథను ప్రచారం చేసినవాళ్ళు భావించారు. 


భయంకరాచారాలు 

కథలో వాస్తవలేశం ఏమైనా ఉందో లేదో చెప్పలేముగాని అన్నమయ్య తత్వానికి 
విరుద్ధమైన గండకత్తిరను అయన మెడకు కట్టుకథకులు తగిలించారు. వీర్ణైవ మతంతో 
పాటు కొన్ని భయంకరాచారాలు కూడ దేశంలో వ్యాపించాయి. శివార్చణగా అంగాలు 
ఛేదించుకోవడాలూ, ఆత్మహింసలు చేసుకోవడాలూ, తుదకు తమ తల తామే 
తరుగుకోవడాలూ మేరలేని భక్తిలక్షణాలనీ, అలా చేసినవాళ్ళంతా కైలాసం చేరుకుంటారనీ 
బోధించినవాళ్ళు చెప్పారు. భక్తులు నమ్మి ఆచరించారు. ఇటువంటి మూఢనమ్మకాన్ని 
గర్హిస్తూనే బహుశ అన్నమయ్య ఈ క్రింది పద్యం చెప్పివుంటాడు. 


““అమితోత్సాహము నంది నీకు దన సర్వార్థంబులం గూర్చి నే 

మముతో నిచ్చుటకంటె శౌర్యగుణసామర్థ్యంబునుం బొంది ప్రా 

ణము నీ కిచ్చుటకంటె దుస్తరభవోన్మాదంబు మర్జించి చి 

త్తము నీకిచ్చుట పెక్కుభంగుల మహౌదార్యంబు సర్వేశ్వరా! '' (76) 


ఇందులో చెప్పిన 'దుస్తరభవోన్మాదం' ఆనాటీ మేతోన్మాదానికీ పర్యాయపదంగా 
మనం తీసుకోవచ్చు. ఇటు 'వీరభక్తి'ని ఎలా నిరసించాడో అటు అద్వైతాన్నీ, “అహం 
బహ్మస్మి' తత్వాన్నీ ఖండించాడు. ఈ క్రింది పద్యం చూడండి. 
“చావంబుట్టుచు బుట్టజచ్చుచు మహాచండాల సంసారపా 
రావారంబున గూలి తా జెడుటకుం బ్రవ్యక్తిగా నాత్మలో 
నేవం బొందక యేసు నీ వనుట తా నేజ్ఞానమో శ్రీమహా 
దేవా! యిట్టి కుతర్కముం గలదె చింతింపంగ సర్వేశ్వరా!” (74) 


సాత్తిక భక్తుడు 
ఇతడు కేవలం సాత్త్విక భక్తుడు. ఆడంబరాలు, అర్థంలేని తర్కాలు, అనర్థకమైన 
ఉన్మాదాలూ నిరసించేవాడు. మోక్షం కోసం ఎక్కడెక్కడో వెదరనక్కర్లేదంటాడు, 
తీర్థాలలో మునగక్కర్లేదంటాడు. 


యథావాక్కుల అన్నమయ్య 283 


అన్నట్టు, గోదావరీ తీరంలో పుట్టి పెరిగిన అన్నమయ్య తీర్ధయాత్రలకని కృష్ణా 
తీరానికి వచ్చి అక్కడ స్థిరపడిపోయాడని చెప్పుకొంటారుగాని ఈయన దీక్ష 
పుచ్చుకొన్నాక తీర్థయాత్రలకు ఏమి ప్రాముఖ్యం ఇవ్వలేదు. “పలుతీర్ధంబుల గుంకుకంటె 
మహిలో భక్తాంధ్రపానీయముల్‌ తలమీదం జిలికించుకో దగును; తీర్ధంబాడ భారంబు; 
తత్భల మత్యల్పము” (23) ““రమణ౯ భక్తసమగ్రదర్శనము తీర్థశ్రేణి, తదోష్టితీర్ణము, 
తద్దివ్యదయావలోకనము తీర్థం బెన్నగా నిట్టి జంగమ తీర్థాంబుధీ నోలలాడక 
వివేక భ్రష్ణలైపోయి లోకమునం దీర్థము లంచు నేరులు సారంగా నేల నర్వేశ్వరాః'' (24) 
అని ఇలాగ ఒకటి రెండు పదాఖ్గలలోకాక ఆరు పద్యాలలో వీరశవులందరిలాగే తీరయా తా 
నిరసనం చేశాడు. లీ యీ | ల్‌ 


అయితేనేం, కవిని గురించి మనకు తెలిసినది అతని గ్రంథంలోని భావాలకు 
విరుద్ధమైనా, అతని గురించి లోకులు ఏమి చెప్పుకొంటున్నారో తెలుసుకోవడం 
అవసరం. యథావాక్కుల అన్నమయ్యగారి కుటుంబానికీ 'ఉత్తరోశ్రా' 'సోమరాజువారు' 
అనే ఇంటిపేరు వచ్చిందనీ, వాళ్ళు నేటికీ పల్నాడు తాలూకాలో ఉంటున్నారనీ 
తెలుస్తున్నది. వాళ్ళు తెలియజేసిన విషయాలవల్లనే అన్నమయ్య గోదావరీ తీరంవాడనీ, 
యాత్రలు వెళ్ళాడనీ మన సాహిత్య చరిత్రకారులు వ్రాస్తున్నారు. అర్వాచీనుల 
మాటలకన్నా అంతరంగిక సాక్ష్యం యొక్క బలం ఎక్కువ కనక అన్నమయ్య పద్యాల 
నుండే అతని గురించి ఇతర వివరాలు సేకరించడానికీ ప్రయత్నం చేద్దాం. 


కవిని గురించి ఆరా 

ఓర పద్యంలో అన్నమయ్య “'కడుజిత్రంబుగ చేయగా నొర సురంగంబయ్యెనే 
ఖడ్గమం దిడకున్నక్‌'' అన్నాడు. కత్తి పెట్టని ఒర ఎంత చిత్రంగా చేసినా అందమైన 
దవుతుందా అని దాని అర్థం, ఇంకొరచోట ' “చిత్తము శూకలాశ్వము విధంబై యుండు" 
నన్నాడు.” శూకలాశ్వం అంటే తర్ఫీదు ఇవ్వనట్టి గుర్రం. మరొక పద్యంలో ''గురుమంత్ర 
కార్ముకంలో ఆత్మాస్త్రం సంధించి అష్టాంగ మహాముష్టీ వివేకి వేస్తే, అది కైవల్య లక్ష్యంలో 
నాటుతుం'' దని విలువిద్యను గురించి చెప్పాడు. కత్తి, ఒర, బాణం వేయడం, గుర్రానికి 
తర్ఫీదు ఇవ్వడం మొదలైనవాటిని ఉపమానాలుగా చెప్పినందువల్ల అన్నమయ్య మొదట 
దండనాథుడేమో అనే అనుమానానికి ఆస్కారం లేకపోలేదు. 


నాటకాలపై మోజు 
ఇతనికీ తన కాలంలోని నాటకాలంటే చాలా ఇష్టమని కూడ ఊహించడానికి 
వీలుంది. రెండు పద్యాలలో వాటీని చెప్పాడు. ఆ రోజులో నాటకాలు కౌముదీ 
ఉత్సవాలలో లడేవారని కూడ ఈ పద్యాల-చల్ల తెలుసుకోవచ్చు. చూడండి ఆ పద్యాలు: 
—_—_ = 


8. నెంబరు ౫లో 
9. నెంబరు 131లో 
10. నెంబరు అలో 


284 సమగ్రాంధ్ర సాహిత్యం 


“అమరంగా స్ఫుటభక్తీ నాటకము భాషాంగక్రీయాంగాఖిర 

మృముగా జూపిన మెచ్చి మీరలు పురే యన్నంతకున్‌ యోనిగే 

హములన్‌ రూపులు వన్నుకొంచును నటుండై వచ్చి సంసారరం 
గములోనం బహురూపమాడు వెలయంగా జీవి సర్వేశ్చరా[ (20) 


“- ప్రారంభించి చకోరపోతము మహీయజ్యోత్సృయం దుత్సవ 
శ్రీరంజిల్లుచు వేడ్క నుండుగతి నా చిత్తంబు నీ దివ్యశ్యం 
గారాధ్యానమునం దహర్షిశము జొక్కంజేయవే దేవ శ్రీ 

గౌరీలోచన నర్హకీనటన రంగస్థాన సర్వేశ్చురా!'”' (86) 


నాటకాలూ మొదలైనవాటిని చెప్పినట్టే అన్నమయ్య తన సమకాలిక జీవితంలోని 
ఉపమానాలతోనే పద్యాలు చెప్పాడు. “కనకంబందు ఘనీభవించిన కళంకంబెల్ల సువ్యక్తికా 
ననలాస్యంబునగాని పోదు” అని స్వర్ణశుద్దినీ!2, అనుబంధాలు, ఇంద్రియాలు అనే 
భూతవరాన్ని, మంత్రోరుసాధనతో ఉచ్చరణ చేయడం, అంజనం వేయడం మొదలైన 
భూతవైద్యాలనూ! పేర్కొన్నాడు. 

తాను సమకాలిక జీవితంలో చూచినవేకాక పాత గ్రంథాలలో చదువుకొన్న 
భావాలను కూడ ఇతడు పద్యాలలో చెప్పాడు. మహిమ్నం, మల్లణం, అనామయం 
మొదలైన సంస్కృత గ్రంథాల నుంచీ, కివతత్వసారం మొదలైన తెలుగు పుస్తకాలలో నుంచీ 
ఇతడు భావాలు స్వీకరించాడని పండితులు చెప్తున్నారు. ఎక్కడ నుంచి భావాలు 
తెచ్చుకొన్నా ఇతడు తన ప్రతిభను వాటికి జోడిస్తాడు. 


రావణాసురుడు రచించాడని చెప్పి శివతాండవ స్తోత్రంలో శృంగార, శృంగారేతర 
రసాల కలయిక ఒకదాని తరువాత ఒకటిగా పునరావృతమవుతుంది. అలాగే అన్నమయ్య 
రచించిన ఈ క్రీంది పద్యంలో విభిన్న తత్వాల పొందిక కనబడుతుంది. 


“సకలాధీశ్చర పట్టభద్రుడవు, భిగ్షగామి. వత్యంతశాం 

తకళాత్ముండవు. రౌద్రమూర్తి, సతిసౌందర్యాంబికాసంగమా 
ధికలోలుండవు, దివ్యయోగిని, మదిం దెల్లంబుగా నెట్టి వా. 

రికి దా శత్యమె నీ నిజం బెరిగి వర్ణింపంగ సర్వేశ్వరా?' (106) 


ఇటువేంటి శిల్ప చాతుర్యం ఇతడు వ్రాసిన 138 పద్యాలలోనూ అధికంగానే 
కనబడుతుంది. అయితే ఈయన రచనలో తత్సమ, తద్భవ శబ్బాలే ఎక్కువ. దేశ్యాలు 
తక్కువే. జాను తెనుగు అట్టే వాడడు. ఇతడు వాడిన శివకవులకు సహజమైన 
ప్రయోగాలు - 'సమూహి, సురంగం' మొదలైన కొన్నిటిని నిడుదవోలు వెంకటరావుగారు 
చూపించారు. ఇతడు వాడిన విలక్షణ ప్రయోగాలు కొన్ని వేదం వెంకటకృష్ణశర్మగారు 
పేర్కొన్నారు, గీపెట్టు, గింజుకొను వంటి వాడుకలో వున్న జాతీయాలు ఈ శతకంలో 


12. వెం. ఈ 
13. నెం. 67 


యథావాక్కుల అన్నమయ్య 285 


అక్కడక్కడ పొందుపరిచాడని వేదంవారన్నా, అన్నమయ్య తత్సమాలే అధికంగా వాడడం 
చేత 'కొంగజపం' మొదలైన మాటలకు “బకవేషార్చన' అనే రూపాలు కనబడతాయి. 
“ కసవుంబెంచిన చేనియట్ల'' అనే తెలుగు మాటల సామెతకన్నా “' (భ్రమరధ్యానము దాల్చి 
కీటకము సద్భావాది సంయుక్తి దాభ్రమరంబై ఖగవీథినాడు నని౯'' అనే సంస్కృత 
'న్యాయాలు' ఎక్కువగా కనబడతాయి. అయితే అన్నమయ్య కవిత్వం, చిత్తశుద్ధి గల 
భావాలకు 'యథావాక్కులు' అని చెప్పాలి. ఈ శతకం గురించి జయంతి రామయ్యగారు 
ఇలా చెప్పారు: 
“శైలి హృద్యము. ధార యనర్గళము. చదువువాని కేపాటీ వాచకత 
యున్నను జాలును. తమంత దాము దొర్తిపోవును. పద్యరచనా శిల్చ్బమున 
కిది ముఖ్య లక్షణము. 


ఈ మాటలు కూడ యథావాక్కులు, కొన్ని చక్కని పద్యాలు: 


“జగతీ చక్రము పాదఘట్టన నదృశ్యంబై ప్రవర్తింపగా 

గగనం బంతయు బాహుమండల సమగ్ర వ్యాప్తులం దద్భుతం 

బుగ ఘార్జిల్ల నజాంత్య వేళల సముద్భూతాంగ హారావళుల్‌ 

నెగడం బొంగి నటింతు తాండవ మహానృత్యంబు సర్వేశ్వరా! (18) 


అనురాగంబున నిన్ను జూచు దలపోయుం జొక్కు గాక్షించు వ 

ర్థన సేయం దమకించు సిగ్గువిరియం బ్రార్థిందు శోషించు నం 

తను నీ ధ్యానము దాల్పుదన్ను మరచుం దా నీదశావస్థలం 

దనరంగా మదీ నిన్ను డక్కగొను సదృక్తుండు సర్వేశ్వరా! (32) 


ఘటదుగ్ధంబులు పేరుగాక వెలయంగా నెంత తోడంటిన 

న్నట దుగ్భాంబుధి పేరునే జగములో నల్పుండు దుస్సంగతిం 
జటులాత్ముం డగుగాక యెయ్యెడల నీ సద్భక్తుడే కార్య ము 

త్కటమై తాకిన నవ్యచిత్తు డగునే తర్కింప సర్వేశ్వరా! (44) 


సతి వేడ్కం దన ప్రాణవల్లభునితో సంయోగ మాసించుగా 

కతనిం బ్రార్థనసీసి సొమ్ముగొనిపో నర్రాడునే తజ్ఞు డీ 

క్షితి నీ భక్తియ వేడుగాక మరి నీ శ్రీపాదము లొచ్చి కు 

చ్చితకామ్యార్థము లొంద వేడుకొను నే చింతింప సర్వేశ్వరా! (45) 


భ్రమరధ్యానము దాల్చి కీటకము సద్భావాదిసంయుక్తీ దా 

భ్రమరంబై ఖగవీథి నాడు ననిన౯ భావించి నిన్నాత్మ నె 

య్యముతో ధ్యానముసీయు మర్త్యుడును నీయట్లే పరవ్యోమత 

త్వమునం దవ్యయలీలనుండు టరుదే తర్కింప సర్వేశ్వరా; (46) 


సమగ్రాంధ్ర సాహిత్యం 


అమరశేణులకు౯ సుధామయకళొఘాత్మీయసారంబు ర 

మ్యముగా గ్రోలగనిచ్చి తా నొక కళామాత్రాంగుడై యున్న చం 

ద్రమునిం జూచి జనమ్ము మొక్కు క్రియ నారక్‌ భక్తపూజావిధి 
క్రమభారాకృశు జూచి మొక్కుదురు లోకంబెల్ల సర్వేశ్వరా! (47) 


భవదాకారమె కాంచు నీ స్తవకదంబ శ్రేష్ట్టద్వాక్యముల్‌ 

చెవులార న్విను నిన్నా చెప్పు మది దున్ళీలేంద్రియాటోపదు 
ర్చ్థవసాయాత్ముల గాంచుచో వినెడిచో వర్ణించుచో జీకునుం 

జెవిటీ న్మూగయు నై చరించు మహి నీ శీలుండు సర్వేశ్చరా! (50) 


పెంపం దల్లి యగు౯ రుజాపటలదుప్పీడావిధిక్షోభ వా 

రింపక వైద్యుడగు౯ గుమార్గవిధులం గ్రీడింప బోకుండ శి 

క్షింపక్‌ బల్లిదుడైన తండ్రియగుచుక శ్రీమంతుగా నెంతయు౯ 
సంపద్బృద్ధియొసంగ దాతయగు నీ సద్భక్తి సర్వేశ్వరా! (56) 


ఉరుసంసారగజేంద్ర దర్పదళన వ్యూఢప్రతాపో గ్రకే 

సరి, దుష్ప్రాహారీరబంధ విపులక్ష్రాజ వ్రజచ్చేదని 

స్ఫురిత క్రూరకుఠారధార దురిత ప్రోద్భూతజీమూతదు 

స్తరసంఘాత విఘాతమారుతము నీ సద్భక్తి సర్వేశ్వరా! (57) 


కలయం గాష్టయుగంబు గూర్చి తరువంగా బుట్టి తత్సాధనం 

బులరెంటిన్‌ దహియించు వహ్నిగతి దా బొల్పొంద గాయంబు సం 

ధిల సత్కర్మముతో మథింపగ భవచ్చిద్చక్తి సద్వహ్నియు 

బ్బలమై కాయము గర్మముం జెరుచు దత్వం బెన్న సర్వేశ్వరా! (81) 
కలవారై మతిమంతులై రసికులై గంభీరులై ధీరులై 

లలనా మన్మథులై సముజ్బలవచోలాలిత్యులై నిత్యులై 

బలవి బ్రా జితులై యశో భరితులై భాసిల్లు భాగ్యోదయుల్‌ 

తొలిజన్మంబుల మిమ్ముగొల్చిన మహాత్ముల్‌ వారు సర్వేశ్వరా!'' (122) 


క్షేమేంద్రుడు 


పూర్వకాలంలో మహారాజులు నిండుసభలో కొలువుతీరినప్పుడు ఆస్థానంలోని 
ఆశ్రితులు, పరివారం ఏయే స్థానాలలో కూర్చొనేవారో ఈ క్రీంది పద్యం వివరిస్తుంది. 


'“వెనుకదెన నిల్చి కామినీ వితతి గొల్వ 
దక్షిణంబున సుకవివితాన మమర 

వామదిశయందు బొగడెడీ వందిజనులు 
నెదుర గాయకగేయంబులు లింపుపెంప"” 


ప్రభువు సభ చేస్తాడు. ఈ పద్యం 'ముద్రామాత్యం' అనే ప్రాచీన గ్రంథంలోనిదని 
మడికి సింగన అనే కవి క్రీ.శ. 1347 ప్రాంతాలలో 'సకలనీతి సమ్మత'మనే సంకలన 
గ్రంథంలో ఉదాహరించాడు.! 'ముద్రామాత్యం' వ్రాసిన రచయిత పేరు ఇదమిత్ళం అని 
చెప్పలేము. సకలనీతి సమ్మతాన్ని ప్రచురించిన మానవల్లి రామకృష్ణ కవిగారు 
“ముద్రామాత్యము క్షేమేంద్రుడను బిరుదు వహించిన లక్కాభట్టు అను కవి రచించినట్లు 
తోచుచున్నది” అని చెప్పారు. ఇలా తోచడానికి ఆధారమేమిటో ఈ మాటలు వ్రాసీన 
సకలనీతి సమ్మతం పీఠికలో వ్రాయలేదు. కాశ్మీర దేశంలో క్లేమేంద్రుడనే కవి 
క్రీ.శ. 1020-1060 ప్రాంతాలలో ఉండేవాడు. ముద్రామాత్యం వ్రాసిన తెలుగు కవి ఆ 
కాళ్ళీర కవి వ్రాసిన గ్రంథాలలో దేనినైనా అనువాదం చేసి ఆ మూల రచయిత పేరును 
బిరుదుగా పొందివుంటాడు. కాశ్మీర క్షేమేంద్రుడు 34 గ్రంథాలు వ్రాశాడు. అందులో 19 
మాత్రమే నేడు దొరుకుతున్నాయి. వీటిలో నీతిశాస్తానికి సంబంధించినవి కూడ 
ఉన్నాయి.? ఈ తెలుగు క్లేమేంద్రుడు క్రీ.శ. 1080 తరువాతనేగాని అంతకు ముందు జీవించి 
ఉండడు. అందుచేత ఇతడు కాకతీయ యుగం తొలిదినాలలో ఉన్నవాడు. 


ఈ సంగతి ఇతని పద్యాలలో ఒకదానిలో నిరూపించవచ్చు. మంత్రిలేని 
మహీపతులు నాలుగు కాలాలపాటు నిలబడలేరని ఇతడు ఇలా చెప్పాడు : 


“రాజరాజవంశభూ జనపతు లీల్లి 

రకట। మంత్రి తొలగి యలికినాడు 

ఏది పసుపునీయ నిటు నిల్వబోలదు 

రాజు లేని కయ్య మోజపడునె?'' (సకలనీతి-927) 


1. మడికి సీంగన క్రీశ 1420 ప్రాంతాలవాడని ఇతరులంటారుగాని సుప్రసిద్ధ చరిత్రకారులు మల్లంపల్లి 
సోమశేఖరళర్మగారు తమ “H1$101 ౦1 Reddy Kingdoms" గ్రంథంలో (పుటు $14) ఇతని కాలాన్ని 
ఇలా నిరయించారు. వేదం వేంకటరాయశాస్త్రిగారు దీనినే బలపరిచారు. చూ : వారి “నన్నెచోడుని 
కవిత్వం" పుట 82. 

2. తెలుగు భాషాసమితి : విజ్ఞానసర్వస్వం - 6వ సంపుటి ' విశ్చసాహితి', పుట 64. 


288 సమగాంధ్ర సాహిత్యం 


ఇందులోని రాజరాజవంశీయులు చాళుక్య యుగంలోనివాళ్ళు, వాళ్ళ రాజ్యం 
అంతరించాక చెప్పిన పద్యమిది! అందుచేత ఈ కవి కాకతీయ యుగంలోనే ఉంటాడు. 
అందులోనూ ఒకవేళ తిక్కనగారికీ ముందు జీవించి ఉంటాడని వేరొక ఆధారంవల్ల 
చెప్పవచ్చు. అదేమిటంటే, తిక్కనగారు '“కవివాగ్బ్పంధం' అనే లక్షణ గ్రంథం వ్రాశారని 
ప్రతీతి, ఆ పుస్తకంలో 'వృద్ధియతికీ క్షేమేంద్రులు చెప్పిన శతపక్షి సంవాదంలో పద్యము’ 
అని ఒకటి కనబడుతుంది. ఈ సంగతి వివరిస్తూ, ఆ సీసపద్యంలోని రెండు వాదాలను 
మాత్రమే ఒక అముద్రిత గ్రంథాల పట్టికలో ప్రచురించారు. ఆ పాదాలు ఇవి : 


“ అమలినాక్షరరూపి యాద్యంతసకలలో 
శ్రైకసంస్తుత్యసురొఘవంద్య! 

కమలాసనార్చితకాంతార్ధవరదేహ 
కౌశికప్రియరవి కైరవాప్త!”' 


ఈ పాదాలను ఉదాహరించిన కవివాగ్బంధాన్ని నిజంగా తిక్కనగారే రచిస్తే, తెలుగు 
క్షేమేంద్రుడు క్రీశ 1200 ప్రాంతాలలో జీవించి ఉండాలి. మడికి సింగన కాలమైన క్రీ.శ. 
1347కు పూర్వుడన్నది మాత్రం తథ్యం. కవివాగృంధంలో పేర్కొన్న శతపక్షి సంవాదం 
ఎటువంటి కావ్యమోగాని ఇతర లాక్షణికులు గూడ ' ఇందులోనుంచి ప్రయోగాలు 
తీసుకొన్నారు. క్రీ.శ. 1480-1520 మధ్య జీవించిన వెల్లంకి తాతంభట్టు తన “కవి 
చింతామణి'లో 'శతపక్షిసంవాదంలోని' దని చెప్తూ ఈ క్రింది పద్యం ఉదాహరించాడట : 


“నీవీబంధము వీడ మోవి యదరకనేత్రంబు లల్లాడ జక్‌ 

గ్రేవల్‌ గానగ విచ్చు క్రుమ్ముడివిరుల్‌ పృథ్వీస్థలిం జెంద స 
ద్భావాగారాములోన చెమ్మగిల చిత్తం బుత్తలంబొంద నొ 
నావిభ్రాంతులు పుట్టు నింతులకు చెంత౯ వింతవారుండినక.'* 


ఇందులో మదన వికారాలు ఉండడంవల్ల బహుశా అది శృంగారరసానికి చెందిన 
కావ్యం కావచ్చునేమో అనిపిస్తున్నది. ఇందులోని ఇతర పద్యాలేవీ దొరకలేదు. ఇలాంటి 
కావ్యం నష్టమవడం దురదృష్టమే. కాళ్ళీర క్షేమేంద్రుని ప్రథమ రచనలైన దేశోపదేశం, 
కర్మమాల అనే గ్రంథాలలో శృంగారం ఆతి వేలంగా ఉండడం ఇక్కడ మనం గమనించాలి. 
కాన్ళీర గ్లేమేంద్రుడు యౌవనంలో శృంగార ప్రీయుడై ఉండవచ్చు.! తెలుగు క్షేమేంద్రునిలో 
ఈ శృంగార వాసనలు ఉన్నాయి. ఇందువల్ల ఇతని కీ బిరుదు వచ్చిందా? 

తెలుగు క్షేమేంద్రుడు వ్రాసిన 'శతపక్షిసంవాదం'లోని ఒక పద్యమూ, రెండు 
పాదాలూ మాత్రమే దొరికాయని చింతించే మనం అతని ముద్రామాత్యంలోని పద్యాలు 


3. తంజావూరు సరస్పడీమహల్‌ ' అముద్రిత తెనుగు గ్రంథాల వర్ణనాత్మక సూచిక, మొదటి సంపుటం, 
పుట 28. 

4. 'తెనుగు కవుల చరిత్ర'లో నిడుదవోలు వెంకటరావుగారు ఉదాహరించారు. పుట 381. 

6. తెలుగు భాషా సమితి - విజ్ఞాన సర్వస్వం 6వ సంపుటం, 'విశ్చసాహితి' పుట 1048. 


కనీసం 32 దొరికినందుకు సంతోషించాలి. వీటి నన్నింటినీ మడికి సింగన్నే 
ఉదాహరించాడు. వీటిలో ఇంతకుముందే మనం చెప్పుకొన్న 'రాజ రాజావంశ భూజన 
పతు'లనే పద్యాన్నీ, ఈ క్రింది పద్యాన్నీ పేర్కొని రామకృష్ణకవిగారు 'ముద్రామాత్యం' 
ఎటువంటి [గంథమో ఊహించారు, 


“కొన్ని దినంబులిక్కడ నకుంఠితలీల బథశ్రమార్తిరపై 

యున్నబలంబు గెల్చికొను టొప్పగు, నంతియ కాదు శత్రుభూ 

మి న్నిజమార్గ మారయక మిన్నక యేగుట యేది బుద్ధి యా 

యున్నైడ జూచి వెళ్ళు జనులున్నర చెప్పుడు గూఢచారతన్‌.” (సకలనీతి 852) 


“ఇవి కథా భాగంలోని పద్యములట్లు గాన్సించును గాని కేవలము నీతి 
విచారములు గావు” అని వ్యాఖ్యానించారు. “ముద్రామాత్యము కేవలము నీతి గ్రంథము 
కాక ముద్రారాక్షసమువలె నొకరాజుకు ప్రాభవమును సంపాదించు మంత్రి శిఖామణి నీతి 
ధౌరంధర్యమును 'వర్ణించు కావ్యమేమోయను సందియము కలిగించుచున్న'' దని వ్రాశారు, 
అయితే మడికి సింగన ఉదాహరించిన 32 పద్యాలను చదివాక ఇది కథాకావ్యం కాదేమో 
అనిపిస్తున్నది. ఇది కూడ శివదేవయ్య 'పురుషార్థం,' బద్దెన “నీతిశాస్త్రముక్తావ[ి వంటి 
నీతిగంథమే అని చెప్పవచ్చు. 

అయితే 'ముద్రామాత్యం' లో కొన్నిచోట్ల భావాలూ, అన్నయాలూ ఏ పద్యాలలోవి 
ఆ పద్యాలలో పూర్తికావు. తరువాతి పద్యంలోకి కూడ విస్తరిస్తాయి. ముద్రామాత్యం 
లోనిదని మడికి సింగన ఉదాహరించిన మొదటి పద్యమే సగంలో మొదలవుతుంది, 
చూడండి. 


“అనుచు దలంచి రాజసచివాధిపు లెంతయుబ్రేమతోడ బ్రా 

ర్థన మొనరింప సర్వజనతాహితబుద్ధి వహీంచి యంధ్రవా 

గ్ననధివిలాసవీచికల వారక తెప్పల దేల్చి యింపుసాం 

పినుమడిగా నయామృతము నిచ్చెద మెచ్చులు పల్లవింపగన్‌.'' _ (సకలనీతి 36) 

అందుచేత ఇది కథాకావ్యం అని భ్రమపడడానికీ వీలుంది. ఇందులోని నీతులు 
గూడా కేవలం సరళమైనవి కాని వక్రమార్లాలు కూడా బోధిస్తాయి. మాటున దాగి యుద్ధం 
చేయవచ్చునని కవి ఉపదేశిస్తాడు, చూడండి. 


“వేర యొకచోట వలయొగ్గి వేటకాడు 

తొలగియుండి మృగంబుల ద్రుంచు పగిది 

రూపునూపక శత్రువు రూపుగూల్చు 

టిదియె నయమార్గమిట్లు జయింపవలయు.”' (సకలనీతి 895) 


అధర్మాన్ని అధర్మంతోనే జయించాలనీ, వజ్రాన్ని వజ్రింతోనే ఛేదించాలనీ చెప్పే 
స్పాభావం కలవాడు అపకారికి ఉపకారం చేయమనడు. అలా చేస్తే రాజ్యాలు నిలబడవు. 


290 సమగ్రాంధ్ర సాహిత్యం 


రాజ్యం కోసం ఏది చేసినా తప్పులేదనే “నీతి మార్గమిది. దండయాత్రల సమయంలో, 
శత్రువులు వచ్చే దారిలోని చెరువులలో, నూతులలో విషం కలపాలని కూడ ఇదీ 
బోధిస్తుంది. . 


“తా నరులు వచ్చు తెరువున 

మానుగ గల చెరువులందు మడువులయందు౯ 

బూని ఘనగరళతరళము 

గా నొనరింపంగవలయు గడువేగమున౯.'' (సకలనీతి 916) 


ఇది ఆ రోజులో దుర్గ రక్షణకు ముఖ్యమే. ఈ కవి కౌటిల్యాన్ని మనఃస్ఫూర్తిగా 
ఉపదేశించి దానిని సమర్ధిస్తారు. 


“కౌటిల్య వృత్తినెతయు 
బాటించియేకాక సంధి బలహీనుల కె 


ప్పాట నలవడునె? యైనను 
పాటించి యెరుంగవలయు బరహృదయంబుల్‌.'' (సకలనీతి 354) 


ఇందాక చెప్పినట్టు వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న నమ్మకం కలవాడు కాబట్టే ఈ 
క్రింది పద్యం సూటిగా చెప్పాడు: 
“మతి మంతుల యంత్రంబులు 
ప్రతియంత్ర క్రియనెగాని పాయవు దృఢకీ 
లితఘనఘటితకవాటము 
ధృతి దాలముచేతగాక తెరవగనగునే?” (సకలనీతి 40) 


ఈ పద్యంలోని రెండవ భాగంలో చెప్పినట్టు చక్కని ఉపమానాలతో నీతిని 
వివరించడం అక్కడక్కడ కనబడుతుందిగాని ఆంధ్రభోజుని నీతిభూషణంలోలాగ 
సర్వత్రా కనబడదు. అయితే, ఉపమానాలు వాడినచోట్ల చక్కగా చెప్పాడు, చూడండి: 


“పెద్దైన యినుపముద్ద దానొకలేత 

తీవనైన నెట్లు త్రింపనేర్చు 

నల్బమైన నదియు నతిశరధారచే 

ద్రెంపనోపు నెంత దృఢమునైన.” (సకలనీతి 715) 


“నీడన ననలం బారుట 

నారయ లోక ప్రసిద్ధ మయ్యనలముచే 

నీరు గడుదోష ముడుగదె 

చారుతరోపాయశక్తి సంపదవలన౯?'' (సకలనీతి 716) 


క్షేమేంద్రుడు . 291 


బలం లేనప్పుడు కుటిల పద్ధతి చెప్పినా అకుటిల బలదర్చ మున్నప్పుడు ఎలా 
యుద్ధం చేయాలో ఒక పద్యంలో చెప్పాడు. 


“వికటపటుశూలరలితా 

శకటోదృటగజఘటాదిచ క్రవ్యూహ 

ప్రకట మొనరింపగాదగు 

నకుటిలదుజదర్స మొప్ప నాహవభూమి౯.'' (సకలనీతి 920) 


ఈ పద్యంవల్ల 'ముద్రామాత్యం' రచించిన రోజుల్లో కూడ ప్రాచీన యుద్ధ 
గంథాలలో చెప్పినట్లు వ్యూహాలు పన్నేవారని తెలుస్తున్నది. ఇతని రచన సంపూర్ణంగా 
దొరికినా, ఇతడు వ్రాసిన యితర రచనలు దొరికినా ఆనాటి వైనాలు మరికొన్ని తెలిసేవి. 


ఇతడు 'శూద్రక చరిత్ర' అనే గ్రంథం కూడ వ్రాసినట్టు మానవల్లి రామకృష్ణ 
కవిగారు సకలనీతి సమ్మతం పీఠికలో చెప్పారు. ఈ పుస్తకంలోని ప్రయోగాలను 
లాక్షణీకులు ఉపయోగించారో లేదో తెలియదు. ఇప్పటిదాకా ఎవరూ పేర్కొనలేదు. 


తెలుగులో శూద్రక చరిత్ర రచన ఎప్పుడు జరిగిందో, ఎవరివల్ల జరిగిందో 
కచ్చితంగా చెప్పలేంగాని కన్నడంలో క్రీ.శ. 900 ప్రాంతాలలోనే మొదటి గుణవర్మ జైన 
గ్రంథమైన హరివంశాన్ని, చంపూకావ్యమైన శూద్రక కావ్యాన్ని విరచించాడు. లక్షణ 
గ్రంథాలలో గుణవర్మ వ్రాసిన శాద్రక కావ్యం నుంచి అనేక పద్యాలు ఉదాహృ 
తొలయ్యాయి. ''శూద్రకునికి సంబంధించిన కథలు సంస్కృతంలోనూ, ప్రాకృతంలోనూ 
చాలా ఉన్నాయి. వీటిలో గుణవర్మ దేనిననుసరించిందీ స్పష్టంగా తెలియదు” అని 
పరిశోధకులు అంటున్నారు.” 


మొదట కన్నడ సాహిత్యంలోనూ, తర్వాత తెలుగు సాహిత్యంలోనూ జైనులవల్లనే 
శూద్రక చరిత్ర ప్రచారం అయింది. జైన వాజ్మయంలో మేరుతుంగుని థారావళి ఉజ్జయిని 
రాజుల నిరరాలను కథనం చేస్తుంది. ళాలకాచార్యక ధానకం సుప్రసిద్ధం కనుక అది 
ప్రభాతకచరిత్ర మొదలైన చాలా జైన గ్రంథాలలో కనబడుతుంది. కాలకాబార్యుని 
కథకూ, శూద్రకుని చరిత్రకూ ఒక పీటముడి ఉంది. 


క్రీస్తుపూర్వం 204 ప్రాంతాలలో ఘూర్జరదేశంలో మాళవ రాజ్యాన్ని గర్జఖిల్లుడనే 
రాజు పాలిస్తున్నాడు. అతని దేశంలో కాలకాచార్యుడనే జైన యతి ఉన్నాడు. ఇతనికి 
సరస్వతి అనే సోదరి ఉంది. చాలా అందగత్తె. ఆమె జైనధర్మాన్ని ఆవలంవీంచి బసదిలో 
చేరింది. రాజు ఆమెను చూసి మోహించాడు; చెరబట్టాడు; చెరిచాడు. కాలకాచార్యుడు 
అగ్రహోదగ్రుడయ్యాడు. దేశాన్ని విడిచి సింధు భూములకు పశ్చిమాన ఉండే 
శకద్వీపానికి వెళ్ళాడు. దానిని పరిపాలిస్తున్న శాహీశక నాయకుణ్ణి తన బ్యోతిషజ్ఞానంతో 
మెప్పించాడు. అతని ఆశ్రయాన్ని సంపాదించాడు. ఈ నాయకుడికాక ఇంకా 95 గురు 
7. కన్నడ సాహిత్య చరిత్ర - ఆర్టీయస్‌ సుందరం, పుట. 28 


292 సమగ్రాంధ్ర సాహీత్యం 


నాయకులు ఆ రాజ్యాలలో ఉన్నారు. వీరికి ఒక అధినాయకుడు ఉన్నాడు. అతజ్జీకూడా 
కాలకాచార్యుడు మెప్పించి వశంవదుణ్ణి చేసుకొన్నాడు. 95 మంది సహనాయకులతో 
దండు వెడలి గుజరాతును ఆక్రమించుకోమని చెప్పాడు. కాలకాచార్యుని బోధనలవల్లనే 
మొట్టమొదటిసారిగా శకులు భారతదేశంపై దండెత్తారు. ఉజ్జయినిని ముట్టడించారు. 
రాజుని సంహరించి ఆక్రమించుకొని స్థిరపడ్డారు. గర్జఖిల్లుని మరణం తర్వాత 
కాలకాచార్యుడు తన సోదరి సరస్వతిని తీసుకొని ప్రతిష్టాన నగరంలో ఉన్న శాతవాహన 
రాజును ఆశ్రయించాడు. శకులు 17 సంవత్సరాలు ఉబ్దియినిని పాలించాక గర్జఖిల్లుని 
కుమారుడు విక్రమాదిత్యుడు పగ తీర్చుకొన్నాడు. శకులను ఓడించి దేశం నుండి 
వెళ్ళగొట్టాడు.ీ 


వివిధ భారతీయ భాషలలోని కథా సాహిత్యాలలో విక్రమాదిత్యుడు సరిసాటిలేని 
సాహసాంకుడు. ఇతని చుట్టూ ఎన్నో కట్టుకథల పుట్టలు అల్లుకొని అసలు 
విక్రమార్కుడనే వ్యక్తి లేనేలేడు, అతడు ఉత్త మిథ్యాపురుషుడనే భ్రాంతి పొరలు కప్పేదాకా 
వెళ్ళింది. అయితే విక్రమాదిత్యుడు చారిత్రక వ్యక్తే. ఇతడు మరెవరో కాదు, శూద్రకుడే. 
స్కాందపురాణంలోనూ, క్రీ.శ. 586 ప్రాంతాలలోని సుమతీ తంత్రంలోనూ శూద్రకయుగం 


ప్రసక్తమయిందని కె.పి. జయస్వాలేగారు చెప్పారు. ఎల్లార్యుని జ్యోతిష్యదర్చ ణంలోని ఈ 
క్రింది శోకం శూ ద్రక శకాన్ని విక్రమాబ్దాలనూ ఇలాగ చెప్తుంది. 


బాణాద్ధీ గుణదస్రోన 2345 శూద్రకాబ్బాకలేరతాః 
గుణాబ్టీ వ్యోమరామోనా 3043 విక్రమాబ్బాః కలేర్గతాః 


(లాహోరులోని పంజాబు విశ్వవిద్యాలయం సంస్కృత లిఖీత గ్రంథాల కేటలాగు 
సంపుటి 2, సంఖ్య 3465. శోకం 71 అని సత్యశ్రవగారు తమ గ్రంథంలో చెప్పారు.) 


పన్చిమ భారతంలో శకులను నిర్జించిన మొట్టమొదటి భారతీయుడే శూద్రకుడు. 
ఇతడు శస్త్ర విద్యలలో, శాస్త్ర విద్యలలో పారంగతుడైన బ్రాహ్మణుడు. ఇతడే మృ 
చ్చకటికం, పద్మప్రాభృతిక రచనలు చేసినవాడు. ఈ శూద్రకవి - విక్రమాదిత్యుని చరిత్రనే 
కన్నడంలో మొదట గుణవర్మ, తర్వాత తెలుగులో క్షేమేంద్రుని వంటివారు చెప్పారు, 


కవులు పూర్వం ఏ చరిత్రను రాశారోగాని, శూద్రకుని గురించి సాహిత్య 
చరిత్రకారులు యిప్పుడు ఇలా చెప్పు కొంటున్నారు.!* 

శూద్రకుడు : (క్రీపూ. 300?) సంస్కృత కవి. ప్రాచీన కాలము నుండియు 
పండితులను, విమర్శకులను మిక్కిలి ఆకర్షించుచు వచ్చిన ఉత్తమ కవి జీవితములలో 
శూద్రక మహాకవి జీవితము కూడ ఒకటి. రామిల సోమిల కవులు శూ ద్రక కథ రచించినట్లు 
8. “The Age of Imperial Unity” -P. 155 
9. “Quoted by SATYA SHRAMA - ‘SAKAS IN INDIA” P. 122. 
10. తెలుగు భాషా సమితివారి విజ్ఞాన సర్నస్వం, 6వ సంపుటి 'విశ్చసాహీతి' పుళు.?3. 


సూక్తిముక్తావళిలోని ఒక చాటువు పేర్కొనుచున్నది. అనంతకవి అను ఒక కవి తన 
వీరచరితములో శూద్రకుడు బ్రాహ్మణుడనియు, శాలివాహనునికి మిత్రుడనియు, 
శాలివాహనుడును, అతని కుమారుడగు శక్తి కుమారుడును గతించిన పిదప శూద్రకుడు 
ఉజ్జయినికి రాజయ్యెననియు పీర్కొనెను. ఇంకను పెక్కు గ్రంథములందు శూద్రక 
ప్రస్తావము కలదు. ఇతడు క్రీ.పూ. 300-600 సం॥ల నడుమ జీవించి వుండునని పలువురు 
ప్రాచ్య, పాశ్చాత్య పండితులు అఖిప్రాయపడుతున్నారు. ఈతడు రచించిన మృచ్చకటికము 
సంస్కృత సారస్వతమున విఖ్యాతిగాంచిన కొలది రూపకములలో ఒకటి. 


“శూద్రకరాజ చరిత్రము'ను, 'శతపక్షిసంవాదము'ను క్షేమేంద్రుడు రచనలని లక్షణ 
గ్రంథాలలో వీటినుంచి ఉదాహరణ లున్నాయని ఒక్క మానవల్లి రామకృష్ణకవిగారే 
చెప్పారు. వీరు చెప్పినదానికి పాక్షిక సాక్ష్యమే వుంది. ఈ రెండు గ్రంథాలలోంచి 
లాక్షణికులు పద్యాలు తీసుకొన్నారుగాని అవి క్లేమేంద్రుడు రచించినట్టు చెప్పలేదు. 
భల్లటుడనే ఒక తెలుగు కవి కూడా శూద్రరరాజు చరిత్రను రచించాడు. అతని పద్యాలను 
కూడా లాక్షణికులు తీసుకున్నారు. 


తెలుగు క్లేమేంద్రుని రచనలు దొరకలేదుగాని ఇతని పుస్తకాలు దొరికితే "ఆంధ 
వాగ్గనధివిలాస వీచికల వారక తెప్పల'' తేలివుండే వాళ్ళమే! అతడు “సాంపినుమడీగా 
నయామృతం మెచ్చులు పల్లవింపగా'' ఇస్తే కోలెడివాళ్ళమే! 


ముందు ముందైనా ఇతని రచనలు బయటపడతాయేమో చూడాలి. 


కవి భల్లటుడు 


కౌళ్మీర దేశంలో భల్లటుడనే ఒక సంస్కృత కవి ఉండేవాడని చెప్పుకొంటారు. ఇతడు ఏ 
కాలంవాడో తెలియదు. కాని భల్లట శతకం అనే కృతి ఇతడు రచించాడని ప్రతీతి, ఇతని 
గురించి సంస్కృత వాజ్యయ చరిత్రలో మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు ఏమీ 
చెప్పలేదు. తెలుగు భాషా సమితివారి విజ్ఞాన సర్వస్వం ఆరవ సంపుటి - విశ్చసాహితి- లో 
కూడా ఏమీ వ్రాయలేదు. తెలుగు సాహిత్యంలో ఒక కవి భల్లటుడు ఉన్నాడు. 

క్రీ.శ. 1600 ప్రాంతాల ఉన్న ఎలకూచి బాలసరస్వతి తొలిసారీగా బయటపెట్టి, టీక 
వ్రాసిన ఆంధ్రశబ్ద చింతామణి అనే పేర సంస్కృత భాషలో వ్రాసిన తెలుగు వ్యాకరణంలో 
కవి భలటుని పేరు కనబడుతుంది. అందుచేత ఈ కవి క్రీ.శ. 1600కి పూర్వపువాడని 
కచ్చితంగా చెప్పవచ్చు. ఇతడు సంస్క తంలో గణమంజరి, పదమంజరి అనే రెండు 
గ్రంథాలు వ్రాశాడట. కందుకూరి వీరేశలింగంగారు రెండు పుస్తకాలలోంచీ చెరో శ్లోకాన్ని 
ఉదాహరించారు.! పదమంజరిలో ఈ శోకముంది. 


1. ఆంధ్రకవుల చరిత్రము, ప్రథమ భాగం, పుట. ఆక 


294 సమగ్రాంధ్ర సాహిత్యం 


లక్ష్మిర్భుద్ధ నృపాలేన యం ప్రాప్తా కవిభల్లటం 
తెన కావ్యదృశా ప్రోక్తాస ప్రాసాపదమంజరీ 


దీనిని బట్టి కవి భల్లటుని కాల నిర్ణయాన్ని వీరశలింగంగారు చేశారు. ఈ శోకంలోని 
బుద్ధన్నపాలుడు రంగనాథ రామాయణాన్ని రచించిన వ్యక్తే అని గుర్తించారు. ఒక్క శోకం 
ఆధారంగా ఇలా కాలనిర్ణయం చేయడం కష్టమే. ఈ బుద్ధన్నపాలుడు ఆ బుద్ధన్నపాలుడే 
అని అసందిగ్గంగా చెప్పగల ఇతర బిరుదులు, కనీసం తండ్రీ పేరు మొదలైనవి అవసరమే. 
పదమంజరిలో అటువంటి సాక్ష్యమేదైనా ఉంటే వీరేశలింగంగారు ఉదాహరించే 
ఉండేవారు. కొండపడమటి రాజ్యాన్ని పాలించిన ఎలదాయసింహ, అనియంకభీమ 
బిరుదులున్న మూడవ బుద్ధరాజు క్రీ.శ. 1143-1171 మధ్య ఇమ్మడి కులోత్తుంగుడి 
సామంతునిగా చరిత్రలో కనబడుతున్నాడు. ఈ బుద్ధరాజునే కవి పేర్కొని వుంటే 
ప్రాచీనుడవుతాడు. ఒకవేళ రంగనాథ రామాయణాన్ని రచించిన బుద్ధన్నపాలుణ్ణీ కవి 
భల్లటుడు ఉద్దేశించి ఉంటే అతని కాలం క్రీశ. 1360-1380 ప్రాంకాలై ఉంటుంది. 
బుద్ధన్నపాలుని కాలం అదే. 


కవి భల్లటుని కాలం ఒక శోకంవల్ల తెలుసుకొన్నట్టే వీరేశలింగంగారు గణమంజరి 
నుండి ఉదాహరించిన దానివల్ల అతని నివాస స్థానం తెలుసుకోవచ్చు. 'శ్రీమద్దాక్షారామ 
భీమనాధవరప్రసాదలబ్ధ సకల భాషా కవితా నిర్వాహక కవిభల్లట విరచితా గణమంజరీ 
సమాపా' అని గణమంజరి కడపట ఉందట. అందుచేత ఇతడు ద్రాక్షారామంవాడు. ఇది 
కరీంనగరులోనిది కావచ్చుగాని వీరేశలింగంగారు గోదావరి మండలంలోనిదే అని 
అభిప్రాయపడ్డారు. 


భల్లటుడు విక్రమార్క చరిత్ర అనే కావ్యం వ్రాశాడు. దీనినే భేతాళ పంచవింశతి 
అంటారు. భల్లటుడు శూద్రకరాజ చరిత్రము, భేతాళ పంచవింశతి రచించినట్టు లక్షణ 
గ్రంథాలు చెప్తున్నాయట. శూద్రకరాజునే 'శూద్రక విక్రమాదిత్యుడ'ని వ్యవహరిస్తారని 
క్షేమేంద్రుని గురించి చెప్పుకొన్న ప్రకరణంలో తెలుసుకొన్నాం. విక్రమార్క చరిత్ర, శూ ద్రక 
రాజ చరిత్రము, భేతాళ పంచవింశతి అని మూడు విభిన్న నామాలతో పిలిచినా, అది 
బహుశా ఒకటే గ్రంథమయి ఉండవచ్చు. భల్లటుని భేతాళ పంచవింశతీ మార్చుచెంది 
షోడశకుమార చరిత్రగా 14వ శతాబ్దంలో వెలసిందని నిడుదవోలు వెంకటరావుగారి 
అభిప్రాయం. కవి భల్లటుడు చాలా ప్రాచీనుడని, క్రీశ. 1160-70 ప్రాంతంవాడని 
భావించడంవల్ల వారు ఇలా అనుకొంటున్నారు. 


వేటూరి ప్రభాకరశాస్త్రిగారు కవి భల్లటుని భెతాళ పంచవింశతిని సంస్కరించి 
అచ్చుకు సిద్ధంగా ఉంచినట్లు వ్రాశారు. అది వెలుగు చూడడం అవసరం. వారు ఇంకా 


ఇలా వ్రాశారు. 


2. తెనుగు కవుల చరిత్ర, నిడుదవోలు వెంకటరావుగారు - పుట 30౫. 


కవి భల్లటుడు 295 


''రచననుబట్టీ చూడగా నిడి పదునాల్గవ శతావ్లీ కింకనూ పూర్వపుది 
గాదనిపించును. లక్షణ గ్రంథకర్తలు దీనిని కవి భల్లటుడు రచించిన దానినిగా నుదహరించి 
నారు. ఇది కథాసరిత్సాగర భాగమయి యుండును. ఏలననగా నీ గ్రంథము సమగ్రముగా 
దొరకినను గ్రంథకర్త పేరుగాని, ఆశ్వాస విభాగముగాని యందు గానరాదు. దీని ప్రతి 
తప్పులతో, గ్రంథపాఠములతో దొరతనమువారి లైబ్రరీలోనున్నది. అనేక స్థలముల 
ప్రత్యంతరముల _ తోడ్పాటుతో దీనిని నేను సరిగా సమకూర్చినాను. ఇది 
ముద్రితముగావలసి యున్నది. పిఠాపురాస్థాన కవులు శ్రీ ఓలేటి వేంకటరామశాస్త్రిగారి 
కథాసరిత్సాగ రాంధ్రీకరణమున నీ కథలున్నవి. ఎర్రన నీతి కథావిధానమును నీ కథ 
లున్నవి. మరి యింకొక బేతాళ పంచవింశతి రచనము తంజావూరి లైబ్రరీలో నున్నది. అడి 
వేరయినది.. 


వికల్పయతికి ఉదాహరణంగా భేతాళ పంచవింశతి నుండి ఈ క్రింది పద్యాన్ని 
ఆనందరంగరాట్‌ ఛందం ఉదాహరించింది. 


చోరాగ్రాహ్య గజాంకుశంబు నలినీశుంభన్మదేభంబు ది 
జ్నారీమౌక్తికదర్పణంబు రజినీకాంతామనోహరి 
విస్తారాంబోధితరంగకారి గిరిజా ప్రాణేశ భాస్వజ్ఞటా 

శ్రీరమ్యాభరణంబు చంద్రు డుదయించెన్‌ సుప్రభాభాసియై. (3-197) 


కస్తూరి రంగకవి ఇదీ భేతాళ పంచవింశతిలోని దన్నాడేగాని కవి భల్లటుని కృతి అని 
చెప్పలేదు. అయినా ప్రస్తుతం కవి భల్లటుడు వ్రాసినదే అని ఇతర లక్షణ గ్రంథాలు చూసి 
నిడుదవోలు వెంకటరావుగారు చెప్తున్నారు. ఈ చంద్రోదయ వర్ణన చాలా చక్కగా ఉంది. 
ఇది శ్రీనాథుని రచన అంటే నమ్మేటంత ప్రొఢంగా ఉంది. భల్లటుని పద్యాలలో తత్సమ 
పదసంపద శ్రీనాథునికి తీసిపోదని అతని శూద్రకరాజ చరిత్రము నుండి దొరికే ఇంకో 
పద్యం రుజువు చేస్తుంది, చూడండీ. 


సమదేభాళి తలంకి పై కురికినన్‌ శంకించి భూపాలుడా 

లము గన్నన్‌ గని దాని శూద్రకుడు లీలన్‌ ద్రుంచె నే నప్పుడ 
త్యమితోద్యత్రసవార్థినై కుసుమగంధఘ్రాణలుబ్బ భ్రమ 
ద్రమరభాజిత పాటలీ విటప మధ్యస్థృండనై చూచితిన్‌. 


ఈ పద్యంలో శూద్రకుడు అనే పేరు కనబడుతుంది. ఇది శూద్రకరాజు చరిత్రలోని 
పద్యమే అని చెప్పవచ్చు. అయితే ప్రాదియతుల శీర్షికలో అతి అనే ఉపసర్గలోని హల్లుకు 
ఉదాహరణను చెప్తూ ఈ పద్యం బ్రహ్మాండ పురాణంలోనిదని కస్తూరీరంగకవి 
పేర్కొన్నాడు.* అయితే ఇదే పద్యాన్ని శూ ద్రకరాజి చరిత్రములోనిదంటూ ఇతర లాక్షణిక 
రంథాలలో ఉదాహరించారని నిడుదవోలు వెంకటరావుగారు చెప్పారు. 


౩. ఆనందరంగ రాట్చందం 3-౫1 
4. తెనుగు కవుల చరిత్ర - పుట ౫7. ఏ లక్షణ గ్రంథాలలో ఉదాహరీందారో వారు వివరించలేదు. 


296 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ రెండు పద్యాలేకాక చిన్నచిన్న పదాలతో వున్న పద్యమొకటి భల్లటునిది 
దొరుకుతున్నది. ఇది అతని విక్రమార్కచరితములోనిదని కందుకూరి వీరేశలింగంగారు 
ఉదాహరించారు. - 


చెప్పకున్న నీవు జీవంబు విడుతువు 
జెప్పినపుడు తనకు జీవ హాని 
చెప్పిమున్న నీకు జీవంబు విడిచెద 
నీవు చన్న వెనుక నిలువలేను.! 


ఈ పద్యం తాము ఎప్పుడో చదివిన చీమల కథను జ్ఞాపకం చేస్తుందని చాగంటి 
శీషయ్యగారు వివరించారు. ఒక రాజుగారికి చీమల భాష వచ్చు. ఆయన ఒక పీటమీద 
కూర్చుని తలంటు పోసుకుంటూ ఉంటే ఒక చీమలబారు అటు వస్తుందట. పీటగోడు 
అడ్డమొచ్చింది. చీమల రాజు దాన్ని పీకెయ్యమని ఆర్థరిచ్చింది గాని చీమలు దానిని 
కదిలించలేకపోయాయి. చీమలు రాజుకు చెప్తాయి. కదల్చలేకపోతే తప్పుకొని పోదామని 
చీమల రాజు అఖిభాషించాడట. ఈ సంభాషణ అంతా తలంటు పోసుకునే రాజు విని 
నవ్వాడు. కారణమేమిటి అని నలుగు పెడుతున్న రాణీ అడీగింది. అతడు చెప్పలేడు, 
మానలేడు. ఏమంటే తనకు చీమల భాష వచ్చునని చెప్తే అతని తల బద్దలవుతుందని 
వాంపముందట. చెప్పకపోతే రాణీ చస్తానందట. 


ఈ కథ బిక్కన విక్రమార్క చరిత్రలోగాని, కొరవి గోపరాజు సింహాసన ద్యా|తింశిక 
లోగాని, బేతాళ పంచవింశతిలో గాని, మరెక్కడా గాని లేదని చాగంటి శేషయ్యగారు 
వ్రాశారు. చీమల భాష ప్రసక్తి వున్న కథ ఒకటి ఎర్రాప్రెగడగారు వ్రాసిన హరివంశంలో 
(పూర్వ 2) ఉంది చూడండి. 


ఇక్కడ బ్రహ్మదత్తునకుం దత్పితామహుండగు విభాజుండు తొంటి 
తపస్సమయ సంకల్పంబువలనం బుత్రుండై విష్వక్సేనుండనం బభవించెనట్లు 
లబ్బసంతానుండై యతండు దేవీసమేతంబుగా నగరబహిరుద్యానంబున 
విహరించుచు నొక్కనాడేకాంతంబున . (213) 


ఒక చీమ తన ప్రియుడు కా-ముకుడై యర్థి తలుపంగమును బూనినకిం 
కకు బాయక బంగించుప-లుకు లాకర్టించితగ బెలుచనవ్వుటయున్‌ (214) 


మానిని యెంతయు సిగ్గును - దీనతయును గదిరి పెక్కు దినములశన 
ధ్యానపరివ్లానత మెయి - దానూరకయున్న బ్రభుడు తద్దయువంతన్‌ (215) 


నిత్యంబునుం దలంచి యవ్విధంబునకు నిమిత్తం బడిగిన 
నవ్వాలంది)నీవు నవ్వుట నన్ను గేలిగొనిన చందంబ యందు సంది 


5. ఆంధ్రకవుల చరత, పుట 669. 
8. తంధ్రకవి తరంగిణీ, ౩వ సంపుటము, పుట 227. 


కవి భల్లటుడు 297 


యంబులే దట్లు గావున జీవితం వింక నేమిటికనిన నతం డా నవ్వు 
నకుం గారణంబు సెప్పె నెంతసెప్పిన నయ్యింతి నమ్మని నెమ్మనంబుతోడ. 
(216) 
పురుషవరేణ్య యేల యిటు పొచ్చెపుమాటల నన్మొరంగి దె 
వ్వరు జనకోటియందెరుగువారు పిపీలిక పల్కు దేవతా 
వరమున నొండె దొల్లిటి భవంబు తపంబున నొండె నద్భుతా 
ధ్వరవిధి నొండెగాక గరువంబగు తత్పరిబోధ మబ్బునే? (217) 


నీనగవునకుం గారణ - మే నమ్మం దెల్లగాగ నెరుగగ నది యె 
ట్లైన నొనర్చక యుండిన - నేనిదె సీయానబ్రాణ మింతట విడతున్‌. (218) 


అనిన నతం డెయ్యదియునుం జేయనేరక యయ్యాపదకుం బ్రతీకారంబు 

చింతించి యార్తవరణ్యుం డగు నారాయణు నుద్దేశించి యువపాసంబుతో 
నారుదినంబులు పడియుండ నారవ నాటి వేకువనుం గలలోన వచ్చి 

యద్దేవుండు (219) 


వినుమీ రేపకడయ ని - న్ననుపమళోభనము వొందు ననుమానము లే 
దనఘా విడువు విషాదం - బనియె నతడు మేలుకనియె నక్షణమతగన్‌ (220) 


ఈ కథనే కవి భల్లటుడు విక్రమార్క చరిత్రలో చెప్పాడా? ఏమో తెలియదు. 
ఊహాగానం తప్ప మనమేం చేయలేము. కవి భల్లటుడు మంచికవే కాక, వ్యాకరణవేత్త. 
అనుశాసనం చేశాడు. ఇతడు వ్రాసిన వ్యాకరణాన్ని 'కవి భల్లట ఫక్కిక' అని అప్పకవి తన 
(గ్రంథంలో పేర్కొన్నాడు (1-5). అప్పకవి కాలం నాటికి ఆ గంథం ప్రచారంలో వుండే 
ఉండాలి. ఆంధ్ర శబ్ద చింకామజీలో ఒక సూత్రం ఇతని మతాన్ని ఇలా చెప్తుంది. 

కవిభల్లటైః క్రియాణాం నామ్నాం చోలోప ఇష్యతే హ్యేషు 

ప్రథమైకవచనమా గ్రే వికృ తానాంతా దయో౭పికథ్యంతే. (హలంత. 19) 

“కవి భల్లటాచార్యులనెడీ పురాతన లక్షణకర్ణ చేత క్రియలకును సుబంత 
రూపములకును అంత్యమైన యకారమునకు లోపము ఇచ్చయింపబడుచున్నది. ఈ లోప 
ప్రదేశములందు ప్రథమైక వచనమాత్రమందు నకారాంతములు మొదలైన శబ్దములును 
తెనుగునందు చెప్పబడుచున్నవి” అని బాలసరస్వతి ఈ శోకానికి టీక వ్రాశాడు.” 
అప్పకవి తన గ్రంథంలో “ కవిభల్లటమతసంధులు'' అనే శీర్షికలో 5 పద్యాలు ఈ సూత్రం 
పైననే వ్రాశాడు. 

ధాతుపదముల కడపట దనరు రేఫ 

శృంగములకు లోపంబులు చెల్లుచుండు 

హల్లు పైకొన్నదో గవిభల్లటార్య 

మతమున వికల్చ్పనంబున బతగగమన (అప్ప. 5-115) 
7. బాలసరస్టతీయం, వావిళ్ళప్రతి, పుట 21, 1 


298 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఆంధ్ర శబ్దచింతామణిలో పేర్కొన్న మతం తప్ప భల్లట విరచిత ఫక్కి సూత్రాలు 
మనకు నేడేవీ దొరకవు. ఇంతకూ ఈ సూత్రంలో కవి భల్లటుడు చెప్పుకొన్న వ్యాకరణ 
ప్రయోగాలు ఏమిటంటే మెత్తురు+ మునులు = మెత్తుర్మునులు; చూడరు+జనులు = 
చూడర్దనులు; కన్ను+తెరచి= కన్టెైరచి; పల్గు+ మోపి=పల్మోపి మొదలైనవి అని బాలసరస్వతి 


చెప్పాడు. 


కవి భల్లటుని పుస్తకాలు లఖిస్తేనే తప్ప యింతకుమించి చెప్పుకొనలేం. అతడు 
తెలుగువాడే అయినా కాశ్మీర సువాసనలు గుబాళించే కవిత చెప్పాడేమో! 


తిక్కన సోమయాజి 


నౌ దేశం ఆనందించడానికి నేను ఈ కావ్యం వ్రాస్తున్నాను అని చెప్పిన మొదటి కవి 
తిక్కనగారు. ''ఆయన కావించిన సృష్టి ఇంకొకరివల్ల అయ్యేది కాదు. ఆయన ఏనోట 
పలికిన పలుకైనా వేదంలాగ పొలుపొందుతుంది. వాణీశుడిత డొక్కడే అని చెప్పదగి, 
మహిమవల్ల కవిబ్రహ్మ అని పీరుకెక్కిన తిక్కనగారికి నమస్కరిస్తాను' అని 
కవిత్రయంలోనే ఒకరైన ఎర్రా ప్రైగడగారన్నారు. ఆయన చెప్పిన మాటలు అక్షరాలా నిజం. 
తిక్కనగారు చేసిన సాహిత్య సృష్టి ఇంకొకరివల్ల అయ్యేది కాదు. 


నిర్వచనంగా ఉత్తర రామాయణాన్ని వ్రాశారు. ఒక్కచేతిమీదుగా భారతంలో 
పదిహేను పర్వాలను రమారమి 16,457 గద్యపద్యాలలో రసబంధురంగా రచించారు. తన 
కాలపునాటి తెలుగు నుడికారపు విరజాజుల సౌరభం నేటికీ శమ కవితారసంతో 
భద్రపరిచారు. తమ సర్వతోముఖ ప్రతిభను భారతంలో అడుగడుగునా ప్రదర్శించి దానిని 
అద్వితీయం చేశారు. 


ఆయనే ఉభయ కవిమిత్రుడు; కవి బ్రహ్మ, కృతులు చెప్పారు; కృతులను అంకితం 
పుచ్చుకొన్నారు. ఈ గ్రంథాలవల్ల ఈ మహామనిషి జీవితాన్ని, వైదుష్యాన్ని. సాహిత్యాన్ని 
సమగ్రంగా తెలుసుకోవచ్చు. 


దిట్టమైన వైదుష్యం 

తిక్కనగారిది అమలోదాత్తమనీష. వారు ఉభయ కావ్య ప్రొఢి పాటించే శిల్పంలో 

పారంగతులు. కళావిదులు.! ఆది కవీంద్రులను, నూత్నసత్మవీశ్వరులను భక్తితో కొలిచి, 

వారి కృపవల్ల తగువిధంగా కవితావిలాసవిస్తర మహనీయులయినారు.? సరసమధురవచో 

గుంఫన సుప్రసాదసంబోధన గోచర బహువిదార్థ తాత్సర్యంగా ఉత్తర రామాయణం 
చెప్పారు. ఈ సంగతులన్నీ ఈ కావ్యంలో వారు స్వయంగా చెప్పుకొన్నవి. 


1 నిర్వ. 1-13 2. నిర్ణ 1-2, 3 నిరు 1-3 


తిక్కన సోమయాజి ' 299 


తిక్కనగారిని గురించి కేతన, వారికి అంకితమిచ్చిన దశకుమార చరిత్రలో చెప్పిన 
విషయాలవల్ల ఇంకా ఎన్నో సంగతులు తెలుస్తాయి. వారు ఎంత గొప్ప విద్వాంసులో 
బోధపడుతుంది. కేతన చెప్పినవి చెప్పుకొందాం. తిక్కనగారు వేదాది సమస్త విద్యాభ్యాస 
విభాసి (1-87); బహుకళా సంపన్నుడు (1-89); సకలవిద్యా కళాచరణుడు (-88); 
తెనుగున, సంస్కృతమున చతురుడు (1-91); విద్యావైశారద్భ సముద్యోతితమతి (1-98); 
సకలాగమార్గ్థతత్వవిచారోదారుడు (2-119); ఆనితరగమ్యవాజ్మియ మహార్ణవ వర్తన 
కర్ణధారుడు (8-194): విద్యానిధానము (10-192): మయూరసన్నిభ మహాకవి (1-6); 
సారకవితానిర్మాణచాతుర్యుడు (7- 164); కావ్యకళాజనిభూమి (5-134): భారవి కల్పుడు 
(9-85); ఆర్యభోజుడు (2-20). 


ఆయన ఇంతటి విద్వాంసుడు కనుకనే కవులకు మిత్రులైనారు. కవిజన రాజకీయ 
సహకారము (1-8); సుకవీంద్రబృందరక్షకుడు (1-88); కవిసరోజ మార్తాండుడు 
(1-99); కవీంద్రలోకాధారుడు (2-119); పోషిత సత్కవీంద్రుడు (4-128); కవిలోక 
చాతకవ్రజనవజలదస్థనితభాషణ ప్రకరుడు (9-85) అని కేతన దశకుమార చరిత్రలో 
చెప్పాడు. తిక్కనగారు తాము ఉభయకవిమిత్రులమని భారత గద్యలో స్వయంగా 
వ్రాసుకొన్నారు. 


రాజవైభవం, రాచపదవులు 


ఇంతమంది కవులకు పట్టుగొమ్మగా ఉండి వాళ్ళను పోషించాలంటే, రాచ 
పదవులలో ఉన్నవాళ్ళకుగాని సాధ్యం కాదు. తిక్కనగారు మహావైభవంగా జీవించిన 
వారు, వారికి మనుమసిద్ధి రాచపదవులు ఇచ్చాడు. 


“అందలంబు గొడుగు నడపంబు మేల్కట్టు 

చామరములు జమిలి శంఖములును 

గంబగట్లు భూమి కానిక గాగ బం 

బెసగు రాచపదవు లెల్ల బడసె'' (దశకు. 1-21) 


అని కేతన చెప్పాడు. 'రాచపదవులం బడసి తిక్కన రాజ్యసుఖంబులనుభవించుచు' 
ఉండేవారనీ చెప్పాడు. నిర్జిత దేవేంద్ర వైభవంతో (8-95); దీనజనతావిధానముగా 
(1-98); సతతదాన వినోదిగా (8-95) తిక్కనగారు జీవించారు. 


““కృతులు రచియింప సుకవుల 

కృతులొప్ప గొనంగ నొరునికిం దీరునె నా 

కృతివిభుడు వితరణశ్రీ 

యుతు డన్నమ సుతుడు తిక్కడొకనికి దక్కక?'' _(దశకు 1-90) 


అని కేతన చెప్పాడు. 


300 సమగ్రాంధ్ర సాహిత్యం 


రచించిన కృతులు 


తిక్కనగారు రచించిన కృతులు మనకు నిర్వచనోత్తర రామాయణం, మహాభారతం 
లభిస్తున్నాయి. అయితీ కేతన దశకుమార చరిత్ర రచించేనాటీకి భారత రచన జరిగి 
ఉండదు. నిర్వచనోత్తర రామాయణం కేతన కావ్యాన్ని అంకితం పుచ్చుకొనకముందు 
వ్రాసినదే అని కొందరి మతం.* అయితే దశకుమార చరిత్రకు ముందు తిక్కనగారు 
రచించిన కృతులేమిటి? ఆ కృతులను చూసి కేతన ఈ పద్యం చెప్పి వుంటాడు : 


“అగునన్న గొమ్మతిక్కడు 
జగతి నపూర్వార్థశబ్దదారుకవితయై 

"నెగడిన 'బాణోచ్చిష్టం 
జగత్రయం' బనిన పలుకు సఫలం బయ్యెల” (దశకు. 1-89) 


“బాణోచ్చిష్టం...' అనేటంత ప్రశంస పొందడానికీ చాలా గొప్ప రచన, విస్తరమైనది 
చెప్పాలి; కనీసం ఉత్తర రామాయణ, మహాభారతాల రచన అంత గొప్పది. ఆ గ్రంథాల 
రచన జరక్కముందే ఇంత ఘనమైన పొగడ్తకు తగిన గ్రంథాలు ఏమి రచించి ఉంటారు? 


'విజయ సేన' విచారం జ. 


తిక్కనగారు 'విజయసీనము' అనే ప్రబంధం. రచించారని లోకంలో ఒక ప్రతీతి 
ఉంది. “ప్రబంధ రత్నాకరము' అనే సంకలన గంథంలో పెదపాటి జగ్గనకవి 
“విజయసినము'లో నుంచి కొన్ని పద్యాలను చేర్చుకొన్నాడు.్‌ ఈ కవి క్రీశ. 1550-60 
ప్రాంతాలవాడు. అప్పటికీ 'విజయసేనము' అనే ప్రబంధం ప్రచారంలో ఉంది. 
క్రీ.శ. 1656లో ఉన్న కాకునూరి అప్పకవి తన గ్రంథంలో కూడ 'విజయసేనము' లో నుంచి 
ఒక పద్యాన్ని ఉదాహరించాడు. కాఠకుస్టరవళుల శీర్షికలో సంశయప్తుతయతికి లక్ష్యంగా 
ఈ క్రింది పద్భం చూపించాడు: 


“వల్లభు డేగు దుర్లభుడు వాని దెసం దగులూది యిమ్మెయిక్‌ 
దల్లడ మందెదేల యుచితస్థితికి న్నను. బాపజూపిన౯ 
దల్లియు బంధులోకమును దండ్రీయు నేమనువా రెరింగిరే 
నుల్లమ। యిట్లు నీకుదగునో, తగదో పరికించి చూడుమా।* 


4. వేదం వెంకటరాయకశాస్త్రీగారు - 'నన్నెచోడుని కవిత్వం' లో. 

5. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు “ప్రబంధ రత్నావళి లో మొదట 98 పద్యాలు ప్రకటించారు. ఇందులో 7 
జగ్గనకవి సేకరించినవి. రెండు (నెం.153, 167) ఆంధ్ర సాహిత్య పరిషత్తువారీ ఉదాహరణ 
గ్రంథంలోనివి. ఈ పుస్తకం చీట్టచివర మరి రెండు పద్యాలు తిక్కన విజయసీనములోనివని 
వేటూరివారు చేర్చారు. (పుటలు 11,184) 

6. ఆప్పకవీయం. 3-264 - 


తిక్కన సోమయాజి 301 


ఇది విజయసీనములోనిదని అప్పకవి చెప్పాడు. ఈ పద్యాన్నే కూచిమంచి తిమ్మకవి 
(క్రీ.శ. 1750-1756) తన సర్వలక్షణసార సంగ్రహంలో ఉదాహరించాడట, అయితే ఇది 
“విక్రమసేనము' అనే గ్రంథంలోనిదనీ, దీనిని చిమ్మపూడి అమరేశ్వరుడు రచించాడనీ 
తిమ్మకవి చెప్పాడట.” అప్పకవి 'విజయసీనము' కర్ణ ఎవరో చెప్పలేదు. పెదపాటి జగ్గకవి 
ఉదాహరించిన రెండు పద్యాలలో వినాయక ప్రార్థన వుంది. 


“అల్లన దొండ మెత్తి కివునౌదలయేటి జలంబు పుచ్చి సం 

పుల్లత బాదపీఠకము పొంతన యున్న సహస్రనేత్రుపై 

జల్లి శివార్చనా కమలసంహతి బోక్షణ సేయునట్లు శో 

భీల్లు గజాననుండు మదభీప్పి తసిద్ధకరుండు గావుతళ..' (ప్రబంధ. 153) 


““గీర్వాణాచలసాను వాత్మరదన క్రీడాహతంబైన న 

య్యుర్వీరంధ్రమునం దనంతఫణరత్నోద్య తభ ల్పర్వి దృ 

కృర్వంబై పొదిగట్టి పేర్చిన మదిం గంబంబ యంచు! కన 

ద్గర్మోన్మీలితనేత్రుడై మెరయు వేదండాననుం గొల్చెద౯'', (ప్రబంధ. 157) 


ఇలా రెండు పద్యాలలో గణపతిని స్తుతించడం కనబడుతుంది. మొదటి పద్యంలో 
వర్ణన కళ్ళయెదుట బొమ్మ కట్టినట్టు వుంది. తొండమెత్తి ఏటి నీళ్ళతో శివునికి అభిషేకం 
చేసి పాదాలవద్ద ప్రార్థిస్తున్న ఇంద్రుని వేయికళ్ళూ వేయి కమలాలుగా భావించి వాటీని 
పూజలో ప్రోక్షణ చేస్తున్నట్టు అతనిమీద నీళ్ళు జల్లడం తొలి దృశ్యంగా చూపిస్తున్నారు. 
రెండవ పద్యంలో పాత్రలు కళ్ళయెదుట బొమ్మకట్టవు. మనసులో ఊహించుకొనే 
దృశ్యమే కనబడుతుంది. ఈ రెండు పద్యాలూ తిక్కనగారు వ్రాయడానికి అవకాశముంది 
గాని. చిమ్మపూడి అమరేశ్వరుడు కూడ వ్రాస్తే వ్రాయవచ్చు. అయితే అమరేశ్వరుడు చేసిన 
గణపతి ప్రార్థన వేరే మనకు లభిస్తున్నది. ఇంతకూ తిక్కనగారు నిర్వచనోత్తర 
రామాయణంలోగాని, భారతంలోగాని వినాయక ప్రార్ధన చేయలేదు. చేయదలచుకొంటే, 
భారతాన్ని రచించిన వేదవ్యాసుణ్ణి స్తుతిస్తున్నపుడు ఆ మహాగ్రంథానికి లేఖకుడుగా వున్న 
వినాయకుణ్ణి కూడ తిక్కనగారు నుతిచేసీవారు. నిర్వచనోత్తర రామాయణంలోనే 
దేవతలలో హరిహర పద్మగర్భులను మాత్రమే కొలుచుకున్నారు. ఈ వినాయక ప్రార్థన 
మరీ తొలి రచనలోనిది కావచ్చు. నన్నెచోడునిలాగ పేరు పేరునా దేవతలను నుతించడం 
కేతనలో కనబడుతుంది. తిక్కనగారు కూడ విజయసేనము వ్రాస్తి అందులో వివిధ దేవతా 
ప్రార్థనలు చేసివుంటారు. 


వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. ప్రబంధరత్నావళిలో ఉదాహరించిన మిగతా తొమ్మిది 
పద్యాలలోనూ రెండు పురవర్ణనంలో కోటపరిఖను గురించి వ్రాసినవి. మొదటిది 
చూడండి: 


7. ఈ సంగతి చాగంటి శేషయ్యగారు ఆంధ్రకవి తరంగిణి 2-వ సంపుటం (ద్వితీయ ముద్రణ) పుట 
205లో చెప్పారు. నేను చూచిన లక్షణసార సంగ్రహం ప్రతులలో ఈ సంగతి లేదు. 


302 సమగ్రాంధ్ర సాహిత్యం 


“పడ్మంబులును వప్రపద్మరాగ ప్రతివింబములను తగ బరసి మెరయ 
గలోలములును రంగన్మక రాయతతుండములును నటు తొ ట్రుపడగ 
వీసములు విహరణ రసనమాగతరసాతల నాగశిశువులు చెలిమిసేయ 
జక్రయుగ్మంబులు జలకేశిలోలనితంబినీ స్తనములు తడబడంగ 


సాంపు మీరినట్టి పెంపును గంభీర 

తయును బరపు (బోవు) వేడ్కగలిగి జనులు 
సంస్తుతింప నఖిల సన్నివేశ స్థితి - 
నప్పురంబు పరిఖ యతిశయిల్లు.''క 


తిక్కనగారు నిర్వచనోత్తర రామాయణంలో అయోధ్యపురాన్ని వర్ణిస్తూ ఒక 
సీసపద్యంలో పరిఖను వర్ణించారు. విజయసేనములోని పద్యాన్నీ దీనినీ పోల్చి చూద్దాం. 


““అవగాహనమునకు నరిగిన గజముల మదములు కూడిన నదులుగాగ 
రుషకకుళీరకచ్చపమక రాదిసత్వముల మొత్తము పర్వతములు గాగ 
బ్రాకారమణిగణ ప్రతిబింబనికరంబు విలసిల్లు బహురత్న వితతిగాగ 
రంగత్తరంగ పరంపరపై దేలు కలహంసములు శంఖకులముగాగ 

గరము పొలుపు మిగులు బరిఖ విశాలగం 

థీర మగుచు బరపుబేర్మిజేసి 

యఖీల భూమిచక్ర మను తలంపున బుర 

వరము జుట్టియున్న శరధివోలె.”' (నిర్వచన. 1-50) 


రెండు సీసాల ఎత్తుగీతులలో 'గంఫీరత', “అఖిల సన్నివేశ స్థితి ఉండడం 
గమనించదగిన పోలిక, ఉత్తర రామాయణంలోని పరిఖావర్దనం సంపూర్ణంగా చెయ్యి 
తిరిగినట్టు ప్రొఢంగా వుంది. విజయసేనములోని సీస పద్యం ప్రాథమిక రచనగా 
కనబడుతుంది. లేదా అనుసరణ. 


ఇర వేటూరి ప్రభాకరశాస్త్రిగారు విజయసీనములోనిదని ఉదాహరించిన రెండవ 
పరిఖావర్ణన చూద్దాం: 


“తరుణుల వీగు జన్నుగవ తాకున మన్మథ చక్రవాకబం 

ధురగతి లీల గామినుల తోరపుటూరుల ఘట్టవంబుల[ 
క్షరిపరహస్తకాండ పటుఘట్టనల౯ బరిఖాతరంగముల్‌ 

దీరుగుడువడ్డ తీరముల దెట్లువు గట్టు సరోజ రేణువుల్‌'' (ప్రబంధ. 184) 


8. ప్రబంధ రక్నావళి, పుటలు 183, 184. 


తిక్కన సోమయాజి 303 


అక్షరాలా ఇదే పద్యాన్ని నిర్వచనోత్తర రామాయణంలో 'అవగాహనమునకు' అనే 


సీసప సిసపద్యం తగువాత వావిళ్ళవారు ముద్రించారు. 1952వ సంవత్సరపు ప్రతి చూడండి. 51వ 
నెంబరు పద్యంగా ఇది కనబడుతుంది. 


ఇక విజయసేనములోనిదని జగ్గన ఉదాహరించిన మరొక పద్యం చూద్దాం: 


“కొనియెదమన్న బండరులు కోటుల కమ్ముదు; రమ్మబూని తె 

చ్చిన సర కెంత పెద్దవెలచెప్పిన గొంద్రు తగంగ నిచ్చి; న 

చ్చిన వెలతీర్చి లక్ష్మితమ చెప్పినయట్టుల చేయు సొంపు, పే 

ర్కొన గణుతింపరాదు పురికోమటులం బ్రణుతింపనొప్పదే?”' (ప్రబంధ. 136) 


రమారమి ఈ పద్యంలో వర్దించినట్లే అమ్మకాలు, కొనుగోళ్ళు నిర్వచనో కర 
రామాయణంలోని వైశ్యవర్గనలో కూడ కనబడతాయి. చూడండి. 


““ఫిలుచునెడక మనంబులకు వెక్కసమంద ధనంబు లమ్ముచో 

విలసదనేక వస్తువులు విసయమందగ జూడ్కులెల్ల సొం 

పుల సహజంబులై యెలమిబొందగ నుజ్జ్వలలక్ష్మీ యెప్పు ద 

మ్మలవడజెంద వైశ్యజను లప్పురి నొప్పుదు రప్రమేయులై'' (నిర్వచన. 1-56) 


తిక్కనగారు రచించిన విజయసేనములోనిదే అంటూ మానవల్లి రామకృష్ణకవిగారు 
ఒక సీసపద్యాన్ని - అందులోనూ వైశ్యులను వర్ణించేదే - ఉదాహరించారు, చూడండి. 


.“అమ్మెద ననిన బద్మాక్షు కౌస్తుభమైన వెరవక కొనియెడు వెరవు గల్లి 
విలువ యిచ్చెదమని వేడిన బులిజున్ను గమ్మపసిండియు నమ్మగలిగి 
ఏవస్తు వెంత ప్రొద్దెందరు చనుదెంచి యెంతటి కడిగిన నెదురగలిగి 
తమయింట లేని యర్థము లర్ధపతియింటనైన వెదకిన లేవనుట గలిగి 

తమ కులాచారవర్తన (?) ముకొరకు 

నంగడుల యొప్పునకును బేహారుమాట 

గాని లాభమునకు నాటగా రనంగ 

వరలుదురు పురవరమున వ్ళ్ళోవరులు.”' 


ఈ పద్యాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రబంధ రత్నావళి పీఠికలో (పుట 10) 
పేర్కొని, '“తిక్కనగారు ఒకే గ్రంథంలో రెండు పద్యాలలో వైశ్యవర్ణన చేస్తారా” అని 
సందేహించారు. నిజమే, ఇది ఇంకొక గ్రంథంలోనిది కావచ్చు. ఇంక పెదపాటి జగ్గకవి 
ఉదాహరించిన మిగతా పద్యాలను చూద్దాం. రెండూ కథానాయికను వర్టించేవి. 


9. అతి ప్రాచీన ముద్రిత ప్రతులలోకూడ ఈ పద్యం నిర్వచనోత్తర రామాయణంలోని 51వ పద్యంగానే 
ఉందీ. చూ: కొమాండూరు అనంతాచార్యులవారూ, కందుకూరు వీరేశలింగంగారూ, రాయదుర్గం 


నరసయ్యగారూ పరిష్కరించిన ఆనంద ముద్రణ (క్రీ.శ. 188). 


304 సమగ్రాంధ్ర సాహీత్యం 


“కీసలయకదళీవిసవీం 

బసుధాంశుప్రాయవస్తు బహువిధరూపో 

ల్లసము మదముడుప నజు డొత 

యసమాకృతి దాల్చె ననగ నంగన యొప్పెక.” (ప్రబంధ. 155) 


''మదనవశీకారమం త్రదేవత దృష్టిగోచరమూర్తి గైకొనియె నొక్కొ 
సితకరవీంబ నిస్ఫృత సుధాధారనితంబినీరూపంబు దాల్చెనాక్కొ 
విధికామినీశ్రేష్ట విజ్ఞానపరసీమ భాసురతనులీల బడసెనొక్కొ 
కాక యొక వధూటి కడుపున బుట్టిన - భామ కేల యట్టి రామణీయ' 
కంబు గలుగు ననుచు గన్నియపై మహీ- పాలసుతుడు దృష్టిపరపె నర్ధి.”' 
(ప్రబంధ. 159) 
ఒక సీసపద్యం విజయసేనుణ్ణి వర్జించేది కూడ పెదపాటి జగ్గన్న ఉదాహరించాడు. 


''అరిమానసమ్ములు దరికొని యేర్చు నెవ్వని యుజ్ఞ్వలాకారవైభవంబు 
బుధుల లజ్ఞానతి బొందునట్లుగ జేయు నెవ్వని పాండిత్య మెసగ మెసగ 
నెట్టి మాన్యులనైన నెవ్వని వితరణంబులు వంది (జనుల) చాపల మొనర్చు 
వనితాజనము మానధనము గోల్పుచ్చు విచ్చలవిడీ నెవ్వానివిలసనంబు 
అట్టి విజయసేను నభిరామమూర్తిని- ద్యానిరూఢమతి వదాన్యవరుడు 
మధుర విభమైకనిధి యను జగమెల్ల- నతడు చిత్రగుణసమగ్రుడగుటు.”' 
(ప్రబంధ. 152) 


ఇప్పటిదాకా ప్రబంధరత్నావళిలోనివని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఉదాహరించిన 
పద్యాలలో తొమ్మిది చూచి చర్చించాం. మిగతా మూడు రాజనీతికి చెందినవి. 
“ఉత్సాహ ప్రభుమంత్రశక్తుల నజేయుండై పరీక్షించిన౯ 
దిత్సావ్య[గుడు కాక విగ్రహముచో దేశంబు గాలంబు సం 
పత్సామగము జూపీ శత్యముదెసకి బ్రారంథియై భూప్రజా 
వాత్సల్యార్ధమనస్కుడైన (పతి) శశ్చచ్చీసమేతుం డగు౯."'!* (ప్రబంధ. 154) 
“పరధనపరాంగ నాజన 
పరిహారము పరమధర్మపథ మందురు స 
త్పురుషులు మరవక వీనిం 
బరికింపుము వినకు మెపుడు పై శున్యంబుల్‌.'' (ప్రబంధ. 158) 
“మహిమ చెడదు స్వామ్యమాత్యసుహృత్కోళశ 
రాష్ట్రదుర్గ బలపరాయణులకు 


10. ఈ పద్యాన్నే ఆంధ్రభోజుడు రచించిన 'నీతిభూషణం' లోనిదంటూ నకలనీతి సమ్మతంలో మడికి 
సింగన చేర్చాడు. (చూ! సస. 150) 


తిక్కన సోమయాజి ' 305 


నీవు నిదియు నెరిగి కావింపు సప్తాంగ 
సంగ్రహంబు నీతిశాస్త్రనిపుణ:”' (ప్రబంధ. 160) 


అప్పకవి ఉదాహరించినదీ, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఉదాహరించిన 
పదకొండూ, మానవల్లి కవిగారు ప్రసాదించిన మరొకటి మొత్తం పదమూడు కాక ఇంకొక 
రెండు పద్యాలను “విజయసేనములోనివని చిలుకూరి వీరభద్రరావుగారు కూడా 
ఉదాహరించారుేవే చూడండి. 


'“'ఘనసారకస్తూరికాగంధముల నన్యగంధబంధంబులు గరపీ కరపి 
కుసుమితవల్లి కాలసితవీథుల జొచ్చి గని సరోగృహముల మునిగిమునిగి 
సమధికాహార్యాంగ సంగీతములతోన కన్నెతీగల కాట గరపికరపి 
కుముదకుట్కల కుటీకోరకంబులు దూరి యలిదంపతుల నిద్ర దెలిపి తెలిపి 
యనుదినమ్ము నప్పురాంతికమ్మున గట్టు - వాలువోలె విప్రవరుడువోలె 
నట్టువోలె దాను నచ్చిన చెలివోలె - మలయుచుండు మందమారుతంబు. ". 


“పల్లవపుష్పసంపదల బంచి వసంతుడు కాపురాకకై 

యెల్ల వనంబు సంకటము లేదగదా రొడికంబుమీర న 
ట్లల్లన క్రోలికోలి మలయానిలు డందు బురాణపత్రముల్‌ 
డుల్లగజేసె సత్రియ బటుత్వము కాముడు విచ్చలింపగ౯.'' 


'' విజయసీనము మిక్కిలి ప్రొఢమైన యము ద్రిత గ్రంథము గావున శైలి తెలియుటకై 
దానినుండి కొన్ని పద్యము లిందు దానినుండి కొన్ని పద్యములిందు బ్రకటించుచున్నాను'' 
అని వీరభద్రరావు గారు మూడు పద్యాలు ఉదాహరించారు. ఒకటి మనం ఇందాకా 
చర్చించినదే, 'మదనవశీకర మంత్రదేవతదృష్టి' అనేది మిగతా రెండూ కొత్తవి. వీటిని తాము 
ఎక్కడ నుంచి సంపాదించారో వీరభద్రరావు చెప్పనేలేదు. 'అముద్రిత గ్రంథం' అని 
పేర్కొన్నారు. వారికి తాళపత్ర గ్రంథం దొరికిందా? లేక ఇతర సంకలన గ్రంథాల నుంచి 
సేకరించారా? ఏమైనా, విజయసీనము నుంచి మొత్తం పదిహేను పద్యాలు 
దొరుకుతున్నాయి. ఈ ప్రబంధాన్ని అసలు తిక్కనగారు వ్రాశారో లేదోగాని అక్కడక్కడ 
తిక్కనగారి భావాలతో పోలికలు మాత్రం కనబడుతున్నాయి. ఇది తిక్కనగారి తొలి రచన 
అని భావించవచ్చు. 


తిక్కన ఛందో గ్రంథం 
మన కవిత్రయంలో ఆద్యులు నన్నయగారు సంస్కృతంలో ఒక తెలుగు లక్షణ 
గ్రంథం వ్రాసినట్లు ఎలాగ చెప్పుకొంటున్నామో అలాగే ద్వితీయులు తిక్కనగారు 
తెలుగులో ఒక ఛందో గ్రంథం వ్రాసినట్లు కూడ ఒక ప్రతీతి ఉంది. తంజావూరు 


11. ఆంధ్రుల చరిత్రము : మధ్యయుగము, పుటలు ౫, 97. 


306 సమగ్రాంధ్ర సాహిత్యం 


సరస్నతీమహల్‌ గ్రంథాలయంలో 'కవివాగృ్బృంధనము' అనే తాళపత్ర గ్రంథం ఒకటి 
ఉంది.12 దాని నెంబరు 703. అందులో చివర ఈ పద్యం కనబడుతుంది: 


''తనరగ గవివాగ్చంధన 

మను ఛందం బనని వెలయ హర్షముతో ది 
కన సోమయాజి చెప్పెను 

జనులెల్ల నుతింప ఇాంస్త్ర సమ్మతిగాగక.”' 


తిక్కనగారే ఈ ఛందో గ్రంథం వ్రాకారనడానికి ఈ పద్యం తప్పించి మరొక ఆధారం 
లేదు. కవిజనాశ్రయంలోని “గగమాయె రెండు గురువులు” అనే పద్యం ఈగ్రంథంలో 
ఉందట. గ్రంథాదిని ఈ పద్యం ఉంది: 


“విద్యలలోపల నుత్తమ 

విద్య కవిత్వంబు మరి కవిత్వము ఛందో 
వేద్యము గావున జెప్పెద 

హృద్యంబుగ గవిత ఛంద మేర్చడ గృష్టా!'' 


ఇదే పద్యం లింగమగుంట తిమ్మకవి వ్రాసిన సులక్షణసారంలో గ్రంథాదిని మూడవ 
పద్యంగా కనబడుతుంది." ఆయనేకాదు అనంతుని ఛందంలో గ్రంథాదిని 5వ పద్యం 
గానూ సాక్షాత్కరిస్తుంది. కవివాగ్భంధనంలో గణస్వరూపం, గణాధిదేవతలు, గ్రంథాదిని 
ఆ గణాల ప్రయోగం వల్ల సంభవించే కీడు మేలులు, వర్ణములు, వర్జాధిదేవతలు, వర్ణముల 
రంగులు, రాశ్యధిపతులు, వాళ్ళ మిత్రత్వశత్రుత్వాలు, యతుల సంఖ్య, వాటిలో 
వృద్ధియతికి ఉదాహరణ మొదలైనవి ఉన్నాయట. ఇది 36 పంక్తుల తాళపత్ర గ్రంథం 
(ఉన్నవి ఆరు కమ్మలు, కమ్మకు ఆరు పంక్తులు). 


ఇందులో 27 యతుల ప్రసక్తి ఉంది. క్రీ.శ 1435 వాడైన అనంతామాత్యుడు 24 
యతులనే చెప్పాడు. అందుచేత ఈ పుస్తకం తిక్కనగారి కాలంది కాకపోవచ్చు. అదీకాక 
క్రీ.శ 1560లో ఉండిన లింగమగుంట తిమ్మకవి పుస్తకంలోని “'విద్యలలోపల నుత్తమ 
విద్య కవిత్వంబు” అనే పద్యం కూడ ఉండబట్టి ఇది ఎవరో ఆ తరువాత వ్రాసుకొన్న 
పుస్తకంగా మనం భావించవచ్చు. 


ఈ కవివాగ్భంధనానికే 'కవిసార్వభామచ్చందస్సు' అనే ఇంకొక పేరు ఉందట. 
తిక్కనగారి కృతిపతి అయిన మనుమసిద్ధి యొక్క తండ్రీ తిక్కరాజు “కవిసార్చ్వభౌమాం 
కుడు. ఈ సంగతి తిక్కనగారే చెప్పారు (నిర్వచన. 1-35). ఈ కవిసార్వభౌముడు తన పేర 


12. “తంజావూరి గ్రంథాలయంలోని తెలుగు వ్రాతప్రతుల వర్ణనాత్మక కేటలాగు' - ఆంధ్ర యూనివర్సిటీ 
ప్రచురణ. పుటలు ౫3, 28. 

13. పరిషత్‌ ముద్రణ, సంజ్ఞలో 18వ పద్యం. 

14. సులక్షణసారం, వావిళ్ళ ముద్రణ. రావూరి దొరస్వామి శర్మగారి పరిష్కరణ, 1955. 


తిక్కన సోమయాజి = 307 


ఏదైనా ఛందో గ్రంథం చెప్పాడా? ఇతని పేరులోని 'తిక్క' శబ్దం వల్ల పొరబడి లేఖకులు 
'కవిసార్వభౌమచ్చందం తిక్కన సోమయాజికృత' మని బ్రాసుకొన్నారా? వేరే ఆకరాలు 
దొరికితేనేగాని ఏమీ తేల్చలేముగాని తిక్కనగారు ఇంత చిన్న గ్రంథం చెప్పి ఉండరని 
మాతం అనిపిస్తున్నది. 


కృష్ణళతకం 
కందుకూరి వీరేశలింగంగారు తమ కవుల చరిత్రలో “'తిక్కనగారు కృష్ణశతక 


మొకటి చెప్పిరని వెంకటరంగకవి యీ పద్యము నుదాహరించుచున్నాడు'' అని వ్రాసి ఆ 
పద్యాన్ని పొందుపరిచారు. " 


“అరయక్‌ శంతనుపుత్రుపై విదురుపై నక్రూరుపై గుబ్దపై 
నరుపై ద్రౌపదిపై గుచేలునిపయిక నందద్రజశ్రేణిపై 

బరగం గల్గు భవత్మృపారసము నాపై గొంత రానిమ్ము నీ 
చరణా బ్ధంబులు నమ్మినాను జదదీశా। కృష్ణ! భక్షప్రియా!'!్‌ 


అయితే, వంగూరి సుబ్బారావుగారు “ఇది తిక్కనగారిది కాదు. ఈ సంగతి 
అముద్రిత గ్రంథ చింతామణిలో చర్చించి వీరేశలింగంగారికి' ప్రత్యుత్తరమిచ్చారట. పైగా 
ఇదీ వెన్నెలకంటి జన్నయ్య వ్రాసిన 'దేవకీనందన' శతకంలోనిదని రుజువు చేశారట." 


మొత్తంమీద తిక్కనగారి ఇతర కృతులని అసందిగ్గంగా చెప్పుకోదగినవి ఏవీ లేవు. 
అయినా వారి గొప్పతనాన్ని చాటే ఉత్తర రామాయణ, మహాభారతాలు చాలు. ఆ రెండు 
పుస్తకాలలోని సృష్టివల్ల 'బాణోచ్చిష్టం బగత్సర్వం' అనే ఉక్తీ తిక్కనగారిపట్ల 
తప్పకుండా వర్తిస్తుంది. అయితే దశకుమార చరిత్రలోనే ఈ పోలిక తీసుకురాబట్టి ఆ 
పుస్తక రచనాకాలానికి తిక్కనగారి ఇతర కృతులు ఏమిటా అని చర్చించుకొన్నాం. 


సంస్కృత మహాకవులతో పోలిక 

తిక్కనగారిని కేతన ముగ్గురు సంస్కృత సాహిత్య వ్యక్తులతో సరిపోల్చాడు. 
ఆయన మయూరసన్నిభ మహాకవి (1-6), ఆర్భభోజుడు (2-120), భారవికల్పుడు 
(9-85) అని దశకుమార చరిత్రలో కేతన చెప్పాడు. మయూరుడు క్రీ.శ.7వ శతాబ్దానికి 
పూర్వుడు. ప్రసిద్ధుడైన బాణభట్టుకు ఈ సుప్రసిద్ధుడు బావమరది. మయూరుని రచనలలో 
సూర్యశతకం గొప్పది. ఈ పద్యాలను ఆనందవర్ధనాది లాక్షణికులు ప్రమాణంగా 
స్వీకరించారు. సూర్యశతకం వర్ణన ప్రధానమైనది. మయూరుని గురించి వ్రాస్తూ కొండూరు 
వీరరాఘవాచార్యులుగారు ఇలా అన్నారు.” 
16. ఆంధ్ర కవుల చరిత్ర, ప్రథమభాగం, పుట 148. 


16. శతకకవుల చరిత్ర - వంగూరి సుబ్బారావుగారు, 1957 ముద్రణ, పుట. 92 
17. “విశ్చసాహీతి' - తెలుగు భాషాసమితి సర్వస్వం. 6-వ సంపుటం పుట.?64. 


308 సమగ్రాంధ్ర సాహిత్యం 


““తయీమూర్తిగా ప్రసిద్ధివడసిన సూర్యునిగూర్చి ఈ కవి చేసిన ఆధ్యాత్మిక వర్ణన 
మిక్కిలి తక్కువ.'' మయూరనన్నిభుడని సమకాలం వారిచేత పేరు పొందిన తిక్కనగారు 
సూర్యవర్ణ్గన ఎలా చేశారో చూద్దాం : 


““నీరజాకరములు నిష్టమై జేసిన భవ్యతపంబుల ఫల మనంగ 
దీవసముఖాథీనందిత చక్రయుగ్మకంబు ల యనురాగంపు [బోవనంగ 
హరిహరబ్రహ్మ మహానుభావంబు లొకటి గా గరగిన గట్టి యనగ 
నతులవేదత్రయలతికాచయము పెనుపొంద బుట్టెడు మూలకందమనగ 


నఖీలజగముల కన్దెర యగుచు జనస 

మాజకరపుట హృదయసరో జములకు 

ముకుళనంబును బృంభణంబును నొనర్చి 

భానువింబంబు పూర్వాద్రిపై వెలింగె' (విరాట. 2-212) 


ఇందులో లౌకిక, అధ్యాత్మిక వర్ణనలు రెండూ సమంగా ఉన్నాయి. ఇది 
భారతంలోని వర్ణన. దీనిని చూచి, ఈ ఒక్క పద్యాన్నిబట్టి కేతన తిక్కనగారిని ' మయూర 
సన్నిభుడు అనడు. తిక్కనగారి భారత రచనకు ముందే ఆ పోలికను కేతన 
తీసుకువచ్చాడు. మయూరునిలాగే తిక్కనగారు నూర్యశతకం ఏమైనా చెప్పారా? 
ఆంధ్రదేశంలో భాస్కర శతకం చాలా ప్రసిద్ధమైనది. దీని కర్త ఎవరో తెలియదు. బొను 
దొరగారు దీనిని సేకరించారు. వారే అకారాదిగా వ్రాయించి వుంటారు. లేక కవే 
అకారాదిగా చెప్పాడేమో! ప్రాచ్యలిథిథ పుస్తక భాండాగార ప్రతులలో కొన్నిటిమీద 
మారన వెంకయ్య కృతమని ఉందట." ఇది చూచి బ్రౌనుదొరగారు ఇలాగే వ్రాయించారని 
వావిళ్ళ వెంకటేశ్ళ్వర్లుగారు ఊహించారు. ఒకానొక లిఖిత ప్రతిలో మారవికృతమని 
ఉందట. ప్రసిద్ధమైన భాస్కర శతకం అప్పకవికన్న ప్రాచీనమేగాని తిక్కనగారు 
రచించిందనడానికి ఆస్కారం లేదు, దోనూరి కోనేరుకవి మొట్టమొదట చెప్పిన చిత్రాంగీ 
సారంగధరుల ప్రసక్తి భాస్కరశతకంలో వస్తుంది. కోనేరుకవి కాలం 1547 ప్రాంతాలు. 
ఒకవేళ భాస్కర శతకకర్ణ గౌరనగారి నవనాథ చరిత్రలోని చిత్రాంగీ సారంగధరులను 
మనసులో ఉంచుకొన్నా అతని కాలం 15-వ శతాబ్దీ తొలిరోజులు దాటిపోదు. 
సూర్యశతకంగాని, భాస్కర శతకం వంటిదిగాని తిక్కనగారు వ్రాశారా లేదా అన్నది 
ప్రధాన సమస్య కాదు. వారికి ' మయూర సన్నిభుగు' అనే ప్రశంస సమకాలంలోనే ఉంది. 


కేతన దశకుమార చరిత్రలో తిక్కనగారిని 'ఆర్యభోజుడు' అని పేర్కొనడం కూడ 
మనం గుర్డించాలి. బహుశా ఈ మాట - 'ఆంధ్రభోజుడు' అనే విగుదు లేఖక దోషంవల్ల 
యిలా అయిందా? ఈ మాటను వాడీన పూర్తి పద్యం చూడండి. 


18. నీతిశతక సంపుటం -1, భాస్కర శతకం, వావిళ్ళ ప్రచురణ, పుట. 27. 
19. శతక కవుల చరిత్ర - వంగూరి సుబ్బారావుగారు. పుట. 247 


తిక్కన సోమయాజి 309 


““ అతులశుభచరిత్రుం డన్సయాంభో జమిత్రుం 

డితరసచివగాత్రుం డిద్ధలక్మీకళత్రుం 

డతిదినకరణిజుం డన్నమాంధా తనూజుం 

డతనుగుణసమాజుం డార్యభోజుండు ధాత్రిక.'” (దశకుమార. 2-120) 


ఈ మాట యతిస్థానంలో వుంది. 'ఆంధ్రభోజుండు' అన్నా సరిపోతుంది. ఏ 
ఉద్దేశంతో కేతన ఈ మాట వాడాడో మనకు తెలియదు. సంస్కృతంలో భోజుడు 
గొప్పకవి. మన ఆంధ్ర సాహిత్యంలో 'ఆంధ్రభోజు'డనే బిరుదుతో ఒక కవి కనబడు 
తున్నాడు. అతని ఊరూ, పేరూ. మొదలైన యితర వివరాలేవీ తెలియవు. తిక్కనగారి 
బిరుదులు ఉభయకవిమిత్రుడు, కవిబ్రహ్మ అన్నవేగాని ఆర్భభోజుడు అనిగాని, 
ఆంధ్రభోజుడు అనిగాని వారికి ప్రసిద్ధమైన బిరుదు లేదు. సంస్కృతంలో భోజుడు 
ఎటువంటివాడో, అతని పేరు బిరుదుగా వహించిన తెనుగుకవి వ్రాసీన పుస్తకాలు ఏమిటో 
'ఆంధ్రభోజుడు' అనే శీర్షికలో చర్చించుకొందాం. 


ఇంక తిక్కనగారు భారవికల్బులు అని కేతన ఎందుకన్నాడో చెప్పుకొందాం. 
సంస్కృతంలో భారవి గొప్పకవి. ఇతడు 18 సర్గల కావ్యంగా కిరాతార్జునీయం 
రచించాడు. ఇది సంస్కృత పంచకావ్యాలలో ఒకటీ. భారవి కవిత్వంలో అర్థగాంభీర్యం 
ప్రధానమైనది. అందుకే ““భారవేరర్ధగౌరవం'' అని పండితలోకం చెప్పుకొంటుంది. 
తిక్కనగారిలో కూడ అర్థగాంభీర్యమే ప్రధానం. అందుచేత కేతన వారిని భారవికల్పులు 
అన్నాడు కాబోలు. 


కేతన దశకుమార చరిత్ర రచనకు ముండే తిక్కనగారి నిర్వచనోత్తర రామాయణం 
రచన జరిగి ఉండాలని వేదం వెంకటరాయశాస్త్రీగారు చెప్తున్నారు. తిక్కనగారు వ్రాసిన 
ఉత్తర రామాయణం చూశాకనే కేతన ఈవిధంగా నుతించడానికి అవకాశం ఉంటుంది. 


“అభినుతుడు మనుమభూవిభు 
సభ దెనుగున సంస్కృతమున జతురుండై తా 

నుభయకవిమి త్రనామము 

త్రిభువనమున నెగడ మంత్రి తిక్కడు దాల్చె౯.” (దశకుమార. 1-6) 


అని కేతన చెప్పాడు. తిక్కనగారు సంస్కృతంలో కూడ చతురులు. వారు ఆ భాషలో 
వ్రాసిన గ్రంథాలేమిటో మనకు తెలియవు. కొన్ని కొన్ని శోకాలు చెప్పినట్టుమా త్రం 
కచ్చితంగా చెప్పవచ్చు. నిర్వచనోత్తర రామాయణ మంగళాచరణం వారు సంస్కృత 
శోకంలో ఈ విధంగా చేశారు. 


20. చూ. 'నన్నైచోడుని కవిత్వం' - అనుబంధం - 'ఆ', పుట 8. రచనాకాలం క్రీ.శ. 1246కు ముందు అని 
వారి అభిప్రాయం. క్రీ.శ. 1263 తరువాత అని చాగంటి శేషయ్యగారు. 


310 సమగ్రాంధ్ర సాహిత్యం 


“శ్రీ రాస్తాం మనుమక్షితీశ్చ్వరభుజా స్తంభే జగన్మండల 

ప్రాసాదస్థిరభారభాజి దధతీ సా సాలభంజీ శియం 

శుండాలోత్తమగండభిత్తిషు మదవ్యాసంగవశ్యాత్మనాం 

యా ముత్తేజయతేతరాం మధులిహా మానందసాందా స్థితిళ' (నిర్వచన 1-1) 

ఈ ఒక్క శోకమేకాక వారు రచించినది మరొకటి కూడ మనకు లభ్యమవుతున్నది. 

తిక్కనగారు శివకేశవులను ఒక్క రూపంలో విలీనం చేసి హరిహరనాథునిగా ఊహించు 
కొన్నారు. శివగాథలకు విష్ణుగాథలకు, శైవవైష్టవాలకు సమైకృతను సాధించారు. ఆ 
దేవతామూర్తిమీద సంస్కృతంలో స్తవాలు రంచినట్టు ఉంది. 


“కి మస్థిమాలాం కిము కౌస్తుభంవా 
పరిష్కియాయాం బహుమన్య సీ త్వం 
కిం కాలకూటః కిమువా యశోదా 
స్తన్యం తవ స్వాదు వద ప్రభో! మే.''2! 


హరిహరనాథుణ్ణి చూచి '“ప్రభూ! నీకు అలంకరించుకొనడంలో అస్థిమాల 
ఇష్టమా, కొస్తుభం ఇష్టమా? నీకు కాలకూటం రుచిగా ఉంటుందా? యశోదాదేవి స్తన్యం 
రుచిగా ఉంటుందా? నాకు సెలవియ్యి?'' అని అస్థిమాల ధరించే అతి భయంకరుణ్ణి 
చంటివానిగా మార్చి ప్రశ్నించారు. ఈ శోకమంటే తిక్కనగారికి చాలా ఇష్టం కాబోలు! 
విడిగా చాటువుగానో, ' లేక ఏదైనా స్తవంలోనో చెప్పిన దీన్ని తమ మహాభారతం 
అవతారికలో ఉదాహరించారంటే ఎంత మక్కువ లేనిడే చేస్తారు! 


ఇష్టమైన పద్యాలు - సరదా 


తిక్కనగారికి తమకు ఇష్టమైన పద్యాలను మళ్ళీ మళ్ళీ వాడుకొనడం సరదా. కథా 
సందర్భాన్ని అందుకు వీలుగా తిప్పుకొంటారు. తనను చూచి మోహించిన కీచకునికి 
ద్రౌపది హెచ్చరిక చేస్తుంది. తన పతులు చాలా బలవంతులనీ, తన ఒంటిమీద చెయ్యివేస్తే 
వాళ్ళ చేతిలో అతనికి చావు మూడుతుందనీ చెప్తుంది. ఆ ఘట్టంలోని పద్యమిది. 

'దుర్వారోద్యమబాహువిక్రమరసాస్తోక ప్రతాపస్ఫుర 

ద్గర్వాంధ ప్రతివీరనిర్మథనవిద్యాపారగుల్‌ మత్సతుల్‌ 

గీర్వాణాకృతు లేవు రిపు నిను దోర్లీలక్‌ వెసం గిట్టి గం 

ధర్వుల్‌ మానము బ్రాణముం గొనుట తథ్యం' బెమ్మెయింగీచకా!”” (విరాట. 2-55) 

అప్పటికి కీచకుణ్ణి ఎలాగో వదిలించుకొంది. విధిలేక కల్లు తేవడానికి వెళ్ళి, వాడు 
వెంట తరిమితే కొలువు కూటం పక్కకు పరుగెత్తి అతికష్టం మీద తప్పించుకొంది. ఆ రాత్రి 
భీముణ్ణి పాఠశాలలో కలుసుకొంది. కీచకుడు అప్పకు మొక్కడానికి రావడం దగ్గర్నుంచి 


ఏమేమి జరిగిందో చెప్పింది. కీచకుడు తనమీద మరులుకోంటే తాను ఎలా చీవాటు 


21. మహాభారతం విరాటపర్వరి 1-11లో తిక్కనగారు ఉదాహరించినదే. 


తిక్కన సోమయాజి 311 
పెట్టిందీ చెప్పింది. వాడితో ఇలా అన్నానని మళ్ళీ 'దుర్వారోద్యమ బాహువిక్రమ' అనే 
పద్యాన్నంతటినీ ఒక్క అక్షరం మార్చు లేకుండా చెప్పిందీ. (విరాట, 2-172) 


ఈ పద్యమంటే చాలా ఇష్టం కాబట్టి తిక్కనగారు దీనినే కథా సందర్బంలో చక్కగా 
ఇమిడేటట్టు మళ్ళీ వాడుకొన్నారు. ఇంకొక రెండు పద్యాలూ ఇలాగే వాడారు. 
ఆయనకేకాక ఒక పద్యం అంధులందరికీ చాలా ఇష్టం. 


“వచ్చినవాడు ఫల్లును డవశ్యము గిల్లు మనంగరాదు రా 

లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే 

పాచ్చగు గుందగుం దొడరుటెల్ల విధంబుల కోర్చుటట్లుగా 

కిచ్చదలంచి యొక్క మెయినిత్తరి బొందగు చేతయుం దగు౯.'' (విరాట. 4-234) 


అని భీష్ముడు చెప్తే 
“విని కురుపతి దరహసీతవదనుం డగుచు నిట్లనియె ; 


మనకు, బాండురాజతనయవర్గమునకు 

నెట్లు వొందు గలుగు? నేను రాజ్య 

భాగమీను, సమరభంగిక విక్రమ 

నిరతి బూను టిదియ నిశ్చ్ళయంబు.”' (విరాట. 4-236) 


భీష్ముడు చెప్పీన పద్యం, దానికీ దుర్యోధనుని జవాబు యథాతథంగా మళ్ళీ 
ఉద్యోగపర్వంలో తిక్కనగారు వాడుకున్నారు. సంధికి వెళుతూ కృష్ణుడు పాండవులలో 
ప్రతి ఒక్కని అభిప్రాయాలూ తీసుకొని తన ఉద్దేశాలు చెప్తాడు. అర్జునునితో ఇలా 
అన్నాడు : 

““అదియెల్ల నట్లుండె నిచ్చట విరాటు పసుల బెట్టింప 

నీవు వోయినయప్పుడు భీష్ముండు దుర్యోధనుతో జెప్పిన తెరంగు 

“వచ్చినవాడు ఫల్లును డవశ్యము గెల్లు మనంగరాదు రా 

లచ్చికీనై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే 

హెచ్చగు గుందగుం దొడరుటెల్ల విధంబుల కోర్చుటట్లుగా 

కిచ్చదలంచి యొక్క మెయినిత్తరి బొందగు చేతయుందగుక.” 


అనియె, దాని కతం డుత్తరం విచ్చిన తెరంగు - 


“'మనకు, బాండురాజతనయవర్గమునకు 
నెట్లు వొందు గలుగు? నేను రాజ్య 
భాగమీను, సమరభంగిక విక్రమ 

నిరతి బూను టిదియ నిశ్చయంబు.”' 


312 సమగ్రాంధ్ర సాహిత్యం 


అని పలికె, నది యంతయు బదంపడి మనమెల్ల వింటీమి కాదె యా 
మాటల ఫలం బప్పుడ కనియు నా కష్రాత్ముండు వెండియుం దెలియండు. 
(ఉద్యోగ. ౩-84 నుంచి 88) 


“వచ్చినవాడు ఫల్లునుడు' అనే పద్యంమీద మక్కువకొద్దీ తిక్కనగారు ఇలాగ 
కథలో సంభాషణలు నడిపించారు. “రాలచ్చి! అనే మాట కూడ వారికి చాలా ఇష్టం. 
నిర్వచనోత్తర రామాయణంలో ఒకసారి దీనిని ప్రయోగించారు. 


“'నిచ్చలు నిత్తిరంగున ననింద్యచరిత్రు డనేకభంగుల౯ 
వచ్చిన విన్నపంబు లనివారణమై విని నిశ్చయంబుగా 
నిచ్చు సదుత్తరంబులకు నెల్ల జనంబులు సంతసిల్ల రా 
లచ్చి నహీనసద్గుణకలాపములం దగిలించె దక్షుడై.*' (నిర్వచన. 8-18) 


నిర్వచనోత్తర రామాయణంలోనే తిక్కనగారు జలక్రీడ చేస్తున్న సీతను యిలా 
వర్ణించారు: 


“తడిసి మెరుగుబొగరెక్కిన 

పడుతుక లలితాంగయపష్టి పదనికి రా బుల్‌ 

గడిగిన మరుఖడ్గలతిక 

వడువున మోహనవిలాసవైభవ మొందె౯.'' (నిర్వచన. 8-60) 


సరిగ్గా ఇదే ప్రయోగం విరాటపర్వంలో చేశారు. ఉత్తరను చెలులు అలంకరిస్తున్నప్పుడు 
ఇలా వర్ణించారు : 


“పదనికి రా బులుగడిగిన 
మదనాస్త్రము రేఖగలిగి మానిని మెయి సె 
న్నొదవ గయిసేసి రప్పుడు 
ముదితాజనములు ప్రమోదమున లలితముగక'' (విరాట. 5-355) 
భారతంలో వారు చేసిన మొదటి స్త్రీ వర్ణన కూడా ఉత్తర అందమే. బృహన్నల 
కొలువుకూటానికి వచ్చి “నీ కూతురికి నాట్యం నేర్పుతాను” అన్నాక విరాటుడు ఉత్తర 
కోసం కబురుపెట్టాడు. ఆమె సభలోకీ ఎలా వచ్చిందీ ఇలా వర్ణించారు. 


“' అల్లదనంబున యనువు మైకొన జూచు 
నడపు కాంతికి వింతతొడవుగాక 

వెడవెడ నూగారి వింతయై యేర్చడ 
దారని వళులలో నారు నిగుడ 

నిట్టలు ద్రోచుచు నెలవుల కలమేర 
లెల్లను "విగియెక్కి యేర్చడంగ 


తిక్కన సోమయాజి ' 313 


దెలుపును గప్పును వెలయంగ మెరుగెక్కు 
తారకంబుల గల్కితనముదొడర 
జరణములును నడుము జన్నులు గన్నులు 
జవ్వనంబు చెన్ను నివ్వటిల్లు 
చునికి దెలుపుచుండ నుత్తర సనుదెంచె 
నలరువిలుతుపువ్యుటమ్మువో లె.” (విరాట. 1-245) 


తిక్కనగారి స్త్రీ వర్ణనలను గురించి శిష్టా రామకృష్ణశాస్త్రిగారు మంచి సాగసు 
కనిపెట్టారు. “నిశ్చలస్త్రీల నెప్పుడును తిక్కన వర్ణింపడు. వారు నడుచునపుడు, 
నవ్వినప్పుడు, _ పలికినప్పుడు ' కలుగు సౌందర్యమును ద్యోతకము సేయును. 
ఉదాహరణకు - 


లలితంబులగు మట్టియల చప్పు డింపార నంచకైవడి నడ నల్లవచ్చి 
యెడమేని నెత్తావి సుడియంగ బయ్యెద సగము దూలించి వైమగుడ దిగిచి 
సోలెడు నెలదీగెలీల గ్రాలుచు వింతచెలువంబు దలకొన జేరి నిలిచి 
తెనిగన్నుగవకు నెచ్చెలియైన లేత నవ్వొాలయంగ సరసంపు బలుకు పలికి 


మెరయు చెయ్యుల రాగంబు మెయికొనంగ 

నెడద సొగయించుమాటల నెలమిమిగుల 

నిన్ను ననురక్తిగొలుచు నన్నాలతలుండ 

నీరసాకార సైరంధ్రి గోరదగునె? (విరాట. 2-64) 


అనుపలుకు సుధేష్ట పలుకులను గీచకుడిట్లు ప్రత్యాఖ్యానముచేసె - 
గండుమీలకుబుట్టి కాముబాణములతో గలిసియాడెడునట్టి కన్నుగవయు 
బిసకాండముల శిక్షబెరిగి లేదీగల మెచ్చకయున్నట్టి మృదుకరములు 
జిగురులతో సంధిచేసి యంబుజములపై నెత్తిచనునట్టి పదతలములు 
కలకంఠములచేత గరచిన విద్యవీణల కిచ్చునట్టి తిన్నని యెలుంగు 
నతెరంగున రేఖయు నష్పాధంబు - గరువ చందంబు నమ్మెయి కలికితనము 
నట్టిచెన్నును సైరంధ్రియందకాక- కలవెయిరులకు? నెరుగక పలికితబల! 
(విరాట. 2-67) 


ఈ రీతిగా తిక్కన వర్ణనలు దాగుడుమూతలాడుచు నితని పూర్వకవులు, లేక 
తరువాతి కవులు గూడ ననుకరింపజాలని యొక విశిష్టత గలిగియున్నవి''* శిష్టా రామకృష్ణ 
శాస్త్రిగారు చెప్పినది నిజమే. తిక్కనగారి స్త్రీలు 'చైతన్య సంపుటాలు' (విరాట 2-27) 
సౌందర్యాన్ని వర్ణించడానికే కాదు; కరుణ, జాలి పుట్టించడానికి కూడ చలనమున్న స్త్రీలనే 
తిక్కనగారు వర్ణిస్తారు. స్త్రీ పర్వంలో పద్ధెనిమిదిరోజుల ఘోరయుద్ధం ముగిశాక, పద్ధెనిమిది 


22. ఆంధ్రవాజ్యయ చరిత్ర సర్వస్వము. సంపుటము- 1, పుటలు 404, 405. 


314 సమగ్రాంధ్ర సాహిత్యం 


అక్షౌహిణుల సైన్యం నేలకొరిగాక, నక్కలూ, కాకులూ, రాబందులూ, గద్దలూ, తోడేళ్ళూ 
శవాలకోసం, కాట్లాడుకుంటున్న యుద్ధభూమిలో తాళికట్టిన భర్హకోసం, తమతో పుట్టిన 
సోదరులకోసం, పదినెలలు మోసి కన్న విడ్డలకోసం, బ్రతుకును పంచుకొన్న బంధువుల 
కోసం వెదుక్కొనడానికీ స్త్రీలు అంతణజురాలు వదిలి ఎండనుబడి రావడం తిక్కనగారు 
ఎలా వర్ణించారో చూడండి : 


“చేతులు నడుదల సీర్చు టుత్కటశోక మాకారములు దాల్చినట్టులుండ 

విరిసిన వేనలుల్‌ వెన్నుల బ్రక్కల నెరపి చూపర దృష్టి నీరుసీయ 

నందంద దొరగెడు నశ్రుజలంబుల పెంపున మోములు ముంపబడగ 

నేమియు దొడవులు లేమిబాడరియున్నయంగంబులందు దైన్యంబు నెరయ 

పతుల నన్నలదమ్ముల సుతులహితుల - బేరుకొని వాతులెండంగ ్రేముడించి 

పనవు పలుకులు వినువారి వనట దేల్చ - గురుకుమార। నారీజనకోటివచ్చి..' 
(స్త్రీ 1-98) 


వాళ్ళకు ఒంటిమీద తిన్నగా బట్టలైనా లేవు. అసలు ఒంటిమీద స్పృహ ఉంటేగా, 
దుస్తులులేవన్న సంగతి గుర్తుకురావడానికి? పూర్వం కొద్దిగా పమిట. చెదిరినా 
సిగ్గుపడేవారు. నేడు కుంకుమలే చెదిరాయి. వాళ్ళ నాథులు ఈ లోకం విడిచారు. వాళ్ళ 
మనసులూ ఈలోకంలో లేవు. తిక్కనగారు ఎలా వర్ణించారో చూడండి: 


చెలులైన జూడ బయ్యెద 

దొలగుటకును సిగ్గువడు వధోజనతతి య 

త్తల యెదుర నేకవస్త్రం 

బులతో నంగములు వికృతి బొందగ నడచెక.”' (స్త్రీ, 1-99) 


వాళ్ళు ఇంకా ఎలా ఉన్నారంటే, 


“విపులహర్మ్యతలంబులు వెడలునట్టి 

వెలది మొత్తముల్‌ వొల్చె బల్వేటకారు 

పతులజంపీన గిరిగుహాప్రతతి వెడల 

బారు సింగంపు బెంట్లకు బాటి యగుచు.'' (స్తీ 1-102) 


స్త్రీ పర్వం నిజంగా గాంధారిది. ఆమె అందులో మూర్తీభవించిన శోకదేవత. తన 
కడుపున నూరుపండ్లు పండితే అందులో అన్నీ చెడిపోయాయి. అంధులకు ఊతకోలగా 
ఒక్కళణ్ణి కూడ మిగల్చక భీముడు అందరినీ మింగాడు. “అందులో ఒక్కడు కూడ నీకు 
అపకారం చేయనివాడు లేడా?” అని భీముణ్ణి దీనంగా ప్రశ్నించింది! ఆమె ఆదినుంచీ 
కళ్ళకు గంత కట్టుకొన్నదే. ఆ కట్టు సందులోంచి ఆమె చూపులు ధర్మరాజు గోళ్ళమీద 


తిక్కన సోమయాజి 315 


పడ్డాయట. వాటికే అతని గోళ్ళు కందిపోయాయట. అర్జునుడు కృష్ణుని వెనక 
దాక్కొన్నాడు..*ే ఆమె కృష్ణునికి యుద్ధ దృశ్యాలు చూపించింది. మాటమాటకూ కోటి 
నిప్పులకోలలు హృదయాన్ని దొలుస్తూ ఉండగా వ్యాఖ్యానం చేసింది. ఆమె కళ్ళకు కట్టిన 
కట్టుతోనే ఆ హృదయ విదారకమైన దృశ్యాలను చూసింది. వాస్తవానికి సాధారణ 
నేత్రాలు యుద్దాల పర్యవసానంలోని భీకర సత్యాన్ని వీక్షించలేవు. గాంధారివి ఒకరకంగా 
ఎక్స్‌-రే కళ్ళు. అవి జీవితసత్యాన్నే చూస్తాయి. వాటిలోనుంచి కారే కన్నీళ్ళలో బడబాగ్ని 
ఉంది. కవుల గంటాలు ఉంటాయి. కిల్ప్చుల కుంచెలు ఉంటాయి. వీణ లుంటాయి. వేణువు 
లుంటాయి. అవి వాస్తవతత్తా్వన్ని రచిస్తాయి. వినిపిస్తాయి. మానవుణ్ణి మానవునికి జ్ఞాపకం 
చేస్తాయి. ఓ 


గాంధారి, కుంతి పాత్రలు 


గాంధారి విచిత్రమైన సంకేతం; ఆడదానికి అచ్చమైన చిహ్నం. ఆమె పుట్టుగుడ్డి 
కాదు. జీవితాన్ని చూడగలదు. అయినా మగవాడు స్వార్థపరుడు. అహంకారి. దూరదృష్టి 
లేనివాడు. నిజానికి ఏదీ చూడలేడు. వాడు పుట్టుగుడ్డి. తాను చూడలేడు. తన 
ఉత్తమార్శాన్ని కూడ పరమార్థం చూడనివ్వడు. ఆమె కళ్ళకు దళ్ళు కడతాడు. అతడికోసం 
అమె భరిస్తుంది. కళ్ళు మూసుకొంటుంది. అయినా విలయకాలతమిస్రంలో ఆమె 
నయనాలు జ్ఞానరోచిస్సులను చూస్తాయి. భగవంతునికే అతని సృష్టిలోని వేదనా 
భరితమైన సత్యాన్ని చూపెడుతాయి. 


గాంధారి అదే చేసీంది. కృష్ణుడు తాను తటస్థంగా వున్నానని అన్నదమ్ముల మధ్య 
కయ్యం పెట్టాడు. ఆప్తులు, అయినవాళ్ళు, గురువులు, శిష్యులు పరస్పరం కొట్టుకొని 
చచ్చారు. యుద్ధం ముగిసేదాకా కృష్ణుడే సూత్రధారి. పీనుగు పెంటలు కొండంత ఎత్తు 
పెరిగాక గాంధారి ముందుకొచ్చింది. పేరుపేరు వరసపెట్టి ప్రతి వాన్నీ, ఆ శవంపైన పడి 
రోధించే ఆడకూతుర్నీ వేలెత్తి చూపింది. కృష్ణుడు నోరుమూసుకొని విన్నాడు. భారతంలో 
స్త్రీపర్వం శిఖరాగ్రం, ఆ ఎత్తు తర్వాత మిగతా పర్వాలన్నీ పల్తాలే! 


గాంధారి ఒక రకమైన పాత్ర అయితే, కుంతి మరొక రకం ఆడది. గాంధారి 
చెడ్డవాళ్ళను కన్న మంచితల్లి. యుద్దానికి వెళుతూ తన కొడుకు దీవనల కోసం వస్తే “ఎటు 
ధర్మం వుంటే అటే జయముంటుంది, వెళ్ళు!” అని దీవించిన ఉత్తమురాలు. కుంతి పరుల 
పంచను విధిలేక పడివున్న పరాధీనురాలు. పరిభవ దుఃఖిత. పదమూడు సంవత్సరాలు 
బావకొడుకు చేతి అదయమగు కూడు తిన్నది. రాయబారానికి వచ్చిన కృష్ణుణ్ణి చూసి 
ఆమె బావురుమని ఏడ్చింది. అతడు తన మేనల్లుడు. పుట్టింటి చుట్టం. అయినవాళ్ళు 
కనబడీతీ అసహాయులైన ఆడవాళ్ళు ఎలా రోదిస్తారో తిక్కనగారు చక్కగా చూపించారు. 
కుంతిని తెలుగు ఆడబడుచును చేశారు. చూడండి. 


న. స్త్రీ 1-176, 


316 సమగ్రాంధ్ర సాహిత్యం 


“బావ యొప్పండను పలుకుల నేమగు నాతని కొడుకు గీడాడ నేల? 

కురువృద్దుడగు బాహ్లికుని దూరనేటికి భీష్మునిపై బ్రయివెట్టనగు నె? 

యిట్టి క్రూరుల యింటి కిచ్చిన మనవారి నందుగాకట్లు దాననుట మేల? 

యర్హును పుట్టినయప్పుడు వీడు లోకములెల్ల గెల్చు పొగడ్త మొగులు 

ముట్టునట్టిదయగు రణముల జయించు - గౌరవుల సోదరులు దానుభూరి రాజ్య 

గౌరవము బొందునని యశరీరవాణి - వలికెనది దిట్టువడుగాక వలయునేని.'' 
(ఉద్యోగ. 3-195) 


“ఇట్టి క్రూరుల ఇంటికి ఇచ్చిన మనవాళ్ళను తిట్టుకోవాలిగాని'' అని కుంతి 
అచ్చంగా తెలుగుదనంతో శోకాలు తీసింది. అలిగిన భీమఫల్లునులకు అడ్డంలేదని ఆమెకు 
తెలుసు. అంత అంత అవమానాలు పడ్డాక పగతీర్చుకోవాలన్నదే ఆమె ఉపదేశం. తనకు 
వచ్చిన న్యూనత, ద్రౌపదికీ జరిగిన పరాభవం కుంతి ఎప్పుడూ మరచిపోదు. 


తిక్కనగారు చిత్రించిన ద్రౌపది అఖిమానవంతురాలు. భర్తనైనాసరే అనాదరించగల 
స్వాభిమానం ఉంది. అబ్బాతవాసానికీ వెళుతున్నప్పుడు ధర్మరాజు ఇలా హెచ్చరించాడు. 
ఈ హెచ్చరికలో జౌచిత్యం ఉంది. భావి సూచనా ఉంది. 


“మన వంశంబును వృత్తం 

బును బెంపును గావజాలు పుణ్యాసతివి దు 

ర్హనులగు తులువల తలపులు 

గనుగొని యేమరక మెలగగా వలయు జుమీ!'' (విరాట. 1-110) 


“అనిన విని యాజ్ఞిసీని యనాదరమందస్మి తసుందర వదనారవింద 
యయి యతని కిట్టనియె.' (విరాట. 1-111) 


అని ఆమె చెప్పిన మాటలను తిక్కనగారు వ్రాశారు. ఇందులో అనాదరం అభఖిమానంవల్ల 
వచ్చినదే. ఇంతకూ ధర్మరాజుపైన తనకు మనసులో గౌరవం లేకపోలేదు. కీచకుడు 
వెంటపడి బాధిస్తున్నప్పుడు అర్ధరాత్రి వంటయింటికి' పోయి భీమునితో మొరపెట్టుకొంది. 
“పరుగెత్తి పోతూ ఉంటే ఆ కులపాంసనుడు వెంట తరిమాడు, అది నువ్వు చూశావు. మీ 
అన్న పెద్దతనం చూశావు. నేనేమంటాను?” అని మొదట ఈ పద్యం చెప్పింది. 


24. 'సాదరమందస్మితనదనారవిందరపై' అని పాఠాంతరం చదలువాడ సుందర రామశాస్తులువారూ, 
దండిగుంట సూర్యనారాయణ శాస్తులవారూ కలిసి వ్రాసిన 'భారతసంజీవిని' వ్యాఖ్యతోపాటు 
ప్రచురించిన శారదాంనీకా ముద్రాక్షరశాలవారి భారతప్రతి (1913)లో ఈ పాఠం ఇచ్చి ఇలా 
వ్యాఖ్యానించారు. 'సాదరమందస్మితసుందరవందన అరవింద - సాదరముతో కూడిన చిరునగవుచే 
చక్కని కమలమువంటి మోముగలది పాఠాంతరము : అనాదరమందస్కిత = ఆదరము లేమిచే గలిగిన 
చిరునవ్వుచేత యుధిష్టిరుని వాక్యమునందు అనాదరము చెప్పుట యుచితముకాదు. కావున 
బూర్వపాఠమే యుక్తము. పుట 30. సరియైన పాఠనిర్ణయానికి ఉస్మానియా విశ్చవిద్యాలయంవారు వేసే 
ప్రతికోసం వేచి ఉందాం. 


తిక్కన సోమయాజి 317 


“మీ సుభటత్వము౯ బలము మిన్నకపోవక దుస్ససేను డ 

ట్లాసభలోన నక్‌ బరిచె నంతియకాక జయద్రథుండు సం 

త్రాసభరంబు లేక నుచితం బొనరించిన జెల్లిపోయె నే 

డీసభికుల్‌ గనుంగొనగ నిట్టయితిక వగ నాకు వింతయే?'' (విరాట. 2-176) 


నిజమే. కష్టాలు ఆమెకు కొత్త కావు. ఈ కష్టాలకు మూలకారణం ధర్మారాజేనని 
ఎవరేనా అనవచ్చు. అయితే ద్రౌపది మనసులో అలా అనుకోదు. “సమస్తజన 
స్తవనీయుండగు పాండవాగ్రజు నిక్కంబ నిందించినదానంగా”'నని మరపురాని మంచి 
పద్యంలో ఇలా వర్ణించింది. 


“ఎవ్వని వాకిట నిభమదపంకంబు రాజభూషణరజోరాజి నడగు 

నెవ్వని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నొరపుగరపు 

నెవ్వని కడగంట నివ్వటిల్లెడు చూడి మానిత సంపద లీనుచుండు 

నెవ్వని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై గలలయబాకు 

నతడు భూరిప్రతాపమహా ప్రడీప - దూరవిఘటిత గర్వాంధకారవైరి 

వీరకోటీరమణిఘృ ణివేష్టికాంఘ్రి - తలుడు కేవలమర్హుడె ధర్మసుతుడు.”' 
(విరాట. 2-191) 


కట్టుకొన్న పెళ్ళాం దృష్టిలో చులకన కానంతకాలం మగవాడు ఎన్ని బాధలైనా 
ఓర్చుకోగలడు. ద్రౌపదికి అంతరాంతరాలలో భర్తలందరిమీదా ఇంతటి గౌరవం, ప్రేమ 
ఉన్నాయి కాబట్టీ పాండవులు అన్నీ నెట్టుకొచ్చారు. ఆమెకూడ ““మీ ముక్కున నూర్పుగల్ల 
నొకమూర్భుని చేబడితి౯సభాస్థలి౯' (విరాట. 2-226) అని యేడ్చింది. “మీరేమి 
సేయుదురు? దైవారంభముగాక!'' (విరాట. 2-227) అంటుంది : 


తాను పడ్డ అవమానాలన్నింటికి ప్రతీకారంగా ప్రచండ యుద్ధం జరగబోతుందని 
ఆమె ఆశించింది. ఆ ఆశ నిరాశగామారి అయిదు ఊళ్ళకు ధర్మరాజు మెత్తపడుతున్నప్పుడు 
ఆమె ఒళ్ళుమండింది. తాపం భరించలేకపోయింది. “మారట నోరిదాననయి మాటలు 
చిత్తమునందు నిల్పక ఏను కారులు ప్రైలుతాను. వినుడు. వీరిడి అయిన మానిసికి 
వివేకముంటుందా?”*2% అని పాండవులను కడగడం మొదలుపెట్టింది. ''అయిదూళ్ళు ఇస్తే 
సిగ్గులేక పుచ్చుకొని వీళ్లు ధృతరా ష్ష్రణ్జి సీవించుకొందుకు వెళ్తారు. సరే బాగుంది” అని 
మొదలు పెట్టింది. 


“అరయమి జేసి కోడ లన కప్పుడు దాసీగ జేసె నమ్మహా 
పురుషుని పాలికిం బతులు వోవగ వీరలతోన యేను జె 
చ్చెర జని కోటరంబు దగ జేయుదునో యటుగాక పాొడియై 
వరవుడ మోపి చేయుదునొ వారికి మాధవ! నిశ్చయింపుమా।! 


25. ఉద్యోగ, 3-107 


318 సమగ్రాంధ్ర సాహిత్యం 


అని యట్లుగ్గడించి - 


ద్రోవది బంధురంబున కొమ్ముడి గ్రమ్మున విడ్చి వెండ్రుకల్‌ 
దా వలచేత బూని యసితచ్చవి బొల్బు మహాభుజంగమో 
నా విలసిల్లి వ్రేలగ మనంబున బొంగు విషాదరోషముల్‌ 
గావగలేక బాష్ట్రములు గ్రమ్మగ దిగ్గన లేచి యార్తర్బా. 


గోవిందు ముందటం బెట్టి యిట్లనియె - 


ఇవి దుస్ససేను వ్రేళ్ళం- దవిలి సగము ద్రెవ్విపోయి దక్కినయవి కౌ 
రవులకడ దీరుమాటల - యవసరమున దలపవలయు నచ్యుతః! వీని. 
ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యాచేయి దొలుతగా బోరిలో దుస్ససేను 
తను వింతలింతలు దునియలై చెదరి రూపరియున్న గని యుడుకారుగాక 
యలుపాల బొనుపడునట్టి చిచ్చే యిది పెనుగద వట్టిన భీమసేను 
బాహుబలంబును బాటించి గాండీవ మనునొక వి ల్లెప్పుడును వహించు 
కట్టీవిక్రమంబు గాల్పనే యిట్లు బ- న్నములు వడిన ధర్మనందనుండు 
నేను రాజరాజు పీనుంగు గన్నార- గానబడయమైతిమేని గృష్ణ! 


నెట్టన యిట్టియల్క మదినిల్పితి రక్కెసతాల్మి జిచ్చొడిం 
గట్టినయట్లు పెద్దయునుగాలము దీనికి నారు టెన్నడుం 
బుట్టదు దుష్టునిగ్రహము పూని జగంబులు గాచునట్టి తో 
బుట్టువు నీవు దేజమున బొల్చిన భర్తలు గల్ల నచ్యుతా!'' 
(ఉద్యోగ. 3-112 నుండి 118) 


ద్రౌపది హావభావచేష్టలు అన్నీ కళ్ళకు కట్టినట్లు తిక్కనగారు చిత్రించారు. 
క్రొమ్ముడి క్రమ్మున విడ్చి ఎడమచేత్తో పట్టుకుని కృష్ణుని ముఖంముందు పెట్టి చూపించడం, 
“ఈ వెండ్రుకలు పట్టి ఈడ్చిన దుశ్శాసనుని ఒళ్ళు ఇంత, ఇంత, ఇంత ముక్కలవడం 
చూడా'లని అరచేతిలో పెట్టి బొటనవ్రేలు క్రమేపీ కొనగోళ్ళదాకా వెళ్ళడం కళ్ళముందు 
బొమ్మ కడుతుంది. తిక్కనగారిది అమోఘమైన సృష్టి 


అటువంటి పరిభవదుఃఖిత అయిన ఆడబడుచును చూశాక ఎంత జగంబులు ఏలే 
తోబుట్టువైనా సంధి ఎలా పొసగనిస్తాడు? ఆమె రాజరాజు పీనుగును కన్నారా చూడాలని 
నిశ్చయించింది. కృష్ణుడు తనకు తెలిసిన రాజనీతినంతా ఉపయోగించి రెండు పక్షాలనుంచీ 
యుద్ధం ప్రకటింపజేశాడు. తిక్కనగారు తమకు తెలిసినంత రాజనీతినీ ప్రయోగించి 
ఉద్యోగపర్వాన్ని సంభాషణజణైలిలో అనన్యంగా రూపొందించారు. 


అయిడే తిక్కనగారు కృష్ణుని పాత్రను చిత్రించడంలో లోటు వచ్చిందని కొందరు 
అధీప్రాయపడుతున్నారు. దేశిరాజు భారతీదేవిగారు ఇలా వ్రాశారు : (కృష్ణుడు 


తిక్కన సోమయాజి. 319 


హస్తినాపురం వెళ్ళాక దుర్యోధనుని ఇంటికి వెళ్ళి కుశల ప్రశ్నలు వేసి విదురుని ఇంటో 
భోజనానికి వెళ్ళాడు) “ఈ సందర్భమున సుయోధనుడు వంటకము చేయించితిననియు, 
తన యింట భుజింపు మనియును కోరగా నందులకు కృష్ణుడియ్యకొనకుండుటచే 
సుయోధనుడు కారణమడుగగా కృష్ణుడు తాను పగవాడననియు, పగతుర యింటిలో 
కుడుచుట కూడదనియు కట్టెవికిచి పొయిలో పెట్టినట్లు మాట్లాడెను. ఇట్టు లలౌక్యముగా 
మాట్లాడుట చూడ రాజకీయ చతురత కాదేమోనని తోచుచున్నది. రాయబారమునకు 
ముందుగానే “నీవు దురాగతుడవు, పగతుడవు నీ యింట కుడవ” నని నిర్మొగమాటముగ 
చెప్పుట కృష్ణునివంటి రాజకీయతంత్రజ్ఞునకు తగినటువంటిదా అను సందియమునకు 
తావొసగుచున్నది. తిక్కన కవియేగాక మంత్రియు, రాజ్యతంత్రజ్ఞుడు కూడ వై యున్నాడు 
కదా! అట్లు చిత్రించుట కేమైన మంచి కారణమున్నదేమో ఊహాతీతము''2* 


నిజానికి ఇందులో సూక్ష్మమైన రాజనీతి ఉంది. దుర్యోధనుడు కృష్ణుణ్ణి భోజనానికి 
ఉండమన్నాడు. కృష్ణుడు “వద్దులే' అన్నాడు. దుర్యోధనుడు కారణం చెప్పమన్నాడు. కృ 
ష్టుడు “దూత లెందు దొలిదొలి గుడువం గొనగట్ట దొడగుదురె? వచ్చిన కార్యము దీర్చి 
పిదప జీయుండెల్లక్‌.'' (ఉద్యోగ ౩-218) కృష్ణుడు దూతల నీతిని చెప్పాడు. దుర్యోధనుడు 
వినలేదు. “కార్యం తీరుతుంది, తీరకపోతుంది. దాని సంగతి అప్పుడు చూచుకోవచ్చు. 
ఇప్పుడు 'ముకుద్రాట గాలు గ్రువ్వనేల కమలనాభ!' దీనికి కారణం నాకు తెలిసినదేదీ 
లేదు.” అన్నాడు. ఇంతపట్టు పట్టాడు కనక కృష్ణుడు చెప్పాడు. ““తేటపరుపవలయునేని 
విను''మని చెప్పాడు. తాను పాండవుల దూతగా వచ్చాడు. దూత నూటికి నూరుపాళ్ళు 
తన తరపువాళ్ళ మనిషిగా వుండాలి. 
“పరనృపతులు పుత్తెంచిన 
పరవస్తుచయము ముట్టవలవదు విషదు 
స్తరమంత్ర యంత్రమాయా 
పరిశుష్కాస్పదము లగుట బార్థివు డర్ధిన్‌.”' 
(శివదేవయ్య పురషార్థసారం. సకలనీతి. 271) 


అని రాజనీతి. రాజులాగే రాజదూతకూడ పరుల యింట భుజింపగూడదు. అందుకీ 
పట్టుపట్టి అడీగేదాకా కృష్ణుడు చెప్పలేదు. తాను పాండవుల పక్షాన వచ్చాడు. వాళ్ళకు 
ఏవిధమైన అన్యాయం జరిగినా సంధి పొసగదని ముందే చెప్తున్నాడు. తాను 
మొహమాటపడేది కూడ లేదని హెచ్చరిక. దుర్యోధనుడు వేసిన ఎత్తుకు ఇది పై ఎత్తు. సంధి 
పాసగదని సభలోకి వెళ్ళడానికి ముందే తెలుసు. విదురుని ఇంట్లో ఆదిలోనే చెప్పి వేశాడు. 

“ఎరుగుదు నేను సుయోధను 

కొరగామియు, నతనితోడ గూడిన నృపులం 

దరు బగ మనమున నిడికొని 

యరుముటయును, సంధి పొసగదనియు మహాత్మా!” (ఉద్యోగ. 3-242) 
౫. 'కవిత్రయ కవితారీతులు - తరువాతి కవులపై వారి ప్రభావము' పుట 57. 


320 సమగ్రాంధ్ర సాహిత్యం 


అయినా, 
“చుట్టములలోన నొప్పమి పుట్టినప్పు 
డడ్డపడి వారితోడ గొట్లాడియైన 
దాని నుడుపంగ జొరకున్నవాని గ్రూర 
కర్ముడని చెప్పుదురు కర్మకాండవిదులు.”” (ఉద్యోగ. 3-242) 


కాబట్టి రెండుపక్షాల వాళ్ళకూ ఇంతి గావించడానికి ప్రయత్నిస్తానన్నాడు. శాంతి 
కాలేదు. ఘోరసంగ్రామం జరిగింది. తిక్కనగారు యుద్దాలలోని బీభత్సాన్ని చూసి 
భయపడే భీరువులు కారు. ఆయన చమూపతి. దండాధీశుడు. అందుకే యుద్ధాలను సైతం 
రమణీయమైన ప్రకృతి దృశ్యాలతో పోల్చి వర్ణించారు. “తొట్టితొట్టి యెడనెడ మడువులు 
గట్టు శోణితంబు నీళ్ళునందుబడి తేలాడు. వెలి గొడుగులు పుండరీకంబులును, 
వింజామరలు మరాళ పుంజంబును నై కొలంకుల చందంబు నొంద వాని కెరగెడు కొదమ 
తుమ్మెదపదువుల పగిది దొరగు నాఖండ లతనయఖండిత పరవీర కాలాయసనారాచ 
శకలంబుల వలనను, గిరీటి శరపాటవ పరిస్ఫో టితరిపుకపాలగళిత మస్తిష్కపలల పంకంబు 
నను నలుదెసల నంతంత గదియం జాగిపడియున్న కృత్తకచరణంబులను, వెదపదనికి 
రొంపి గలంచి వరుజులు పదిలంబుగా నమర్చిన కేదారంబు తెరంగు దోచుటకు వీడై 
చతురహలికుండు సల్లు పరువంపు మొలకల చెలువున బెల్లుడుల్లు ఫల్లునాశుగసంతాడన 
వికీర్ణ శత్రుశేఖర వజవ్రజంబుల వలనను సంగ్రామం బథిరామంబయ్యును 
ఘోరప్రకారంబయ్యె'' అని విరాటపర్వంలోనే (5-60) వర్ణించారు. యుద్ధపంచకంలో 
వర్ణనలు ఇంకొ 'అభిరామాలు.” 


యుద్ధభూమిలో అలసిపోయిన యోధులు ఏనుగుల కుంభస్థలాలపై నిదురించారట: 
దానిని ఇలా వర్ణించారు ; 


''తరుణల కుచములపై రతి 
పరవశులై యొరగు పతుల పగిది సమరసం 
భరితశ్రమమున నిద్రిం 
చిరి కరికుంభముల జెంది చెన్నుగ జోదుల్‌.'' (ద్రోణ. 5-273) 
స్త్రీల వక్షోజాలను ఏనుగుల కుంభస్థలాలతో పోల్చి వర్ణించడం కవి సమయం. 
తిక్కనగారు యుద్ధభూమిలోని ఏనుగుల కుంభస్థలాలను తరుణీకుచకుంభాలతో 
పోల్చారు. యుద్ధవర్ణ్గనలో ఇటువంటి చెమకులు చూపిస్తేగాని కథ రక్తికట్టి ముందుకు 
సాగదు. 
భారత వీరులంతా కసిగా యుద్ధం చేసినవాళ్ళే, ఒళ్ళు తెలియకుండా శత్రువులను 
సంహరించిన వాళ్ళే. సౌప్తిక పర్వంలో కృపాచార్యుడూ. కృతవర్మా మరీని వాళ్ళు 
రాక్షసావేశ సంభృత (క్రౌర్యులయ్యారు. శరణుచొచ్చినవాళ్ళను సైతం పట్టుకొని నరికి 
ప్రోగులుపెట్టారు (సౌప్తిక 1- 198). అయితే మర్నాడు '“మున్ను రాక్షసావేశంబునంజేసి నీచ 


తిక్కన సోమయాజి 321 


పరాక్రమంబు లాచరించి తదనంతరంబ తెలిసీ యారధికవరులు వగం బొగులు 
చున్నవారు.'” (సౌప్తిక 1-204). 


రాక్షసావేశంలో యుద్ధం చేసినవాళ్ళలో భీముడు ప్రథముడు. విరాట పర్వంలోనే 
కీచకుణ్ణి చంపిన చంపు సామాన్యంది కాదు. 


“వికృతపు జావు సంప మది వేడుక వుట్టిన గిట్టిపట్టి మ 

స్తకమును దీనదీర్హ భుజశాఖలు బాదయుగంబు మేనిలో 

నికి జొర నుగ్గుగా దురిమి నించిన క్రంతల తిత్తియైన కీ 

చకు ధరణీస్థలీం జదిపి చక్కని ముద్దగ జేసె దుష్టుడై.”' (2-353) 


భీముడు ఇది దుష్టుడై చేశాడని తిక్కనగారు కచ్చితంగా చెప్పనే చెప్పారు. ఇక 
దుశ్శాసనుణ్ణి చంపిన విధం దారుణం; అమానుషం. “ఆ సభలోన గొన్న బుణమంతయు 
నీగగ గంటి వడ్డితో”' అని ఘోర విహారం చేసి 


"ఏ నురము వచ్చి నెత్తురు - తేనియ యిదె ద్రావెదం గదిసి నను గడీమి౯ 
మానుప దిక్కు గలిగిన౯-రాని మ్మెలుగింపు మీ మొనం గలవారిక౯. 


అనీ పెలుచం బలికి కురారంబు వెరికి యతని మొగంబు మీద జిలిపించి, 


నరసింహుం డసురేంద్రు వ్రచ్చుకరణిక రౌద్రం బుదగంబుగా 
నుర మత్యుగ్రత జీరి క్రమ్ము రుధిర మ్ముల్తాసియై దోయిటక 
వెరవారం గొని త్రావు మెచ్చు జవికిక మేనుక్‌ మొగంబుక్‌ భయం 
కరరేఖం బొరయంగ జల్లికొను నక్కొరవ్యు జూచుం బొెరి౯్‌ 


ఇట్లు దారుణభంగిం బ్రతిజ్ఞాకరణ పూరణం బాచరించి - 


తల్లి చన్నుల పా లేను ద్రావ నెట్టు 

లాననే పలు తెరగుల తేనియలును 

ఖండశర్కరతోడి దుగ్ధంబు లనభ 

వింపబడవే యవియు నింత యింపుగావు. '' (కర్ణ 3-212 నుండీ 216) 


దోసిటితో వెరవార త్రాగి, రుచికి మెచ్చుకొని, ఒంటిమీదా మొఖంమీదా చల్లుకొని, 
“నేను ఇంతకుముందు త్రాగినవేవీ ఇంత రుచిగా లేవని రాక్షసంగా ఆ సమయంలో 
పలికిన భీముడు తాను చేసిన పనికి సిగ్గుపడ్డాడు. స్త్రీ పర్గుంలో గాంధారి ఇలా అడీగింది: 


“వైరి నని జంపుదురుగాక వ్రచ్చి నెత్తు 

రెత్తికొని క్రోలు క్రూరాత్ము లెచటనైన 

నెన్నడేనియు గలిగిరే యీవుదక్క 

నది వృకోదర! వృకవిధ మసురభంగి."” (స్త్రీ 1-162) 


322 సమగ్రాంధ సాహిత్యం 


దానికి భీమసీనుడు ఇలా అన్నాడు: 


“ఆ సభలోని కట్లు ద్రుపదాత్మజ దా 

గాసిగ నీడ్చి వల్వలొలువగా గినుకం 

జేసిన బాసకై పెదవి జేర్చితి దు 

శ్ళాసను శోణితం వీది నిజం బరయ౯."' (స్త్రీ 1-164) 


ప్రతిజ్ఞకోసం పెదవిని చేర్చానన్నాడు. సైనికులను భయపెట్టడానికి ముఖానికి 
పూసుకున్నానన్నాడు. '“ఆ రెండు పనులకై యట్లు ద్రావుటగా నటించితింగాని 


అన్యజనముల శో ణితమైన ద్రావు 

టధిక పాతకమని విందు ననుజు రక్త 

మాన నేనంత వెళ్టీనే? యంతపాప 

కర్ముడనె? తల్లి! యంత నిష్కరుణమతినెః?'' (స్త్రీ 1-168) 


ఫీముడు చెప్పిన సమాధానానికి గాంధారి తృషప్పిపడిందో లేదోగాని తెలుగు 
పండితులు ఒప్పుకున్నారు '' భీముడు ప్రతిజ్ఞానిర్వహణార్థము రాక్షసరూపమును బూనెనే 
కాని రాక్షసుడు కాలేదు. .- రక్తమును బెదవిని జేర్చెనేగాని యాస్వాదింపలేదు. 
సుక్షత్రియవీరుడగుట నధర్మయుద్ధమునకు గడంగలేదు. అశ్వత్థామ అట్లు కాదు” అని 
భూపతి లక్ష్మీనారాయణరావుగారు వ్రాశారు. 


అశ్చత్థామ వింతపాత్ర, దుష్టచతుష్టయంలో మిగతా ముగ్గురూ ఉన్నంతకాలం 
ఇతడు సూటిగా వాగ్వాదం చేసినవాడే. ప్రతిఘటించినవాడే. తన రాజు దుర్మార్గపు చావు 
చచ్చేటప్పుడు తాను ఒక్కడూ పగతీర్చుకొని స్వామిభక్తిని ప్రదర్శించాడు. అశ్వత్థామ 
సౌప్తికపర్వంలో ఆ రాత్రి చేసిన వీరహోమం - ఆ శపహారం తిక్కనగారి కాలంలోని వీర 
శైవమతాన్నీ పరోక్షంగా ప్రతిబింబిస్తుంది. 

“ఏ నీయాపద గడిచిన - నానా భూతోపహార-నవ్యార్చన నీ 

శానుని బ్రీతుం జేసెద - బూని ప్రమథగణము నన్ను బొగడునటులుగళ.”' 

(సౌప్తిక. 1-114) 

అని మనసులో మొక్కుకున్నాడు. అతని ముందు ఒక వేది తోచింది. అందులో జ్వాల 
వెలిగింది. అశ్వత్థామ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ఇలా అన్నాడు : 


“తెర గెట్టిదియో నా మది - నెరుగ మదాత్మోపహార మిచ్చెద నీకుం 
గరకంఠ। వరము నాకు బ-గర బరిమార్చంగ శక్తి గలుగుటయ చుమీ!'” 
(సౌప్తిక. 1-121) 


27. ‘భారతము - తిక్కన రచన' వుట 9. 


తిక్కన సోమయాజి 323 


అని మంటలో ఉరికాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ పద్యాల మధ్య ఒక సుదీర్ణమైన 
వచనం ఉంది. అందులో శివ 'గణాడంబరం' ఒకటి కనబడుతుంది. వాళ్లు ' “మాంస 
రుధిరంబుల బూర్జంబులగు కపాలంబుల గరతలంబులంగొని యాభీలంబులగు భక్షణ 
పానంబు లాచరించుచు... సౌప్తిక వ్యాపార ఘోరత్వంబు గనుంగాని వినోడించుటకు'' 


వచ్చారు. (సౌప్తిక. 1-116) 


ఈ సౌప్పికపర్వంలో విలక్షణత్వం ఉంది. అంతకుముందు ఏ పర్వంలోనూ చెప్పని 
మహాస్రగ్గరలు 14 తిక్కనగారు ఇందులో చెప్పారు. ద్రౌపది కుమారులలో ఒక్కొక్కరినీ 
అశ్వత్థామ చంపుతున్నప్పుతు ఒక్కొక్క మహాస్రగ్ధర వ్రాశారు (సౌప్తిక. 1-181, 183, 185, 
187, 189). ఇప్పటిదాకా విలక్షణ ఛందస్సులమీద అట్టే దృష్టిని పోనివ్వని తిక్కనగారు, ఈ 
పర్వం నుంచి పోషవృత్తాలను వాడడానికి మొదలుపెట్టారు. స్త్రీ పర్వంలో రకరకాల 
ఛందస్సులు వ్రాశారు. స్త్రీ పర్వంలో అరుదైన విశేష వృత్తాలను వాడడమేకాక ఎప్పుడూ 
వాడే - ఉత్పలమాల. చంపకమాల, మత్తేభం, శార్దూలం వంటివి వాడకపోవడం 
గమనించతగ్గది. మహాస్రగ్గర స్రగ్ధర కూడ స్త్రీపర్వంలో వాడలేదు. వ్రాసిన మొత్తం 
గద్యపద్యాలలో కందాలు ఎక్కువ. 

ఇన్ని రకాల ఛందస్సులు వ్రాసినా తిక్కనగారు కందాలపై ప్రభుత్వాన్ని నెరపినట్లు 
లోకం చెప్పుకొంటుంది. “నన్నయగారి సీసపాదముల చివర భావముగాని, భాషగాని 
సామాన్యముగ నాగక తరువాతి పాదమునకు సాగిపోవును. తిక్కన సీసపాదములు 
నాల్లును చివర కాగిపోవును'' అని కొందరు అధిప్రాయపడతారు.?ీ కాని ఇది సర్వత్రా 
కాదు. కథ చెప్పేటప్పుడు తిక్కనగారు నన్నయగారిలాగ గునుగు సీసాలు వ్రాయక 
పోలేదు. వర్ణనలలో నన్నెచోడునిలాగ విరుగుల సీసాలు వ్రాశారు. తిక్కనగారు 
బంధగర్చకవిత్వాలు ఏమీ చెప్పలేదు. 


““అగునన గొమ్మయ తిక్కడు 

జగతి నపూర్వార్థశబ్ద చారుకవితమై 

నెగడిన బాణోచ్చిష్టం 

జగత్రయం బనిన పలుకు సఫలం బయ్యెక్‌.” (దశకు. 1-89) 


అని కేతన చెప్పినట్టు ముందు మనం చెప్పుకొన్నాం. అపూర్వార్థ శబ్దచారుకవితలో 
తిక్కనగారు వాడిన జాతీయాలు, సామెతలు మొదలైనవి కోకొల్లలు. వారు తెలుగుదనాన్ని 
పూర్తిగా ఒంటపట్టించుకొని ప్రతిపద్యాన్ని జాత్యమైన తీరునే వ్రాశారు. పాతపడ్డమాటలు 
వారికీ గిటవని ముందు తెలుసుకొంటాం. జాతిజీవనంలో ఉండే భాషను - సజీవభాషను 
వారు గ్రంథస్థం చేశారు. అది ఆనాటి శిష్ట్యావహారికం. అందులోని నుడికారపు 
తీయదనం కొంత చూద్దాం. 


28. శిష్టా రామకృష్ణశాస్త్రిగారు - "ఆంధ్రవాబ్బయ చరిత్ర సర్వస్వము' సంపుటము 1 పుట 409. 


324 


సమగ్రాంధ్ర సాహిత్యం 
తిక్కనగారి సామెతలు, జాతీయాలు 


నీరు గవిసియున్న నిప్పుబోలె (విరాట. 1-228) 

అందని మ్రూకుల పండ్లు కోయదలచుట (విరాట. 2-58) 
పిడుగుపడినవాని గొరవిం జూడిన తెరంగున (విరాట. 2-103) 
బెబ్బులి యున్న పొదరిలు సొచ్చులేడి చందంబున (విరాట. 2-112) 
ఆడుకూయు ఆలకూయును లాతివారికైన అరయవలయు (2- 177) 
కాదు కూడదన (విరాట. 2-257) 

కయ్యమునకు గాలు ద్రవ్యకున్న (విరాట. 3-110) 

ఓహరి సాహరి నుయ్యాలచేరుగా (విరాట. ౩3-165) 

నివురుగవిసిన మెరయని నిప్పువోలె (విరాట. 4-75) 

పెన్నిధీగన్న పేదచందంబున (విరాట 4- 149) 

మంటలో మిడుతలు సాచ్చినట్టయిన (విరాట 5-3) 
వేల్చువచ్చినయట్ల మేనువొంగ (విరాట. 5-40) 

ఏనుగునకు సిళ్ళు నూపినట్లు (విరాట. 5-81) 

నీరు పైగవిసిన నిప్పులట్ల (విరాట. 5-351) 

కయ్యంబునకు గాలు ద్రవ్యుచునుండె (ఉద్యోగ. 1-225) 

క్షీరోదక వృత్తి (ఉద్యోగ. 1-263) 


' మడుగుచీర యందు మసిందాకినట్లు (ఉద్యోగ. 1-295) 


పిల్లిపట్టిన యీరువు (ఉద్యోగ 2-25) 

అరచేత ప్రాణంబులిడి (ఉద్యోగ 2-128) 

చిచ్చునకు దోడు గరువలి వచ్చుగతి (ఉద్యోగ 2-191) 

మంటలో మిడుతలుద గ్రవృత్తి నురకదలచినట్లు (ఉద్యోగ. 2-220) - 
కయ్యమునకు గాలుద్రవ్వు (ఉద్యోగ. 2-226) 

ఉల్లిపట్టుమూటలు (ఉద్యోగ. 2-242) 

నేవోసిన యగ్నిభంగి (ఉద్యోగ 2-243) 

మున్నీరు సౌచ్చిన యేరుల చందంబున నడంగిపోవుట (ఉద్యోగ. 2-265) 


విరిగిన బార సాపవచ్చునే. (ఉద్యోగ. 2-284) 
డెందాన చెయి పెట్టుకొని నిద్రించుట (ఉద్యోగ. 3-19) 
అగ్గి చల్లనగుట (ఉద్యోగ 3-52) 


తిక్కన సోమయాజి * 325 


క్షీరోదకగతి (ఉద్యోగ 3-258) 

ఆకొని ముసిండిదినిన గ్రొవ్వు లావుగలుగునయ్య। (ఉద్యోగ. 3-333) 
శ్రీరా మొకా లొడ్డినవారి విధమ (ఉద్యోగ 3-343) 

మంటపై వావిరిగమ్ము నాశలభవర్గము చాడ్చున (ఉద్యోగ. 3-398) 
కంటికిన్‌ రెప్పయుబోలె (ఉద్యోగ 4-114) 

నూతి కప్పవిధమున (ఉద్యోగ 4-196) 

పాము బొదివి పడదిగిచిన చీమల గమియట్ల (ద్రోణ. 1-85) 
ఉరిసిన పుండుల నుప్పుపెట్టుట (ద్రోణ. 5-358) 

కొంగున నగ్ని దాచినట్లు (స్త్రీ 2-179) 

కన్నులు చల్లగ (నిర్వచన. 2-9) 

నిధి నిరుపీదవాడు గన్నట్లు (నిర్వచన. 2-81) 

చెవులుపట్టి యాడించు (నిర్వచన 4-22) 

పులిమీసల నుయ్యాలలాగి (నిర్వచన 6-11) 

సిరివచ్చిన మోకాలు నూపువారుం గలరే (నిర్వచన. 6-70) 
నడికంటే చావుమేలు (నిర్వచన. 8-119) 

పాలతోడ విషం బిడుపగిది (నిర్వచన. 9-3) 


తమ రెండు మహాకావ్యాలలోనూ తిక్కనగారు ఇంత చక్కని జాతీయాలను, 
నుడికారపు సొంపులను చూపించినా ఆనాటి సాహిత్యలోకంలో సజీవ భాషను 
వాడనివాళ్ళు ఎక్కువ ఉన్నట్టు కనబడతారు. నన్నెచోడుడు మొదలుపెట్టిన కుకవి నింద 
ఒక విధంగా మేలుచేసిందనే చెప్పాలి. తిక్కనగారు కూడ కుకవి నింద భారతంలో 
చేయకపోయినా నిర్వచనోత్తర రామాయణంలో చేశారు. దీనివల్ల ఒక లాభం కలిగింది. 
ఆనాటి సాహిత్య వ్యవస్థ మనకు తెలుస్తున్నది. 


నిర్వచనోత్తర రామాయణం అవతారికలో తిక్కనగారు తమ కాలంనాటి సాహిత్య 
వాతావరణాన్ని చక్కగా విశదం చేశారు. ఆనాడు కవులు విచ్చలవిడిగా, చిత్తం వచ్చినట్లూ 
వ్రాసేవారు కాబోలు! కుకవులనూ, దుర్చాటులనూ తిక్కనగారు ఒక కోవలోవాళ్ళుగా 
జమకట్టారు. ఈ రెండు తెగలవాళ్ళూ పలుకుల పొందు లేక, రసభంగం చేస్తూ, పాతబడ్డ 
మాటలలో తమ నేర్పు చూపిస్తూ, ఎక్కడా హృదయాన్ని వికసింపజేయలేక, ఏదీ కాని 
పద్ధతిలో పొంగిపోతూ లోకంలో నవ్వులపాలు అవుతారట. తెలుగులో కవిత్వం 
చెప్పదలచిన కవులు అర్జానికి తగిన మాటలు తీసుకోక యతిప్రాసల కోసం మొత్తం పులిమి 
వదిలిపెట్టివేసివారు. సంస్కృత శబ్దంతో కొందరు తెలుగు పలుకుబడి కలుపుతున్నప్పుడు 
ఆ భాషలోని లింగవచనాలకూ, ఈ భాషలోని లింగవచనాలకూ భేదం కనబడేది. 


326 సమగ్రాంధ్ర సాహిత్యం 


కృతిలో ఇలా ఖెదించకుండా ఉంటే బుధజనం మెచ్చుకొనేది. జాతీయం కాని శుద్ధ 
సంస్కృతాన్ని ఆరోజుల్లో కవిత్వంలో చొప్పించేవారు కాబోలు. పాల్కురికి 
సోమనాథుడు వృషాధీప శతకంలో కొన్ని మణిప్రవాళ రచనలు చేశాడు, ఆ కాలంలో అవి 
చాలా ప్రచారంలో ఉండబట్టే అలా రచించి ఉంటాడు. 


““అనయము జేతులందు భవదంఘిసరోజయుగం నమామి నె 

మ్మనమున సంస్మరామి యను మాటల ని౯ వరివస్కరోమహ 

మృనుచు మణీప్రవాళమున నంకనసీయుదు భక్టలో కహృ 
ద్వనజవిహారలోల బసవా బసవా బసవా వృషాధిపా! 50 


అరశుగిరిప్రసాద ముదయానె భవద్గుణవర్ణ సల్ఫి నా 

కొరువనినే స్మరామి సురయేశ్వరురే గణవర్మ యంచు ని. 

ట్ల రుదు మణీప్రవాళమున నంకనసీయుదు నిన్ను మన్మనో 
వరకరుణావిడియ బసవా బసవా బసవా వృషాధిపా! 60 


వాయువు వొందు యీవిగతవావ అమాపరహంబభా (+?) 

న్యాయవిధేయ మీశతరియన్యనబాణు కళాభిదంచు వా 
గ్దేయమణీిప్రవాళమున దెల్లము నిన్ను నలంకరింతు డే 

వా యమిబ్బృందవంద్య బసవా బసవా బసవా వృషాధిపా!” 61 


ఇటువంటి మణిప్రవాళ రచన ఉండబట్టి శుద్ధసంస్కృతి వ్యాకరణబద్ధమైన ఆ 
విభక్తులు, క్రియలు మొదలైనవి తెలుగులో ఉండరాదని కేతన తన ఆంధ్రభాషా 
భూషణంలో నిషేదించవలసీ వచ్చింది.*ి 


ఇవాళ మనం ఇంగ్లీషు మాటలను తెలుగులో వాడేటప్పుడు కూడ తెలుగు 

మర్యాదలను పాటించే వాడుతున్నాం. 'ఆరెంటు'గా అంటాంగాని “అరెంటీ'గా అనం. 
టి క గా 

“పక్షిఖిః అనే మాటకు 'పక్షులు' అని తెలుగు బహువచనం ఎలా వాడుతున్నామో అలాగే 

“బసెస్‌' అనే మాటకు “బస్సులు' అని వాడుతున్నాం. “రెండు బస్సులు తప్పాయి" 
అంటాంగాని “రెండు బసెస్‌ తప్పాయి' అనం. : 


లోకోక్తులలాగా, జూతీయాలవలె బహుళ ప్రచారాన్ని పొందిన “శుభస్య శీఘ్రం, 
'ఆలస్యా దమృతం విషం' వంటి కొన్నింటిలోనూ సంస్కృత విభక్తులను తెలుగువాళ్ళం 
వాడుకొంటున్నాం. తిక్కనగారి కాలంలో చిత్తం వచ్చినట్టు సంస్కృత ఫక్కీలో తెలుగు 
రచన చేసీవారు కాబోలు. పండితారాధ్యుడు తన కందాలలో శ్రుతిస్మృతి పురాణాలలో 
నుంచి సంస్కృతోదాహరణాలను వందలకు వందలు చొప్పించేవాడు. అతని రచనలను 
చూశాక ఇతరులు మణిప్రవాళ రచన కూడ చేసేవారు కాబోలు. లేకపోతీ కేతన అలా 
నిషేధించవలసిన అవసరం లేదు. ఈ మణి ప్రవాళ రచన జాతీయం కాదు. అందుకే 


29. పద్యం నెం. 29, ౩0 


తిక్కన సోమయాజి ' 327 


తిక్కనగారు ““జాత్యముగామి నొప్పయిన సంస్కృత మెయ్యెడ జొన్చ"'నని శపథం 
చేశారు.30 


'ఒప్పయిన సంస్కృతం' అని తిక్కనగారు చెప్పిన దానికి పై విధంగానే మనం అర్థం 
చెప్పుకోవాలి. వారు సుదీర్హమైన సంస్కృతసమాస రచన నిర్వచనోత్తర రామాయణం 
లోనే చేశారు. చూడండి. 


““నిరుపమరణకేళీ నిర్దళదైకరిధా త్రీ 

వరతనుగళితాసృ గ్వారిపూరావగాహా 

దరభర పరిఖోలద్యాతుధానాంగనాని 

ర్పర మదమధుర స్తోత ప్రసన్నాత్ముచేత౯'' (నిర్వచన. 4-101) 


పద్యమంతా ఒక్కటే సమాసం. అంతా సంస్కృతమే. ఆఖర్న ఉన్న “చేత౯' అనే 
ప్రత్యయం, దాని ముందున్న 'ఉ'గామం తప్ప తెలుగుతనం ఏదీ లేదు. 'ఒప్పయిన 
సంస్కృతం జొన్పను' అని శపథం చేసిన తిక్కనగారు ఇంత సమాస కల్పన చేశారంటే 
వారి ఉద్దేశంలో ఒప్పయిన సంస్కృతం “వృక్షేణ దక్షాయ పక్షిభిః?' లాంటిది. ఇలాంటి 
రచన తిక్కనగారిలోనూ లేదు: వారి ధర్మమా అని తెలుగు సాహిత్యంలోనూ లేదు. 
తిక్కనగారి రచనలు ప్రచారంలోకి వచ్చాక మణిప్రవాళ రచన తెలుగులో అంతరించింది. 


ఆ రోజులో కవినామధారులు తెలుగులో కవిత్వం చెప్తున్నప్పుడు యతి ప్రాసలు 
వాడక తప్పదు కనుక, ఆ నియమాలను పాటించడానికి అర్థంలేని వ్యర్థపదాలను ఆ 
స్థానాలలో వాడి ఎలాగో కిట్టించి సరిపెట్టుకొని సంతృప్తిపడేవారనీ, దీనిని తిక్కనగారు 
గర్లించారనీ, యతిప్రాసల స్థానంలో అర్థవంతమైన మాటలే వాడాలనీ చెప్పారు. చూడండి 
ఆ పద్యం. 

“తెలుగు కవిత్సము చెప్పం 
దలచిన కవి యర్ధ్థమునకు దగియుండెడు మా 


టలు గొని వళులుం బాసం 
బులునిలుపక యొగినిబులిమి పుచ్చుట చదురే?”* (నిర్వచన 1-7) 


తిక్కనగారికి ముందు నన్నయగారి కాలం నుంచీ మనకు చక్కని కవిత్వం లభిస్తూనే 
ఉంది. వాటిలో యతిప్రాసలు లేనివి ఆట్టే లేవు. లేనేలేవు అని చెప్పవచ్చు. అయినా 
తిక్కనగారు ఇలా 'తెలుగు కవిత్వం చెప్పదలచిన కవి యతులు, ప్రాసలు పెట్టక పులమడం 
బాగుంటుందా” అని ప్రశ్నించడం వల్ల ఆ కాలంలో యతిప్రాసల విషయంలో కక్కుర్తిపడే 
పరిస్థితి ఏదైనా వచ్చిందేమో! “శుద్ధ సంస్కృతం చొప్పించను' అనే ప్రతిజ్ఞతోపాటు 
తిక్కనగారు ఇంకొక శపథం కూడ చేశారు. ' “ప్రాసము ప్రకారము వేరగు నక్షరంబుల౯ 


30. నిర్వచన. 1-14. 


328 సమగ్రాంధ్ర సాహిత్యం 


శ్రుత్యనురూపమంచు నిడ''నన్నారు. ఇలా రెండూ ఒక్కలాగే ధ్వనిస్తాయని వేరే వేరే 
అక్షరాలను ప్రాసలలో వాడడం ఇంతకన్నా గతి లేదనే దుస్థితిని తోపింపజేస్తుందట. 
'రోకారానికి బండిరా ప్రాసగా వాడడం, ఒత్తక్షరాలకూ, ఒత్తులేని అక్షరాలకూ ప్రాసమై త్రిని 
చూపించడమూ ఆనాడు మొదలైంది కాబోలు. దీన్ని గర్హిస్తూ తిక్కనగారు ఇటువంటి 
శపథం చేసి ఉత్తర రామాయణం రచించారు. కృతి ఎలా చేయాలో ఇలా చెప్పారు : 


““భూరివివేకచిత్తులకు బోలు వనం దలపుక దళంబుల౯ 

సౌరభ మిచ్చు గంధవహు చందమునం బకటంబుచేసి యిం 

పారెడు పల్కులం బడయ నప్పలుకుల్‌ సరిగ్రుచ్చునట్లుగా 

జేరుపనేరగా వలయు జేసెద నే గృతి యన్నవారికి౯"'. (నిర్వచన 1-5) 


ఒప్పయిన సంస్కృతాన్ని నిషేధించినట్లే తప్పయిన తెలుగును కూడ వాడకూడదని 
కేతన తన అంధ్రభాషాభూషణంలో చెప్పాడు. ఏయే పదాలు గామ్యాలో చెప్పి అలాంటివి 
కవుల గంథాలలో ఎవరూ ఒప్పరు అన్నాడు. 


““పంచాకుమయ్యా తోపించాకుమయ్యా వా 
టీ దెచ్చుతారు మమ్మూదలించి. '*3! 


మొదలైన దీర్హాలు ఆనాడు పాటలో, మాటలో పామరులు వాడేవారు కాబోలు. 
శిష్ణులు కూడా వాడేవారేమో తెలియదు. తన కాలంనాటి శిష్టవ్యావహారికాన్నే తిక్క నగారు 
స్వీకరించినట్లు చెప్పవచ్చు. కేతన నిషేధించిన దీర్దాలలో చేరుతుందేమో అనే అనుమాన 
మున్నా ఈ ప్రయోగం తిక్కనగారిలో కనబడుతుంది. 


““అనుపమసత్యవిస్ఫురణ నాడినమాట 'మతాకు' మన్న నీ 
యనుజుల నల్వురం. గడుపు యర్జునుచేతకు సమ్మతించితి౯.'' 
(భారతం. ఉద్యోగ. 4-70) 


ఇవి కుంతి కర్లునితో చెప్పీ మాటలు. తిక్కనగధారు చెప్పారు గనక 'మలాకు' వంటి 
ప్రయోగాలకు గతి కల్పించాలి, తిక్కనగారు తమ కాలంలో ఉన్న అన్యదేశ్యాలను సైతం 
(గ్రంథంలో వాడారేమో అనిపిస్తుంది. చూడండి ప్రయోగం : 


'ధృతరాష్రుం డతిలో భదూషితుడు ధాత్రీభాగ మీనేర్చునే 
సుతుడుం గష్టుడు సంధియేల యగు నంచుక్‌ మున్న కై పెక్కిన 
ట్టితలం పచ్యుత!...” (భారతం. ఉద్యోగ. ౩-72) 


ఇందులో 'కైపు' అన్న మాట ఉంది. “మరి యది పూర్తిగా ఆంధ్ర దేశీయమా, లేక 
తురుష్కుల యనంతరము మన భాషలోకి వచ్చినదా అనునదే ప్రశ్న, నాచన సోమునికి 


3౩1. ఆంధ్ర భాషా భూషణం. 26వ పద్యం. 


తిక్కన సోమయాజి 329 


ముందెవ్వరును వాడినట్లు కానరాదు. అప్పటికి చహమ్మదీయ సంపర్కము మనకు 
కలిగినదే'' అని వేదం వెంకటరాయశాస్త్రిగారు వ్రాశారు. నన్నెచోడుడు చాలా 
అర్వాచీనుడని భావించిన శాస్త్రిగారు అతడు తొమ్మిదిసారులు "కైపు అన్న పదం ఎలా 
వాడాడో ఉదాహరించారు. తిక్కనగారు సైతం ఈ పదం వాడారు కనుక నాచన సోమునికి 
ముందు కూడా ఈ మాట ఉందని రూఢి అవుతున్నది. నన్నెచోడుడు తొమ్మిదిసార్లు 
వాడబట్టి తిక్కనగారు ఒకసారి వాడి ఉండవచ్చు. ఇంతకూ అది అసలు అన్యదేశ్యం 
కాదేమో! కేతన తన ఆం(ధభాషాభూషణంలో “ఆంధ్రం అయిదు రకాలు" అని 
చెప్పాడేగాని అందులో అన్యదేశ్యాల క్ర ప్రసక్తి లేదు. ఇది అన్యదేశ్యమైనా ఇబ్బంది లేదు. 
ప్రాతపడ్డ మాటలతోనే తమ నేర్పు చూపే 'కుకవుల' పట్ల తిక్కనగారికి ఎలాగూ సద్భావం 
లేదు. వారు కొత్త మాటలు స్వీకరించే నైజం గలవారు. 


ప్రతి కవీ తాను ఏ ప్రాంతంలో జీవిస్తాడో ఆ మాండలీకాలను తన గ్రంథాలలో 
వాడతాడు. 


““ఇది కడు ముద్దరాలు... ఒంటి దిరుగుదాని కోర్వదు”' (విరాట. 1-103) 
“మీర లిందులకు నిప్పుడు వచ్చినదానికిం గతం బెయ్యడది'' (విరాట.1- 190) 


మొదలైన ప్రయోగాలలో “తిరుగుటకు, వచ్చుటకు” అనడానికి మారుగా 
'“తిరుగుదానికి, వచ్చినదానికి'” అని నెల్లూరు మాండలికాలున్నాయి. ఇలాటివెన్నో 
దీపాల పిచ్చయ్యశాస్తిగారు చూపించారు. ఇంకొక నెల్లూరి మాండలీకంగూడ 
తిక్కనగారిలో కనబడుతుంది. 


“హరి ననుదెంచె నాజికి దశానను నోర్వక రిత్తయెటొకో 
మరలెను జాలడొక్కొ యను మాట వడం బనిలేదు [బహ్మచే...'' 
(నిర్వచన. 6-83) 


చేపన్నా, రాపన్లా అని నేటికీ నెల్లూరు మండలంలో వాడతారు. ఆనాడే ఈ ప్రయోగం 
వాడుకలో ఉందని దీనివల్ల తెలుస్తున్నది. తిక్కనగారు తమ రచనలలో ఇలా 
అప్రయత్నంగా తాము నివసించిన మండలంలోని ప్రత్యేకతలను చొప్పించినా వారి 
పూర్వులది మాత్రం నెల్లూరు కాదు. 


తిక్కనగారి వంశం 


తిక్కనగారి పూర్వీకులు వెలనాడులో ఉండే గుంటూరి వారు. తమ తాతగారిని 
తిక్కనగారు 'సారకవితాభిరాము గుంటూరి విభుని మంత్రి భాస్కరు మత్చితాయమహుని 
దలచి'' అని నుతించారు.ో తండ్రిగారిని కూడా ఇలాగే గుంటూరి విభునిగా పేర్కొన్నారు. 


“నన్నెచోడుని కవిత్సము'. పుట 94. 
33. సాహితి, నవంబరు 1961 
34. నిర్గుచన. 1-12 


330 సమగ్రాంధ్ర సాహిత్యం 


''మబ్బనకుండు కేతన మల్లన సిద్ధనామాత్యవరుల కూరిమితమ్ముండు గుంటూరి నిభుడు 
కొమ్మన దండనాథుండు” అని చెప్పారు.*్‌ తిక్కనగారి తండ్రి తాతలు ఇద్దరూ గుంటూరి 
విభులే. అయినా ఆ వంశంలోని చాలామంది - అంటే తిక్కనగారి పెత్తండ్రులూ, 
పెత్తండ్రీకొడుకులూ - నెల్లూరి రాజుల వద్ద మంత్రులూ, దండనాథులుగా ఉన్నవారు. 
తిక్కనగారు సరేసరి. మనుమసిద్ధికి కరుణాపాత్రులు. "“నిజకులక్రమాగతంబగు మంత్రి 
పదంబున వర్ధిల్లినవారు. 3% 


తాత తండ్రులిద్దరూ గుంటూరి విభులైతే తిక్కనగారూ, వారి పెత్తండ్రులూ, 
పెత్తండ్రుల విడ్డలూ నెల్లూరి చోడుల వద్ద ఎలా చేరారు? “గుంటూరి విభుడు' అన్నది ఉత్త 
బిరుదు కాదు. తెలుగుచోడులు తాము 'ఒరయూరు పురవరాధీశ్చరుల'మని 
సంప్రదాయసిద్ధంగా చెప్పుకొన్నట్టు తిక్కనగారి పూర్వులు తాము 'గుంటూరి విభుల'మని 
లాంఛానానికి చెప్పుకొని ఉండరు. ఏ చారిత్రక కారణాలవల్ల కొట్టరువువారు గుంటూరి 
నుండి నెల్లూరికి వచ్చారో చూద్దాం. 


క్రీశ 1186 ప్రాంతాలకు ముందు చందవోలు, గుంటూరు ప్రాంతాలను 
వెలనాటిచోడులు మహావైభవంగా పరిపాలించేవారు. ఆ సంవత్సరం వాళ్ళ రాజ్యం పతనం 
కావడం ప్రారంభించింది. నెల్లూరును పాలించే చోడతిక్కరాజు చిన్నప్పుడే వెలనాటి 
రాజైన పృగధ్వీశ్వరుణ్ణి చంపి, ఆ తలతో బంతాట ఆడాడట. క్రీ.శ. 1206లో పృథ్వీశ్చరుడు 
చనిపోయి ఉంటాడు. చోడతిక్కరాజు ఆ సంవత్సరంలో వెలనాడు జయించి ఉంటాడు. 
అప్పుడు గుంటూరులో ఆ ఊరికీ విభుడుగా ఉండే కొట్టరువు భాస్కరుడు చోడతిక్క 
రాజును ఆశ్రయించి ఉండవచ్చు. భాస్కరుని వైదుష్యం తిక్కరాజు చెవిని బడడానికి 
ఆస్కారముంది. తిక్కరాజు స్వయంగా కవి. .“సకల విద్యాపరిశమము దెల్పగనేల 
కవిసార్వభొమాంక మవని జెల్ల? పొగడ నేటికి తిరుకాల భూవిభునకు” అని తిక్కనగారే 
ఈ తిక్కరాజును ప్రస్తుతించారు.” కవిసార్వభౌముడైన తిక్కరాజు సారకవితాఖిరాముడైన 
మంత్రి భాస్కరుని చేరదీసి ఆశ్రయమివ్వడంలో వింత లేదు. 


అప్పటికి భాస్కర మంత్రికి అరవై ఏళ్ళు ఉంటాయి. అతనికి నలుగురు కొడుకులు: 
పెద్దవాడు కేతనప్రగ్గడు, రెండవవాడు మల్లన, మూడవవాడు సిద్ధన, కడగొట్టువాడు 
కొమ్మన.. ఈయనే తిక్కనగారి తండ్రీ. భాస్కరుని మూడవ కొడుకు సిద్ధనమంత్రి 
ప్రఖ్యాతుడయినాడు. ఇతడు చోడతిక్కరాజుకు మంత్రి. అందులోనూ ఆప్త మంత్రి, 

“స్థాపిత సూర్యవంశ వసుధాపతినా బరతత్వధూత వా 

జీపతినా నుదాత్తనృపనీతి బృహస్పతి నా గృహస్థగౌ 

రీపతినా గృపారససరిత్పతినా బొగడొందె సిద్ధ సే 

నాపతిప్రోడతిక్క జననాథనిఖామయణీ కాప్తమంత్రియై''9ి 


35. భారతం. విరాట. 1-10 ౩6. దశకు. 1-20 37. నిర్వచన. 1-36 
౩8. ఈ ఊహకు కారణాలు ముందుపేజీలో వివరిస్తాను. 3. దశకు. 1-62. 


తిక్కన సోమయాజి 331 


అని ఇతడు వాసికెక్కాడు. ఈ సిద్ధనమంత్రి కుమారుడే ప్రసిద్దుడైన ఖడ్గ తిక్కన. సిద్ధన 
మంత్రికి ఏడుగురు కుమారులు. అందరూ నెల్లూరు 1. కొలువులో వున్నవారే. 
సిద్ధనమంత్రి ఆరవ కొడుకే చినభాస్కరుడు. క్రీ.శ. "1215లో జరిగిన సేవణదండయాత్రను 
అరికట్టడంలో ప్రముఖపాత్రను వహించిన దండనాథుడు కొందరు కొడుకులూ, 
మనుమలూ ఇలా నెల్లూరి ఆస్థానంలో ఉండగా, భాస్కరమంత్రి గుంటూరులోనే ఉండి 
కులక్రమానుగతంగా వచ్చే గుంటూరి విభుత్వం కొనసాగిస్తూ ఉండి ఉండవచ్చు. ఇతని 
తరవాత ఇతని కడగొట్టు కొడుకు కొమ్మన గుంటూరీ నిభుడైనాడు. 


పెదతండ్రులూ, పెదతండ్రి కొడుకులూ నెల్లూరులో పెద్దపదవులలో ఉండడంవల్ల 
తిక్కనగారు చిన్నప్పుడే నెల్లూరికి వచ్చి ఉండవచు. రాజకుమారుడు మనుమసిద్దితో 
పాటు పెరిగి అతని కరుణకు పాకుతతు ఉండవచ్చు. మనుమసిద్ధి తిక్క నగారిని a! 
అని పిలిచేవాడు. ఇద్దరూ చిన్నప్పటి నుండి సాయిలా పాయిలాగా తిరగడం వల్ల ఇటువంటి 
వరుస తలుపుకోవడానికి ఆస్కారం కలిగి ఉంటుంది. 


తిక్కనగారు గొప్ప రాజనీతి పారంగతులు. దశకుమార చరిత్రలో కేతన 
పదకొండుసార్లు తిక్కనగారి నయవిద్యా నైపుణ్యాన్ని కొనియాడాడు. చూడండి : 


సామాద్యుపాయ విదునకు (1-94); నయోద్ధతునకు (1-96); నీతి 
చాణక్యునకు (1-96) ఇతర సచివదాత్రుండు (2-120); నీతి సంపదా 
ఖండల పూజ్య (3-163); భాసురనయ శిక్షా (4-1); నీతి నిపుణమతిజిత 
పురుహూతామాత్యునకు (4-129); రాజనయ విధా ప్రయోజన విశారద 
(8-94); మతి విజిత సురేజ్యా (8-96); అరిసచివ మహోపాయాప 
హారుండు (9-86): నరపతినయ విద్యానైపుణ్య ప్రొఢభావా! (11-144). 


రాజకుమారునితో కలిసి చదువకోబట్టే తిక్కనగారు నయశిక్షలో భాసురులయి 
నారని ఊహించవచ్చు. తిక్కనగారు మనుమసిద్ధిని 'వివిధ విద్యా పరిశ్రమవేది' అన్నారు. 
తమతోపాటు చదువుకొంటే అతని వివిధ విద్యలలో పరిశ్రమను గుర్తించడానికి ఎక్కువ 
అవకాశాలు ఉంటాయి. మనుమసిద్ధి శత్రువులను తిక్క నగారు ఇలా వర్ణించారు: 


'' దండప్రణామంబు దగ నభ్యసించిరో నెరి బోరగిలిబడ నేర్చునాడ 
క్రేళ్ళులు గరవంగ వెరవల్వరించిరో నోర జేతులు గ్రుక్కి నొల్లునాడ 

కడు సంకటంపు బేరడవులు దూరంగ దరముసేసిరొ యిల దడవునాడ 
పలుదెస విరిగిపో బరువుసాధించిరో క్రీడలుగా బారీ యాడునాడ 
బాలశిక్షలుగా కొండు భంగి నింత- యచ్చుపడియుండు నే వీరికనగ నిన్ని 
తెరగులకు నేర్చు గలిగి వర్తింతు రాజి - మనుమనృపుదాకిపోయిన 
మనుజ పతులు.” (నిర్వచన. 1-40) 


తనతోపాటు తన కృతిపతి అభ్యసించిన బాలశిక్షలకూ, వీటికీ భేదం ఉందనే 
అవ్యక్షనైతన్య స్రవంతిలోని భావాలవల్ల ఈ పద్య రచన జరిగిఉంటుంది. చిన్నప్పట్నుంచీ 


332 సమగ్రాంధ్ర సాహిత్యం 


నెల్లూరిలోనే ఉండీ చదువుకొని తిక్కనగారు అక్కడే స్థిరపడిపోయి ఉంటారు. గుంటూరి 
విభుత్వంకన్నా పెద్ద పదవి వారికి లభించింది. విక్రమ సింహపురమైన నెల్లూరు తిక్క నగారికి 
నిజస్థానమైంది. - 


గుంటూరి విభులైన కొట్టరువువారికి, నెల్లూరికీ ఎలా సంబంధం వచ్చిందని ఇతరులు 
రకరకాలుగా ఊహిస్తున్నారు. కీ.శే. వేదం వెంకటరాయశాస్త్రిగారు ఇలా చెప్పారు: 
“తిక్కన వంశమువారు తొలుత కృష్ణాతీరదేశమునందలి వెలటూరను గ్రామమున 
నుండినవారనియు, వీదప నుద్యోగధర్మముచేత గుంటూరికి బోయి చేరిరనియు, దరువాత 
గొండొక కాలమునకు దిక్కన సోమయాజి తండ్రియగు కొమ్మనా మాత్యుడు నెల్లూరు 
పురంబున ధర్మదారం బాణిగహణంబుసేసి యా బంధుత్వంబున నెల్లూరికి రాకపోకలు 
సేయుచుండెననియు, నా దంపతుల కుదయించిన తిక్కన మనుమజనపాలు నా స్థానంబున 
నమాత్యుడును బండితాగగణ్యుడునై ప్రసిద్ధివడసి కొన్నాళ్ళకు జన్న మొనర్చి, అను 
నీవాత విచారణీయమగుచున్నది' ** 


తిక్కనగారి వంశానికి మూల పురుషుడు మావెన. క్రీశ 1129లో గుంటూరు 
మండలం సత్తెనపల్లి తాలూకా మావెందల (మాడాల) లో ఉన్న సకలేశ్వరునికి దీపం పెట్టిన 
మావెన ఒకాయన ఉన్నట్టు శాసనాలవల్ల తెలుస్తున్నది.“! ఈ మావెన 'సుంకాల బెగ్గెడ', 


అంటే సుంకాలు వసూలు చేసీ అదికారి. 


తిక్కనగారి వంశం ఏడు పురుషాంతాలు వారి కాలంలోనే వర్ణితమైంది. కేతన 
దశకుమార చరిత్రలో ఇచ్చిన వివరాలవల్ల ఈ వంశవృక్షాన్ని సులభంగా వ్రాయవచ్చు. 


కేతనగారు వర్ణించిన వంశావళివల్ల భాస్కరమంత్రిగారి పెద్ద కొడుకు కేతన 
ప్రగడయొక్క పుత్రపొత్రుల పీర్లు కూడ తెలుస్తున్నాయి. ఇప్పుడు మనం చర్చించే కొన్ని 
విషయాలకు అ పేర్లన్నీ అనవసరమని మనం వ్రాసుకొన్న వంశవృక్షంలో వాటిని 
చేర్చలేదు. మనకు కావలసింది - ఖడ్గతిక్కన తమ్ముళ్లివరు, అతనికెంతమంది కొడుకులు 


అన్నది. 


40. ఇది తాము సంకలిత్థం చేసిన నిర్వచనోత్తర రామాయణం ఊపోద్దాతంలో తాము వ్రాసినట్టు 
కీ.శే వెంకటరాయశాస్త్రిగారు ' తిక్కన సోమయాజ విజయం'లో వ్రాశారు. పుట, 4 

41. “AA. నెంబరు 2%. 1932-33' అని చాగంటి శిషయ్యగారు, ఆంధ్ర కవి తరంగిణీ - రెండవ సంపుటం 
(ద్వితీయ ముద్రణ) పుట. 152 ' 


తిక్కన సోమయాజి 333 
తిక్కనగారి వంశవృక్షం 
మావెన (1) 1-28 


గుండశౌరీ (2) 1-29 


కేతన (3) 1-29 
| భాస్కరమంశతి (4) 1-30 | 
గుండన 1-30 సారకవితాఫీరాముడు, మహేశ్నరుడు 1-30 


గుంటూరి విభుడు 1-32 


కవితకు ముఖ్యుడు మల్లన (6) 1-34 సిద్ధనమంత్రి (7) 1-34 కొమ్మన దండనాథుడు 


కేతన ప్రెగ్గడ (5) (భార్య పోతాంబ) (8) 1-34 
1-34, 1-36 (భార్య ఆన్నమాంబ) 
భాస్కరుడు గుండన నల్లసిద్ధి తిక్కన సోమయాజి (16) 
1-37 1-27, 1-44 1-37, 1-52 
ఖడ్లతిక్కన (9) భాస్కరుడు (10) కేతన (11) మల్లన (12) 
(భార్య జానమ్మ) 
మల్లన (13) చినభాస్కరుడు (14) పెమ్మన (15) 
సిద్ధన (17) కొమ్మన (18) ఇమ్మడిమనుమసిద్ధి (19) 


ముమ్మడిమనుమసిద్ధి (20) 


334 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ వంశ వృక్షంలో 14వ నెంబరు వ్యక్తి చిన భాస్కరుడు. క్రీశ. 1215లో జరిగిన 
సేవణ దండయాత్రను అరికట్టడానికి పాటుపడ్డాడు. అప్పటికి అతడు పైలాపచ్చీసులో 
ఉన్నాడనుకొంటే అతని జననకాలం క్రీ.శ, 1195 అవుతుంది. ప్రతి అన్నకూ, తమ్మునికీ 
మధ్య ఏడాదే ఎడముంది అనుకొంటే ఖడ్ల్గతిక్కన జననకాలం క్రీ.శ, 1190 అవుతుంది, 


సేవణ దండయాత్రలో పాలొన్నది చిన భాస్కరుడు (14వ నెంబరు వ్యక్తి) కాడు. 
అతని చిన్నన్న ద్వితీయ భాస్కరుడు (10వ నెంబరు వ్యక్తి అని మల్లంపల్లి సోమశేఖరశర్మ 
గారు గుర్పించారు. 42 అన్నదమ్ముల మధ్య ఎడం మనం అట్టి లెక్కించలేదు ' కాబట్టి కొంచెం 
ఐదేళ్ళ కుడి ఎడమలలో ఈ కాలాలు సరిపోతాయి. 


క్రీ.శ. 1190లో పుట్టిన ఖడ్గతిక్కన తన 70వ ఏడుదాకా - అంటే 1260 దాకా 
మనుమసిద్ధి కొలువులో దండనాథుడుగా ఉన్నాడని చెప్పుకొందుకే ఈ చర్చ. 
ఖడ్గతిక్కనా, మనుమసిద్ధీ 1260లో కాటమరాజుతో వచ్చిన పుల్లరి తగువులో, యుద్ధంలో 
మరణించారని మన చరిత్రకారులంతా ముక్తకంఠంతో చెప్తున్నారు. కాటమరాజు 
చరిత్రమీద ప్రత్యేక పరిశోధనలు చేశాక ఇందులో అట్టే చారిత్రక సత్యం లేదనిపిస్తున్నది. 
ఎదిగివచ్చిన కొడుకులు ఇందరు ఉండగా ' డెబ్బయిఏళ్ళ వయసులో ఉన్న ఖడ్గతిక్కన 
యుద్దానికి వెళ్ళడంగాని, తొంఖై సంవత్సరాలైనా ఉండే అతని తల్లి విరిగిన పాలు 
పోయడంగాని జరగవేమో! 


ప్రస్తుతానికి మనకు కావలసినది తిక్కనగారి వంశంలో అందరూ నెల్లూరు చోడుల 
కొలువులోని వాళ్ళేఅన్న సంగతీ. మొదటి తిక్కరాజుకు మంత్రిగా ఉండిన సిద్ధనగారు 
సూర్యవంశాన్ని మళ్ళా స్థాపించారు. అలాగే తిక్కనగారు మనుమసిద్ధిని గద్దెపై 
ఎక్కించారు. దీనిని ఆనాటి రాజకీయ చరిత్ర తెలియజేస్తుంది. 


రాజకీయ చరిత్ర 


మొదటి తిక్కరాజు నెల్లూరు రాజ్యాన్ని 'సుదీర్ణకాలం పరిపాలించాడు. అతని 
కుమారుడు మనుమసిద్దేకాక ఆల్లుడు తిక్కరాజు కూడ రాజ్యంలో ప్రముఖులు. 
మామగారి చివరిరోజులలో అల్లుందిక్కరాజు దానధర్మాలు చేసిన శాసనాలు క్రీ.శ. 
1244-45లో, 1245-46లో కనబడుతున్నాయి. అయితే క్రీ.శ. 1246-47లో అల్లుం 
దిక్కరాజు తాను కాంచీపురవరాధీశ్వరుడనని ప్రకటించుకొన్నాడు. ఈ అల్లుం దిక్కరాజు 
తమ్ముడు విజయాదిత్యుడు. ఈ విజయాదిత్యుడే మనుమసిద్ధి రాజప్రతినిధిగా ఏలుతున్న 
రాపూరు ప్రాంతాలను క్రీ.శ. 1247-48లో తన స్వాధీనంలోకి తీసుకొన్నాడు. మొదటి 
తిక్కరాజు క్రీ.శ. 1246-47లో చాలా అస్వస్తుడై ఉంటాడు. ఇతడు జబ్బుపడగానే 
కుమారుడైన మనుమసిద్ధిని తోసిరాజని అల్లుం దిక్కరాజు తను రాజై నెల్లూరును 
ఆక్రమించుకొని ఉంటాడు. తన తమ్ముడు విజయాదిత్యునిచేత మనుమసిద్ధిని రాపూరు 


న 
42. కాొటమరాజుకథ (మద్రాసు గవర్నమెంట్‌ ఓరియంటల్‌ సీరీస్‌) ద్వాపద కావ్యం. పీఠిక. పుటలు 25, 26. 


తిక్కన సోమయాజి 335 


ప్రాంతాల నుంచి తరిమించి ఉంటాడు. అప్పటికి ఇంకా చోడతిక్కరాజు జీవించే ఉంటాడు. 
షాజహానులాగా బలవంతులైన బంధువుల చేతిలో బందీగా వున్నా ఉండి ఉంటాడు. 


క్రీ.శ. 1249లో మనుమసిద్ధి కడపలో ఉన్నాడు. తన తండ్రి రోగం నుండి 
విముక్తుడైనందుకు దానం చేసినట్టు ఒక శాసనం చెప్తున్నది. ఆ రాజు చివరి దినాలలో 
వ్యాధిగ్రస్తుడైనాడని తెలియడంవల్ల ఏదో అంతఃపుర విప్లవం జరిగి ఉంటుందని వేదం 
వెంకటరాయశాస్తిగారు భావిస్తున్నారు. క్రీశ 1249లోనే మొదటి తిక్కరాజు 
మరణించాడేమో! అల్లుందిక్కరాజు, అతని తమ్ముడు అధికారాన్ని కైవసం చేసుకొన్నారు. 
మనుమసిద్ధి అడవులు పట్టాడు. కాని అట్టేకాలం క్షిష్టపరిస్థితులలో ఉండలేదు. ఆ 
సంవత్సరమే కాకతీయ గణపతిదేవుడు మనువసిద్ధికి సహాయంగా సేనలు పంపించాడు. 
కాకతీయ సీనాధిపతి సామంతభోజుడు కంచిదాకా వచ్చాడు. 


గణపతిదేవ చక్రవర్తి మనుమసిద్ధికి తోడ్పడడం తిక్కనగారి అభ్యర్థన వల్లనే 
జరిగింది, సిద్ధేశ్వర చరిత్ర అనే ద్విపద కావ్యంలో తిక్కనగారు ఓరుగల్లుకు వెళ్ళడం, 
అక్కడ సభలో ఇతర మతాలవాళ్ళను ఓడించడం, గణపతిదేవ చక్రవర్తికి భారతం చదివి 
చెప్పుడం, అతణ్ణి మెప్పించి అతని సహాయాన్ని పొందడం కవి విపులంగా వర్ణించాడు. 
చూడండి. 


గణపతిదేవుణ్ణి చూడడానికి తిక్కనగారు వెళ్ళారు. ఒక్కొక్క పండితులూ 
వక్కలాకులు తీసుకొని చక్కని తాంబూలసమితులు పట్టుకొని ఒక్కపెట్టున ఎదురు 
వెళ్ళారు. దిక్కుదిక్కుల నుండి వెడలి విద్యార్థులు అక్కడక్కడ కావ్య శ్లోకార్థాలు 
చదువుతూ ఉంటే ఒక్కొక్కవిధంగా వినిపిస్తూంటే చక్కన వింటూ మిక్కిలి అందలాలు 
ఎక్కి తిక్కన సోమయాజిగారు ఓరుగల్లు ప్రవేశించారు. 


పణిహారులవల్ల తిక్కనగారి రాక విని గణపతి మహారాజు ఎదురు వెళ్ళాడు. 
శంఖాలు, పటహాలు, కాహళులు మొదలైన వాద్యఘాషలు చెలరేగుతూ ఉండగా భారత 
శాస్త్ర ప్రవీణా గ్రగణ్యు ణ్లి, వేదశా స్ర్రాభ్యాసవిదుణ్ణి, చాలా విద్యావిద్యజాలాలన్నింటినీ 
పాలూ నీరులాగ వేరుపరచగల హంసవంటివాణ్ణి ఆ మహాత్ముణ్ణీ ఆ మహారాజు ఎట్టన 
ఎదురేగి నేర్పుగా తీసుకువచ్చి అర్హాసనస్థితునిగా జేసి, మెచ్చి, తాంబూలాదులు 
హెచ్చుగా ఇచ్చి, నవ్యసుగంధమాల్యానుయుక్తునిగా, దివ్యవస్త్రచ్చన్నభవ్యునిగా చేసి 
పూజించి ఆయన చెప్పిన శా స్రార్ధాలు విన్నాడు. తిక్కన సోమయాజులు అక్కజంగా 
ద్వైతం, అద్వైతం, ఉత్తమజీవనం, దైవమతి, చిద్వావేకం గల ధర్మమర్మాలైన రాజనీతులు, 
పురాతన కథలయిన భారతాఖ్యానం, ఆ వీరనరులు తగినవిధంగా చేసిన యుద్ధప్రకార 
పర్వాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించి దినదినమూ చెప్తే విని గణపతిదేవ మహారాజు 
సంతోషించాడు. 
4. ఇదీ VA. నెం. 812 అని వేదం వేంకటరాయశాస్త్రిగారు డిసెంబరు 1964 భారతిలో పిర్కొన్నారు. 


336 సమగ్రాంధ్ర సాహిత్యం 


అనుమకొండలో అప్పుడు బౌద్ధమతం వుండేది. బౌద్ధులు తమ మత ప్రావీణ్య 
శాస్త్ర వృద్ధులట. వాదసమృద్దులట, వేదవిరుద్ధులట. జైనబౌద్దులతో వాదం పెట్టించాలని 
మహారాజు వాళ్ళను పిలిపించాడు. తిక్కనగారు వాళ్ళను శాస్త్రార్థపోడిమిగా, వాదమితో, 
ఇతిహాసవరకాస్త్రవేద సారముఖస్థ సిద్ధాంతప్రయుక్తిని ఓడించి, బౌద్ధజైనుల వసతులన్నీ 
కూలద్రోయించి, ఆ దైవాల పేర్లు మునుముట్ట అణచి, ఆ మతాల నామ మడచిపెట్టి వాళ్ళను 
సీమనుంచి దోమలలాగ తోలి వెళ్ళగొట్టించారు. ముప్ఫ్రయిఆరు మునిజైన వసతులు 
కూలద్రోయించి అందరు జైనులను నరికించి చంపి చెండాడి సోమయాజులవారు 
సురుచిరోద్దండ భీమపరాశక్రమ బిరుదులతో ఒప్పారినారట. 


గణపతిదేవ చక్రవర్తి తిక్కన సోమయాజిగారిని మెచ్చుకొని, వింతవస్తాలు, వివిధ 
భూషణాలూ అతిప్రీతితో ఇచ్చాడు. సత్యసంధుడు, సభ్యవర్తనుడు అయిన తిక్కన 
సోమయాజులు రాజుతో ఇలా అన్నారు: “తగు మాట ఒకటి విను. ఇది ధర్మకార్యం. 
సూర్యవంశంలో సాబగొందుచున్నట్టి ఆర్య పూజితవర్యుడు ఆ మనుమసిద్ధిరాజు 
నెల్లూరును తాను రమణీయంగా ఏలుతూ ఉంటే అక్కన బయ్యనలు అధిక బలిష్టులు 
అక్కడ సిద్ధిరాజును పారదోలి రాజ్యం చిక్కించుకొన్నారు. వాళ్ళు ఒక్క కాసుకూడ 
మనుమసిద్ధికీ ఇవ్వరు. వాళ్ళను దండించి వారి నెల్లూరును వారికి అవారిత ప్రీతితో 
ఇప్పించు.” గణపతిదేవ మహారాజు 'అలాగే కానియ్యండి' అని సవాలక్ష సద్రవ్యపహీమ 
నిష్కాలు వెచ్చించి నెరమించు యజ్ఞశుష్కము పుటములు సొబగొందిమించే యజ్ఞ 
కుండలాలు ఆయనకు అర్చిస్తే తిగ్మాంశు తీజంతో కేజరిల్లుతూ గణపతిదేవుని అనుజ్ఞ 
తీసుకొని సోమయాజిగారు వెళ్ళిపోయారు. 


తిక్కనగారు ఓరుగల్లు నగరానికి వెళ్ళి గణపతిదేవ చక్రవర్తి సహాయాన్ని 
అర్థించినట్టు సాహిత్య (గ్రంథాల సాక్ష్య్యంవల్ల తెలుస్తూవుంటే గణపతిదేవుడు స్వయంగా 
తిక్కన బయ్యనలను జయించినట్లు శాసన ప్రమాణం వుంది. “మహామండలేశ్వరులైన 
కాకతి గణపతిదేవ మహారాజులు దిగ్విజయము చేసి పరమండలములు సాధించి 
దక్షిణదిగ్సాగమున నెల్లూరు గాల్బి తడ్విరోధులైన పడిహారి బయ్యన తిక్కనల వెరసిన 
శాత్రవశిరంబులు కందుక క్రీడా వినోదము సలిపి ద్రవిడ మండలమున కులోత్తుంగ 
రాజేంద్రచ చోడనిచ్చికొని నెల్లూరి రాజుచేత ఏనుంగులంగానికగొనివచ్చి...'” అని ఒక 
శాసనం చెప్ప్తున్నది.*్‌ ఈ శాసనం ఎప్పటిదో తారీఖు తెలియదు. అయినా కాకతి 
గణపతిదేవుడు క్రీ.శ. 1249లో దక్షిణ దిగ్విజయం చేశాడు కనుక ఇది అప్పటిడే అని 
4. సిద్దేశ్చ్వర చరిత్ర. కాసెసర్వప్ప ప్రణీతం. పుట 114 నుంచి 117 దాకా ఉన్న ద్విపదపాదాలకు ఇది 

వ్యావహారిక వచనరూపం. 

45. 1945 ఫిబ్రవరి నెల భారతిలో నేలటూరు వెంకటరమణయ్యగారు ఉదాహరించారు. 


తిక్కన సోమయాజి 337 


శాసనంలోని తిక్కన బయ్యనలే సిద్దేశ్చర చరిత్రలో చెప్పిన అక్కన్న బయ్యన్నలు. 
వీళ్ళు మనుమసిద్ధి బావమరదులు అని వేదం వెంకటరా యశాస్తిగారు భావిస్తే 'సోదరులే' 


అని దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డిగారు భావిస్తున్నారు. 46 నెల్లూరు చోడవంశాన్ని చూడండి 


రాజేంద్రచోళ 
ననన 
మనుమసిద్ధి తంగదేవరాజు (క్రీ.శ 1214) 
తిక్కరాజు (క్రీశ 1232) 
(?) తిక్కరాజు మనుమసిద్ధిగండ (2) విజయాదిత్యరాజు 
వీరగండ గోపాలుడు గోపాలుడు ఇమ్మడి గండగోపాలుడు 
(కీ.శ. 1253) ( క్రీ.శ 1257-63) ( క్రీశ. 1260) 
తిక్కరాజు (క్రీ.శ. 1279) నల్లసిద్ధి (సుతపంచకం) 


న్‌్‌ న్‌ా వన | 


మన్మగండ గోపాలుడు 
(క్రీ.శ. 1297) 


ఈ వంశవృక్షం వల్ల తిక్కరాజనే అన్నయ్య, చినతాతగారి వంశంలో ఒ 
విజయాదిత్యుడనే జ్ఞాతి మనుమసి సిద్ధికి ఉన్నాడని తీలుతున్నది. జ్ఞాతి సంగతి 
దేవుడెరుగునుగాని మయనుమసిద్ధికి ఒక అన్న వున్నాడా? దశకుమార చరిత్రలో కేతనగాని, 
నిర్వచనోత్తర రామాయణంలో తిక్కనగారు గాని చెప్పలేదు. తిక్కనగారి వంశంలో 
ఖడ్గతిక్కన కొడుకులను సైతం వర్ణించిన కేతన మనుమసిద్ధి సోదరులను వర్ణించక 
పోవడానికి ఏవైనా రాజకీయ కారణాలు ఉంటాయి: 


నిర్వచనోత్తర రామాయణంలోనూ, దశకుమార చరిత్రలోనూ ఉన్న వర్ణనలు చూస్తే 
మనుమసిద్ధి రాజ్యం చేస్తున్నప్పుడే ఆ కావ్యాలను వ్రాసినట్టు కనబడుతుంది. వీటిని ఈ 
ఇద్దరు క్రీ.శ. 1249 తరువాతనే వ్రాయడానికి ఆస్కారం ఉంది. క్రీ.శ. 1249 దాకా మొదటి 
తిక్కరాజు సజీవుడని ఒక శాసనం చెప్తున్నది. తండ్రి జీవితకాలంలోనే తిక్కన 
స్వతంత్రంగా రాజ్యం చేసినట్టు చారిత్రక సాక్ష్యాలు లేవు. గణపతిదేవుని దండయాత్ర 
క్రీశ 1253లో జరిగిందనీ, ఈ దండయాత్ర పూర్తిఅయిన పిదపనే తిక్కనగారు 


46. భారతి - 1965 మార్చి. “నెల్లూరు చోడవంశం' అనే వ్యాసంలో. 


338 సమగాంధ సాహిత్యం 


నిర్వచనోత్తర రామాయణాన్ని రచించి ఉంటారనీ చాగంటి శేషయ్యగారు 
అభిప్రాయపడుతున్నారు.*” ఇది వాస్తవం కావచ్చు. 


క్రీశ. 1249లో కాకతీయ సేనలు దక్షిణాదికి వచ్చి జయించినా, మళ్ళా క్రీశ. 
1250లో జటావర్మ సుందరపాండ్యుడు మనుమసిద్ధిని పారదోలినట్లు ఒక శాసనం ఉంది. 
క్రీ.శ. 1253లోగాని మనుమసిద్ధి స్థిరపడిఉండడు: అదీకాక తిక్కనగారు నిర్వచనోత్తర 
రామాయణంలో మనువసిద్ధిని ఇలా వర్ణించారు: 


'“ద్రవిడోర్వీపతిగర్వముం దునిమి శార్యంబొప్పు గర్జాట ద 

ర్పవిఘాతంబు నొనర్చి వైరిమనుజేం ద్ర శ్రీణికిక గొంగనా 
నవనింబేర్కొనియున్నయట్టి విజయక్ష్మాధీశ్వరుంగాసిగా 
నెనిచెంజోళనమన్యసిద్ధియని ప్రాయేట౯ బ్రగాఢోద్ధతి౯..' (నిర్వచన. 1-39) 


ఇందులోని ద్రవిడోర్వీపతి జటావర్మ సుందరపాండ్యుడు, విజయలక్ష్మాధీశ్వరుడు 
మనుమసిద్దియొక్క చినతాతగారి వంశంలోనివాడు అయి ఉంటారు. వైరి మనుజేంద్ర 
శ్రేణిలో సోదరతిక్కరాజు ఉండి ఉండవచ్చు. 


ఏది ఏమైనా తిక్కనగారిని మనుమసిద్ధి ' మామా!” అని వరసపెట్టి పిలుస్తున్నందుకు 
తిక్కనగారు అల్లుని ఇల్లు నిలబెట్టారు. పోయినరాజ్యం సంపాదించి పెట్టారు. ఉన్న 
దాయాదులను రూపుమాపారు. బహుశా ఈ దాయాదుల కలహం భారతంలోని జ్ఞాతుల 
కలహం లాంటిది కావచ్చు. ఇటీవలి చరిత్రలో విజయనగరం వారసత్వం కేసులో 
మహాకవి గురజాడ తలమునకలుగా మునిగిపోయినట్టు తిక్కనగారు ఆదిలో నెల్లూరు 
చోడుల అంతఃకలహంలో పూర్తిగా పాలొని ఉంటారు. ఈ యుద్ధాలకు ముందు 
రాయబారాలలో, సంధిబేరాలలో, సహాయ సంపత్తులు సేకరించడంలో 'ఉద్యోగ పర్వం' 
అనుభవానికి వచ్చి ఉంటుంది. “యుద్ధపంచకం' కళ్ళకుకట్టి ఉంటుంది. నిజజీవితంలో 
భారత కథను చూచిన తిక్కనగారు నన్నయగారు వదలిపెట్టిన మహాకార్యాన్ని తుదముట్లా 
పూర్తిచేయాలని సంకల్పించుకొని ఉంటారు. 


క్రీశ. 1253 తరువాత నిర్వచనోత్తర రామాయణ రచన పూర్తి అయ్యాక యజ్ఞం చేసి 
ఆ పిమ్మట భారత రచన చేసి ఉంటారు. నిర్వచనోత్తర రామాయణం రచించిన కాలానికి 
వారు సోమయాజులు కారు. ఆ పుస్తకం గద్యలో “ఇడి శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనా 
మాత్యపుత్ర బుధారాధన విధేయ తిక్కన నామధేయ ప్రణీతం...”' అనే ఉంది. భారతంలో 
“ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాతృపుత్ర బుధారాధన విరాజి తిక్కన 
సోమయాజి ప్రణీతం” అని ఉంది. నిర్వచనోత్తర రామాయణ రచనాకాలానికి ముందే 
యజ్ఞం చేసి ఉంటే ఆ సంగతి గద్యలో భారతంలో మోస్తరుగానే చెప్పుకొనేవారు. అయితే 


47. ఆంధ్రకీవితరంగిణి - రెండవ సంపుటం (ద్వితీయ ముద్రణ) పుటలు 252, 253. 
48. నెలూరు శాసనాలు - రెండవ భాగం. నెం. 16, పుట 80. 


తిక్కన సోమయాజి 339 
దశకుమార చరిత్రను కేతన అంకితమిచ్చిన నాటికి తిక్కనగారు వివిధ యజ్ఞాలు చేసినవారే. 
కేతన ఏమి వ్‌ చూద్దాం. 

అధ్వరాబ్ధదీననాథునకు[ (1-94) 


చతురానన సన్నిభునకు 
సతత స్వాహాస్వధేతి శబ్బద్వయ సం 
స్కృత హవ్య కవ్యసంత 


ర్పితమఖశిఫముఖనిలింప పితృవర్షునకు[౬ (1-95) 
ఆగమ ప్రథితకర్మ క ప్రస్ఫురమూర్తికి£ (1-100) 
ఉదాత్త శ్రాతస్మార్హ కర్మతత్ప్సరమతికి౯ (2-1) 
వేదోదితకర్మవ్రత (3- 164) 
యాగవిద్యాభిరామా (3- 165) 
సతతాధ్వర క్రియా కర్మఠపాణిపద్మునకు “ (5-134) 
మఖసంతోషితమరుత్సమా జునకు (5-135) 
యాజకమండలోత్తమా! (8-94) 
యాగాహరణ నిపుణచిత్తుండు (9-86). 
ఆగమగోష్టీఘటన ప్రదేశము (10-192) 


ఇలాగ కేతన పదకొండుసార్లు తిక్కనగారిని యజ్ఞయాగాదులు చేసివారినిగా 
వర్ణించాడు. అప్పటికి ఆయన సోమయాగం తప్ప ప అన్నీ చో సీశారేమో! దానినికూడ చేస్తే 
ఎక్కడేనా “నెశిమయాజి' అని కేతన మ. 


యజ్ఞయాగాదులంటే తిక్కనగారికి చాలా యిష్టం అన్న సంగతి వారి రచనలలో 
కూడ ప్రతిఫలిస్తున్నది. రావణాసురుడు చెరపట్టిన స్త్రీలను ఎలా వర్ణించారో చూడండి. 


“ఉడుగకకాల్చుచు నుండెడు శోకంబ యతితీ వ్రహవ్యవాహనుడుగాగ 

నిట్టూర్ప్చుగాడ్చులు నిగిడించుటయ విలసిల్ల బ్రజ్బలితంబ సేతగాగ 

బాయక యొనరించు బహువిలాపంబుల రాబితమంత్రాక్షరములుగాగ 

గన్నీరుబోరన గ్రమ్మించుటల పొరిబొరి నాజ్యధారల పోతగాగ 

గొలదికగలమై యెదగలుగువగల - యొనరు సమిధలు గా నిట్టలువిదపిండు 

రావణాఖిచారంబుగ భావమందు- నుగ్రముగ వేల్పు తెరగుననుండెజూడ.” 
(నిర్వచన. 5-112) 


మారణహోమం చేస్తున్న ఈ ఉవిదపిండు మొదట రావణాసురునికి ఎలా 
పట్లుబడిందో వేటకాడికి చిక్కిన పశుపక్ష్యాదుల ఉపమానాలతో చెప్పారు చూడండీ. 


340 సమగ్రాంధ్ర సాహిత్యం 


“తట్టికివచ్చి యిట్టట్టు వోనేరని లేళ్ళవిధంబున లీలయెడలి 

వలజిక్కియెక్కడ మెలగంగనేరని చిలుకలచాడ్పున జెన్నుదరిగి 

మాపున జొరబడి యావలజనలేని మీలచందంబున జాలగుంది 

యురులలోబడి యెందునరుగంగజాలని నెమిళుల తెరగున గొమరుదక్కి 

కలయ జూచుచు బలుకంగ నెలుగురాక - నలగుమేనులతో నెరిదలలు వీడి 

వెగడుపడి వెల్లనై కడువిన్నబోయి- పుష్ప కంబుననున్న యప్పా లతులెల్ల.' 
(నిర్వచన.5- 10) 


ఈ పద్యంలో ఒక చక్కని శిల్చం వుంది. సీసపద్యం నాలుగు పాదాలలోనూ 
వరుసగా లేళ్ళనూ, చిలుకలనూ, చేపలనూ, నెమిళ్ళనూ చెప్పారు. తెటగీతిలో చూచుచు, 
పలుకంగ, ఎలుగురాక, నలగుమేనులతో, నెరితలలు వీడి అనే క్రియలను వాడారు. 
ఆడవాళ్ళ కళ్ళు లేడికళ్ళు. పలుకులు చిలుకపలుకులు. మేనికాంతి బెడీసలలాగ మిలమిల 
లాడుతుంది. శిఖలు నెమలిపింఛాలు. ఎటూ పోలేని లేళ్ళలాగా, బెదురుచూపులు చూస్తూ 
వలలో చిక్కిన చిలుకలలాగా నోట మాటరాక, చేపలలాగ తప్పించుకోలేని మేనులతో, 
పింఛాలు వాలిన నెమళ్ళలాగ ఆ జవరాళ్ళు వున్నారనడంలో మంచి కల్పన వుంది. కవి 
సమయానికి కట్టుబడుతూ సందర్భోచితంగా వర్ణించడం జరిగింది. 


ఒక్కమాటలో పాత్రల స్వభావాన్ని చెప్పడంలో తిక్కనగారు సిద్ధహస్తులు. “ఈ 
తరుణులందర్నీ ఎందుకిలా చెరబట్టావు'' అని విభీషణుడు అడిగితే ''శార్యవంతులు పగరవారి 
జెరలపట్టక ముద్దాడివత్తురయ్య'' అని రావణుడు కచ్చితంగా చెప్పాడు. (నిర్వచన. 6-5) 


వాస్తవానికి నిర్వచనోత్తర రామాయణంలో పదికి ఏడింతలు రావణ కథేగాని 
రామచరిత లేదు. ఈ రావణ చరిత్రకు రాముడు కేవలం శోత. ఈ కావ్యంలో పది 
ఆశ్వాసాలు వున్నాయి. ఎనిమిదివ ఆశ్వాసం నుంచి రామకథ మొదలవుతుంది. 
నన్నెచోడుని కుమారసంభవం చదివిన ప్రభావం వల్ల ఇందులో తిక్కనగారు కూడా 
సీతారాముల ఉద్యాన విహారం, సీతారాముల జలవిహారం. సీతారాముల లీలావిహారం 
మొదలైనవి 64 పద్యాలలో వర్ణించారు. 


“మూలములో పది పద్యములలో ముగిసిన ఈ దంపతుల స్వచ్చంద విహారాలను 
తిక్కన అరవై పెద్ద పద్యాలలో వింతవింతగా విరివిగా వర్ణించినాడు. (నిర్వచన. 8:20.80) 
ముందు ఆమె పడబోయే మహాయాతనను కవి భావనచేయ గలుగుట కిది పాథీయంగా 
భావించినాడేమో?। వాల్మీకి ఈ సందర్భంలో సీతారాములచే మైరేయమాంససీవ 
చేయించినాడు. (రా.ఉ.42-18) కాని తిక్కన దానిమాట చల్లగా జార్చినాడు. అసలు 
సీతారాములేమిచేసీనా చేయకపోయినా తిక్కన బ్రాహ్మణ దృష్టిలో ఆ రెంటికీ చోటు 
లేదాయెనేమో! అప్పటికింకా ఆయన సోమయాజియేనా కాలేదుగా?”” అని రాళ్ళపల్లి 
అనంతకృష్ణశర్మగారు వ్యాఖ్య చేశారు.” మూలంలో పదిపద్యాల విహారం ఇందులో 


49. సారస్వతావలోకము. “తిక్కన తీర్చిన సీతమ్మ.' పుట. 156 


తిక్కన సోమయాజి. 341 
చిన్నా పెద్దా 64 పద్యాలు కావడం తిక్కనగారి రసదృష్టి నన్నెచోడుని ప్రభావం అని 
చెప్పాలి. పార్వతి చెలికత్తెలు కుమారసంభవంలో జలక్రీడ చేసినట్లే ఇక్కడ సీతమ్మ 
చెలికత్తెలు కూడ చేస్తారు. 


'నును గాంతిదొ లకెడు ఘనకుచ యుగళంబులదరంగ జిలుకుల నాడియాడి 
మెరుగులుదూగెడు మృదుకరవల్లిక లల్లాడ జల్లుపోరాడి యాడీ 
జిగితొలంకెసగెడు మొగములు నిక్కుచు నడగుచుండగ నీదులాడియాడి 
మించెల్ల దిక్కులు ముంచిచల్లెడు మేను లలసిక్రాలగ నోలలాడియాడి 
యోలినిలుచుచు గరళుల దేలిచనుచు - మునిగిపోవుచు నోరోర్తు ముంచిపట్టి 
లోతునకు నొయ్యదిగుచుచు నీతలేని - యచటమిన్నకయీదుచునాడిరర్ధి.”' 

( నిర్వచన.8-49) 
కుమార సంభవంలో 13 పద్యాల జలక్రీడ వర్ణన ఉంటే ఇందులో 23 పద్యాలు 

ఉన్నాయి. వీటిలో కొన్ని మరీ మనోహరంగా ఉంటాయి, చూడండి. 


.“అందరకుమున్న సలిలవిహారమునకు 

గడగి యొక్కర్తు గ్రక్కున దొడవలూడ్చి 

నెలతుకల మొత్తమను పచ్చవిలుతుననుగు 

టంపపొదిలోని బరిగోలయట్టులుండె.'' (నిర్వచన. 8-46) 


జలవిహారం చేశాక వనితలకు పెదవులు ఎర్రబడ్డాయి; కురులు నల్లబడ్డాయి; 
దంతాలు తెలుపెక్కాయి. నిర్మల మధుర స్వాభావుల పొందువల్ల వారి వారి స్వభావాలు 
ఇనుమడిస్తాయని ఒక కల్పన చేశారు. చూడండి: 


“వెలదికి మోవికెంపు నెరివేనలికప్పును దంతపం క్తినుం 

దెలుపును జేర్చి యొప్పెసగె నీళులపొందుననట్ల యెవ్వరిం 

గలసిన వారి వారి దెసగల్ను గుణం బనుకూలవృత్తి ని 

ర్మల మధురస్వభావులు సమగ్రవిలాసము వొందజేయరే?"” (నిర్వచన. 8-61) 


సీతారాముల వనవిహారంలో ఆ దంపతుల శృంగార విలాసాన్ని బొమ్మ 
కట్టించినట్టు తిక్కనగారు వర్ణించాడు. అందని పువ్వులు సీతచేత రాముడు కోయించాడు. 
చూడండి: 

““అల్లవె లెస్స పువ్వులని యందని గుత్తుల దిక్కుసూపి తా 

నలనచేరి నేను నెగయన్నిను నెత్తెద గోయుమంచు భూ 

వలభు డాదటం బొదివి వామవిలోచన నెత్తెదత్తనూ 

వల్లికతోన మైబులకవర్గము కాముడు నారు పోయగక..' (నిర్వచన. 8-31) 


వనవిహారం పూర్తి అయేసరికి సీతారాములు ఇరువురును “'సౌఖ్య రసముల 
గరువుగటి పోసిచేసిన రూపుల పోల్కు'"'లైరి. (8-80) 


342 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇంత అన్యోన్యంగా ఉన్న సీతను రాముడు లోకానికి వెరచి, నోళ్లులు మూయలేక 
'సడికంటే చావుమే'లనే సామెత తలచి విడిచిపెట్టడానికి నిశ్చయించాడు. వాల్మీకి 
_.శమంవద్ద వదలిపెట్టమని లక్ష్మణునికి చెప్పాడు. తానే వెళ్ళి సీతతో “తపోభూములకు 
వెళ్ళాలని ముచ్చటపడ్డావుగా, లక్ష్మణదేవుడు నిన్ను తీసుకువెళతా'డని చెప్పి 
పంపించాడు. సీత పొంగిపోయి వెళ్ళింది. అడవిలో లక్ష్మణుడు చెప్పలేక చెప్పలేక చెప్పాడు. 
ఆమె కీలు ఎడపిన జంత్రము క్రియ నేలపయి పడిపోయింది. అప్పుడామె చేష్టలను కవిబ్రహ్మ 
తప్ప వర్ణించలేడన్నంత గొప్పగా - వివరాలతో తిక్కనగారు యిలా వర్ణించారు. 


పడి మూర్చిల్లి మగుడనొక - వడికిం దెలివొంది బాష్పవారి గనుగవం 
గడలుకొనుచుండ వాతెర - దడుపుచు వెలవెల్లనేగుచు దల్లడపడుచు[: 
. | (9- 18) 

పలుకుడిగి పెద్ద ప్రొ- ద్ధాకులదృష్టి మరందిజూచు గొండొకనవ్వుం' 
దలయూచు ముక్కుపైనం -గుళమిడు వెరగందు వగలకుంగొలువిచ్చు౯. 
(9-19) 


సందియంబువడ విచారంబునకుజొర - మారువలుక నొండు మాడ్కి సేయ 
వెరవుగాక పిడుగు వ్రేసినయట్లైన - మాటకియ్యకొనుచు బోటిపలుకు 
. (9-20) 
సీతమ్మ లక్ష్మణునితో చెప్పిన ప్రతిమాటా కన్నీళ్ళలో ముంచినా మండే నిప్పుకణం, 
నోటివెంట ఎంతసీపటికీ మాటరాక పెదవులు తడుపుకొని ఎట్టకేలకు ఆమె అన్న 
మొట్టమొదటి మాటలు “అగుగాక. యిట్లు చేసెద. రాముడిని నేను అనేది ఏముంటుంది.” 
అంటూ ఇలా చెప్పింది : 
“ అఖిలధర్మస్థితి నపచారియందునే యౌవనంబున దపమాచరించె 
గరుణణాసముదుండు గాడందునే యట్టి యపరాధి గృతకవాయసముగాచె 
నాక్రితరక్షమై నర్గిలేడందునే పగతుతమ్ముని రాజ్యపదవి నిల్పె 
బాటించి నన్ను సంభావింపడందునే. నాకుగానెన్నొ యత్నములుచేసె 
బతిజనించినకోలెను బరహితైక- లోలమతి యొడల్‌పేదిమినబాలువచ్చు 
నాత డిది కార్యమని నిశ్చయంబుచేత - నా యభాగ్యంబు యొండొక వేయునేల? 
(క=22) 
అవును! తన అభాగ్యమే। కష్టాలు అనుభవించడానికే పుట్టిన శరీరం ఇది. 
పూర్వజన్మలో ఇతరులు తనవల్ల బాధపడ్డారు. ఇప్పుడు ఆ ఫలం అనుభవించకుండా 
పోతుందా? అని తలచింది. అప్పుగింతలు పెట్టసాగింది. 


“'అతులిత పుణ్యమూర్తులగు నత్తలకెల్లను నేనుభక్తిమొ 

క్కితి నెరిగింపు సూర్యకులకేతువు నా విలసిల్లు రాముసం 

తతీ భరియించి యున్నయది దానికి శో భనమందగచ్చప 

స్లితినయినం దలంపు దయసేయుడు మీరనియప్ప గింపుమీ!'' (9-25) 


తిక్కన సోమయాజి. 343 


పెట్టవలసిన అప్పగింత అయిపోయింది. భర్తకు చెప్పాలి. ఏమి చెపుతుంది? 


“జనపతికీ నింక నే నే 

మనిచెప్పిన నేమియగును, నది గడచనె, నై 

నను నూసువోక వెండియు 

ననియెద నొకమాట రఘువరానుజ! నీతో." (9-26) 


తనమదినొక్క యుమ్మలిక దక్కిన మంచిది దానిబాపగా 

నని తలపోసి చేయుపని శక్కట యేనును లోనుగానె నా 

కునెరుగజెప్పి పొమ్మనుటకుం దగనే మొగమోటలేక మ 

న్ననయెడనైన రాజుల మనంబులు ద్రిప్పగ బల్మికల్నునే? (9-27) 


నాతో చెప్పి పొమ్మనడానికి తగనా అంది. అతడు తన భర్ణగా తనను పంపలేదు; 
జనపతిగా, రాజుగా పంపాడు. కాని, తాను-భార్యగా అతని మాటను శిరసా వహించాలి. 
'కానిమ్ము' అంది. పూర్వం చేసిన అగ్నిపరీక్షను తలచుకొంది. 


“మేనికి నంతవంత బడ మిక్కిలి కారియ బెట్టి నొంపగా 

బూనితినోర్చకున్న నదిపోవునె యట్లు జగంబువారలు౯ 

మానములేక యీ తులువమాటల నాదెస నాడ దుస్ఫహం 

బైనది దీని మానుపు నుపాయముచొప్పుడ దేమి సీయుదు౯.'' (9-30) 


సీత ఇలా అంటూనే ఉంది. లక్ష్మణుడు మారుమాటాడకుండా ఆమె పాదాలను 
చూసి మొక్కి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు. ఆమె. అడవిలో ఒంటరిగా మిగిలింది. 
అడవిలో జీవితం ఆమెకు కొత్తకాదు. పూర్వం పధ్నాలుగేళ్ళు గడిపింది. అయితే 
అప్పటిదారి వేరు. ఇప్పుటిదారి వేరు. అదే బాధపడింది. 


“మున్నా తరంగుననున్నట్టి యే నిప్పు డెమ్మెయి వనమున కెట్లుపోదు 
నిదియేమి యొంటిమైనే తంచితనిన నెప్పాట నేమరుమాటవలుకనేర్తు 
నెవ్వరితోడ నే నేమని యీ దురవస్థ మాటికి జెప్పి వనరుదాన 
బతియిల్లు వాపినకతము నన్నడిగిన నేను దప్పేదిగా నేర్చరింతు 
మునిసతీ జనంబు ముందటగొంకక- యెవ్విధమున మెలగి యచటనిలచి 
కాలమెట్టి భంగి గడపుదు నేనని - యడలి యేడ్చుచున్న యవసరమున.” 
(9-35) 


నిజమే! భర్త యిల్లు వదలిపెట్టిన ఆడదాన్ని అందుకు కారణమడిగితీ ఏ తప్పువల్ల 
ఇలా జరిగిందని చెప్పుకోగలదు? అందుకే ఆమె అడలి ఏడ్చింది. 


ఇటువంటి కష్టాలో ఉన్న సీతమ్మను వాల్మీకి ఆదుకొన్నాడు. అతని ఆశ్రమ 
పరిసరాలోనే లక్ష్మణుడు ఆమెను వదలిపెట్టాడు. వాల్మీకి ఆదికవి. కవులందరికీ 


344 సమగ్రాంధ్ర సాహిత్యం 


పూజనీయుడు. ప్రత్యేకంగా ఒక పద్యంలో నుతించకపోయినా తిక్క నగారికి వాల్మీకిమీద 
ఎనలేని గౌరవముంది. రామాయణం వాల్మీకి ఆశ్రమంలో నిత్యపారాయణం. దానిని ఇలా 
వర్ణించారు | 


''ఆడశ్రమము నెల్లయెడలను 

విశ్రుత మునిదారకులు ప్రవీణతమై మం 

జు శ్రుతిమేళనమానం 

దాశ్రులు బులకలును దాల్చునట్లుగ బాడక. (10-42) 


అభినవాకృతియగు కృతియగుటబేసి 

యాత్మగౌతుక మంతంత కగ్గలింప 

నమ్మునీశ్వరు చెప్పిన యాదికావ్య 

మయిన రామాయణము చెవులార వినుచు. (10-43) 


సరసంబగు రఘుకులపతి 

చరితం బొక్కొక్కచో నిజస్వాంతంబుం 

గరగింప దన్మయత్వము 

బొరయుచు నద్దినము నృపతి పుత్రుడు గడపె౯.”' (10-44) 


తీక్కనగారి వా। 


ఒక మహాకవి యింకొక మహాకవి పాత్రను తన రచనలో సృష్టించినప్పుడు అతని 
నోటంట ఏ మాటలు చెప్పిస్తాడో, ఏ భావాలు వివరిస్తాడో, ఏ ఉపదేశం చేయిస్తాడో చూస్తి 
అది చాలా జౌచిత్యవంతంగా కనబడక మానదు. వాల్మీకి పాత్రను తిక్కనగారు ఎలా 
చిత్రించారో చూద్దాం. 


సీతమ్మ కంటికి, మంటికి ఏకధారగా ఏడుస్తున్నది. అప్పుడు ఆ యేటి ఒడ్డుకు 
మునిబాలకులు వచ్చారు. ఆ శోకాన్ని విన్నారు. వాళ్ళ గుండెలు కరిగిపోయాయి. 
ఆశ్రమానికి వెళ్ళారు. వాల్మీకితో చెప్పారు. “ఏ మహానుభావుని భార్యోగాని 
నిరుపమానమైన ఉదాత్తమూర్తి శోకిస్తూవుంటే చూశాం. దగ్గరకు వెళ్ళడానికి కాళ్ళు ఆడక, 
మీతో చెప్పడానికి వచ్చాం'' అన్నారు. 

వాల్మీకి దివ్యదృష్టితో చూశాడు. రామచంద్రుని భార్య అని గ్రహించాడు. వెంటనే 
“ధర్మవిదిని మహితార్హ్యపాత్రను చేత తీసుకొన్నాడు. రభసంతో వెళ్ళాడు. ఆమె 
ఘోరదశాపరిపాక తప్పచేతన. ఆమెను “సంతర్పణ వాక్య పూర్వకం' గా ఊరడించాడు. ఆమె 
ఆ ముని 'పాదయుగళానికి అశ్రుధారలతో 'పాద్యం' అర్చించింది. ఆతడు మనక్షోభం 
సంధిల్ల గద్గదికా నిరుద్ధమానసుడై ఇలా అన్నాడు. “జనకమహారాజు తండ్రట! 


తిక్కన సోమయాజి 345 


దశరథమహారాజు మామట। విశాల యశశ్షీధనుడైన రాముడు నాథుడట. వనితలలో నీకు 
సరిసాటి ఎన్నగలమా? నువ్వు ఇక్కడికి రావడానికి గల కారణం హృదయంలో భావించి 
తెలుసుకొన్నాను. నీ పావన చరిత్ర ఈ వెడ మాటలవల్ల ఆరడిపోవడం చూసి అతి 
విచారిస్తున్నాను. 


““లోకముల నెద్దియేనియు నాకు నెరుగ 

రానియట్టిది లేదు నిర్మలతనొప్పు 

నీదుచరితంబు తెల్లంబుగాదె! రాము 

నేరమియెచూవె యింతయు నిక్కమరయ.”' (9-44) 


అన్నాడు. 'లోకంలో నాకు తెలియనిదంటూ లేదు" అని మొదట చెప్పడం స్వాతిశయం, 
స్వోత్కర్హ్ణగా కనబడుతుందిగాని సీతను అనునయించడానికి ఇది చెప్పాలి... ఈ 
ధిషణాహంకారం యిక్కడ కావాలి. ఆమె విశ్చసించాలి. ““నాకు సమస్తం తెలుసు. నీ 
చరిత్ర నిర్మలమైనది. వాస్తవానికి యిదంతా రాముని అజ్ఞత సుమా!” అని ఊరడించాడు. 


“ఇదె మనయాశ్రమం బిచట నీవు వసింపు తపస్వినుల్‌ ప్రియం 

బొదవగ నీకు నెల్లపనియుం బరమాదరవృత్తి నాచరిం 

చెద రిదె నీగృహంబునకు జేరితి గావున నీదుగర్చ మ 

భ్యుదయముబొందు దుర్యశముపోవు బదంపడి నమ్ము మెమ్మెయి౯.” (9-45) 


ఈ పద్యంలో “'ఇది మన ఆశ్రమం” అని మొదట అన్నాడు. వెంటనే 'నీ గృహానికి 
చేరావు' అన్నాడు. నీ గర్భం అభ్యుదయం చెందుతుందన్నాడు. ఈ అపవాదు మెల్లగా 
పోతుందన్నాడు. 'మనయాశ్రమం', 'నీ ఇల్లు! అని చెప్పాక 'నీవు గర్భిణివి అని జ్ఞాపకం 
చేయడంలో ఎంతో లోకజ్ఞత వుంది. పురిటికి పుట్టింటికి వచ్చినట్టు ఆమె భావించడానికి 
అప్పుడే వీలుంది. 


“అర్చన స్వీకరించు?”' అంటే ఆమె అతని మాటలలోని నిజాన్ని గ్రహించింది. 
అర్థ్యం అందుకొంది. 'సుళోకు'డైన ఆ మునీశ్వరు సాకతమున శోకవహ్ని శాంతత 
పొందింది. ఆమెను మెల్లగా నడిపించుకొంటూ తన ఆశ్రమానికి చేరుకొన్నాడు. వాళ్ళకు 
తపస్వినులు ఎదురైనారు. వాల్మీకి ఆమెను వాళ్ళకు యిలా పరిచయంచేసి అప్పగించాడు. 


“జనకుని కూతు రార్యగుణకాలిని రాముని దేవి సీత యా 

తని కొరగామి నియ్యెడకు దాపసవృత్తి జరింపవచ్చె ని 

వ్వనితకు నెల్లకృత్యము దివానిశముం బరికించి బాంధవం 

బు నెరయజేయుడీయని తపోధనసత్తము డప్పు గించిన౯.'' (9-48) 


ఎంత మితభాషి, ఎంత తూచి వాడిన మాటలు! ''జనకుని కూతురు! ఆర్య 
గుణశాలిని!: రాముని దేవి! సీత! అతని చేతకానితనంవల్ల యిక్కడికి తాపసవృత్తి 


346 సమగ్రాంధ్ర సాహిత్యం 


చరించడానికి వచ్చింది” అనడంలో ఎంతో కథ ఒక మహాకవి ఇంకొక మహాకవిచేత 
చెప్పించాడు. 


తరువాత మళ్ళీ వాల్మీకి పాత్రచేత తిక్కనగారు ఇలాగ మాట్లాడించినదీ శ్రీరాముడు 
అశ్వమేధయాగం చేసినపుడే. ఆ యాగానికి వాల్మీకి కుశలవులను. వెంటబెట్టుకొని 
వెళ్ళాడు. రాముని మనసు ఎలా ఉందో తెలుసుకోవాలనుకొన్నాడు. కుశలవులతో 
రాముని చెవి సోకునట్లుగా రామాయణం పాడమన్నాడు. మనుజేశ్చరు సభలో నేనున్నను 
లేకున్నను మనంబున గొంకక పాడమన్నాడు. వాళ్ళు పాడారు. రాముడు విన్నాడు. విని 
'ఉత్సుకతతో' _ “ఎవరి పిల్లలు మీరు? ఈ ప్రబంధం ఏ మని 
కృతం?” అని ప్రశ్నించాడు. ఆ కుమారులు ఆదికవి మోము చూశారు. అతని ముఖంలో 
చెప్పమని అనుజ్ఞ కనబడింది. “ఈ సందర్భం వీరుచేసినది.' మేము వీరి శిష్యులం'”” అని 
చూపించారు. రాముడు వాల్మీకిని' శాఘించాడు. “మీ రచనవల్ల నా అల్పచరిత్రను లోకం 
కొనియాడుతుంది. మీ. కృపామహిమచేత కావ్యమయోజ్బలమూర్తి నయినాను. ఈ 
కుర్రవాళ్ళెవరో వినాలని వుంది. ఇందులో ఏమీ రహస్యం లేకపోతే చెప్పండి” అని 
రాముడు అడిగాడు. వాల్మీకి యిలా చెప్పాడు:. 


“వినయము బెంపు నేర్పును వివేకమునుం గల నీవు మేదినీ 

తనయ దొరంగుటెట్టు లుచితంబుగ జూచితివిట్లు పోలునే 

యనల విశుద్ధమైన సతినక్కట యెక్కడనేని బొమ్ము నీ 

వని వెడలంగ దోచిన దయాగుణకీర్తికి హానిపుట్టదే? (10-128) 


నా డగ్నిలోన దోచిన 

వాడవకట। యంత బోక వల్లభనిమ్మై 

నే డడవి దోచి తదగడు 

వాడిగదేనీకు రాఘవకుల ప్రవరా! (10-129) 


అంతనుండియు నీతోడ నలిగియున్న 

వారమేమది యట్లుండి వారిజాక్షీ 

తెరగు వినుమని యిట్లను మరియు ముని వి 
 నీతజాతోత్సుకుండగు నృపవరునకు.'' (10-130) 


“ఆనాటి నుంచి నువ్వంటే నాకు కోపం” అని రామునితో తిక్కనగారి వాల్నీకే 
అనగలడు.” “దానికేం, విను” అని సీతను తాను కాపాడిన సంగతి, కుశలవుల జన్మం 
మొదలైనవి వివరంగా చెప్పాడు. వాళ్ళను పెంచి పెద్దవాళ్ళను చేసి విద్యాబుద్దులు నేర్పడం 
తెలియజేశాడు. 


“ఎంతకాలంబువోయిన నెరవకాదె 
యొరుల సొమ్మనితలచి యాగోత్సవమున 


తిక్కన సోమయాజి 347 


కిదియ కానుకగా వీరి నిట్లు తెచ్చి 
నిన్ను జేర్చితి రఘుకులనృపవరేణ్య'' (10-139) 


తన ధర్మాన్ని నిర్వర్తించి కుమారులను తండ్రికి అప్పచెప్పి ఊరుకొన్నాడు వాల్మీకి. 
తిక్కనగారిలాగే తిక్కనగారు సృజించిన వాల్మీకి కూడ నిండుకుండ! మితభాషి! 
గంఫీరుడు। | . 


వ్యాస వాల్మీకు లిద్దరి సృష్టినీ తన సాంతం చేసుకొన్న తిక్కనగారు ప్రజలకోసం, 
ఆంధ్రావళి మోదముం 'బొరయునట్లుగా మహాకవిత్వ దీక్షావిధినొంది గద్యపద్యాలు 
వ్రాశారు. దేశం ఆనందించాలన్నే కోరిక గొప్పది. 'ఆనందం' అన్నది తిక్కనగారి ఆశయం. 
భారతంలో ప్రతిపర్వాంతంలో ఆనందం ముద్ర ఉంటుంది. హరిహరనాథుణ్ణి ఆనంద 
రూపునిగా వారు ఊహించారు. పర్వాంత పద్యాలలో ఆఖరి సంబోధనలు ఎలా 
ఉన్నాయో చూడండి : 


¥ విరాట పర్వాంతం ఆనంద సంస్తూయమానా! 
2. ఉద్యోగ పర్వాంతం పరమానంద భూత్యేకరూపా 
3. భీష్మ పర్వాంతం సంతతానంద సాంద్రా 
4. ద్రోణ పర్వాంతం శాశ్వతానందమూర్తీ 

5. కర్ణ పర్వాంతం నిర్చరానందదేహా 

6. శల్య పర్వాంతం అనతదహాపి 

7. _సొప్తిక పర్వాంతం సుస్థిరానందభాసా 

8. స్త్రీ పర్వాంతం ఆనందకీలా 

9. శాంతి పర్వాంతం భాస్వరానందమార్తా 


10. అనుశాసనిక పర్వాంతం నిష్కలానందమూర్తీ 

11. అశ్వమేధ పర్వాంతం  దర్శితానందవర్శా 

12. ఆశ్రమవాస పర్వాంతం _సానందవర్శా 

13. మౌసల పర్వాంతం ఆనంద ప్రకాశస్వ్పరూపా 

14. (గంథాంతం పర్వాంతం సంభృతానందభావా! 

చదువరుల సౌకర్యం కోసం పర్వాంత పద్యాలలోని సుదీర్ణ సభూసాలలోనుంచి 
ఆనందముద్రను వేరుచేసి చూపించాను. నాలుగవ పాదంలో విధిగా ఆనందముద్ర 
ఉంటుంది. 

తిక్కనగారు పర్వాంతంలో ఆనందముద్రను వాడుతారని మొదట గుర్తించినది 


రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు. కావ్యాలను అఖిమానిక పదాంకితంగా భారవి, 
మాఘాదులవలె తెలుగులోను కొందరు చేసినట్లుంది. తిక్కనగారివలె 


348 సమగ్రాంధ్ర సాహిత్యం 


హరిహరోపాసకుడైన కొఅవి గోపరాజు తన 'సింహాసనద్వాత్రింశిక' ను 'స్పరూపా'* అనే 
మాటతో అంకితం చేశాడని రాళ్ళపల్లివారు గుర్తించారు. 

పర్వాంతంలో ఆనందముద్రను వేసిన తిక్కనగారు గ్రంథాదిని దానిని వాడారా 
అన్న అనుమానం కలుగుతుంది. “శ్రీయన గౌరినాబరగు చెల్వ్నకు...” అనే మంగళా 
చరణం అయ్యాక వెంటనే తిక్కనగారు వచనంలో ఆనందముద్ర వేశారు. *'... అని సకల 
బ్రహ్మప్రార్ధనంబు చేసి తత్రసాదాసాదిత కవిత్వతత్వ నిరతిశయానుభావానంద 
భరితాంతఃకరణుండనగుచు...”' (విరాట. 1-2) 


అయితీ కావ్యం మొట్టమొదటి పద్యంలోకాక రెండవ నెంబరు వచనంలో 
భావానందం వుంది. కనుక గ్రంథాంతంలో ఉపధాపద్యంలో (ఆఖరి దానికి ముందున్న 
దానిలో) కూడా భావానందం వాడితేనేగాని విల్పంలో నిండుదనం రాదు. అందుకే ఆ 
ఉపధాపద్యం లోపలే “కేవల భావానందమయా! వేదవ్యాస వర్ణనారూఢదయా!'” అని 
ఉపధాచరణంలో వాడి సరిపుచ్చారు. (స్వర్గా. 96) 
భారత రచనా కాలంలోనేకాక అంతకు ముందునుంచీ ఈ ఆనందపదానురక్తి 
తిక్కనగారికి వుంది. నిర్వచనోత్తర రామాయణం మంగళాచరణంలో “ఆనందసాంద్రా 
స్థితి అని వుంది. శ్రీహర్షుని నైషధం యిలాగే ఆనందపదాంకితమట. తిక్కనగారు ఉభయ 
భాషలలోనూ పండితులు. హర్షుని శిల్పరహస్యాన్ని వాడుకొన్నారు కాబోలు. లేక వారికి 
తైత్తిరీయం చెప్పిన ''ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌' అన్నది పరమ ప్రమాణం కాబోలు, 
ఈ ఆనందము ద్రవల్ల వారి ఫిలాసఫీ “మానవజీవితం ఆనందమయం అవాలనే ఆకాంక్ష 
అని తెలుస్తున్నది. అయితే మానవుడెప్పుడూ పంజరంలోని చిలుక. తిక్కనగారికి ఈ 
ఉపమానం చాలా ఇష్టం. నిర్వచనోత్తర రామాయణంలో మొదటి మనుమసిద్ధిని వర్ణిస్తూ, 

''కీర్ణిజాలము త్రిలోకీశారికకు అధిరామ రాజిత పంజరంబుగ జేసి” అని చెప్పారు. 
(నిర్వచన. 1-30) 


భారతంలోని షష్ట్యంతాలలో హరిహరనాథుణ్ణి '' త్రిభువనశుకద్భడ పంజరవిభవ 
మహితుణ్ణి'' చేశారు. కాని, వెంటనే “సమస్త విష్టప నిర్మోక భుజంగపతిని'' చేశారు. 
(విరాట. 1-33). పంజరం లాంటి ప్రాపంచిక జీవితంలో భావానంద మొకటే మానవుణ్ణి 
ఆశాజీవిగా చేస్తుంది. కోరికల కుబుసాన్ని మానవుడు వదలిపెట్టినా, కొత్త కుబుసం 
పుట్టుకొస్తుంది. మానవుడు సృష్టించుకొన్న దేవుడైనా కనీసం సమస్తవిష్టప 
నిర్మోకభుజంగపతి కావడం కొన్ని వేళలలో అవసరం. భారతాన్ని సంపూర్ణంగా రచించిన 
తిక్కనగారికి ఇంకే కోరికలూ లేవనిపిస్తున్నది. ''హరిహరనాథా! సర్వభువనార్చిత। న౯ 
కృపజూడు మెన్నడుక్‌'' అని ఒక్కటే ఒకటి కోరుకొన్నారు. 


భారతంలో గ్రంథాదిని కృతికర్త భావానంద భరితాంతఃకరణుడు. గ్రంథాంతంలో 
కృతిపతి సంభృతానంద భావుడు. ఏ ఆశయానికైతే మనం మన జీవితాన్ని అంకితం 
చేశామో ఆ ఆశయం యొక్క ఆనందమే మన ఆనందం! 


ఆంధ్ర భోజుడు 


స్తీ రామునంతటివాని చరిత్ర వాల్మీకి వ్రాయకపోతే తెలిసేది కాదు. మేరు పర్వతాన్ని ఎత్తి, 
ాజైనాసరే. అతనిమీద ఒక కవి కృతి చెప్పకపోతే భూమిమీద అతని కథ ఎవరు 
వెప్పుకోరు. ఈ నిత్యసత్యాన్ని తెలుగులో ఒక కవి పద్యంలో చెప్పాడు. 


““ఆకులవృత్తి రాఘవు శరా[గ్రమునందు దృణాగ్రలగ్న నీ 

రాకృతి వారి యింకుట దశాస్యుని జంపుట మిథ్యగాదె వా 

ల్మీకులు సెప్పకున్న కృతిలేని నరేశ్వరు వర్తనంబు ర 

త్నాకరవేష్టితావని వినంబడ దాతడు మేరు వెత్తిన౯.”' (సకలనీతి. 22 


ఇంత చక్కని పద్యం చెప్పిన ఈ కవి పూర్తిపేరు ఏమిటో మనకు తెలియదు. ఇతడు | 
కాలంలో జీవించాడో, ఏ రాజుమీద కృతి చెప్పాడో కూడ వివరాలు దొరకవు. అయో 
ఇటువంటి రసవంతమైన పద్యాలు ఇతడు చెప్పాడని మనకు ఎలా తెలుస్తున్నదంటే ' నీ! 
గూషణం' అనే గ్రంథంలోని పద్యాలు అని పేర్కొని మడికిసింగన 25 పద్యాలను తః 
సకల నీతి సమ్మతం' లో వివిధ శీర్షికల క్రింద ఉదాహరించాడు. 


మడికిసింగన పుస్తకాన్ని తొలిసారి ప్రచురించిన మానవల్లి రామకృష్ణ కవిగార 
“నీతిభూషణమును నాంధ్రభోజుడను కవి రచించినటొక లక్షణ (గంథమున గలదు. కా; 
యత డెవ్వడని గుర్తింప వీలుకాదు. బాలబోధలక్షణమున దీనిలో నుండి పెక్కు పద్యమ 
లుదాహృతములయ్యె'' అని వ్రాశారు. రెండు పద్యాలను చూపించారు. అవి ఇవి: 


'“సకలస్మా ణుశిరః ప్రవర్ణి నురుపక్షద్వంద్వశుక్తాభిరం 

జకుడక సర్వదిగంతగామి నసకృత్సం సేవ్యమానుండ నై 

ష్టికుడం గావున మత్సమాను డగునే శీతాంశు డం చెప్పుడు! 

బక మిందుం బహసించునట్లు సుజనుం బల్ముం దురాత్ముం డిల౯”. 


“వలసిన వంకలం గురియు వర్గ సమాగమమేఘ మేగి త 
న్మలినత దాతయం దవగుణంబును సహ్యమె వృష్టిలేక ని 
రల మగుచో దలంపగ శరద్దన మేటికి నట్ల యీగి మై 
నెలయనివాని వెల్లదన మేమి ప్రయోజన మర్గికోటికి౯''! 


బాలబోధలక్షణం నుంచి తీసుకొన్న ఈ రెండు పద్యాల తరువాత “నీః 
భూషణమునకు సంస్కృత మూలమేదో యిప్పటికి డెలియరాదు'' అని కవిగార 
వ్రాశారు. ఇది అనువాదమని భావించడానికి ఏమి ఆధారాలున్నాయో మనక 
తెలియరాదు. ధారాపురం రాజధానిగా పరిపాలించిన భోజరాజు (క్రీశ. 1000-1050) ఈ 
తెలుగు పుస్తకాన్ని వ్రాశాడని రామకృష్ణకవిగారు భావించారు. భోజరా జవిభూషణమన 


. సకల నీతిసమ్మతం (1923) పీఠిక. పుట-5 


350 సమగ్రాంధ్ర సాహిత్యం 


నీతిభూషణము పేరు ఉదాహరించి రామకృష్ణకవిగారు “భోజరాజాంధ్ర ద్రవిడ 
కర్ణాటముల గవిత్వము చెప్పజాలెననుట మనకు హృదయానందముగా - నున్నది” అని 
బ్రాశారు.? 

మడికిసింగన తన గ్రంథంలో తెలుగు రచనలనే ఉదాహరించాడు. ““ఆంధ్రభాషా 
కోవిదులగు సుకవీంద్ర విరచితంబైన ముద్రామాత్యపంచతంత బద్దెభూపాలచాణక్య 
ధౌమ్య విదుర ధృతరాష్ట్ర బలభద్ర కామందక గజాంకుశ' నీతిసార నీతిభూషణ క్లేమేంద్ర 
భోజరాజవిభూషణ _ పురుషార్థసార భారత  రామాయణాది మహాకావ్యములు 
వాడుకొన్నాడు.! అతడు నీతిభూషణాన్ని, భోజరాజవిభూషణాన్ని వేరువేరుగా 
పిర్కొన్నాడుగాని పద్యాలు ఒక్క నీతిభూషణములోనుంచే ఉదాహరించాడు. 


మడికిసింగన వాడుకొన్న నీతిభూషణములో నుంచే లక్షణకర్తలు ప్రయోగాలను 
స్వీకరించారనుకోవాలి. నీతిభూషణాన్ని ఆంధ్రభోజుడు వ్రాశాడని ఏ లక్షణకర్త చెప్పాడో 
రామకృష్ణకవిగారు విశదపరచలేదు. బాలబోధ లక్షణకర్ణ అయితే అతడు లింగమగుంట 
తిమ్మన. ఇతడు క్రీ.శ. 1560 ప్రాంతాలవాడు. ఆ కాలం నాటికి నీతిభూషణం పతులు 
లేఖకులు ' వ్రాసుకొంటూ ఉండేవారు. కవి పేరుగాని, విరుదుగాని వ్రాసుకొనే ఉంటారు. 
లక్షణకర్ణ బిరుదునే ఉదాహరించారు. అది ఆనాడు ప్రసిద్ధం కావచ్చు. బిరుదు చెప్పేచాలు. 
పేరు తెలిసేరోజులు. తిక్కనగారిని కేతన, ఆర్భభోజుడని చెప్పడం మనం ఇంతకుముందు 
గమనించాం. అయితే అది సుప్రసిద్ధమైన బిరుదు కాదనికూడ చెప్పుకొన్నాం. 


మడికిసింగన ధర్మమా అని మనకు దక్కిన ఈ కవి పద్యాలు చాలా రసవత్తరంగా 
ఉన్నాయి. చెప్పేవి నీతులైనా చాలా చక్కగా, కవిత్వముట్టిపడేటట్లు చెప్పాడు. సున్నితమైన 
హాస్యం, గంభీరమైన భావాలు ఉన్న కవి. "కవిత్వం మంచి తెలియని పురుషులు పశువులు. 
అయితే వీళ్ళు గడ్డి తినకపోవడం పశువుల అదృష్టమే!” అని ఒక పద్యంలో అన్నాడు. 
“మంచి కవిత్వాన్ని వింటే మంచివాళ్ళీ పాంగిపోతారు. చెడ్డవాళ్ళు పాంగుతారా? చంద్రుణ్ణి 
చూస్తే సముద్రాలు పొంగుతాయిగాని నూతులు పొంగుతాయా?'! అన్నాడు. “అడవులు 
కాలుస్తూ గొప్పగా ఉన్నప్పుడే అగ్నికి గాలి మిత్రుడు. చిన్న దీపంగా ఉన్నప్పుడు 
ఆర్పివేసే ఘనుడు. హీనులకు స్నేహితులేమిటి?”” అన్నాడు ఇంకొక పద్యంలో. 


ఉదాత్తమైన ఉపమానాలతో ఉత్తరోత్తరా ఇతర కవులకు ఒరవడిపెట్టే శిల్పంతో 
నీతికావ్యాన్ని వ్రాసిన ఈ కవి నిస్సందేహంగా మహాకవి. ఇతని సంపూర్ణ గ్రంథం మనకు 
లభ్యమవకపోవడం అక్షరాలా మన దురదృష్టం. ఈ ఇరవై అయిదు పద్యాలనైనా 
దక్కించినందుకు మనం మడికి సింగనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 


2. నీతిశాన్త్ర ముక్తావళి. బద్దెన రచన, పీఠిక, పుట.6 (నరేంద్రనాథ సాహిత్య మండలి ప్రచురణ) 
3. _ సకలనీతిసమ్మతం, ప్రథమాశ్వాసం 7. 


ఆంధ్ర భోజుడు 351 


మడికి సింగన కీర్తిశిఖరం 


క్రీ.శ. ల ఉన్న అయ్యలమంత్రి కుమారుడు కనుక ఈ సంవత్సరానికి ఒక తరం 
అర్వాచీనుడవుతాడని సుప్రసిద్ధ చరిత్రకారులు మల్లంపల్లి 'సోమశేఖరశర్మగారు 
కాలనిర్ణయం చేశారు. మడికిసింగన తన పద్మపురాణం ఉత్తరఖండంలో దాని రచనా 
కాలాన్ని ఇచ్చాడని, అది క్రీశ. 1420 అని కొందరు సాహిత్య చరిత్రకారులు 
భావిస్తున్నారు. అయితే కీ.శ. 1370 ప్రాంతాలలోనే మడికిసింగన ఉండి ఉండాలి. 
నీతిభూషణకర్ణ అంతకు పూర్చుడే. ఎంత పూర్వుడన్నదే ప్రశ్న? 


నీతిశాస్తాలూ, ధర్మశాస్తాలూ ఎక్కువగా కాకతీయ యుగంలోనే రచించడం 
ప్రారంభించినట్లు కనబడుతున్నది. నీతిభూషణం కూడ ఈ కాలంలోనే ఉద్భవించి 
ఉంటుంది. శైలి, కిల్బం, ఉపమానాలు వాడడం, నీతి చెప్తున్నా చమత్కరించడం చూస్తీ 
అంతకుముందు పుట్టిన నీతి గ్రంథాలకన్నా ఉత్తమంగా ఉపదేశం చేయాలనే ఉద్దేశం, కదు 
కనబడతాయి. 


మయడికిసింగన ఏయే విభాగాలకింద ఇతని పద్యాలను ఉదాహరించాడో ఆ 
ఫీర్ణికల కిందే, దొరికిన అన్ని పద్యాలనూ ప్రకటిస్తున్నాను. 
(స్తకల నీతి సమ్మతమునుండి సేకరించిన నీతిభూషణము). 


ఛ్రంథ ప్రశంస 


“జను లిడి అల్బ గ్రంథం - బనవలవదు దీన దోచునన్నియు బెక్కుల్‌ 
గనుపట్ట జేయు వాతా-యనవివరము పిన్న గాదె యూరసి చూడక? (20) 


భువి నధీకుడు దెలుపని యు-క్తివిశేషము చిరుతవాడు దెలు పెడునొకచో 
రవికి మరుగైన గొందిని- దివియ ప్రకాశింప జేయదే యొక్కొకచో ౯? (21) 


ఆకులవృత్తి.రాఘవు శరాగ్రమునందు దృణాగ్రలగ్న నీ 
రాకృతివార్థియింకుట దశాస్యుని జంపుట మిథ్యగాదె వా 

లీకులు సెప్పకున్న కృతిలేని నరేశ్వరు వర్తనంబు రత్నా 

కరవేష్షితావని వినంబడ దాతడు మేరువెత్తినక. (22) 


సరసకవితరుచి యెరుగని- పురుషుల పశువులని నిక్కముగ నెరుగుదు, వా 
రురువడి దృణంబు మేయమి- పరికింపగ ధరణి బసుల భాగ్యంబెందుE? (31) 


సుందర సర్వలక్షణ విశుద్ధకవిత్వము గన్నచో రస 
స్యంది నిజస్వభావు డనజాలినయ ట్లనిజస్వ్పభావు డా 


4. History of the Reddy Kingdoms, p.514 


352 సమ(గాం( సాహిత్యం 


నందము బొందునట్లు కుజనప్రకరంబు లెరుంగ నేర్చునే 


చందురు జూచి మోదమున సాగర మువ్పీన నూతు లుబ్బునే? (32) 
ఆజ్ఞాపాలనము: 
క్‌ ఏజనుల కాజ్ఞ సాలని - రాజును రాబేంద్రునాజ్ఞ 'ప్రకటింపని యా 
రాజునకు గోడ వాసీన - రాజునకు౯ భేదమేమి? ప్రాజ్ఞున కరయన్‌? (77) 
ప్రజా పాలనము: 
తన నగరిలోన నించుక - యును భాండాగార మనుచు నునికిదగదు రా 
జునకుక భండారం - బని యేమర కరయవలయు ననిశమువారి౯. (103) 


న్యాయపుటరితల పూవులు - గోయుట నట లెస్స తగదు కువలయపతి క 
న్యాయ మరిమవ్రాను వొడిచిన - గాయలు వెసగోయునట్టి కరణిదలంప౯. (124) 


రాజూాదాయవ్యయ ప్రకారము: 
శూరమణుడు పేదైనను - ధారుణి నెచ్చోట దగదు ద్రవ్యము వెదక౯ 
వారాళశి వట్టిపోయిన - నీరొం డొకదెస ఘటింప నేరగనగునే! (140) 


రాజనీతి: 
మతశస్త్రము ప్రకృతులు మే - నతిశయధర్మంబు ప్రాణ మతిద్భఢతరసం 
కృతిజోదు చదులు కన్నులు - చతురుండగు దూత మోముజననాథునకుE. (148) 


స్వామియు మంత్రియుదుర్గ 
సోమము రాష్ట్రంబు ధనము సుహృదులు బలము! 
గా మహిసప్తాంగంబులు 

_ నేమరక యొనర్చవలయు నిందుల రక్షల్‌.! 


ఉత్సాహ ప్రభుమంత్రశక్తుల నజేయుండై పరిక్షీణసం 

ధిత్సావ్య[గ్రుడుగాక విగ్రహముచో దేశంబు కాలంబు సం 

పత్సామగ్యము జూచి కార్యముదెసక [బారంథియ్లై భూకుజ౯ 
వాత్సల్యాగ్రమనస్కు డైన పతి శశ్చచ్రీసమేతుం డగు౯ (150) 


ఎందును నాయాసమునకు - బందయయినవాడు సిరికి బాత్రుండగునే? 
మందరగిరి మోవడే గో - విందుడు మును లచ్చికొరకు విబుధులెరుంగక? (190) 


సమయముల రంతుపరివా- రముమత్తు నియాగిజనుల రాయిడి యరియు 
చ్చిమి గ్రేణీ కారయ న్యా-యము లేకుండంగ బజల నరయగవలయు౯ (227) 


5. ఇదే పద్యం నాలుగవ పాదంలో “దా మదిలో నెరిగి నేని దగ రక్షించెన్‌ అనే మార్పుతో మంచెన 
కేయూరబాహు చరిత్రలో ఉంది. (4-206). సప్తాంగాల వివరాలు ఇద్దరూ ఒకే వరుసలో 
చెప్పారనుకోవాలి. 


ఆంధ్ర భోజుడు 353 


రాజభృత్యనీతులు: 
దూరమున వెరవు గదిసిన - దారు నిలుచువారి నృపతి దగుమన్నింప౯ 
దూరమున బిరుదు గదిసిన - దా రచ్చట లేనివారి దగువర్థింప౯. (439) 
తక్కిన యాత్ముడు గలడే - యెక్కుడుగా నెత్తిపలికి హిత మెరిగింప౯ 
జెక్కిలిమీటుట కూరిమి - తక్కుటయే పాలుపోయుతరిబాలునకు౯. (461) 


స్థిరమతి నెప్పుడు నిజమం - దిరమున దిద్దా న్రైరమునను దెల్లముగా సం 
గరముననుం గమ్మున నే - నరుడుండు నతండు ప్రియుడు నరనాథునకుక. (462) 


ఏ నితనికి మాన్యుడ నని - భూనాథుని కరుణ నమ్మి పొంగి భటుడు సీ 
వానియతి వరలు టొప్పదు - నానాటికి క్రొత్త మన్ననలునృపతులకు౯. (503) 


మంత్రరక్షణార్థములు: 

కానలు దరికొను పావకు-డైన ప్రభంజనుడు మిత్రు డల్పత దీపం 

బైన శిఖి నార్చుగావున - హీనుండగువాని కెందు నెక్కడిమిత్రుల్‌? (751) 
దండయాత్ర: 


ప్రవిమల విక్రమపరుడగు - నవనీశ్చరునంకతలమునందు రిపు శ్రీ 
దవిలి కుటుంబిని పోలిక - నవిరళమై యుండు నెపుడు నంచితమహిమక. (774) 


తగ వేపట్టును లేక దుర్వ్యసనియైై ధర్మక్రియాహీనుడై 

తగవారుం బజలుక విరాగులగు చేత ల్సేయు భూపాలుపై 

దగ దండెత్తిన రాజు గెల్బునరికిక దా దండియై నిల్వగా 

దగు రా జచ్చట లేకయున్న దగు దడ్రాజ్యంబునుక జేకొనక్‌, (775) 


అనురాగియు సద్వృత్తుడు - ఘనశక్తి తయము దైవికము బౌరుషము౯ 

ధనమును దన కబ్చిన పతి-ననునది యివిలేనియట్టి జనపాలుపయి౯. (776) 
తనచేతగాని కాదను-పనికిం బ్రతినిధిగ నన్యు బనిచిన దీ 

రునె యోౌషధంముమా రిది-యని మూల్యం విడిన రోగ మరుగుట గలదే? (790) 


(ప్రయాణ వ్యసనపరీక్ష: 
అరిపధకుం దగునంతకు - ధరణీశుం డోర్వవలయు దక్కువయ్రైనక్‌ 
నరు డాటదయ్యు నుండడె - హరి గొల్లడనంగబడడె యనువగుదాక౯? (893) 


కార్యత్వరితనీతులు: 
డెందమున దెలిసియును - జేయం దెంపరిగాక యుండు నాతనితలపో 
తలదీరునె యవకార్యము - మందెరిగినమా త్ర దెవులు మానుటగలదే? (957) 


శి5క4 సమగాం ధ్ర సాహిత్యం 


“ఇది అల్ప గంథం అనవద్దు. దీనిలోనే ఎన్నో, కనబడతాయి. ఎన్నింటినో చూపించే 
కిటికీ చిన్నదే కదా!” అని కవి ఈ గ్రంథం మొదటే అన్నాడు. ఇప్పుడు దొరికిన పద్యాలు 
కూడ తక్కువని అనుకోనక్కరలేదు. ఇతని కవిత్వశక్తిని ఈ గవాక్షరంధ్రం సమగ్రంగా 
చూపెడుతుంది. 


నీతిభూషణంలోని ప్రతి పద్యం అక్షరాలా భూషణం! 


అప్పనమం త్రి 


(పతి పద్యం ఒక భూషణంలాగ రచించిన ఆంధ్రభో జు డెవరా అన్న ప్రశ్న ఇంతకుముందు 
మనకు కలిగింది. అది విరుదేగాని తర్సిదండ్రులు పెట్టిన పేరు కాదని చెప్పకనే చెపుతున్నది. 
ఆంధ్రభోజుడు బహుశా అప్పనమంత్రి అవుతాడా అనే సందేహం కలుగుతున్నది. 
ఏమంటే, ఇతడు 'చారుచర్య' అనే చిన్న గ్రంథం వ్రాశాడు. 'అందులో రెండవ పద్యం 
చూడండి. ' 


“రాజహితంబుపొంటె. సుకరంబగు వైద్యసునీతి ధర్మని 
ర్వాకజపథానుసార మగునట్లుగ నిర్ణరభాష దొల్లి యా 
భో జునిచేత జెప్పబడి పొల్బ్పగు నీకృతి “నూత్స్నసత్కళా 
భోజుడు! మంత్రి యప్పన ప్రబుద్ధుడు చేసె దెనుంగుబాసగ£.”' (2) 


సంస్కృతంలో ఆ భోజుడు చెప్పిన ఈ కృతిని 'నూత్నసత్కళా భోజుడు' మంత్రి 
యప్పన తెలిగించాడని కవి చెప్పుకొన్నాడు. ఇతడు తన పేరుకు ముందు వాడిన విశేషణం 
గమనించదగింది. దీనిని బట్టి అతనికి 'ఆంధ్రభోజు'డనే బిరుదు వచ్చిందా? 


రెండు గ్రంథాలలోని పద్యాలనూ తైపారు వేసి చూస్తే రెండింటి కవిత్వం ఒకేలాగున 
వున్నట్టు కనబడుతుంది. 'నీతివిభూషణం'లోని -ఉపమానాన్ని ప్రతి పద్యం ఉత్తర 
భాగంలో చక్కగా వాడడం మనం గమనించాము. 'చారుచర్య'లో కూడ ఈ శిల్పం 
కనబడుతుంది. చూడండి. 


““వర్ధమానులైనవారికి నాపద- హీనజనులకంటె నెక్కుడండ్రు 
కచవితానమునకు గాక ఖండన మెండు - రెప్పవెండ్రుకలకు జెప్ప బడెనె?'' (69) 


ఈ ఒక్క పద్యంలోనేకాదు ఇంకొక పద్యంలో కూడ ఇదేరకమైన సంవిధానం 
కనబడుతుంది. చూడండీ : 


““ఆత్మకునివలె బాతకుం డయినవాని 
నన్యు గొనియైన వెసదెగటార్భవలయు 


అప్పునమంత్రి 355 


ఇంట బుట్టియు గీడైన యెలుక జంప 
బిల్లికిని దుగ్గములు పోసి పెంచుకరణి.'' (72) 


ఆటవెలది, తేటగీతులలోనే కాక వృత్తాలలో కూడ యిటువంటి ఉపమానాలు, 
అర్భాంతరన్యాసాలు చివర వాడడం ఈ కవి పద్యాలలో కనబడుతుంది. చూడండి : 


“సముచితయత్నశక్తియుతసాహసుడై తగు నుత్తముండు మ 

ధ్యము బలహీనసాధనము లారయ జెప్ప గనేల రెండు పా 

దములనే కల్లి యా హనుమ దాటె సముద్రము కాటిరేని య 

శ్వమునకు నూరుగా ళ్ళొదని సన్నపు గాల్వయు దాటగల్లునే?'' (67) 


వీటన్నిటిని బట్టి చూస్తే 'చారుచర్య'ను తెనిగించిన అప్ప నమంత్రి 'ఆంధ్రభో జు' డనే 
మేర పేరెన్నిక పొందాడనిపిస్తున్నది. ఇదే నిజమైతే ““అంధ్రభోజుడెవరు?” అనే ప్రశ్నకు 
సమాధానం దొరుకుతుంది. 


అప్పనమంత్రి కాలం మడికిసింగనకు పూర్వమే. ఏమంటే, తన 'సకలనీతి 
సమ్మతం'లో 'చారుచర్య' నుండి కూడ' ఒక పద్యం మడికిసింగన ఉదాహరించాడు. 
'చారుచర్య'లోని 35-వ పద్యం 'సకలనీతిసమ్మతం'లో 258-వ పద్యంగా వుంది. 
మడికిసింగన కాలం క్రీ.శ. 1370 ప్రాంతాలు అని మనం తెలుసుకున్నాం. కాబట్టి 
అప్పనమంత్రి కాకతీయ యుగంలోనివాడే అవుతాడు. 


'చోరుచర్య'లో అప్పనమంత్రి తనను గురీంచి ఎక్కువగా చెప్పుకోలేదు. ఇతని 
తండి టరు గోవిందాచార్యుడు; తల్లి పేరు నాగమాంబ. ఆమె తన పుట్టింటివారికి, 
మెట్టినింటివారికి పేరు తెచ్చిన ఇల్లాలు కాబోలు. కవి ఆమెను 'కులద్నయనిరో భూషణ 
ధర్మచరిత' అని పొగిడాడు. ఇతనికి వల్లభాచార్యుడనే అన్నయ్య వున్నాడు. వీళ్ళ 
మేనమామ ప్రసిద్దుడు కాబోలు, 'సింగనామాత్యు మేనయల్లుడ' అని తనను గురించి కవి 
చెప్పుకొన్నాడు. అప్పునమంత్రి ఉభయ భాషాకవిత్వమానవైదగ్గు విడు. 


ఇంతకన్న ఇతణ్జి గురించి వేరేమీ తెలియదు. అన్నట్టు యితడు శృంగార పురుషుడు 
కాబోలు, 'నారీజన పంచబాణనాగమయప్పా' అని తనను తాను సంబోధించుకొన్నాడు 
(న 13). ఇంకొక చోట 'గణకలలామా!' అన్నాడు (ప. 63). బహుశా ఇతడు కరణం 
కావచ్చు. ఆ తరువాతి పద్యంలోనే 'మంత్రి శేఖరా!' అనే సంబుద్ధి కనబడుతుంది. ఇవేవీ 
అతణ్ణి గురించి పోషంగా ఏమీ చెప్పవు. 


'చారుచర్య' చాలా చిన్న గ్రంథం. ఇందులో 76 పద్యాలు మాత్రమే ఉన్నాయి. 
ప్రొద్దుట లేచింది మొదలు చక్కని దినచర్య ఎలా ఉండాలో వివరించే వైద్యనీతి గ్రంథం 
ఇది. ఎటువంటి దంతకాష్టాలతో పళ్ళు తోమాలో, ఎలాంటి నీళ్ళతో స్నానం చేయాలో, 
ఏయే పువ్వులు ధరించాలో, భోజనం చేస్తూ ఎప్పుడు నీళ్ళు తాగాలో, తాంబూలం ఎలా 


356 సమగ్రాంధ్ర సాహిత్యం 


వేసుకోవాలో, ఎటువంటి స్త్రీతో రమించాలో, ఏయే వేళలలో బోగించాలో, ఎలా 
సత్ప్రవర్తన కలిగి ఉండాలో ఈ (గంథం బోధిస్తుంది. 


ఆ రోజులలో భోగులు ఎలాంటి పుష్పాలు ధరించేవారో ఈ పద్యం చెపుతుంది : 


“'గేదగిపువ్వు దాలిచి సుఖింతురు మేలుజవాది వూసి హృ 
న్మోదముగాగ గన్నారులు మొల్లలతో వకుళప్రసూనముల్‌ 
జూదులు పాటలంబులును సంపెగలు౯ శతపత్రకంబులు౯ 
శ్రీ దనరారు భోగులు ధరింతురు కస్తురి గూర్చి వేడుక." (12) 


ఉత్త పువ్వుల వాసన చాలదు కాబోలు, లేక వాటిలోని దోషాలను 
పోగొట్టడానికో కర్పూరం కూడా కలిపి ధరించేవారు. చూడండి: 


““దోరంటపువ్వు మరువము - చేరిక విరవాజివిరులు చెంగలువులు క 
ర్పూరమున గూర్చి ముడుతురు - నారీజనపంచబాణ! నాగమయప్పా!'' (13) 


అప్పనమంత్రి చక్కని శృంగారపురుషుడు కాబట్టి వేసవి రాత్రులలో జాణలు 
ఎటువంటి పువ్వులు ధరించేవారో, ఏ నీరు చల్లుకొనేవారో చెప్తున్నాడు. 


“మొల్లలు జాజి క్రొవ్విరులు మొత్తములు౯ గరవీరరాజి దా 

వెల్ల దొలంకు పువ్వు కురువేరు త్రిదోషహరంబు లారయ౯ 

చల్లదనంబు దీన సహజంబగు గొజ్జగనీరు గొంత పై 

జల్ల ధరింతు రర్థ్ధి మెయి జాణలు వేసవిరాత్రు లెప్పుడు౯.'' (14) 


ఎండకాలంలో చలువ నిచ్చే పువ్వులు ధరించినట్టి, కీతకాలంలో వేడి చేసి 
పుష్పాలను ముడవడం అవసరం. అందుకే చెప్తున్నాడు: 


“పాన్నలు చేమంతులు సుర 

పౌన్నలు సంపెగలు మొగలిపువ్వులు పౌగడల్‌ 

పన్నుగ హిమమున ముడుతురు 

ఇన్నియు నుష్టంబులగుట యెరిగిన భోగుల్‌.'' (16) 


మొగలిపువ్యుకంటె మొగి చెంగలువ కంటె మేలు పువ్వు పుడమి మీద లేదన్నాడు 
(20). బంతిలో ఎవరూ లేకుండా భోజనం చేయకూడదన్నాడు. 


పెక్కండ్రు లేకయున్నను 

నొక్కడీరువురైన బంక్తీ నాగిగుడువక తా 

నొక్కండ భుక్తిగొనుట ది 

యెక్కుడు నింద్యమని చెప్పిరిద్ధ చరిత్రుల్‌ (33) 


అప్పనమంత్రి 357 


భుక్తీ ముందర నాలుగుసార్లు, భోజనోత్తరమున రెండుసార్లు. అటుపైన రాత్రి 
ఆరుమార్లు తాంబూల సేవ చేయమన్నాడు. 


వదన వికాస సౌరభవివర్ధన కారి లసన్మదాపహం 

బుదర విశేష సొఖ్యకర ముగ్గత దోషబల ప్రహారిస 

మ్మద జనకంబు తమ్ములము మానవతీ పరిభోగవేళలన్‌ 

మదన పునర్భవీ కరణ మంత్రము తుల్యమె దాని కెద్దియున్‌ (51) 


అప్పనమంత్రి తాంబూలానికి సాటి ఏదని ప్రన్నిస్తి ఇంతకు ముందు తన శతకంలో 
సుమతి భీమన ““పలుతోమిసేయు విడియము వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ'' 


అన్నాడు. (పద్యం 66) 
అంతేకాదు. ఇంకా యిలా చెప్పాడు: 


వీడెము సీయని నోరుం 

చేడెల యధరామృతంబు జెందని నోరు 

బాడగనేరని నోరున్‌ 

బూడిద కి ర వైన పాడుబొందర సుమతీ (80) 


అయితీ అప్పనమంత్రి ఏయే వ్యాధులున్నవారు తాంబూలం వేసుకోకూడదో 
కూడా చెప్పాడు. (54) 


భోగజీవితం కాంక్షణీయమెగాని స్త్రీని ఎప్పుడు అనుభవించాలో, ఎప్పుడు 
కలవకూడదో, అలా కాదని కలిస్తే వచ్చే పరిణామాలేమిటో చెప్పాడు. 


సురతంబు పగలుచేసినం 

బురుషుని యాయువు నశించు; పుట్టును పాపో 

త్కరమగు సంతతి సంధ్యల; 

సిరిదొలగును బర్వ తిథుల; సిద్ధము రాత్రిన్‌. (56) 


అప్ప నమంతి, ఎటువంటి స్త్రీ పొందు మంచిదో రెండు పద్యాలలో వివరించాడు. 


“నలికపు గౌను చారుజఘనంబును వటువ వల్దచన్నులు[ 

బలుచని దీర్ణనీలకచభారము జెన్ను మొగంబు వాలుగ 

న్నులు మెరుగారి సన్నమయి నున్పగు చామనభాయ గాత్రము!౬ 

బలితపు సిగ్గు గల్ను నెలప్రాయపు సుందరి బొంద మేలగు!. (58) 


మెలగునప్పుడ క్రొక్కారు మెరుగువోలె 
బాంతమున నిల్చినప్పుడు ప్రతిమబోలి 


358 సమగ్రాంధ్ర సాహిత్యం 


యురమునను జేర్చినప్పుడు విరుల దండ 
బోలు తిన్నని కామిని బొంద మేలు.” (59) 


ఈ 'చారుచర్య'ను వేటూరి ప్రభాకరశాస్త్రిగారి పీఠికతో ముక్త్యాల సంస్థానాధీశులు 
ప్రకటించారు. వావిళ్ళవారు కూడ ప్రచురించారు. (1949). ప్రభాకరశాస్త్రిగారు తమ 
పీరికలో “'కర్ణాటాంధ్ర భాషా ప్రబంధములలో గృతికర్త తన పేరనే సంబోధించుకొనుచు 
బద్యములను జెప్పుకొను సంప్రదాయము కొన్ని ప్రాచీన కృతులందు గానవచ్చుచున్నది. 
తెనుగున బద్దెన నీతి యట్టిది. ఈ చారుచర్యకును, నా బద్దెన నీతికిని శ్రలియందు సాద్భ 
శృము కొంతయగుపడుచున్నది. ఏకకాల రచనములయి యుండునని నాతలపు ఆ బద్దెన 
తిక్కనకించుమించుగా సమకాలము వాడగునని తలపబడుచున్నాడు. ఈయనయు నప్పటి 
వాడు కాదగును. అనగా మడికిసింగనకు నూరేండ్లు ముందున్న వాడగునన్నమాట'' అని 
రాశారు." ఈ సంగతులు అంగీకరిస్తూ చాగంటి శేషయ్యగారు “ఈ కవి క్రీ.శ. 1350 
ప్రాంతము వాడ”ని తమ అభిప్రాయం చెప్పారు. 


వ్రాతప్రతులలో భోజుని సంస్కృత చారుచర్య రెండు విధాలుగా ఉందనీ. ఒకటి 
చిన్నదనీ, రెండోది కొంచెం పెద్దదనీ ప్రభాకరశాస్త్రిగారు చెప్పారు. “ఈ తెలుగు రచన 
భోజుని గ్రంథమున కనువాదమేగాని సరియైన తెనిగింపు కాదు. ఆ రెండు తెరగుల 
సంస్కృత గ్రంథములకును నివి సంగ్రహముగా నున్నవి. వానిలోని విషయములన్నియు 
నిందుగానరావు'' అని వేటూరివారు చెప్పారు.? 


భోజుడేగాక క్లేమేంద్రుడు కూడ ఒక చారుచర్య సంస్కృతంలో చెప్పాడు. దీనికి 
హిందీలో శ్రీ దేవదత్తశాస్త్రిగారు వ్యాఖ్యానం రచిస్తి, పి.వి. రమణారెడ్డిగారు తెనుగు 
వచనంలో వివరిస్తూ వ్యాఖ్యానం చేశారు.కి 


శ్రవ్యా శ్రీవ్యాసదాసీన సమాసీన సతాంమతా! 
క్షమేండ్రేణ విచార్యేయం చారుచర్యా ప్రకాశితా!। 
ఇతిశ్రీ ప్రకాశేన్రాత్మజ వ్యాసదాసాపరాఖ్య మహాకవీ 
శ్రీ క్షేమేంద్ర కృతా చారుచర్యా సమాష్తాః। 


అని చివరన వుంది. భోజుని చారుచర్యకూ, దీనికీ సంబంధం లేదు. 


“నీతిభూషణం' వ్రాసిన ఆంధ్రభోజుడు, భోజుని చారుచర్యను తెనిగించిన ఈ 
అప్పనమంత్రీ అని నేను భావిస్తున్నాను. ఇద్దరూ ఖిన్నవ్యక్తులయినా ఇతడు కాకతీయ 
యుగంలోని వ్యక్తే. 


1... చారుచర్య - ఉపోద్దూతం (1922) 
2. ఆంధ్రకవి తరంగిణీ - నాలుగవ సంపుటం. పుట 129 
3. _చారుచర్య పీ.వి. రమణారెడ్డి (తె. అనువాదం) నరసారావుపిట, 1979. 


శివదేవయ్య 


తెలుగు కవులలో చాలామంది నామధేయాల వల్లనే అమాత్యులుగా చలామళ 
అవుతున్నారు. కాని, మహాసామాజ్యానికి మంత్రిత్స్వం చేస్తూ కవిగా, అందులోను 
ఏంస్కృతాంధ్ర కవితా పితామహుడుగా పేరుపొందినవాడు వివదేవయ్య. ఇతడు కాకతీయ 
సామ్రాజ్యాన్ని పాలించిన గణపతిదేవ చ క్రవర్ణివద్ద, రుద్రమదేవివద్ద, ప్రతాపరుద్రునివ( 
మంత్రిగా ఉండి మన్ననలు పొందాడు. ఇతో చూసిన తిక్కనగారు ఈయన సాక్షాతూ 
5ంశ్చరుడని ప్రస్తుతించారట. ఈ సంగతి సోమదేవరాజీయంలో ఉంది.] 


మంత్రిగానేకాక మహిమాస్పదుడుగా ఇతల్ణి గురించి కొన్ని కథలున్నాయి 
పతాపరుద్రుని పట్టపురాణి శివదేవయ్యగారి విగ్రహానికి నిత్యం పూజ చేసీదట 
ాజుగారితోపాటు శివదేవయ్య కూడ ఒక శివరాత్రినాడు ఉపవాసమున్నాడు. ఇద్దరు 
చ్చి మంచినీళ్ళు కూడ ముట్టలేదు. అలాంటప్పుడు కివదేవయ్యగారు గర్రున డ్రేన్నాడట 
నుబించకుండానే శీను ఎందుకొచ్చిందయ్యా అంటే, ప్రతాపరుదుని రాణి శివుని! 
నెవేద్యం పెట్టిందట. అది దేవునిలాంటి శివదేవయ్య స్వీకరించడం జరిగిందట. ఈ క 
పతాపచరిత్రలో ఉంది. ప్రతాపరుద్రుని భార్య శివదేవయ్యగారిని రోజూ పూజించడాని! 
కారణమేమిటంటే, ఒకనాడు శివదేవయ్యగారు అంతఃపురంలోకి వచ్చినప్పుడు ఆయ, 
ఏరపురుషుడని ఆమె లోనికి తప్పుకొన్నదట. ప్రతాపరుద్రుడు ఆమెను మందలిం+ 
'శివదేవయ్యగారు పరపురుషుడేమిటి? పరమేశ్వరుడు. ఆయనను పూజించు” అః 
వెప్పాడట. ఈ కథవల్ల శివదేవయ్యగారికి అంతఃపురంలోకి నిరాఘాట ప్రవేశముండేదనీ 
ాాణీవాసపు స్త్రీల సమక్షంలో కూడ ఆయన రాజుతో మంత్రాంగం చర్చించేటంః 
నమ్మకస్థుడనీ మనం ఊహించవచ్చు. 


ఈ మహామంత్రి కవిత్వం కూడ చెప్పేవాడని మనకు అనంతర కవుల గ్రంథాలవః 
లుస్తున్నది. తుళ్ళూరి శరభరాజకవి “శరభరాజీయం' అనే గ్రంథం వ్రాశాడు. అందుల్‌ 
శన వంశానికి శివదేవయ్యే మూలపురుషుడని చెప్పుకొన్నాడు. అతణ్ణి నుతించాడు. 


“ శ్రీయదష్టాంగ ప్రసిద్ధయోగాభ్యాసి ధరనోరుగంటి సత్పురనివాసి 
ప్రాణలింగార్జిత భావసంచయమౌళి యజ్ఞానతిమిర సంహారహీళి 
బోధ సన్మిత్రంబు పోష్యదయాశాలి శోభితాశాంతయశోవిశాలి 
అమలశ్రీవత్స సంయమిగో త్రపావని వర్ణితసకల విద్వన్ని ధాని 


ద్వితీయాశ్వాసం, 39-40. ““పనుచునెడ తిక్కనుఖియ, జ్ఞన వరసింహాసనమున సచివా గ్రణియై 
తనరెడి శివదేవయ్యం, గనుగొని యా రాజుతోడ గడకం బలికె౯. వసుమతీనాథ! ఈ, 
డీశ్చరుడుగాని, మనుజమాత్రుండు గాడు బల్మారు నితని, యనుమతంబున నీవు రాజ్యంబు నెమ్మి 
నేలుమని చెప్పి యా ఘనుం డేగుటయును.'' 

సిద్దేశ్వర చరిత్రము. సంపాదకులు : ఖండవల్లి లక్ష్మీరంజనంగారు. పుట. 156. 


న సమగ్రాంధ్ర సాహిత్యం 


సంతతోల్లాసి దిననాథసమవిభాసి 
రహితదుష్కర్మి నిత్యసన్మహితధర్శి 
యనగ నుతికక్క శివదేవు డనెడు యోగి 
నాయకుండు సదా మోక్షదాయకుండు. 


అతడు ప్రతాపరుద వసుధాదిపుచేత నవాగహారముల్‌ 
కూతమతి నంది నిత్యసచివేశ్చరసంతతి కెల్ల మేటియ్లి 
యతులిత సంస్క ఎతాంధకవితావళి కెల్ల బితామహుం డన౯ 
సతతము వన్న కెక్కి బుధసంఘములోన యమహా ప్రసిద్దుడై.'' 


ఈ రెండవ పద్యంలో ''సంస్కృృతాంధ్రకవితావళికెల్ల పితామహుండన౯' అనే 
మాటలు ముఖ్యంగా మనం గమనించాలి. ఈ పద్యాన్ని ఉదాహరిస్తూ ' ప్రథమాంధ్ర 
కవితాపితామహుడు-శివదేవయ్య' అని నిడుదవోలు వెంకటరావుగారు భారతిలో ఒక 
వ్యాసం వ్రాశారు. 'ఈతడే ఆంధ్రకవితా పితామహుడన్న విరుదము ధరించినవారిలో 
మొదటివా''డని వారు చెప్పారు. ఆయితే శరభరాజు పద్యంవల్ల శివదేవయ్య 
“సంస్కృ తాంధ్రకవితావలళికెల్ల పితామహు'డని తెలుస్తున్నది గాని ప్రత్యీకంగా “ఆంధ్ర 
కవితాపితామహ' అనే బిరుదు ఉన్నట్లు కచ్చితమైన సాక్ష్యం లేదు. 


శివదేవయ్య ఏయే పుస్తకాలు వ్రాశాడో తెలియదు. అయినా ఇతని గ్రంథాల పేర్లను 
ఊహించడానికి వీలుంది. కొందరు లక్షణకర్తలు ఇతని పద్యాలను ఉదాహరించారని 
మొదటిసారిగా మానవల్లి రామకృష్ణకవిగారు 'సకలనీతి సమ్మతం' అనే పుస్తకం పీఠికలో 
యిలా వ్రాశారు: ''పురుషార్థసారము గణపతికిని, రుద్రమడేవికిని మంత్రియగు 
వివదేవయ్యచే రచితమని "శివదేవయ్య పురుషార్థసారములో' అను ఉదాహరణముల వలన 
నూహింపదగియున్నది. అతడు పురుషార్థసారముగాక _ 'శివదేవధీమణీ!' యను 
మకుటముగల యొక శతకమును గూడ రచించినట్లు తోచుచున్నది. బాలబోధమునను, 
లక్షణశిరోమణిలోను పురుషార్థసార, శివదేవ శతకపద్యము లుదాహృతములయ్యె.” * 


బాలబోధచ్చందాన్ని లింగమగుంట తిమ్మన వ్రాశాడు. ఇతడు క్రీశ 1560 
ప్రాంతాలలో వున్నవాడు. “లక్షణశిరోమణి'ని పాత్తపి వెంకటరమణకవి వ్రాశాడు. 
““ఇందులో' పెక్కు ప్రాచీన గ్రంథముల నుండి లక్ష్యములు గైకొనబడినవి. దీనింబట్టి 
చూడగా నీకవి అప్పకవి కంటె బూర్వుడుగా దలపదగియున్నాడు'' అని ఆంధ్రసాహిత్య 
పరిషత్తువారు వ్రాశారు. అప్పకవి కాలం మనకు తెలుసు. అది క్రీ.శ. 1658. అందుచేత 
పౌత్తపి వెంకటరమణకవి 1600 ప్రాంతాల వాడనుకోవచ్చు. దీనివల్ల 17-వ శతాబ్ది 
ప్రారంభం దాకా శివదేవయ్య పుస్తకాల ప్రతులు దేశంలో దొరికేవని తెలుస్తున్నది. ఇతని 
3. భారతి. సంపుటి 2, సంచిక 3. 


4. _సకలనీతిసమ్మతము, పీఠిక, పుట 4. 
5. 'పరిషత్సుస్తక భాండాగారము! మూడవ భాగము - “లక్షణ (గంథములు', పుట 6. 


361 


గ్రంథాలను చదివిన అనంతర కవులు ఇతళ్లో పూర్వకవి స్తుతిలో పేర్కొన్నారు. 
క్రీ.శ. 1678-1693 ప్రాంతాలలో వుండిన ఎడపాటి ఎర్రన తన మలహణ చరిత్రలో యిలా 
నుతించాడు. 


““వినుతు లొనర్హు నంధ్రకవిప్రభు నన్నయభట్టు - తిక్క 
యజ్వను, కివదేవు భాస్కరుని...”' 


క్రీ.శ 1680 ప్రాంతాల 'నాగరఖండం' రచించిన జంటకవులు అయ్యంకి బాలసరస్వతి 
తురగా రాజకవి ఇలా ప్రశంసించారు: 


'“వివతత్తు, శివదేవు, చిన్మయు, భవదూరు 
శరభాంకు, రాజశేఖరుని, వేము 
నన్న పను దిక్కనను [బబంధపరమేశు...'' 


క్రీ.శ. 1760 తర్వాత 'తోభ్యచరిత్రం' వ్రాసిన పింగళి ఎల్లన ఇలా కీర్ణించాడు. 


“చెలగి యథావాక్ళముల యన్నమయగారి 
భజియించి యొక్కిడి పాలకురికి 
సోమన్నగారి (బస్తుతిజేసి ప్రియమంది 
సివదేవముఖనవకవుల నెంచి..." 


పురుషార్థసారాన్ని మొదట పేర్కొన్నవాడు మడికిసింగన. ఇతడు వివిధ నీతిశాస్రాల 
సారాన్ని సేకరించి 'సకలనీతిసమ్మతం' అనే సంకలన గ్రంథాన్ని, చేశాడు. అందులో 
శివదేవయ్య పద్యాలను విరివిగా వాడుకొన్నాడు. సింగన కాలం క్రీ.శ. 1347. 


రామకృష్ణకవిగారు అచ్చువేసిన సకలనీతిసమ్మృతం మూడాశ్వాసాల పుస్తకం. 992 
గద్యపద్యాలున్నాయి. వీటిలో 90 పద్యాలు పురుషార్థసారం నుండి గ్రహించినవే. దుర్గ 
సంరక్షణం, ఆజ్ఞాపాలనం, ప్రజాపాలనం, రాజాదాయ వ్యయప్రకారం, రాజనీతి. 
విషపరీక్షాలక్షణం, వాచక లక్షణం, బాహ్మణాచారం, రాయబార ప్రకారం, చారుల 
నీతులు, రాజభృత్యుల నీతులు, సేవక నీతులు, సేవకు కొరగాని రాజులు, అష్టాదశ 
వ్యసనములు, అనసూయత, దండయాత్ర, శకునజ్ఞానము, ప్రయాణ వ్యసన పరీక్ష, 
చోరనీతులు అనే 19 శీర్షికల క్రింద పురుషార్థసారంలోని పద్యాలను వాడుకొన్నాడు. ఇంత 
విపులంగా ఉదాహరించడానికి పనికివచ్చిన పురుషార్ధ్థసారం ఆనాటి ప్రామాణిక 
[గ్రంథాలలో ఒకటి అని చెప్పక తప్పదు. ఇందులోని విషయాలను ప్రతాపరుద్రుడు తు.చ. 
తప్పక అమలు జరిపి ఉంటాడని కూడా ఊహించవచ్చు. 

ప్రతాపరుద్రుడు రాజ్యానికి వచ్చిన వెంటనే పరిపాలన విధానాన్ని సంస్కరించి, 
సామ్రాజ్యము నంతటిని 77 నాయంకరములుగా విభజించాడు. వాటికి తనను ఆశ్రయించు 
కొన్న నమ్మకస్థులను అధిపతులుగా నియమించాడు. ఈ సంస్కరణ కివదేవయ్య ఉపదేశం 
వల్లనే జరిగి ఉంటుందని పురుషార్ధసారంలోని ఈ క్రింది పద్యంవల్ల తెలుసుకోవచ్చు. 


362 సమగ్రాంధ్ర సాహిత్యం 


'““రాజుల సమ్మతిక తరతరంబుల ప్రాతల భక్తియుక్తులక 

రాజితశస్త్రధారుల బరాక్రమవంతుల నప్రమత్తులన్‌ 

భోజన హేమవస్త్ర పరిపుష్టులు హృష్టులు నైనవారిగా 

నోజ యొనర్చగావలయు నొద్ధను పాయకయుండ భృత్యులన్‌."' 
(పురుషార్థసారంలోనిదిగా చెప్తూ సకలనీతి సమ్మతంలో, 178) 


పురుషార్థసారంలోనుంచి 90 పద్యాలను వాడుకొని, మడికీసింగన అది అసలు 
ఎవరు వ్రాశారో చెప్పలేదు. బహుశా అతని కాలం నాటికి అది చాలా ప్రసిద్దమై 
ఉంటుంది. అందుకే చెప్పవలసీన అవసరం లేదనుకొన్నాడేమో! 


మడికిసింగన వినియోగించిన 90 పద్యాలలోనుంచి శివదేవయ్య శైలిని, చెప్పే 
తీరును, వాడే ఉపమానాలను తెలుసుకోవచ్చు. పురుషార్థసారం కథాకావ్యం గాదు కాబట్టి 
ఇవి రసవంతంగా లేకపోవచ్చును. రుచిరార్థ సూక్తులు, లోకజ్ఞత ఉన్నాయని ఇవి చెప్తాయి. 


చేనుకు కంచెవేసి అది బాగా పండాక ఫలసాయాన్ని ఎలాగైతే అనుభవిస్తామో 
అలాగే ప్రజలను ఆజ్ఞాపాలనం అనే కంచెతో కాపాడి ఫలింపజేయాలని ఈ క్రింది నీతి 
చెప్పాడు. 
“వెలుగుబెట్టి చేనుగలయంగ బండిన - నురిపి ఫలముగొన్న తెరగుదోవ 
నాజ్ఞవెట్టి ప్రజల నరియప్పనంబులు- గొనగవలయు రాజకుంజరుండు. '' 
(సకలనీతి. 82) 
బ్రహ్మసృష్టిలో పశువు పశువే! పులి పులే! కాని, రాజు తలుచుకుంటే పసరం పులి 
అవుతుంది! పులి సాధువౌతుంది అని ఈ క్రింది పద్యంలో చెప్పాడు. 
“పసరము బసరము, పులి బులి, _, 
వీసరుహసంభవుని దృష్టి పెంపెంతమహి౯? 
పసరము బులిజేయు బులిం 


బసరముగా జేయు నృపతి బల మది గాదే?” (సకలనీతి. 83) 
తగినంతవిధంగా ప్రజలను రక్షించక వాళ్ళమీద పడి తినే రోజు ఎటువంటి 
మూర్తుడో చెప్పాడు. 
ఖు 


“చాల బజ బోవకయ తా 
గోలాసక్‌ బాడి దప్పికొనుచుండెడి భూ 
పాలకుడు కుప్ప జిచ్చిడి 
పేలాల్‌ వెదకికొని తినెడి చేల తలంపక.”' (సకలనీతి. 107) 
కాకతీయ యుగంలో శైవమతం బాగా విజ్బంఖించినా ఆనాడు లోకాయతులు, 
చార్వాకులు మొదలైన హేతువాదులు కూడ ఉండేవారని తెలుసుకోవచ్చు. ఇటువంటి 
నాస్తికులను దూరం చేయడం 'సుగుణం' అని శివదేవయ్య ఈ పద్యంలో చెప్తున్నాడు. 


శివదేవయ్య 363 
“సకల జనానురంజనము సత్యము శౌచము మంత్రగోపనం 

బకృపణవృత్తి దక్షత ధనార్జితశీలత భోగమీగి నా 

స్పిక ఖలసంగవర్ణనము శిష్టవిధేయత దుష్టనిగ్రహం 
బకుటిలభావమింద్రియజయంబు గుణంబులు భూమిభర్తకున్‌.'' (సకలనీతి. 144) 


ఆనాడు రాజసభలలో వాచకులు ఉండేవారు. వచ్చిన లేఖలు మొదలైన వాటిని 
చదవడం వాళ్ళ వృత్తి. వాచక లక్షణాలను శివదేవయ్య మూడు పద్యాలలో వివరించాడు. 


““వనుకకుబోక హాయథక వేసటనొందక బంతి బంతిలో 

బెనపక కానమింబ్రమసి బెగ్గిలకెంతయు మున్ను సూచుచున్‌ 

గనుకని యక్షరాక్షరము కందువు దప్పక యేక చిత్తుడై 

యనుపమభక్తితో జదువునాతని వాచకులండ్రు సజ్ఞనుల్‌.'' (306) 


“ఊరక మురియక యుబ్బసంబందక వెరవక దేహంబు విరిచికొనక 

నిడుసున బెట్టక నిప్పోటమునబోక తరవాయిదప్పక తడవికొనక 

యక్షర స్పష్టత యనగీతనష్టత గాకుండ నర్ధంబుగానబడగ 

నయ్రైరసంబుల కనురూపముగ బెక్కు రాగముల్‌ ఫణితులు బాగుపుట్ట 
చెరకుకొననుండి నమలిన చెలువుదోప - నంతకంతకు వేడుక యతిశయిల్ల 
జదువుచున్నారువీరల చదువుబోల- జదువులేదని పౌగడిరి సభికవరులు.” (307) 


“వడకక నిక్క కీయనక వ్రాలక తోలక తూలిపోక సం 

దడిబడ కెన్నికోక గతిదప్పక తుమ్మక దగ్గులేక వె£ 

బడకటు వెక్క కుబ్బక నెపంబిడ కంజక వంజగాక రం 

గుడిగి పరింపగావలయు నో పటువాచక మెట్టి మేటికి౯."' (308) 


ఈ పె మూడు పద్యాలలోనూ మొదటి రెండు పద్యాలూ జైతరాజు ముమ్మయ్య 
రచించిన “విష్ణుకథానిదానం'లోని పద్యాలని చెప్తూ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రబంధ 
రత్నావళిలో పొందుపర్చారు. (నెంబరు ప్ర.ర.లో వరుసగ 399, 376) 


ఆ కాలంలో ఇచ్చిన అడ్డమైనవారి దగ్గరా బ్రాహ్మణులు దానాలు పుచ్చుకోవడం 
పరిపాటి కాబోలు. అది చూచి శివదేవయ్య ఏవగించుకొన్నాడేమో! గంపెడు సంసారపు 
కడుపు నింపడానికి దానాలు పట్టడం కన్నా కాడిగట్టి మడి దున్నుకోవడం మేలని 
హితోపదేశం చేస్తున్నాడు. 


''అతికాంక్ష దుష్ప్రతిగ్రహ - రతికంటెను బహుకుటుంబరక్షార్థముగో 
క్షితిసురులకు గృషి సేయుట - హితమనిరి పరాశరాదు లిక్కలి వేళ. 
(సకలనీతి. 316) 


364 సమగ్రాంధ్ర సాహిత్యం 


అగ్రవర్జులు ముగ్గురికీ పరిచరులు లేకపోతే గడవదు గనుక “సరసిజ సంభవుడు 
శూ ద్రజాతి సృ జించెల' (455) అనీ, రాజు దేవాంశోద్భవుడనీ, అతణ్ణి మానవమాత్రునిగా 
తలచగూడదనీ (458) బోధించాడు. రాజాజ్ఞ వెలుగకపోతే ప్రపంచం అంధకార 
మవుతుందని చెప్పాడు. 


“భూతలపతి వితతాజ్ఞా- జ్యోతి బ్రవర్సింపకున్న సూర్యాగ్ని శశి 
జ్యోతులు వెలుగవుగానవి- చేతనముం బొంది సృష్టి చీకటిగాదే.'' (సకలనీతి. 80) 


ప్రజలను చెరిచి కూడబెట్టిన ధనాన్ని ఖర్చు పెట్లాలనీ, ప్రజలూ డబ్బూ పెరిగిపోతే 
భుజబలంతో రాజు నిభాయించుకోతేడనీ ఆర్థిక సూత్రాలను చెప్పాడు. 


''ప్రజ జెరిచి కూడబెట్టిన 

నిజధన మది వలయు వ్యయము నిచ్చలు జేయ౯ 

బజయును ధనమును బొలిసిన 

భుజబలమున నిలువదరమె భూపతి కెందుF?'' (సకలనీతి. 123) 


తన్నుమాలిన ధర్మం లేదని, రాజు తనను తాను రక్షించుకోవడమే విజయమని ఈ 
క్రిందీ పద్యంలో చెప్పాడు. 


“జనలక్ష్మికి, ధనలక్ష్మికి - ననుపమ మగు ధర్మలక్ష్మి కాత్మయ మూలం 
బని యాత్మరక్ష మరవక - జననాథుడు సేయవలయు సతతము పీతి౯.'' 


శివదేవయ్య ఒక శతకాన్ని కూడా వ్రాశాడనీ, దాని మకుటం “శివదేవధీమణీ!'' 
అనేదనీ రామకృష్ణకవిగారు చెప్పారు. రెండు ఉదాహరించారు.5 


““అరయగ విన్ననాట సిరియాళుడనై యెలబాయమందు సుం 
దరుడను నంవియై పదనుదప్పిన గుండయగారి చందమై 

ధర జరియింపగల్లిన దథాస్తు వృథాపరిపాక రూపదు 
స్కరజననం బిదేమిటికి గాలుపనే శకివదేవధీమణీ! 


ఇది ఎవరో శివదేవయ్య మీద చెప్పి ఉంటారు. లేకపోతి బద్దెనలాగ, రేచనలాగ, 
వేమనలాగ శివదేవయ్య తన్ను తాను సంబోధించుకొని చెప్పి ఉంటాడని అందరూ 
భావిస్తున్నారు. సిరియాళుడు, సుందరనంబి, గుండయలు శైవభక్తులు. సిరియాళుడు 
అరువత్తుమూవరులో ఒకడు. ఇతని కథను పాల్కురికి సోమనాథుడు ప్రచారం చేశాడు. 
వీర్ణైవం విస్తరిల్లిన రోజులలోనే ఈ పద్యం పుట్టి ఉంటుంది. 


5. మానవల్లి రామకృష్ణకవిగారు 1923లో 'సకలనీతి సమ్మతము' పీఠికలో ఈ రెండూ ఉన్నాయి. చూ... 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారి పునర్ముద్రణ - (1970) పుటలు 87, 88. 


శివదేవయ్య 365 


“శివదేవధీమణీ' శతకంలోనిదేనని ఇంకొక పద్యాన్ని మానవల్లివారు ఇలా ఇచ్చారు. 


''ప్రాణు నపాను గూర్చి యల పాము గదల్చి తదూర్ధ్వకీలితో 
డ్యాణము నొత్తి మేను దృఢమై నిగుడం దిగియించి దృష్టులం 
ఘోణము చేర్చి యాప్రణవఘోషణమున్‌ విని యందు మానస 
క్షీణము సేసినం బసవసిద్దుడనా శివదేవధీమణీ!'' 


ఈ పద్యాన్నే తిక్కనగారు తమ భారతంలో అనుసరించారని నిడుదవోలు 
వెంకటరావుగారు అభిప్రాయపడుతున్నారు.* అందుకు అధారంగా భారతంలోంచి ఈ 
పద్యాన్ని చూపెట్టారు. 


''ప్రాణు నపానునందును నపానుని బాణునియందు నిల్పి ని 

ర్వాణము గోరి చిత్తము దిరంబుగ బట్టగ |బాణసంయమా 

క్షీణత దేహిమధ్యశిఖి జిమ్మగ దత్రయ మొంది మూర్ధపా 

రీణత గోర్కిసల్పు నపరిచ్యుతి దద్గతుడైన యోగికి్‌.'”  (ఆనుశాసనిక. 5-260) 


తిక్కనగారే నివదేవయ్యను అనుసరించారనడానికి ఆధారమేమిటి? సౌప్తికపర్వం 
ద్వితీయాశ్వాసంలో కృష్ణుడు ధర్మరాజుకు శివుని మహిమను చెప్పీ ఘట్టంలో 
“తెల్లమిగాగ నేను శివదేవునెరుంగుదు'' అనే పద్యపాదంవల్ల తిక్కనగారు శివదేవయ్యను 
ఎరుగుదురన్న సంగతి ధ్వనిస్తున్నదని వెంకటరావుగారు శతక కవుల చరిత్ర - 
అనుబంధంలో వ్రాశారు. 


తిక్కనగారి దృష్టిలో శివదేవయ్య సాక్షాత్తూ ఈశ్వరుడేనని సోమదేవ రాజీయం 
వ్రాసిన కవి చెప్పిన సంగతి మనం ముండే చూశాం. ఈ శివదేవయ్యే కాకతీయ చక్రవర్తి 
గణపతిదేవుని గురువైన విశ్వేశ్వర దేశికులై ఉంటారని చిలుకూరి వీరభద్రరావుగారి 
అభి|ప్రాయం. ఇద్దరూ భిన్న వ్యక్తులని చాగంటి శీేషయ్యగారు మొదలైనవారి భావన. 


“సంస్కృతాం ధ్రకవితావళికెల్ల బితామహు'డని పేరు పొందిన శివదేవయ్య ఇతర 
కృతులు దొరికితేనేగాని అంత పెద్ద బిరుదు అతనికి ఎలా వచ్చిందో మనం తెలుసుకోలేము. 
ఆ కృతులు బయటపడనంతవరకు అతడు ఒక నీతిశాస్త్ర రచయితగానూ, శతకకర్తగానూ 


మాత్రమే నిలుస్తాడు. 


6. వంగూరి సుబ్బారావుగారి శతక కవుల చరిత్ర అనుబంధం, పుట. 727. 


మూలఘటిక కతన 


కాకతీయ సామ్రాజ్యాన్ని గణపతిదేవ చక్రవర్తి పరిపాలించే కాలంలో వేంగి దేశంలొ 
ెంటిరాల అనే అగ్రహారం వుండేది. దీనినే బహుశా వెరిరాల అనికూడ పిలిచేవారు. ఈ 
౨(గ్రహారానికి మూలఘటికవారు అధికారులుగా వుండేవారు. వీళ్ళు చాలాకాలం నుం? 
ఏలనాటి చోడుల ఆస్థానంలో వుండేవారు. ఈ వెలనాటి చోళులు ఒకనాడు వైభవంగా 
లిగినవాళ్ళు. నేటి గుంటూరు జిల్లాలోని చందవోలు వీళ్ళకు రాజధాని. క్రీ.శ. 118 
పాంతాల ఈ వంశంలోని రాజు ఉత్తరాన పిఠాపురం, దాక్షారామమేగా 
్రీకూర్మందాకా జయించాడు. వేంగిలోని విద్వాంసులు వెలనాడును నమ్మకొ; 
వుండేవారు కాబోలు. దాక్షారామంలో పుట్టిన పండితారాధ్య మల్లికార్జ్డునుడ 
లనాడుదాకా రావడం చాళుక్యయుగపు చివదిరోజులలోనే మొదలైంది. తీరాంధ్రంల్‌ 
వాళుక్యుల తరవాత చెప్పుకోదగ్గ రాజులు వెలనాటి చోళులే. అయినా వాళ్ళ ప్ర 
క్క నగారి కాలానికి కొద్ది ముందురోజులోనే క్షీణించసాగింది. వెలనాటి చోళులల్‌ 
మారమి ఆఖరి రాజని చెప్పదగ్గ పృథ్వీశ్చరుణ్ణి నెల్లూరి తిక్కరాజు (మనుమసిద్ధి తం డ్రి 
ఎహూుత్రాం క్రీశ. 1206లో నిర్దించాడు. ఆనాటి నుంచి వెలనాటి చోళుల రాజ్యవైభవ 
శగడమేగాక ఆ ఆస్థానాన్ని నమ్ముకొన్న కవులూ, విద్వాంసులూ వేరే కొమ్మల 
ఏట్టుకోవడానికి ప్రయత్నాలు కూడా చేశారేమో అనిపిస్తుంది. క్రీశ. 1218 నుం? 
కతీయ గణపతిదేవుని శాసనాలు వెలనాడులో కనబడుతున్నాయి. నెల్లూరు చోళుల 
సూడా వెలనాడు మీద కొంత పరోక్షమైన పెత్తనం జరిపివారేమో! మూలఘటిక వంశంల్‌ 
ముఖ్యుడైన కేతనకవి వేంగి వెలనాడు వదలి నెల్లూరికి ఏ కారణాలచేతనో మ 
కీ.శ. 1246కు ముందే వెళ్ళవలసి వచ్చింది. 


కేతన అప్పటికే ప్రసిద్దుడు. ఆనాటికే అతనికి అభినవదండి అనే విరుదు ఉండే! 
అతడు 'సంస్కృత భాషాకర్చృత్వంలో నుతిగన్నవాడు.' వివిధ కళానిపుణుడు 
విజనమిత్రుడు, విజ్ఞానానూన మనస్కుడు. మితవచనాలలోనూ, హితవచనాలలోను 
ఏపుణుడు. నానాశాస్త్రజ్ఞుడు. ధర్మశాస్త్రాన్ని కరతలామలకం చేసుకొన్నవాడు, శబ్రశాస్త్ర 
లిసినవాడు. ఇతడు ఏవో రాజకీయ కారణాలవల్ల నెల్లూరుకు వెళ్ళివుంటాడు. ఏమం¢ 
తని బావమరిది బండారు కేతన చాలా ప్రసిద్దుడు. వెలనాటి చోళుల దండనాథుడ 
తడు మంత్రిగా కీర్తికక్కాడు. ఆంధ్రదేశంలో ముప్ఫయి ఇద్దరు ప్రసిద్ధ మంత్రులను కీర్తిం: 
ుసమాలిక ఒకటి వుంది. అందులో బండారు కేతన పేరుంది. ''ఆత్మీయతపము; 
ర్థివాలురమడ్డు, కేడించె బండారు కేతమంత్రి'' అనే ప్రశంస కనబడుతుంది. ఈ బండా6 
'తేమంత్రి ఏడేనా రాజకీయ వ్యవహారాల మీద సున్నితమైన పరిష్కారం చేయవలసి, 
చస నిమిత్తం మూలఘటీక కేతనను నెల్లూరు పంపించి వుంటాడు. 

' నెల్లూరు రాజుల ఆస్థానంలో ఆనాడు కొట్టరువువారు అత్యంత ప్రము: 
ననాలలో ఉన్నారు. ఆ వంశంలో మీసం వచ్చిన ప్రతివాడూ మంత్రిగానో 
ండనాథుడుగానో, మరొక ఉద్యోగంలోనో నెల్లూరు చోడులను కొలుచుకొంటు 
ఉండేవాడు. 


మూలఘటిక కేతన 367 


తీక్కనగారు మనుమసిద్ధిమహీశ సమస్త రాజ్యభాగ ధౌరేయులు! వారి పెదతండ్రి 
సిద్ధనమంత్రిగారు మళ్ళా సూర్యవంశాన్ని నిలబెట్టినవారు. పెదతండ్రి కొడుకు ఖర్గతిక్కన 
రాయవేశ్యా భుజంగ రాజ్యరత్నాకర స్ఫూర్తి, రాజమూర్తి గంధవారణ బిరుద విఖ్యాతకీరి. 
ఈ ఖడ్గ తిక్కన కొడుకులు నలుగురు. అందులోని ప్రతి ఒక్కడూ రూపానికి మన్మథుడు, 
దానానికి కర్లుడు. 


ఖడ్గ తిక్కనగారికి ఆరుగురు తమ్ముళ్ళున్నారు. అందులో పెద్ద తమ్ముడు ఒక మంత్రి 
భాస్కరుడు. కడగొట్టు తమ్ముడికన్నా ముందువాడు చినభాస్కరుడు సైతం గొప్ప వీరుడు. 
క్రీశ. 1215లో జరిగిన సేవణ దండయాత్రను అరికట్టడంలో పేరుతెచ్చుకొన్నాడు. 


తిక్కనగారి పెదతండ్రిగారూ, వారి ఏడుగురు పుత్రులూ ఇంతటి ఉద్ధండులైతే ఇక 
తిక్కనగారి తండ్రి “సూర్యవంశ భూపాల సురుచిర రాజ్యవన వసంతుడు” ఈ 
కొమ్మనామాత్యుడు కేవలం రాచకార్యాలలోనేకాక విద్యావంతులతో కూడా కాలం 
గడపీవాడు కాబోలు. ఇతనిని బుధలోకవత్సలుడని కూడా చెప్పుకొంటారు. 


రాజకీయోద్యోగాలలో ఇంత ప్రముఖ స్థానాలు వహించిన కొట్టరువు వారితో 
ఏపని పడిందో, మూలఘటిక కేతన నెల్లూరుకు వచ్చి తిక్కనగారిని కలుసుకొన్నాడు. 
అప్పటికే సంస్కృత రచనలు చేసిన, 'అభినవదండి' అని బిరుదు పొందిన కేతనను చూశాక 
తిక్కనగారంతటివాడు తానూ ఒక కృతి అంకితం పుచ్చుకోవాలనుకొన్నారు. ఒకనాడు 
కేతనగారిని అత్యాదరంతో రావించి, ఆసనం, అర్హ్యం, పాద్యం, తాంబూలం, అంబరాలు, 
ఆభరణాలు, దానాలు మొదలైన ఉపచారాలు చేసి, “కేతనా! నీవు సంస్కృతాద్యనేక 
భాషా కావ్యరచనా విశారదుడవన్న సంగతి జగత సిద్ధం. కాబట్టి ఒక కావ్యం రచించి 
నన్ను కృతిపతిని చెయ్యాలి'' అని సగౌరవంగా ప్రార్థించారు. కేతన కూడ తన 
కావ్యకన్యకకు తగిన వరుడు అవుతాడని తిక్కనగారి మరోరథం సఫలం కావించడానికి 
దండి సంస్కృతంలో గద్యాన చెప్పిన దశకుమార చరిత్రను తెలుగులో గద్యపద్యాలున్న 
కావ్యంగా చెప్పాడు. 

అందువల్ల తెలుగులో తొలి కథాకావ్యం పుట్టింది. 


దండి దశకుమార చరిత్ర సంస్కృతంలో సుప్రసిద్ధమైన గద్యకావ్యం. 
పదలాలిత్యంతో, మనోహరమైన వర్ణనలతో, సజీవమైన పాత్రలతో, సమకాలిక జీవితాన్ని 
చిత్రించే ఘట్టాలతో. హాస్యవ్యంగ్య సంభాషణలతో, రసోచితమైనా కథనంతో సంస్కృత 
దశకుమార చరిత్ర లోకోత్తరంగా ఉంటుంది. కవి పదిమంది వీరకుమారుల 
సాహసగాథలను కథనం చేస్తాడు. వీళ్ళ వీరోచిత చరిత్రలో మొదట క్లుప్తంగా వీళ్ళ 
తండ్రుల వైనాలు, వాళ్ళంతా ఏ రాజులదగ్గర ఉండిందీ చెప్తాడు. యాౌవ్వ్ననం రాగానే 
దశకుమారులు సాహసయా త్రకు వెళ్ళి చెల్లాచెదురవుతారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క విచిత్ర 
జీవితానుభవాన్ని పొందుతారు. అపూర్వ సంఘటనలలో చిక్కుకొంటారు. ఈ పదిమందీ 
మళ్ళీ కలుసుకొని తమతమ కథలు తమలో నాయకుడైన రాజకుమారునికి చెప్తారు. ఇదీ 
కథావీజం. దీనిని కథనం చేయడంలో దండి గొప్ప ప్రజ్ఞ కనబరిచాడు. 


సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇతడు చెప్పిన కథను మనం టూకీగా చెప్పుకుందాం: 


పూర్వం మగధ దేశాన్ని రాజహంసుడు అనే రాజు పరిపాలిస్తూ వుండేవాడు. 


అతడికి ముగ్గురు మంత్రులు. ఆ ముగ్గురు మంత్రులకు వెరసి ఏడుగురు కుమారులు. ఈ 
ఏడుగురు కుమారులలో ఒకడు ప్రపంచం నిస్సారమని బౌద్ధయాత్రలకు పోయాడు. 
ఇంకొకడు దుర్వ్యసనాలకు లోనై దేశద్రిమ్మరి అయినాడు. మరొకడు సముద్ర వ్యాపారం 
చేస్తూ దేశాంతరాలు పోయాడు. ఇకపోతే నలుగురు మంత్రి కుమారులూ, రాజూ 
రాజ్యంలో ఉన్నారు. వీళ్ళు కూడా అట్టేకాలం రాజ్యంలో లేరు. శత్రురాజులు వచ్చి 
ఓడించడం వల్ల అడవులు పట్టిపోయారు. ఈ రాజుకి సహాయం చేయడానికి వచ్చిన 
మిధిలరాజుకే కష్టాలొచ్చాయి. అతడేమయాడో తెలియదు. 


(1) 


(2) 
(3) 


(4) 
(5) 
(8) 


(7) 


(8) 


అడవిలో మగధరాజు రాజహంసుడికి ఒక కొడుకు పుట్టాడు. అతడికి 
రాజవాహనుడు అనే పేరు పెట్టారు. దశకుమారులలో ఇతడు మొదటివాడు. 


సుమతి మంత్రికి ఒక కొడుకు పుట్టాడు. అతడికి 'ప్రమతి' అనే పేరు పెట్టారు. 


సుమంత్రుడనే అమాత్యుడికి కుమారుడు పుడితే ఆ బిడ్డకు 'మిత్రగుప్తుడని 
నామకరణం చేశారు. 


సుమిత్రుడనే మంత్రికి పుట్టిన తనయుడికి 'మంత్రగుప్తుడు' అనే పేరు పెట్టారు. 
సుశ్రుతుడు అనే మంత్రికి పుట్టిన తనయుడికి “విశ్రుతుడు' అనే పేరు పెట్టారు. 


మగధ రాజుకి సాయం చేయడానికి వచ్చిన మిధిల రాజు ఏమయ్యాడో తెలియదని 
చెప్పుకొన్నాం. అతని రాణీకి కవల పిల్లలు పుట్టారు. ఒక బిడ్డని కొండవాళ్ళు 
ఎత్తుకుపోయి బలీయబోతూవుంటే ఒక ముని రక్షించి రాజహంస మహారాజు 
వద్దకు చేర్చాడు. ఈ విడ్డకు '“అపహారవర్శ్మ' అని పేరు పెట్టారు. 


రాజహంస మహారాజు ఒకనాడు అడవిలో తీర్ధస్నానానికి వెళుతూ ఉంటే ఒక 
కీరాతపత్ని చేతిలో ఒక అందమైన కుర్రాణ్జీ చూశాడు. ఆ బిడ్డ తన స్నేహితునికి 
పుట్టిన కవలలో రెండోవాడని తెలుసుకొని ఆ బిడ్డను తీసుకువెళ్ళి ఉపహారవర్మ 
అని పేరు పెట్టాడు. 

ఇందాకా రాజుగారీ మంత్రుల కుమారులలో ఒకడు సముద్రయానం చేసి 
దేశాంతరాలకు పోయాడని చెప్పుకొన్నాం కదా. ఆ రత్నగర్చుడు చూలాలైన 
భార్యతో స్వదేశానికి తిరిగి వస్తూవుంటే ఓడ మునిగిపోయింది. గర్భిణి ఒడ్డుకు 
చేరింది. ఒక బిడ్డను కన్నది. ఆ బిడ్డను ఒక ఏనుగు ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఆ 


- ఏనుగు మీద ఒక సింహం గర్జించి దుమికింది. ఏనుగును చంపేసింది. బిడ్డ చివరకు 
“ఒక మునికి దక్కాడు. ఆ ముని రాజు వద్దకు పంపించాడు. రాజహంస రాజు పొడికి 


మూలఘటీక కేతన 369 


(9) ఒకనాడు రాజహంస మహారాజు వద్దకు అతని రాణి వసుమత్తీదేవి ఒక విడ్షను 
ఎత్తుకొని వచ్చింది. “ఎవరీ అబ్బాయి?' అని రాజు అడిగాడు. ' “వ్యసనాలకు లోనై 
దేశాలుపట్టిపోయాడే ఒక మంత్రికుమారుడు, అతడికి ఈ బిడ్డ పుట్టాడట. వీడిని 
ఒక యక్షకన్య తీసుకొనివచ్చి నాకు ఇచ్చింది” అని రాజీ చెప్పింది. “సరే వీణ్ణీ 
పెంచుదాం' అని రాజు ఆ కుర్రాడికి ' అర్థపాలుడు' అనే పేరు పెట్టాడు. 


(10) లోగడ మంత్రికుమూరులలో ఒకడు [ప్రపంచం రమెనదని తీరయా 
పోయాడని చెప్పుకొన్నాం. అతడు లు. pers న 
బిడ్డలు పుట్టకపోతే ఆమె చెల్లెల్ని చేసుకొన్నాడు. ఈ రెండోభార్యకు ఒక బిడ్డ 
పుడితీ, మొదటి భార్య కన్నుకుట్టుకుంది. దాది బిడ్డను ఆడిస్తున్నప్పుడు వాళ్ళిద్దర్నీ 
కావేరీలో తోసేసింది. జలగండం చాలదన్నట్టుగా ఆమె పట్టుకొన్న కొమ్మనొక 
పాముంది. అది దాదిని కాటేసింది. దాది ఒక మునికి వీడ్డనప్ప జెప్పి చచ్చిపోయింది. 
ఆ విడ్డ రాజహంస మహారాజు వద్దకు చేరాడు. వాడి కథ విని వాడికీ 
'సోమదత్తుడు' అని పేరు పెట్టి పెంచాడు. 


ఈ పదిమంది చిన్నవాళ్ళే దశకుమారులు. వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. 
యుక్తవయసు వచ్చాక పదిమందీ కలసి దిగ్విజయానికి వెళ్ళారు. దారిలో వింధ్యాటవిలో 
మకాం చేశారు. అక్కడో మాతంగుడు కనబడ్డాడు. అతడు రాజవాహన కుమారుణ్ణి 
కొంచెం ప్రక్కకు పిలిచి. తనకో సాహసోపేతమైన సహాయం చెయ్యమని కోరాడు. 
చెలికాండ్రతో చెప్తే వాళ్ళు ఒప్పుకోరేమో అని రాజవాహనుండు మిగతా తొమ్మండుగురికీ 
చెప్పకుండా ఆ రాత్రి మాతంగుడితో ఆ సహాయం చెయ్యడానికి వెళ్ళాడు. 


ప్రొద్దుట లేచి చూస్తే రాజకుమారుడు లేడు. తొమ్మండుగురు అతడి కోసం వెదకడం 
మొదలుపెట్లారు. తలోదారిగా పోయారు. మళ్ళా ఒక సంకేత స్థలంలో కలుసుకోవాలను 
కున్నారు. 

రాజవాహనుడు చేసిన సహాయం వల్ల మాతంగుడు పాతాళ రాజయ్యాడు. ఆ 
లోకపు రాజకన్యను పెళ్ళిచేసుకొన్నాడు. ఈ ఉపకారం చేసి రాజవాహనుడు వింధ్యాటవి 
లోనికి వచ్చాక దశకుమారులలో మిగతావాళ్ళు కనబడలేదు. వాళ్ళకోసం వెదుకుతూ, 
తిరుగుతూ తిరుగుతూ ఉండగా మొదట సోమదత్తుడు కనిపించాడు. తన కథ చెప్పాడు. 


1. సోమదత్తుని కథ: 

రాజవాహనుణ్ణీ వెదుకుతున్న సోమదత్తుడికి ఒక రత్నం దొరికింది. దానిని అతడు 
కుచేలుడులాంటి పేదబాహ్మణుడికిచ్చాడు. అతణ్జీ రాజభటులు బంధించారు. ఆ 
బాహ్మణుడు నాకేం తెలియదు, ఇచ్చింది ఇతడు అని ' సోమదత్తుణ్ణి చూపించాడు. భటులు 


అతణ్ణి బంధించారు. కారాగారంలో పారేశారు. అక్కడ కొందరు దొంగలున్నారు. వాళ్ళు 
నిజంగా దొంగలు కారు. ఆ దేశం రాజుని చంపడానికి వచ్చిన గూఢచారులు. వాళ్ళ 


370 సమ[గాంధ్ర సాహిత్యం 


సంకెళ్ళను సోమదత్తుడు బద్ధలు కొట్టాడు. అందరూ తప్పించుకొనిపోయారు. వీరకేతువు 
అనే రాజును కలుసుకొని అతని శత్రువుని ఓడించారు. సోమదత్తుడి ప్రతాపానికి 
మెచ్చుకొని వీరకేతువు తన కూతుర్నిచ్చి పెళ్ళిచేశాడు. ఆమెతో కలసివస్తూండగానే 
రాజవాహనుడు కనబడ్డాడు. వీళ్ళిద్దరూ కలుసుకొన్నాక అక్కడికి పుష్పోదృవుడు 
వచ్చాడు. తన కథ రాజవాహనుడికి వినిపించాడు. 


2. పుష్పోద్భవుని కథ: 

తన రాజకుమారుణ్ణి వెదుక్కుంటూ వెళ్ళిన పుష్పోదృవుడికి కొండమీంచి 
పడిపోతున్న ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషిని భూమిమీద పడనివ్వకుండా అతడు 
రక్షించాడు. వివరాలు కనుక్కుంటే తీరా ఆ మనిషి తన తండ్రే. పదహారేళ్ళ తరవాత నీ 
కొడుకు కనబడతాడని ఎవరో జోస్యం చెపితే ఇన్నాళ్ళూ ఆగాడు. ఇంక లాభం లేదని 
ఆత్మహత్య చేసుకొంటూ ఉంటే కొడుకే రక్షించాడు. ఇంతలో అగ్నిలో దూకి ఆత్మహత్య 
చేసుకోబోయిన ఒక స్త్రీ కనబడింది. ఆమె అతని తల్లి! ఆమెకూడా జ్యోతిష్యం విని కొడుకు 
కోసం, భర్హకోసం ఇన్నాళ్ళు ప్రాణాలు నిలుపుకొంది. నిరాశతో ప్రాణాలు తీసుకొంటూ 
ఉంటే ఇద్దరూ వచ్చి రక్షించారు. తల్లితండ్రులను ఒక ముని ఆశ్రమంలో ఉంచి 
పుష్పోదృవుడు రాజవాహనుడి కోసం వెదకడం ప్రారంభించాడు. అతడు దొరకకపోయినా 
అడవిలో నిధి నిక్షేపాలు దొరికాయి. ఆ సంపదతో ఉజ్జయినికి వెళ్ళి అక్కడ శిష్యులతో, 
స్నేహితులతో ఉన్నాడు. ఆ ఊళ్ళో బాలచందద్రిక అనే అమ్మాయి ఉంది. ఆమెను 
పుష్పోదృవుడు ప్రేమించాడు. దుర్మార్గుడైన రాజసోదరుడు కూడా ఈ పిల్లపైనే కన్ను 
వేశాడు. ఆ పిల్లచెయ్యి పట్టుకోబోయాడు. ఈ చారువర్మని మాయోపాయంతో చంపి 
పుష్పోదృవుడు ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. జ్యోతిష్యుల శకునాలవల్ల రాజవాహనుణ్ణో 
కలుసుకునే రోజు వచ్చిందని తెలుసుకొని బయలుదేరాడు. కలుసుకొన్నాడు. 


3. రాజవాహనుడి కథ: 


ఈ ఇద్దరు మిత్రులనూ తీసుకొని రాజవాహనుడు అవంతీపురంలోనికి వెళ్ళాడు. ఆ 
ఊరి రాజకుమార్తె పేరు అవంతీసుందరి. ఆమెను రాజవాహనుడు ప్రేమించాడు. 
పుష్పోద్భువుడు పెళ్ళాడిన బాలచంద్రిక ఈ రాజకుమారి చెలికత్తి. అందుచేత ఆమె తన 
చెలికీ, రాజవాహనుడికీ సమావేశం ఏర్పాటు చేసింది. ఇద్దరికీ పూర్వజన్మలు జ్ఞాపకం 
వచ్చాయి. వాళ్ళకు కొన్ని ఇాంపాలున్నాయి. ఇద్దరూ ఈ జన్మలో కలసి, ప్రేమించి 
పెళ్ళిచేసుకొని శాపాల నుండి విముక్తి పొందాలి. అయితే దీనికి అవాంతరాలున్నాయి. 
ఇద్దరూ విరహంలో పడ్డారు. 


రాజవాహనుడు అంతఃపురంలోనికి ఎలా ప్రవేశించడం, ఎలా ఆమెను పెళ్ళి 
చేసుకోవడం! ఇంతలో ఒక ఇంద్రజాల విద్యా ప్రవీణుడు రాజవాహనుడి స్నేహితు 
డయ్యాడు. ఆతడు భయంకరమైన గారడీలు చేసి, ఆ దేశపు రాజును సంముగ్గుణ్జే చేసి 


మూలఘటిక కేతన ' 371 


చివర మంగళప్రదంగా పెళ్ళి జరిపిస్తానని రాజకుమార్తెకూ, రాజవాహనుడికి నిజంగా పెళ్ళి 
చేశాడు. దంపతులు అంతఃపురానికి పోయి శయనించారు. ఇంతలో రాజవాహనుడి 
కాళ్ళకు సంకెళ్ళు చుట్టుకొన్నాయి. అతణ్ణి శత్రువులు తీసుకుపోయారు. ఇది శాపఫలం. 
భార్యను రెండు నెలలు ఓపిక పట్టమని రాజవాహనుడు బందీగా వెళ్ళిపోయాడు. 


రాజవాహనుణ్ణీ బంధించిన చండవర్మ అనే రాజు అంబాలిక అనే అమ్మాయిని 
ప్రేమించాడు. ఆమెను పెళ్ళి చేసుకొంటున్న లగ్నంలోనే రాజవాహనుణ్ణీ చంపాలను 
కొన్నాడు. కోట దగ్గర ఏనుగుతో తొక్కించి రాజవాహనుణ్ణి హతం చేయాలను 
కొన్నాడు. కానీ తెలవారుతూ ఉండగా రాజవాహనుడి కాళ్ళకున్న సంకెళ్ళు 
విడిపోయాయి. ఆ శృంఖలాలు ఒక అప్సురసగా మారిపోయి తన కథ చెప్పుకొంది. 
వెళ్ళిపోయింది. ఇంతలో చండవర్మ చచ్చిపోయాడని కేకలు వినబడ్డాయి. ఎవరు చంపారా; 
అని ఆశ్చర్యపోయి పక్కనున్న ఏనుగునెక్కి రాజభవనానికి వెళ్ళాడు. చండవర్మను చంపింది 
అపహారవర్శ్మ,. అతళ్ణో కలుసుకున్నందుకు రాజవాహనుడు చాలా సంతోషించాడు. 
అతడొక్కడే కాదు, దశకుమారులలో మిగతా ఆరుగురూ కూడా అప్పుడే అక్కడే అతణ్ణి 
కలుసుకొన్నారు. ఇంతమంది ఇక్కడికలా వచ్చారా అని రాజవాహనుడు 
ఆశ్చర్యపోయాడు. ఒక్కొక్కరి వాళ్ళ వాళ్ళ కథలు చెప్పమన్నాడు. వాళ్ళు చెప్పారు. 

ఈ ఏడుగురి కథలూ ఏడు అద్భుత గాథలు. చదువుతూ ఉంటే ఉత్సాహంగా, 
ఉద్వేగంగా ఉంటుంది. మొత్తం దశకుమార చరిత్రలో అన్ని "కథలూ అద్భుతంగానే 
ఉంటాయి." నేటి జానపద చలనచిత్రాల సాహసాలకు ఇది మూలకందం. ఇంత అద్భుత 
గాథలున్నా ఇది వాస్తవికతకు దూరంగా పోదు. తిరుమల రామచందగారు చెప్పినట్టు 
“అప్పటి సమాజాన్ని దండి వదలిపెట్టలేదు.”'* ఆయన ఇంకా ఏం చెప్తున్నాడో చూడండీ. 


“నిజానికి సమకాలిక సమాజాన్ని రూపుకట్టించిన ప్రాచీన రచన 
దీనిని మించినది మరొకటి లేదు. దండి సమాజపు వెలుగు నీడలను 
ప్రస్ఫుటంగా చిత్రించాడు. దీనితో రచనకు పంచప్రాణాలూ సమకూరాయి. 
దొంగ సన్యాసులు, కపట బ్రాహ్మణులు, మోసకారులైన వేశ్యలు, కపట 
కులటలు, గజదొంగలు దండిదృష్టి నుండి తప్పిపోలేదు. దండి ప్రజాకవి. 
ప్రజాజీవితాన్ని ఆకళించుకొన్న కవి. కనుకనే ప్రజాసామాన్య సుఖదుఃఖాలు, 
ఉత్సాహోద్వేగాలు, రా గద్వేషాలూ కావ్యమంతటా కుమ్మరించాడు.'' 


ఇటువంటి మూల కథను మూలఘటిక కేతన పన్నెండు ఆశ్వాసాల కావ్యంగా 
తెలిగించాడు. దీనిని తాను 'అంచిత ఖావరసోదయాఖిరామం' గా అనువదించినట్లు 


భావించాడు. 


1. ఈ కథాకావ్యాన్ని చక్కని వచనంలో నా మిత్రులు విద్వా౯్‌ విశ్వం అనువాదం చేశారు. 
2. విద్వాన్‌ విశ్వం అనువాదానికి వ్రాసిన పీఠిక - పుట. 6 


372 సమగ్రాంధ్ర సాహిత్యం 


అయినా ఈ కావ్యాన్ని ప్రకటిస్తూ కందుకూరి వీరేశలింగంగారు ఇలా రాశారు: 
''ఇతరాంధ్రకవుల వలననే యితడును సంస్కృత కావ్యాలను సరిగా నాం ్రీకరింపక 
కథాంశమును మాత్రమునే గైకొని వర్ణనాంశములను విశేషముగా విడిచియు, మార్చియు, 
జిర్చియు యథేచ్చముగా రచన చేసి యున్నాడు.” 


కేతన మూలంలో ఏయే మార్పులూ కూర్చులూ చేశాడో శిష్టారామకృష్ణశాస్త్రిగారు 
చక్కగా పరిశీలించి తైపారు వేశారు. వారి మాటలను చూడండి: 


“మూలమున వసుమతీదేవి వర్ణనలు బహుదీర్ణముగా జేయబడగ, కేతన దానిని 
పూర్తిగా వదిలివేసినాడు. అవంతీసుందరీ పరిణయము సందర్భమున రాజవాహనుని 
యుద్యానవన విహారము సంస్కృతమున విపులముగ జేయబడగ కేతన దానిని 
త్యజించుటయేగాక, పరిణయానంతరము చేయబడిన కేళిగృహ సంభోగ వర్ణనలు గూడ 
వదలివేసెను. దీనినిబట్టి విశేష శృంగార వర్ణనలితనికి గిట్టవేమో యనిపించును. అట్లే 
యుపహారవర్మ కథలో శయ్యపై పరుండియున్న స్త్రీ వర్ణనలు మూలమున విపులముగను, 
బహురమణీయముగను జేయబడగ కేతన దానిని విడిచివేసెను. ఉపహారవర్మ కథలో 
వికటవర్మ తన భార్య కుతంత్రము వలన మరణించుట కాతని. కురూపము కారణ 
మనియు, నందుచే నామెయాతని నేవగించెననియు మూలమున చెప్పబడెను. కారణములు 
బలవత్తరముగా నుండుటకై వికటవర్మ విద్యావంతుడు గాడనియు, మోటవాడనియు, 
భార్యా దాసీజనములతో సంభోగించు నీచుడనియు కేతన కవి కల్పించి 'పాత్రపోషణము' 
చేసినాడు. 


శిష్టావారి ఉద్దేశంలో కేతన ఏమంత గొప్ప కవికాడు. ఈ కావ్యంలో రసపోషణ 

బాగుగా జరగలేదనియే చెప్పవలయునని తీర్పు చెప్పాడు. అయితే కేతన ఈ కావ్యం చెప్పి 
తిక్కనగారిని మెప్పించానని పొంగిపోయాడు. ““బహ్మదేవుడైనా కవిత్వం చెప్పి 
తిక్కనగారిని మెప్పించలేడు. అలాంటిది నేను దశకుమార చరిత్ర చెప్పి ఆయనను 
మెప్పించాను. ఇంక నన్ను వేరే పాగడాలా?'' అని ఈ పద్యం చెప్పుకొన్నాడు. 

కవితజెప్బీ యుభయకవిమితు మెప్పిరప 

నరిది బ్రహ్మకైన నతడు మెచ్చ 

బరగ దశకుమార చరితంబు జెప్పిన 

ప్రోఢ నన్ను వేరె పొగడనేల? (ఆంధభాషాభూషణం-5) 


తనకు పుస్తకం అంకితమిచ్చినవారి కవితను ఏ కృతిపతి అయినా మెచ్చుకొంటాడు. 
తిక్కనగారూ అలాగ మొహమాటానికి మెచ్చుకొనడమే తప్ప ఆ ప్రశంస *' తికరణశుద్ధితో 
జెప్పిన మాటగ నెంచరాదు” అని శిష్టావారు అఖిప్రాయపడుతున్నారు.! అనంతర ప్రబంధ 
3. దశకుమార చరిత్ర - వీరేశలింగంగారి పరిష్కరణ, ప్రథమ ముద్రణ 1901. 
4. ఆంధ వాజ్మయ చరిత్ర సర్వస్వం, మద్రాసు యూనివర్సిటీ ప్రచురణ. పుటలు 459-60. 
5. ఆంధ్ర వాజ్మయ చరిత్ర సర్వస్వము. మద్రాసు యూనివర్సిటీ ప్రచురణ. పుటలు 469, 470. 


మయూలఘటిక కేతన 373 
కవుల ధోరణి మాత్రమే కాదు, తనకు ముందున్న నన్నయాదుల సంపూర్ణ ప్రతిభ కేతనలో 
లేనిమాట వాస్తవమే. అంతమాత్రాన అతణ్ణి చులకన చేయకూడదు. తెలుగులో 
మొట్టమొదటి కథాకావ్యాన్ని అతడు వ్రాశాడు. జౌచిత్యాన్ని పాటించేవాడు. ఎప్పుడూ 
మంచి కవే అవుతాడు. కేతన “'మితసత్యహితవచోనిపుణుడు.” మితభాషణ గంభీరతకు 
చిహ్నం. ఇది నన్నయగారిలో వుంది. కేతన కూడ సానుభూతితో చదివితే. ఒక్కమాటలో 
కొండంత అర్థం నన్నయగారిలాగ తోపింపబేస్తాడు. 


నిద్రపోతున్న నాయికను నాయకుడు చూశాడు. అప్పుడు అతడు యిలా 
భావించుకొన్నాడు. 


“కనుగొనునంత నామనసు గన్నులు మన్మథు డీంతిపాలు చే 

సిన మెలగంగలేక గతచేష్టుడనై యిది నిద్రపోవుచో 

మనమున కింతపుట్టె గరిమంబుగ విభమముం గరంబు నొం 

దినతరి జూచువారలకు ధీరత ఎక్కడి దంచు లోలత౯.'' (దశకు. 6- 147) 


ఈ పద్యంలో ఆయువుపట్టుమాట 'ధీరత.' ఈ సుందరి నిద్రపోతున్నప్పుడే 
మనసులో యింత పుట్టింది; ఇక మేలుకొంటే ధీరత ఎక్కడిదన్నాడు. నాయకుడు ధీరత 
పోగొట్టుకోలేదు. కనుకే ముక్తసరిగా అన్నాడు. 


కేతన పాత్రల మనసులోని భావాలను అట్టే విశదీకరించక వాళ్ళ రూపాన్నీ, 
కట్టునూ, బొట్టునూ, అలంకారాలను విపులంగా వర్ణిస్తాడు. ఇతడు చేసిన ఈ వర్ణనలే 
తపక కవులకు మార్గదర్శకాలయినాయి. కదిరీపతి శుకసప్తతిలో, అయ్యలరాజు 
నారాయణామాత్యుడు హంస వింశతిలో తెలుగుదనం ఉట్టిపడే రచనలు చేయడానికి, 
వివిధ విషయాల పట్టికలు ఇవ్వడానికి కేతన పెట్టిన పరవళ్ళు దిద్దడమే కారణం. కథాకథన 
కావ్యంలో జావితాల రచనకు ఇదే నాంది. చూడండి ఆనాటి ఆభరణాల వివరాలు: 


“మటియ లుజ్బలమణీనూపురంబులు మొలనూలువస్త్రముల్‌ ముత్తియముల 
కట్టువడంబులు గట్టినూళ్ళును సుద్ద సరితీగెమినుకులు నందిదండ 
లంగుళీయకములు హారికంకణములు చేకట్టుపాలెలు చెన్ను మెరుగు 


టాకులు సరిపెణ లాల క్రకముపూత కాటుకతిలకంబు కచ్ముపువ్వు 
లాదిగాగల మేలిద్రవ్యముల నొప్పు - బసదనముచేసి యుచితరూపంబుదాల్స్చి 
బాలచంద్రికబోటినై పజ్జ్ఞ నరిగి - దారువర్ముని లోగిలి దరియజొచ్చి.'' 

(దశకు. 3-77) 


దొంగతనానికి ఆనాటి దొంగలు ఏ సాధనాలు పట్టుకొని వ్ళోవారో ఆ సాధనాలను 


374 సమగ్రాంధ్ర సాహిత్యం 


“పాయిదల నీలి దీట్కొలిపి బూడిద ముండుల బంతి గాలచీ 

రయు సెలగోల కత్తి భమరమ్ముల క్రోలును మైలమందు గొ 

య్యయు సురిగొంకి నారసము నాదిగ గల్గిన సాధనంబుల 

న్నియు సమకూరజేసికొని నేర్చున నేగితి యుచ్చుప్రాద్దునక.?” (దశకు. 5-72) 


తన సమకాలిక సమాజాన్ని దండి ఎంత చక్కగా కన్నులకు కట్టించాడో కేతన 
కూడ అంత చక్కగానే చిత్రించాడు. విప్రనారాయణ కథలాంటిది ఆదిలో దశకుమార 
చరిత్ర లోనే ఉంది. ఒక బుషిని చెడగొడతానని సానికూతురు శపథం పట్టింది. అది 
చెల్లించుకొంది. 


ఈలోగా ఆ వేశ్య బుషి దగ్గరకు కపటవృత్తిని చేరినప్పుడు వేశ్యమాత పెట్టిగోడు 
మూలంలో ఎలా ఉందో చూడండి. 


“నేను చేసిన. తప్పల్లా కులాచారం ప్రకారం నా ధర్మాన్ని నేను నిర్నర్హించాను. వేశ్య 
తల్లి చేయవలసిన విధులివి. పిల్ల పుట్టిన నాటినుంచి చక్కగా ఆహారంతో పోషించాలి. 
పుట్టిన పండుగలూ, పండువులూ వచ్చినప్పుడు ఉత్సవాలూ, పేరంటాలు చేయాలి. 
కామశాస్త్రం చదివించాలి. నృత్యం, గానం, వాద్యం, నాట్యం ఆస్వాద్యపుష్ప గంధకళల 
పాటవం కలిగించాలి. చదువూ, మాటకారితనం నేర్పాలి. వ్యాకరణం, తర్కం, సిద్ధాంతం 
వగైరా విద్యలలో జ్ఞానం కల్పించాలి. జీవనోపాయులైన క్రీడాకౌశలాదులను, ద్యూత 
కళలను నేర్పించాలి. నమ్మకమైన వారితో ఇతర రహస్యాలు నేర్పాలి. ఉత్సవాదులలో 
బాగా అలంకరించి కూతురును ప్రదర్శించాలి. ఆవిడను గూర్చి ప్రచారం చేయాలి. 
ఎవరికో ఒక జాతి రూపధనాదులు గలవారికి గాంధర్వ వివాహం చేసి శుల్కం 
పుచ్చుకోవాలి. ఇవి మా ధర్మాలు. ఇవన్నీ నేను చక్కగా నిర్వర్తిస్తూ వచ్చినాను. ఈ 
విషయంలో తల్లి మాటను ఏ వేశ్యాపుత్రికా దాటడానికి వీల్లేదు. 


దీనిని కేతన ఎలాగ విశదం చేశాడో గమనించండి. నాటికీ, నిన్నటి “చింతామణి' 
నాటకంలోని వేశ్యమాతల నీతులకు ఏమీ తేడాలేదు. 


“తనయంగని గారవంబున 

_ ననుదినమును సొవధానర్టై యొడకమునన్‌ 
దెనిచి పదంబిడి - యలజ 
వ్వన మగుటయు వేడ్కతోడ వారిజముఖికిన్‌ 


పరిమితాహారంబు వాటించి యొడియంగ 
ముల నాడు నాటికి నలుగు వెట్టి 

చదురైన మాటలు సడీనన్న జప్పి శృం 
గారంబు గావించు క్రమము దెలిపి 


6. దశకుమార చరిత్ర, విద్వాన్‌ విశ్వం, పుట. 72 


మెత్తని విద్యలు మేలుగా నెరిగించి 
యుపచారములు సేయు యొరపుగరపి 

సాభాగ్యమునకునుం జాలిన నోములు 
నోమించి పడయంగ నూలుకొలిపీ 


పీరు మెప్పును గలవాడు ప్రియము తోడ 
నడిగి పుత్తించెనేని నెయ్యం బెరింగి 

రేపు మాపని యాసలు చూపి చూపి 
యింపు పుట్టించి 'మది వీలిపింప వలయు 


ధనవంతుడైన వానిం 

దనయిచ్చన దిరుగువాని దానగుణమునన్‌ 
బనుపడు వానింగైకొని 

యనుపంగా వలయు గూతు నాతని కడకున్‌ 


మగలం బలువుర దన్నుం 
దగిలింపగ కొరపు గరపి తానొక్కనిపై 
దగులము సేసిన నొకమెయి 
మగిడింపుచు గూతు బడపు మరపగ వలయున్‌. 
(దశకుమార - 5-13 నుండి 16) 
“సానులవల్ల చెడిపోయినవాళ్ళంతా భష్టులె. వాళ్ళకు మరి విమోచనం లేదు. వాళ్ళు 
'జైనమతంలో కలవవలసిందే'' అన్న విపరీతపు భావనలు ఆనాడు ఉండేవి కాబోలు. కేతన 
ఇలా చెప్పాడు : 
““మిండాటమాడిపొలిసిన - మిండలకును జైనవ్చృత్తి మేలని మదిలో 
నొండు తలపుడిగి జినముని - మండలికృప వడసి యొక్క మాంతికుచేత౯.'' 
(5-59) 
ఆ భ్రష్టుడు దీక్షితుడైనాడట. దండి తన కాలపు జైనులనేకాక బాహ్మణ్యాన్ని కూడ 
విడిచిపెట్టలేదు. వాళ్ళలో నీచముంటే అదీ చెప్పాడు. కేతన కూడ దానిని వివరించాడు. 


“చదువులు విడిచి యాచారంబు దిగద్రావి ధర్మువు చెరిచి సత్యంబు మరచి 
మొగమాట తెగజూచితగవు దూరముచేసి కులముగీటునబుచ్చి వలనుదప్పి 
శొచంబు వదలి విశ్వాసంబు మొరగి తాలిమి మాలి పెద్దరికము తొరంగి 
దయపిరిందికివైచి నయము క్రుమ్మడగించి బాంధవంబురివి పాపమున బొదలి 
నెరుకులకు నొజ్జలై వారి యిండ్ల గుడిచి - కొలిచి దీవించి యించుకవెలికిబోయ 
లనగబరగిన పారు లియ్యడవిలోన - నెన్నబెక్కండ్రుగలరు ధాత్రీశతిలక;'' 
(దశకు.) 


376 సమగ్రాంధ్ర సాహిత్యం 


కేతన కావ్యంలో పెద్ద పెద్ద సంస్కృత సమాసాలు ఉండవు. ఆయన చిన్న చిన్న 
తెలుగు మాటలతోనే కథా కథనం చేస్తాడు. తెలుగుతనం ఉట్టిపడే సామెతలూ, 
జాతీయాలూ, పలుకుబళ్ళూ ఇతని రచనలో ఉన్నాయి. కొన్ని చూడండి: 


““కన్నుగానక కయ్యంబునకు కాలుద్రమ్వి (2-4), లోకమువారు 
నవ్వరే? (2-32), ముప్పెట్టు (3-66), ఏటికి ఎదురీదు. మాడ్కి (3-120), 
పొంగారెడు నేతికి బైపై నీరంబు జల్లినట్ల నిష్పలమయ్యెక (3-127), 
తలప్రాణము తోకకువచ్చె (3-129), అందని మాని పండ్లకును నర్రులు 
సాచిన నేమి చేయుదు౯ (3-131). ఆడబోయిన తీర్థ మెదురుగ వచ్చిన క్రియ 
(3-142), పెళ్ళి అనే ఉద్దేశంలో తల బ్రాలకు లగ్నమనిన అనడం (5-85), 
పీనుగు పెంట (5-123), తీనియబడ్డ యీగగతి (6-30), కుక్కకు టెంకాయ 
దక్కదు (6-86), ఎయ్యది యెట్లు పోయిన (6-98), గురివింద 
వేమునడరిన పరుసున (7-43), కాన వెన్నెల క్రియ రిత్తవోయె (12-54).'' 


మొట్టమొదటి కథకావ్యాన్ని విరచిస్తూ వున్న కేతన ఇందులో కొన్ని కొత్త పద్ధతులు 
ప్రవేశపెట్టాడు. అతని కాలానికి నన్నెచోడుని కుమార సంభవం ప్రచారంలోనికి వచ్చి 
అష్టాదశ వర్ణనల మీద మోజు హెచ్చింది కాబోలు, కేతన కృతిపతి వంశాన్ని వర్ణించడానికి 
అతను ఉండే విక్రమ సింహపురాన్ని వర్షిస్తానని పురవర్ణన, కావ్యం మొదలు పెట్టకముందే, 
చేయడం మొదలుపెట్టాడు. అష్టాదశ వర్ణనలో పుత్రోదయం ఒకటి వర్ణించాలి. ఇంకా 
కావ్యం ప్రారంభించకముండే కృతిపతి అయిన తిక్కనగారిని వారి తల్లి ఎలా కడుపుతో 
ఉన్నదీ వర్ణించాడు. 


“ గర్చితనవసుధాకరపయోనిధిమాడ్కి సతిమేను పాండురచ్చవి వహించె 
కలితభృంగాబ్ద్బకుట్కలయుగ్మకము పోలి. కాంతచన్ముక్కులగప్పు మిగిలె 
మకరందసంవాహమలయానిలుని క్రియ నంబుజాననగతి యలసమయ్యె 
నుచిత కాలాగ మనోజ్బులకుసుమంబుగతి నింతినాఖి వికాసమొందె 
వళులువిరిసెగౌను బలిసె గోర్కులు మది - సందడించె నారు నందమయ్యె 
ననుపమానభాగ్యయగు నన్నమాంబకు- వర్గనీయ గర్భ వైభవమున.'' 

(1-86) 


కృతిపతి జననానికి ముందు ఇటువంటి గర్భవైభవాన్ని ఇంకే కవీ వర్ణించి ఉండడు. 
అష్టాదశ వర్ణనల మోజుపుట్టిన తొలిదినాలు కనుక కేతన ఇలా ఈ పద్యం చెప్పాడు. 
వాస్తవానికి దశకుమార చరిత్రలో కథానాయకుడు రాజవాహనుని జననానికి ముందు 
అతని తల్లి వ్రేకటిని వర్ణించడానికి అవకాశం వుంది. కేతన అలా చెయ్యలేదు. ఇక్కడ 
వర్ణించాడు కనుక అక్కడ వచనంలో ఒక్కముక్కలో కొట్టిపారవేశాడు. కేతన 
మొదలుపెట్టిన గర్భదారణ వర్ణనను తరువాతి కవులు ఎందరో అనుసరించారు. కేతన 
పదబంధాలనూ, భావాలనూ కూడ అనుసరించారు. 


మూలఘటీక కేతన 377 


తారాశశాంక విజయంలో శేషము వెంకటప 9 | za 
౦లో శేష కటపతి వ్రాసిన ఈ పద్యం చాలా ప్రసిద్ధమైనది. 


“లోకములోన కొంద రబలుల్‌ సతుల౯ దనియింపలేక య 

స్తోకమనీష నన్యపురుషుల్‌ దమ కాంతల నంటకుండ దా 

టాకులలోన వ్రాసిరి పరాంగన నంటుటు బాపమంచు న 

య్యాకులపాటు జూచి యిపు డాకులపా టెనయంగ నేటికి౯?'' (శశాంక. 3-82) 


ఈ ప్రఖ్యాత పద్యంలోని అకులపాటు కేతనగారి తాటాకులలోనే మొదలైంది. 


వేకువ గమ్మదెమ్మెరల్సు వీవగ మాపుల నెల్లిదంపుగా 

రాకులపాటు డెందమున నాకులపా టొదవింపజొచ్చె శో 

భాకరపల్లవ ప్రచయ మంగజవహ్ని శిఖాసరూపతం 

గైకొని వంతబేసె బథిక ప్రకరంబునకున్‌ వనంబునక.”' (3-93) 


కేతన ఇష్టదేవతా ప్రార్థనలో వినాయకుని బాల్య క్రీడను వర్ణించాడు. 


““గక్కున నేత్రయుగ్మము కరడ్వితయమ్మున మూసిపట్టి యా 

మిక్కిలి కంటికి౯ దనదు మిక్కిలి హస్తము మాటుచేసి యిం 

పెక్కడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా 

దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుగాE.'' (1-5) 


అల్లసాని పెద్దనగారు కూడ వినాయకుని బాల్యాంక విచేష్టను వర్ణించారు. 
(మను. 1-4) 


'' అంకము(జేరి శైలతన యాస్తన దుగ్గము లానువేళ బా 
ల్యాంక విచేష్టం దొండమున నవ్వలి చన్లబళింపబోయి యా 
వంక(గుచంబు గాన కహి వల్లభహారము గాంచివే మృణా 
శాంకురశంకనంటె డుగజాస్యునిం గొల్తునభీష్ట సిద్ధికిన్‌. 


కేతన ఇష్టదేవతా ప్రార్థనలో కుమారస్వామిని నుతించాడు (1-6), మన్మథుణ్లో నుతించాడు 
TY పూర్వకవులలో నన్నెచోడుడూ, వేములవాడ భీమకవీ మన్మథుణ్ణి 
కావ్యారంభంలో నుతించిన కవులు. 


కావ్యాంతంలో కేతన భరత వాక్యంలాగ ఇలాగ చెప్పాడు. 


రాజవాహన నృపతి ధర్మమున రాజ్య 

పాలనము చేయునెడల బజపరమ సుఖము 

గనిరి ధరయెల్ల శ్రీ ధాన్య కటకమయ్యె 

నతని కీర్తులు పాల్పొంగినట్లు వెలసె (దశకుమార. 12-93) 


378 సమగ్రాంధ్ర సాహిత్యం 


తంజావూరు పాలించిన రఘునాథ నాయకుడు (1600-1630) ఒక రామాయణం 
రచించాడు. అందులోని పురవర్ణనలో ““శ్రీధాన్యకటకమై చెన్నొంద నగరంబు'' అని 
వర్ణించాడు. (1-59). కేతన ధాన్యకటకాన్ని పద్యంలో తేవడానికి కొంచెం సబబుంది. 
అతని బావమరది దండనాథుడైన వెలనాటి రాజ్యంలోనిదే ధాన్యకటకం కూడ. వేంగిలోని 
వెంటిరాల అగ్రహారమే కేతన జన్మస్థానమైనా వెలనాడూ, ధాన్యకటకం అతని 
నివాసభూములు కావచ్చును. కృత్యాదిని కృతిపతి నివాస నగరాన్ని వర్ణించే కావ్యంలో 
చివర తన ఊరిపేరు చొప్పించాడా? 


కృత్యాదిని కేతన కొన్ని కొత్త విషయాలను కూడ తొలిసారి పెట్టాడు. నేడు మనం ఏ 
ప్రాచీన కావ్యం తీసి చూసినా షష్ట్రుంతాల తరువాత “ అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా 
యొనర్భంబూనిన...'” అనే మాటలు కనబడతాయి. వీటిని తొలిసారి వాడింది కేతన. 


కేతనకు ప్రాచీనులూ, కొద్దిపాటి సమకాలికులూ, సమీపకాలికులూ షష్టంతాల 
తరువాత కథ ఎలా ప్రారంథించారో చూడండి. 


1. నన్నెచోడుడు. కుమార సంభవం? '“మల్లికార్డున మునికిన్‌'' పరమ భక్తి ముక్తి నావర్ణీత 
హృదయుండనై సకల భువన భవనావతారకారుడైన పరమేశ్చరు నవతారంబగుట 
యుం దదంశావతారంబుగా న్యావర్ణించి నా చెప్పంబూనిన దివ్యుకథాసూడత్రం 
బెట్టిదనిన. (1-67) 


2. తిక్కనగారు. నిర్వచనోత్తర రామాయణం! 
అమ్మను మనృపతి కభ్యుద 
యమ్ముగ నేంజప్పు బూనినట్టి కథకు నా 
ద్యమ్మయి యయోధ్యయను నా 
మమ్మున నెగడిన పురోత్తమము వర్ణింతున్‌. (1-45) 
భారతం ''హరిహరనాథునకు...'” భక్తపరతయత్రునకున్‌ 


''ఏనువిన్నపంబు సేయు తెజంగుగా సంతస్సన్నిధింగలిగించుకొని 
యిమ్మహాకావ్యంబు నర్ధంబు సంతతంబు సేసెద."”' (విరాట. 1-37) 


3. శ్రేతన, దశకుమార చరిత్ర తిక్కనామాత్యునకున్‌ అభ్యుదయ పరంపరాభివృద్ధిగ 
నాచెప్పం బూనిన కథానికాయంబను సురలతాజాలం బెట్టిదనిన... (2-2) 


4. మంచెన, కేయూరబాహు చరిత్ర ఒక్కటే షష్ట్యంత పద్యం “ఈ గుండయ 
ప్రెగ్గడకును...'' 


“ఇష్టార్థ సిద్ధియు నైశ్వర్య సమృద్ధియుం బుత్ర పొత్రాఖివృద్ధియుంగా నా 
రచయింపబూనిన కథా క్రమం బెట్టిదనిన..' 


5. మారన. మార్కండేయ పురాణం: గన్నరథినీ పతికిన్‌... పరమ కళ్యాణ పరంపరాఖి 


వృద్ధిగా నారచియింపబూనిన యిమ్మహాపురాణంబునకు. గథా [క్రమం 
బెట్టిదనిన. . (ప్రథమ-1) 


నేడు సర్వసాధారణంగా కనిపించే “అభ్యుదయ పరంపరాఖివృద్ధి, పదాలక్రమం 
ఒక్క కేతన రచనలోనే కనబడుతుంది. తిక్కనగారు నిర్వచనంగా వ్రాశారు గనుక వారి 
రామాయణంలో దీనికి ఆస్కారం లేకపోయింది. అయినా ఆయన మనుమసిద్ధికి 
'అభ్యుదయమ్ము'గ అని వాడినారు. ఇది కేతన మాటలను చూశాకే కావచ్చు. కేతన 
షష్ట్యంతాలతో ప్రథమాశ్వాసం పూర్తిచేసి ద్వితీయాశ్వాసంలో “అభ్యుదయపరంపరాభి 
వృద్ధి చెప్పాడు. ఇతని తరవాత ఇంకెవరూ ఇలాగ చేయలేదు. కేతన వ్రాసినన్ని 
షష్ట్యంతాలు కూడ ఎవరూ వ్రాయలేదు. వేదం వెంకటరా యశాస్త్రిగారన్నట్లు కందపద్యాల 
మధ్య దూలంగా ఒక శార్హూలం వేసీ షష్ట్యంతాలు వ్రాశాడు. ఇందువల్ల అసలు షష్ట్యంత 
రచనా విధానానికి కేతనే 'ఆద్యుడని వెంకటరాయశాస్త్రిగారు అధి ప్రాయపడుతున్నారు. 
నన్నెచోడుని విధానాన్ని కేతన అతి చేశాడేమో అని నా ఉద్దేశం. 


కేతన నన్నెచోడునిలాగ ముద్రాలంకారాలు మొదలైనవి వాడలేదు. గర్భకవిత్వం 
చెప్పలేదు. సీదాగా కథ చెప్పుకొంటూ పోయాడు. ఓజోగుణం గల సమాస రచనతో 
వీరరసానికి శార్హ్జూల మత్తేభాలు వాడడం తరువాతి కవులలో పరిపాటి. కేతన అలాగ 
చేయలేదు. 


శిమ్రారామకృష్ణ శాస్త్రిగారు కేతన ఛందస్సుల గురించి ఇలా రాశారు.” 


“దశకుమార చరిత్రమున ప్రత్యాశ్వాసాంతమున నొకమాలిని వృత్తము తప్ప విశేష 
వృత్తముల వేనిని కేతన వాడలేదు. కందము, గీతము పోోషముగాను, వృత్తుల 
చంపకమాలలను, శార్దూల, మత్తేభములను మాత్రమక్కడక్కడను కవి వాడినాడు. కాని 
నన్నయ వాడిన యక్కరలు, తరువోజలు, లయగ్రాహులు, లయహారిణులుగాని, పంచ 
చామరాది వృత్తములనుగాని, నన్నెచోడుడు వాడిన క్రౌంచపదము, స్రగ్ధర మహాస్రగ్గరాది 
వృత్తములనుగాని కేతన మందుకైన వాడలేదు. 


కేతనపైన అట్టే సదభిప్రాయం లేని నిష్టావారు కేతన వాడినవాటిని గుర్తించలేదు. కేతన 
తరువోజ వాడాడు (11-87). రెండు ఉత్సాహవృత్తాలను చెప్పాడు (10-161; 12-6). 
రెండు మతకోకిలలను పలికించాడు (8-49; 10-88). ఒక తరల రచించాడు (10-22). ఈ 
నాలుగు “వోషవృత్తాలను “మందుకు అధినవదండి - చెప్పినా ఇవి కలికంలో 
కనబడకపోతే వింతలేదు. రాశిలోనికి రానివి వాసికెక్కవు. అభినవదండి బిరుదు ఎప్పుడు 
వచ్చిందో వివరిస్తూ కందుకూరి వీరేశలింగంగారు ఇలా వ్రాశారు: “ఇతడు దండి 
విరచితమైన దశకుమార చరిత్రమును తెనిగించుటచేత బండితులీతని నభినవదండియని 


7. అంధ్ర వాజ్యయ చరిత్ర సర్వస్వం. పుట. 472. 


380 సమగ్రాంధ్ర సాహిత్యం 


పొగడినట్లీ క్రింద నుదాహరింపబడెడి “ఆంధ్ర భాషా భూషణము' లోని రెండవ పద్యములో 
కవియే చెప్పుచున్నాడు. 

“వివిధ కళానిపుణుడ నధీ- నవదండి యనంగ బుధజనంబులచేత౯ 

భువి బేరుగొన్నవాడను- గవి జనమిత్రుడను మూలఘటి కాన్సయుడక.”' 


అయితే వాస్తవానికి దశకుమార చరిత్ర అనువదించడానికి ముందే కేతనకు 'అభినవదండి' 
అనే బిరుదు ఉండేది. ఈసంగతి దశకుమార చరిత్ర అవతారికవల్లనే విశదపడుతుంది. 


“వేగి విషయమున వెగ్రిరాలను పేర నథిరామమగు నగహారమునకు 
న్మగణి యగువాని నఖినవదండినా బొలువు మీరినవాని... 


గేతనార్యుని నన్ను విఖ్యాతయశుని... ఆత్యాదరంబున రావించి 'నీవు 
సంస్కృతాద్యనేక భాషాకావ్యరచనా విశారదుండ వగుట జగత్రసిద్ధంబు 
గావున నొక్కకావ్యము రచించి నన్ను గృతిపతిం జేయవలయునని 
సగౌరవంబుగా బ్రార్థించిన నేనును... దశకుమార చరిత్రము చెప్ప బూనితి.*' 

(దశకు. 1-23, 24, 25) 


జనులిచ్చిన ఈ 'అభినవదండి' బిరుదు కేతనకు చాలా ఇష్టం. అందుకే దశకుమార 
చరిత్ర కావ్యాదిలోనూ, ప్రతి ఆశ్వాసం గద్యలోనూ దీనిని చెప్పుకొన్నాడు. తాను వ్రాసిన 
ఇతర గ్రంథాలలో ఆత్మ సంబోధన చేసుకొంటూ, లేక లోకానికి చెప్తూ వ్రాసిన 
పద్యాలలో ఈ విరుదు తెగ వాడుకొన్నాడు. 


తేట తెనుగు మాటలు వాడడంలో కేతనకు కేతనే సాటి. సంస్కృతంలో లలితమైన 
పదాలను దండి వాడితే తెలుగులో తేటయిన మాటలను అభినవదండి వాడాడు. 


తెలుగులో తొలి కథాకావ్యాన్ని రచించి ఎలాగైతీ ఒక విధానానికి శ్రీకారం 
చుట్టాడో, అలాగే లక్షణ గ్రంథాలకూ, ధర్మశాస్తాలకూ కూడ కేతన నాంది పలికాడు. 
అతని ఇతర పుస్తకాలను గురించి కూడ కొంత తెలుసుకొందాం. 


ఆంధ్ర భాషా భూషణం: ఇది తెలుగు భాషలో తెలుగు భాషకు చెప్పిన మొట్టమొదటి 
వ్యాకరణం. దీనికి ముందే ఆంధ్ర భాషావ్యాకరణాన్ని సంస్కృతంలో ఒక నన్నయభట్టు 
విరచించాడనీ, అధర్వణాచార్యుడు అందులోని లోట్లను సంస్కృతంలోనే పూరించాడనీ 
లాక్షణికలోకం చెప్పుకొంటుంది. ఈ వాదానికి కళాప్రపూర్ణ వజ్ఞల చినసీతారామ 
శాస్త్రిగారు జీవితాన్ని అంకితం చేశారు. అయితే 'ఆంధ్ర భాషా భూషణం' పుట్టడానికి 
ముందు ఏ భాషలోను తెలుగు వ్యాకరణం లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ పుస్తకంలోనే 
ఉంది: 


“మునుపు తెనుగు భాషకు ఎన్నడూ, ఎవ్వరూ లక్షణం చెప్పలేదు. నన్నయభట్టాది 
కవిజనాల కరుణచేత విద్వాంసులు మనసులో మెచ్చుకొనేటట్లు నేను చెప్తున్నాను. 


మూలఘటిక కేతన 381 


సంస్కృత ప్రాకృతాది లక్షణాలు చెప్పి తెనుగు భాషకు లక్షణం చెప్పకపోవడం 
పూర్వకవులకు చేతకాక కాదు. నన్ను ధన్యుణ్ణి చెయ్యాలని నాకు వేదిలేశారు. 
భాషావేదులు నేను చెప్పిన లక్షణం విని నేను ఆషణ్ముఖ పాణీనులకు ఉబ్జీనని 
సంతోషించగా 'ఆంధ్రభాషా భూషణం' అనే శబ్దశాస్తాన్ని రచిస్తాను. ఇందులో 
ఒప్పులుంటే మెచ్చుకోండి. తప్పులుంటే తగినట్టు దిద్దండి. అంతేగాని తప్పును ఒప్పు 
అనకండి. ఒప్పును తప్పు అనకండి. ఓ కవులూ! మిమ్మల్ని ప్రార్థిస్తాను. గుణదోషాలు 
తెలిసి ఇది గుణం, ఇది దోషం అని సుకవులు పూజలు గొంటారు. గుణదోషాలు 
తెలియకుండా దుర్గుణాలనే గుణాలని కుకవులు పొగుడుతారు. కొత్తగా ఆంధ్రభాషకు 
ఒక లక్షణం చెప్పాడు, వీరు ఉత్తమ విద్వాంసుడని పెడముఖం పెట్టకుండా వింటే మేలు. 
మీరు నన్ను నిందించితీ మీకు ఎదురాడి జవాబు చెప్పడం చాలా దుస్ఫహమైనది. 
కవులారా! మీకు నమస్కారం చేస్తాను. మనసులో నన్ను అన్యధా భావించకండి. 
కాళిదాసు మయూరాది మహానుభావులకే తప్పులుంటాయి. ఇతరులకు ఉండవా? 
సారమతులైన సుకవుల కారుణ్యమే కవిజనాలకి కలిమి. నేర్చు. గంగానదికి త్రోవ 
చెప్పమంటే కంచి, నెల్లూరు, ఓరుగల్లు, అయోధ్య అనే పురాల మీదుగా వెళ్ళు అని 
బోలెడన్ని త్రోవలో ఒకటి చూపినట్టు, ఎన్నో మార్గాలున్న తెలుగు భాషకు ఒక దారి 


చెప్పాను.క 


ఇంత సుదీరమైన ఉపోదాతం చెప్పినా కేతన తనకు ముందే సంస్కృత భాషలో ఒక 
ఖు ౦. ఖు 

నన్నయభట్టు ఒక వ్యాకరణం వ్రాస్తే ఆ సంగతి స్పష్టంగానే చెప్తాడు. సంస్కృత సూత్రాలను 
అనుసరించితే ఆ సంగతి చెప్పేవాడు. ఇతడు వ్రాసిన మిగతా రెండు పుస్తకాలూ 
సంస్కృతంలోంచి అనువాదాలే. ఫలానా గ్రంథాలను తెనిగిస్తున్నాను అని వాటిలో 
స్పష్టంగా పేర్కొన్నాడు. ఇందులో అలాంటిదేం చెప్పక 'క్రొత్తగా' వ్రాస్తున్నాను అన్నాడు. 
అందుచేత కేతన వ్రాయడానికి ముందు తెలుగు భాషకు వ్యాకరణం తెలుగులోగాని, 
సంస్కృతంలోగాని లేదనే చెప్పాలి. ఉంటే దానిని కేతన చూడలేదు. అవతారిక పద్యంలో 
“నన్నయభట్టాదికవి జనంబుల కరుణన్‌' అని చెప్పాడు. కనుక ఇది నన్నయగారి ఆంధ్రశబ్ద 
చింతామణినే సూచిస్తుంది అని వాదించేవాళ్ళు లేకపోలేదుగాని భారతాది లక్ష్య [గ్రంథాలనే 
చెప్తుంది. కేతన ఈ వ్యాకరణంలో నన్నయగారు వాడిన వాడిమయూఖములు, కజికంఠుడు 
మొదలైన ప్రయోగాలను లక్ష్యాలుగా తీసుకొని పేర్కొన్నాడు. నన్నయ భారతభాగమే 
కేతనకు ప్రధాన లక్ష్య[గంథమనుకోవచ్చును. నన్నయగారు ' సారమతి కవీంద్రులు ప్రసన్న 
కథా కవితార్థయుక్తి' అని వాడినట్టి అవతారిక పన్నెండో నెంబరు పద్యంలో కేతన కూడా 
'సారమతులైన సుకవు'లని చెప్పడం గమనార్హం. కేతనకు ముందు తెలుగులో రేచన 


న. 

8. ఆంధ భాషాభూషణంలో 6వ నెంబరు పద్యం నుండి 13వ నెంబరుదాకా ఉన్న 8 పద్యాల భావం. 
కేతన వ్యాకర్త కనుక ఈ పద్యాలలో కొన్ని గడుసు ప్రయోగాలు చేశాడు. ఒకచోట 'కవులూ' అని 
ఇంకొకచోట 'కవులారా' అని ప్రయోగాలు చేశాడు. “మధ్యమ పురుష ఆరగాగమం వికల్పమనే 
సూత్రాన్ని సూచిస్తున్నాడు. 


382 సమగ్రాంధ్ర సాహిత్యం 


రచించిన ' కవిజనాశ్రయమ'నే ఛందో గ్రంథంలో కొంత వ్యాకరణ ప్రసక్తి లేకపోలేదు. దాన్ని 
యితడు చూశాడు. రేచన వాడిన పరిభాషను కూడా కేతన గ్రహించాడు. కేతన వ్యాకరణం 
వల్ల తెలుగు భాషా చరిత్ర, కేతన కాలంనాటి భాషా స్వరూపం ఎంత తెలిస్తే అంతా 
చెప్పుకొందాం. మన భాషను 'తెలుగు' అని 'ల'కార మధ్యంగానూ, 'తెనుగు' అని *న' 
కార యుక్తంగానూ అతని రోజులలో వ్యవహరించేవారు. ఇతడు లాక్షణికుడు కనుక 
ప్రాసస్థానంలో ఈ రెండు రూపాలనూ కావాలనే వాడాడు. తెనుగు అనే రూపం 
ఆయిదుసార్లూ *, తెలుగు అనే రూపం ఆరుసార్లూీ కనబడతాయి. ఈ భాష కొంత 
సంస్కృతంవల్ల కలిగినా, కొంత తనంతట తానే కలిగిందని, ఈ రండూ కలసి యేకమై 
తెనుగు భాష అయిందని చెప్పాడు చూడండి: 


తల్లి సంసృతంబ యెల్ల ఖాషలకును 
దానివలన. గొంత గానబడియె 
. గొంత తాన కలిగె నంతయు నేకమై 
తెనుగు బాస నాంగ వినుత్‌కక్క (-14) 


ఈ తెనుగు భాష అయిదు రకాలని కేతన చెప్పాడు. అవి: 1) తత్సమం 2) తద్భవం, 
3) అచ్చతెనుగు, 4) దేశ్యం, 5) గ్రామ్యం. ఈ అయిదింటిని వేరేవేరే విస్తరించుతానని 
వివరించాడు. మొదటి రెండింటి గురించి అన్ని వ్యాకరణాలూ చెప్తాయి. అచ్చతెనుగు 
ఏమిటి అని ప్రన్నీస్తే ఇవాళ తలొకరూ తలొక నిర్వచనం యిస్తారు. కేతన మొట్టమొదట 
చెప్పినది ఇదీ. 


తల, నెల, వేసవి, గుడీ, మడి 

పులి, చలి, మడుంగూరు పేరు బూరుగు మగవా 

డలుకయని యెల్ల వారికి 

దెలిసెడి యాపలుకు లచ్చతెనుగన బరగున్‌ (-23) 


ఇవాళ మనం ఆచ్చతెనుగు అనుకొనే వలరాజు, అలరుపిండు వెడవిల్తుడు, 
తెక్కలికాడు మొదలైన మాటలు దేశ్యాలన్నారు. | 


23వ పద్యంలో 'తల, నెల, వేసవి, గుడి, మడి, పులి, చలి, మడుగు, ఊరు, పేరు, 
బూరుగు: మగవాడు, అలుక అని ఎల్లవారికి తెలిసెడీ యాపలుకు లచ్చ తనుగన 
బరగున్‌'* అని చెప్పాడు. 


24వ పద్యంలోనూ, 25వ పద్యంలోనూ దేశి తెలుగులో ఎటువంటి 
పదాలుంటాయో చెప్పాడు. వాటిని అకారాదిగా పొందుపరుస్తున్నాను. చూడండి. 


9. ఈ నెంబరు పద్యంలో 'తెనుగు' ప్రాసస్థానంలో ప్రాస యతిలో వుంది : 14, 124, 132లో రెండుసార్లు 
13. 
10. తెలుగు - అనే రూపం 15, 43,64, 70, 126, 190. 


మూలఘటిక కేతన' 


అలరుపిండు 

అసదు 
(అసత్‌భవంకాదా?) 
ఇంతి 

(ఇది “స్తీ! భవం కాదా?) 
ఉక్కు 

ఉల్లము 

ఉవిద 
(యువతీశబ్దభవం కాదా?) 
ఎక్కలి 

ఎడరడు 

ఎలనాగ 

ఎలమావి 

ఎల్లి 

ఎరగలి 

ఎసకము 

ఎంయికువ 

కడలి 

కడిమి 

కమ్మతావి 

కలవలము 

కలువకంటి 

( కల్పార్ధ భవంకలువకాదా?) 
కాంకియ 

కెంజాయ 
(కెంపు+చాయ ఇందులో 
చాయ ఛాయీ శబ్దభవం 
కాదా?) 

కమ్మోవి 

శ్రేణి 

కొమ్మించు 

క్రొన్నన 

కొలులుట 

కొను 

గనయము 


గమి 

గద్ధ 

(ఇదిగృద్ధ భవం కాదా?) 
చిగురుబోడి 

చెంత 

చెచ్చెర 

చెలువ 

జోటి 


. తప్పిబ్బు 


తనివి 
తలిరుబోడి 
తామరకంటి 


(తామరతామరసభవం కాదా?) 


తివురుట 
తెక్కలికాడు 
తెమ్మెరలు 
తెలిగన్ను 


తెలువ 
తేంటి 
తొయ్యలి 
నలుక 
నాన 
నెగ్గము 
నెత్తమ్మి 
నెమ్మి 
నొసలు 
పరి 
పాలిండులు 
ప్రసన్న 
పొచ్చెము 
పొద్దు 

(ఇది బద్నభవం కాదా?) 
పొలపము 
పోటు 
బగి. 


384 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇలాగ 'తేరనాడిన దేశ్యంపు పలుకుల' య్యాయి. ఇందులో కొన్ని తదృవాలవంటి 
వున్నాయి. ఇందులో కొన్ని నేడు అచ్చ తెనుగు క్రింద చలామణీ అవుతున్నాయి. అయినా 
తొలితెలుగు వ్యాకర్ణ వీటిని దేశ్యాలన్నాడు. రెండు పుంజీలు తక్కువగా నూరు దేశ్య 
పదాలను కేతన ఇచ్చాడు. వీటివల్లకన్నా ఇతడిచ్చిన గ్రామ్య పదాల పట్టికవల్ల ఆ కాలంలో 
జనసామాన్యం ఎలా మాట్లాడేవారో, ఎలాగ దీర్దాలు తీసేవారో తెలుస్తూంది. అతడు 
ఇచ్చిన 37 గ్రామ్య పదాలను యథాతథ క్రమంలో చూసి అందులో అన్నీ గ్రామ్యమో 
కాదో చూద్దాం. 


పంచాకుమయ్య, తోపించాకుమయ్య, వాటీదెచ్చుతారు, మమ్మూదలించి, 
యేగగొంటూరమ్ము, యేదాలు, వోదాలు, మోసేటివారు, ఆససేసువారు, వాడి విరాళితో 
బాడిగవోకుమీ యీడేకదా, మమ్ముయిను తిసీసె, పంపేరు, తెంపేరు, పాడేరు, సూసేరు, 
యిందాము, కందాము, పొందుము, ఇస్తి, అటుకు, దవ్వు, వెగడు, అషువలె, ఇషువలె, ఆడ, 
ఈడ, ఏడ, అచ్చ, ఇచ్చ, ఓయ, గాయ, ఏయక, ఉండాడు, బామ్మడు, గద్ద, గుద్ద. 


ఇందులో ఆఖరిది అశ్లీలం కనుక గ్రామ్యంలో చేర్చాడు. లక్షణ విరుద్ధంగా 
ఉండేదేగాక, బూతులైతే వాటిని గ్రామ్యం కిందనే జమకట్టాలని కేతన ఉద్దేశమనుకోవాలి. 
ఆడ, ఈడ, ఏడ అనేవి గ్రామ్యాలన్నాడుగానీ వాటికి ప్రాచీన మహాకవి ప్రయోగాలు 
ఆంధ్రమహాకవి భారతంలోనే ఉన్నాయి. 


ఏనేడ - నింద్రాదు లేడ - 3-2-47 
నగరె నలినాక్షులేనేడ - 3-2-137 
విప్రయోగమేడ - 3-2-137 


ఇలా నన్నయగారి ప్రయోగాలే 'ఏడ' అనే మాటకు నాలుగు కనబడుతున్నాయి. అలాగే 
మిగతా వాటికి ఇతర కవిప్రయోగాలు సూర్యరాయాంధ్ర నిఘంటువులో కనబడతాయి. 


కేతన రోజులో కూడా కొందరు 'అషువలె' “ఇషువలె అనేవారనీ, మనలాగే 
పంపేరు, తెంపేరు అని వాడుకొనేవారనీ తెలుస్తోంది. పంచాకుమయ్య వంటి దీర్జాలు 
పాటలో వాడేవారేమో అనిపిస్తోంది. *'బాడిగవోకుషీ'' అనేది సుమతీ శతకంలోని 
'ఏరకుమీ' వంటి ప్రయోగాలను స్ఫురింపచేస్తుంది. అయితి ఇటువంటి ప్రయోగాలు 
“దశకుమార చరిత్రలో కేతనే వాడాడు. 


““చిలుకా! పల్కకుమీ లతాంతశరు(డా! చెల్వంగృపం జూడుమీ, యళులారా! 
మొరపంబు దక్కి నిలుండీ, యాలోలమందానిలా! కలయం చాలకు మీపిక ప్రకరమా। 
కంఠధ్వనుల్‌ నల్దెసల్‌, చెలగం గూయక తక్కుమీ యనుచు రాజీవాస్యలుద్బాప్పలై. 
(దశ. 8- 126) 

"బహుశా ఈ 'మీ'లు కాదేమో అతని ఉద్దేశంలో గ్రామ్యాలు. బాడిగ అన్నమాట 
కావచ్చును. 


మూలఘటీిక కేతన 385 


తెలుగు భాష తత్సయమం, తద్భవం, అచ్చతెనుగు, దేశ్యం, గామ్యం అని 
అయిదురకాలు అంటూ చెప్పి ఇందులో తత్సమం తప్పించి మీగతా నాలుగింటినీ 
అచ్చతినుగు అంటారన్నాడు. తద్భవాల్ని కూడా అచ్చతెనుగులోనే కలిపాడు. గ్రామ్యాన్ని 
వినరించి ఇది ఇతరులను తిట్టేవోట వాడవచ్చునుగాని దీనినెవరూ వేరేచోట ఒప్పరు అని 


చెప్పాడు. 


ఆంధ్రభాషాభూషణంలో 196 పద్యాలు మాత్రమే ఉన్నాయి. అయినా ఇదీ తక్కువ 
గంథమేం కాదు. ఇందులో భాషాభేదాలు, తత్సమరూపాలు, సంధి, విభక్తులు, 
వచనములు, సమాసములు, క్రియలు, తద్ధితాలు మొదలైన వాటి లక్షణాలు వున్నాయి. 
' “ఆంధ్రభాషాభూషణ' మెంత చిన్న పుస్తకమయినను, విపుల వ్యాకరణము లేని 
కాలమున మహోపకారము చేయుటయేకాక, తర్వాతి వ్యాకరణ _ కర్తలకు 
మార్గదర్శకమయినది'' అని శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రిగారు చెప్పినది అక్షరాలా నిజం. 
విన్నకోట పెద్దన రాసిన కావ్యాలంకార చూడామణి 9వ అధ్యాయంలోని వ్యాకరణ 
విభాగం కేతన కృతికి రూపాంతరమని చెప్పవచ్చును. ప్రాచీనులలో ఇతడు ఇలాగ 
అనుసరిస్తే ఆంధ్రభాషా భూషణం నుంచి చిన్నయసూరి కోకొల్లలుగా సూత్రాల 
సులువులు, ఉదాహరణలు వ్రాసుకున్నాడు. అయితే ఆంధ్రభాషా భూషణాన్నే లక్ష్యంగా 
తీసుకొని కొన్ని సూత్రాలు చెప్పవచ్చును. సూరిగారు చెప్పలేదు. ఉదాహరణకు: 
లక్షణములు దెలిపెడిచో 
నక్షరములు దెలియు కొఅకుననువైన క్రియల్‌ 
శిక్షార్థముగా బల్కెద 
లాక్షణికులు తప్పుగా తలంపకుడుమదిన్‌. (33) 
ఈ పద్యంలో 'తలియుకొఅకు' అనే ప్రయోగం వుంది. అర్థం: తెలియుట కొరకు, 
భావార్ధక 'ట' కారానికి లోపం వచ్చింది. ఇది బాలవ్యాకరణంలో చెప్పలేదు. ఆంధ్రభాషా 
భూషణం మొదలుకొని వడ్లమూడి వారి వ్యవహారిక వ్యాకరణం దాకా వచ్చిన 
వ్యాకరణాల సమన్వయం చాలా అవసరం. 


ఇటీవల దశాబ్దాలలో ఈ రంగంలో చక్కని కృషే జరుగుతూంది. 
హరిశివకుమార్‌గారు 'కేతన- అతని కృతులు’ అనే విషయాన్ని తీసుకొని సిద్ధాంత వ్యాసం 
వాసి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించి పిహెచ్‌.డి పట్టం పొందారు. దీనినే ఒక 
పుస్తక రూపంలో ప్రచురించారు. 12 ఆంధభాషా భూషణంపై కూడ డెబ్బయ్‌ పై పై చిలుకు 
పుటల విపుల సమీక్ష ఇందులో ఉంది. 

డాక్టరు బొడ్డుపల్లి పురుషోత్తంగారు “తెనుగు వ్యాకరణ వికాసము' అనే రెండు 
భాగాల గ్రంథాన్ని “పండిత సమాదరణీయం' కావాలని ఆకాంక్షీస్తూ ప్రకటించారు. ఇది 
1966 పిహెచ్‌. డీ పట్టంకోసం చేసిన రచన. 1969లో (గ్రంథ ప్రచురణ జరిగింది. 


11, ఆంధ్రభాషా భూషణం: వావిళ్ళే ప్రచురణ (1949) పీఠిక. 
కేతన. డాకర్‌ హరిశివకుమార్‌, వరంగల్‌, 1973. 


386 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ పండితులందరూ కేతన గురించి విరివిగానే చర్చించారు. ఇతని పారిభాషిక 
పదాలను ఏర్పరచుకొన్న పద్ధతిని హరిశివకుమార్‌గారు విపులీకరించారు. కేతన కర్ణాటక 
భాషాభూషణాన్ని అనుసరించాడన్న అభిప్రాయం పూర్వం తెలుగు పరిశోధకులకు 
ఉండేది. అయితే కేతన అలా చేయలేదని అమరేశం రాజేశ్చరశర్మగారు రుజువు చేశారు. 
గ్రంథనామాలలో మాత్రమే సామ్యం ఉంది. 

కేతన తన గ్రంథమున పాణినీయమునుండీ, కాతంత్రంనుండీ కొన్ని సంజ్ఞలను 
తీసుకొన్నాడు. కురుచలు, నిడుపులు, పనులు (క్రియలు), సున్నలు, పొల్లులు, 
తోసిపుచ్చుట (ఆదేశముగా వచ్చుట) అనే తెనుగు పారిభాషిక పదాలు వాడాడు. 
ఇద్వర్దాలకు బదులు వుర్రు, డుర్రు, ముర్రు, అరు, ఇరు, ఉరులనేవి వాడాడు. 

“కేతన వ్యాకరణమున గొన్ని లోపములున్నను మరియొక (గ్రంథ సాహాయ్యము 
లేకుండ దనకు. దానుగా. దోవంజేసికొని కావించిన యరణ్యు ప్రయాణమువలె భాషా 
స్వభావమును గుర్తించుచు మహాకవి ప్రయోగములను బరిశీలించుచు గావించిన 
వ్యాకరణ [గగ్రంథం' గొప్ప ప్రయత్నమని యభినందింపక తప్పదు” అని అమరేశం వారు 
అన్నది సత్యం.ేకి 


విజానేశ్వరీయం : 
జా 
ఇది ధర్మశాస్త్రం. యాజ్ఞవల్క గ్రమహర్షి మూడు కాండములలో ఒక ధర్మశాస్త్రం 

రచించాడు. దీనిని యాజ్ఞవల్క $స్మృతి అని పిలుస్తారు. దీనికే 'మితాక్షరి' అనే పేరుతో ఒక 
వ్యాఖ్యానాన్ని విజ్ఞానేశ్వరుడు విరచించాడు. దానికి మూలఘటిక కేతన ఇలా చెప్పాడు: 

మును సకలశాస్త్ర ధర్మము! 

విని విజ్ఞానేశ్చరుండు వివిధ ప్రొడిE 

జనులకు. దెలిపినదానిం | 

దెనుంగున6 జెప్పెద సమస్త దేశీయులకు! (1-5) 


పేరుకు అనువాదమైనా ఇది స్వతంత్ర గ్రంథమన్నంత జాతీయాలతో, నుడికారపు 
సాంపుతో ఉంది. కవి తన కాలపు విషయాలను ఇందులో జొప్పించాడని కొన్ని 
విషయాల వల్ల తెలుస్తోంది. 


ముటీకి నాటివారు మొఅకులు పెనపరు! 
లఆవ వారు ద్విజుల కాసపెద్ద 
యనుచు దేశ భాషలను గులంబును దిట్టు! 
నతండు దండువచ్చు శతపణములు. (2-56) 
ఈ ప్రాయక్సిత్త కాండలోని పద్యంలో కవి తన సమకాలికమైన ముటీకినా టివారినీ, 
అరవవారిన పేర్కొనడం చూడవచ్చు. మూలంలో విజ్ఞానేశ్చరుడు ఈ సంగతులు చెప్పుడు 
దా. 


13. ఆంధ్ర వ్యాకరణ వికాసము - అమరేశం రాజేశ్వరశర్శ - 1973. 


మూలఘటిక కేతన 387 

ఈ ధర్మశాస్త్రంలో మూడు కాండలున్నాయి. ఆచారకాండ 141 పద్యాలు, 
ప్రాయన్చిత్తకాండ 140 పద్యాలు, వ్యవహార కాండ 152 పద్యాలు మొత్తం 433 వున్నాయి. 
మనం నేడు ఆచారవ్యవహారాలు అనే మాటలోని ఆచారం, వ్యవహారం ఈ ధర్మశాస్త్రం 
నిర్దేశిస్తుంది! ఆచారం అంటే వర్ణాశ్రమ ధర్మాల నిర్వహణ, ప్రాయశ్చిత్తం అంటే “క్రిమినల్‌ 
లా' అని చెప్పవచ్చును. వ్యవహారం అంటే 'సివిల్‌ లా”, కేతనే వ్యవహారం అనే మాటకు 
చక్కని నిర్వచనం ఇచ్చాడు. 


విచ్చలవిడి బలవంతుం | 

డచ్చుగంగారించుటయును నబలుండుచాలక 

నొచ్చి మహీపతిసభకుక । 

వచ్చి యెజింగింప నదియె వ్యవహారమగు౯ (3-8) 


ఈ ధర్మశాస్త్రం వల్ల ఆనాటి ఆచారవ్యవహారాలు చాలా చక్కగా బోధపడతాయి. 
ఇది నాటి సాంఘిక చరిత్రను తెలుసుకొనడానికి ఉపయోగిస్తుంది. ముఖ్యంగా ప్రాయశ్చిత్త 
వ్యవహారకాండలు పనికివస్తాయి. 


“ఉరి పొలాలను మేసే పశువులను బందెపెట్టి జాల్మానా ఆ రోజులలో తీసుకొనే 
వారు, ఎనుముకు పాతిక, మొదవుకు పరక, గొర్రెకు వీసం; పశువుల సాంతదారుడు తెలిసి 
తెలిసి ఒకరి చేలోకి వీటిని తోలికే రెట్టింపు పుచ్చుకోవాలి. 


ఎనుమునకు బందెపాటిక] 

గొననగు మొదవునకు6 బరక గొతీయక వీసం 

బొనర నొరుచేనుమేసిన! 

నినుమడి గొనవలయు నొడయ+ డెజీి(౧ విడిచిన౯ (2-4) 


ఊరి చుట్టూ కంచె ఎంత వెయ్యాలో చెప్పాడు: 


లొటినుంగంత పొడవున | 

eye వెలుగు వెట్టందగు నూరులకుం 

పాటను దిరుగగ జేలకు | 

నట్టి పొలము మేసెనేని నగుబందెగొనన్‌ (2-5) 


ఊరికీ చేనికీ మధ్య నూరు విండ్ల ఎడము ఉండాలంట. 


ఊరికి. జేనికి నడుమెడ | 

యారయ(గా నూయి విండయంతవలయు సం 

చారార్థ ముఖర్వటమున | 

కారెట్టియు( బట్టకామున కాయిను మడియ?౯. (2-18) 


388 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఆ రోజులో దాసులు, భృత్యులు రమారమీ బానిసలలాగ వుండేవారు. సేవకులకు దాస్యం 
నుండి విమోచనం లేదు. యజమాని ప్రాణాలు కాపాడీనా కృతబ్ధత ఇంకొకలాగ 
చెప్పాలిగాని దాస్య విమోచనం లేదు. 


తూలడు తన ప్రాణమ్ముల( | 
దాలిమితో. గాచెనేని దాసుని దాస్యం 


బేలినపతి విడువక తనిం | 
బోల౯ రక్షింపవలయు. బుత్రుని సరిగ౯ (2-32) 


ఆ రోజులలో దాసులను డబ్బిచ్చి కొనుక్కొనేవారని తెలుస్తోంది. కూలి పనివాళ్ళు కూడ 
వుండేవారు. 


దాసుడు భృత్యుడు నెంతయు | 

వాసీగం బనిసీయువారు వారల లోనం 

దాసుడు విలిచిన ఛటు(డు | 

ద్భాసిత భృత్యుండు కూలిపని వాండెందు[ (2-36) 


“పదుగురాడు మాట పాడియ్లై ధరజిల్లు' అన్నట్టు ఆ రోజులో కూడా మెజారిటీ ఏది 
న్యాయమని ఒక కట్టుబాటు పెట్టుకుంటే దానినే రాజు పాటించాలి. 


వెక్కండ్రు గూడి సమయం | 

బొక్కటి గల్పించి నడుపుచుండు మరేని౯ 

నిక్కముగా నా సమయము | 

దక్కొని చెల్లిచుటయును ధర్మము పతికి౯ (2-38) 


ఆ రోజులోకూడ తెలుగు వీధులలో పామరులు బండబూతులు కూసేవారు. ఆ నేరానికి 
జుల్మానా యేంటో చెప్తున్నాడు వినండి. 


వానితల్లి తోబుట్టుగం వాని యాలు | 

వాని లంజలు వారికి. దానుమగండ 

ననుచు నీ క్రియబూతాటమాడి తిట్లు | 

నతని గనందగుంపంచ వింశతి పణములు. (2-44) 


అయితే అందరికి ఒకరకమైన న్యాయం లేదు. గొప్పా, వీదా, ఎక్కువ, తక్కువ వున్న 
సంఘంలో గొప్పవాళ్ళ ప్రక్కనే న్యాయం ఉండేటట్లు పెక్కండ్రు ఒక్కటై సమయం 
ఏర్పరచుకొంటారు. తనకన్నా ఎక్కువవాళ్ళ భార్యలను తిడితే ఒక రేటు జుల్మానా, 
తక్కినవాళ్ళను తిడీతీ ఇంకొక రేటు. చూడండి : 


మూలఘటిక కేతన 389 


తనకంటె నధికు బరనతి । 

నెనికమిగుల' దిట్టెనేని నేంబది పణముల్‌ 

తనకంటె హీను. దిట్టినం | 

దనరింగం బండ్రెండు నరయు దండువుగలుగున్‌. (2-45) 


జూదాలు, వ్యభిచారం, దొంగతనాలు, హత్యలు మొదలైన నేరాలకు నిక్షలు మొదలైనవి 
వివరాలతో చెప్పాడు. 


చంపిన వానిని సరిగా. | 

జంపుట తగు వఏిప్రుండైనం జంపకపతిత 

తృంపద(గొని తలగొటిగి ప । 

దంపడి కుక్కచ్చు వ్రాసి దండింపదగు౯. (2-64) 


మొఖంమీద కుక్కచ్చు వ్రాయడం ఒక గొప్ప దండన. బహుశా అది కలకాలం 
ఉండిపోయేటట్టు వాతలేసేవారేమో. కుక్కచ్చు అంటే కుక్క పాదంలాగ కనబడే బొట్టు. 
ఈ తిక్షనే ఇంకొక పద్యంలో వివరించాడు చూడండీ: 


తలగొతఆిగించి కుక్కడుగు తప్పక ఫాలమునందు వ్రాసి ముం 

గల ధన మెల్లం బుచ్చుకొని గాడిదనెక్క(గ(జేసి గ్రామము౯ 

వెలువడ దోచిపుచ్చుటయ విప్రుని జంపుట క్షుద్ర జంతులం 

జొలవక చంపు తప్పుగలచో(దగి చంపుట ధర్మమె మెయిన్‌. (3-42) 


విజ్ఞానేశ్చరీయంలో ప్రాయక్సిత్తకాండ ' క్రిమినల్‌ లా' మాత్రమే కాదు, క్రిమినల్‌ 
ప్రాసీజరు కోడ్‌ కూడా. హత్యచేసి హంతకుడు పారిపోతీ ఎలా పరిశోధన చేయాలో 
విపులంగా చెప్తుంది. 


ఒకని నెవరెలుంగ కుండంగం జంపి తా జంపినవాండు ప్రచ్చన్నుడైన( 

జిచ్చిన యాతని నెచ్చెలి భృత్యుని నన్నదమ్మునిబట్టి యరచియైన 

నతివల వేర్వేరయడిగి చచ్చినపొంత నెలసెడు వారల నెల్లనరసి 

యే యర్థములవెంట నెవ్వరితోడను చెనంువ గలిగనో యనియునడిగి 

చంపుటకు? దగినట్టి యాశంకయొరుల | మీందందగిలిన వారల నూందిపట్టి 

యరసి తెలివిని శుద్ధిలేదయ్యెనేని ! తగిన దండంబు దండింపందగును బతికి. 
(2-103) 


విజానేశ్వరీయంలోని వ్యవహారకాండ సభలో విచారణ ఎలా చేయాలో, 
చో 
సాక్షాకాలు ఎలా వినాలో మొదలైనవి వివరిస్తుంది. అసలు సభ అంటే ఏమిటి - అందులో 
ఎందరుండాలి అన్నది చెప్తుంది. 


390 సమగాంధ సాహిత్యం 


వినికిగల్లువారి వేదజ్ఞాలవారి | 

సత్యయుతుల ధర్మశాస్త్రవిదుల 

ద్వేషరాగరహిత విప్రుల హితుల స | 

భ్యులుగం జేయవలయు భూవిభుండు (3-2) 


ఆ విప్రులేడ్యురైనను | 

నేవురు మువ్వురునునైన నిమ్మహిలోనం 

భావిత సభయగు. గావున | 

మూవురవశ్యంబువలయు ముఖ్యులు సభకున్‌. (3-3) 


సాక్షా పిలు రెండురకాలుగా ఉంటాయి మానుషాలు, దైవాలు అని. మన 
పూర్వీకులు దేవుడిమీద ఎంత భక్తిగలవారైనా వ్యాజ్యాలలో మానవుడికే ఎక్కువ విలువ 
ఇచ్చేవారని ఈ (కింది పద్యంవల్ల తెలుసోంది. 


ఒక్క(డు మానుష మూ(దగ | 

నొక్క(డు దైవంబునూ(డి యెడంబడకున్న౯ 

నిక్కపు మానుషముంగొని । 

తక్కక పెనంకువలు దీర్చ్పందగు సభ్యులకు౯. (3-31) 


అసత్యాలు చెప్పే సాక్షుల వాలకాలు ఎలా వుంటాయో మానవ నైజాన్ని చక్కగా 
పరిశీలించి కేతన ఈ పద్యం చెప్పాడు. 


నెలకొనియొకచోట నిలువక పెదవులు నాలుకయందంద నాకుచుండు 

నుదురు చెమర్పంగ వదనంబువెల్లనై పలుకులు తడ(బడ( బలుకుచుండు 
వాతెఅతడిలేక వయువట్లువట్టింగ బెదవులు దడుపుచు బెదరిచూచు. 

బలుకులు( జెయ్యులు( దలమపులు(దగ నిజప్రకృతి. బొందక కడువికృతింబొందు 
సాక్షిచెప్పుచోట సభంబాడియాడుచో । నెవ(డత(డు దుష్టుండిరవుగాంగ 

నిట్టి లక్షణముల నెఆింగి సభ్యులు పాడీ ! నిర్ణయించి చెప్పనేరవలయు. (3-45) 


పత్రము సాక్షి లేకపోతీ పాడితీర్చేచోట పరీక్షలు పెట్టేవారు. మనం “అగ్నిపరీక్ష: అని 
వాడుకొనేమాట ఇందులోంచే వచ్చింది. పరీక్షలు అయిదు రకాలు. తుల, అగ్ని, జలం, 
విషం, కోశం అనే పద్ధతులలో వుంటాయి. బ్రాహ్మణులకు తులాపరీక్ష, క్షత్రియులకు 
అగ్నిపరీక్ష, కోమట్లకు జలం, శూద్రులకు విషం అని చెప్పాడు. కోశం అన్ని వర్గాలకు 
వర్తిస్తుంది. 

' తులాపరీక్ష చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏదైనా తగాదావస్తే శోధించవలసిన 


వాణ్ణి మొదట ఒక త్రాసులో ఎక్కిస్తారు. అతడెత్తు ఇటుకలను తీసుకొంటారు. వాటిని 
జాగ్రత్త చేస్తారు. కొన్నిరోజులు పోయాక పరీక్ష పెడతారు. ఆనాడు మళ్ళా త్రాసులో 


మూలఘటిక కేతన 391 


అతణ్జి కూచోబెట్టి “దేవతలారా! ఇతడు శుద్దుడైతే ఎత్తండి, హీనుడైతే దించండి'' అని తుల 
తూచుతారు. 


విషపరీక్ష చాలా కఠినమైనది. చూడండి: 


క్రొత్తకుండలోన గూరసర్పమునిడి | 

యర్త్హితముగంజేసి యందులోన 

నిమ్మపండువేసి నెమ్మితోందిలియంగ | 

శోధ్యుండైనవాండు శుద్ధుండయ్యె. (3-121) 


విజ్ఞానేశ్చరీయంలో కేతన తనకాలంనాటి సంగతులనే స్మృతికర్ణల అభిమతానికి విరుద్ధం 
కాకుండా చెప్పాడు. కాల దేశాచారాలు పాటించడం నాటి సంఘంలో ముఖ్యం. అందుకే 


ఇలా చెప్పాడు: 


కులదేశాచారంబులు | 

తలకొని చేయంగవలయు. దమకులదేశం 

బులనెందు జల్లుగావున | 

నలయక యది విహిత ధర్మమని రాచార్యుల్‌ (1-9) 


తత విజ్ఞానేశమతము | 
చతురంబుగ జెప్పుచో6. బ్రసంగమువరుసన్‌ - 
గతములు చెప్పి తినేని౯ | 


స్మృతికర్ణల చొప్పు తప్పం జెప్పి తిననరే. (1-10) 
నిస్పందేహంగ కేతన 'తప్పంజెప్పలేదు' అని విజ్ఞానేశ్చరీయం చదివిన వాళ్ళకి 
అనిపిస్తుంది. ఇటువంటి ధర్మశాస్త్రంలో కవిత్వం ఏమీ ఉండదుగాని సాంఘీక చరిత్రకు 
అవసరమైన ముడిసరుకు చాలా ఉంది. కావ్యమైనా, మహాకావ్యమైనా ఎరుకను సమగ్రం 
చేయడం ముఖ్యం. 


తెలుగులో తొలి కథాకావ్యాన్ని వ్రాయడమేకాక మొట్టమొదటి వ్యాకరణ 
గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని విరచించిన కేతన ధన్యుడు. 


కమలనాభామాత్యుడు, బయ్యన 


తౌత మంత్రి భాస్కరు డెలాగైెతే తిక్కనగారు నుతించినందువల్ల కవిగా మనకు 
పరిచయమైనాడో అలాగే శ్రీనాథుని తాత కమలనాభామాత్యుడు కూడా గొప్ప కవి అని 
శ్రీనాథుడు నుతించడం వల్ల తెలుస్తున్నది. తిక్కనగారు తమ తాత ఏ గ్రంథం రచించారో 
చెప్పకపోబట్టి అనేక వాదోపవాదాలు చెలరేగి, ఆయన పేరు భాస్కరుడు కాబట్టి అతడే 
భాస్కర రామాయణం టవాసివుంటాడని కొందరు భావించడం, దానిని రుజువు 
చేయడానికి ప్రయత్నిస్తూ వుండడం జరిగింది. శ్రీనాథుడు తన తాత ఎలాంటి కవో, ఏ 
పుస్తకం వాశాడో చెప్పాడు. కాళీఖండంలో ఇలా నుతించారు: 


''మత్సితామహు గవిపితామహుని దలతు 

గలితకావ్య కళాలాభు గమలనాభు 

జంద్రచందనమందార సదృశకీర్తి 

సరససాహిత్య సాయాజ్య చక్రవర్తి.” (కాశీఖండం, పీఠిక - 20) 


ఈ పద్యంవల్ల కవిసార్షభౌముని తాత సాహిత్య సామ్రాజ్య చక్రవర్తి అని 
తెలుస్తున్నది. ఇది విరుదు కాకపోవచ్చుగాని అంతటి వైభవంతోనూ కమలనాభుడుండే 
వాడని ఇంకొక స్తుతివల్ల తెలుస్తున్నది. 


““కనకక్షాధరధీరు వారిధితటీ కాల్పట్టణాధీశ్చరుక 

ఘనుని౯ బద్మపురాణ సంగ్రహకళాకావ్య ప్రబంధాధిపుE 
వినమత్కాకతి సార్గభౌము గవితావిద్యాధరుం గొల్లుమా 
యనుగుందాత బదాత శ్రీకమలనాభామాత్య చూడామణి౯.'' 


అని థీమేశ్చర పురాణం అవతారికలో (1-10) శ్రీనాథుడు నుతించాడు. దీనివల్ల 
కమలనాభామాత్యుడు కాకతీయ సార్వభౌమునిచేత మన్ననలు పొందినవాడనీ, కవితా 
విద్యాధరుడనీ, పద్మపురాణ సంగ్రహాన్ని కావ్య ప్రబంధంగా రచించాడనీ తెలుస్తున్నది. 
ఇతడు ఏదో కరపట్టణానికి అధిపతి అనికూడ తెలుస్తున్నది. అయితే ఆ కాల్పట్టణం 
ఎక్కడిదో _ వివాదగ్రస్థమైంది. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు కృష్ణామండలంలో 
కాళీపట్టణమే ఈ కాల్చ్పట్టణమన్నారు. కొమర్రాజు లక్ష్మణరావుగారు ““ఇడి కలవటం అనే 
గ్రామ''మన్నారు. ఇప్పటికీ దీనిని అసందిగ్గంగా ఎవరూ గుర్హించలేదు. 


శ్రీనాథుడు స్పష్టంగా తన తాత వినమత్కాకతి సార్వభౌముడని, కవితా 
విద్యాధరుడనీ చెప్పాడు. అయినా కమలనాభుని పేరు ప్రతాపచరిత్రలో ఎక్కడా 
కనబడదు. శాకల్యమల్లభట్టు, వివదేవయ్య, శరభాంకుడు, మల్లికార్జునభట్టు, హుళక్కి 
భాస్కరుడు మొదలైన విద్వాంసుల పెళ్లే కనబడతాయి. శ్రీనాథుడు తన తాత 
విద్యాధరుడని చెప్పాడు. కాకతీయ యుగంలో ప్రతాపరుద్రుని కాలంలో విద్యానాథుని 
సమకాలికుడుగా ఒక విద్యాధరుడున్నట్లు ఈయూ ణ్ణీ వెంకటవీరరాఘవాచార్యులుగారు 


కమలనా భామాత్యూడు, బయ్యన 393 


గుర్తించారు." ఈ విద్యాధరుడు 'ఏకావళి' అనే గ్రంథం వ్రాశాడని, అది కె.పి. త్రివేదిగారు 
పరిష్కరించగా బొంబాయి సంస్కృత ప్రచురణలవారు అచ్చువేసినట్లుగా చెప్పారు. ఈ 
విద్యాధరునికీ, శ్రీనాథుని తాత అయిన కవితా విద్యాధర కమలనాథునికీ ఏవిధమైన 
సంబంధమూ లేదు కాబోలు; ఉంటే ఈయూణ్ణి వారు చెప్పేవారే. ఈ సందర్భంలో 
చాగంటి శషయ్యగారు ఇలా వ్రాశారు. 3 


“ఉత్కల దేశాధిపతియగు నరసింహరాజును వర్ణించుచు 
విద్యాధరుడను కవి సంస్కృతమున నేకావళి యను నలంకార గ్రంథమును 
రచించెను. ఆ రీతిగనే విద్యాధరుడను కపో సంస్కృతమున ద్వితీయ ప్రతాప 
రుద్రుని కీర్ణి ప్రతాపములను వర్ణించుచు బ్రతాపరుద్ర యశోభూషణమను 
పేర నలంకార శాస్త్రమును రచించెను. శ్రీనాథ మహాకవి ప్రతాపరుద్రుని 
యాస్థానమున శాస్త్ర విషయమున విద్యానాథుడున్నట్లే కమలనాభా 
మాత్యుడు వినమత్కాకతిసార్వభౌముడై కవితా విషయమున విద్యాధరుడై 
యుండెనని సూచించుటకోయన దన తాతను గవితా విద్యాధరుడని పై 
పద్యమున వర్ణించినట్లు కనబడుచున్నది. కమలనాభుడు తన గ్రంథము 
నెవరికి గృతియిచ్చెనో తెలియదు." 


కమలనాభామాత్యుడు వ్రాసిన పద్మపురాణం కూడా నేడు దొరకదు. దీనిలోనుంచి 
ఏ ఒక్క ప్రయోగాన్నీ లాక్షణికులు ఉదాహరించలేదు. కాబట్టి మచ్చుకైనా ఒక్కటీ దురద్భ 
ష్టవశాత్తూ మనకు లభించడం లేదు. కమలనాభుని పద్యాలు దొరక్కపోయినా శ్రీనాథుడు 
అతణ్ణి నుతించిన పద్యాన్ని లాక్షణికులు ఉదాహరించారట. కూచిమంచి తిమ్మకవి 
లక్షణసార సంగ్రహంలో 'మత్సితామహు గవిపితామహు' అనే పద్యాన్ని 'మత్చితామహు 
ధీపితామహు' అనే పాఠంతో ఇచ్చాడట. ఈ సంగతి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 
'శృంగారశ్రీనాథం' ప్రథమ ప్రకరణంలో (పుట 6) చెప్పారు. కమలనాభుడు 
పద్మపురాణం వ్రాయక, దానిని కృతిగా స్వీకరించాడని ప్రభాకరశాస్త్రిగారు 
అనుమానించారు. “పద్మపురాణ సంగ్రహ కథాకావ్య ప్రబంధాధిపుడనియు, కలితకావ్య 
కళాలాభుడనియు నుండుటచే నాతడాగ్రంథమునకు కృతిపతియయ్యెనేమోయని 
సందేహము కలుగవచ్చును” అని అందులోనే వ్రాశారు. తాము ఊహించినట్టు 
కమలనాభుడు పద్మపురాణం వ్రాయకపోయినా అతడు కవే అని చెప్పుకోవాలన్నారు. 
“సరస సాహిత్య సామ్రాజ్య చక్రవర్తి, కవితా విద్యాధరుడు' అని శ్రీనాథుడు నుతించాడు 
కదా! 

ఏమైతేనేం, ఇప్పటికి తిక్కనగారి తాత, శ్రీనాథుని పితామహుడూ ఒకే 'బోటు'లో 
పయనిస్తున్నారు. 
ఆంధ్ర ప్రతాపరుద్రయశో భూషణం, పీఠిక. పుట 82. 
అదే పుస్తకం, పుట 89, అధోజ్ఞాపిక. 
ఆంధ్ర కవితరంగిణి, మూడవ సంపుటం (ద్వితీయ ముద్రణ), పుట 18. 
“విద్యానాథుడు' అనడానికి అచ్చుతప్పు కాబోలు. 


జ క స 


394 సమగ్రాంధ్ర సాహిత్యం 


అన్నట్లు ఈ 'బోటు'లోనే చోటుచెసుకొని ఇంకొక ప్రసిద్ధ కవియొక్క 
పితామహుడు కూడ ప్రయాణం చేస్తున్నాడు. అతడు భోజరాజీయం, అనంతుని ఛందస్సు 
మొదలైన లక్ష్య, లక్షణ గ్రంథాలను రచించిన అనంతామాత్యుని తాత బయ్యన. ఇతని 
కవిత్వాన్ని మెచ్చి తిక్కనగారే 'నవ్యభారతి' అనే విరుదు ఇచ్చారట ఈ సంగతి 
అనంతామాత్యుడు భో జరాజీయంలో చెప్పాడు. 


“క్షితి గ్రతుకరృతామహిమ చేకొని పంచమవేదమైన భా 
రతము దెనుంగుబాస నఖిరామముగా రచియించినట్టి యు 
న్నత చరితుండు తిక్కకవినాయకు డాదట మెచ్చ 'భవ్యభా 
రతి' యన బేరుగన్న కవిరత్నము 'బయ్యన' మంత్రి యల్బుడే?'' 
(భోజరాజీయం, పీఠిక.) 


తిక్కనగారు తమ తాత ఏ పుస్తకాలు వ్రాశాడో చెప్పనట్టే ఆయనకు విరుదు ఇచ్చిన 
ఈ కవిరత్నం ఏ గ్రంథాలు రచించాడో మనుమడు అనంతామాత్యుడూ చెప్పలేదు. 
తిక్కనగారికి సమకాలికుడై, కాకతీయ యుగంలో భవ్యభారతి బయ్యన ఉండేవాడని 
మాత్రం తెలుస్తున్నది. 


మంచెన 


బాలరసాల పుష్పనవపల్లవ కోమలకావ్యకన్యక౯ 

- గూళల కిచ్చి యప్పడుపుగూడు భుజించుటకంటె సత్కవుల్‌ 
- హాలికులైననేమి మరి యంతకు నాయతి లేనినాడు గౌ 

- ద్దాలికులైన నేమి నిజదారసుతో దరపోషణార్థమై. (1-13) 


ఈ పద్యం తెలుగుదేశంలో చాలా ప్రచారంలో ఉంది. దీనిని బమ్మెర పోతరాజు 
గారు బ్రాశారని లోకం చెప్పుకొంటున్నది. కాని ఆయనకు సుమారు ' నూటయాభై, 
రెండువందల సంవత్సరాలకు ముందుగానే ఈ పద్యం పుట్టింది. ఇది కేయూరబాహుచరిత్ర 
అనే తెలుగు కావ్యంలో ఉంది. ఈ గ్రంథాన్ని మంచెన రచించాడు; నండూరి గుండయ 
మంతికీ అంకితమిచ్చాడు. 


మంచెన తన కావ్యంలో కృతిపతిని గురించి విస్తరంగా చెప్పాడుగాని తనను 
గురించి ఏమీ చెప్పుకోలేదు. విద్వజ్ఞనమాన్యుడు. ఉభయకావ్యసరణిజ్ఞుడు అనే రెండే 
రెండు విశేషణాలనే తప్ప తనకు కావ్యంలో మరేదీ ఎక్కడా వాడుకోలేదు. గుండన 
మంత్రికి తాను ఇష్టసఖుడనని చెప్పుకొన్నాడు. గద్యలో “సకల కవిజనవిధేయమంచెన 
నామధేయ' అని విధేయతతో క్లుప్తంగా వ్రాసుకొన్నాడు. 


395 


నండూరి గుండన మంత్రి యొక్క తాత కితన గొప్ప మంత్రి. వెలనాటి చోడులలో 
ఆఖరివాడైన పృథ్వీశ్చరుని వద్ద క్రీశ. 1182-1206 ప్రాంతాలలో మంత్రిగా ఉండేవాడు. 
వెలనాటి చోళుల రాజ్యం క్షీణించినా కేతన మంత్రి మనుమలు ఉచ్చస్థితిలోనే ఉండేవారు. 
నండూరి గుండన మంత్రికి ఇద్దరన్నలున్నారు. పెద్దన్న కేతన దండనాథుడు: చిన్నన్న 
పేరుకూడ కేతనే; ఇతడు మంత్రి. 'కవిత్స సంపద'లో పాగడ్తకు ఎక్కినవాడు. 'గణకవర్ల' 
కళామహిమచే ప్రగల్బుడైనవాడు. ఈ కేతన ఏమి కావ్యాలు వ్రాశాడో తెలియదు. 
. కువలయాశ్వ చరిత్ర అనే కావ్యాన్ని ఒక కేతన వ్రాశాడని లక్షణ కర్పలు పేర్కొన్నారు. ఆ 
కేతన బహుశా ఇతడేనేమో। 


నండూరి గుండన మంత్రి చాలా వైభవంగా జీవించేవాడట. అగ్రహారాలిచ్చి, 
ఎందరెందరికో వడుగులూ, పెళ్ళిళ్ళూ చేయించి ఏటేటా కాకశేశ్వరుని తిరునాళ్ళలో రెండు 
చేతులతో డబ్బు వెదజల్లేవాడట. ఆయన నేటి గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని 
చందవోలులో వుండేవాడట. ఆనాడు దీనిని ధనదుపురం అనేవారు. అది అక్షరాలా 
కుబేరుని పట్నంలాంటిదని చెప్పడానికి దానిని మంచెన ఇలా వర్ణించాడు. 


'మంటికడవ, నులక-మంచంబు, పూరిల్లు- నూలిచీర, రత్నకీలితంబు 
కాని పైడితొడవు గలుగు టెరుంగరు- ధనదుపురములోని జనములెల్ల.'* (1-19) 


రత్నాలు తాపడంకాని బంగారపు నగలు కూడ సీసమే. అవి మట్టికడవ, 
నులకమంచం, నూలిచీర కోవకు చెందేవి. ఇవి ఆ వూరివారు ఎరుగరట! ఇది 
ఆతిశయోక్తేగాని రసవంతం, 


ఇటువంటి వూళో వున్న గుండన మంత్రి తన ఇష్టసఖుడైన మంచెన కవిని పిలిపించి 
“నువ్వు ప్రాజ్ఞసంభావిత కావ్యదక్షుడవు. నాపేర ఒక కృతి రచించు" మని అడిగాడు. 
అప్పుడు మంచెన పై “బాలరసాలపుప్పు” పద్యం చెప్పి '“కూళలకిచ్చి ఆ పడుపుకూడు 
తినకూడదుగాని మంచివానికి అంకితమివ్వవచ్చు'' నని ఉపక్రమించాడు. “తన కృతిలక్ష్మికి 
ముఖ తిలకం' గా కృతిపతి వంశాన్ని వర్ణించాడు. 45 పద్యాలలో గుండన మంత్రి వంశాన్నీ, 
అతని కీర్తి ప్రతిష్టలను వర్ణించాడు, ఒక్కటే ఒక షష్ట్యంత కందపద్యాన్ని వ్రాసి కథ 
మొదలుపెట్టాడు. 
ఏ కథను చెప్పాలో, ఎలా చెప్పాలో కృతిపతే నిర్దేశించాడు. 
స్థాయి రసము శృంగారం 
బై యలవడ గథలు నీతులై యెడనెడరా 
గేయూరబాహు చరితము 
సేయుము నీ వాంధ్ర భాష శిల్పము మెరయన్‌ (1-11) 


నిజానికి కావ్యంలో శ్రీకారం చుట్టిన తరువాత రెండవ పద్యంలోనే మంచెన శిల్చం 
మెరయడం మొదలుపెట్టింది చూడండి. ' 


396 సమగ్రాంధ్ర సాహిత్యం 


““కరిముఖు డక్స్వినుల్‌ శ్రుతులు కంజసముద్భవు మోము లంబికే 
శ్వరు మొగముల్‌ తదాత్మజుని వక్రము లాదిమునీంద్రమండలం 
బురగపతుల్‌ గ్రహంబుల్‌ పయోరుహనాథుడు తారకంబులు౯ 

బొరిబొరి నెల్లసంపదలు పోలమగుండని కిచ్చుగావుతక.”' 


ఈ పద్యంలో చక్కని శిల్బముంది. కరిముఖుడు ఏకదంతుడు; అశ్వినులు ఇద్దరు; 
వేదాలు మూడు; బ్రహ్మ తలలు నాలుగు; శివుని వదనాలు అయిదు; అతని కుమారుని 
ముఖాలు ఆరు; ఆదిమునులు ఏడుగురు; దిక్పాలకులు ఎనమండుగురు; గ్రహాలు తొమ్మిది; 
దశావతారాలు ఎత్తిన విష్ణువు; అనంతమైన తారకలూ తన కృతిపతిని కాపాడుతూ 
ఉండాలన్నాడు. ఈ పద్యంలో ఒకటినుంచి అనంతందాకా అంకెలు పిర్కొనడంలో ఒర 
వింత జౌచిత్యముంది. గుండన మంత్రి 'గణక శిఖరరత్నం', ఈ విశేషణాన్ని గ్రంథాంతంలో 
చెప్పాడు. గణకత్వవిద్యలో మేటి అయిన కృతిపతిని అంకెలలో మెప్పించడం సముచితమే. 


గుండన మంత్రి కేయూరబాహు చరిత్ర చెప్పమన్నాడు. దీనికి మూలం ఏమిటో 
కృతిపతి విశదం చేయలేదు; కృతికర్త ప్రకటించలేదు. అయినా సంస్కృతంలో రాజశేఖర 
కవి వ్రాసిన విద్ధసాలభంజిక అనే దృశ్వకావ్యాన్నే కొద్ది మార్పులు చేసి, మధ్యమధ్య 
బోలెడు కథలు గుదిగుచ్చి 'కర్టసాఖ్యావహమై ప్రబంధ రచనాశ్రయమయ్యెడు మార్గం' 
ఊతగా రచించాడు. 


కేయూర బాహువు అనే రాజుకు రత్నసుందరి అనే భార్య ఉన్నది. ఆ దంపతు 
లిద్దరూ అన్యోన్యంగా హాయిగా ఉండేవారు. పెళ్ళాంమీదనున్న అనురాగంతో రాజు 
రాచకార్యాలను పట్టించుకొనేవాడు కాడు. ఇది మంత్రి భాగురాయణునికో సమస్యగా 
తోచింది. రాజు బుద్ధీని పరిపాలనవైపు ఎలా తిప్పడమా అని ఆలోచించాడు. ఇంకో పెళ్ళి 
చేస్తే అనురాగాన్ని పంచుకొనే సవతివచ్చి రాణి ప్రభావం తగ్గుతుంది అనే ఆలోచన 
ఉత్తరోత్తరా రావడానికి వీలుగా గూఢచారులు మంత్రికి కొన్ని వివరాలు చెప్పారు. 


లాట దేశాన్ని ఒకరాజు పాలిస్తున్నాడు. అతడీ పేరు చండవర్య. అతని కుమారుని 
పేరు మృగాంకవర్మ,. నిజానికి ఈ కుమారుడు కుమారుడు కాడు కుమార్తె. మగ సంతానం 
లేకపోతి గద్దెకు దిక్కు లేదని కూతురునే మగాడికింద ఆ రాజు రహస్యంగా 
పెంచుకున్నాడు. ఈ అమ్మాయి పీరు మృగాంకవళి. ఈమెని పెళ్ళి చేసుకొన్నవాడు చక్రవర్తి 
అవుతాడని ఎవరో సిద్ధుడు జ్యోతిష్యం చెప్పాడు. ఈ రహస్య వివరాలన్నీ 
భాగురాయణునికి చారులు చెప్పారు. 


ఈ చిన్నదాన్ని తన రాజ్యానికి రప్పించి కీయూరబాహువుకు పెళ్ళి చేస్తే అటు 
భార్యా వ్యామోహం తగ్గుతుంది, ఇటు చక్రవర్తి అయ్యే యోగం కలసివస్తుంది. ఆ 
అమ్మాయిని ఎలా రప్పించడం? సరిగ్గా అదే సమయానికి లాటదేశం మీద శత్రురాజులు 
దండెత్తుతున్నారట. '' ఇటువంటి పరిస్థితులలో మీ యువరాజు మృగాంకవర్మ అక్కడ 


మంచెన 397 


వుండడం మంచిది కాదు. మా దేశానికి పంపించండి” అని భాగురాయణుడు లాట 
రాజుకు కబురు పెట్టాడు. ఆ రాజు సరే అని పంపించాడు. అలా పంపడానికి పూర్వ 
బంధుత్వం తోడైంది. 'కీయూరబాహువు భార్య రత్నావళికి లాటరాజు పినతల్లి భర్త. 


రాజుకు రెండోపెళ్ళి చేయడానికి అనువుగా పెళ్ళికూతురునైతీ రప్పించాడుగాని 
రాజుని మొదటి భార్య వ్యామోహం నుంచి ఎలా తప్పించడం? దానికి వీలుగా మంత్రి 
అంతఃపురదాసీలలో కళావతి అనే దాన్ని తన పక్కకు తిప్పుకొన్నాడు. దాని సాయంతో 
నాటకమాడాడు. 


మృగాంకవళిని వేరుగా నొక యింట్లో పెట్టి కళావతిని తోడుగా ఉంచాడు. 
శిల్పకళా నిపుణులను రప్పించి వాళ్ళచేత అపూర్వమైన మందిరం కట్టించాడు. దానిలో 
మాయగోడలు, గుట్టుతలుపులు, కీలుబొమ్మలూ పెట్టించాడు. దాని 'రహస్య ద్వారాలు 
ఇంకెవరికీ తెలియవు. 


రాజును రత్నావళి ప్రభావం నుండి వేరుచేయడానికి భాగురాయణుడు ఒక 
పన్నాగం పన్నాడు. రాణిగారికి మేఖల అని ఒక ఇష్టసఖి ఉంది. ఈమెకూ, రాజుగారి 
విదూషకుడికీ పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతుంది. ఈ అమ్మాయికి పెళ్ళి కాలేదు. ఒక 
ఆడపిల్లకు మగాడీ వేషం వేయించి మేఖలకు పెళ్ళి చేయించాడు. పెళ్ళయిన తర్వాత సంగతి 
బయట పడింది. మేఖల అవమానాగ్నులతో తప్త్పమైంది. ఈ మాయ పెళ్ళి విదూషకుడు 
చేయించినది కాదు. రాజే చేయించాడని రాణీ మండిపడింది. తన యిష్టసఖికి జరిగిన 
అవమానం తనకు జరిగినదే అని కోపంతో రాజు ముఖాన్ని చూడడం మానేసింది. కోప 
గృహానికి పోయింది. 


రాజు ఒంటరివాడయ్యాడు. మంత్రి కట్టించిన కొత్త మందిరంలో శయనిస్తూ 
వచ్చాడు. ఒకనాడు అతని కళ్ళముందు ఒక అపూర్వ లావణ్యవతి కనిపించింది. తన 
మెడలోని ముత్యాలపిరు రాజు మెడలో వేసింది. ఉన్నట్టుండి మాయమైంది. రాజు 
విరహంలో పడ్డాడు. ఎవరీ అమ్మాయి? తను కన్నది కలకాదు. హారం నిదర్శనంగా ఉంది. 
పాపం! రాజుకు మంత్రి పెట్టించిన చూయగోడలు, గుట్టుతలుపులు, కీలుబొమ్మలు 
తెలియవు. 


ఇంకా అలుక తీరని రాణివద్దకు మంత్రి కళావతిని పంపించాడు. రాజుమీద పగ 
తీర్చుకోవాలంటే మేఖలకు చేసిన మాయపెళ్ళి లాంటిదే రాజుకు చెయ్యాలి. మగవాడికి 
ఆడవేషం వేసి చేస్తే బుద్ధివస్తుంది అని నూరిపోసింది. సాధారణ సంబంధం అయితే రాజు 
మొగ్గడు, ఒప్పుకోడు. అందుచేత తన పినతల్లి కొమారునే ఇచ్చి పెళ్ళి చేయిస్తుట్టు రాణి చెప్తే 
పగ తీరుతుంది. మృగాంకవర్మ ఎలాగు ఊళ్ళో ఉన్నాడు. అతనికి ఆడవేషం వేస్తే అచ్చం 
కన్నెపీల్లలాగ ఉంటాడు అని కళావతి ఉపదేశం చేసింది. ఇష్టసఖికి అవమానం చేసిన 
రాజుపై కసితీరా పగతీర్చుకోవడానికి మాయ పెళ్ళికదా అని రాణి ఒప్పుకొంది. 


398 సమగ్రాంధ్ర సాహిత్యం 


రాజుకూడా పెళ్ళికి ఒప్పుకొన్నాడు. ఇలా ఒప్పుకోవడానికి ముందే రాజుకూ, 
మృగాంకావళికీ సమావేశాన్ని మంత్రి కల్పించాడు. ఆమె జన్మరహస్యం కూడా గుట్టుగా 
తెలియచేశాడు. రాజు ఇష్టపడ్డాడు. పెళ్ళయిపోయింది. తన తమ్ముడు మృగాంకవర్యకే 
ఆడవేషం వేసీ పెళ్ళి చేసినట్లు రాణీ భావిస్తూనే ఉంది. అంతలోనే లాటదేశం నుండి వుత్తరం 
వచ్చింది. మృగాంకవర్మ నిజానికి ఆడపిల్లే అని ఇప్పుడు అసలు రాజ్యానికి వారసుడు 
జన్మించాడని పురిటి కబురు వచ్చింది. రాణి తెల్లబోయింది. అయినా తేరుకొని ధైర్యం 
తెచ్చుకొంది. ఏమైనా దీరకదా. తరువాత అందరూ సుఖంగా ఉన్నారు. 


కథ చిన్నది. అయినా చిత్రమైనది. కృతిపతి ఆదేశించినట్లు ఇందులో స్థాయిరసం 
శృంగారమే. ఇంక కథలు నీతులై ఎడనెడ రావాలి. అందుకోసం. మంచెన ఇరవై రెండు 
నీతికథలను తీసుకొచ్చి కథలో చొప్పించాడు. ఇవన్నీ పంచతంత్ర హితోపదేశాలలోనివే. 


కృతిపతి చెప్పమన్నాడు కనక కథలను బలవంతాన కథలో తీసుకొచ్చి కలిపినట్టి 
కనబడతాయి. అసలు కథకూ, పిట్టకథలకూ సంబంధం లేదు. స్థాయిరసం శృంగారమైతే 
నీతికథలను ఎలా ముడిపెట్టడం? “అందుచేత మంత్రికి అతని మేనల్లుడు సోమదత్తుడు 
చెప్పినట్టు కొన్ని కథలు, అంతఃపుర దాసీలు సుమతి, మకరందిక, సుకుమారికలు తమలో 
తాము చెప్పుకొన్నట్టు కొన్ని, రాజుకు విదూషకుడు బాదరాయణుడు చెప్పినట్టు కొన్ని 
ఈ పిట్టకథలను మూలకథతో ముడిపెట్టాడు. ఏయే ఆశ్వాసాలలో ఏయే కథలున్నాయో 
చూడండి. 


మంచెన నీతికథలు 

ద్వితీయాశ్వాసంలో 
సోమదత్తుడు చెప్పినవి 
1. ప్రాలసరి తైెలమమ్మిన వైశృ్యబాలిక కథ (7-16) 10 పద్యాలు 
2. . తాత్కాలికమతితో సమయస్ఫూర్తితో ప్రమాదము గడచిన 

" దక్షుని కథ (20-25) 6 పద్యాలు 
3. విద్యాన్వితుడైనా మతిలేనందువల్ల హతుడైన విప్రునికథ (28-34) 7 పద్యాలు 
4. _ దిట్టతనముతో తన కార్యము నడిపిన చతురిక కథ (40-74) 35 పద్యాలు 
సుమతి చెప్పినది: 


ర్‌. సన్నపుకార్యములకు పోరిన శశరపింజిలయుల కథ (87-95) 9 పద్యాలు 


మంచెన 


399 

మకరందిక చెప్పినది: 
6, తొండలు పోరితీ జనులకు బాధపుట్టిన కథ (97-107) 11 పద్యాలు 
సుకుమారిక చెప్పినది: 
7. తనెబొట్టున ఎక్కుడైన ఆపదలు మొలిచిన కథ (109-118) 10 పద్యాలు 

మొత్తం 88 పద్యాలు 
తృతీయాశ్వాసంలో 
సుమతి చెప్పినది: 
1.  అహిభికోపాఖ్యానం (9-261) పద్యాలు 253 


అందులోని ఉపకథలు: 


(1) 


(ii) 
(iii) 
(iv) 
(v) 
(vi) 


(vii) 


కాకముచేరిన హంసలకు చేటైనకథ (35-76) 
(ఉపకథలోనే మరో పిట్టకథ : 
కమఠంబులు గరుడబాధ కడచిన కథ (54-68) 


42 


చేసిన మేలు మరచి కాకులు నీటి కాకులపై తప్పులు మోపిన కథ (80-108) _ 29 


ఉపకారం చేసిన పులుగును పరిభవించి పులి చెడిన కథ (112-134) 


23 


లోభగుణంబుచేత మృ గధూర్తుడు మృత్యువు చెందిన కథ (139-145) 7 
నారికేళ బకమనే పులుగు దురైశ్చర్యమహిమచే మడిసిన కథ (148-161) 14 


అతిలో భంచేత ధనగుప్పుడనే వణిజుడు తన సొమ్ము 
భూపతిపాలు చేసిన కథ (168-207) 

పరపురుషుడని కొడుకు ముఖం చూడని అతినిష్ణ దుష్టకపటమని 
చెప్పే కథ (211-245) 


సుకుమారి చెప్పినది: 


2. 


కోతి సహవాసమున గిజిగాడు చెడిన కథ (264-283) 


మకరందిక చెప్పినవి: 


3, 
4, 


బుద్ధిమాలిన కపి భూమిపాలుని చంపిన కథ (289-300) 
వివేకియైన చోరుడు శత్రువైన విప్రుని కాచిన కథ (302-338) 


40 


35 


పద్యాలు 20 


పద్యాలు 12 
పద్యాలు 37 


మొతం 322 
ననన హార 


400 సమగ్రాంధ్ర సాహిత్యం 


చతుర్గాశ్వాసంలో 
బాదరాయణుడు చెప్పినవి: 
1. సుతహంతయ్చైన కిరాతుణ్ణి మృతునిగా చేసిన చిలుకమ్మ కథ (64-79) 16 పద్యాలు 


2. మొగమోడి హతుడైన యక్షుని కథ (84-93) 10 పద్యాలు 
3, అహిమూషికోపాఖ్యానము (99-122) 24 పద్యాలు 
మొతం 50 పద్యాలు 


కేయూరబాహు చరిత్రలో 767 గద్య పద్యాలు ఉన్నాయి. అందులో 468 
గద్యపద్యాలు ఈ పిట్టకథలకే పట్టాయి. పోతి 3౩౦7 పద్యాలు అసలు కథకు 
వినియోగించారు. ఇందులో 48 పద్యాలు అవతారికకూ, నాల్నాలుగు పదహారు పద్యాలు 
ఆశ్వాసాల ఆద్యంత పద్యాలకూ పోతీ 233 గద్యపద్యాలే ఫక్తుకథ. ఇంత చిన్న 
కథాభాగంలోనే మంచెన తన శిల్చం మెరిసేటట్టు రచన చేశాడు. సామెతలు, జాతీయాలు 
వాడుతూ ఆహ్లాదం కలిగిస్తాడు: 


జగంబున నోడల బండ్లు, బండ్ల నోడలు జనుదెంచు (3-103); 
డాగబోయియుం దలవరియింట దాగిరి (4- 164); ముసలికి సంతసంబులు 
కొరతయే (4-178); కడుపు చల్లగ (1-36); గద్దియ కెవ్వరు దిక్కులేదని 
(1-74); గుండెలు జల్లుమనంగ (1-103); నిన్న రాతిరి పెళ్ళి, నేడిదేమివచ్చె 
దీనికి (1-121); ఒకనాటక ప్రాణంబు ననునె నవసిన మాత్ర౯ (3-143); 
మయందునకైన మత్స కంబు లేకుండ (3-161); ముక్కున నీరెత్తుట (3-201); 
ఈ జరభి మూడుజగంబులు మింగు చుండి (3-223); తల నెక్కి ంచుకొనుట 
(4-95); మెచ్చునకు ధైర్యం తెచ్చుకొనుట (4-196); ఇష్టాపత్తి, 
సోడుముట్టు, కాటులాడు వంటి ప్రయోగాలు. 'అటకి అనే మాటకు 
'అట్టుగ' అనే రూపం. బిడ్డ “తు కారం; యతి స్థానంలో “గి కారం 
ప్రాసస్థానంలో ఉన్నది కనబడుతుంది (3-238). తిట్టులో నేడు మనం వాడే 
'ముండి అనే విశేషణం ఆనాడే కనబడుతుంది. 'ముండపులుగు లకట! 
మోసపుచ్చె' (3-74); ముండయెలుకలు (2-180) అనే ప్రయోగాలూ 
కనబడతాయి. 


అష్టాదశ వర్ణనలు మొదలైనవి మంచెన కాలానికి ముందుగా నన్నెచోడుని 
కుమారసంభవంలోనే ఉన్నాయి. మంచెన కుమారసంభవాన్ని చూశాడని కేయూరబాహు 
చరిత్రను ఇటీవల కొత్తగా ప్రచురించిన తిమ్మావబ్జల కోదండరామయ్యగారు వ్రాశారు. 
నన్నెచోడుడు మాత్రమే ప్రయోగించిన 'తాడిడిఫలంబు గొనుట' అనే ప్రయోగాన్ని 
మంచెన 'తాడిడీపండు దిన్నక్రీయ' (4-145) అని ప్రయోగించాడని చెప్పారు. అలాగే 
నన్నాచోడుడు మాత్రమే వాడిన “నోరగొలదుల్‌ అనే ప్రయోగాన్ని ఇతడు 


మంచెన 401 


“నోరంగొలందులు కూయు' (4-51) అని వాడుకొన్నాడట. నన్నెచోడుని పద్యాలలో 
భావాలకూ, మంచెన పద్యాలలో భావాలకూ సామ్యాలు చూపించారు. 


నన్నెచోడుడు ఉమామహేశ్వరుల శృంగారలీలలను ఇలా వర్ణించాడు: 


“కలహంసకలరవాకలిత నిర్ణ్గరముల సారసారావాబ్దషండములను 

రోలంబ రుతిలతాందోలంబులను శుకమంజులస్లాన పుష్పమండలములు 

కలకంఠరణిత మాకందవనముల బారావతధ్నని మందిరస్థలముల 

గేకికలధ్వానగిరికందరంబుల లావుకనినద లీలాతలముల 

నప్పటప్పటి కనురాగ మగ్గలింప- గామరస మంతకంతకు గడలుకొనగ 

నలి రమించిరి కైలాసనగముమీద- బరమసుఖలీల నాజగత్పతియు సతియు.'' 
(కుమార. 1-78) 


మంచెన తన కధలోని నాయికానాయకుల విహారాన్ని ఎలా వర్ణించాడో చూడండి: 


“కర్పూర కస్తూరికా పరిమళకరండములట్టి రత్నహర్మ్య్యములయందు 
గోకిలకీరాది కోలాహలంబున విలసిల్లు నుద్యాన తలములందు 


మత్తకేకులకెల్ల నృత్తరంగములైన రమణీయకేళ్లాలములయందు 

బరిమళకదళికా ప్రాప్తలతా శ్రేణి నమరు దీర్దికల తీరములయందు 

నాడు నాటికి వేడ్కలు నాటుకొనగ 

సాంసారెకు నింపు లింపారుచుండ 

నంతకంతకు నాదట లగ్గలింప 

నంగజక్రీడ దేలుదు రభిమతముగ.” (కేయూర. 4-201) 


మంచెన తన పూర్వులను అనుకరించాడనుకొంటే ఇతణ్ణీ అనంతర కవులు అనుసరించారు. 
ఈ పద్యం చూడండి. తన ఎడదమీది హారాన్ని రాజు మెడలో వేసిన మృగాంకావళిని 
చూచి రాజు ప్రశ్నిస్తున్నాడు. 


““ఎవ్వరిదాన వీవు హరిణేక్షణ! యెయ్యది నీకు జేరు? ని 

న్నెవ్వతి దెచ్చె? జెప్పు మిది యేర్చడ బంటుగ నన్ను నేలుమం 

చవ్వసుధేశ్చరుం డతివహ స్త్రమువట్టిన బట్టి ధైర్యము! 

ద్రవ్వెడు కన్నులం గొని యదల్చి వదల్చెగరంబు చయ్యనక.** (కేయూర. 4-21) 

ఈ ఒక్క పద్యాన్ని అల్లసాని పెద్దనగారు ఈ క్రింది 'వరూధిని స్వగతం'లోనూ, 
““ఎవ్వతె వీవు'' అనే ప్రవరుని ప్రశ్నలలోనూ (2-39) రెండు పద్యాలలో అనుసరించారు. 


“ఎక్కడివాడొ? యక్ష తనయేందు జయంతవసంతకంతులం 
జక్కదనంబునక్‌ గెలువ జాలెడు వీని మహీసురాన్నయం 


402 సమగాంధ్ర సాహిత్యం 


బెక్కడ? యీతనూవిభవ మెక్కడ? యేలని బంటుగా మరు౯ 
డక్కగొనంగరాదె యకటా! నను వీడు పరిిగ్రహించిన౯'' (మను. 2-35) 


ఎవ్యతె వీవు భీతహరి ణేక్షణ! యొంటి చరించె దోటలే 
కివ్వనభూమి, భూసురుడనే. బ్రవరాఖ్యుండ ద్రోవ తప్పితిం 
గొవ్వున నిన్న గాగ్రమున కుం జనుదెంచితి, నూరుం జేర నిం 
కెవ్విధి. గాంతు6 దెల్బంగద వే! తెరువెద్ది? శుభంబు నీకగున్‌. 


వివిధచ్చరదస్సుల మీద ఎలా ప్రత్యేకమైన మోజు లేదో అలాగే మంచెనకు శబాలంకారాల 
మీద కూడ అట్టే మమకారం లేదు. అయినా అవి అక్కడక్కడ వాటంతట అవి వచ్చినట్లు 
కనపడతాయి. 


““కౌప్సికగో త్ర భూసురకిఖామణీ కేతనభూవరుండు పృ 

థ్వీశ నరేంద్రుమంత్రి యయి యెల్లెడ జాల బొగడ్తకెక్కెనా 
కాశనదీమరాళలివకాశసురాశనతారకేశ నీ 

కాశతరాధిరోచి రవకాశవికాస యశోవిశాలుడై.” (కేయూర. 1-82) 


ఈ పద్యంలోని చివరి రెండు పాదాలలోని శబ్దాలంకారం వంటి శిల్పమే తరువాత 
పోతనగారి కాలంనాటికి ప్రతి పద్యంలోనూ కనిపించేటంత విస్తారమైంది. 


“కర్ణసాఖ్యావహమై' రచించమని గుండనమంత్రి కోరడంవల్ల తియ్యని మాటలు, 
చెవికింపైనవి మంచెన బాగా వాడాడు. గుండల కర్ణసౌ ఖ్యం కోరడానికి కారణముంది, 
అతడు కవిగాయక పోషకుడు (3-344); భ్రాజితమృదు మధుర కావ్యపరిణతుడు 
(3-345); కళావిజ్ఞాతసంగీత విద్యాధథిరతుడు (3-346). అందుకే ఏరికోరి చెవికింపుగా 
ఉండే రచన చెప్పమన్నాడు. శృంగారరసంతోపాటు కావ్యంలో నీతులుగూడ చెప్పమని 
గుండనమంత్రి ఇష్టసఖుణ్ణి అడిగాడు. అవి నీతిశాస్తాలూ, ధర్మశాస్తాలూ తెలిగిస్తున్న 
రోజులు. శతకాలు వెలుస్తున్న రోజులు. మంచెన నీతులను క్రోడీకరిస్టే, మకుటం 
ఉండదుగాని ఒక శతకంలోని భాగాలులాగ కనబడతాయి. 


కేయూరబాహు చరిత్రలోని నీతులు ప్రాచీనకాలంలోనే ప్రచారంలోకి వచ్చాయని 
వీటిలో కొన్ని మడికి సింగన తన సకలనీతిసమ్మతంలో ఉదాహరించడంవల్లనే 
తెలుస్తున్నది. కేయూరబాహు చరిత్రలోనివంటూ ఈ రెండు పద్యాలను ఆతడు ఇచ్చాడు: 


““నైజగుణంబగు తమమది - రాజస మప్పుటికి గప్పి ప్రజతో నయ 
యోజం బరికింపని యా-రాజులు సాధులని నమ్మరా దెప్పటికి౯.'” (సకల. 504) 
“పొడమదు చేయని కార్యము - పొడమక యుండంగ గప్పిపుచ్చెద మన నె 
న్నడు రాదు చేతగలిగిన - వెడమలయపు మనుజు లేల వేల్పులకైన౯?'”' 

' (సకల 736) 


మంచెన 403 


ఈ రెండూ కేయూరబాహు చరిత్రలో ఉన్నాయి. మొదటిది ద్వితీయాశ్వాసంలో 
86వ పద్యంగా, రెండోది తృతీయాశ్వాసంలో 232వ పద్యంగా కనబడతాయి. 


ఆంధ్రసాహిత్యంలో మొదటి నుంచీ అనువాదాలే ఉన్నా సంస్క బ్రతంలోని 
దృశ్యకావ్యాన్ని తెలుగులో శ్రవ్యకావ్యంగా అనువదించడానికి ఇదే మొదటిదని బులుసు 
వెంకటరమణయ్యగారు చక్కగా చెప్పారు. కేయూరబాహు చరిత్రకు మూలమైన 
విద్ధసాలభంజిక దృశ్యకావ్యమే. విద్ధసాలభంజికలో ' త్రిలింగ” అనే పదం దేశవాచకంగా 
ఉందని బులుసువారే మొట్టమొదట చెప్పారు. ఆ వ్యాసంలో అన్నీ బాగానే ఉన్నాయిగాని 
“... “పీనుగు అనుటకు బదులుగా 'పినుగు' (పుట. 48) అని కలదు అని వ్రాశారు. ఆ 
పద్యం చూడండి: 


“అని పక్షిహితము సెప్పిన- విని వెంగలియైన క్రోతి వీడిరవున నా 
లును దాను నుండి నన్నాక-పినుగుంగా దలచి కాదె ట్రైలదొడంగె౯?'' (3-277) 


ఇందులో 'పినుగు' అన్నది పీనుగుక్రింద మార్చాలని వారి ఊహ. అది అనవసరం. 
“పినుగు' అనే మాట మల్లికార్డున పండితారాధ్యుడు శివతత్వసారంలో వాడాడు. ఈ 
పద్యాన్నే ఉదాహరణగా ఇస్తూ, సూర్యరాయాంధ్ర నిఘంటువులో ఈ మాటకు అవివేకి, 
శక్తిీపినుడు అని అర్థం చెప్పారు. 'పీనుగు' అని మారిస్తే ఛందో భంగమవుతుంది. 


మంచెన ఏ ప్రాంతంవాడో తెలియదుగాని కందుకూరి వీరేశలింగంగారు '“ఇతడు 
రాజమహేంద్రపుర నివాసు''డని వ్రాశారు. దీనికి ఆధారం లేదని తిమ్మావజ్ఞల కోదండ 
రామయ్యగారు చెప్పారు. అయితీ “వెలనాటి చోడులు లోనైన రాజులు చాళుక్యరాజ్య 
ప్రతినిధులుగా రాజమహేంద్రవరము రాజధానిగా వేగిదేశమును పాలించినవారే'' అని 
వీరేశలింగంగారు ఏదో ఒక సబబు చూపించారు. ఇందువల్ల మంచెన రాజమండ్రీ 
వాడన్నారు. కృతిపతి నేటి గుంటూరువాడు కనుక, కవి అతనికి ఇష్టసఖుడు కనుక 
ఇందులో రెండవ వ్యక్తి కూడ ఆ ప్రాంతంవాడే అని చెప్పడం సముచితమే. మంచెన తన 
కావ్యంలో ఏదైనా ప్రత్యీక ప్రాంతాన్ని కథలో చెప్పాడేమో చూద్దాం, 


“మొగిళులలోని యేకతము ముచ్చిలి పుచ్చుకొనంగ జాలు ద 

స్టగిరికి దామపర్టికిని సంగమమైన ఘటింప నేర్తు నిక్‌ 

మిగిలినయట్టి బుద్ధిమతి మేదిని నెందునుగాన నేమిక్రొ 

త్త గలుగజూచి పెండిలి ముదంబని యాడితి బోటి చెప్పుమా!'' (4-180) 


ఈ పద్యంలో “అస్తగిరికి, తాచుపర్ణికి సంగమం ఘటించడం' అనే మాటలవల్ల 
ఏమైనా తెలుసుకోవచ్చునేమో! తామ్రపర్ణి నది తిరునెల్వేలి జిల్లాలో ఉంది. ఇది సామెత 
కాబోలు. భావిపరిశో ధనలవల్లగాని ఇది తేలదు. 

1. _ భారతి - ఏప్రిల్‌ 1౫1. కేయూరబాహు చరిత్రపై వ్యాసం. 


404 సమగ్రాంధ్ర సాహిత్యం 


తరుచుగా మన శాసనాలలో రేనాడు ఏడువేలు, వెలనాడు ఆరువేలు అని ఒక 
'నాడు' చెప్పిన వెంటనే ఒక సంఖ్యను చెప్తారు. ఈ సంఖ్య ఏమిటి? గ్రామాలా, కాదా అని 
చరిత్రకారులకు అనుమానం వచ్చింది. మంచెన తన ఈ గ్రంథం అవతారికలో చెప్పిన ఈ 
పద్యం ఆ అనుమానాన్ని నివారిస్తుంది. 


““అరుదందక వెలనాటిచోడ మనుజేంద్రా జ్ఞాపనంబూని దు 

స్తరశక్తింజని యేకవింశతి సహస్రగ్రామ సంఖ్యాకమై 

ధరణింబేర్చిన పాకనాడు నిజదోర్దండైక లగ్నంబుగా 

బరిపాలించె నమాత్యకొమ్మన జగత్రఖ్యాత చారిత్రుడై.'' (1-27) 


ఈ పద్యంవల్ల స్పష్టంగా అది గామ సంఖ్యే అని విశదమవుతున్నది. 


సప్త సంతానాలలో కృతి ఒకటి అని మొదట గ్రంథస్థం చేసిన మంచెన కృతికన్య 
కొన్నిచోట్ల నిజంగా 'బూలరసాల పుష్పనవపల్లవ కోమలమే!' 


పెద్దయామాత్యుడు 


అష్టావధానాలూ, శతావధానాలూ నేటికీ కొందరు కవులు చేస్తున్నారు. అడిగిన 
ఛందస్సులో కోరిన విషయంమీద, పెట్టిన నియమాలకు లోబడి, అప్పటికి అప్పుడు 
ఆశువుగా కవిత్వం చెప్పి రంజింపచెయ్యడం కూడా ఒక ప్రత్యేకమైన కళి! 


శతావధానాలకు స్వర్ణయుగం తిరుపతి వేంకటకవుల జీవితకాలం. ఆ తరువాత 
సంపూర్ణ శతావధానాలు చేసినవాళ్ళే అరుదు. ఆంధ్ర సాహిత్యంలో ఈ అవధానాలు 
ఇటీవల కొత్తగా వచ్చినవి కావు. చాలా ప్రాచీనమైనవే. రమారమి తిక్కనగారి కాలం 
నుంచి వస్తున్నవే. 


మనుమసిద్ధి చనిపోయాక క్రీ.శ. 1285 నుంచీ నెల్లూరును రెండవ తిక్కరాబు 
పాలించాడు. అతని ఆస్థానంలో పెద్దయామాత్యుడనే కవి వుండేవాడు. ఇతడు 
ఉద్దండపిండం. కవిత్వంలో ఎన్నిరకాల సాముగరిడీలు చేయడానికి వీలుంటుందో అన్నీ 
చేయగల సమర్గుడట. ఎవరు ఏ అవధానం చేసినా, ఆ విద్యలో అతగాడితోపాటు ఇతబ్జీ 
తూస్తే ఇతడే కొంచెం ఎక్కువముల్లు చూపిస్తాడట. 


ఆశుకవిత్వమేకాక, అవధాన ప్రదర్శనలేకాక ప్రబంధాలు వ్రాయడంలో కూడ 
పెద్దయామాత్యుడు సిద్ధహస్తుడే అని తెలుస్తుందిగాని, ఇతడు వ్రాసిన కావ్యాలేవీ నేడు 
మనకు లభించవు. పోనీ వాటి పేర్లయినా తెలియవు. ఇతడు ఇంత ఉడోలమైన కవి అని 
ఇతని మనుమడు జక్కన వ్రాసిన “విక్రమార్క చరిత్ర' ద్వారా తెలుస్తున్నది. ఆ పుస్తకంలో 
పెద్దయామాత్యుడు ఏయే విచ్యలలో ఆరితేరినవాడో, ఎలాంటి చిత్రకవితలు చెప్పగలడో 


పెద్దయామాత్యుడు 405 


విశదం చేస్తూ ఒక పెద్ద సీసమాలిక - పన్నెండు పాదాలది! వుంది. ఇందులోని విషయాల 

నన్నిటినీ వరుసగా చెప్పుకొందాం: 

1. సంస్కృతం, ప్రాకృతం, శౌరసేని మొదలైన భాషలలో గడియకొక శతకం 
చెప్పు గలడు; 

2. ప్రహసనం, ప్రకరణం, భాణం మొదలైన బహువిధాల రూపకాలలో రూడి 
మెరిసీటట్లు రచనలు చేయగలడు; 

3. _ చక్రి, చతుర్చద్ర, చతురుత్తరాధిక క్షుద్ర కావ్యాలు పెక్కులు రచించాడు; 

4. ఆంధ్ర కవిత్వంలో తజ్ఞులు మెచ్చేటట్లు మేలుగా ప్రబంధం చెప్పాడు; 

5. ఏ రీతిలోనైనా సరే, ఏ ధాతువునైనా సరే ఇమ్ముగా నవరసాలలో మంచి వర్ణనలు 
చేయగలడు; 

6. ఏక సంధా, ద్విసంధా, త్రిసంధలలో ధారణచేసి ఏదైనా గడగడ చదువగలడు; 

7. ఎవడు ఏ అవధానం చేసినా, ఆ అవధానంలో వానికన్న కొంచెం ఎక్కువ 
తూగేటట్టు రాణించగలడు; 

8. వృత్తకందం, కందవృత్తం, చతుర్విధ కందాలు మొదలుగా గల గర్భ కవిత్వాలు 
చెప్ప గలడు; 

9.  అక్షరచ్యుతకం, మాత్రాచ్యుతకం, బంధుచ్యుతకం, నామగోష్యం, క్రీయాగోప్యం, 
భావగోష్యం మొదలైన కొత్త కొత్త విధానాలు పుట్టించుకొని, క్రమప్రబంధాలు 
చెప్పగలడు; 

10. గోష్టిలో పద్యమూ, గీతా ఆర్భాటంగా చదవగలడు; 

11. _ ఇంతెందుకూ? అన్ని విద్యల చివర అంచులు చూపినవాడు; 

12. నెల్లూరి తిరుకాళమనుజవిభుని సమ్ముఖంలో సాహిత్య సరణి మెరసి మహిమ 
గాంచినవాడు.* 


పెద్దయామాత్యుని రచనలేవీ మనకు దక్కలేదని ముందే చెప్పుకున్నాం. అయినా 
మనుమని గ్రంథంలో దొరికిన ఈ పద్యాన్నిబట్టి తాత గొప్పదనాన్ని తెలుసుకున్నాం. 
పెద్దయామాత్యుడు ఆంధ్ర వాజ్మయంలో అవధానాలకు అక్షరాలా పెద్దయ్య. ఇతని 
రచనలు దొరకలేదు. కాబట్టి ఇతని పేరు చెప్పుకొని రకరకాల చిత్రకవిత్వాలను గురించి, 
వాటి చరిత్రను గురించి ముచ్చటించుకొందాం. 


పెద్దయామాత్యుడు సంస్కృతం, ప్రాకృతం, శౌరసీని మొదలైన భాషలలో 
గడియకొక శతకం చెప్పగలడని జక్కయ్య అన్నిటికన్న ముందుగా చెప్పాడు. అష్టభాషా 


1. విక్రమార్య చరిత్ర - జక్కన రచన. 1-20 
2. ఇవి జక్కన విక్రమార్క చరిత్రలో '1-20'కి వచన రూపం. 


406 సమగ్రాం ధ్ర సాహిత్యం 


పాండీత్యం ఆ రోజులో ఘనంగా చెప్పుకొనేవారు. కేియూరబాహు చరిత్రలో మంచెన తన 
కృతిపతిని గొప్పుగా వర్ణించాడు. ఒక్కొక్క భాషనూ ఒక్కొక్క భామినిగా భావించి, 
వాటికి నాథునిగా నండూరి గుండయ మంతిని నుతించాడు. 


“గౌళ నిర్ణరరాజ నందనుని, బంగాళీ ముఖాబ్బార్కు, నం 

ద్రీలీలాంగజు, ఘూర్థరీ రతికళా దీక్షా సముద్భాసితున్‌ 

జోళీలోల విలోచనోత్సల సుధాంశుం, గుంతలీ భద్రు, నే 

పాళీ నూతన కూచిమారు, గుకురీ ప్రత్యగ్ర పాంచాలునిన్‌.'' (కేయూర. 1-77) 


అష్టభాషల్లో కవిత్వం చెప్పేవాళ్ళను ఆనాడు ఆదరించేవారనీ, అదొక గొప్పుగా 
చెప్పుకొనేవారనీ భాస్కర రామాయణ రచనలో భాగమున్న మల్లికార్జునభట్టు గద్యవల్ల 
తెలుస్తుంది. అతడు 'శ్రీమదష్టభాషాకవిమిత్ర కులాపవిత్ర భాస్కర సత్కవిపుత్ర' అని 
చెప్పుకొన్నాడు. తిక్కనగారు ఉభయకవి మిత్రుడేగాని వారి సమీపకాలంలో అష్టభాషా 
కవిమి[త్రులు వెలిశారు. 


పాల్కురికి సోమనాథుడు తాను వ్రాసిన వృషాధిప శతకంలో ఎనిమిది భాషలోనూ 
కాకపోయినా సంస్కృత, ద్రావిడ, కన్నడ, ఆరె, మణిప్రవాళ, అరుదు మణిప్రవాళ, 
వాగ్దేయమణి ప్రవాళ జాను తెలుగులలో ఒక్కొక్క పద్యం వ్రాశాడు. భాషకొక పద్యం 
చొప్పున మాత్రమేకాక పదహారు పాదాలకు తగ్గక 88 పాదాలదాకా వివిధ భాషల వరుస 
నడకలు కూడా సోమనాథుడు వ్రాశాడు. తెలుగు, తమిళం, కన్నడం, ఆరె బంతులుకట్టి 
పాడించాడు. 


సోమనాథుని వంటివాళ్ళు ఒక్క శతకంలో మాత్రమే, భాషకొక పద్యం చొప్పున 
మాత్రమే చెప్తారుగాని పెద్దయామాత్యుడు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క శతకానికి శతకమే, 
గడియకొకటి చొప్పున చెప్పగలవాడని జక్కన యీ సీసమాలికలో ధ్వనించాడు 


కాబోలు. 


సంస్కృత అలంకార గ్రంథాలలో పడిరకాల రూపకాలను చెప్పారు. నాటకాలు 
ఈ దశరూపకాలలో ఒక విభేదం. పెద్దయామాత్యుడు ప్రహసనం, ప్రకరణం, భాణం అనే 
బహువిధాలైన రూపకాలను రచించాడని జక్కన చెప్తున్నాడు. ఇతడు ఏ భాషలో 
రచించాడోగాని తెలుగులో మొన్న మొన్నటిదాకా ప్రహసనాలూ లేవు; ప్రకరణాలూ 
లేవు. 

సంస్కృత కవులు దృశ్యకావ్యంగా వ్రాసిన వాటిని మన తెలుగు కవులు చంపూ 
కావ్యాలుగానే అనువదించారు. సంస్కృతంలో రాజశేఖరుడనే కవి విద్ధసాలభంజిక అనే 
౩. పండితారాధ్య చరిత్ర - పర్వత ప్రకరణం. పుట 374 నుండీ 391. పాల్కురికి సోమనాథుడి తమిళ 


రచనలను నా మిత్రులు చల్తా రాధాకృష్ణశర్మగారు తమ “Tami Elements in Telugu Literature'’ 
అనే ప్రామాణిక గ్రంథంలో పరిష్కరించారు. (ఇది అముద్రితం) 


పెద్దయామాత్యుడు 407 


దృశ్య కావ్యాన్ని వ్రాస్తే, దానిని మంచెన కేయూరబాహు చరిత్ర అనే పేరుతో శ్రవ్య 
వ అనువదించాడు. పెద్దయామాత్యుడు తెలుగులోనే ప్రహసనాలు మొదలైనవి 

చిస్తే అవి నష్టమవడం మనకు నిజంగా పెద్దలోటే! వీటిని అతడు సంస్క తంలోనే 
వ. భావించడానికి గూడా వీలుంది. ఈ సీసమాలికలోనే ఇంకొకపాదంలో “ఆంధ్ర 
కవిత్వంబునందు' అని ప్రత్యేకంగా పేర్కొని, అందులో పెద్దయామాత్యుడు ప్రబంధాలు 
వ్రాయగలడని చెప్పబట్టి ముందు పాదాలలో రచనలు సంస్కృతం లోనివే అని 
భావించవచ్చు. 


అలంకారికుల మతంలో రీతులు చాలా ఉన్నాయి. వైదర్శి, గౌడి, పాంచాలి, లాటి 
అని నాలుగు ముఖ్యమైన రకాలను విన్నకోట పెద్దన తన కావ్యాలంకార చూడామణిలో 
చెప్పాడు. సంస్కృతంలో ఆరు రకాలదాకా ఉన్నాయి. అవి: 1. వైదర్శి; 2. గౌడి, 
3. పాంచాలి; 4. లాటి; 5. మాగధి; 6. ఆవంతిక. “దేశ విభాగములను బట్టి రీతులకు పిర్లు 
పెట్టుచు లెక్కించినచో అవి బహు సంఖ్యాకములగును” అని చెలమచర్ల 
రంగాచార్యులుగారు చెప్పారు.* వైదర్భి కోమలంగా ఉంటుంది. గౌడి కరినంగా 
ఉంటుంది. పాంచాలి మిశ్రమంగా ఉంటుంది. ఓజస్సు, ప్రసాదం మొదలైన గుణాలున్న 
పదాల కూర్పును రీతి అంటారు. రీతులలో ఏది అడిగినా అందులో పెద్దయామాత్యుడు 
కవిత్వం చెప్పగలడట. అంతికాదు, ఈ రీతులలో అడిగిన దాంట్లో కోరిన ధాతువున 
చెపాడట. 


ధాతువులు వ్యాకరణ శాస్త్రంలో భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్కాలం 
మొదలైనవాటికి గుర్తులు. ఇవి పదిరకాలు. సంస్కృత వ్యాకరణంలో ధాతువులు లట్‌, 
లిట్‌, లృట్‌ అని దశవిధాలుగా ఉంటాయి. వీటిని లడాదులంటారు. మన తెలుగులోనూ 
క్రియలను ఈవిధంగానే చిన్నయసూరి విభజించాడు. పెద్దయామాత్యుడు ధాతువు 
అన్నప్పుడు ఏ అర్థంలో వాడాడో మనకు తెలియదు. ధాతువులలో “'వృద్ధిక్షయ 
భయజీవిత మరణం లజ్ఞాసత్తా స్థితిజాగరణం, శయనక్రీడారుచి దీష్త్రర్థం ధాతుగణం త 
మకర్మక మాహుః' అని అకర్మకధాతువులు వున్నాయి.! ధాతువు అంటే ఛందస్సు 
అనికూడ అర్థం చెప్పుకోవచ్చు. సంగీత శాస్త్రంలో ధాతువు, మాతువు అనే విభేదాలు 
వున్నాయి. పాటలో మాటలను మాతువు అంటారు. గేయాన్ని ధాతువు అంటారు. 
ధాతువు అంటే సంగీతపు కూర్చు అనే అర్థం రూడీ అయిందిగాని నాట్యశాస్త్రంలో “తాళం 
అనే అర్థంవచ్చే భాగంగా దీన్ని పేర్కొన్నారు. వాద్యకరణా శ్రయమైన ధాతువులు నాలుగు 
ఉన్నాయి.” పెద్దయామాత్యుడు నడకను దృష్టిలో పెట్టుకొని 'ధాతువు' అనే మాటను వాడీ 
ఉంటాడు. ఏ రీతిలోనైన, ఏ ధాతువునైన నవరసాలలో సువర్ణనములు పెద్దయామాత్యుడు 
చేస్తాడట. ఇది ఆశుకవిత్వమే. 
ఆంధ్ర ప్రతాపరుద్ర యళోభూషణము. పుట. 1౫ 
ఆంధ్ర వాచస్పత్యం - ద్వితీయ సంపుటం. పుట. 110 


“వాగ్గేయకార చరిత్రము' - బాలాంత్రపు రజనీకాంతరావుగారు. పుట. 4? 
నాట్యశాస్త్రం - పోణంగి శ్రీరామ అప్పారావుగారు, పుట.784, 


408 సమగ్రాంధ్ర సాహిత్యం 


పెద్దయామాత్యుడు చతుర్విధకందాలను చెప్ప గలడన్నాడు. అతని కాలానికి ముందే 
నన్నెచోడుడు ఈ గారడీలు చేశాడు. పెద్దయామాత్యుని రచన దొరకలేదు. కనుక 
నన్నెచోడుని పద్యాన్న తీసుకొని చతుర్విధకందాలు ఎలా ఉంటాయో చూద్దాం. 


కవి ఒకటే కందపద్యం వ్రాస్తాడు. దీనిలో నుండి ఇంకొక మూడు కందపద్యాలను, ఏ 
అక్షరాన్నీ మార్చకుండా తయారు చేసుకోవాలి. అలా తయారు చేయడానికి కొన్ని 
నియమాలు వున్నాయి. మొదటి కందపద్యంగోని రెండవ చరణంలోని రెండవ గణాన్ని 
తీసుకొని అక్కడ నుంచి చదివితే కొత్త పద్యం రావాలి. ఈ కొత్త పద్యం రెండవ 
చరణంలోని రెండవ గణంతో మొదలుపెట్టి మరొక పద్యం, దానిలో నుంచి ఇలాగే 
ఇంకొకటీ రాబట్టవచ్చు. చూడండి. (మీ సొకర్యంకోసం కావలసిన గణసూచనతో అచ్చు 
వేస్తున్నాను.) 

సుజ్ఞానయోగతత్వవి- ధిజ్ఞుల్‌ భవబంధనముల ద్రెంచుచు భువిలో 

నజ్ఞాన పదము బౌందక- ప్రాజ్ఞుల్‌ శీవుగొల్తు రచల భావన దవులన్‌ 

(కుమార. 12-27) 


ఈ కందపద్యంలో రెండవ చరణంలో రెండవ గణం 'భవబం' అనే అక్షరాలతో 
మొదలవుతుంది. ఇక్కడనుంచి మొదలుపెట్టి పద్యాన్ని వ్రాసుకొని పోయి రెండవ కందాన్ని 
చదువుకోవచ్చు. రెండవ కందం: 


భవబంధనముల ద్రెంచుఛు.- భువిలో నజ్ఞానపదము బొందక ప్రాజ్ఞుల్‌ 
నివుగొల్తు రచలభావన- దవులన్‌ సుజ్ఞానయోగతత్వవిధిజ్ఞుల్‌. 


ఈ కందంలోని రెండవ పాదంలోని రెండవ గణం 'అజ్ఞాన' అనే అక్షరాలతో 
మొదలవుతుంది. అక్కడనుంచి వ్రాసుకొని వెళదాం. మూడవకందం: 


అజ్ఞానపదము బొందక - ప్రాజ్ఞుల్‌ శివు గొల్లు రచల భావన దవులన్‌ 
సుజ్ఞానయోగతత్వ వి- ధిజ్ఞాల్‌ భవబంధనముల ద్రెంచుచు భువిలో. 


దీనిలోనుంచి నాలుగవ కందాన్ని, పైవాటిని పుట్టించినట్లే, రాబట్టి చదువుకొందాం. 


వివుగొల్లు రచల భావన-దవులన్‌ సుజ్ఞాన యోగతత్వ విధిజ్ఞుల్‌ 
భవబంధనముల ద్రెంచుచు- భువిలో నజ్ఞానపదము బొందక ప్రాజ్ఞుల్‌. 


ఈ నాలుగవ కందం రెండవ పాదంలోని రెండవ గణం 'సుజ్ఞాన' అనే అక్షరాలలో ఉంది, 
ఇక్కడనుంచి వ్రాసుకొని వెళితే మళ్ళీ మనకు మొదటి'కందమే వస్తుంది. 


ఇటువంటి చతుర్విధకందాలు పెద్దయామాత్యుడు ఎన్ని చెప్పాడో మనకు 
తెలియదు. అతడు వృత్తకందాలుకూడ చెప్పాడని సీసమాలికవల్ల తెలుస్తున్నది. 


పెద్దయామాత్యుడు 409 


వృత్త కందానికి విన్నకోట పెద్దన రచించిన దానిని ఉదాహరణంగా తీసుకొందాం. 
ఈ సరసిజ వృత్తాన్ని చూడండి: 


శ్రీవిశ్వేశక్ష్య్మావరు సీవాగ్రితులు వొగడుదురు సిరివరగుటకై 
ధీవిద్యా సంభావితదేవున్‌ ధృతియతు హిత జనదివదినకరున్‌ 
(శ్రీవర్దింతున్‌ భావనజీవున్‌ జితరిపుశకికులతిఖరి మృగపతిన్‌ 
భావోదంచద్చావితభావున్‌ |బతిదినసముదిత బహుతర విభవున్‌ 
(కావ్యాలంకార చూడామణి. 6-54) 
ఈ వృత్తంలో ఒక గమ్మత్తు ఉంది. ఇందులో రెండు కంద పద్యాలు ఉన్నాయి. మొదటి 


రెండు పాదాలను ఒక కందపద్యంలాగ చదువవచ్చు; మూడు నాలుగు పాదాలను రెండవ 
కందం లాగ చదవవచ్చు. 


ఒకటవ కందం: 


'శ్రీవిశ్వేశక్షా్యావరు-సేవా గ్రితులు వొగడుదురు సిరివరగుటకై 
ధీవిద్యాసంభావిత - దేవున్‌ ధృతియుతు హితజనదివసదినకరున్‌. 


రెండవ కందం: 


శ్రీవర్ణింతున్‌ భావన- జీవున్‌ జితరిపుశశికులశిఖరిమృ గపతిన్‌ 

భావోదంచద్భావిత- భావున్‌ బతిదినసముదితబహుతరవిభవున్‌. 
ఈ పద్యంలో మరొక సాగసుకూడ ఉంది. ప్రతి పాదంలోనూ మొదటి తొమ్మిది 
అక్షరాలనూ తీసుకొని విడిగా వ్రాస్తే నవాక్షర వృత్తం ఒకటి వస్తుంది. ఈ తొమ్మది 
అక్షరాలూ మినహాయిస్తే పాదపాదానికీ మిగిలినవి కలిపి చదివితే మణిగణనికరం అనే 
వృత్తం వస్తుంది. చూడండి : 


నవాక్షర వృత్తం: 


శ్రీవిక్వేశక్షా్యావరు సేవా- ధీవిద్యాసంభావితదేవున్‌ 
శ్రీవర్ణింతున్‌ భావనజీవున్‌- భావోదంచద్చావితభావున్‌. 


మణీగణనికరం: 
థితులు వొగడుదురు సిరి పరగుటకై- ధృతియుతు హితజనదివసదినకరున్‌ 
జితరిపుశశికులశిఖరిమృ గపతిన్‌- బ్రతిదినసముదితబహుతర విభవున్‌. 


పెద్దయామాత్యుడు ఇంకా రకరకాల చిత్రకవిత్వాలను చెప్పగలడని తెలుస్తున్నది. 

వాటిలో కొన్నింటినే కొన్ని లక్షణగ్రంథాలు వివరిస్తాయి. అన్నింటికీ ఉదాహరణలు 

దొరక్కపోవచ్చు. పెదయామాత్యుడు 'ఛాలంజి చేసి చేపటిన ఈ చిత్రగర్భ కవితను 
(a) కు స 


410 సమగ్రాంధ్ర సాహిత్యం 


అనంతరకవులు యథాశక్తి, యథోచితంగా ఉపయోగించారు. వెన్నెలకంటి అన్నయ్యకవి 
తను రచించిన షోడశకుమార చరిత్రలో చిలక చేతనే అవధానాలు చేయించాడు చూడండి. 


అష్టభాషల మధురాశువిస్తరచి త్ర 

కవితలు చెప్పు సత్కవులు మెచ్చ 
నామ్నాయములు నాల్గు నంగంబు లారును 

నఖిలశాస్త్రబులు నవగతములు 
నూతనరీతుల ధాతువిభమముల 

రసములు మెరయు వర్ణకము వాడు 
నేపురాణంబుల నేకథ యడిగినం 

దడబాటు లేక యేర్చడగజెప్పు 
రోలి నవధానములు వేనవేలు నూపు 
శబ్దజ్ఞానినైనను సరకుగొనదు 
గౌతమునినైన దొడరి తర్కమున గెలుచు 
నవధరింపు మీకీరంబునవనినాథ. (షోడశ. 6-13) 


చిత్రకవిత్వ ప్రక్రియను చూపిన గ్రంథాల పట్టికను రావూరి దొరస్వామిశర్మగారు 
తయారు చేశారు. చూడండి: 


అనుభవసారము నరసభూపాలీయము రామాభ్యుదయము 
అప్ప కవీయము పారిజాతాపహరణము రావణదమ్మీయము 
ఉత్తరహరివంశము విల్లణీయము రుక్కవతీపరిణయము 
కళాపూరోదయము భద్రాపరిణయము రుక్మాంగదచరి త్ర 
కవిజనరంజనము ... మిత్రవిందాపరిణయము లక్షణరా జీయము 
కవిరాజమనో రంజనము ముకుందవిలాసము లక్షణసారసంగ్రహము 
కావ్యాలంకార చూడామణి  రసికజనమనోఖీరామము సమీరకుమారవిజయము 
కుమారసంభవము రసికాఖిలాషము సింహాసనద్వా త్రింశిక 
జైమినిభారతము రాధికాసాంత్సనము సుదక్షిణాపరిణయము 
దశావతారచరిత్ర రామకృష్ణోపాఖ్యానము హంసవింశతి 
ధర్మఖండము రామరాజీయము 


ఈ లిస్టులో కందిఘంట జంటకవుల వరాహపురాణం లేదు. అందులో ఎన్నో 
చిత్రకవిత్వాలు వున్నాయి. 


6. తెలుగు భాషలో ఛందోరీత్తులు, పుట 3౫0, 


పాల్కురికి సోమనాథుడు 411 


దొరస్వామి శర్మగారు లిస్టువేసిన ఈ ముప్పయి రెండు కావ్యాలలో జక్కన వ్రాసిన 
“విక్రమార్కచరిత్ర' లేకపోవడం గమనించదగింది. తాతగారు ఏ విద్యలో అందెవేసిన 
చెయ్యో, ఆ చిత్రకవితను మనుమడు మచ్చుకైనా చెప్పకపోవడం చిత్రమే! 


ఏమైనా ఇన్నిరకాల చిత్రకవితలలో మొనగాడు గనుక పెద్దయామాత్యుని గురించి 
ఇలా చెప్పుకొన్నాం.” ఇతడు వ్రాసిన రచనలన్నీ దొరికితే అవి చిత్రకవితా నిఘంటువు 
లవుతాయనడానికి సందేహం లేదు. 


చిత్రకవిత్వ్సంలో ' కవిత్వం ఎంత ఉంటుందన్నది వేరే ప్రశ్న! 


పాల్కురికి సోమనాథుడు 


తొలి కోడి కనువిచ్చి నిలిచి మైవెంచి 
జలజల రెక్కలు సడలించి నీల్లి 
గక్కున గాలార్చి కంఠంబువిచ్చి 
ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు 
నిక్కించి, మెడసాచి, నిక్కి మున్సూచి 
కొక్కొరో కుర్రని కూయకమున్న - 


తెలుగు తోటలో మొదటి కోకిల కంఠమెత్తి, తెలుగువాళ్ళకోసం, తెలుగు 
ఛందస్సులో పాటలు పాడింది. ఆ కోకిల పేరు పాల్కురికి సోమనాథుడు. అతడు పాడిన 
తెలుగు ఛందస్సు పేరు ద్విపద. తెలుగుజాతి అతనికిచ్చి న దివ్యాయుధం ద్విపద. 
తెలుగుజాతికి అతడిచ్చిన గొప్ప కానుక కూడ ద్విపదే. పాల్కురికి సోమనాథుడు 
పుట్టకపోతీ పాడుకొందుకు తెలుగువాళ్ళకే ఛందస్సూ ఇంత రాణించేది కాదేమో! 
ప్రజలకోసం అతడు పుట్టాడు. ప్రజలే అతణ్ణి అమర కవిని చేశారు. 


కాకతీయ సామ్రాజ్యాన్ని గణపతిదేవ చక్రవర్తి, ఓరుగల్లు రాజధానిగా 
పాలిసూఉండే రోజులో రాజధానికి పండ్రెండు క్రోసుల దూరంలో ఉన్న పాల్కురికి 
గ్రామంలో రమారమి క్రీ.శ. 1240 ప్రాంతాలలో సోమనాథుడు జన్మించాడు. ఇతని తండ్రీ 
పరు విష్ణురామిదేవుడు; తల్లి పేరు శియాదేవమ్మ. వీళ్ళది సంప్రదాయయుక్తమైన బ్రాహ్మణ 
కుటుంబం. అందుకే సోమనాథుడు వేదవేదాంగాలు అధ్యయనం చేశాడు. అతనికి వేదం 


8. తెలుగు భాషలో ఛందోరీతులు, పుట 380. 

9. ఇతని మనుమడు క్రీశ 1372 తరువాత విక్రమార్క చరిత్ర వ్రాశాడు. తాత క్రీ.శ. 1285 
ప్రాంతాలవాడైతే తాతామనవళ్ళ మధ్య రమారమి తొంభయి సంవత్సరాలు తేడా వస్తుంది. అందుచేత 
పెదయామాత్యుడు క్రీశ. 1279 ప్రాంతాల తిక్కరాజు దగ్గరకాక ఇంకో తిక్కరాజు ప్రాపకంలో 
క్రీశ 1300 దాకా ఉండీ ఉంటాడేమో! 


412 సమగ్రాంధ్ర సాహిత్యం 


చెప్పుకొన్నాక, యుకవయసు వచ్చేరోజుల్లో కరస్థలం విశ్వనాథయ్య అనే గురువు 
కవిత్వంలో అఖిరుచి కలిగించాడు. కవితా రహస్యాలు చెప్పి చెప్పి కావ్యశక్తి కలిగింపజేశాడు. 

సోమనాథుడు కవిత్వం అల్లడం నేర్చుకొన్న రోజులో తెలుగు సాహిత్యంలో 
ఉరుతరగద్యపద్యోక్తులే కావ్యాలలో ఉండేవి. సంస్కృత సమాసభూయిష్ట రచన సాగుతూ 
ఉండేది, ఉత్తమ కావ్యాలు రచించాలంటే సంస్కృత భాషలో ఉండే పురాణేతి హాసాలనో, 
కావ్యాలనో అనువదించడం తప్ప ఇంకొకదారి ఉండేది కాదు. ఛందస్సులు కూడ సంస్కృ 
త మర్యాదలను అనుసరించేవే ఉండేవి, నన్నెచోడుని కుమార సంభవం, మల్లికార్జున 
పండితారాధ్యుని శివతత్వసారం, యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం మొదలైనవి 
పాల్కురికి సోమనాథుడు పఠించి ఉంటాడు. అతనికి మల్లికార్జున పండితుని రచనలేకాక 
మతం కూడ బాగా నచ్చింది. ఆ వీర్ణావమతాన్ని అతడు స్వీకరించాడు. 


వీర్ణావంలో భక్తులకు జాతిభేదాలు లేవు. స్త్రీపురుష విభేదాలూ లేవు. అంతా 
సమానులే. కులగోత్రాల ప్రమేయం లేదు. కలిమిలేముల పట్టింపు లేదు. చదువు సంధ్యల 
అవసరం లేదు. 'పురిటిమైల, చావుమైల పాటించరు. వర్గవిభిదాలు లేవు. శివభక్తుడైతే 
చాలు, అతడు ఆరాధించదగినవాడు; అర్చించదగినవాడు; కీర్ణించదగినవాడు, శివభక్తుడు 
వాస్తవానికి శివునికన్నా గొప్పవాడు. సంఘంలో ఉన్న తారతమ్యాలను నిర్మూలించి 
సమానత్వాన్ని ప్రతిపాదించే మతం ఉడుకు నెత్తురు ఉబికి వయసులో ఉన్న సోమనాథుణ్ణీ 
ఆకర్షించడంలో వింతలిదు. “స్వెచ్చను క్రోరేవాడే నిజమైన కవి. సాంఘిక నియంతృత్వం 
నుంచి బయటపడటానికి సోమనాథుడు, ఈనాడు యువకవులు అభ్యుదయ రచయితలై 
నట్లు, ఆనాటి అభ్యూాదయవాదమైన వీర్ణావాన్ని చేపట్టాడు. పండితయ్య రచనలను ప్రచారం 
చేశాడు. 


పండితారాధ్యూని సమకాలికులలో డ బెలిదేవి వేమనారాధ్యుడనే పరమ 
ఆరాధ్యడేవుడు ఉండేవాడు. ఇతని వంశంలో గురులింగార్యుడనే మతగురువు ఉన్నాడు. 
అతని దగ్గర పాల్కురికి సోమనాథుడు శివదీక్ష పుచ్చుకొన్నాడు. దీక్షనిచ్చే గురువు 
శివస్వరూపుడు, దీక్షాకాలంలో గురు హస్తం శిష్యుని మస్తకాన్ని సోకుతుంది. వెంటనే 
శిష్యుడు రెండవ జన్మ ఎత్తినట్టు లెక్క. ఈ జన్మలో గురుహస్తం నుంచి శిష్యుడు 
ఉద్భవిస్తాడు. అందుచేత అప్పటినుంచి అతడు గురుహస్త సంజాతుడు. లౌకికమైన 
తల్లిదండ్రులతో పనిలేదు. గురుహస్తమే తల్లి; గురుహస్తమే తండ్రి. గురు పాదమే 
లిరోధార్యం. గురువు గోత్రమే తన గోత్రం. 


గురులింగార్యునివద్ద దీక్ష పుచ్చుకొన్న సోమనాథునికి ఆ గురువువద్దనే దీక్ష 
పుచ్చుకొన్న గోడగి త్రిపురారి అనే భక్తుని పరిచయం కలిగింది. ఇద్దరూ పండితయ్యగారి 
వివతత్వసారాన్ని పఠించారు. ఇద్దరూ ఆ మహిమకు ముగ్గులైనారు. ఇద్దరూ ఆ మతాన్ని 
ప్రచారం చేయదలచుకొన్నవారే. సోమనాథుడు కవిత్వం చెప్పగలవాడు కాబట్టి త్రిపురారి 
తన స్నేహితుణ్ణి 'శుద్ధభక్తిమార్గాన్ని' కవిత్వంలో విస్తరించమన్నాడు. సోమనాథుడు 
“అనుభవసారం' అనే కృతిని గోడగి త్రిపురారికి అంకితమిస్తూ చెప్పాడు. 


పాల్కురికి సోమనాథుడు 413 


ఈ పుస్తకం 243 పద్యాలున్నది. ఇందులో సోమనాథుడు తాను తరస్థలం 


విశ్చనాథయ్యగారివద్ద నేర్చుకొన్న కవితావిద్యనంతా ప్రదర్శించాడు. ఇందులో ఉన్న 
పద్యాల వివరాలు ఇవి. 


163 కందపద్యాలు 1 మహాసగర 
23 సిసపద్యాలు 1 తిభంగి | 
23 చంపకమాలలు 1 కైంచపదం 
16 ఉత్ప్సలమాలలు 1 మాలిని 

ర్‌ శార్దూలాలు 1 మయూరం 
5 మత్తేభాలు “ 1 మానిని 

2 తరువోజలు 


తన తొలిరచనలో సోమనాథుడు ఇన్నిరకాల ఛందస్సులో కవిత్వం చెప్పాడుగాని 
పోనుపోను ఈ ఛందస్సులు ఇంత అదృష్టం మళ్ళీ నోచుకోలేదు. సోమనాథుడు 
వీటన్నిటిని వదిలిపెట్టి, చివరకు ఒకే ఒక ఛందస్సుకు జీవితాన్ని అంకితం చేశాడు. అది 
ద్విపద అని ముందే చెప్పుకొన్నాం. ఈ 243 పద్యాలలో ద్విపదలు లేవుగాని ద్విపదకు 
రెట్టించిన రూపమైన తరువోజలు రెండు ఉన్నాయి. చిత్రమేమిటంటే. ఏ ద్విపదనైతే 
సోమనాథుడు ఉత్తరోత్తరా చేబట్టబోతున్నాడో ఆ ద్విపదకు ఇబ్బడి రూపమైన తరువోజ 
ఈ అనుభవసారంలోని ఆఖరు పద్యం. అందులోనే అతడు ద్వాపదకు శ్రీకారం చుట్టాడా 
అనేటట్టు చివర 'శ్రీ'తో అంతమయ్యే 'మంగళమహాశ్రీ?లు వాడాడు. ఆ తరువాత అతడూ 
తరువోజలు వాడలీదు; అతని ప్రభావం ఉద్ధృతం అయినాక అనంతర తెలుగు కవులూ 
వాడలేదు. ఈ 'అనుభవసారం'లో సోమనాథుడు 'త్రిభంగి' అనే ఛందస్సు నొకదానిని 
వాడాడని పై పట్టికలో చూశాం. ఇది అపురూపమైనది. ఇతని తరువాత దీనినెవరూ 
వ్రాయలేదు. అందుచేత లాక్షణికులు దీనినే లక్ష్యం క్రింద స్వీకరించారు. ఆంధ్ర 
సాహిత్యంలో “నభూతో నభవిష్యతి' అయిన త్రిభంగిని చూద్దాం. 


'గురుమత సహితులు, దురిత విరహితులు 
సురుచిర సజ్ఞనవర్తుల్‌, ధ్రువకీర్తుల్‌. శాంతసుమూర్తుల్‌ 

పరిహృత వికృతులు, నిరవధి సుకృతులు 

మరణ పునర్పవదూరుల్‌, సువిచారుల్‌ భక్తివిచారుల్‌ 

పరవశ హృదయులు, నిరుపమసదయులు 

పరసమయ ప్రవిఫాలుర్‌ గుణశాలుర్‌ దానసుళీలుర్‌ 

పరహిత చరితులు, వరగుణభరితులు 

పరమ పరాత్యనుషక్తుల్‌, శివభక్తుల్‌, శాంతనియుక్తుల్‌.''(ఆనుభవ. 194) 


ఇందులో చిన్న పాదాలలో రెండు అంత్య ప్రాసలూ, పెద్దపాదాలలో మూడు అంత్య 
ప్రాసలూ ఉంటాయి. మొత్తం ఎనిమిది పాదాలకూ ఆదిప్రాస ఉంటుంది. శిల్బ 


414 సమగ్రాంధ్ర సాహిత్యం 


రహస్యాలను కరస్థలి విశ్వనాథయ్యగారు ఎన్ని సోమనాథునికి బోధించారో వాటిని 
అతడు తన తొలి రచనలో అమలు పెట్టాడు. ఒక పక్క ఇలా సంవిధానంలో 
సిద్ధహస్తుడవుతూనే సోమనాథుడు చక్కని పదాలతో ఉత్తమ భావాలను చెప్పసాగాడు. 


సోమనాథునిలో సున్నితమైన హాస్యం, కూడ ఉంది. సంస్కృత విద్య గట్టిగా 
నేర్చుకొన్నాడు గనుక అందులో సామెతలు మొదలైనవి అతడు పిలిస్తే పలుకుతాయి; 
పిలవకుండానే వస్తాయి. 


““తనుభక్తిపారవశ్యం - బున మరవక తా శవైక్యము గల్లునె? యెం 
దును 'మమమాతావంధ్యా'-యను బాసలు పొసగునే? మహానందాత్మా!' 
(అనుభవ. 172) 


సంస్కృతంలోని సామెతలేకాదు, తెలుగు సామెతలు సైతం అతని చెప్పుచేతలలో 
ఉంటాయి చూడండి: 


“వంటని దుర్చ్కకసనంబుల-పెంటకుగా కీశుభక్తి పెంపునకుం గా 
కుంట జెడు భక్తుడాసల- రెంటిని నెడతాకీ చెడ్డ రేవనిభంగిక[.' (అనుభవ. 114) 


తన తొలిరచన అయిన అనుభవసారంలోనే ““ఒడలెల్లం జెవులై (84); చేతివాని 
విడిచి కాలబడినవాని కాసపడినట్లు (216); శవమునకు శృంగారం (223)”” మొదలైన 
ప్రయోగాలు చేశాడు. అతని కాలంలోనే నాణెములలో కానీలు ఉండేవని తెలుస్తున్నది. 


“చేయునెడభక్తిపరులకు- న్యాయార్జితమైనయట్టి యరకానికి న 
న్యాయార్జితమగు మాడలు- వేయును సరిగావు భక్తనిధి ద్రిపురారీః'' 
(అనుభవ. 146) 


సోమనాథుడు అనుభవసారాన్ని మల్లికార్డున పండితారాధ్యుని ప్రభావంతో 
వ్రాశాడు. ఈ పుస్తకంలోనే మూడు పద్యాలలో: 


'“మహిమదెల్పినట్టి మల్లికార్జునపండి-తయగారి దలతు ననుదినంబు'' 


అనే మకుటంతో ఆయనను కీర్తించారు. పండితయ్యగారి మతావేశాన్ని పూర్తిగా తాను 
స్వీకరించాడు. ఈ 'అనుభవసారం'లో '“సోమనాథుని తరువాతి కృతులలో గాననగు 
పరమతనింద, మతావేశము లేకపోవుటచే నిది నేడు పఠనీయ గంథముగా నుండదగినది'' 
అని ఈ పుస్తకాన్ని అచ్చువేసిన వావిళ్ళ వెంకటేశ్వ్చర్లుగారు వ్రాశారు. కాని, ఇందులోనూ 
పరమతనింద ఉంది. ' దౌర్చాగ్యాదై్వైతులు' అని ఒక పద్యంలో తిట్టారు (177). శివభక్తులు 
కానివాళ్ళపట్ల అసహ్యం చాలా ముఖ్యమైన భక్తలక్షణమని ఇలా చెప్పాడు: 


1. 'అనుభవసారం'. బండారు తమ్మయ్య, తిచ్మూవజ్ఞల కోదండరామయ్య గార్ల పరిష్కరణ, వావిళ్ళ 
ముద్రణ. 1౫55. పీరిక పుటః 6 


పాల్కురికి సోమనాథుడు 416 


“శివభక్తులయెడ భయమును - శివునెడ నతివీరగుణము శీలంబులయం 
దవికల్పంబగు చలమును - భవియెడ రోతయునువలయు భక్తుల కెందు౯'' 
(అనుభవ. 58) 


శివభక్తులు కానివాళ్ళ విషయంలో జాలీ, కరుణా ఉండగూడదని ఇంకొక 
పద్యంలో చెప్పాడు: 

“చెనయు శివద్రోహుల యెడ 

ధనుధర్మములెడల దక్క దయయును శాంత 

త్వనిరూడియు శృంనారిలు 

ననయము భక్తులకు గురుపదాంబుజభ్యంగా।'' (అనుభవ. 129) 


పండితయ్యగారి భావాలే. వీటిని పూర్తిగా సోమనాథుడు. ఒంట 
పట్టించుకొన్నాడు. ఈ అనుభవసారం రచన పూర్తి అయినాక ఇతడు వీర్దైవ మతాన్ని 
కన్నడదేశంలో ప్రబోధించిన బసవన్న గురించి విన్నాడు. అతని ప్రభావంలో పడ్డాడు. 
తలమునకలుగా ఆ భక్తిలో ఓలలాడాడు. ఇక్కణ్డుంచి సోమనాథుని కవితా జీవితంలో 
యింకొక ఘట్టం మొదలైంది. 


కన్నడదేశంలో క్రీ.శ. 1162 ప్రాంతాలలో కళ్యాణపురాన్ని బిజ్ఞలుడు అనే రాజు 
పాలిస్తూ వుండేవాడు. అతని దగ్గర బలదేవుడు అనే మంత్రి ఉండేవాడు. ఇతనికి బసవన్న 
అనే మేనల్లుడున్నాడు. ఇతడు శైవుడు. నందీశ్వరుని అవతారమని జనులు చెప్పుకొంటారు. 
ఎనిమిదేండ్ల ప్రాయంలోనే భక్తుడయినాడు. తల్లిదండ్రులు ఉపనయనం చేయబోతీ వద్దనీ, 
తనకు కులము అక్కరలేదనీ, కులభేదాలను 'రూపుమాపడానికే తాను పుట్టాననీ 
చెప్పాడట. ఈ బసవన్న మేనమామ ద్వారా రాజోద్యోగం సంపాదించాడు. భాండాగారా 
నికి అధిపతి అయినాడు. ఇతడు బ్రాహ్మణ మతాన్ని నిరాకరించాడు. శివభకులంతా 
ఒక్కటే కులమని, వాళ్ళు నివునికన్నా గొప్పవారని, భక్తికన్నా వేడే ముక్తిమార్గం లేదని తన 
మతాన్ని ప్రచారం చేశాడు. మత ప్రచారానికి ఉన్నతోద్యోగం పనికివస్తుందని మేనమామ 
తరవాత మంత్రిపదవిని చేపట్టి ఆధికారాన్ని మతం కోసం వినియోగించుకొన్నాడు. 
బొక్కసంలోని డబ్బు జంగాలకు వెదజలాడు. ఖడాన్ని పట్టుకొని తన భావాలను 
బోధించాడు. ఇతడు అనేక మహిమలు చేశాడని జనం చెప్పుకొన్నారు. వంగకాయలను 
లింగకాయలను చేశాడట. జొన్నలను ముత్యాలు చేశాడట. ఇతని వీరభక్తి మహిమలు 
జనసామాన్యంలో వ్యాపించి మతం కూడ వర్ధిల్లింది. 


బసవన్న మహిమలు విని పండితారాధ్యుడే ముగ్గుడై అతణ్జి దర్శించుకోవాలని 
వృద్ధాప్యంలో బయలుదేరాడు. బసవన్నా, పండితయ్యా మరణించాక వారీ గాథలు మరీ 
విస్తరిల్లాయి. తమిళ దేశంలో వెలసిన అరవై ముగ్గురు నాయనార్ల కథలు అద్భుతమైన 
శివభక్తిని ఆకాశానికి ఎత్తిస్తాయి. ఇవన్నీ విన్న సోమనాథుడు ఆవేశం: చెందాడు. బసవన్న 


416 సమగ్రాంధ్ర సాహిత్యం 


జన సామాన్యానికి బోధించిన భక్తినీ, పండితయ్య పండితులను ఓడించిన పద్ధతినీ 
జోడించి, ఈ భక్తుల కథలతో వీరైవాన్ని ప్రచారం చేయాలనుకొన్నాడు. జనానికి 
బోధపడే విధంగా బసవన్న కథా, భక్తుల కథా చెప్పాలనుకొన్నాడు. అంతదాకా తెలుగు 
సాహిత్యంలో గద్యపద్యాలలో కావ్యాలున్నాయి. జనానికి అందుబాటులో లేని 
వృత్తాలలో, సంస్కృత సమాసాలతో బసవన్న కథ చెపితే తన ఉద్దేశం నెరవేరదు. 
అందుచేత ఒక పూర్ణ ఛందస్సును ఎంచుకొన్నాడు. 


ఆడవాళ్ళు వియ్యం దంచేచోట రోళ్ళూరో కళ్ళతో పాడే పాటలలో తరువోజ ఛందం 
ఉందని అతనికీ తెలుసు. నాలుగు పాదాలలో ఒకే ప్రాస పెట్టి వ్రాస్తే జనానికి దూరమైన 
మార్గ ఛందంలాగ ఉంటుందని తరువోజనే ఆనాటి కవులందరూ వాడుకొనేవారు, అయితే 
తరువోజలోని రెండు పాదాల ఖండం ఒక ఛందంగా పూర్వం ప్రచారంలో ఉండేదని 
సోమనాథునికి తెలుసు. క్రీ.శ. 940 ప్రాంతాలలో నున్న మల్లియ రేచన తన 
కవిజనాశ్రయంలో ద్విపదకు ఇలా లక్షణం చెప్పాడు. 


ఇందగణములు మూడీంద్ర గణంబొకటి 
చంద్రాస్య ద్వాపదకు జను చెప్పరేచ । ( జాత్యధికారం - 30) 


రేచన కాలం నాటికే తెలుగు కవితలలో తరువోజ, ద్విపద, త్రిపద, చౌపద, షట్సద 
వంటి ఛందస్సులు వాడుకలో ఉండేవి. అందుకే వాటికి లక్షణం చెప్పాడు. ఇవి విష్ణ 
సాహిత్యంలో కాక ప్రజల సాహిత్యంలో ఉండేవి కాబోలు. జైనులు ఈ ఛందస్సులలో 
తమ మత ప్రచారం చేసుకొనేవారు అని భావించవచ్చు. వీటిలో ప్రథమమైన ద్విపదను 
సోమనాథుడు ఎంచుకొన్నాడు. 

జైనులను ద్వేషించే శైవులు జైన ఛందస్సును స్వీకరిస్తారా అనే సందేహం 
రావచ్చునుగాని, నిజానికి శైవులు జైనుల సంప్రదాయాలలో చాలా వాటికి అనుకరణలు 
సృష్టించి సొంతం చేసుకొన్నారు. ఉదాహరణకు, జైనుల లెక్క ప్రకారం త్రిషష్టి శలాక 
పురుషులు ఆరాధ్యులు. ప్రాచీన కాలం నుండి వారీ మతంలో ఇరవైనలుగురు తీర్థంకరులూ, 
పన్నెండుమంది చక్రవర్తులూ, తొమ్మిదిమంది వాసుదేవులూ, తొమ్మిదిమంది ప్రతి 
వాసుదేవులూ, తొమ్మిదిమంది బలదేవులూ వెరసి అరవై ముగ్గురు పురాణపురుషులు 
ప్రసిద్ధులు. వీరి చరిత్రలను ఈ జైనులు గానం చేస్తారు. 


జైనులలాగ మాకూ అరవైముగ్గురు పురాతన భక్తులు లేకపోలేదని శైవులు కూడా 
లెక్కకు అంతమంది కథలను సంతరించుకొని చెప్పుకోసాగారు. త్రిషష్టి శలాక 
పురుషులందరూ జౌత్తరాహులేగాని, అరువత్తు మూవురు మాత్రం తమిళాంధ్ర కర్ణాటక 
శైవులే. ఎంతో కొంత చెప్పుకోదగ్గ కథ గలవారే. వీరిలో ముప్ఫయి ఇద్దరి చరిత్రలను 
బసవన్న కథతో జోడించి సోమనాథుడు కథనం చేశాడు.! (ఈ కథనానికి ద్విపద 


యోగ్యమైన ఛందస్సుగా భావించాడు.) 


1. సోమనాథుడు కథనం చేసిన ఇ మంది అకారాదిగా ఇవి. 


పాల్కురికి సోమనాథుడు 417 


1) అడిభర్త 2) అరివాళు నాయనారు 3) ఇరువదాండారి 4) ఉడుమూరి కన్నప్ప 
5) ఏణాధినాధుడు 6) కరయూరి చోడుడు 7) కరికాళవ్వ 8) కవి కామదేవుడు 
9) కళియంబ నాయనారు 10) కుమ్మరి గుండయ్య 11) కొట్టయ చోడుడు 12) గుగ్గులు 
కళియారు 13) చండేశుడు 14) చిరపురి 15) చిరుతొండడు 16) చేది వల్లభుడు 17) చేరమ 
చక్రవర్తి 18) తిరునావుకరుసు 19) తిరుమూలడేవుడు 20) దంగుళి మారయ్య 
21) నక్కనైనారు 22) నమినంది 23) నరసింగ మానయర్‌ 24) నాట్యన మిత్తండి 
25) పిళ్లనయనారు 26) పూసరనైనారు 27) మంగయక్కరసి 28) మానకంజారుడు 
29) మిరుమిండడు 30) రుద్ర పశుపతి 31) సాంఖ్య తొండడు 32) సుందర నాయనారు. 


““ఉరుతరగద్య పద్యోక్తులకంటె - సరసమై పరగిన జానుదెనుంగు 
చర్చింపగా సర్వసామాన్యమగుట - గూర్చెద ద్విపదలు గోర్కిదై వార 
దెలుగుమాట లనంగ వలదు, వేదముల - కొలదియకాజూడు డిల నెట్టులనిన 
బాటితూమునకును బాటియోనేని - బాటింప సోలయు బాటీయకాదె 
అల్పాక్షరముల ననల్పార్థరచన - కల్పించుటయకాదె కవి వివేకంబు”' 

(బసవ. 1-65 నుండీ 174) 


అని ద్వాపదలను దేశానికి పరిచయం చేశాడు.? భక్తుల కథలతో బసవ పురాణం 
రచించాడు. ఈ పురాణమంతా అతనికి కరస్థలి సోమనాథయ్యగారు, రెంటాల 
మల్తినాథుడు, దోచమాంబ, గోడగి త్రిపురారి మొదలైన భక్తులు విశదపరిచారు. “భక్తులచే 
విన్నమాడ్కి' అతడు దీనిని చెప్పాడు. 

ఇది ఏడు ఆశ్వాసాల కావ్యం. ప్రథమాశ్వాసంలో కైలాస వర్ణనతో కథ ప్రారంభ 
మవుతుంది. శివుడు నందిని భూలోకంలో జన్మించి శైవమతోద్ధరణ చేయమంటాడు, 
బసవన్న జన్మిస్తాడు. ఉపనయనం అక్కర్లేదని తల్లిదండ్రులతో వాదిస్తాడు. శివుడే 
ప్రత్యక్షమై బసవన్నకు శైవధర్మాలు ఉపదేశిస్తాడు. రెండవ ఆశ్వాసంలో బసవన్న, 
శివాచారనిరతి, మంత్రి అవడం, వంగకాయలను లింగ కాయలు చేయడం, జొన్నలను 
ముత్యాలు చేయడమేకాక యితర శివభక్తుల కథలూ ఉన్నాయి. మూడవ ఆశ్వాసంలో 
బసవన్న తన భార్య చీర విప్పించి, మిండ జంగాని కిప్పించిన కథ, ఇతర ముగ్ధభక్తుల 
కథలూ వర్తించారు. నాలుగవ ఆశ్వాసంలో మడివాలు మాచయ్య కథ ముఖ్యం. ఇతడు 
రజకుడు. “గొప్ప భక్తుడు ఇతని మాటంటే బసవన్నే మన్నించి ఆచరిస్తాడు. అయిదవ 
ఆశ్వ్వాసంలో కిన్నెర బ్రహ్మయ్య. కలకేత బ్రహ్మయ్య, మోళిగ మారయ్య, తెలుగు 
జొమ్మయ్య మొదలైన భక్తుల కథలు ఉన్నాయి. ఆరవ ఆశ్వాసంలో కూడ భక్తుల కథలే 
ఎక్కువ. అయితే, వీరందరూ జైనసంహారం చేసిన వీర్ణావులు. ఏడవ ఆశ్వాసంలో భక్తుల 
కథలతోపాటు బసవన్న విషమారగించి అరిగించుకోవడం, బీజ్జలునితో విరోధం, బసవన్న 
నిర్యాణం మొదలైనవి ఉన్నాయి. 


2. తరువోజలోనుంచే ద్విపద పుట్టిందనే వాదాన్ని అమరేశం రాజేశ్వరర్మ గారు ప్రతిపాదించారు. 
" చూదావ్వారీ “నన్నెచోడుని కవిత్వం' పుట 82: ఇది ద్విపద ప్రాచీనత తెలియని రోజులలోని భావన. 


418 సమగ్రాంధ్ర సాహిత్యం 


కన్నడదేశంలో మతాన్ని ప్రచారం చేసిన బసవన్న కథతో, తమిళదేశంలో 
విశేషవ్యాప్తిగల “అరువత్తు మూవరు' నాయనారుల కథలను జోడించి తెలుగులో కావ్యం 
వ్రాయడంతో సోమనాథుడు ఆనాటి దక్షిణదేశ చరిత్రలో ఒక “జాతీయ సమైక్యత'ను 
సాధించాడు. ఇది ప్రజలు వాడుకొందుకు వ్రాశాడు కనుక ఇందులో ప్రసాదగుణం, 
జానుదెనుగు ఎక్కువ. పాండిత్యప్రకర్షగాని, వాద ప్రచారానికి యుక్తియుక్తులుగాని, 
పదడాంవికంగాని కనబడవు. నాటకీయత ఉన్నా లేకపోయినా కథలను చిత్తశుద్ధితో 
కొంతవరకూ రసవంతంగా కథనం చేశాడు. పాత్రలను కన్నులకు కట్టినట్టు చిత్రించాడు. 
వాళ్ళ ఊహలను చక్కగా వర్ణించాడు. ఆడవాళ్ళ పాటలకు దగ్గరలోఉన్న ఛందంలో 
ఆడవాళ్ళ ఊహలను ఎంత అందంగా వర్ణించాడో చూడండి - బెజ్జమహాదేవి అనే 
భక్తురాలు శివునికి తల్లిలేదని చింతించి తనే తల్లి అయి అతణ్ణి తనయునిగా చేసుకొన్న 
భక్తురాలు. ఆమె భావాలను సోమనాథుడు ఎలా చెప్పాడో చూడండి. శివునికి 


“తల్లిగల్లిన.నేల తపసి గానిచ్చు - దల్లి గల్లిన నేల తల జడల్లట్లు 
దల్లి యున్న విషంబు ద్రావనేలిచ్చు - దల్లియుండిన దోళ్ళుదాల్చ నేలిచ్చు 
దల్లి పాముల నేల ధరియింపనిచ్చు - దల్లి బూడిద యేల తా బూయనిచ్చు 
దల్లి వుచ్చునె భువి దనయుని దిరియ - దల్లి వుచ్చునె సుతు వల్లకాటికిని 
దల్లి లేకుండిన తనయుడుగాన- ప్రల్లదుడై యిన్ని వాట్లకు వచ్చె 
జస్నిచ్చి పలుమాలు వెన్నయు బెట్టి పన్నుగా నిన్నియు బాలును బోసి 
యాకొనగా గడు పరసి పాలిచ్చి - సాకించి పెనుపదే జనని గల్లినను 
దా నింతవా డయ్యె దల్లికేకయును-దా నెంత వెరుగునో తల్లిగల్లినను?'' 
(బసవ. 111.635-650) 


సకలేశ్వరు మాదిరాజయ్య కథలో కివుడు కుటిల వేషం వేసుకొని గొల్లడుగా 
వస్తాడు. తన కాలపు గొల్లలు ఎలా ఉండేవారో సోమనాథుడు బొమ్మ కట్టించాడు. 
బసవన్న విషం త్రాగడం, కథలో ఆ విషాన్ని నూరించడం, అది పొగలు గ్రక్కడం, అది 
శివునికి నైవేద్యంపెట్టి 'గ్రోలం'డని పేరుపేరునా భక్తులకు భక్తులు వడ్డించడం 
సోమనాథుడు ఉత్తేజంగా వర్ణించాడు. శివుడు హాలాహలం తొగినట్టే ఉంటుంది. 


ఇటువంటి మహిమలుగల బసవన్నకు సోమనాథుడు మనోవాక్కాయ కర్మలతో 
భకుడైనాడు. బసవని ధ్యానం తప్ప మరొకటి లేదు. వ్రాసేవన్నీ బసవని కోసమే; 
బసవనిమీదనే శరణు బసవగద్యం, బసవాష్టకం, బసవోదాహరణం, బసవా బసవా! అనే 
వృషాధిప శతకం - సర్వం అతనికి బసవమయమే. బసవన్న గురించి సోమనాథుడు ఇలా 


చెప్పాడు: 
“వడిచారు జలముల కొడలెల్ల కాళ్ళు 
వడీగాలు చిచ్చున కొడలెల్ల నోళ్ళు 


పాల్కురికి సోమనాథుడు 419 


వడివీచు గాడ్పున కొడలెల్ల దలలు 
వడితీయు బసవన కొడలెల్ల భక్తి" 


ఈ మాటలు అక్షరాలా సోమనాథునికే వర్తిస్తాయి. ఎంతో భావావేశంతో బసవన్న చరిత్రను 


ప్రజలకు చెప్పడం అతని కవిత్వానికి ప్రయోజనం అనుకున్నాడు. అది అచిరకాలంలోనే 
నెరవేరింది. 


ప్రతాపరుద్రుడు రాజ్యానికి వచ్చిన కొత్తలో ఓరుగల్లులోని సయంభూడేవుని 
ఆలయానికి వెళ్ళాడట. ఆ మంటపంలో బసవపురాణ పఠనం జరుగుతూందట. రాజు 
“ఏమిటా పురాణం” అని అడిగాడట. అప్పుడొక ధూర్తవిప్రుడు ''పాల్కురికి 
సోమపతితుడు మధ్య వళ్ళు పెట్టి ఈ మధ్య ద్విపద వ్రాశాడు. అది అప్రమాణం, 
అనాద్యం'' అని చెప్పాడట. రాజు వినకుండానే వెళ్ళిపోయాడు. 


ఈ సంగతి శిష్యులు పాల్కురికి సోమనాథునికి చెప్పారు. అతడు ఇది అవమానం 
క్రింద భావించాడు. విని ఊరుకుంటే అది భక్తులకు తలవంపులని భావించి వివాదానికి 
బయలుదేరాడు. లింగముద్ర యెడ్ల సంగడించి కూడకట్టినట్టి గూడారు బండిమీద 
ఓరుగంటికి వెళ్ళాడు. 


ఓరుగల్లులో ప్రతాపరుద్రుని మంత్రి ఇందుమూరి అన్నయ్య ఉన్నాడు. అతడు 
సోమనాథుని శిష్యుడే. ఓరుగల్లు ప్రవేశించి సోమనాథుడు అందర్నీ పాదాక్రాంతులను 
చేసుకొన్నాడు. పరమతాలను ఖండించి, వీర్ణొవాన్ని ప్రతిష్టించడానికి పండితయ్యగారి 
పద్ధతి మంచిదనుకొన్నాడు. ఆయనయొక్క చరిత్రను వ్రాస్తే ప్రయోజనముంటుందని 
భావించాడు. దానికితోడు శ్రీశైలంలోని కివతత్త్వగోష్టీ ప్రసంగంలో వీరమహేశ్వరాచార 
వర్తనులు అతణ్జీ పండితయ్య చరిత్రను చెప్పమని దీవించారు. తేట తెనుగులో ద్విపద 
రచించాలని నిశ్చయించాడు. మొత్తం 11, 810 ద్విపదలలో అయిదు ప్రకరణాలలో 
పండితయ్య చరిత్రను చెప్పాడు. అది ఒక చిన్నసైజు విజ్ఞాన సర్వస్వం. ఇందులో 
లేనిదంటూ లేదు. “ఆ కాలపుటాంధ్ర దేశ ప్రజా చరిత్రమున యది యనేక విషయముల 
తెలుపుచున్నది” అని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చెప్పిన మాటలు అక్షరాలా సత్యాలు. 
అందుకే దీనిని తిమ్మావజ్ఞల కోదండరామయ్యగారు తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం 
అన్నారు. పండితారాధ్య చరిత్రకు 348 పిజీల ఉపోద్దాతం వ్రాసిన చిలుకూరి 
నారాయణరావుగారు సోమనాథుడు ఏమేమి సాధించినదీ వివరించారు. ఇతని నవీన 
గుణాలను సంగ్రహంగా 25 చెప్పారు. అతడు వాడిన పదాలకు, పేర్కొన్న విషయాలకు 
పట్టికలిచ్చారు. 


ఎన్నెన్నో అపూర్వమైన పదాలు దొరికే గ్రంథాలను రచించిన సోమనాథుడు 
నిజంగా తెలుగు నిఘంటు కర్పలకు ఎంతో తోడ్పడతాడు. అయితే బహుజనపల్లి 


3. పరిళోధన, ఆగస్తు - నవంబరు, 1953. 


420 సమగ్రాంధ్ర సాహిత్యం 


సీతారామాచార్యులవారు తమ శబ్దరత్నాకరంలో పాల్కురికి సోమనాథుణ్ణి అయిదవరకం 
కవిగా వర్గీకరించారు. కవిత్వ విషయంలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చుగాని భాషాశాస్త్ర 
రచనకు, నిఘంటు రచనకు తోడ్పడే సోమనాథుడు ఆ దృష్ట్యా ప్రథమ శ్రేణి రచయితే 
అవుతాడు. రసపిపాసులు మాత్రం సోమనాథునిపట్ల అట్టి మొగ్గకపోవచ్చు. అందుకే 
సార్పజనికమైన ప్రశంసకు సోమనాథుడు పాత్రుడు కాలేకపోయాడు. 


సోమనాథుని రచనలపై, జీవితంపై విపులమైన పరిశోధన చేసి విశిష్టమైన పోషణ 
పొందుపరిచిన వేటూరి ప్రభాకరశాస్త్రిగారు అతని పాండిత్యం గురించీ, కవితాశక్తిని గురించీ 
రాగద్వేషాలు లేని అంచనా వేశారు. ఇలా రాశారు: 


“వేదముల నుండి, పురాణముల నుండి శివసారమ్య ప్రతిపాదకములయిన 
వాక్యముల నీతడు హెచ్చుగా జూపినాడు... పూర్వోత్తర మీమాంసలు, పురాణములు 
మొదలుగ మతాచార విధులకు సంబంధించిన సంస్కృత గ్రంథములనెల్లా నీతడు 
శోధించినాడు. పాండిత్యమిట్లుండగా నీతడు సంస్కృతాంధ్ర, కర్ణాట, ద్రవిడ, మహారాష్ట్ర 
భాషలలోగవిత జెప్పనేర్చినవాడు. సంస్కృతాంధ్ర, కర్ణాట భాషలలో నీతడు రచించిన 
గంథములే గలవు. కాని యీతని సంస్కృత కవిత యంత రసవంతమయినదిగాదు. 
సంస్కృత వచన రచనము నంత మేలయినది గాదు. ఆంధ్రదేశమునను, ఆంధ్ర 
వాబ్బయమునను గడించిన గౌరవము కంటె సోమనాథుడు కర్ణాట దేశమునను, కర్ణాట 
వాజ్బయమునను హెచ్చు గౌరవమును గడించెను. కాని యాతని కర్ణాట రచనములునంత 
గొప్పవి కావు...” 


బండారు తమ్మయ్యగారు మాత్రం మరొకలాగ అభిప్రాయపడుతున్నారు. “ఆంధ్ర 
కవులలో సర్వజ్ఞతా శక్తిగల నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ, నన్నెచోడ, నాచన సోమనాథ, 
శ్రీనాథుల మించిన విద్వత్కవిగా నీతని గణింపనగును'' అని తమ్మయ్యగారు సోమనాథుని 
ఆకాశానికి ఎత్తారు. 


. ఇంతటి ప్రశంస విభిన్న విమర్శకులనుండి -సోమనాథునికి లభించలేదు. సర్వజ్ఞతా 
శక్తితోపాటు సంయమనం సత్కవికి కావలసిన లక్షణం. మిత భాషి స్తుతి పాత్రుడవుతాడు. 


పాల్కురికి సోమనాథుణ్ణి అనంతర కవులు నుతించకపోవడానికి అతడో 
ప్రశాంతుడు కాకపోవడమే కారణమని రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ద్రాశారు. వారింకా 
ఇలా చెప్పారు. “అతనిది అణపరాని యుడ్రేకము, భావ బలమే లేని వట్టి శుష్క 
కల్పనలతో నిండిన మన ప్రబంధములవంటివి చదివి చప్పిడి పడిన కొందరిని ఇతని 
గంథములు మొదలు మొదలు ఆవకాయవలె ఆకర్షించును. ఇక శైవభక్తిగలవారి మాట 


చెప్ప బనిలేదు. 

4. వేటూరివారి పీఠికలు - 1985. పుట. 161 

5. బసవ పురాణం, వావిళ్ళ ప్రచురణ. 1962 పీఠిక పుట.61 
సారన్నతా లోకము. పుట 110 


పాల్కురికి సోమనాథుడు 421 


““పశుపాశుపతియుండ బశువుతా పంద- పశుజీవులకు బెట్టుపందలబట్టి 
సోడంబుతో ముక్కు సూటిగా గోసి- కూడనిట్టిక బామకేడ బోవచ్చు?' 
(బసవసవరద నాచయ్య కథ) 


అనునది వాని యాక్రోశమునకు మచ్చు. ఇట్టివి కుప్పలు. అతనినట్టిపని చేయనిచ్చుట 
కేకాలమందును, ఏ సంఘము అంగీకరింపదు. గావున “ఏడబోవచ్చు” నను అతని 
ప్రశ్నకు 'నీ యిష్టము వచ్చిన చోటికి బొమ్మని చెప్పి తెలుగు సహృదయులు పెడమొగము 
పెట్టి యూరకున్నారు. ఈ యుడ్రేకపు టూకదంపులకు తోడుగ దిక్కు దశ-తల తోక లేని 
పవాడముల పునరుక్తులతో సోమనాథుని గ్రంథములు నిండినవి.” 


అనంతకృష్ణశర్మగారు కుండబద్దలు కొట్టినట్టు ఇలాగ తెగవేసి చెప్పారు. దివాకర్ల 
వేంకటావధానిగారు కొంచెం మొగమాటపడుతూ ఇలా అన్నారు. '“'పాఠకుల భావన 
కించుకైన విడచిపెట్టక ఈతడు దేనినైనను విస్తృతవేతరముగా  వర్ణించుచుండును''క 
సోమనాథుడు తన రచనలో “పెక్కు పట్టులందు... పాఠకుడు సరిగా దన్ను 
వెన్నాడగలడాయనికూడ జూడ బోడయ్యెను. పదుల కొలది ద్విపదలు గడచినను బయికి 
బయికి వాక్ళము పొడుగు వారుచు సాగుచుండుటేగాని ముగియకుండుట... పెక్కుపట్టుల 
జూడగలము”” అని వేటూరి వారు యథార్థం చెప్పారు అనంతకృష్ణశర్మగారు కచ్చితంగా 
ఇంకొక సంగతి చెప్పారు ''పాల్కురికి సోమనాథుడుత్తమోత్తమకవి యని మన మింకను 
అనుకొనుట కర్గమేమనగా మన  కావ్యరసానుభవసంస్కారము _ ఎక్కవలసిన 
మెట్లింకనుగొన్ని కలవనుటయే'' 9 


కొన్ని మెట్లుకిందనే ఉన్న సామాన్య జనానికి అర్ధమవాలని సంస్కృత సమాస 
భూయిష్ట రచనను నిరసించి జాను తెనుగును చేపట్టిన పండితారాధ్య చరిత్రలో ఇతడు 
సుదీర్ల సమాసాలు చేశాడు. ద్విపద గౌరవాన్ని నిలబెట్టడంకోసం ఏకపాద సమాసాలు 
ఘురలు సప్తపాద సమాసాల వరకు ఇతని రచనలలో ఉన్నాయి. మచ్చుకొకటి చొప్పున 
నిడుదవోలు వెంకటరావుగారు చూపించారు." ఏడుపాదాలలో ఒకే సమాసమున్నది 
చూదాం. 


“కుందేందు చంద్రికా గోక్షీరఫిన- సుందరామల పరిస్సురిత సద్దూర్త 
భస్మసమాలిప్త భావజదేహ- భస్మసాత్కరణ విభావసులోచ 

న బ్రహ్మగీర్వాణ నాకేశవంది- త బహ్మయోగి సదాపూజనీయ 

సకల నిష్కల వికసల్లీల...” (పండిత-వాద ప్రకరణ) 


7. అందులోనే. పుటలు 110, 111 

8. ఆంధ్రవాజ్యయ చరిత్రము, పుట. 23. 

ఈ. వేటూరి వారి పీఠికలు - పుట 285 

10. సారస్వతాలో కము. పుట. 111 

11. పరిశోధన, ఆగస్టు - నవంబరు 1953 - సోమన సృష్టించిన ఛందస్సు. 


422 సమగాంధ సాహిత్యం 


పండితులను మెప్పించడానికే ఈ సమాస కల్పన; ప్రజల కోసం కథ. తన కాలంనాటి 
ప్రజలు ఎలా ఉండేవారో, ఏ పాటలు పాడుకొనేవారో, ఏ నాటకాలు చూసేవారో, ఏ 
వేడుకలు జరుపుకొనేవారో, ఎలా ఏయే భాషలు మాట్లాడేవారో ఈ కావ్యంనిండా 
గుప్పించాడు. అతని కావ్యాలలోకెల్లా ఇది గొప్పది. ఇందులో పర్వత ప్రకరణం మరీ 
గొప్పది. 


సమకాలిక సమాజానికి అద్దం పట్టడమే ఉత్తమ సాహిత్య లక్షణాలలో 
ప్రధానమైనదైతే సోమనాథుని పెద్ద రచనలు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర కొన్ని 
విషయాలకు నిలువుటద్దాలనే పడతాయి. కొన్ని సందర్భాలలో కొన్ని పోషాలను 
భూతద్దంలో చూపెడతాయి. సోమనాథుని విభిన్న విషయ పరిజ్ఞానం అసామాన్యం. 
“అపరిచితములు నాత్మానుభవ దూరములునగు చౌర్భము, దూత్యము, రసవాదము, 
వైద్యము మున్నగు నసాధారణ విషయములు వర్ణించునపుడుగూడ నీతడు ప్రకటించెడు 
ప్రతిభ పాఠకుల నాశ్చర్యచకితులను గావించును”' అని బండారు తమ్మయ్యగారు చెప్పిన 
మాటలు అక్షర సత్యాలు. 


సోమనాథుని గ్రంథాలు వీర్ణైవ సిద్ధాంత ప్రచారం నిమిత్తమే రచించినవి కనుక 
స్వీయమతోష్కర్లా పరమత దూషణా వికట ' దర్బణాలలో రూపాలలాగ కనబడతాయి. 
సోమనాథుడే ఒకచోట ఇలా ప్రకటించాడు: 


“ఇసుమంత బూడిద నొసలచూసినను 
మసలక కొండంత మరులొందుననుట 


తెలంబు...'' 
ణా 


సోమనాథుని నొసలు మీద ఇసుమంత బూడిదకాదు, అసలు నఖశిఖ పర్యంతం తనువంతా 
కొన్ని నిలువుల విభూతి గుట్టలో నిరంతరం పొరలాడేదే కాబట్టి ఆ మరులు కొండంతకాక 
అంతకు రెండింతల మెండింతలు. అతడు ప్రోత్సహించిన పరమతాలపై హింస నచణం 
ధ్వంస నచనం దారుణం. 


జనసమయ మతస్థుల పఫిరముల దునిమి 

మును విష్ణు సమయుల ముక్కులు గోసి 

యద్వైతులను హతాహతముగా దోలి 

విద్వేషవాదుల విటతాట మార్చి 

చార్వాక వాదుల గర్గుంబడంచి 

సర్వేశు భక్తియే యుర్చానిప్పించి 
మత ప్రచారం చేయదలచిన సోమనాథుడు మహాభయంకరుడు. అతడు వైదిక మతాన్ని 
విద్వేషిస్తాడు. 
12. బసవపురాణం. వావిళ్ళ ప్రచురణ. (1952) పుట. 9 


పాల్కురికి సోమనాథుడు 423 


పట్టి ప్రాణముతోడ బశువు వధించు 
కట్టిడులగు పశుకరుముల తోడ 
వీసానికైన యెట్టి దోసానికైన 
చేసాచికొను కర్మ జీవులతోడ 
మానుగా సురపాటినర్ధి సోమ 
పానంబుగా వించు పారుల తోడ 


అతని విరోధం ఆర్థం చేసుకోగలం. పశుహింస, మాంస భక్షణం, సురాపానం 
గర్లించతగినవి కావచ్చు. అహింసను బోధించే మతాలను కూడా హింసాదృష్టితోనే 
వీర్రొవం చూస్తుంది. జిన రూపముల తలలు చిద్రువలుచేసి, జినవసదుల మీది సిడములు 
పీకి యొక్కొక్క లింగంబు నొక్కొక్క బసది నక్కజముగ నిలిపి ''శైవులు'' ఊరుకోలేదు 
ఒక్క ఊరోనే... 


పదునెనిమిదివేలు మొదలి జైనులను 
బొరిగొని పిలిపించి పారి పారి బట్టి 
యచ్చెరువంద గులచ్చిరియారు 

చెచ్చెర నటమున్న చేయించి నట్టి 
కాలియున్న యినుప శూలంబులందు... 
జినమార్గవర్తుల నినుప కొర్రులను 
గనల దివియించె... 


మతం ఎంత మహత్తరమైన ఆశయాలతో స్టాపించినా భీకరమైనదే. శైవంలాగే వైష్ణవం 
కూడా. వర్ణాశ్రమ ధర్మాలను వ్యతిరేకిస్తూ అంత్యజులను ఉద్ధరించే వైష్ణవాన్ని కూడా 
సోమనాథుడు ఒప్పుకొనడు. “అరవపారుల' మాటలు వినవద్దంటాడు. ఆవిర్భవింపని 
అభవునికి దేవకీ పుత్రాదీ దేవతలు సములు కాదంటాడు. శివకేశవులకు అభేదం చెప్పే 
హరిహరనాథతత్తాాన్ని కూడా ఎదిరిస్తాడు. హరిహరుడనే మాటకు కొత్త ఆర్థం చెప్పి 
హరిని హరించుటచే హరిహరుడయ్యాడని హరుణ్ణి పెద్ద చేస్తాడు. తాను పట్టిన కుందేటికి 
మూడు కాళ్ళతో పాటు మూరెడు కొమ్ము కూడా ఉందని వాదించగలడు. 


““వీర్హైవము తలపెట్టిన కులావరణ నిర్మూలనము దుస్తరమైనది. లింగాయతులు, 
జంగములు, సాలె, జాండ్రలు ప్రత్యేక కులమువారై మరికొన్ని కులము లేర్పడీనవి. వైదిక 
ధర్మ ప్రాబల్యము తిరిగి తలయెత్తినది. భక్తి ప్రధానమైన వీరైైవము నిర్జీవమై, ఆచార 
సంప్రదాయ బద్ధమై సాంఘిక ప్రయోజనములకును, మానవ  కల్యాణమునకు 
నిరుపయోగమైనది'” అని కాశీనాథుని నాగేశ్వరరావుగారు చెప్పిన మాటలలో 
యథార్థముంది.! 

13. బసవ పురాణం - అంధ్ర గ్రంథముల ప్రచురణ - ప్రస్తావన పుట-2 


424 సమగ్రాంధ్ర సాహిత్యం 


భగవంతుని కన్నా భక్తుడే గొప్పవాడు. అతడు ఏది అడిగినా మారు 
మాటాడకుండా చెల్లించడమే విధి. తన కొడుకును చంపి వండిపెట్టమని ఒక జంగం 
అడిగిన వెంటనే సిరియాలుడు ఆ కోరికను చెల్లించాడు. అడిగినవాడు ' శివుడే 
అనుకొన్నాడు. ఈ చరిత్రను 


మేటి యైచను భక్త కూటు వలందు 
బాటలుగా గట్టి పాడెడువారు 
బ్రస్తుతోక్తుల గద్య పద్య కావ్యముల 
విస్తారముగ జేసి వినుతించువారు. 


బయల్దేరారు. అయితే సిరియాలుడు చేసిన పనికి హలాయుధునివంటి భక్తులు ఛీకొట్టి 
చీదరించుకొన్నారు. 


మృడునకు నరమాంసమే కాని యొండు 
- మెడకు బోదయ్యెనో? అని ప్రశ్నించాడు. 


అడిగెబో మనసులో తరయ తప్పేమి? 
కొడుకు జంపగ గత్తిగొన్న యంతటినె 
మృడుడు జాణండేని మెచ్చంగ వలదె? 


అని నిలదీసి అడుగుతున్నారు. హలాయుధుడు చివరకు 


సెట్టికీ గర్మంబు దిట్లు దేవరకు 
గట్టిల్లనింతియ కాదె కావునను 

భక్తుని మింగిన పచ్చిరక్కసుడు 
భక్తుని జంప బాల్చ్బడు సూనె కాడు 
నిదియొక్క కథయుగా నిలరచియించి 
చదువు మూడులకు సంభాతులకును 
వెలియు జుండో...” అని ఎలివేశాడు. 


హలాయుధునిలాగ ఎందరికో జుగుప్సు కలిగి ఉండాలి. -ఈ వెలికథను కథనం 
చేసినందుకు సోమనాథుని చిత్తశుద్ధిని ఎంతగా మెచ్చుకుంటామో అతని కాలంలో. 
సజీవమై, సమరశీలమై సమానతలను సాధించడానికి లేచిన ఉద్యమం కుప్పకూలి చప్పునై 
సమసి చివరకు “మాలకు మాంసంబు మరి గొడారికి తోలు” కూడా మిగలకుండా 
అంతరించినందుకు చింతించాలి. వర్గభేదాలను రూపుమాపకుండా వర్తభేదాలను 
తొలగించడానికి ప్రయత్నించడం పునాదులు లేని ఇళ్ళు కట్టడమే. ఇతర కవుల 
రచనలోంచి పలుకుబళ్ళు, సామెతలు, జాతీయాలు అని ఏవోకొన్ని తీసి ఆనందించడం 
మనకు అలవాటు. ఏమంటే వాళ్ళు బ్రాసే పద్ధతి దేశీయం కాదు. మార్గం. అందులో 
జాతీయాలను, దేశిని చొప్పిస్తే ఎంతో గొప్పగా చెప్పాడని మురిసిపోవాలి. పాల్కురికి 


పాల్కురికి సోమనాథుడు . 425 


సోమనాథుని బసవపురాణం, పండితారాధ్య చరిత్రలలో జాతీయం కానిదేమిటో 
తీసిచూపించగలిగితే చూపించాలి. మిగతాదంతా తెలుగుతనమే. ఇతడు వాడే 
సంస్కృతోక్తులు సైతం ఆనాటి తెలుగు పండితలోకం వాడుకొనేవే! 


సోమనాథుడు తన రెండు ముఖ్య కావ్యాలనూ శ్రీశైలంలోనే ప్రారంభించాడు. 
అక్కడే పూర్తి చేశాడేమో! అతడు ఓరుగల్లులో ఉన్నాడనుకోవచ్చు. ఆ తర్వాత రాజ్యం 
తురకల పొలవుతుందని కన్నడదేశానికి వెళ్ళిపోయాడట. అక్కడ జీవసమాధి పొందాడట. 
సోమనాథుడి రచనల జావితా: 
(1) అనుభవసారం (2) అష్టోత్తరశతనామగద్య (3) అక్షరాంక గద్య 
(4) అక్షరాంకపద్యములు (5) గంగోత్పత్తిరగడ (6) చతుర్వేద సారం 
(7) చెన్నబసవ రగడ (8) చెన్నమల్లు సీసములు (9) నమస్కార గద్య 
(10) పంచరత్నములు (11) పంచప్రకారగద్య (12) పండితారాధ్య చరిత్ర 
(13) బసవపురాణం (14) బసవాష్టకం (15) బసవోదాహరణం (తె) 
(16) బసవోదారహరణం (సం) (17) మల్లమదేవీ పురాణం (18) రుద్ర 
భాష్యం (సం) (19) వృషాధిపశతకం (20) వృషభాష్టకం (సం) (21) శరణు 
బసవగద్య, (22) సద్దురురగడ (కన్నడ) (23) సోమనాథ భాష్యం (సం) 
(24) సోమనాథ స్తవం. 


ఇదీ సంగ్రహంగా పాల్కురికి సోమనాథుని జీవితం, కవితా జీవితం. ఇతని కాలం 
గురించి అధి ప్రాయభేదాలున్నాయి చూడండి: 


ఆంధ్ర గ్రంథమాలవారు 1826లో తొలిసారిగా బసవ పురాణం 
ప్రచురించినప్పుడు దానిని పరిష్కరించి విపులమైన పీఠికను రాసిన వేటూరి 
ప్రభాకరశాస్త్రిగారు సోమనాథుని కాల నిర్ణయాన్ని చేశారు. అతడు 
క్రీ.శ. 1190 ప్రాంతాలవాడని సిద్ధాంతంగా నిశ్చయించారు (వేటూరి వారి 
పీఠికలు - పుట. 140) 
మల్రంపల్తి సోమశేఖరశర్మగారు: “రెంటాల మల్లినాథుడు క్రీ.శ. 1290లో 
ఉండినట్లు శాసనములనుబట్టి _విస్పష్టమగుచున్నందున _పాలకురికి 
సోమనాథుడును అప్పటివాడే యనుటకు అభ్యంతరముండదు. ఎట్లయినను 
బసవపురాణ, పండితారాధ్య చరిత్రలు క్రీ.శ 1290 కిని క్రీ.శ. 1320కిని 
నడిమి కాలమున బుట్టిన గ్రంథములు.”' భారతి, సం.22, పుటలు 107, 108. 
నేలటూరి వెంకటరమణయ్యగారు: ''సుమారు 1280 నుండి 1340 వరకును 
జీవించెననుకొనవచ్చును.'' - సోమనాథుడు ఎప్పటివాడు? (వావిళ్ళ 
ప్రచురణ) 
చాగంటి శేషయ్యగారు: ''1240 నుండి 1320 దాకా” - ఆంధ్ర కవితరంగిణిీ, 
రెండవ సంపుటం. 


426 సమగ్రాంధ్ర సాహిత్యం 


నిడుదవోలు వెంకటరావుగారు; “1190 నుండి 1260." 


చిలుకూరి నారాయణరావుగారు: “ఎవరెంత గింజుకున్నా సోమనాథుడు క్రీ.శ 
1240 ముందుకు రాడు.”' - భారతి, 1948 నవంబరు. 


బండారు తమ్మయ్యగారు: “11608 1240కి నడుమ. ”' 


1303లో మొదటిసారి మహమ్మదీయులు ఆంధ్రదేశంపై దండెత్తి వచ్చారు. 
( ప్రతాపరుదదేవుడు 1296లో రాజు అయ్యాడు.) 


1303 తరువాత కొద్దికాలానికే సోమనాథుడు ఓరుగల్లు వదలి వెళ్ళిపోయాడు 
అనుకొనవచ్చు. 


సోమనాథుని కాలం గురించి పండితులలో ఎలా అభిప్రాయభేదాలు వున్నాయో 
అతని జన్మస్థలం గురించి కూడా అలాగే అఖీప్రాయభేదాలు వున్నాయి. చిలుకూరి 
నారాయణరావుగారూ, చాగంటి శిషయ్యగారూ సోమనాథునిది మైసూరు రాష్ట్రం 
తుముకూరు తాలూకాలోని 'హాల్కుర్కి' అంటారు. ఇతరులు తెలంగాణాలోని పాలకుర్తి 
అంటారు. 


తెలుగుదేశంలో పేరుమోసిన సాహిత్యవేత్తలంతా పాల్కురికి సోమనాథుడిపైన, 
వీర్రైవవాజ్బాయంపైన పరిశోధనలు చేసినవారే! మొట్టమొదట బౌనుదొరగారు 1840లో 
జంగమసాహిత్యంపైన వ్యాసం వ్రాశారు. పాల్కురికీ సోమనాథుని పండితారాధ్య 
చరిత్రను ప్రప్రథమంగా నిడుదవోలు సుందరం పంతులుగారు ప్రచురించారు. వేటూరి 
ప్రభాకరశాస్త్రిగారూ, చిలుకూరి నారాయణరావుగారూ, బండారు తమ్మయ్యాగారూ, 
నిడుదవోలు వెంకటరావుగారూ, నేలటూరు వెంకటరమణయ్యగారూ, శిష్టా రామకృష్ణ 
శాస్త్రీగారూ, మల్లంపల్లి సోమశేఖర శర్మగారూ ముఖ్యమైన పరిశోధనలు చేశారు. వారి 
పరిశోధనలను సమన్వయంచేసి సారాంశాన్ని ఇలా చెప్పుకొన్నాం. సాల్మురికి 
సోమనాథునిపై విపులంగా చెప్పుకోవాలంటే ఒక పుస్తకమే పడుతుంది. తవ్వినకొద్దీ 
రత్నాలిచ్చే గని అతడు. 


అతడు తన పద్యంలో ఇలా చెప్పుకొన్నాడు: 


ఆనయము పాలకురికి సో-మనాథు డన బరగువాడ మానవసంస 
ర్లనివర్సకుడను గురుభ- క్తి నిరూపితమానసుండగ్భతకృ త్యుండక. 


తన మొట్టమొదటి రచనలోనే తాను కృతకృత్యుడనని చాటుకొన్నాడు 
సోమనాథుడు. ఆతడు గురుభక్తిలోనే కాక ఉరుతరభాషాసేివలోనూ నిజంగా 
కృతకృత్యుడే! 
14. పరిశోధన. వీర్ణివ వాజ్మయం : విద్వాంసుల సేవ - చల్లా రాధాకృష్ణశర్మ. 


చక్రపాణి రంగనాథుడు 


కుదికవి వాల్మీకి పాడుకోవడానికి వీలుగా అనుష్టుప్‌ ఛందంలో రామాయణ 
మొట్టమొదట సంస్కృతంలో వ్రాస్తే, అదేరీతిగా పాడుకోవడానికి అనువైన ద్వాప. 
ందస్సులో తెలుగులోనూ ఒక కవి తొలిసారి రామాయణాన్ని రచించాడు. ఆ ద్విప 
ావ్యానికి “రంగనాథ రామాయణం” అనేది రూఢమైన పేరు. రంగనాథుడు అనే క 
వాయబట్టే. దానికాపేరు ఏర్పడిందని లోకం చెప్పుకొంటున్నది. తెలుగు కవులల్‌ 
ంగనాథుడనే పీరున్నవాడు చక్రపాణి రంగనాథుడు తప్ప ఇంకెవ్వరూ లేకపో బట్టి ఇతడే ఈ 
ఆ యాయణాన్ని రచించినట్టు చాలామంది భావిస్తున్నారు. అయితే ఆంతరంగి 
క్షా న్ని బట్టి రంగనాథుడనేవాడెవడూ అసలు రామాయణాన్ని వ్రాయలేదు. ఒకవే 
వరైనా వ్రాసిఉన్నా చక్రపాణి రంగనాథుడు మాత్రం దానిని వ్రాసి ఉండడానికి వీల్లేదు 
ందుచేతో వివరిస్తాను. 


రంగనాథ రామాయణంలో స్పష్టంగా దానిని గోనబుద్ద భూపతి తన తండ్రి పే 
వాసినట్టు కనబడుతుంది. అయితే లాక్షణికులు ఈ రామాయణాన్ని ఉత్తరోత్తం 
కంగనాథ రామాయణం' అనే పిలువసాగారు. కాబట్టే అది రూఢిగా చెలామణి అయింది 
యితే రంగనాథుని పేరు ప్రత్యేకంగా చెప్పి రామాయణంలోని ద్విపదలు ఉదాహరించి, 
ాక్షణికుడు ఒకడే ఒకడు ఉన్నాడు. అతడు పొత్తపి వెంకటరమణ కవి. అతడు క్రీ.శ. 16. 
తాబ్దీవాడు. ఆయన తన 'లక్షణ శిరోమణి'లో 'అచ్చవెల్లి 'రంగన్నగారు' అను పీ 
ంగనాథ రామాయణంలోని ద్విపదలు ఉదాహరించాడు.! లాక్షణికుల ఉద్దేశంల్‌ 
ంగనాథుని ఇంటిపేరు అచ్చవెల్లి వారేగాని, చక్రపాణివారు కాదు. అందుచేత మన 
ప్పుడు చెప్పుకొంటున్న కవికీ, రంగనాథ రామాయణానికీ బాదరాయః 
ంబంధమేతప్ప ఇంకేం లేదు. 


అదీగాక చక్రపాణి రంగనాథుడు వాస్తవానికి పాల్కురికి సోమనాథుః 
మకాలికుడని మనం తెలుసుకున్నాం. పాల్కురికి సోమనాథుడు క్రీ.శ. 1280- 1340 దాకా 
వించినవాడు. రంగనాథ రామాయణాన్ని, అది వ్రాసిన కవి ఎవరైనా, 14వ శతాబ్దీ చివ 
గంలో, 1380 ప్రాంతాల వ్రాసి ఉండాలని మల్లంపల్లి నోమశేఖరశర్మగార 
ప్రమాణంగా నిరూపించారు. పద్నాలుగో శతాబ్ది పూర్వార్థంలో పాల్కురి. 
శిమనాథునితో వాదించి ఓడిపోయి శివదీక్ష పొంది శైవుడుగా మారిన రంగనాథునికీ, 
తాబ్దీ ఉత్తరార్థంలో రామాయణ రచనకూ సంబంధం ఉండడానికి ఆస్కారం లేదు. 


చక్రపాణి రంగనాథుడూ, పాల్కురికి సోమనాథుడూ సమకాలికులన్న సంగతీ 
[దరూ మొదట వాదించుకొన్న సంగతీ, రంగనాథుడు సోమనాథుని శిష్యుడై శివదీ 


సింహావలోకనం - వేటూరి ప్రభాకరశాస్త్రిగారి వ్యాస సంపుటి, పుట. ౩ 
రంగనాథ రామాయణం - పీఠిక రాయలు అండ్‌ కో. ప్రచురణ. పుటలు 9-11. 


426 సమగ్రాంధ్ర సాహిత్యం 


పుచ్చుకొన్న వివరాలూ మనకు తెలుగు పుస్తకాలవల్లకాక, కన్నడ కావ్యాలవల్ల 
తెలుస్తాయి. కన్నడంలో విరక్తతొంటెదార్యుడు “సోమనాథపురాణం' అనే కావ్యాన్ని 
వ్రాశాడు. అందులో ఇలా చెప్పాడు: 


చక్రపాణి రంగనాథుడనే వైష్టవునితో సోమనాథునికి మతవిషయంలో వివాదం 
ఏర్పడింది. శైవుడు కానివానిని కంటితో చూడగూడదనే నియమమున్నందువల్ల 
సోమనాథుడు తెరచాటున ఉండీ రంగనాథునితో వాదించడానికి అంగీకరించాడు. కాని 
సోమనాథుని కుమారుడు చతుర్ముఖ బసవేశ్చరుడే తండ్రికి మారుగా తలపడ్డాడు. ఇద్దరికీ 
గొప్పవాదం జరిగింది. రంగనాథుడు ఓడిపోయాడు. పరాజయ దుఃఖంతో అతడు 
ఇంటిముఖం పట్టాడు. తోవలో శ్రీణెలం ఉంది. రంగనాథుడు ఆ క్షేత్రంలో ఆగి 
మల్లికార్డునస్వామిని దర్శించుకోలేదట. అందుచేత అతని రెండు కళ్ళూ పోయాయి. 
రంగనాథుడు అహోబలం చేరుకొని నరసింహస్వామిని ప్రార్థించాడు. స్వామివారు ఆ 
రాత్రి ' కలలో కనబడి శివుని గొప్పదనం బోధించారట. రంగనాథుడు సిగ్గుపడి 
బుద్ధితచ్చుకొని శ్రీశైలం వెళ్ళి మల్లికార్డునుణ్ణి పూజించాడు. అప్పుడొక కన్ను వచ్చిందట. 
ఆ తరువాత పాల్కురికి సోమనాథుని కక పడీ క్షమాపణ చెప్పుకోగా రెండవ 
కన్ను వచ్చిందట. 

కళ్ళు మళ్ళీ రాగానే రంగనాథుడు ఒక రగడతో దేవుణ్ణి స్తుతించాడు. .అందులో 
ప్రతిపాదం చివరా 'కంటి' అనే మాట ఖరారుగా ఉంటుంది. కనుకనే దానిని 'నయనరగడి 
(రగడలలో తొమ్మిది రకాలున్నాయి. అందులో ద్జొరదగతి, మధురగతి, హరిగతి, 
హరిణగతి, వృషభగతి అనే అయిదూ 'గతి' అనే పదంతో అంతమవుతాయి). ఈ 
నయనరగడ కూడ రగడ భేదాలలో ఒకటి అవుతుందని పొరబడి చాగంటి శేషయ్య 
గారూ,3 శిషా రామకృష్ణశాస్త్రిగారూో దీనిని 'నయనగతి రగడ' అని పేర్కొన్నారు. 

తొంటె దార్యుడు చెప్పిన కథనూ, నయన రగడనూ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 
చాటుపద్య మణీమంజరి ద్వితీయ భాగంలో ప్రచురించారు (వాస్తవానికి రంగనాథుని 
చరిత్రను తెలిపే ఆకరాలన్నిటిని సేకరించారు). నయన రగడ 342 పాదాల కృతి, 
చాటుపద్య మణిమంజరిలో ఒక పాదం పోయింది. ఈ రగడలో చెప్పిన విషయాలను బట్టి 
రంగనాథునికి ఒకసారి కన్నులుపోయి తిరిగి వచ్చాకనే ఇది చెప్పినట్లు తెలుస్తుంది. 
చూడండి ఈ పాదాలు. . 


“నయముగా నయనములు నా కీయ బొడగంటి 

భయభక్తు లీ భర్షు పాదములు పొడగంటి.”' 
తొంటెదార్యుడు చెప్పిన సభలో వాదంకూడ నిజమేనని నయనరగడలో ఈ పాదాలు 
తెలియజేస్తాయి. 


3. ఆంధ్ర కవి తరంగిణీ, మూడవ సంపుటం, పుటలు 147, 148 
4. ఆంధ్ర వాబ్బయ చరిత్ర సర్వస్వము. పుట. 58 


చక్రపాణీ రంగనాథుడు 429 


““త్రిభువనము భక్తులకు దృణకణములని కంటి 
సభలందు భక్తులకు జయవాదమని కంటి.” 


కన్నడంలో ఒక్క తొంటెదార్యుడేకాక సిద్ధనంజేశకవి కూడ చక్రపాణి రంగనాథుడు 
సోమనాథుని చేతిలో ఓడిపోయినట్లు తన “గురురాజ చరిత్రము'లో చెప్పాడు. 
రంగనాథుడు శివదీక్ష పుచ్చుకొన్నాక వీరభద్ర విజయం, శరభలీల అనే గంథాలనేకాక 
శ్రీ గిరినాథ విక్రమము అని అయిదువందల సీసపద్యాలను తెలుగులో వ్రాసి దానినే మళ్ళీ 
సంస్కృతంలోనూ వ్రాశాడట. రంగనాథుని ఇతర కృతుల వివరాలను ఇస్తూ సిద్ధనం 
జేశకవి వ్రాసిన కన్నడ పద్యాలను వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఉదాహరించారు. ఆ 
పద్యాలు ఇవి: 


"శ్రీశైల భర్తకును సీసంగ శెనూలు 
లేసప్ప పద్యంగ ఇంటు సావిరగళుం 
భాసురద దండకం సాహసతారావళియు నాలు లయగ్రాహియు 


ఆ శతకవృత్తగళు దోధకం సావిరవు 
భాసురద తోటకం నూయి రగళెగ శేడు 
భాషిసిద మత్తకో కిల మమూలు సావిగం గీతియం తాయనూయి 


సరసమంజర వెంటుకందంగ శై నూయి 
విరచిసిద కృతియు మూవత్తాయి గద్యగళు 
నిరువ మూవత్తాలు వుభయ శతకం వొప్పు మిగిలు సర్వేశ నిమగె' 


ఈ కన్నడ పద్యాలవల్ల శ్రీశైలమల్లికార్డునుని పేర 500 సీసపద్యాలు, 8000 
పద్యాలున్న మరొక గ్రంథం, వేయి పాదాలుగల ఒక దండకం, ఒక తారావళి, నాలుగు 
లయగ్రాహులు, ఒక వృత్తశతకం, వేయి దోధకవృత్తాలు, నూరు తోటకవృత్తాలు, ఏడు 
రగడలు, 3000 మత్తకోకిలలు, 600 గీతపద్యాలు, 8 మంజరులు, 500 కందాలు, 36 గద్యలు, 
36 ఉభయశతకాలూ రంగనాథుడు చెప్పాడని తెలుస్తుంది. ఈ కృతులన్నీ ఇప్పుడు మనకు 
దొరకవుగాని ఇతడు ఇన్ని చెప్పడానికి కారణం మాత్రం తెలుస్తుంది. 


తనకు కళ్ళు తిరిగి వచ్చాక తన ఎత్తు కృతులు దేవునికి సమర్పిస్తానని రంగనాథుడు 
మొక్కుకొన్నాడు. ఆ మొక్కు తీర్చుకోవడానికి వందలూ, వేలూ పద్యాలున్న గ్రంథాలు 
రచించాడని ఊహించవచ్చు. చూడండి, నయన రగడలో ఈ మొక్కుగురించి తెలిపే 


పాదాలు. 


“ఇంక శ్రీగిరి జేర నేగందు నని కంటి 

శంకరుని కృపవడయ సమయ మిది యని కంటి 
నికను నాయెత్తు కృతు లిత్తునని పొడగంటి 

నిక గృతుల్‌ చెప్ప నా కేమి భయమని కంటి 


430 సమగ్రాంధ్ర సాహిత్యం 


వడి గృతుల్‌ నాయెత్తు వచ్చునని పొడగంటి 
మృడు డీంక నా కృతుల్‌ మెచ్చునని పొడగంటి.” 


తన యెత్తు కృతులు సమర్పిస్తానని రంగనాథుడు మొక్కుకొన్న సంగతిని 
“ఏకళిలానగర వృత్తాంతం' స్పష్టం చేస్తుంది. అయితీ అందులో రంగనాథుడు 
అహోబలానికి బదులు శ్రీరంగానికి వెళ్ళినట్లు ఉంది చూడండి. 


“రంగనాథుడు ఆందోలికపై నెక్కి చనుదెంచునప్పుడు త్రిపురాంతక దేవుని 
గోపురంబు జూచి “ఇది యేమి? అని యడీగిన నా వివరాలు త్రిపురాంతక గోపురంబని 
పలుకుటయు నా కివభవనంబు జూడనొల్లక మైనపు జడ్లు కప్పించుకొనియె. అప్పుడు 
రంగనాథుని నేతంబులు గానరాక జాత్యంధునివలెనే మగిడి న్రీరంగానికి పోయి యద్దేవుని 
బ్రసన్నుని జేసికొని నేత్రంబులు పోయెనని మొరయిడుటయు నద్దేవుండు కరుణించి 
త్రిపురాంతక దేవుణ్ణి వేడుకొమ్మనుటయు రంగనాథుడు మళ్ళీ త్రిపురాంతకమున కేతెంచి 
యద్దేవునకు నమస్కరించి తనయెత్తు కృతులు సమర్పింతునని వ్రతంబుసేసి భక్తి 
మయంబగు రగడ చెప్పిన నద్దేవుండు ప్రసన్నుండై రంగనాథునకు నిరుకన్నుల 
నొసగుటయు రంగనాథుడు పాలకుర్తికింజని సోమనాథునిచే శివదీక్ష గొనియె. ఆ యయ్య 
వద్ద శైవ రహస్యంబులు తెలిసికొనుచుండె. 5 


రంగనాథుడు పాల్కురికి సోమనాథుని ప్రభావంలో కవిత్వం చెప్పాడనడానికి 
నయనరగడలోని ఈ క్రింది పాదాలు పనికివస్తాయి. 


“శ్రుతి “యేక ఏవ రుదో' యనగ బొడగంటి 
శ్రుతి “'పరంబహ్మ'మని శూలి బల్కుట గంటీ'' 


సంస్కృతోక్తులను ద్విపదలలో ఉదాహరించడానికి సోమనాథుడు గురువు. అతని 
తర్వాతనే కవులు ఇలా వ్రాయడం నేర్చుకొన్నారు. 


సిద్ధనంజేశకవి చెప్పిన గ్రంథాల జాబితాలో ఏడు రగడలు ఉన్నాయి. అందులో 
ఒకటి నయనరగడ. దీని అసలు పేరు తివభక్తిదీపిక. రెండో రగడ “శవివమంత్రవర్దనము' 
దీనినే 'నమశ్శివాయరగడ' అంటారు. దీనిలో ప్రతిపాదం చివరా 'నమక్సివాయ' అని 
వుంటుంది. ఇది నూటయెనిమిది పాదాల కృతియని భావించవచ్చు. ఏమంటే దీని చివర 


“ఈ యష్రైోత్తరశతముం - బాయక పరియించునతడు పరమానంద 

శ్రీయుక్తుడు రైయుక్టుడు - ధీయుక్తుడు నైతనర్చు దివ్య మహత్త£..' 
అని ఫలశ్రుతి ఉంది. ఇది అష్టోత్తరశతం అని తెలియజేసినా ముద్రితమైన దానిలో 102 
పాదాలే దొరుకుతున్నాయి. ఈ రగడవల్ల రంగనాథుని గురించి మనమేమీ తెలుసుకోలేము. 
నయనరగడలో కొందరు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. 
ఓ. చాటు పద్య మణీమంజరి, రెండవ భాగం, పుటలు 82, 6. 


చక్రపాణి రంగనాథుడు 41 


“ఘనుడు దూషకర గండేడని కంటి 
జనకల్పతరులలో జయశాలి యనికంటి 
దవిలి రంగనమంత్రి ధన్యకృతి యనికంటి 
భువిలోన బ్రోలాంబ పుణ్యవతి యనికంటి' 


అని చెప్పాడు. ఈ రంగనమంత్రి, ఈ ప్రోలాంబ ఎవరో తెలియదు. బహుశా రంగనాథుని 
తల్లిదండ్రులు కావచ్చు. 


నివభక్తిదీపిక వ్రాతప్రతిలో కడపట “వైష్ణవ చక్రపాణి రంగనాథుడు 
శెవదీక్షాధారణమైన తర్వాతను చేసిన నయనరగడ'' అని వ్రాసి ఉందట. ఇందులో చెప్పిన 
'చక్రపాణి' అనే ఇంటిపేరు నిజమైనదే అని బలపరచడానికి ఇంకొక సాక్ష్యముంది. కొలని 
గణపతి దేవుడు తన 'శివయోగసారము'లో ఇలా స్తుతించాడు: 


'' ఆసమశివభక్తి సమా - నసునిం బాల్కురికి సోమనాథుని, గవిరా 
జసమున్నతయశు సద్యః- ప్రసాది యగు చక్రపాణి రంగన గొలుతు౯.'' 


కొలని గణపతిదేవుడు క్రీ.శ. 1400 ప్రాంతంవాడు. క్రీ.శ. 1430 ప్రాంతాలలో ఉన్న 
అనంతమాత్యుడు తన భోజరాజీయంలోనూ, క్రీ.శ. 1430-1490 మధ్య ఉండిన 
కొరవిగోపరాజు తన సింహాసన ద్వాత్రింశికలోనూ రంగనాథుణ్ణి నుతించారు. అంటే 
15-వ శతాబ్ది ప్రారంభం నాటికే రంగనాథుడు ఆకేషకీర్ణిని సంపాదించాడన్నమాట. కొలని 
గణపతిదేవుడు ఎలాగైతీ పాల్కురికి సోమనాథుని తరువాత రంగనాథుణ్ణి స్తుతించాడో 
అలాగే లింగకని భద్రకవి (క్రీశ 1530-1542 ప్రాంతాలు) కూడ తన 
సానందోపాఖ్యానంలో వరుసగా నుతించాడు. 


“'సకలవేదపురా ణశా స్తీతిహాస- నికరార్థములు ప్రమాణించి సద్భక్తి 
శ్రీమతి నుద్ధరించిన పాలకుణీకి- సోమనాథేశ్వరు సాంపుతో గొలిచి 
రంగ దశా లాంతరంగమ్మునండుం రంగనాథుని గవిరాజన్యు దలచి.” 


అని చెప్పాడు. క్రీ.శ. 1560 ప్రాంతాలలో ఉండిన లింగమగుంట తిమ్మన అనే లాక్షణికుడు 
రంగనాథుని ఈ తో టకవృత్తాన్ని 'బాలబోధచ్చందస్సు'లో ఉదాహరించాడు. 


“ఉపవాసము లెల్లను నుండుట నీ కృప వచ్చుటకా యదీరి త్తసుమీ 
యపవిత్రుని బుల్లని యంబలికై సుపవిత్రుని జేయుట సుద్దిగదే।'' 


ఇలాగే హనుమచ్చందస్సులో కూడా ఇంకొక తోటక వృత్తాన్ని లాక్షణికుడు 
ఉదాహరించాడు. రంగనాథుని రచనలలో తోటకాన్నే రెండు లక్షణ గ్రంథాలో 
పేర్కొనడం వల్ల అడు 100 తోటక వృత్తాలు వ్రాశాడని సిద్ధనంజేశుడు చెప్పిన సంగతి 
నిజమే అవుతుంది. 


432 సమగ్రాంధ్ర సాహిత్యం 


క్రీ.శ. 1550 దాకా రంగనాథుని కృతులు ఆంధ్రదేశములో దొరకుతూనే ఉండేవని 
చెప్పవచ్చు. ఆ ప్రాంతాలలో జీవించిన పెదపాటి జగన్నాథ కవి సంకలనం చేసిన ప్రబంధ 
రత్నాకరంలో మూడు పద్యాలున్నాయి. 


“అదలని తేరు, తేరికిని నాదరువై తగు విల్లు, వింటికిం 

గుదురగు నారి, నారిపయి గూన్కు శరంబు, శరంబు బొడ్డునం 

బొదలిన యంత, యంత ముఖముల్‌ నిజవాసములైన గుజ్దిముల్‌ 

చెదరక నీకు నెట్టిపని సేయునయా! గిరిజాధినాయకాః! (407) 


“ఓబో చేముట్టక యొగ్గాన బట్టక చక్కగా దివిబాలు చక్రములును 
లాయాన గట్టక లలి మేత వెట్టక వర్జహీనంబైన వారువములు 

తవనవెట్టక జీవితము కాసుముట్టక సత్వసంపద జూపు సారథియును 
కడచీల దట్టక ఘనముగా మెట్టక గంభీర సంపద గలుగు నిరుసు 

గలిగి తనరారు నరదంబు గడకనెక్కి - త్రిపుర విజయంబు జేకొన్న దేవదేవు 
డిందుశీఖరు డానంద మందిరుండు-మనల గరుణా విధేయుడై మనుచుగాత! 


(408) 
'' రోశతపంచవార్థులును గోయుగ వార్డులు గో త్రివార్డులు౯ 
గోశర వార్టులు౯ చెదిత గోశత (వార్థులు) పంచవార్డు లా 
కేశవ తల్పపద్మభవ కేకిపవాహన దానవేశదే 
వేశులకిచ్చునట్టి పరమేశ్వరుడీవుత మా కభీష్టముల్‌.'' (409) 


ఇందులోని మొదటి రెండు పద్యాలలో రంగనాథుని కవిత్వ ధోరణి తెలుస్తున్నది. 
సీసపద్యంలో చక్కని తెలుగు మాటలు వాడారు. ఇందులోని ఓజు, యొగ్గం, లాయం 
మొదలైన చక్కని మాటలు రంగనాథుని దేశి అభిమానాన్ని సూచిస్తాయి! “ఒగ్గం' అంటే 
“ఏనుగు లోనగువానిని బట్టునపుడని పడుటకై త్రవ్వి, మీద తేలికైన కల్దిలను, కంపలను 
కప్పి, యాపైని కొంచెము మట్టిపరచి, నేలమట్టముగా చేసిన పల్లము” అని 
సూర్యరాయాంధ్ర నిఘంటువు వివరిస్తుంది. రంగనాథుని ప్రయోగంవల్ల “ఒగ్గం' అంటే 
పల్లమనే సాధారణార్థం కూడ ఉందని తెలుసుకోవచ్చు. రంగనాథుని రచనలన్నీ దొరికితే 
ఇలాంటివెన్నో తేలుతాయి. 


అనంతామాత్యుడు, గోపరాజువంటి కవులు నుతించి, లింగమగుంట 
తిమ్మనలాంటి లాక్షణికులు గౌరవించిన చక్రపాణి రంగనాథుడు తనయెత్తు కృతులు 
చెప్పినా అందులో ఒకటో, అరో మాత్రమే నేటికి మిగలడం నిజంగా దురదృష్టం! 


కృష్ణమాచార్యులు 


మన ఆధునిక యుగంలో “వచన పద్యాలు' అనేవి బహుజన ఆదరణీయాలైనాయి. 
చాలామంది కవులు వీటిని వ్రాస్తున్నారు. పద్యాలవంటి వచనాలు వ్రాయడం తెలుగు 
సాహిత్యంలో ఇవాళ కాదు, చాలాకాలం క్రిందటే - ప్రతాపరుద్రుని కాలంలోనే 
ప్రారంభమైంది. ఆ కాలంలో జీవించిన కృష్ణమాచార్యులు అనే కవి “సింహగిరి వచనాలు" 
అనే కృతిని రచించాడు. 


'వచన రచన' అనేది ఈ యుగానికి చాలా పూర్వమే ఉండేది. తమ కాలంలో 
““నవార్థ వచన రచనా విశారదులయిన మహాకవులు" వుండేవారని నన్నయ్యగారు ఆంధ్ర 
మహాభారతం అవతారికలోనే చెప్పారు. ఆ వచన రచనలు “మృదు మధుర రసభావ 
భాసురా'' లని వారి మాటలవల్లనే తెలుస్తూంది (1-8). తిక్కనగారు తాము వ్రాసిన ఉత్తర 
రామాయణంలో మచ్చుకైనా వచనం వ్రాయక కావ్యానికి నిర్వచనం అనే వశేషణాన్ని 
పెట్టుకొన్నారు. తిక్కనగారి కాలం దాకా కవులు చంపూ కావ్యాలలో వచనాన్ని 
వర్ణనలకూ, కథ చెప్పడానికీ వాడుకొనేవారు. వచనం లేకుండా పద్యాలలోనే వర్ణన 
చేయవచ్చు గాని పేలవమైన ఘట్టాలను వచనంలో దాటెయ్యకుండా పద్యాలు రచించడం 
కష్టమే. అందుకే తిక్కనగారు ఇలా చెప్పారు: 


వచనం లేకయు వర్ణన - రచియింపగ గొంత వచ్చు (బొడులకు గథా 
'ప్రచయము బద్యములన పొం-దుచితంబుగ జెప్పు టార్యు లొప్పిద మనరీ? 
(నిర్వ. 1-15) 


వచన రచన అంటే తిక్కనగారి కాలం నాటికి కథా కథనం అని అర్థం ఉండేదని 
కూడ ఇంకొకరకంగా తెలుసుకోవచ్చు. కేతన తన దశకుమార చరిత్రలో ఒకచోట ఇలా 
వ్రాశాడు. రాజవాహనుడు దశకుమారులలో ఒకడైన మిత్రగుప్పుని చూసి అడిగాడు: 


నీ వర్తనంబు జెప్పుము - నావుడు నత డెంతయున్‌ వినయమున ప్రణతుం 
డై వచన రచన యొప్పు మ-హీవరునకు విన్నవించె నిట్లని ప్రీతిన్‌. 
(దశకుమార. 10-3) 


దశకుమారులలో మిగతావాళ్ళ కథలన్నీ ఒక లాంటివి. ఈ మిత్రగుప్తుడి కథ 
ఇంకొక లాంటిది. మిగతావాళ్ళు వాళ్ళ వాళ్ళ కథలను, ఆ కథలలో తటస్థపడ్డ ఇతర 
పాత్రల కథలను చెప్పుకొంటూ పోయారుగాని మిత్రగుప్తుడు మాత్రం తన కథలో ఒక 
పాత్రకు పిట్టకథలు, నీతికథలు చెప్పవలసి వచ్చింది. ఈ కథలు రమారమి యక్ష ప్రశ్నల 
వంటి సమస్యలకు సమాధానాలు. ఇలాంటి కథలతో కూడుకొన్న కథ కాబట్టి 
“వచన రచన యొప్ప' మిత్రగుప్పుడు కథనం చేశాడని కేతన చెప్పడం జరిగింది కాబోలు. 


434 సమగ్రాంధ్ర సాహిత్యం 


తిక్కనగారు వచనము అని దేనిని పేర్కొన్నారో దానినే ఆ కాలంలో గద్య అని 
పిలిచేవారు కాదేమో అనే అనుమానానికి ఆస్కారంగా తిక్కనగారు ఉత్తర 
రామాయణంలో 'వచనం' వ్రాయలేదుగాని ప్రతి ఆశ్వాసం చివర 'గద్యము' 
వ్రాసుకొన్నారు. ఒక్క పాల్కురికి సోమనాథుడే తన ద్విపద కావ్యాలలో “వచనం' గాని, 
“గద్యం' గాని చొరబడకుండ గద్యలో చెప్పే సంగతులను గూడ ద్వొపదలోనే చెప్పాడు. 


ఇది యసంఖ్యాత మహీశ్వర దివ్య-పదపద్మ సౌరభ భమరాయమాణ 
జంగమలింగ ప్రసాదోపభోగ- సంగత సుఖ శరధినిమగ్న 

సుకృతాత్మ పాలకురికి సోమనాథ- సుకవి ప్రణీతమై శోభిల్లి తనరి 
చరిలింగ ఘనకరస్థలి విశ్వనాథ- వరకృపాంచిత కవిత్వ స్ఫూర్తి జేర్చి 

చను బసవపురాణమను కథయందు-వనుపమంబుగ బ్రథమాశ్వాసమయ్యె. 


అని బసవపురాణంలో వ్రాశాడు. ఇలాగే అశ్వాసం చివరా ద్విపదలే చెప్పాడు. 
పండితారాధ్య చరిత్రలో కూడ ఇలాగే వ్రాశాడు. ''ఆరూఢ్యగద్యపద్యాది ప్రబంధపూరిత 
సమాసభూయిష్టరచన సర్వసామాన్యం'' కాదు. గద్యపద్యోదాత్త కృతులు, ద్విపదలూ 
సమమే అని భావించేవాడు కనుక గద్యలో చెప్పవలసింది ద్విపదలో చెప్పాడు. 


తిక్కనగారు నిర్వచన కావ్యంలో చివర గద్యాలు వ్రాయడంవల్ల కొంత అనుమానం 
ఉన్నా ఆ కాలంలో చంపూకావ్యాలలో ఉండే వచనమూ, గద్యమూ ఒకటేనని కేతన 
మాటలవల్లే మళ్ళీ తెలుస్తున్నది. “' గద్యమ్మున దండి చెప్పిన కథాక్రమ మొప్ప దెనుంగుభాష 
గద్యమ్మును బద్యముం బెరయ... చెప్ప బూనితిన్‌'' (దశ 1-25) అన్నాడు. 


ఆశ్వాసాల చివర ఉండే గద్య సంప్రదాయం వేరు, ఆశ్వాసాల లోపల ఉండే గద్య 
సంప్రదాయం వేరు అని నిడుదవోలు వెంకటరావుగారు వివరించారు." ఆశ్వాసాంత 
గద్యలు బిరుదు గద్యలు అని వారు అర్థం చెప్పారు. అయితీ లక్షణకారుల నిర్వచనం 
ప్రకారం బిరుదు గద్యలు సంబోధనాంతముగా ఉండాలి. ఆశ్వాసాంత గద్యములు అలా 
ఉండవు; ప్రథమ పురుషలో ఉంటాయి. అయినా అవి బిరుదు గద్యలే అని 
వెంతటరావుగారి అఫి ప్రాయం. 


క్రీ.శ. 1435 ప్రాంతాల కవితా రచన చేసిన అనంతామాత్యుడు తన 
ఛందోదర్పణంలో గద్య లక్షణాన్ని చెప్పి దానికి ఒక లక్ష్యాన్ని రచించాడు. చూడండి ఆ 
లక్షణ లక్ష్యాలు: 

కనుగొన బాధరహితమై- పనుపడి హరిగద్దెవోలె బహుముఖరచనం 

బున మెరయు గద్య మది దా-దెనుగుకృతుల వచనమనగ దీపించు గడున్‌. 


1. ఆంధ వచన వాజ్మయం, పుట 8. 


కృష్ణమాచార్యులు 435 


స్వస్తి సమస్త భువన రక్షాదక్ష శ్రీపుండరీకాక్ష భుజగపతీ సింహాసనా 
రూఢ _సురనికరమకుటతటఘటిత డసురుచిరమణి గణప్రభావిభాసిత 
పాదపీఠ! వేద నినదానుకారి గౌరవ లలిత నూపురాలంకృత చరణ 
సరసిజయుగళ నవ్య పదాంగుష్ణ నఖమయూఖరేఖాయిత సురత్రవాహ 
పీతాంబరదర నూత్న మేఖలా కలిత కటితట ప్రదేశ చతురానన జనక 
నాళీకశోభితనాభి సరోవర, యఖండ బ్రహ్మాండ కలాపగోపన నిపుణోదర, 
క్షీరసాగర తనయామనోజ్ఞ గేహీకృత విపుల వక్షస్థల కనత్కనక కటక 
కేయూర ప్రముఖ భూషణ భూషిత చతుర్భుజ, శంఖపంకజ సుదర్శన 
గదాధర కిరీట కుండలాభిరామ యనవరత ప్రసన్నవదన కౌండిన్య వరద 
శ్రీ యనంత పద్మనాభ నమస్తే నమస్తే నమః అని గద్య పఠనం బొనర్చు 
నుత్తములకు నుత్తమాయురారోగ్యరీబు లొదవునని విశద వచనంబుల 
విద్వజ్జ్ఞనంబు లభినుతింతురు. (అనంతుని ఛందం. 2-2,3) 


ఈ గద్యం శాసనాలలోలాగ 'స్నస్తితో మొదలై దండకంలోలాగ “నమస్తే నమస్తే 
నమః అని అంతం కావడం గమనించదగ్గది. ఆశ్వాసం చివర అనంతుడు దండక లక్షణం ఆ 
ఛందంలోనే చెప్తూ 'నమస్తే నమస్తే నమః అని ముగించలేదు. ఆతి ప్రాచీనమైన 'కవిజనా 
శ్రయం' లోని దండకం సంబోధనలలోనే అంతమవుతుంది. కావ్యాలంకార చూడామణి 
(క్రీ.శ.1402-1407)లో విన్నకోట పెద్దనకూడ 'విశ్చేశ్చరా! విశ్చవిశ్చంభరాధీశ్వరా!'' అని 
సంబోధనంతోనే దండకాన్ని ముగించాడు. క్రీ.శ. 1550 ప్రాంతాలనున్న చిత్రకవి పెద్దన తన 
లక్షణసారసంగ్రహంలో కూడ దండకాన్ని సంబోధనతోనే అంతం చేశాడు. అయితే 
తెలుగు కావ్యాలలోని మొట్టమొదట దండకం వ్రాసిన నన్నయగారు మాత్రం దండకాన్ని 
“శ్రీతో మొదలుపెట్టి “నమస్తే నమస్తే నమః” అని ముగించారు (అరణ్య. 1-324). ఈ 
లక్ష్యమే తరువాతి కవులకు మార్గదర్శకమయిందిగాని లక్షణకారులు ఇచ్చిన లక్ష్యాలు 
కాలేదు. 


అనంతమాత్యుడు పేర్కొన్న గద్యంలాంటిది మధుర కవితలలో చేరుతుందని 
వార్తాకవి రాఘవయ్య అనే లాక్షణీకుడు తన “లక్షణదీపిక' లో చెప్పిన దానినిబట్టి 
తెలుస్తున్నది. ఇతడు క్రీ.శ. 1600 ప్రాంతంవాడు. ఈ [గంథం అముదితం. 'ఆశుమధుర 
చిత్రవిస్తార కవిత్వంబు'లనే నాలుగు విధాల కవితలకు నిర్వచనం చేసి ఏయే శాఖలలో 
ఎన్నెన్ని రమ్మలున్నాయో వివరించాడు. 


మధుర కవిత్వంలో; 
నాటకాలంకారములు, కళికోత్కళికలు, విభక్త్యధిదేవ తోదాహరణ 
ములు, సప్తతాళ నటనలు, వట్టొట్లు, గీతప్రబంధములు, చతుర్భద్రిక 
అష్టభద్రికలు, బిరుదావళి. నామావళి, భోగావళి, రంగఘోషు జయఘోష, 
చతురుత్తర సంఘటనలు, యక్షగానంబున వెలయు పదములు, దరువులు, 


$36 సమగ్రాంధ్ర సాహిత్యం 


లీలలు, ధవళములు, మంగళహారతులు, శోభనములు, ఉయ్యల జోలలు, 
జక్కుల రేకుపదములు, చందమామ సుద్దులు, అష్టకములు, ఏకపద, 
ద్విపద, త్రిపద, చతుష్పద, షట్పదాష్టపదులు ఇవి యాదిగా నన్నియు 
లయవప్రమాణంబులనొప్ప మృదుమధుర వచన రచనల బ్రసిద్ధంటైన యవి 
మధుర కవిత్వ్పంబులు. 


అని వార్తాకవి రాఘవయ్య చెప్పాడు.* 


మృదుమధుర వచన రచనలు నన్నయగారి కాలంనుంచే ఉండేవని 
ఇందాకా తెలుసుకున్నాం. నన్నెచోడుని కాలంలో “విస్తర, మార్గ, దేశి, 
వస్తు” కవితలు ఉండేవని అతడు పూర్వ కవిస్తుతిలో వాడిన విశేషణాలవల్ల 
మనం ఈ (గంథం ప్రారంభంలో చూశాం. నన్నెచోడుడు చెప్పిన “దేలి? 
శాఖలో వచన రచనలుండే మధుర కవితలు చేరవచ్చు. 


వార్తాకవి రాఘవయ్య చెప్పిన మధుర కవితాఖిదాలలోని 'చతుర్చద్రిక అనేది ఈ 
యుగంలోకూడ ఉండేదని జక్కన వ్రాసిన విక్ర్రమార్కచరిత్ర వల్ల తెలుస్తుంది. జక్కన 
తాత '“చక్రచతుర్భద్ర చతురుత్తరాధిక క్షుద్ర కావ్యములు పెక్కు రచింప...'' సమర్ధుడు. 
ఇతడు రెండవ తిక్కరాజు కాలంలో, అంటే క్రీ.శ 1285 ప్రాంతాలలోనూ, ఆ తరువాత 
యుగంలోనూ ఉండేవాడు. తన తాత క్షుద్ర కావ్యములు వ్రాసీవాడని చెప్పిన జక్కన ఈ 
శతాబ్దం చివరిరోజులలో గ్రంథరచన చేసినవాడే. 


మధుర కవితలను సంస్కృత లక్షణకర్తలు క్షుద్రకావ్యాలుగా పేర్కొన్నారు. గామ 
దేవతలను క్షుద్రదేవతలన్నారు. చిల్లర దేవుళ్ళూ, దేశి కవితలూ వాళ్ళ దృష్టిలో క్షుద్రాలే 


మరి! అయినా రావిపాటి తిప్పన్న లాంటి ఉత్తమ సంస్కృత కవులుకూడ దేశి మర్యాదలు 
పాటించి “క్షుద్ర కవితలు చెప్పినందువల్లనేమో విద్యానాథుడు తన ప్రతాపరుద్రీయంలో 


క్షుద్రకావ్యాలకు కూడ లక్షణం చెప్పాడు. 


లౌకిక సంస్కృతంలో గద్యానికి ప్రాధాన్యం వుంది. సంస్కృతంలో గద్య ఒక 
ఛందో భేదం. వామనుడు గద్య రచన మూడు రకాలని చెప్పాడు. వాటిని వృత్త గ్రంధి, 
చూర్ణము, ఉత్కలిక అని పేర్కొన్నారు. 


వృత్తగ్రంథి - వచనంతో ప్రారంభమైన పద్యమని తోపింపజేసే రచన. 

చూర్ణము - పొడుగాటి సమాసాలతో యమకాలూ, గిమకాలూ ఉన్న గద్య రచన. 
ఉత్కళిక - సమాస భూయిష్టమైనా సాఖిప్రాయంగా సాగే గద్య రచన. తెలుగులో 
ఉత్కళికలు రగడ భేదాలతో రచిస్తారు. 


2. “ఉదాహరణ వాబ్మయం' పుట 10లో నిడుదవోలు వెంకటరావుగారు ఉదాహరించారు. 


వామనుడు చెప్పిన వృత్తగ్రంధి చూర్ణము, ఉత్కళిక మధుర కవితలతోనే చేరుతాయి. 
ఇవి దేశి సంప్రదాయంలో లీనమైపోయాయి. ఇప్పటికీ జానపదులు జాను తెనుగులో 
కొన్ని రకాల గద్యలను వాడుకొంటూ వుంటారు. ఇది సజీవంగా వున్న సంప్రదాయం. 


ఆచార్య తూమాటి దొణప్పగారు తమ “జానపద కళా సంపద'' అనే గ్రంథంలో 
మెరవణీ గద్యం విపులంగా రాశారు. తలంబాలయిన తర్వాత కొత్త దంపతులను మెరవణీ 
బండిమీద రాత్రిపూట ఊరేగిస్తారు. అప్పుడు వాద్యగాళ్ళ నాయకుడు ఇరువంక పెళ్ళి 
చుట్టాలపై చదివే గద్యను '“మెరివిణిగెద్ది'' అంటారు. మేళాన్ని ఆపి ఈ గద్యలను 
చదువుతారు. గద్భ సాగుతున్నప్పుడు ఊతగా డోలుకాడు డోలువాయిస్తూ, పలుకులు 
పలుకుతూ హంగుచేస్తాడు. 


పరిశీలించి చూస్తే గొల్లసుద్దులూ, ఒగ్గుకతా మొదలయినవి ఇటువంటి గద్యలే. 
ఇప్పటికీ జానపదులను సంతోష పెడుతున్న సజీవ కళారూపాలే. 


దేఫి సాహిత్యంలో కాటమరాజు కథ చాలా ప్రాచుర్యంగల వీరగాథల సంహిత. 
వీటిలో ఒకటి మంజరీ ద్విపదకు సన్నిహితమైన రూపంలో రాస్తూ గంగుల పిన యెల్లయ్య 
అనే దేఫికవి ఇలా స్పష్టం చేశాడు. 


వినయంగా గంగుల యెల్లయ్య కూర్మి 
తనయుడు సర్వనకును సహోదరుడు 
పినయెల్లయనువాడు ప్రియము దీపింప 
వలనొప్పు శ్రీనాథు వచన పద్ధతిని 
సలిపెను యదుశాస్త్ర చరితమంతయును. 


కాటమరాజు కథ గాన యోగ్యమైన వీరగాథ. దీనిని సుద్దుల గొల్లలు పాడుతారు. 
అయ్యలరాజు నారాయణ తన హంసవింశతిలో ఈ సుద్దుల గొల్లలను వర్ణించాడు. 


కొమ్ములు వీరణాలు జిగిగుల్కెడు వ్రాతల కృష్ణలీలరిన్‌ 
గ్రమ్ముగుడార్లు వీరుడగు కాటమరాజు కథానులాపముల్‌ 
బమ్మిన పుస్తకాలు ముఖపట్టిడి కట్టుదు మాలలున్‌ నెరా 
సామ్ములు నామముల్‌ వెలయ సుద్దుల గొల్లలు వేచ్చిరెంతయున్‌. 


కథ చెప్తున్నప్పుడు సుద్దుల గొల్లల కొమ్ములు ఊదుతారు. వీరణాలు వాయిస్తారు. 
కొందరు శంఖాలను కూడా ఊదుతారని చరిత్రకారులు చెప్తున్నారు. కాటమరాజు కథను 
ఈ వాద్యాలతో ఆలపించేవారని అయ్యలరాజు నారాయణ చెప్తున్నా గంగుల పిన 
యెల్లయ్య శ్రీనాథుని వచన పద్ధతిలో ఈ రచనను చేసినట్టు ఎందుకు చెప్పుకున్నాడో? 


438 సమగ్రాంధ్ర సాహిత్యం 


శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్రను ద్విపదగా రచించాడు. కాటమరాజు కథలాగే 
దానినికూడా అంతకు ముందుగానే కొమ్ములతో, వీరణాలతో, శంఖాలతో ఆలపించే 
వారనీ, ఆ బాణినే తాను తీసుకున్నానని గంగుల పిన యెల్లయ్య తెలియచేస్తున్నట్టుంది. 
శ్రీనాథుని కాలం నుంచి మన వచన రచనలను పాడేవారని ఇందువల్ల మనం నికరంగా 
తేల్బుకోవచ్చు. ఇది దేశి సాహిత్య లక్షణం. 


దాఖలాల కోసం “శ్రీనాథుని కాలంనుంచీ' అని చెప్పుకొంటున్నాంగాని 
ద్విపదలన్నీ గానం చేసేవారని భావించవచ్చు. ద్వొపద సాహిత్యాన్ని తెలుగులో నిలిపిన 
పాల్కురికి సోమనాథుడే తన బసవ పురాణాన్ని యాత్రికులు శివరాత్రినాడు శ్రీశైలానికి 
వెళుతూ పాడుకొనేవారని చెప్పాడు. ఇప్పటికీ బసవ పురాణాన్ని జంగములు, 
లింగబలిజెలు మొదలైనవారు శుభాశుభ సమయాలలో పారాయణ చేస్తూ ఉంటారు. 


వీర శివం ఆదినుంచీ వచన రచనల గానాన్ని మతప్రచార సాధనంగా వాడుకొంది. 
వీరైవాన్ని ప్రారంభించిన బసవేశ్వరుడు '“లాలితంబుగ నాల్నులక్షలమీద నోలి నర్వది 
నాల్లువేల గీతములు” రచించాడట. వాటిని వచనాలంటారు. బసవన్న సంగీత కళలో 
గొప్ప ప్రజ్ఞావంతుడని సోమనాథుడు చెప్పాడు. 

విరచిత శుద్ధ సాళవ నవీన మృదుస్వర మంద్ర మధ్యతా 

ర రుచిర దేశిమార్గ మధురస్వర గీత సుభాతరంగిణీ 

తరల త రంగజాల నముదంచిత కేళి విలోల సంగమే 

శ్వర శరణయ్య వీకు బసవా! బసవా! బసవావృషాధిపా 


అని సోమనాథుడు పౌగడాడు. అల్లమ ప్రభువు గాంధర్వ పండితోత్తముడని చెప్పాడు. 
కన్నడ భాషలోని వీర్ణావుల అనుభవ సాహిత్యం ఎక్కువగా గానయోగ్యమైన వచన 
రచనలే. వీటి ప్రభావం పండితయ్యగారి కాలం నుంచీ తెలుగువారిమీద పడింది. జైనులను 
చూసి శైవులూ, వీళ్ళను చూసి వైష్టవులూ ప్రచార సాధనాలయిన దేశి రచనలను ప్రజలలో 
ప్రోత్సహించారు. 


మొత్తం మీద కాకతీయ యుగంలోనూ, అంతకుముందు యుగంలోనూ మధుర 
కవితలు ప్రచారంలో ఉండేవి. ఆ శాఖలోనే కృష్ణమాచార్యులు రాణించాడు. 
ఆద్యుడైనాడు. ఇతని గురించి ప్రతాప చరిత్రలో ఇలా వుంది: 


మరియు నొక్కనాడు సంతూరను గ్రామంబున కృష్ణమాచార్యుల 
తమ్ముండు అనంతాచార్యులు రజకస్త్రీ తోడం గూడంగా ఆ రజకుండు ఆ 
యిద్దరి పొడిచితీ మృతం బయిరి, అప్పురి విప్రులు యిది (?) శూద్ర పీనుగతో 
గూడ సమసిరిగనుక యా విప్రులు మోయకుండిరి. అది విని కృష్ణమా 

- చార్యులు తమ మదిని విచారించి వాసుదేవమూర్తిని కీర్తించిన, ఆ శవంబు 
తనంత తానే కాష్టంబునకు నడచుటయు, యిది విని సకల జనంబులు 
విప్రులు యేతెంచి కృష్ణమాచార్యుల పాదంబులకు ప్రణమిల్లి యా 


యపరాధంబులు క్షమియింపు మనుటయు యా వార్త ప్రతాపరుదుండు 
చారులచే నెరింగి కృష్ణమాచార్యుల రావించి పూజించి యేకశిలానగరి 
నాలుగవ భాగంబున యేబది గ్రామంబుల కధికారంబు, యొక్క యూరు 
అ(గహారంబుగా యనుపుటయు కృష్ణమాచార్యులు సంతూరున ప్రవేశించి 
కల్లతనంబు పుట్టుటంజేసి కల్లూరను గ్రామంబు గట్టి కోట పెట్టుటయు 
మూడు వర్షంబులు అధికారంబు చేసిన గ్రాయంబుల కల్గు పదార్థంబు 
వెచ్చించి తామ పత్రికలు వేయించి యా పత్రికలమీద తాను రచించిన 
చాతుర్లక్ష గ్రంథంబు లిఖియించి అది శకటంబుపై పన్నుకొని శ్రీరంగంబునకు 
కొనిపోవ నుద్యోగించిన కొందరు ధూర్తులు కూడి యా రాజ 
సముఖంబునకు బోయి “కృష్ణమాదార్యులకు మీరు అధికారం విచ్చిన 
గామంబు(ల) ఆ పదార్థంబు వెచ్చించి తామ పత్రికలు సేయించి 
శ్రీరంగంబునకుం గొనిపోవుచున్నాడు' అని యెరింగించిన ప్రతాప 
రుద్రుండు 'అతండు మహాత్ముండు, అతనికి యేది యిష్టంబొ నాకు అదియే 
యిష్టం'బని యూరకుండుటయు ఆ వార్త యిష్టజనులచే కృష్ణమాచార్యులు 
విని వూరకపోయిన మూర్ధత్వం బని రాజసముఖంబునకు యేతెంచి 
యాఖభైగ్రామంబుల పదార్థంబున పరుషత్రియంబునకు లెక్కలు వినిపించె. 
అప్పుడు మూడు లక్షల వరహాలు ఆయమనిన, కృష్ణమాచార్యులు తన 
మనంబున వాసుదేవు నారాధించి వొక వచనంబు రచించిన (మెచ్చి) యేక 
కిలానగరంబున కనక వృష్టి గురియుటయు యిదిగని ప్రతాప రుద్రుండును ఆ 
పరిజనంబులును కృష్ణమాచార్యుల బూజించిన వారిచే వీడ్కొని కృష్ణమా 
చార్యులు శ్రీరంగంబున కరుగుటయు...కి 


ప్రతాప చరిత్రలోని ఈ వైనంవల్ల ప్రతాపరుద్రుని కాలంలో కృష్ణమాచార్యులనే కవి 
ఉండేవాడనీ, అతడు తాయ పత్రికలు వేయించి వాటి మీద తాను రచించినవి 
వాయించాడనీ, అతడు ఆపదలో వాసుదేవుని పూజించి ఒక 'వచనంబు' రచించాడనీ 
నికరంగా తెలుస్తున్నది. 


నంబూరి కేశవాచారి రచించిన ఆచార్య సూక్తి ముక్తావళి అనే [గంథం వల్ల 
కృష్ణమాచార్యుడు రామానుజాచార్యులవారి కాలం వాడని తెలుస్తుంది. 


ఏసూరి రజపని యింట మృతానుజ నడపించె బితృకాననంబు దనుక 
నా బ్రహ్మరుద్రులక్రెన గన్చడనట్టి నృహరి నాడించెను నిత్య మెవ్వ 
డెవని శాపమున సర్వేశుని గుడియైన నేడహములు కాలె నేకరీతి 
నట్టి కృష్ణార్యునికైన లక్ష్మణముని నాశ్రయింపక ముక్తి యమరదయ్యె. 
(ఆచార్య. ౩ ఉల్లాసం, 70) 


3. సిద్దేశ్వర చరిత్ర (కాకతీయ రాజుల చరిత్ర - ప్రతాప చరిత్ర) సంపాదకుడు ఖండవల్లి లక్ష్మీరంజనం, 
పుటలు 159-60. 


440 సమగాంధ్ర సాహీత్యం 


ఈ ఆశ్రయించడం మనసా కాదు. ప్రత్యక్షంగానే ఉడయవర్లను కలుసుకొనడం, 
మాట్లాడుకొనడం మొదలైనవి జరిగాయట. రామానుజులు క్రీ.శ. 1019 నుండీ 1139 దాకా 
120 సంవత్సరాలు పరిపూర్ణాయువుతో జీవించారు. కృష్ణమాచార్యుడు ప్రతాప రుద్రుని 
కాలం వాడేగాని అంతకు పూర్వుడని చెప్పలేం. రామానుజుల ప్రభావాన్ని మరింత 
ఇనుమడింప చేయడానికి ఆంధ్రదేశంలో గొప్ప గాయకుడనీ, మహాభక్తుడనీ పేరుపొందిన 
కృష్ణమాచార్యుల అహంకారాన్ని రామానుజులు పోగొట్టారనే కథను తరువాత 
ప్రచారకులు కల్పించారని మిత్రులు తిమ్మావబ్ధల కోదండ రామయ్యగారు వ్రాశారు 
ఆచార్య సూక్తి ముక్తావళివల్ల కృష్ణమాచార్యుని గురించిన సాహిత్య విషయాలు తప్పు 
చారిత్రక విషయాలు తెలుసుకోలేం. 


కలకాల మొకరీతి గల గీతములు బాడి 
తవితయు చెప్పి నీకడనె యుండి 
నీనృత్యకేళికి నిత్యసాహ్యము జేసి 
నిన్ను కన్నుల మోలనే భజించి 
నిఖిల లోకములలో నే. దొడ్డ భక్తుడ 
నని పిరువడీ యొప్పు డాత్మ నిన్ను 
గడపముంగిటీ కల్పకంబని తలతు నా 
ముంగొంగు బసిడని మురియుచుందు (ఆచార్య. ౩వ ఉల్లాసం, 55) 


అని కృష్ణమాచార్యుడు నరహరితో చెప్పుకొన్నాడట. అతడు ఒక చేతో తాళం, 
ఇంకోచేత్తో వీణ పట్టుకొని సంకీర్ణనలతో దేవుడిపై గానం చేసేవాడు. ఈ కీర్ణనలనే రాగి 
రేకులపై చెక్కించాడు కాబోలు. 


ఇతనిలాగే తమ రచనలను తామపత్రికలపైన వ్రాయించిన తాళ్ళపాక కవులు 
ఇతనిని తమ రచనలలో పేర్కొన్నారు. తాళ్ళపాక అన్నమాచార్యులవారి మనుమడు చిన 
తిరుమలయ్య సంకీర్తన లక్షణం వ్రాస్తూ ఇందులో ఇలా చెప్పాడు: 


ధర కృష్ణాచార్యాదిక - పరికల్పిత పదము తాళబంధచ్చందో 
విరహితమై చూర్చాఖ్యం - బరగున నిర్వుక్తనామ భాసితమగుచు౯,$ (54) 


ఈ పద్యాన్నే ఉదాహరిస్తూ ఈ సంకీర్తన లక్షణాన్ని తాళ్ళపాక అన్నమయ్యే రచించాడని 
నిడుదవోలు వెంకటరావుగారు సర్వత్రా చెప్పారు.” ఇది మనుమడు చెప్పిన పద్యం. తాత 
సంస్కృతంలో చెప్పాడు. దానికి తండ్రి వ్యాఖ్యానం చేశాడు. మనుమడు లక్షణం 
చెప్పాడు. ఈ విషయాలు సంకీర్తన లక్షణాన్ని అచ్చువేసిన తాళ్ళపాకవారి “లఘుకృతుల' 
లోనే ఉన్నాయి. 

4. తెలుగు భాషా సమితివారి విజ్ఞాన సర్వస్వం 7వ సంపుటి : 'దర్శనములు' - పుట 30. 

5. - “కృష్ణమాచార్య వచనములు' - * భారతి, నందన - వైశాఖం. (మే, 1952) 

6. “726 Minor Works of Tallapaka Poets” - Published by Tirupati Devasthanams. 

7. భారతి, సెప్టెంబరు 1945 - “వచన వాజ్మయ ప్రథమాదార్భుడు' వ్యాసంలో. 


కృష్ణమాచార్యులు 441 


తాళ్ళపాక చిన్నన్న చెప్పిన పై పద్యంవల్ల కృష్ణమాచార్యులవారు చూర్చికలు 
వ్రాశారని తెలుస్తున్నది. చూర్ణిక వచనరచనా భేదాలలో ఒకటి. క్రీ.శ. 1550కి పూర్వమున్న 
“లక్షణ శిరోమణి' మతం ప్రకారం అయిదు విధాలు: 1. గద్య, 2. విరుదుగద్య, ౩. చూర్దిక, 
4. వచనము, 5. విన్నపము అని నిడుదవోలు వెంకటరావుగారు విశదపరిచారు. కృష్ణమా 
చార్యుడు చూర్చికలేకాక వచనాలు, విన్నపాలు కూడా వ్రాకాడు. 


ప్రతాప చరిత్రలో కృష్ణమాచార్యుడు 'సంతూరు' అనే గ్రామంలోని వాడని చెప్పినా 
అతడు విశాఖపట్టణం దగ్గర ఉన్న సింహాచలంలో ఉండేవాడని అతడు వ్రాసిన సింహగిరి 
వేచనాలవల్ల. తెలుస్తున్నది. ఇతని సింహగిరి విశాఖపట్టణం జిల్లాలోనిదే అని ఈ క్రింది 


పద్యం చెప్తుంది. 
“కృష్ణమాచార్యు సంకీర్షనంబుల జిక్క సింహాద్రి యప్పనిచేత కాదు. 


ఈ పద్య పాదం 'వెంకటాచల విహార శతకం'లోనిదని తిమ్మావజ్ఞల వారు 
ఉదాహరించారు. విశాఖపట్టణం దగ్గరి సింహాచలంలోని దేవుడికే అప్పన్న అనే పేరు 
ఉంది. 


సింహాచలం కళింగ దేశాంతర్చాగం! బహుశ క్రీ. శ 9వ శతాబ్దంలో ఇక్కడ ఆలయ 
నిర్మాణం జరిగి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు.క “కళింగదేశాన్ని ఏలిన 
చాళుక్య చోళ వంకీయుడైన కులోత్తుంగ చోళుడు ( క్రీ.శ. 1076-1118) తమిళ సంస్కృతిని 
ప్రవేశపెట్లాడని శాసనాధారాలు ఉన్నాయి. విశాఖపట్టణానికి కులోత్తుంగ చోళపుర 
మన్నది మరుగునపడ్డ పేరు. క్రీ.శ. 11వ శతాబ్దం నుండి సింహాచలం వైష్ణవ క్షేత్రంగా 
ప్రాచుర్యం పొందింది. ఆలయానికి అనుబంధంగా ఎన్నో మఠాలు వెలిసి ఉంటాయి. 
అటువంటి ఒక మఠంలో కృష్ణమాచార్యుడు పెరిగాడు. 


పెరిగింది సింహగిరి మఠంలోనైనా కృష్ణమాచార్యుడు పుట్టింది సంతూరు అనే 
గామంలోనే. ఇది ఎక్కడుందో గుర్తించాలంటే అది సులభసాధ్యం కాదు. అయితే ఇది 
విశాఖమండలంలో ఉన్న (గామమే అని భావించడం సమంజసం, 


1. సింహాచలానికి చేరువలోనే విశాఖ తాలూకాలో ఒక సంతపాలెం ఉంది. 
2. విశాఖ జిల్లాలోనే వీరవల్లి తాలూకాలో ఒక సంతపాలెం ఉంది. 3. శృంగవరపుకోట 
తాలూకాలో సంతపాలెం అని ఒక గ్రామం, సంతపీట అనే మరొక గ్రామం 
కనబడుతున్నాయి. 4. పాలకొండ తాలూకాలో సంతకవిటి అనే గామం ఉంది. 
5. చీపురుపల్లి తాలూకాలో సంతపురిటి అనే ఊరు కనబడుతూంది. 


విశాఖ జిల్లాలోని ఈ గ్రామాలు చాలా మటుకు జమీందారీ గ్రామాలే. 
కృష్ణమాచార్యులు వీటిలో ఏదో ఒక ఊళ్ళో జన్మించాడని చెప్పుకోవచ్చు. అయితే డాక్టరు 


సరసం - తెలుగు సంపుటి - 2. పుట. 778. 
8. విజ్ఞాన సర్వస్వం లుగు సంపు వు 


442 సమగ్రాంధ్ర సాహీత్యం 


ఎం. కులశేఖరరావుగారు ఇది తెలంగాణాలో ఉండవచ్చునని భావిస్తున్నారు. సంతూరు 
అనే పేరుకు శాబ్దీకంగా సమీపంగా ఉన్న 'సంతవూరు' అనే గ్రామం మహబూబునగరము 
జిల్లాలో ఉందవీ, అది ప్రాచీనమైనదనీ, 'సంతవూరు' అనే ఇంటిపేరుగల వైష్ణవులు 
మహబూబునగరం జిల్లాలో ఇప్పటికీ ఉన్నారని కులశేఖరరావుగారు చెప్తున్నారు.” "డాక్టర్‌ 
వేటూరి ఆనందమూర్తిగారు కృష్ణమాచార్యుల జన్మస్థలం ఇదే కావచ్చుననే ఈ వాదాన్ని 
ఆమోదిస్తున్నట్టున్నారు."* ప్రస్తుతం లభిస్తున్న ఆకరాలవల్ల ఈ ఊరు ఇదే అని నిక్కచ్చిగా 
తీల్చలేం. ఏ వూళ్ళో పుట్టినా కృష్ణమాచార్యులు సింహాచలం చేరుకొన్నాడు. అక్కడే 
ప్రసిద్ధుడయ్యాడు. 

'సింహగిరి వచనాలు', “విష్ణునామ సంకీర్షన ఫలము' అనే పేరుతో తంజావూరు 
సరస్వతీ మహల్‌ పుస్తకశాలలో ఉన్నాయి. సింహగిరి వచనాలో మచ్చుకు ఒకటి: 


దేవా! 
పదికోట్ల యజ్ఞాది క్రతువులు నడపంగానేమి, 
తొమ్మిదికోట్ల తులాఖారంబులు తూగంగానేమి, 
యెనిమిదికోట్ల సువర్ణ దానంబులు సేయంగానేమి, 
యేడుకోట్ల గోదానంబులు సేయంగానేమి, 
ఆరుకోట్ల భూ దానంబులు సేయంగానేమి, 
అయిదుకోట్ల కన్యాదానంబులు సేయంగానేమి, 
నాలుగుకోట్ల వస్త్రదానంబులు సీయంగానేమి, 
మూడుకోట్ల సత్యాది వ్రతంబులు సేయంగానేమి, 
రెండుకోట్ల అన్నదానంబులు సేయంగానేమి, 
కోటి స్నానంబులు సేయంగానేమి? 


దేవా! 
మీ నామోచ్చారణంబు సేయక పదికోట్ల యజ్ఞాది క్రతువులు నడిపిన 
దేవేంద్రుడు నిలువల్లా యోనులయ్యెను. 


మీ నామోచ్చారణంబు సేయక తొమ్మిదికోట్ల తులాభారంబులు తూగిన 
ధుర్యోధనుండు యమపురికేగెను. 


దేవా! 
మీ నామోచ్చారణము సేయక ఎనిమిదికోట్ల సువర్జదానంబులు సేసిన కర్ణుండు 
పసిడికొండమీది యన్నంబుల కపేక్షించెను. 
9. సింహగిరి వచనాలు - పుట. ౫ 
10. తొలిసంకీర్తన కవులు - పుట. 16 


మీ నామోచ్చారణంబు సేయక యేడుకోట్ల గోదానంబులు సేసిన కార్తవీర్యుండు 


గోహత్య బ్రహ్మహత్య పాతకంబుల బొందెను. 


దేవా! 


మీ నామోచ్చారణంబు సేయక యారుకోట్ల భూదానంబులు సేసిన బలి విష్ణు 


పాదంబున పాతాళంబున కేగెను. 


దేవా! 


దేవా! 


దేవా! 


దేవా! 


దేవా! 


దేవా! 


మీ నామోచ్చారణంబు సేయక అయిదుకోట్ల కన్యాదానంబులు సేసిన 
(ధువుండు కాళి క్షీతంబున బం డ్రెండ్డువేల యేండ్లు భిక్షంబత్తను. 


స్స నామోచ్చారణంబు సెయక నాలుగుకోట్ల వస్తదానంబులు సీసీన 
మార్కండేయుడు మతిహీనుండయ్యెను. 


మీ నామోచ్చారణంబు సేయక మూడుకోట్ల సత్యాదివ్రతంబులు నడిపించిన 
హరిశ్చంద్రుడు కులహీనుని యింట గాడుకాచెను. 


మీ నామోచ్చారణంబు సేయక రెండుకోట్ల యన్నదానంబులు సేసిన. ధర్మజుండు 
యమపురి తొంగి చూచెను. 


మీ నామోచ్చారణంబు సేయక కోటి స్నానంబులు సీసిన కుమారస్వామి కోరిక 
సిద్ధించదాయెను. 


మీ నామోచ్చారణంబు సేసిన ప్రహాద, నారద, పుండరీక, వ్యాస, శుక, శౌనక, 
భీష్మ, దాల్బ్య, రుక్మాంగద, అర్జున, బలి, విఫీషణ, భృగు, గాంగేయ, అక్రూర, 
విదురాదులగు పరమ భాగవతోత్తములు నారాయణ స్మరణవలన గృతార్గులైరి. 
గావున యతి రామానుజముని పరందాతారు అనాథపతియైన సింహగిరి నరహరి 
నమోనమో దయానిధీ. 


సింహగిరి వచనాలనేకాక కృష్ణమాచార్యుడు శఠకోపవిన్నపాలు కూడ రచించాడు. 


ఇవి ద్రావిడ వేదానికి అనువాదం. ఈ సంగతిని చెప్తూ తాళ్ళపాక చిన్నన్న తన 
'పరమయోగివిలాసం'లో 


444 సమగ్రాంధ్ర సాహిత్యం 


శఠమతరాద్దాంత సంహారియైన - శఠకోపముని బోలు శరకోపమౌని 
వేదంబు తెనుగు గావించి, సంసార - ఖేదంబుమాన్నిన కృష్ణమాచార్యు. 11 
(పరమ- అవతారిక, పుట 3) 


నుతించాడు. చూర్జికలు, వచనాలు, విన్నపాలు మాత్రమేకాక కీర్తనలు కూడ 
కృష్ణమాచార్యుడు వ్రాసీవాడని 'ఆచార్యసూక్తి ముక్తావళి' వల్ల తెలిసింది. ఇతడి ఆధ్యాత్మిక 
కీర్హనవల్ల దేవుడికే వైరాగ్యం కలిగిందని అన్నమాచార్య చరిత్రలో ఉంది. 

ఇతడు చెప్పిన వచనాలు తామ్రపత్రికలపై వ్రాయించాడని "ప్రతాప చరిత్ర' వల్ల 
తెలుసుకొన్నాము. తాళ్ళపాక వారి రచనలున్న_ రాగిరేకులు బయటపడినట్టే కృష్ణమా 
చార్యుల ఈ తామపత్రికలు కూడ వెలుగు చూస్తీ ఆంధ సాహిత్యం అదృష్టవంత 
మవుతుంది. కృష్ణమాచార్యుడు శ్రీరంగం వెళ్ళిపోయాడని “ప్రతాప చరిత్ర' చెప్పడం వల్ల 
అక్కడా, అతడు సింహాచలంలో ఉండేవాడు కనుక ఆ క్షేతంలోనూ పరిశోధిస్తే ఈ రాగి 
రేకులు దొరుకుతాయేమో! 


కృష్ణమాచార్యుని సంపూర్ణ రచనలు లఖించేదాకా అతని కవితను గురించి అంచనా 
వేయలేము. అతని అముద్రిత గ్రంథం ఒక్కటే ఉంది. అతని గురించి లోకులు చెప్పుకొనే 
గాథలు కూడా కొన్ని ఉన్నాయి. 


కృష్ణమాచార్యులు ఓరుగంటిలో ఒక పతివ్రతా గృహానికి వెళ్ళి ఆ ఇంటి 
(బ్రాహ్మణునికి తులసీ మాహాత్మ్యం కథ చెప్పాడు. 


“ఈ కథ కృష్ణమాచార్యులు సంకీర్షనశాయగా వక యింట నలువురు 
కోడళ్ళు నీళ్ళకడవలు తీసుకువస్తూ వుండినవేళ ఆ ఇంటి పెద్దకోడలు ఈ 
సంకీర్షన విందామనెను. రెండో కోడలు పూర్ణ కడవలు దించుకొని 
విందామనెను. కడమ ఇద్దరు కోడళ్ళు యీ సంకీర్తనకేమీ, ఈ మాటలకేమీ 
పోదాము రమ్మనిరి. గనుక ఈ సంకీర్తన విందామన్న కోడలు భూమండల 
మేలే రాజుకొడుకై జన్మించెను. పూర్ణకుంభములుదించి విందామన్న కోడలు 
చక్రవర్తియై జన్మించెను. కడమ ఇద్దరు - యిక్కడ సంకీర్తన వినక పోదాము 
రమ్మన కోడళ్ళు అనామకుల యింట నూరు జన్మంబులు పందులై 
జన్మించిరి'' అని లోకులు కథలు చెప్పుకొన్నారు."? 
కృష్ణమాచార్యులు విష్ణుమూర్తియొక్క పదకొండవ అవతారమట. ''అతండు 
కురుకుమారులను కురుక్షెత్రమందు పోట్లదించిన దోషంబు వాయుకొరకు తిరు 
అవతరించినాడు'' అని కథ కట్టి లోకులు చెప్పుకొన్నారు.!* ఈ కథలోని వచనం 
11. ఆచార్య సూక్తి ముక్తావళి - ౩వ ఉల్లాసం, 
12. ఈ కథ మద్రాసు ప్రాచ్య లిఫీత భాండాగారంలో గె.447 అనే ప్రతిలోనిదని తిమ్మావజ్ఞలవారు భారతి 
(నందన- వైశాఖ) వ్యాసంలో సంపూర్ణంగా ఉదాహరించారు. 
13. ఇది 2-206 అనే ప్రతిలోనిదని అదే వ్యాసంలో తిమ్మావజ్రలవారు సవిస్తరంగా కథ పొందుపరచి 
చెప్పారు. 


కృష్ణమాచార్యులు 445 


కృష్ణమాచార్యులది కాకపోయినా ఎంతో మనోహరంగా ఉంది. కృష్ణమాచార్యుల 
వచనాలను గురించి తిమ్మావజ్ఞలవారు ఇలా వ్రాశారు. 


“...ఇంచుమించు పదునేడవ శతాబ్దందాకా తెలుగులో నికరమైన వచన కావ్యాలు 
అవతరించలేదు. అలాంటి దశలో ఈ కృష్ణమాచార్య వచనములు పదమూడవ శతాబ్దంలో 
రచింపబడిన తొలి వచన గంథం కావడం ఒక విశేషం కాదా మరి! అనుపూర్విలో నొక 
కథా వస్తువు లేకపోయినా వచన కావ్యాల కుండవలసిన లక్షణాలన్నీ ఇందులో 
ఉండకపోయినా, అతి ప్రాచీనకాలంలో. అంటే పదునేడవ శతాబ్దికి పూర్వం తెలుగులో. 
ప్రత్యీకమైన. వచన కావ్యాలే లేవని అనుకునే దశలో అంతకింకా నాలుగువందల 
యేండ్లనాడు వెలసిన తొలి తెలుగు వచన రచన యిది కావడం దీనిలో విశిష్టత.” 


చాలాకాలందాకా వివిధ పరిశోధకులు వేరువేరు పత్రికలలో ప్రచురించిన 
వ్యాసాలవల్లా, చెల్లాచెదురుగా ఉన్న ఆకరాలవల్ల్తా మాత్రమే కృష్ణమాచార్యుల గురించి 
పైన చెప్పుకొన్న వైనాలు తెలియవచ్చాయి. 1968 డాక్టర్‌ ఎం. కులశేఖరరావుగారు 
సింహగిరి వచనములు సంపాదించి పరిష్కరిస్తే ఆ గ్రంథాన్ని హైదరాబాద్‌ ఆంధ్ర 
రచయితల సంఘంవారు ప్రచురించారు. తంజావూరు సరస్వతీ మహలు గంథాలయంలో 
ఉండే ''విష్ణునామ సంకీర్షన ఫలము" (ది. 809) అనే వ్రాతప్రతిని ఆధారం చేసికొని ఈ 
పరిష్కరణ జరిగింది. మద్రాసు ప్రాచ్చలిఖిత (గ్రంథాలయంలో “సీంహగిరి నరహరి 
వచనములు” (డి.1464) అనే తాళపత్రప్రతి ఉండేదిగాని అది ప్రస్తుతం అదృశ్యమైంది. 
అందుచేత ఒక్క ప్రతి ఆధారంగానే కులశీఖరరావుగారు ఈ పుస్తకాన్ని సమర్పించారు. 
ఇందులో చిన్నా పెద్ద మొత్తం అరవై వచనాలున్నాయి. 


ఈ అరవై వచనాలలో ఆరు వచనాలలోని సంగతులవల్ల కృష్ణమాచార్యుల జీవిత 
విశేషాలు కొంతవరకూ తెలుసుకొనడానికి ఆస్కారం కనబడుతూంది. జననంనుండి 
సుస్థిరకీర్తి ప్రతిష్టలను వొందడందాకా వివిధ ఘట్టాలలో కృష్ణమాచార్యుల ప్రవర్తన ఎలా 
పరిణామం చెందుతూవచ్చిందో వీటివల్ల చెప్పుకోవచ్చు. అయితే ఈ వచనాలు ఒక 
క్రమంలో ప్రకటితం కాలేదు. వాటిని ఒక వరుసలో పేర్చుకొని భోగట్టాలను క్రోడీకరిస్తే 
అసమగ్రమైనా కృష్ణమాచార్యుల జీవిత చిత్రం కొంతవరకు ఆవిష్కృతమవుతుంది. 


శాలివాహన శకవర్ద్హాలు 1212కు సరియైన వికృతి నామసంవత్సరంలో, అంటే 
క్రీ.శ. 1290లో సంతూరు అనే ఊళ్ళో కృష్ణమాచార్యులు ఆకృతి పొందాడనుకోవచ్చును. 
ఇతడు దుష్ట నక్షత్రంలో వ్యతిరేకయోగంలో పుట్టాడని తల్లిదండ్రులే రోతచెంది ఇతణ్జి ఒక 
పాడునూతిలో పారేశారు. అంధకారమైన ఆ కూపంలో రోదిస్తున్న శిశువును 
కృష్ణకువ్వారు అనే సన్యాసి శిరోమణి చూసి రక్షించాడు. సింహాచలంలోనున్న ఒక 
మఠంలో పెట్టారు. పుట్టుకతో నిజంగా ఆ బిడ్డ గుడ్డివాడు కాడుగాని కొంచెం చూపుకు 
ఆంతరాయం ఉండేదేమో. అయినా మఠంలో పెరుగుతున్నప్పుడే స్వామివారికి నైవేద్యం 
పెట్టిన పాలను కళ్ళకు అద్దుకోవడంవల్ల చూపు మెరుగుపడింది. మఠంలోని ఇతరుల 


446 సమగ్రాంధ్ర సాహిత్యం 


సంకీర్తలు విన్న బాలుడికి అవి ఒంటపట్టాయి. తాను స్వతంత్రంగా పాటలు కట్టి 
పాడసాగాడు. దేవుడో, దేవుడిలాంటివాడో చాతుర్లక్ష గ్రంథ సంకీర్తనలు చేయమని 
ఆనతిచ్చాడు. ప్రోత్సహించాడు. (రచన సంఖ్యా. 52) 


సింహాచలం మఠంలోని చిన్నవాడు సంకీర్తనలు చేయడం, వాటిని అందరూ 
మెచ్చుకోవడం ఆనోటా, ఈనోటా పాకింది. సంతూరులోని తల్లిదండ్రులకు ఈ సంగతి 
తెలిసింది. అంధుడైన బాలుడు కులాధారుడయ్యాడని సంతోషించి జననీ జనకులు, 
బంధువులూ, గోత్రాదివరులు, సహోదరులూ మాత్రమేకాక పితృ పితామహ 
ప్రపితామహులు కూడా వెళ్ళి కుర్రవాడిని చూశారు. పొంగిపోయారు. కువ్వారును చూసి 
తమ చిన్నవాడిని పరమ భాగవతోత్తముని చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. 
కుర్రవాడిని తీసుకొని వెళ్ళి జాతక కర్మాన్నప్రాశన చౌలోపనయనాదులైన బ్రాహ్మణ 
కర్మములు ఆచరించారు. (వచన సంఖ్య-20) 


.బాలకృష్ణమాచార్యులు 'సంతూరులోనే పెరిగాడు. వయసుకుతగ్గ స్నేహితులు 
ఉండేవారు. వాళ్ళ ఆటపాటలుండేవి. ఒక కోమటి పిన్నవాడితో కోడిపుంజుల జూదాన్ని 
ఆడుతూ వుంటే కృష్ణమాచార్యుల కోడి ఓడిపోయి చచ్చిపోయింది. కోపంతో ఆ కోమటి 
కురవాడిని “తిరుకుచ్చు' పట్టుకొని మారితీ అతడు చచ్చిపోయాడు. “వీడిని 
బతికించకపోతే మీరు శబరి ఎంగిలి తిన్నారని లోకానికి చాటనా? రాక్షసులను 
చంపేటప్పుడు బండబూతులు తిట్టేవారని లోకానికి చెప్పనా?'' అని దేవుని బ్లాక్‌మెయిల్‌ 
చేసి కోమటి చిన్నవాడిని బతికించుకొన్నాడు. (వచన సంఖ్య-55) 


కృష్ణమాచార్యులకు యుక్షవయసు వచ్చింది. మేనమామ రంగాచార్యులు తన 
కూతురునిచ్చి _పెళ్ళిచేయాలనుకొన్నాడు. తన తిరుకల్యాణానికి స్వామివారు 
'వేంచేసెదనోయి కృష్ణమాచార్యా!' అని చెప్పారట. పెళ్లికి ఒక శూద్రుడు కూడా వచ్చాడు. 
కృష్ణమాచార్యులు అతనిలో స్వామివారిని చూశాడు. అతనికి తళియ వడ్డింప చేశాడు. 
మామగారు రంగాచార్యులు వచ్చి “అదేమి కృష్ణమాచార్యా ఇతండు చరముండై 
యున్నాడు. నీకును యజ్లోపవీతములు లేవు. ఇతడు వైష్ణవుడని తియ వడ్డించితివి... 
శూద్రునకు నిష్టాన్నమును భుజింపబెట్టితివి నీవు వెలి'' అని పెళ్ళినాడే అల్లుణ్ణి వెలివేశాడు. 
కృష్ణమాచార్యులు చలించలేదు. కూతురు బతుకు చెడుతుందని ఆలోచించి రంగాచార్యులు 
ఆ రాత్రి చిన్నదానిని తీసుకొని వెళ్ళి భర్త దగ్గర విడిచిపెట్టాడు. (వచన సంఖ్య - 53) 


పెళ్ళికి ముందే కృష్ణమాచార్యులు విష్ణుమూర్తి పదకొండో అవతారమనే నమ్మకం 
వ్యాపింపజొచ్చింది. కృష్ణమాచార్యులు చివరకు ఏకళిలానగరం చేరుకున్నాడు. అప్పుడు 
అక్కడ శైవం ఉద్ధృతంగా ఉంది. ఒక అగసాలె భక్తుడు మరణించిత అతని భార్యా 
భర్తతోపాటు సమాధికి వెళ్ళడానికి సిద్ధం కాబోతున్నది. అక్కడకు కృష్ణమాచార్యులు 
వచ్చాడు. ఆమె నమస్కరించితే డీర్హాయుష్కంతురాలవై ఉండమని దీవించాడు. “నేను 
సమాధికి పోతున్నాను'' అని ఆమె అంది. అతడు సంకీర్తన చేశాడు. శవానికి ప్రాణం 


వచ్చినట్టు దిగ్గునలేచి ఆ అగసాల కూర్చున్నాడు. “నీ పాట విని కైలాసంలోని శివుడు 
నన్ను శివకింకరులచేత మరల దోపించాడు - వచ్చాను” అని అతడు చెప్పాడు. కృష్ణమా 
చార్యులు వాళ్ళను దీవించాడు. (వచన సంఖ్య-34) 


ఏకశిలానగరంలో ఎన్నాళ్ళున్నాడోగాని కృష్ణమాచార్యులు మళ్ళా సింహాచలం 
చేరుకొన్నాడు. భార్యతో కాపురం చేస్తున్నా వేశ్యాలోలుడయ్యాడు. అయినా అతని కీర్తి 
దేశమంతా వ్యాపించింది. పొకనాడులోని పొతకమూరు వాస్తవ్యులు అవుబళ నారసింహుని 
నాట్యవినోదులు ఆరుగురు అన్నదమ్ములు కృష్ణమాచార్యుల కీర్తిని విన్నారు. ఆయన 
విష్ణుమూర్తి పదకొండో అవతారం కాబట్టి ఆయన దర్శనం చేసుకొనడానికి వచ్చారు. 
సింహాద్రిలోవారి తిరుమాళిగను _ కనుక్కోలేకపోయారు.  “'చీనిచీనాంబరములు 
ధరియించినయనేక చెలికత్తిలైన వారకాంత్న లిరుపార్శ న్రంబుల కైదండలీయగా ఆ కాంతా 
వైభవములకు చొక్కుతూ తనకు ప్రియకాంతర్జైున జగన్మోహనాంగి అనే వారకాంత 
కుచభరంబుల మీద హస్తములు వహించి వేంచేస్తున్న కృష్ణమాచార్యులనే చూసి 
పదకొండో అవతార పురుషుని తిరుమాళిగకు దారి చెప్పమన్నారు. తాము దర్శనం 
చేసుకోదలచిన మహనీయుని గుణగణాలు వర్ణించారు. కృష్ణమాచార్యులకు జ్ఞానోదయ 
మైంది. పశ్చాత్తాపం చెందాడు. వారకామినులమీద మోహం విడిచి పొతకమూరి అన్నలకు 
కృష్ణమాచార్యుల వాకిళ్ళు చూపించి వేచియుండమని చెప్పి తాను పెడద్వారమున వెళ్ళి తల 
మీసాలు బోడించుకొని స్నానం చేసి కిఖాయజ్లోపవీతాలు ధరించి కటి సూత్రాన 
కాషాయవస్తాలు ఆడకట్టుగా కట్టి తిరుమణి, తిరుచూర్లాలు ధరించి ఒక చేతో వీణను 
ఇంకో చేతో చిటితాళాలు ధరించి సంకీర్తన వాక్పూజలు ప్రారంభించాడు. వేషం 
మార్చుకొన్నా కృష్ణమాచార్యులను పొతకమూరి భాగవతులు గుర్తుపట్టారు. ఒకరివల్ల 
ఒకరు కృతార్ధులయ్యారు. అప్పటికి తాను చెప్పవలసిన చాతుర్లక్ష సంకీర్షనలలో లక్షా 
తొంభై వేలు తక్కువగా ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తానని కృష్ణమాచార్యులు చెప్పాడు. 
(వచన సంఖ్య - 32) 

“సింహగిరి వచనములు' వల్ల కృష్ణమాచార్యుల జీవిత పోశేషాలు ఈ మాత్రం 
తెలియవస్తున్నాయి. కృష్ణమాచార్యులు వికృతినామ సంవత్సరంలో జన్మించినట్లు ఒక 
సంకీర్షనవల్ల తెలుస్తోంది. మరొక సంకీర్తనలో తన పదహారోయేట తారణనామ 
సంవత్సరంలో తనకు స్వామిదర్శనమైందని చెప్పుకొన్నాడు. దీనివల్ల వెనక్కువెళ్ళగా 
విభవనామ సంవత్సరంలో ఇతడు ప్రభవించాడని చెప్పాలి. మరొక సంకీర్తనలో పరాభవ 
సంవత్సర ఆషాడశుద్ధ ద్వాదశినాడు చిటితాళాలు ధరించి సంకీర్ణన చేస్తూ ఉండగా 
కువ్వారు తన్నేలినట్లు చెప్పాడు. ఈ పరాభవం క్రీ.శ. 1326 సరిపోతుంది. బహుశా ఇది 
ముఖ్యమైన సంవత్సరం కావచ్చు. 

డాక్టరు వేటూరి ఆనందమూర్తిగారు కృష్ణమాచార్యులు క్రీ.శ, 1268-1323 
మధ్యవాడని కాలనిర్ణయం చేశారు.'* కులశేఖరరావుగారు సేకరించిన సంకీర్తనలు కాక 


14. తొలి సంకీర్తన కవులు - పుట. 13. 


448 సమగ్రాంధ్ర సాహిత్యం 


వీరివద్ద మరికొన్ని ఉన్నాయట. కీర్తోశోషులు తిమ్మావజ్ఞల కోదండరామయ్యగారు తమ 
జీవితకాలంలో లఖించినన్ని కృష్ణమాచార్యుని వచనాలను సేకరించి ఒక క్రమంలో పెట్టి 
ప్రకటనకై సంస్కరించి ఉంటారనిపిస్తోంది. వారి ప్రతి ఏమైందో. 


కృష్ణమాచార్యులు సింహగిరి వచనాలేకాక, నృసింహనామాలు, రామనామ 
కీర్తనలు, రామనామాలు మొదలైన ఇతర రచనలు కూడా చేశాడు. ఇతనితోనే తెలుగులో 
గానయోగ్యమైన వైష్ణవ కవిత్వం తెలుగులో ప్రారంభమైంది. లభ్యమైన సింహగిరి వచనాలు 
మ్లోషణవల్ల ఎన్నో పోషాలు తెలియవస్తాయి. కులభేదాలను పాటించక ఒక మత 
విశ్వాసాలను నమ్మే వారంతా సమానులనే ఆశయం అమలు చేస్తూ తన పెళ్ళినాడే 
శూద్రునిలో దేవుని చూసి అతనికి తళియ వడ్డింపించి వెలి అయిన కృష్ణమాచార్యులు 
శాఘనీయుడే! బంధువులకు వెలి అయినా ఇటువంటి ఉదారచరితులు వసుధైక కుటుంబ 
సభ్యులై ఉన్నతాశయాలకు చేరువలోనే ఉంటారు. 


మారన 


ఆంధ సాహిత్యంలో లభ్యమవుతున్న మొట్టమొదటి పురాణాన్ని అనువాదం చేసిన కవి 
మారన. ఇతడు తిక్కనగారి శిష్యుడు. ఈయన అనువదించింది మార్కండేయ పురాణం. 
ఇతబ్లో అనుసరించింది చాలామంది. మారన తెలిగించిన మార్కండేయ పురాణంలోని 
గాథలే ముందు గౌరన తర్వాత శంకరకవి హరిశ్చం ద్రోపాఖ్యానికి, అల్లసాని పెద్దన 
మనుచరిత్రకు, సవరం చిననారాయణ చెప్పిన కువలయాళ్వచరిత్రకు మార్గదర్శక 
మైనాయి. మారన గ్రంథంలోని యమలోక వర్ణననే సంగ్రహించి ప్రొఢకవి మల్లన తన 
రుక్మాంగద చరిత్రలో పొందుపరిచాడని వావిళ్ళవారు ప్రచురించిన మార్కండేయ 
పురాణం పీరీకలో శేషాది రమణ కవులు వ్రాశారు. 


ఉత్తరోత్తరా ఇంతమందికి ఉపయోగపడిన ఈ కవి కాలం గురించి మనకు స్పష్టంగా 
తెలిపీ ఆధారాలున్నాయి. ఇతడు తన గ్రంథాన్ని గన్నయ నాయకునికి అంకితమిచ్చాడు. 
ఈ గన్నయ ప్రతాపరుదుని సేనాని. ఆ చక్రవర్తిచేత విలసిత రాజ్యచిహ్నాలను, 
విశ్రుతలక్షిని నాయకత్వాన్ని పొందినవాడు. ఓరుగల్లు నగరానికి కటకపాలుడైనాడు. 
ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1255 నుంచి 1326 దాకా పాలించాడు. కృతి పుచ్చుకొన్న గన్నయ 
నాయకుడూ, ఇచ్చిన మారనగారూ ఆ కాలంవాళ్ళీ. 


ఈ కవికాలం చిక్కులు లేకుండా ఇంత సులభంగా తేలినా ఇతడు ఎక్కడివాడో 
చెప్పడం అంత తేలిక కాదు. తిక్కనగారి అనుగ్రహంవల్ల కవితాశక్తిని సంపాదించినట్లు ప్రతి 
ఆశ్వాసం చివరా ఇది ““శ్రీమదుభయ కవిమిత్ర తిక్కన సోమయాజి ప్రసాదలబ్ద సరస్వతీ 
పాత్ర తిక్కనామాత్య పుత్ర మారయ నామధేయ ప్రణీతంబైన మార్కండేయ పురాణం” 


449 


అని గద్యలో చెప్పుకోవడంవల్ల ఇతడు నెల్లూరు వాడేమోనని కొందరనుకొంటున్నారు. 
ఓరుగల్లు 'కమీషనర్‌' అయిన గన్నయ్యకు అంకితం ఇవ్వడంచల్ల ఇతడు ఏకశిలానగరం 
వాడని మరికొందరు భావిస్తున్నారు. తాను ఏ ఊరివాడైనదీ ఇతడు ప్రత్యేకంగా 
చెప్పుకోలేదు. అయితీ గ్రంథంలోని పరోక్ష .సాక్ష్య్యంవల్ల ఇతడు తెలంగాణాలోని 
గోదావరి ప్రాంతం వాడేమోనని నేను భావిస్తున్నాను. 


మార్కండేయ పురాణంలోని చతుర్దాశ్వాసంలో ఒక భూగోళ ప్రకరణం ఉంది. 
ప్రపంచంలోని ప్రముఖ ద్వీపాల గురించి ఖండాల గురించి, నదులను గురించి, పర్వతాలను 
గురించి అందులో వివరాలున్నాయి. ఆ ప్రకరణంలో మారన పనికట్టుకొని ఈ క్రింది 
పద్యం (179) వ్రాశాడు. 


“సురుచిరమగు సహ్యనగో-త్తరమున విలసిల్లుచుండు దద్దయుగోదా 
వరి. తత్తదేశము మనో-హరము పవిత్రము మునీంద్ర యఖిలధరితి౯.'' 


పురాణేతిహాసాలను అనువదించే మన ప్రాచీనులు తమ తమ జన్మస్థలాలను ఆ 
కావ్యాలలో గుట్టుగా, అమవ్యక్షంగా పేర్కొనడం అసహజం కాదు. నన్నయగారు వేంగిని, 
తిక్కనగారు పెన్నను మహాభారతంలో పేర్కొనడం మనం చూశాం. మారన పై పద్యంలో 
గోదావరి ప్రదేశం ప్రపంచమంతటిలో పవిత్రమని చెప్పడానికి అది అతని నివాసభూమి 
కావడమే కారణం కావచ్చు. 


తెలంగాణాలోని గోదావరీ పరివాహ ప్రదేశమే ఇతని జన్మస్థానమైతే తిక్కనగారు 
గణపతిదేవ చక్రవర్తిని చూడడానికి ఓరుగల్లు వెళ్ళినప్పుడు మారన వారి శిష్యుడుగా చేరి 
ఉండడానికి ఆస్కారముంది. తిక్కనగారి భారత రచన పూర్తి అయిన పిమ్మటనే మారన 
మార్కండేయ పురాణం చెప్పినట్లు గ్రంథాదిని చేసిన కవిస్తుతిలో తిక్కనగారిని 'భారత 
సంహితా కతావిభు' డని పేర్కొనడం వల్ల తెలుస్తున్నది (పీఠిక 10). ఆ విభుత్వం భారత 
రచన పూర్తికానిదే జరగదు. మారన మార్కండేయాన్ని తెలిగించడానికి పూనుకొనే 
సమయానికి తెలుగు సాహిత్యంలో భారత రామాయణాలు సంపూర్ణంగా ఉద్భవిల్లాయి. 
దశకుమార చరిత్ర వంటి కథాకావ్యాలు వెలిశాయి. బసవపురాణం, పండితారాధ్య 
చరిత్రవంటి సమకాలిక చరిత్రలు పుట్టాయి. ఇటువంటి పరిస్థితుల్లో “సరస సాహిత్య 
సౌరభ సంవాసితమైన' మారన హృదయ కమలంలో “అపూర్వ కావ్యరచనా 
కుతూహలం' అనే మధులిహం వివరిస్తున్నది. కొత్తది చెప్పాలనే కోరిక జుమ్మని శ్రుతి 
మీటుతున్నది. 


అప్పుడు ఒకనాడు గన్నయ నాయకుడు విద్వాంసులు, పొరాణికులు, సరస 
సాహిత్య విద్యా విశారదులైన కవివరులు పరివేష్టించిన రమ్యహర్మా్యానికి మారనను 
రావించి సత్కరించి 'నూతన కథా విస్తారమై' యోగ్యమైన మార్కండేయ పురాణం 
వినాలనే కోరికను తెలియజేశాడు. కావున దత్పురాణము ప్రకాశిక సార కథామృతం 


450 సమ గాం(ధ సాహిత్యం 


బొగిందాని జగజ్జినంబు లలరన్‌ వచియింపు తెనుంగునన్‌ వచః శ్రీ విభవంబు పెంపు 
విలసిల్లగ గోవిదులిచ్చమెచ్చి సంభావనసీయ జారుగుణ భాస్వర మారయసత్కవీశ్చరా! 
అని చెప్పాడు (పీఠిక 17). కొత్తది రచించాలనే కుతూహలమున్న కవికి కొత్తది వినాలనే 
కృతిభర్త దొరికాడు. అందుచేత మారన మార్కండేయాన్ని 2,547 .గద్భపద్యాలుగా 
అనువదించాడు. ఈ పురాణం నూతన కథావిస్తారమై రమణీయంగా, రసమయంగా 
చెప్పడానికి నాలుగైదు కథలే పనికి వస్తాయి. వాటిని మారన చక్కగా అనువదించాడు. 
మిగతావన్నీ ధర్మపన్నాలే, వర్ణాశ్రమ ధర్మాలు, శ్రాద్ధ నియమాలు, పురాతన వంశావళీ 
వివరాలూ మొదలైనవి చాలా ఎక్కువ, 


ఉదాహరణకు, తృతీయాశ్వాసంలో మదాలస తన కుమారుడైన అలర్భునికి 
రాజధర్మాలు బోధించి కర్మదీక్ష యిస్తుంది. ఆ ప్రబోధం (122 నుండి 266 దాకా) 147 
పద్యాలలో చేసింది. ఇది ఒక మైనర్‌ 'విజ్ఞానేశ్వరీయం', సంగ్రహ ధర్మశాస్త్రం తృతీయా 
శ్వాసంలోనే దత్తాత్రేయుడు అలర్కునికి 'యోగబోధి' చేస్తాడు (290 నుండి 360 దాకా). 
71 పద్యాలతో ఇది సంక్షిప్త యోగశాస్త్ర ప్రవేశిక. 


తృతీయాశ్వాసంలో వున్న 395 పద్యాలలో ఈ ఉపదేశాలు 218 అంటే సగానికి 
పైన అన్నమాట. ఈ ఒక్క ఆశ్వాసంలోనే కాదు, ఇతర ఆశ్వాసా లలో కూడా యిటువంటి 
పూర్వాచార వివరాలు లేకపోలేదు. 


అసలు మార్కండేయ పురాణం ధర్మసందేహాలు నివృత్తి చేయడానికి పుట్టింది. 
మహాభారతాన్ని రచించిన వ్యాసుల వారికి జైమిని అనే నిష్యుడున్నాడు. అతనికి 
భారతంలో కొన్ని సందేహాలు కలిగాయి. సృష్టిస్థితి లయకారకుడైన పురుషోత్తముడు 
మానవుడుగా ఎందుకు పుట్టాడు? అతని సోదరుడైన బలరాముడు తీర్థయాత్రలకు 
వెళుతున్నప్పుడు బ్రహ్మహత్య ఎలా చుట్టుకొంది? పరమ పుణ్యులైన పాండవులు 
అయిదుగురికి ద్రౌపది ఒక్కతే భార్య ఎలా అయింది? ఈ ద్రౌపదికీ, పాండవులకూ 
పుట్టినవాళ్ళు పెళ్ళీ గట్రా చేసుకోకుండా 'అనాథుల' లాగా ఎందుకు చచ్చిపోయారు? ఈ 
సందేహాలు నివృత్తి చేసుకోవడానికి జైమిని మార్కండేయ మహాముని వద్దకు వెళ్ళాడు. తన 
అనుమానాలను చెప్పాడు. ''సమాధానాలు చెప్పాలంటే చాలాసేపు పడుతుంది. ఇప్పుడు 
నాకు వ్యవధి లేదు. ఆనుష్టానానికి వేళయింది. నీకు నిజంగా తెలుసుకోవాలని వుంటే, 
వింధ్య నగరం దగ్గర నలుగురు ధర్మపక్షులున్నారు. వెళ్ళి వాళ్ళనడుగు” అని 
మార్కండేయుడు చెప్పాడు. 

పక్టులేమిటి? ఈ ధర్మసందేహాలు నివారణ చేయడమేమిటి? అని జైమిని ఆశ్చర్యపడి 
అడిగితే వాళ్ళ వృత్తాంతాన్ని మార్కండేయుడు (16 నుండి 98 దాకా) 83 గద్యపద్యాలలో 
చెప్పాడు. 

జైమిని ఆ పక్షులవద్దకు వెళ్ళి తన ధర్మసందేహాలు నివారణ చేయమన్నాడు. వారూ 
ఒక్కొక్కటే నివారణ చేశారు. ప్రథమాశ్వాసంలోని 187వ గద్యం అయ్యేసరికి సందేహాలు 


మారన 451 


నివారణ అయిపోయాయి. అయితే ఆఖరీ సండేహం తీకేటప్ప టికి ఒక కథ మధ్యలో 
ఆగిపోయింది. హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి రాజ్యమిచ్చాడు. అది తీసుకొని ముని 
రాజును రాజ్యంలోంచి వెళ్ళగొట్టాడు. పురజనులు అడ్డగించారు. వాళ్ళను విడిచి 
పోవడానికి 'కాళులాడమి' హరిశ్చంద్రుడు తన రాణి చేయిపట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు 
విశ్వామిత్రుడు నయమొకింత లేక ఆ సుదతీ తిలకాన్ని. తన చేతి ప్రచండదండంతో 
కొట్టాడు. ఆ దారుణాన్ని చూసిన అయిదుగురు 'విశ్చదేవతలు' విశ్వామిత్రుణ్ణి తిట్టి 
పోశారు. అతడు వాళ్ళను. శపించాడు. మనుషులుగా పుట్టమన్నాడు. కోపంకొద్దీ 
శాపమిచ్చినా వెంటనే ప్రసన్నుడై “మీరు సంతానాన్ని కనక్కరలేదు; అల్బకాలంలోనే 
శరీరం విడిచి దేవరూపాలు పొందుతారు'' అని అనుగ్రహించాడు. ఆ అయిదుగురు 
విశ్వదేవతలే ద్రౌపదికి పుట్టినవారు. 


ఇక్కడి దాకా కథ చెప్పి ధర్మపక్షులు “నువ్వు అడిగినవాటికి జవాబులు చెప్పాం. 
ఇంకేం వినాలని వుంది” అని అడిగితే ఆ హరిశ్చంద్రుని కథ పూర్తిగా చెప్పమన్నాడు 
జైమిని. ఒక కథ చెప్పాక ఇంకొక ప్రశ్న. దానికి జవాబుగా మరొక కథ. కథలో పాత్రలు, 
ఇతర పాత్రలకు చెప్పే కథలు మొదలైనవి మొత్తానికి తృతీయాశ్వాసం దాకా 
ఆక్రమించాయి. ఆ పిమ్మట ప్రతి పురాణంలోనూ ఉండే “సర్గ, ప్రతిసర్గ, మన్గంతరం, 
నృపవంశాలు, వంశానుచరితలు' అనే అయిదు లక్షణాలతో కోష్టుకి అనే మునికి 
మార్కండేయుడు చెప్పిన విపులమైన పురాణాన్ని ధర్మపక్షులు జైమినికి చెప్పారు. 


ఈ కధలను మారన మూలానికి చాలామటుకు విధేయంగా అనువదించాడు. 
వర్ణనాంశాలకంటే కథాంశాలకే ప్రాముఖ్యమిచ్చాడు. 


“మొత్తమున మారనకవి యాండ్రీకరణము _ భారతాంధ్రీకరణముకంటె 
మూలమునకు జేరువగ నుండును. ఆ విషయము ఉభయ గ్రంథముల బరించిన ద్యోతకము 
కాగలదు అని శేషాద్రి రమణ కవులు పరిశీలించిన మీదటే చెప్పి వుంటారు. అయితే 
పురాతన ఆచార వ్యవహారాలు తన కాలంనాటి విశ్వాసాలకు, అభిరుచులకు 
విరుద్ధమైనవైతే ఏమా త్రం మార్చనట్టు కనబడుతుంది. ఉదాహరణకు, శ్రాద్ధములందు ఏయే 
మాంసాలు పితృదేవతలకు ఎన్నెన్ని నెలలు తృప్తి ఇస్తాయో చెప్పే ఘట్టంలో మారన ఏమీ 
మార్పు చేయలేదు. 


హవిష్యాన్నం - ఒక నెల 

చేపల మాంసం - రెండు నెలలు 
లేడీ మాంసం - మూడు నెలలు 
కుందేలు మాంసం - నాలుగు నెలలు 
పక్షి మాంసం - అయిదు నెలలు 
పంది మాంసం _ ఆరు నెలలు 


వేట మాంసం - ఏడు నెలలు 


452 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇ|రి మాంసం ల ఎనిమిది నెలలు 

దుప్పి మాంసం - తొమ్మిది నెలలు 

గోరుపోతు మాంసం ఒం పదినెలలు 

తగరు మాంసం - పదకొండు నెలలు ' 

ఆవుపాలు, పాయసం - పన్నెండు నెలలు (తృతీయ. 199) 


పితృదేవతలకు తృప్తినిస్తాయని మారన వివరించాడు. పదకొండు మాసాలదాకా 
మాంసాలు చెప్పి పన్నెండో మాసం పాలూ, పాయసం మూలంలోనే చెప్పాడు. మన 
సంఘంలో ద్విజులు కూడా ఒకనాడు గోమాంసం తినేవారు. గోవు పూజనీయమై, ఆ 
మాంసం నిషిద్ధమై సంఘంలోని అగ్రవర్ణాలు మూడూ ఇతర మాంసాలే భక్షించే రోజులు 
కొన్ని వున్నాయి. క్రమేణా తెలుగు బ్రాహ్మణులు ఏ మాంసమూ తినని ఆచారం 
ఏర్పడింది. బంగాలీ బ్రాహ్మణులు నేడు చేపల మాంసం తింటారు. మూలం వ్రాసినవాళ్ళు 
పదకొండు నెలలదాకా మిగతా మాంసాలను పేర్కొనడం కూడా గొప్పే. 


మార్కండేయ పురాణంలోని ఇతర ఘట్టాలలో దత్తాత్రేయ మహర్షి 
“కామలీలాలస భావుడై ఒక కామినితో మధువు త్రాగుతూ, మాంసం తింటూ, ఆడుతూ 
పాడుతూ వుంటాడు. అతడికి కార్తవీర్యార్దునుడు 'మద్య' మాంస వివిధాహార సమర్పణం' 
చేశాడు. మహిషాసురుని చంపే ఘట్టంలో దేవి మధుపానరాగ స్ఫురిత నయనయగుచు 
సంపూర్ణ మధురాక్షరంబుగ నిట్లనియె. 


ఏ నీమధురాసవరస 

మానిన యిందాక నెట్టులైనను మూఢా 

త్మా! నలువున(జల(గుమునా 

చేనీ వీల్లుటయు సురలు చెలంగుదురువెసన్‌. (6-113) 


ఇటీవల పురాణాలను అనువాదం చేసేవాళ్ళు ఇటువంటి ఇబ్బందికరమైన 
పూర్వాదారాలనూ, నేటి నమ్మకాలకు సరిపడని ఆహారవిహార నియమాలను 
మార్చేస్తున్నారు. రామాయణంలో రామలక్ష్మణులు పర్ణశాల నిర్మించాక లక్ష్మణుడు జింక 
మాంసంతో భూతతృప్తి చేశాడని వాల్మీకి వ్రాస్తే, శ్రీనివాస కిరోమణిగారు 
'“'కమలాఫలాలు” తీసుకొచ్చి నైవేద్యం పెట్టినట్టు అనువాదం చేశారు. శివపురాణం 
అనువదించిన ముదిగొండ నాగవీరయ్య శాస్త్రిగారు కొన్ని దిగమింగలేని వాటిని 
మార్చేశారు: అయినా ఎబ్బెట్టుగా కనబడేవి చాలా మిగిలిపోయాయి. అందుకే 
“మూలగ్రంథ రచనా కాలంబునకీప్పటి కాలంబునకు టపంచధర్మంబులు చాలగ 
మార్చై యుండుటబట్టి చదువరుల కందందు(గొన్ని యెడలనించుక వ్యత్యాసంబుగ( 
దోచిన దోచవచ్చునుగాని విజ్ఞులట్టి వానిని, బాటింపరని తలంచెదను”' అని సంజాయిషీ 


చెప్పుకొన్నారు. : 


హరిశ్చం ద్రోపాఖ్యానాన్ని మారన 144 గద్యపద్యాలలో రమణీయంగా చెప్పాడు. 
పాత్రచిత్రణ, మనస్తత్వ నిరూపణ చక్కగా వుంది. చూడండి. పెళ్ళాన్ని అమ్ముకోవడం 


కన్నా దారుణం ఇంకొకటి ఉండదు కదా! హరిశ్చంద్రుడు భార్యను విక్రయిస్తూ పలికిన 
పలుకులివి... 


“ఓ పురజనులార। నా పత్ని నమ్మెద 
నే దాసిగా వెల యెఆీగి పెట్టి 


కొనుడు నన్నివ్వండని యడీిగెదరేని 
నే నృశం సుండను దానవుండ 


నతిపాప కర్ముడ నా లినమ్ముకొనంగ 
నరుగు దెంచిన కఠినాత్మకుండ.'' (1-214) 


నేను నృశంసుండను, అనగా నరులను బాధపెట్టివాడను, దానవుడను అంటూ 
చెప్పుకొన్నాడేగాని హరిశ్చంద్రుడు పేరు చెప్పుకోలేదు. బ్రాహ్మణుడు వచ్చి వెల ఎంత అని 
అడిగాడు. విపుల దుఃఖవేదనతో పలుకడానికి నోరు రాకపోతే ఆ బ్రాహ్మణుడే తగినంత 
ధనం హరిశ్చంద్రుడి వల్క లాలతో ముడిచిపెట్టి శ్యేబను తలపట్టి ఈడ్చాడు (హరిశ్చంద్రుడి 
భార్య పీరు. ఈ పురాణంలో శ్యేబ; చంద్రమతి కాదు). అప్పుడామె ఏడుస్తూ 


విడువవయ్యా తండ్రి! తడయక వచ్చెద 

వీ(డె నన్నుంజూచి వెగచి వెగచి 

కొడుకు దద్ద వెగడుపడి యేడ్చు చున్నాడు 
బుజ్జగింతు ననుచు పుత్రుగాంచి 

అన్నన్న నన్ను ముట్టకు 

మన్న నృప తనూజ దాసి నశచి ననుచు(బై( 
గన్నీరు వెళ్ళి గొనంగా 


నున్న జనని కొరగు బాలుండు డుగక పట్టెన్‌. (1-216-17) 


అమ్ముడు పోయిన వెనువెంటనే '“నేను దాసిని, అశుచిని, నువ్వు రాజకుమారుడవు, 
నన్ను ముట్టుకోకూడదు'' అని రోదించే కన్నతల్లి “చేతో సన నిధీ పిండలివండు''గా 
వున్నప్పుడు చదివేవాళ్ళ గుండెలు అవసిపోక మానవు (సముద్రాలు “పిండలివండు'గా 
కలత చెందాయని వర్ణించడం మారనకు అలవాటు. ఇంకో రెండు మూడుసార్లు ఈ 


పదబంధం వాడాడు). 


కొందరు కవులకు కొన్ని ఊతపదాలు వుంటాయి. తిక్కనగారు 'తగ' ఎక్కువగా 
వాడారు. మారన 'వెస' అన్న మాటను తెగవాడాడు. భావోద్వేగం ఎక్కువగా ఉన్న 


454 సమగ్రాంధ్ర సాహిత్యం 


పద్యాలలో ఈ మాట ఎక్కువగా కనబడుతుంది. ఊతపదమైనా అప్పుడప్పుడు 
చెవికింపుగా ఉండేటట్టు దానిని ప్రయోగించడం జరిగింది. 


ee eee మాయయాతన్నినై 
నను దయజూపవే భుజగనాయక। నాకు వెసన్‌ మదాలసన్‌ (3-88) 


ఇటువంటి చిన్న శబ్ద శిల్పాలు వాటంతట అవే వచ్చినట్టు కనబడతాయిగాన పనిగట్టుకొని 
రాసినట్టుగాని, కవి వాటిమీద శ్రద్ధ జూపినట్టుగాని కనబడవు. 


ఉత్తరోత్తరా పోతనగారు వాడిన 'శారదనీరదేందు' లాంటి మాటల కలయికను 
మారన మొదలెట్టాడు 'అలర్కుడొప్పెనా శారదనీరదేందు విలసద్యాశుడై బగు 
పుత్రవంతుడై' (3-269) అని వ్రాశాడు. తెలుగు నుడికారాన్ని అక్కడక్కడ 'చలదశ్వత్త 
దళంబు భంగి' (1-115) అని సంస్కృతీకరించినా మారన జాతీయాలు, సామెతలు 
చక్కగా వాడే కవి. చిచ్చుచీరను కట్టడం, సూదికి రెండుమొనలు కలవే అని అడగడం, 
యౌవనం అడవిగాచిన వెన్నెల అయిపోయిందని వాపోవడం 'మిన్ను విరిగి కూలినట్లు 
భావించడం,” “పెంపు బూడ్డ బొట్టయ్యెనే' అని అడగడం మొదలైన తెలుగుదనం ఉట్టిపడే 
మాటలు అక్కడక్కడ వాడాడు. తెలుగుదేశపు ఆచారాలను కూడ ఉన్నంతలో 
చూపించాడు. ఆరోజులో రాచవీధులో మాలలు ఎలాగ నడిచేవారో వర్ణించాడు. ఛండాల 
వేషంలో ధర్ముడు 


ఇలగోల దట్టుచు “సం 

బి సంబశి' యనుచు గందుపడు జనములకున్‌ 

దొలగుచు నొదుగుచు నాభూ 

తలపతి కడ కరగుదెంచి తానిట్లనియెన్‌ (1-226) 


అని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. మాలవానికి దాస్యం చేయడం ఇష్టంలేక 
హరిశ్చంద్రుడు ఆరాటపడడానికి వీలైనంత జుగుప్ప పుట్టేటట్టు ఛండాల వేషాన్ని మారన 
వర్ణించాడు. నీతికి కట్టుబడి ఆ మాలనే సేవించడంలో కథానాయకుని శీలాన్ని ఇనుమడింప 
చేశాడు. 


మార్కండేయ పురాణంలోని నీతులను తరువాతి కవులు చదివినట్టున్నారు. 
మనకు చాలా సుపరిచితమైన “అప్పిచ్చువాడు వైద్యుడు...” అనే సుమతి శతకం 
పద్యార్థాన్నే ఉపదేశం చేసే పద్యాన్ని మారన చూర్కండేయ పురాణంలో (3-248) 
వ్రాశాడు. చూడండి: 


'“ఎచ్చట శ్రోత్రియుడును ధన-మిచ్చునతడు నీరుగలుగు నేరును వెజ్జు౯ 
మచ్చికయును లేకుండుథు- నచ్చట వసియింప వలవ దఖినుత చరితా!” 


సుమతి శతకం వ్రాసిన కవి ఈ పద్యాన్నో, మార్కండేయ పురాణమూలంలోని శోకాన్నో 
చూచి ఇలా వ్రాశాడు: 


అప్పిచ్చు దాత, వైద్యుడు 

నెప్పుడు ప్రవహించునట్టి యేరును ద్విజుడుం 

జొప్పుడిన యూరనుండుమ 

చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతి 
మూలశోకం: 


“ధనకణోత్రియోరాజా నదీ వైద్యాస్తు పంచమః 
పంచయత్ర న విద్యండే న తత్ర దివసం వసేత్‌ 


సుమతి భీమన ప్రొచీనుడు. వాస్తవానికి మారన పుస్తకంలోనుంచి భావాలను 
గహించిన తరువాతి కవులు అతణ్జీ నుతించినట్టు కనబడదు. మనుచరిత్ర వ్రాసిన 
పెద్దనగారు కనీసం మారనను పేర్కోనైనాలేదు. తెలుగు మార్కండేయ పురాణంలోని 
జఖావాలను ఆయన స్వీకరించినట్లు ఈ క్రింది పద్యాల పోలికలు సాక్ష్యమిస్తాయి. 


“ఈ సుకుమారుడెవ్వడొకొ యిందుల కెందులనుండి వచ్చెనో 
భాసుర రూపకాంతిజిత భావజ చంద్రుడితండు రాగ లీ 
లా సరసత్వ మొప్పుగడు లాలసుడైనను జూచెనేని నే 
జేసిన పుణ్య మెవ్వరును జీయరు; కామునిదక్క నేలుదు!.”' 
(మార్కండేయ. 4-230) 
'“ఎక్కడివాడొ యక్షతనయేందు జయంత వసంత కంతులం 
జక్కదనంబున౯ గెలువజాలెడు వీని మహీసురాన్లాయం. 
బెక్కడ? యీతనూ విభవ మెక్కడ? యేలనిబంటుగా మరు౯ 
డక్కగొనంగ రాదె యకటా! ననువీడు పరిగ్రహించిన౯?'' (మనుచ. 2-35) 


మార్కండేయ పురాణం ముఖ్యంగా దేవీమహాత్మా్యాన్ని ప్రకటిస్తుంది. మహిషాసుర 
మర్దనం, శుంభనిశుంభుల వధ మారన చాలా ఉత్తేజకరంగా అనువదించాడు. మహిషాసుర 
సంహారం 68 గద్యపద్యాల భాగం. ఆ తరువాత శుంభనిశుంభుల వధ, దేవీమాహాత్య రం 125 
గద్యపద్యాల భాగం. వీటిలో 'లయగ్రాహి', మహాస్రగ్ధర, మాలిని, దండకం మొదలైన 
విశేష వృత్తాలను మారన వాడాడు. తెలుగుకవులు తరచుగా లయగ్రాహిలో వసంతవర్ణనే 
చేస్తారుగానీ, మారన యుద్ధ వర్ణన చేశాడు. 


దండకంలో మారన ఎక్కువగా తెలుగు మాటలే వాడాడు. “నారాయణీ దేవి మా 
మొక్కుగైకొనుము'' అనే మాటలు పల్లవిలాగ దండకంలో పునరావృతం కావడం ఈ 
దండకంలోని విలక్షణత్వం. ఇంకే దండకంలో యిటువంటి వింత కనబడలేదు. చూడండి 
మారన రచించిన దండకం: 


456 సమగ్రాంధ్ర సాహిత్యం 


“శ్రీ విష్ణుశక్తీ! జగన్మూలశక్తీ! |త్రిశక్తీ! మహాశక్తీ! నారాయణీ! దేవి మా మొక్కు 
గైకొమ్ము కాష్టాదికాలస్పరూపంబులం జేసి పాకంబు గావించి లోకంబులగ్మ్రింగు 
నారాయణీ! దేవి మా యొక్కు.గైకొమ్ము! సర్గస్థితి ధ్వంసనంబు లొనర్నన్నిమిత్తంబ 
తైగుణ్యుమూర్తీ!  జగధ్గీతసత్కీర్తి నారాయణీ! దేవి మా మొక్కుగైకొమ్ము; 
రమ్యాక్షసూత్రాది చిహ్నావలిం దాల్చి హంసంబు పై నీవు బ్రహ్మాణివై యెప్పు నారాయణీ! 
డేవి! మా మొక్కుగైకొమ్ముు వాలూద్రిశూలంబు. గేల నెల్వుంగంగ బొలందురో 
చుల్చటాలంకృతిం జేయ మాహేశ్వరీ మూర్తి బెంపారి యాబోంతుమీంద న్వాలుంగొందు 
నారాయణీ! దేవి మా మొక్కు గైకొమ్ముః హస్తమ్ములన్ల క్రకంఖాదిలో క ప్రశస్తాయు 
ధమ్ముల్మెలుంగారంగా వైష్ణవీ రూపలీల న్విహారంబు గైకొన్న నారాయణీ! దేవి మా 
మొక్కు గైకొమ్ము! రాజన్మయూరంబుందేజంబుతో నెక్కి చేశక్తి శోభిల్లం గౌమారివై పోల్చు 
నారాయణీ! దేవి మామొక్కు గైకొమ్ము! వారాహివై యేక దంష్ట్రంబున న్నీవు ధాత్రీతలం 
బెత్తి శ్రీ నారసింహాకృతిక్‌ దైత్యులంద్రుంచి లోకైక రక్షావిధి నన్యవైనట్టి నారాయణీ! దేవి 
మా మొక్కు గైకొమ్ము! చరాడా కిరీటంబు దోర్వజము న్పజ్బరిల్లంగ వేగన్నులుంగ్రాల 
వృతా ద్రివీరులం ద్రుంచి మాహేంద్రి వై యున్న నారాయణీ! దేవి మా మొక్కు గైకొమ్ము | 
శ్రీకంఠదూతీ! శివా! ఘోరనాదంబు మోయంగ దైతేయులం జంపి యుగ్రాజిం జెల్వారు 
నారాయణీ! డేని మా మొక్కు గైకొమ్ము | దంష్టాకరాళాననంబు న్మిరోమాలికా దీప్తి 
జాలంబును చ్చేజరిల్లంగ సంగ్రామరంగంబునం జండముండాదులం గిట్టి చెండాడి 
చాముండ వై మేదినిన్చెంపున న్మీలు నారాయణీ; దేవి! మా మొక్కు గైకొమ్ము! సర్వంబునం 
బాణీ పాదాస్యముల్లల్లి సర్వంబున న్ఫీర్ష నేత్రాంగముల్లల్లి సర్వంబున న్నాసికాకర్ణముల్లల్లి 
సర్వంబు నీవైన సర్వేశ్వరీ! సర్వశక్త్యాత్మికా!ః సర్వరూపా। మహాదుర్గ మా మొక్కు 
గైకొమ్ము! మమ్మర్థీ రక్షింపు ముక్కన్నులం జాలజెన్నొందు నీ మోము కాత్యాయనీ! 
మమ్మునే భీతియుం బొందకుండంగ రక్షించు రక్షోగణాభీలమై నీదు శూలంబు శ్రీ 
భద్రకాళీ! మముందాన రక్షించు నాదంబున న్దిక్కు లల్లార్చు నీ ఘంట దోషంబులం 
దోలిమమ్మెస్ట రక్షించు నక్తంచరశ్రేణి రక్తంబునం దోంగి కెంజాయ రంజిల్లు నీ వాలు 
మమ్మేలుచు న్మేలుగావించు రోగంబులం బాచి రాగంబుతో నీవు మాకుం బసాదింపు 
 సంతుష్టవై యిష్టకామంబు లేప్రొద్దు దేవీ! నినున్ఫక్తి సేవించు సద్నక్త సంఘంబు లెన్నండు 
నేదుఃఖము ల్పొంద కే బాధలం జెంద కానంద లీలస్సుఖం బుండు గాంచున్సమస్తైక భద్రా! 
సమస్థెక పుణ్యా! నమస్తే నమస్తే నమః (6-244) 


దండకంలో ఈ పల్లవి ఇలాగ మళ్ళా మళ్ళా రావడం ఆనాటి పాటలను 
స్ఫురింపచేస్తోంది అనుకోవచ్చును. తరువోజను, తలంబ్రాలను దంపీ చోట ఆడవాళ్ళు 
పాడేవారని నాచన సోముడు వ్రాశాడు. మారన రెండు తరువోజలు ఈ పుస్తకంలో 
వ్రాశాడు (1-151, 3-126). పాల్కురికి సోమనాథుడు ద్విపదను ప్రచారం చేశాక ఈ 
తరువోజలు ఇంకెవ్వరూ వాడలేదని అమరేశం రాజేశ్వరశర్మగారు అఆభిప్రాయపడు 
తున్నారు. మారన సోమనాథుడీకి నమకాలికుడు. అప్పటికింకా తరువోజలు ప్రచారంలో 


వున్నాయి. 


మారన 457 


మారన తన గురించి ఏమీ చెప్పుకోలేదుగాని కృత్యాదిని భారతీదేవిని 
నుతించడంలో తన వైదుష్యాన్ని పరోక్షంగా చెప్పుకొన్నాడు. 

ఆరయ నొక్క భంగిగ రహస్యపు జోటను రాజసన్నిధిన్‌ 

సూరి సభాంతరంబులను జొప్పడి తప్పక గద్య పడ్యముల్‌ 

దోరలు పేర్చినట్లు మదిందో(ప(గ జేయుట సంతతంబునా 

భారమ కాదె వీని కనుభారతి మాకు బ్రసన్న యయ్యెడున్‌. (పీఠిక. 5) 


రహస్యపుచోట, రాజసన్నిధిలో, పండిత సభలో ఒక్కలాగ గద్యపద్యాలు దోరలు 
పిర్చినట్లు మదిని తోచేటట్టు మారన చెప్పేవాడని తెలుస్తోంది. రహస్యపుచోట ఈయన 
ఎలాంటి పద్యాలు చెప్పాడో తెలియదు. ఈ పురాణాన్ని కృతి పుచ్చుకొన్న గన్నయ 
వారవనితాలోలుడు. పుస్తకంలోని సుమారు రెండువందల సంబోధనలలో ఎక్కువ 
గన్నయను శృంగార పురుషుడిగా పిలిచేవే! విలాసినీ మనోహర, బాలా రతికేలీ 
పాంచాలా! భామినీ హృద్యమూర్తీ, వారవిలాసినీ వదన వారిజమిత్ర, భామినీ పంచబాణా 
ప్రొఢ స్త్రీ మకరాంకా! అని చాలా విధాలుగా గన్నయ కాముకత్వాన్ని మారన కనబర్చాడు. 
ఆ రోజులో ఓరుగల్లు వారస్త్రీలతో వైభవంగా వుండేది. శ్రీనాథుడి క్రీడాభిరామం దీనిని 
విపులంగా వర్ణిస్తుంది, 


మార్కండేయ పురాణాన్ని కృతి పుచ్చుకున్న గన్నయతోబాటు మారన మొదట 
వారకాంతల యిండ్లకు వ్ళీవాడా? ఆ రహస్యపు చోట్లలో హృద్యమమైన పద్యాలు 
చెప్పేవాడా? ఏమో! మారన శృంగార వర్ణన చక్కగానే చేయగలడు. దానికి ఈ క్రింది 
పద్యం సాక్ష్యం. 
ఆ నగుమోముచెన్ను శశియందును బంకరుహంబునందులే 
దానయన ప్రభాతి మదనాస్త్రములందు మెళటలుంగులందులే 


దానును మేనికాంతి లతికావలియందు( బసీండియందులే 
దానలి నాయతాక్షి లలితా కృతి నామదింబాయ నేర్చునే! (2-161) 


మెలు(గారు లేందీం/గ మెచ్చనియత్తన్వి తనులత చెల్వంబు గనుంగొనంగం 
గల కంఠముల యెలుంగుల యేపు దీపించు నలపాొల్లి ముద్దు బల్కులు వినంగ! 
గనక కుంభంబుల కాంతి రకొనని యా కాంత చన్లవ చిగంగౌంగిలింపం 
జిగురుటాకుల నును జీగిసాంపు దెగడు నచ్చపలాక్షి కెమ్మోవి చవిగొనంగ( 
జిత్త మొదవు తివుటం జిడిముడి పడీయెడు, నీవు ధర్మాతత్త్వ నిపుణహృదయ 
వాలతాంగి నన్ను నను రక్తిమై గూర్చు మన్ముధాగ్ని నేను వ్రుందకుండ. 

(2- 162) 


ఈ పద్యాల శృంగారం బాగున్నా ఇది రక్తి కట్టని ఘట్టంలోనిది. పడుచుకుర్రాడు 
చెలికాడితో తన విరహాన్ని చెప్పుకొంటే బాగుంటుంది కానీ, కుష్టువాడు, రోగంతో 


458 సమగ్రాంధ్ర సాహిత్యం 


బాధపడేవాడు, “పాయ రసము మూర్తమైనటులు”' వుండేవాడు, వేశ్యను చూసి 
అనురక్తుడై, దాని దగ్గరకు తీసుకెళ్ళమని భార్యను బతిమాలుకొనడంలో ఈ పద్యాలు 
మారన చెప్పాడు. అందుచేత రసాభాసం తప్పదు. 


తన కృతిపతికూడా వారవధూలంపటుడని తెలిసీకాబోలు మార్కండేయ పురాణం 
అనువదించమని గన్నయ అడగగానే '“ఇతడీమ్మేదిని నింత ధన్యుడగునే!'' అని మారన 
ఆశ్చర్యంతో పద్యం చెప్పాడు. ఆ సందేహం నిజమే అయింది. గన్నయ సేనాని అంత 
ధన్యుడు కాలేదు. ప్రతాపరుద్రుణ్ణి మహమ్మదీయులు చెరపట్టి తీసుకొనిపోయాక గన్నయ 
తురకలలో కలిశాడు. మతం మార్చుకొన్నాడు. పేరు మార్చుకొన్నాడు. ఢిల్లీకి పోయి 
అక్కడ పాలకులకు నమ్మ కస్తుడై కొన్నాళ్ళకు వరంగల్లుకి రాజప్రతినిధిగా వచ్చాడు. 
ఇతడి జీవితంలోని వివిధ విషయాల గురించి వివరంగా శ్రీ నేలటూరి వెంకటరమణయ్య 
గారు 1939 ఫిబ్రవరి మాసం భారతిలో వ్రాశారు. మతం మార్చుకొన్నాక గన్నయ “వల్లిక్‌ 
మక్పూల్‌ అని పీరు మార్చుకొన్నాడు. ఉత్తరాన ఢిల్లీ సుల్తానుల చరిత్రలో చాలా ప్రముఖ 
పాత్రను వహించాడు. కానీ జహానన్న వీరుదు పొందాడు. అయితే వరంగల్లులో 
నిలువలేకపోయాడు. 


మతం మార్చుకొన్నాక వరంగల్లుకు వచ్చిన గన్నయను మారన కలుసుకొంటే ఎలా 
పరిణమించేదో, ఏ చర్య జరిగేదో వూహించి ఈ (గ్రంథకర్త ''ఈశ్ల్నుర అల్లా తేరేనామ్‌'' అనే 
నాటిక విరచించాడు. : 


అందుకే మార్కండేయ పురాణంలో పీఠిక (18)లో మారన ““ఇతడిమ్మేది నింత 
ధన్యుడగునే!'' అని చెప్పిన పద్యంలో క్రూరమైన వ్యంగ్యం అవ్యక్తంగా ధ్వనించింది. ఇది 
నన్నయగారు ''అమలిన తారకా సముదయంబుల నెన్నను”' అని చెప్పిన పద్యంలోని 
వ్యంగ్యం వంటిది. అయితే ఈ పద్యం చివర “ఈ దివ్య పురాణ రత్నమును 
మార్కండేయమే( జెప్ప గాంచితి, పుణ్యాత్ముడనైతి, జన్మము ఫలించెన్‌ లోకసంభావ్యమై'' 
అని మారన అత్యంత ప్రమోదం చెందాడు. 


తెలుగులో దొరికిన మొదటి పురాణం కనుక ఇది నిజంగా లోక సంభావ్యమే. 


అథర్వణాచార్యుడు 


నేన్నయగారు వదిలిపెట్టిన భారతాన్ని విరాట పర్వం నుంచి తిక్కనగారే కాక మొదఉ 
ుంచీ ఇంకొక కవికూడ పూర్తిచేశాడు. అతని పీరు అథర్వణుడు. ఇటువంటి అరుదైన పేర 
లుగువాళ్ళలో ఉండదు కనుక ఇది పెట్టుపేరేమో అని కొందరు అనుమానించారు. ఇతడ 
నుడనికూడ అభిప్రాయపడుతున్నారు. ఇతడు భారతం కొన్ని పర్వాల 
ం ద్రీకరించడమేకాక ఒక ఛందో గ్రంథం కూడ వ్రాశాడు. 'వికృతివివేకం' అనే వ్యాకరణ 
గంథాన్ని సైతం సంస్కృతంలో రచించాడని లోకులు చెప్పుకొంటారు. 


అయితే ఆ వ్యాకరణ గ్రంథాన్ని అర్వాచీనులెవరో వాశారని, దానికి ప్రశస్తి రావడ, 
సం అథర్వణకృతిగా చలామణి _ చేశారని పండితులలో కొందరు. గట్టిగా 
)శ్వసిస్తున్నారు. బహుశా అథర్వణాచార్యుడు ఈ వికృతి వివేకాన్ని రచించినట్ల 
మొట్టమొదట చెప్పి వ్యాఖ్యానం వ్రాసిన గాలి ఓబళయ్య అనే పండితుడే ఈ పుణ్య, 
ట్టుకొన్నాడని కూడ నిరూపించగలుగుతున్నారు. గాలి ఓబళయ్య తన తెలుగు పేరుల్‌ 
గాంభీర్యం లేదని, ప్రభంజనం అహోబలపతి అని మార్చుకొన్నాడట. నన్నయగార 
ఏంస్క్టృతంలో వ్రాశారనుకొన్న తెనుగు వ్యాకరణాన్ని అప్పకవి తెలిగించాడన్న 'ఈసు 
౧ దీ అహోబలపతి ఈ ' వికృతి వివేకాన్ని! రచించాడట. 


ఈ విషయాలన్నీ కందుకూరి వీరేశలింగంగారు తమ ఆంధ్ర కవుల చరిత్రల్‌ 
పులంగా విశదపరిచారు. మరికొన్ని కొత్త విషయాలను చాగంటి శేషయ్యగారు తవ 
ంధ్ర కవి తరంగిణి మూడవ సంపుటంలో ప్రతిపాదించి చక్కగా వివరించారు. అప్పుక! 
మాసిన తెనుగు పద్యాలనే అహోబలపతి సంస్క తీకరించి అథర్వణుని పేరు పెట్టాడ! 
యన అభిప్రాయపడుతున్నారు. అప్పకవి పద్యాలనూ, అహోబలపతి శోకాలనుూ 
స్పష్టంగా చూపించారు. చూడండి: 


“ఆదిని శబ్దశాసన మహాకవి చెప్పిన భారతంబులో 
నేది వచింపగా బడియె నెందును దానినె కాని సూతసం 
పాదన లేమిచే దెనుగుపల్కు మజొక్కటి గూర్చి చెప్పగా 
రాదని దక్షవాటికవి రాక్షసు డీనియమంబు జేసినక. 
ఆ మూడు పర్వములలో- నామాన్యుడు నుడువు తెరగు లరసికొని కృతుల్‌ 
దాము రచించిరి తిక్క సు-ధీమణీ మొదలైన తొంటి తెనుగుకవీంద్రుల్‌.”' 
(అప్పకపవీయం. పీఠిక, 46, 47 


ఈ మాటలు అప్పకవి సౌంతాలు కూడ కావు. సాక్షాత్తు భగవంతుడే స్వప్నంల్‌ 
నబడి చెప్పినవని అప్పకవి వ్రాసుకున్నాడు. ఈ భగవంతుడే వికృతివివేకం వ్రాసి. 
ానికికూడ కనబడివుండాలి. అప్పకవికి చెప్పిన మాటలనే చెప్పినట్లు ఈ శోకాల 


న్నాయి. 


480 సమగ్రాంధ్ర సాహిత్యం 


“శబ్దానుశాసన కృతేనహి భారతస్య 
పర్వతయేణ కథితం పదమేవ యోగ్యం, 
నాన్యత్‌ ప్రయోగసరణా వనుశాస్త్రదృష్టే 
రేవంకృతోహి నియమః కవి రాక్షసిన. 

శ్రీ తిక్కయబ్బప్రముఖ విచక్షణసుధాంశవః 
తదభ్యుపగమాయత్తచేతసః కవనే రతా౬'' 


ఈ శోకాలను కీ.శ. 17వ శతాబ్దంలోని అహోబలపతికాక 13వ శతాబ్దంలోని అథర్వణుడే 
వ్రాస్తే అతనికి తిక్కనగారు భారతాన్ని విరాట పర్వం నుంచే తెనిగించారని తెలిసి 
ఉంటుంది. ఆ పదిహేను పర్వాలనూ చదివాకనే తన భారతం వ్రాశాడా? తనకు కొద్దిగా 
పూర్చుడూ, తాను ప్రామాణికుడుగా అంగీకరించినవాడూ పూర్తిచేసిన భారతాన్ని మళ్ళీ 
అనువదించడానికీ పూనుకొంటాడా? 


ఈ శోకాలను అహోబలపతి అప్ప కవినుంచే స్వీకరించి వుంటాడు. అప్పకవి తన 
లక్షణ (గంథం గురించి ఇలా గొప్ప చెప్పుకొన్నాడు: 


“ఇది చదివిన పిమ్మట మజి- యెదియేనియు జదువు బుద్ధి యేలా వొడము౯ 
బదపడి గ్రంథములన్నియు- వెదకివెదకి సారమెల్ల వివరింపంగక.”” (1-7) 


ఇలాగే అహో బలపతి తన వ్యాఖ్యానం గురించి కూడ చెప్పుకొన్నాడు: 


“యస్సారోథర్వణ గ్రంథే సోప్యతైవ విధీయతే. 
తేన తత్ఫక్కి కాలోకలోలతా త్యబ్యతాం బుధైః.” 


“అథర్వణాచార్యుని గ్రంథమందున్న సారమంతటినీ ఇందులో చేర్చాను. కనుక అతని 
[గ్రంథాన్ని ఆలోకించాలనే కోరికను పండితులు వదిలివేయుదురుగాక' అని ఈ శోకానికి 
అర్ధం. ఆంధ్రశబ్ద చింతామణీకి వ్యాఖ్యానం వ్రాస్తూ కృత్యాధిని అథర్వణాచార్యుని గ్రంథం 
గురించి ఈ శోకం బ్రాయవలసిన అగత్యం అహోబలునికి లేదు. ఈ అప్రస్తుత ప్రసంగం 
వల్లనే ఇతడు అథర్వణునిపేర గ్రంథాన్ని రచించాడనే బలపడుతున్నదని చాగంటి 
శేషయ్యగారి వాదం. ఇదే పెక్కురు పరిశోధక పండితుల అభిప్రాయమని చెప్తూ దీనిని. 
బలపర్చడానికి ఆచార్య దొణప్ప గారు “వికృతి వివేక కర్చృత్వము' అనే వ్యాసాన్ని ఇటీవల 
రాశారు.! ఆంతరంగికమైన అనేక సాక్ష్యాలతో వికృతి వివేకం అథర్వణ కర్షృత్వము కాదని 
అహోబలపండితుడే దీనిని సృష్టించి అథర్వణునికి అంటగట్టాడని నిరూపించారు. 
““అథర్వణుడు అంత ప్రాచీనుడు కాడు. అప్పకవి మొదలైనవారి దరిదాపులకు 
సమకాలికుడంటారా? అప్పుడంత రగడ ఎందుకో? అథర్వ్చణుడు నాల్గువందల శతాబ్లులు 
మనవైపు నడచివచ్చినచో వికృతి వివేక కర్పృత్వము ఆయనకే కట్టిపెట్టడంలో నేను 


1. భాషా చారిత్రక వ్యాసావళి. 1972 ప్రథమ ముద్రణ. ద్వితీయ ముద్రణ 1987. పుట జ్‌ నుండి. 


మొదటివాడనని”' అనే భావాలను ఆచార్య దొణప్పగారు ఈ వ్యాసంలో నొక్కి 
వక్కాణీంచారు. ' 


“వికృతి వివేకం' అనే కారికావళిని రచించకపోతే పోయె, అథర్వణుడు త్రిలింగ 
శబ్బానాం శాసనం విరచించి ఉంటాడని కొందరు వ్యాకరణ పండీతులు ఇంకా 
ఆశిస్తున్నారు. అయితే క్రీశ. 1660 ప్రాంతాలలో మండ లక్ష్మీ నరసింహాచార్యులు అనే 
వైయాకరణి రచించిన 'ఆంధ్రకౌముది' అనే గ్రంథానికే ' త్రిలింగ శబానుశాసనము' అనే 
నామాంతరం ఉంది (చూ... మద్రాసు ప్రాచ్యలిఖిత గంథాలయం 0 కేటలాగు - 01223). 
నన్నయగారికి కరృత్వం అంటగట్టిన ఆంధ్రశబ్దచింతామణికంటే ఈ త్రిలింగ 
శబ్బానుశాసనం ప్రథమమని అమరేశం రాజేశ్వరశర్మగారు ఆంతరంగిక సాక్షా న్థీలవల్ల 
భావిస్తున్నారు. ఆంతవరకూ బాగానే ఉందిగానీ త్రిలింగ శబ్బానుశాసనం అథర్వణ 
కృతమన్నవారి ఆశ యుక్షమయినది కాదు. 17వ శతాబ్దంలోని వైయాకరణులకు తాము 
సంస్కృతంలో రచించిన ఆంధ్ర వ్యాకరణాలను తగిలించడానికి నన్నయ, అథర్వణుడు 
అనే రెండు చిలకకొయ్యలు కావలసి వచ్చాయి. అంతే. 


మొత్తంమీద అథర్షణాచార్యుని పేర చలామణీ అవుతున్న కారికావళి అతని కృతి 
కాదు, అతడు వ్రాసిన భారతంగాని, ఛందస్సుగాని దొరకవు. అయినా తిక్కనగారికి 
సమకాలికుడనీ, ఉదాహరించదగ్గ ప్రామాణిక ప్రయోగాలు చేసిన కవి అనీ ఇతని 
పద్యాలను పేర్కొన్నవాళ్ళ గ్రంథాలవల్ల తెలుస్తున్నది. తరువాతి కవులు ఉదాహరించిన 
పద్యాలు మాత్రమే ఇతనివి మనకు దక్కాయి. 


అథర్వణాచార్యుణ్జి పేర్కొన్న ప్రాచీనుడు గౌరన. ఇతడు క్రీ.శ. 1445 మధ్య 
జీవించాడు. లక్షణదీపిక అనే ఛందో(గంథం రచించాడు. అందులో అథర్వణచ్చందాన్ని 
పేర్కొన్నాడు కనుక అథర్వణుడు గౌరనకు కనీసం ఒక శతాబ్ది. ముందు ఉండవచ్చునని 
ఊహించడానికి అస్కారముంది. 


ఇతడు జైనసంప్రదాయానికి చెందిన కవి అని కొందరు ఊహిస్తున్నారు గాని 
ఆనందరంగరాట్చందంలో ప్రాదియతికి ఉదాహరణగా అథర్వణాచార్యులు చెప్పిన ఈ 
పద్యాన్ని కస్తూరి రంగకవి ఉదాహరించాడు. 


“'అనవరతమును బూజింప సాంబశివుని 
దలప దలపులు ఫలియించు గలుషమణగు.'”' (3-217) 


కవి జైనుడైతే ఇలా వ్రాస్తాడా? పోనీ, ఇదీ ఏదేనా కావ్యంలోనిది కావచ్చును; 
పాత్రల మాటలు కావడానికీ కూడా ఆస్కారముంది అనుకొంటే అథర్షణచ్చందంలోని 
వంటూ మాతృకా పూజావిధానం గురించి ఈ రెండు పద్యాలను కస్తూరిరంగకవే 
ఉదాహరించాడు. . 
2. ఆంధ్ర వ్యాకరణ వికాసం - ప్రథమ భాగంలో అమరేశం రాజేశ్వరశర్మగారు పుట. 197 నుండి. 


462 సమగ్రాంధ్ర సాహిత్యం 


“కలువల గొప్పు దీర్చి సిరిగంధ మలంది మెజుంగు ముత్తియం 

బుల తొడవుల్‌ బెడంగడర బూని దుకూలము గట్టి చేతులం 

బొలుపగు రత్న వీశీయము బుసక్టము౯ విలసిల్ల గుందకు 

ట్మలరుచి నొప్పు విప్రకులమాతృక సత్కవితాప్రదాయియై. (2-270) 


అలవడ సంపెగల్‌ తురిమి యచ్చపుగస్తురి మేనబూసి కెం 

పుల తొడవు ల్వహించి మణీ పుష్పశరంబును దీయవిల్లు జే 

తుల విలసిల్ల 'గావిజిగి దూకొను పుట్టముగట్టి దీపకు 

ట్కలరుచి బొల్చు రాజకులమాతృక భూజనవశ్య కారియై'' (2-273) 


ఇవి జైనసమయానికి విరుద్ధమా? పరిశోధించాలి. 'కలువలగొప్పు... అనే పద్యం 
కవిగజాంకుశం' లోనిదని లక్షణాదీర్చకాకారుడు చెప్పాడు. ఈ మాతృకాపూజా 
విధానంలోని పద్యాలు తేలిక మాటలతో చక్కగా ఉన్నాయి. అయితే అథర్వణుని శైలి 
చాలా కఠినమనీ, సమాసజటిలమైన ఇతని కవిత కవిత్రయం వారి భారతం ముందు 
నిలబడలేకపోయిందనీ, అందుకే దీనికి ప్రచారం కలగలేదనీ పండితులు భావిస్తున్నారు. ఈ 
భావనలో నిజం లేకపోలేదు. చూడండి దుర్యోధనుని వర్ణన ఎలా చేశాడో! 


““నతీనానావని నాథయూ ధమకుటన్యస్తాబ్ద రాగోజ్వల 
ద్దురతివిబ్రాజిత పాదపీఠు లలనాదోశ్చామరోద్ధూతమా 
రుతలోలాళివినీలకుంతలు బ్రభారుగ్గాము గేయూరశో 
థితబాహాపరిఘుక సువర్ణ దరణీభృద్దిర్యు దుర్యోధనుక.. 


ఈ సమాన రచన ఆంధ్ర సాహిత్యంలో శ్రీనాథుని ప్రవేశానికి దారి చేస్తున్నది. 
దుర్యోధనుణ్ణి ఎటువంటి పదాడంబరముతో వర్ణించాడో అంతటి శబ్బజాలంతోనూ 
రాజసూయం చేస్తున్న ధర్మరాజునూ వర్ణించాడు. 


““ప్రణతా శేషవసుంధరాధిప నిరస్తగ్గంధర్షులు బ్బ (భ్రమ 

తృ్వణదభ్ర భ్రమకృద్ద్విరేఫగుణ రుంకార ప్రదాబద్ధసం 

ప్రణవత్యుత్రథీత ప్రవర్ధిత సమస్త క్షత్రసూయాధ్వర  _ 

క్షణసింహాసన భాసితు౯ దృఢధనుశళాఘాజను౯ ధర్మజు౯.”'* 

““ఈ పద్యంలోని 2, ౩ చరణముల యర్థము కుదురలేదు. మేము మార్చలేదు" అని 
వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తన ' ప్రబంధ రత్నావళి'లో మొదటి పుట క్రింద సూచించారు. 
సుదీర్హమైన సమాసాలలోనే కాక విడివిడిగా తత్సమ పదాలను వాడి రసపుష్టి కలిగించడం 
కూడ అథర్వణునికీ చేతనౌను గ్ర వెల్లంకి తాతంభట్టు ఉదాహరించిన ఈ 
ఉద్యోగపర్వంలోని పద్యం నిరూపిస్తుం 
3. తాతంభట్టు - కవి చింతామణిలో ఉదాహరించాడు. ప్రబంధ - 21 పద్యం. 

4. ప్రబంధ - 3౨5 పద్యం... స్ట్‌ 


అథర్వణాచార్యుడు 463 


““తృష్టాతంతుని బద్ధబుద్దులగు రాధేయాదులం గూడి శ్రీ 
కృష్ణుం గేవలమర్హు గిగా దలచి మర్ధింపగ నుత్సాహవ 

ర్ధిష్టుం డయ్యె సుయోధనుండకట! ధాత్రీనాథ! యూహింపుమా 
యుష్టీషంబుగ గట్టవచ్చునె మదవ్యూఢో (ద్రశుండాలము౯?'్‌ 


అథర్వ ణుని కాలంనాటికే కావ్యంలో పురవర్ణ్లన చేయడం బాగా నాటుకు పోయిందని 
చెప్పడానికి అతడు చేసిన ఈ హస్తినాపుర వర్ణన సాక్ష మిస్తుంది. 


““రాజమండల పూర్ణ రాజమండల వీధిరత్న గర్భామల రత్న గర్బ 
గంధర్వ గంధర్వ గంధర్వ నగరంబు నాగపున్నాగపున్నాగవనము 
మార్గణ మార్గణ మార్గణపీఠ ముత్తుంగ భుజంగ భుజంగ భూమి 
కాంతకాంతారాతికాంతకుంతస్థలి వీఠరకుమార కుమార సరసి 
యనగ బొగడుకెక్కు నలకాపురబుదే 
వేందుపురము దానవేంద్రు పురము 
(గేణిసీయు లలితశోణాంశుమణి బద్ధ 
గోపురంబు హస్తీనాపురంబు.*ీ 


ఇప్పటిదాకా చూపిన పద్యాలవల్ల అథర్వణుడు తత్సమ, తద్భవశబ్బాలనేగాని 
జాతీయత ఉట్టిపడే తెలుగు మాటలా తన భారతంలో వాడలేదనిపించవచ్చునుగాని 
అతడు అందులో కూడ సిద్ధహస్తుడని ఈ పద్యం నిరూపిస్తుంది. 


““పది దినము లయిదు ప్రొద్దులు 
పదపడి రెణ్లాళ్లు నొక్క పగలు౯ రేయు౯్‌ 
గదనంబుజేసి మడిిసిరి 

నదిసుత గురు కర్ణ శల్య నాగ పురీశుల్‌.”' 


ఈ పద్యాన్ని కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణ సారసంగ్రహంలో 
ఉదాపురించాడు. దేశ్యాలను ఎలా వాడాలో అథర్వణునికి బాగా తెలుసు. తన 
ఛందో [గ్రంథంలో ఈ విషయం వ్రాసి ఉంటాడని ఆనందరంగరాట్బందములో పేర్కొన్న 
ఈ క్రింది పద్యం తెలియజేస్తుంది. 


“.దేశ్య తెలుగులందు దెలియ నొక్కొకచోట 

హల్లులోననచ్చు లణగియుండు 

నట్టిచోట రెండు నమరు వళ్ళకు జెప్పు 

నాదిసుకవివరుల యనుమతమున.'' (3-180) 


5. (ప్రబంధ - 15వ పద్యం 
6. ప్రబంధ - 45వ పద్యం. 


464 సమగ్రాంధ్ర సాహిత్యం 


(తెమ్మెర, ఓలమాస, క్రచ్చర, ఆరడి, వీరిడి, క్రీక్కిరనె అను నీ మొదలుగాగల 
దేశ్ళ తెనుగు శబ్బ్దములయందు హల్లులలో నచ్చులైన స్వరము లిమిడి 
యుండుటచేత అచ్చుకు, హల్లుకు ఆ యక్షరమునే యతిగా జప్పనగు 
ననుట) 


దేశ్యాలు వాడీనా, తత్సమాలు వాడినా, రెండూ కలిపి వ్రోత్రేనా చక్కగా, చిక్కగా 
రచన చేయడంలో అథర్వణుడు ప్రజ్ఞావంతుడే అని అప్పుకవి ఉదాహరించిన 
విరాటపర్వంలోని ఈ పద్యాలు తెలియజేస్తాయి. 


““ధర్మతనయ! యుష్మదాజ్ఞానిగళవిని = బద్ధమగుచు జిక్కువడియె గాక! 
విజయమత్తగజము విడివడ్డచో నడ్డ-పాటు గలదె విష్టత్రయమున? 

(అప్ప. 3-124) 
శ్రీకంఠు డెదురునపుడు వ-నౌకోధ్వజమింద్రమకుట మర్దునతురగా 
నీకము దివ్యశతాంగము- నా కవ్వడి కష్బీయున్న నత డేమగునో? 

(అప్ప. 3-141) 
ఆ కర్ణు దురాలాఫము - లాకర్ణింపగ నసహ్యమై ద్రోణునితో 
నాకనదీసుతుడనియె వ-నౌకోధ్వజ మెలుగ వచ్చు నరు జూపితగక. 


(అప్పు. 3-142) 
ఢాంఢమిత్రభేరికాద్వానముం డ్లులీ ని 
నాదమును మిన్నుముట్ట ననారతంబు 
పెక్కు గంధర్వ్పపతులు నల్సిక్కులందు 
గాచు సొగంధికంబు దేగలరె యొరులు?'' (అప్పు. 5-155) 


అథర్వణుడు కనీసం కర్టపర్వం దాకా భారతాన్ని అనువదించాడని అసందిగ్గంగా 
చెప్పడానికి ఈ క్రీంది పద్యం పనికివస్తుంది. 

కురుపతి రవిసుతుని సువ-ర్లరత్నభూషణతతుల నురక బహుమతిచే 

సి రభసము మీ సేనల-కు రాజు గావించె సమరకుశలుండగుటన్‌.” 


అథర్వణుడు ఆదిపర్వం నుంచీ అనువాదం మొదలుపెట్టాడనడానికి ఈ క్రింది పద్యం 
సాక్ష్యమిస్తుంది. దీనిని ఆంధ్ర కౌముదీకర్త “అథర్వణ భారతే ద్రౌపదీ వివాహే సఖీం 
ప్రత్యర్గున వాక్యం'' అని 45వ పుటలో ఉదాహరించాడు. 


““ఆతరిని చెలికి నిచ్చిన 
రోతొడవులు తొడిగెనాసరో జదళాక్షీ 


7. “ఆంధ్రకౌముది' అను త్రిలింగశబ్దానుశాసనం అనే సంస్కృత భాషలో వ్రాసిన తెలుగు 
వ్యాకరణంలో అథర్వణాచార్యుల భారతంలోని ప్రయోగాలు ఉన్నాయి. వీటిలో తొమ్మిద 
పద్యాలను నిడుదవోలు వెంకటరావుగారు తమ తెనుగు కవుల చరిత్రలో అనుబంధంలో (పుటలు 
390-391) ఉదాహారించారు, 


అథర్వణాచార్యుడు 465 


కౌతుకమున జెప్పుమని విన 
బీతి జనించెడిని తనదు హృదయంబునకున్‌. "కి 


ఆదిపర్వంలోనిదే అని అజగరనహుషవాక్యంగా ఈ పద్యాన్ని ఆంధ్రకౌముదీకర్త 
ఉదాహరించినట్లు నిడుదవోలువారు ఉటంకించారు. 


“నే నిదిగొ మత్కులోద్భ్బవుడైన జముని 

వట్టి పాయిని శాపంబు బాసీ తింక 

సౌర్గమున కేగెదను మీరు సుఖము జెంది 

యుండు డనుచు విమాన మొక్కండ నెగయ."' 

ఈ పద్యంలో ఒక విలక్షణ ప్రయోగముంది. “స్వర్గం' అనే పదానికి 'సార్గము' అనే 
వికృతిని కవి ఉపయోగించాడు. ఇది 'సుఖము' అనే మాటకు వళిగా యతిస్తానంలో 
ఉంది. ఈ రూపాన్ని మన నిఘంటుకర్తలు స్వీకరించలేదు. శబ్ధరత్నాకరం, ఆంధ్ర వాచస్పతం 
వంటి పుస్తకాలలో ఇది కనబడదు. 


అథర్వణాచార్యుడు అరణ్యపర్వాన్న్ని అందులో ఉన్న ఉపాఖ్యానాలన్నింటితో 
అనువదించినట్టు ఈ రామాయణ కథలోని పద్యం చెప్తోంది. 


నయమార రాఘవుడు నా-వయెక్కి నడిదాటి జాహ్న హ్రీావలిని౯ 
జయజయ యని వినువీధుల-వియచ్చరులు సన్నుతింప వేడుకతోడ౯.? 


ఈ కందంలో ఒక అందం ఉంది. రెండు మూడు పాదాలలో 'వయెక్కి', “వియచ్చు' 
అనే జగణాలున్నాయి. నాలుగింట జగణం వాడి ఆ అందాన్ని ప్రస్ఫుటంగా తిక్కనగారు 
ప్రదర్శించారు. అందుకే కందానికి తిక్కనగారినే ఘనుడంటారు. అధర్గణుడు కూడా 
నాలుగింట జగణం వాడడంలో నేర్పరి. “వయెక్కి' అని జగణం వాడుతూ నావను 
యెక్కినట్టు ఛందస్సులోనే స్ఫురింపచేస్తున్నాడు. ఇది శిల్చ రహస్యం. ఇంతకుముందు 
ఉదాహరించిన 'కురుపతిరవిసుతుని' అనే పద్యంలో కూడా నాలుగింట జగణముంది. 
యుద్ధపంచకంలోనిదే యింకొక పద్యంలోకూడా అథర్వణుడు నాలుగింట జగణం వాడీన 
కందపద్యం ఉంది. చూడండి: 


''కురుభీష్మకర్ణ గాంధా- రరాజభూరిశ్రవులు దొరకు తోడ్పడి గ్ర 
చ్చర కవ్వడి మార్కొని ని- బృరముగ నటుగురిసిరంప వానలుకడిమిన్‌.' 19 


కుమార సంభవంలో నన్నెచోడుడు 534 కంద పద్యాలు వ్రాసినా ఎక్కడా 
నాలుగింట జగణం లేదు. ఒక్క పద్యంలో కొంత గ్రంథపాతం వుంది. అక్కడ ఒకవేళ 
నన్నెచోడుడు వేరెక్కడా వాడని నాలుగింట జగణం వాడేడేమో। చూడండి: 


8. తినుగుకవుల చరిత్ర. పుట. 31 
5. తెలుగు కవుల చరిత్ర, పుట. ౩392 
10. అందులోనే, పుట. 3% 


466 సమగ్రాంధ్ర సాహిత్యం 


“స్తనములు సకుంఆాలాస్యము 
వనములపై దోప విక చవనజంబులు... 


కొనుక్రీయ వెల్లీత యీదెగోమలి కొలనన్‌.”' (కుమార. 9-84) 


నాలుగింట జగణం వాడుతూ అథర్వణాచార్యులు వ్రాసిన యింకొక కందపద్యం మళ్ళీ 
అరణ్యపర్వంలోనే దొరుకుతుంది. చూడండి: 


“వరధామ్యాచార్య పుర-స్సరులై స్వాధ్యాయహోమజపతత్సరులై 
యరువదివేల సవులు ధ-ర్మరాజు మఖమయుత జనిరి రాజ్యంబునకున్‌. "11 


అథర్వణాచార్యులు విరాటపర్వంలో నుంచి కూడా ఒక పద్యాన్ని ఆంధ్ర 
కౌముదీకర్త ఉదాహరించాడు. అది కీచకుడు ద్రౌపదితో చెప్పినది. 


ఇక నొకసారి బల్కిన ఘలీలని చిందునో నోటిముత్యముల్‌ 
వికచసరోరుహాోక్షి। వినవే! నను మన్ననచేసి కావుమీ 
అకట! మనోభవాశుగచయంబుల నా తనువెల్ల నొచ్చిపో 
దె! కరుణ సూపియేలుకొనుదే! కినుకిప్పుడుసేయ నేటిక్రి?12 


ఈ పద్యంలో కొన్ని విలక్షణ ప్రయోగాలున్నాయి. ముత్యాలు చిందే చప్పుడు 
'ఘలీల్‌ అని కవి చెప్పాడు. నోటిముత్యాలు చిందడం చక్కని జాతీయం. 'ఏలుకొనవే' 
అని సంప్రార్థనకి “ఏలుకొనుదే' అనే ప్రయోగం యతిస్థానంలో దొరుకుతున్నది. 
చిన్నయసూరిగారు 'సంప్రార్థనంబుల ముబ్బాన కదాదులు విభాష ననుప్రయుక్తంబు లగు' 
(క్రియ. 33) అనీ, “ఎదాదు లనుప్రయుక్తంబులగు నప్పుడు ముజ్జనకు వుజిరుజియగు' 
(క్రీయ. 34) అనీ సూత్రీకరించారు. ఇది సమగ్రం కాదని బహుజనపల్లివారు ప్రొఢ 
వ్యాకరణంలో ' ప్రార్ధనంబునం దన్చత్యయాంత క్రియలమీద గదకదవు పూర్వకంబు 
లన్నాదు లనుప్రయుక్తంబు లగు' (క్రియ. 9) అని లక్షణోషం చెప్పి 'ప్రోవ గదన్న', 
'ప్రోవగద వన్న' మొదలైన రూపాలకు గతికల్సించాడు. అథర్వణుని ప్రయోగం వారు 
చూడలేదు. లేకపోతీ కద, కదవులతోపాటు ఉత్త 'ఏ' కారానికికూడా సూత్రంలో చోటు 
కల్పించేవారు. 


అథర్చణాచార్యుడు వ్రాసిన ఉద్యోగపర్వంలో నుంచి కూడా ఆంధ్ర కౌముదీకర్త 
ఒక పద్యాన్ని ఉదాహరించాడు. ఇది సంజయ ధృతరాష్ట్ర సంవాదంలోనిది. 


““అరయగ వారెల్లరు బ్రబ-లురు గావున వారితో విరోధమ్మునకే 
లరపయదసందికిం బం-పురాచబబ్బులి మటేనె పోయి మఅలెదన్‌.'' 


11. తెనుగు కవుల చరిత్ర - పుట. ౫1 
12. అదే పుస్తకంలో, అదే పుటలో. 


ఇందులో మళ్ళీ మనకు నాలుగింట జగణం కనబడుతుంది. 'ఏమ్యూదుల ఇత్తునకు 
సంధి వైకల్ప్చికముగా నగు* అనే' వ్యాకరణ సూత్రానికి (బాల. సంధి. 5) ఉదాహరణగా 
మణీ+ ఏనె=మటేనె అనే ప్రయోగం ఇందులో వుంది. 'ప్రబలురు' అని బహువచనరేఫం 
ప్రాసస్థానంలో ఉంది. ఇక్కడ రాచబెబ్బులి వంటి ప్రయోగం తిక్కనగారి “మెత్తని పులిని' 
స్ఫురింపజేస్తుంది. తిక్కనగారు ఉద్యోగ పర్వంలోనే సంజయ ధృతరాష్ట్ర సంవాదంలోనే 
ఈ పద్యం చెప్పాడు. 


అనయము పుట్టి జూదమున యప్పుడ యింతయు జిచ్చుపెట్టి కా 

ల్చిన యిది నీయుపేక్షయ వకీకృతచిత్తుడు ధర్మసూతి మె 

త్తని పులి యెల్లవారలు నధర్మము నీపయిబెట్టునంతకున్‌ 

వినడును గానడుం బిదప నీకును నాకు మరల్పవచ్చునే? (ఉద్యోగ. 2-14) 


తిక్కనగారూ, అథర్వణాచార్యుడూ సంజయ ధృతరాష్ట్ర సంవాదంలోనే మెత్తని 
పులి, రాచబెబ్బులి అనే మాటలను ప్రాసస్థానంలో వాడడం కాకతాళలీయమైనా ఇద్దరు 
మహాకవులు ఒకలాగే ఆలోచిస్తారనడానికి ఇది నిదర్శనం. 


తిక్కనగారు స్పష్టంగా చెప్పకపోయినా రేఫ అకారాలను ప్రాసస్థానంలో పులిమి 
చెప్పనన్నారు. అలాగే అథర్వణాచార్యుడు కూడా మామూలు *“రికారాన్ని, బండీరాని 
విడివిడిగా కేటాయించి వాడినట్టు కనబడుతుంది. 'అకారస్య' అని ఆంధ్ర కౌముదీ కారుడు 
అథర్వణ భారతంలోనుంచి ఒక పద్యాన్ని ఉదాహరించాడు.ేకి 


“తఅచైన కురుబలంబుల 

మతఆిపింపుచు కడిమిమెజయ మారిమసగిన 

ట్ల తిముజి బెడంగు గద గొని 

కలువలి కొడుకండు నుజణుము కావించె వడీన్‌.'' 


ఇందులో 'కలువలి' అనే మాట శకటరేఫంతో ఉంది. శబ్దరత్నాకరంలో కరువలి 
అని సాధురేఫంతోనే రూపాన్ని స్వీకరించారు. సూర్యరాయాంధ్ర నిఘంటువులో కూడా 
సాధురేఫ గల రూపమే వుంది. అథర్వణ ప్రయోగం వల్ల యిది శకటరేఫగల రూపంలాగ 
కనబడుతున్నది. అథర్వణుడు మహాకవేగాక లక్షణకర్త. ఇతని ప్రయోగాన్ని ఇంకొక 
లక్షణకర్త అయిన ఆంధ్రకౌముడీకర్ణ “రేఫణకార యోరుదాహరణాని' అని పేర్కొన్నాడు. 
'కురుపతిరవిసుతుని' అనే పద్యం నుండి ఈ 'తజచైన' పద్యందాకా వున్న తొమ్మిది 
పద్యాలను* నిడుదవోలు వెంకటరావుగారు మదరాసు ప్రాచ్య్చలిఫిత పుస్తక 
భాండాగారంలోని 1323 సంఖ్యగల అముద్రిత గ్రంథం నుండి తీసుకున్నారట. ఈ 
తొమ్మిది పద్యాలూ చాలా విషయాలు మనకు తెలియజేశాయి. ఇవి అథర్షణ భారతం 


13. తెనుగుకవుల చరిత్ర, పుట. ౫2. 
14. తెనుగు కవుల చరిత్ర, పుట ౫, 


468 సమగాంభ సాహిత్యం 


లోనివేగాని మరెందులోవీ పారబడి ఆంధ్ర కౌముదీకర్త యివ్వలేదని నిడుదవోలువారు 
ఇలా వ్రాశారు: “నన్నయ, తిక్కనలను బేర్కొని వారి భారత భాగవతములనుండీ 
స్పష్టముగా గ్రంథకర్త యుదాహరణము లిచ్చియుండుటచేత పై యథర్వణభారతో 
దాహృతులు సరిరపైనవి యని గ్రహింపనగును. "15 వెంకటరావుగారు అనుబంధంలో 
అదనంగా ఇచ్చిన తొమ్మిది పద్యాలతో కలిపి పందొమ్మిది పద్యాలు అథర్వణ 
భారతంలోనివి దొరికాయి. 


మొత్తంమీద ఈ ఉదాహరణలన్నీ చూస్తూ వుంటే ఒక చక్కని భారత రచన మనకు 
దక్కలేదే అన్న చింత ప్రతి సాహిత్య ప్రియునికీ కలుగుతుంది. ఇతని ఛందస్సు లోనివని 
లాక్షణికులు ఉదాహరించిన పద్యాలను గమనిస్తే ఇతని గ్రంథం సమ[గ్రమైనదేమో 
అనిపిస్తుంది. ఒక్క ఆనందరంగరాట్బందంలోనే ఇతనివి 26 పద్యాలు పేర్కొన్నాడు. 


అథర్వణుని భారతమో లేక కనీసం ఛందస్సో ముందు ముందు లభించాలని 
ఆన్‌ద్దాం. ఇప్పటికీ దొరికిన ఆకరాలనుబట్టి ఇతణ్ణీ గురించి యింతకన్నా ఎక్కువ మనకు 
తెలియదు. 


15. అదే పుస్తకంలో, పుట. 392 


పద్మనాయక -రెడ్డరాజుల యుగం 


రీచర్లవారు వెలమవీరులు. వీరినే పద్మనాయకులంటారు. కాకతీయ సామ్రాజ్యంలో 
గణపతి దేవ చక్రవర్తి కాలం నుంచీ వీరు సేనానులుగా ఉండేవారు. రుద్రమదేవి రాజ్యానికి 
వచ్చినపుడు, ఆడది గద్దెనెక్కడం సహించలేని సామంతులూ, _ సీనానులూ 
తిరగబడినప్పుడు, రేచర్ల ప్రసాదాదిత్య నాయకుడు ఆమె పక్షం వహించి పోరాడాడు. 
అందుకే అతనికి 'కాకతీయ రాజ్యస్థాపనాచార్య' అనే బిరుదు వచ్చింది. ఇతని మనుమడు 
దాచానేడు ప్రతాపరుద్రుని వద్ద సేనానిగా ఉండేవాడు. దాచానేడు కుమారుడు 
సింగమనాయకుడు కూడా ఆ కొలువులోనే ఉండేవాడు. 


తన అమ్మమ్మ రుద్రమదేవిని గద్దెమీద నిలిపినందుకు బహుశా, ప్రతాపరుద్రునికి 
వెలమవీరులంటే ఎక్కువ ఇష్టం కాబోలు, ఇతర కులాలవాళ్ళను (తోసిరాజని వీళ్ళకే 
ఉన్నతపదవులు ఇవ్వడం మొదలెట్టాడు. ఇది చూచి ఇతర' వర్గాల నాయకులు 
తిరగబడ్డారు. క్రీ.శ. 1314 ప్రాంతాన గండికోటలో చేరి పితూరీ చేశారు. ప్రతాపరుద్రుడు 
స్వయంగా దీనిని అణచివేశాడు.! వెలమనాయకులు దక్షిణానికి దండు వెడలి 
ప్రతాపరుద్రునికి విజయాలు సంపాదించారు. అందుకే రేచర్లవారికి 'పంచ పాండ్య దళ 
విభాళ అనే బిరుదు వచ్చింది. వెలమ వీరులందరిలోనూ సింగమ నాయకుడే 
ప్రతాపరుద్రునికి దయాపాత్రుడైనట్టున్నాడు. రాజు అతనికి ఎనభై వరాలు ఇచ్చాడట. 
సంస్కృతంలో ఎనఖైని “అశీతి' అంటారు. అందుకే ఇతనికి అశీతి వరాల సింగమ 
నాయకుడనే పేరు వచ్చింది. ప్రతాపరుద్రుని వద్ద ఉండే 72 మంది నాయకులలో ఈ ఎనబై 
వరాల నాయకుడే ప్రముఖుడని చెప్పుకోవచ్చు. అందుకే ప్రతాపరుదుని పరిపాలనా 
కాలాన్ని - కాకతీయ సామ్రాజ్యపు చివరి రోజులను మనం పద్మనాయక యుగంగానే 
పరిగణిద్దాం. 


కాకతీయ సామయాజ్యంలో 72 మంది నాయకులుండేవారు. 75 మంది ఉండేవారా, 
లేక 77 మందా అన్నది ఒక చిన్న సమస్య. వడ్డాది అప్పారావుగారు 72మంది నాయకుల 
పేర్లను పట్టికవేసి చూపించారు.* ఈ నాయకులలో బ్రాహ్మణులు, రెడ్లు, వెలమలు, 
కాయస్థులు, క్షత్రియులు - అన్ని వర్ణాలవాళ్ళూ ఎందరో వున్నారు. వీళ్ళలో చాలామంది 
చారిత్రక పురుషులుగానే కనబడుతున్నారు. కొందరిని గురించి శాసనాధారాలు కూడా 
దొరుకుతున్నాయని వడ్డాది అప్పారావుగారు వ్రాశారు. 

ఈ నాయకులందరూ ప్రతాపరుదునితో బాటు మహమ్మదీయులను ఎదిరించారు. 
తెలుగు చక్రవర్తి పర రాజుల చేత చిక్కాక, తెలుగుదేశం అల్లకలోలమైనప్పుడు ఈ 
నాయకులందరూ ఒక్క త్రాటిమీద నడచి ముసునూరివారి నాయకత్వం క్రింద కలసికట్టుగా 
మహమ్మదీయులతో పోరాటం సాగించారు. ఆంధ్రదేశపు వివిధ ప్రాంతాలపై వివిధ 
1. అంధ్ర సంస్కృతి - చరిత్ర (190) - డాక్టరు వి. రామరాజాగారు తమ విద్యార్థులచేత వాయించిన 


"సంపుటం, పుట 231. 
2. రెడీ సంచిక - పుటలు6, 7. 
a 


470 సమగ్రాంధ్ర సాహిత్యం 


నాయకుల పెత్తనం తొలినుంచీ సాగుతూనే వుంది. ప్రతాపరుద్రుడు పోయాక వాళ్ల వాళ్ల 
మండలాలకు వాళ్లు వాళ్లు అధిపతులయ్యారు. ఈ నాయకులలో ముఖ్యులయిన వాళ్ళలో 
ఎవరెవరు ఏయే ప్రాంతాలు పాలిస్తూవచ్చారో ఈ పట్టిక చూడండి. 


సింహాచలం నుండి ఏలూరి దాకా 
పిఠలాపురము రాజధానిగా కొఠాము 
ప్రాంతాలు రుద్రడేవుడి క్రింద ఏలారు. 
రాజమండ్రీ దగ్గరి కోరుకొండ రాజధాని. 
తొయ్యేరు ముఖ్యనగరం 

రేకపల్లి ముఖ్యనగరం- 

భద్రాచలం పాలవంచ ప్రాంతం 


ఇందులూరి రుద్రదేవుడు 
కొప్పుల రెడ్లు 


ముమ్మడి నాయకుడు 
ముసునూరి అనపోతా రెడ్డి 
ముసునూరి ప్రోలోయనాయకుడు 


కాపయ నాయకుడు 
చెరకువంశపు రెడ్లు 

దేవగిరి నాయుడు 

శ్రీగిరి నాయుడు 
సోమయాజుల రుద్రసినాని 
గోనవంశపు రెడ్లు 

ముప్పిడి నాయకుడు 
జుట్టయలెంక గొంకరెడ్డు 
రేచర్ల సింగమ నాయకుడు 
గ౯పతి నాయకుడు 
వేమారెడ్డి 


ఆమనగల్లు రాజధాని 
కమ్మనాడు 

పల్నాడు 

తంగెడ 

వెలనాడు 
వర్థమానపురం 
పాకనాడు 
ములికీనాడు, రేనాడు మొదలగునవి 
రాచకొండ 
మంచికొండ 

అద్దంకీ 


ఈ నాయకులందరూ సంఘీభావంతో ముసునూరు ప్రోలయ నాయకుడి ఆధిపత్యం 
క్రింద యుద్ధం చేసి మహమ్మదీయుల పరిపాలన తెలుగుదేశంలో తాత్కాలికంగా ఆపారు. 
ప్రతాపరుద్రుని మరణంతో తురుష్ము లకు వశమైన ఓరుగల్లుకు 1336లో విముక్తి కలిగింది. 
మళ్ళా ఓరుగల్లు కోట కొత్తళం మీద ఆంధ్ర పతాక ఎగిరింది. ఆంధ్రదేశాధీశ్వర, 
ఆంధ్రసురత్రాణ వీరుదులతో ముసునూరి కాపయ నాయకుడు తెలుగుదేశానికి అధిపతి 
అయ్యాడు. స్వాతంత్ర విజయాలు లఫించేదాకా తెలుగు నాయకులలో ఉండే 
సంఘీభావం, ఐకమత్యం తరువాత అంతరించాయి. ఎవరికి వాళ్లే స్వతంత్రించి స్వతంత్ర 
రాజ్యాలు ఏర్పరచుకొన్నారు. 


దేశానికి ప్రమాదం తప్పిందనగానే రేచర్ల సింగమ నాయకుడు తన గొప్పను 
ప్రకటించుకున్నాడు. ముసునూరి కాపయ నాయకునికి లోబడీ ఉండడం పరువు తక్కువ 
అనుకున్నాడు. దక్షిణ దిశనున్న నాయకులందర్నీ జయించి తన రాజ్యాన్ని కృష్ణా నదీతీరం 
దాకా విస్తరింపజేశాడు. కృష్ణా తుంగభద్రానదుల మధ్యనున్న కొన్ని దుర్గాలు,. నల్లగొండ 


జిల్లాలోని ఏలేశ్వరం అతనికి వశమయ్యాయి. అమనగల్లు అతని కేంద్రం. తన రాజ్యాన్ని 
అతడు ఉత్తర దిశలో కూడా వ్యాపించదలచుకొన్నాడు. కాపయ నాయకునితో యుద్ధం 
చేశాడు. 1340 ప్రాంతాలలో తన బావమరిదిని చెరలో పెట్టారని రేచర్ల సింగమ నాయకుడు 
జిల్లీపల్లి కోటను ముట్టడించాడు. ఆ కోటకు అధిపతులయిన సోమవంశ క్షత్రియులు 
మాయోపాయంతో సింగమ నాయకుణ్ణి చంపివేశారు. 


ఈ వార్త వినగానే సింగమ నాయకుని కుమారులు అనపోత నాయకుడు, మాదా 
నాయకుడు ఉద్రిక్సులయ్యారు. కత్తికట్టి జల్లిపల్లి కోటను ముట్టడించి, ఆ రాజులనూ, 
వాళ్ళకు తోడ్పడ్డ వాళ్ళనూ చంపి పోగులు పెట్టి, ఆ రక్తంతోనే తండ్రికి తర్పణం చేశారు. ఈ 
వెలమ సోదరులు అనేక యుద్దాలు చేశారు పద్మనాయక రాజ్యాన్ని సుస్థిరం చేశారు. 
ముసునూరి కాపయ నాయకుణ్ణి యుద్ధంలో చంపి అనపోత నాయకుడు ఓరుగల్లు 
వశపరుచుకున్నాడు. ఆంధ్ర సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న ఈ ముఖ్య నగరాన్ని 
జయించినా, అనపోత నాయకుడు రాచకొండనే తన రాజధానిగా చేసుకొని పాలించాడు. 
తన తమ్ముడు మాదారేడును దేవరకొండ పాలకుణ్ణో చేశాడు. నాటీ నుంచి మాదారేడు 
సంతతి దేవరకొండలోనూ, అనపోత నాయకుని వంశంవాళ్ళు రాచకొండలోనూ ఉండి 
రాజ్యం చేశారు. రేచర్లవారి రాజ్యానికి ఉత్తరాన గోదావరి నుంచి, దక్షిణాన శ్రీశైలం, 
పశ్చిమాన బహమనీ రాజ్యం, తూర్పున కొండవీడు రాజ్యం సరిహద్దులు. అనపోత 
నాయకుడి కాలం నుంచి ఆ పద్మనాయకుల చరిత్రే ఇప్పటి తెలంగాణా -చరిత్ర అయింది. 
పశ్చిమాన ఉన్న బహమనీ సుల్తానులతో సహజీవనం మంచిదని పద్మనాయకులు 
భావించారు కాబోలు, వాళ్ళతో సంధి చేసుకున్నారు. గోలుకొండ ప్రాంతాలను వాళ్లకు 
వదలిపెట్టారు. ఇప్పుడు పద్మనాయకులు ఇలా చేయబట్టే గోలుకొండ, భాగ్యనగరం 
రాజధానులుగా ఉత్తరోత్తరా తెలుగు రాజ్యాన్ని నవాబులు పాలించారు. 


పద్మనాయకులు తెలంగాణాలో విజృంభించి తమ రాజ్యాన్ని ఏర్పరచుకొంటున్న 
కాలంలోనే అద్దంకి సీమలో రెడ్డిరాజులు స్వతంత్రించి రాజ్యం నిర్మించుకొన్నారు. ఒక 
రకంగా పద్మనాయకులూ, రెడ్డరాజులూ ఆనాటి తెలుగు చరిత రథానికి రెండు చక్రాలు. 
అందుకే కాకతీయ సామ్రాజ్యం అస్తమించిన తరువాత విజయనగర రాజ్యం విస్తరించి 
రాయల యుగం మొదలయ్యేదాకా వున్న మధ్య కాలం 150 సంవత్సరాలలో పూర్వార్ధాన్ని 
పద్మనాయక యుగమనీ, ఉత్తరార్థాన్ని రెడ్డిరాజుల యుగమనీ పేర్కొంటున్నాం. 
పద్మనాయక యుగంలో ఇతర రాజుల ప్రాపకంలో ఉన్న కవులు కూడా వస్తారు. 
క్రీ.శ. 1375 దాకా పద్మనాయక యుగమని చెప్పుకుందాం. 


రెడ్డి రాజ్యాన్ని, స్థాపించిన వేమారెడ్డి క్రీశ. 1325-1353 మధ్య కాలంలోనివాడు. 
ఇతడు 'అశీతి వరాల సింగమ నాయకుడి సమకాలికుడు. అద్దంకి సీమను పాలించాడు. 
ఇతని ఆస్థానంలో కవిత్రయంలో మూడవవాడైన ఎర్రా ప్రెగ్గడగారున్నారు. 


472 సమగాంధ సాహిత్యం 


ఈ శతాబ్దంలో పరిపాలించిన పద్మనాయకుల పేర్లూ, రెడ్డిరాజుల పేర్లూ, వాళ్ల వాళ్ల 
కాలాలూ తెలుసుకుందాం. 


పద్మనాయక (ప్రభువులు 

అశీతి వరాల సింగమ నాయకుడు క్రీ.శ. 1335-1361 
రాచకొండలో అనపోత నాయకుడు 

దేవరకొండలో మాదా నాయకుడు కీ.శ. 1361-1384 
రాచకొండలో కుమారసింగ భూపాలుడు 

దేవరకొండలో పెదవేదగిరి నాయకుడు క్రీ.శ. 1384-1399 

రెడ్డిరాజులు 

వేమారెడ్డి క్రీ.శ. 1325-1353 
అనపోతాంెడ్డి (క్రీ.శ. 1353- 1364 
అనవేమారెడ్డి క్రీ.శ. 1364- 1386 
కొమరగిరిరెడ్డి క్రీ.శ. 1386-1402 


ఈ శతాబ్దంలో జీవించిన కవుల చరిత్రను సులభంగా అవగాహన చేసుకొందుకు 
ఈ రాజకీయ చరిత్రను తిలుసుకొనవలసీ వచ్చింది. ఆయా కవుల గురించి చర్చిస్తున్న 
ప్పుడు ఈ రెడ్డిరాజుల గురించి తెలుసుకొందాం. 


కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక, పద్మనాయకులూ, పంటరెడ్డూ మాత్రమే 
కాక మరికొందరు కూడా రాజ్యాలు ఏర్పరచుకున్నారు. వాళ్లలో ఆనెగొందిని పాలించిన 
హరిహరరాయలు, అతని సోదరుడు బుక్కరాయలు ముఖ్యులు, ఈ కంపిలి రాజ్యమే 
తగువాత విజయనగర సామ్రాజ్యంగా పరిణమించింది. మనం ఇప్పుడు చెప్పుకొంటున్న 
పద్మనాయక యుగంలోని రాజులకు సమకాలికులైన కంపిలి రాజుల పట్టికను కూడా 
చూదాం. 


మొదటి హరిహరరాయలు ' క్రీ.శ. 1335-1355 


మొదటి బుక్కరాయలు కీ.శ. 1355-1377 
రెండవ హరిహరరాయలు క్రీశ 1377-1404 


"ఈ కంపిలి రాజులలో మొదటి హరిహరరాయలు రాజ్యస్థాపనలోనే నిమగ్ను 
డయ్యాడు. అతడు చేసిన విద్యాపోషణ ఏమిటో మనకు తెలియదుగాని అతని సోదరుడు 
మొదటి బుక్కరాయలు మాత్రం విద్వాంసుడు, విద్యాఖిమాని. సాయన, మాధవులు ఇతని 
కొలువులోనే వుండి వేదభాష్యం వ్రాసి ఈ రాజునకు అంకితమిచ్చారు. సంవిధాన చక్రవర్తి 
నాచన 'సోముడు 'బుక్కరాయలవల్ల అగ్రహారం పుచ్చుకున్నాడు. కంపిలి రాజులలో 


473 


కొందరు స్వయంగా కవులు; అందులోనూ తక కవులు నుతించేటంత గొప్ప కవులు. 
మొదటి బుక్కరాయలకు ఏడుగురు కుమారులు. వీరిలో ఆరవవాడు భాస్కర భవదూర 
మహీపతి. ఇతడు భవదూరుడు అనే పేరుతో ప ప్రసిద్ధుడైన కవి. ఎడపాటి ఎర్రన అనే కవి 


క్రీశ 1678- 1693 ప్రాంతాలలో మల్హణ చరిత్ర అనే (గ్రంథంలో పూర్వ్చకవులను ఇలా 
స్తుతించాడు. 


వినుతు లొనర్హు నాంధ్రసుకవిప్రభు నన్నయభట్టు, దిక్కయ 
జ్వను, శివదేవు, భాస్కరుని, జక్కన, నాచనసోము, సర్వదే 
వుని, భవదూరు, వేము... 


ఈ పద్యంలోని భవదూరుడు కంపిలి రాజకుమారుడే. ఇతణ్ణి జంటకవులు తురగా 
రాజకవి, అయ్యంకి బాలసరస్వతులు తమ 'నాగరఖండం' అనే ప్రబంధంలో క్రీశ. 1731 
తర్వాత ఇలా పేర్కొన్నారు | 


సివతత్తువ శివదేవు, చిన్మయు భవదూరు 
శరభాంకు రాజశేఖరుని వేయు... 


అనంతర కవులచే ఇలా నుతులు పొందిన ఈ భవదూరుడు ఏ గ్రంథాలు రాశాడో 
తెలియదు. ఇతని పద్యాలను కొన్నింటిని సంకలనకర్ణలు స్వీకరించారని నిడుదవోలు 
వెంకటరావుగారు వ్రాశారట.కి 


నాచన సోముని గురించి చెప్పుకొనేటప్పుడు కంపిలి రాజులను గురించి అవసరమై 
నంత చెప్పుకొందాం. ఇప్పుడు పద్మనాయక ప్రభువుల కాలంలోని సాంఘిక చరిత్రనూ, 
సాహిత్య స్థితినీ తలుసుకొందాం. 

ఈ యుగం రాజకీయంగా అల్లకలోలాలతో ప్రారంభమైంది. పద్మనాయకులు 
వీరాధివీరులు. అమిత పరాక్రమవంతులు. ప్రచండ రణవ్యాపారం వారికి ఒక క్రీడావిశీషం. 
ఈ కాలంలో వీరు వాడుకలోనికి తెచ్చిన భయానక వీభత్స చర్య రణముకుడుపుట; 
అనగా “శత్రువులు నిహతులైనచోట వారి రక్తముతో కలిపిన అన్నము వారి 
తలపునుకలలో పెట్టుకొని యొడలికి భస్మమలదికొని, జుట్టు విరయబోసుకొని యర్ధరా త్రి 
కాలమున నొంటిగా దిగంబరులై భూతబలి మంత్రములు చదువుచు ఢాకిన్యాదులకు 
బలిపెట్టుట. ఇది ఆగమోక్త విధానమని చెప్పుదురు. యుద్ధమున జయించినపుడెల్ల వీరు ఈ 
విధమున చేయుచు వచ్చిరని “వెలుగోటి వంశావళి” తెలుపుచున్నది. ఈ యాచారము 
తెలంగాణాలోనే రేచర్ల వంశులలోనే వాడుకలో నుండినట్లు కనిపించును" అని 
కీ.శే మల్లంపల్లి సోమశేఖరశర్మగారు వ్రాశారు. 


3. ఇది ఆంధ కవి తరంగిణి నాలుగవ భాగం పుట.150లో చాగంటీ శేషయ్యగారు చెప్పారు. 
వెంకటరావుగారు భవదూరుడు గురించి భారతిలో వ్రాశారు. ఏ సంవత్సరమో, ఏ నెలో 


శేషయ్యగారు చెప్పలేదు. 
4. విజ్ఞాన సర్వస్వం - తెనుగు భాషాసమితి ప్రచురణ - ౩వ సంపుటం పుట. 305 


474 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ యుగంలోని కవుల రచనలలో కూడా ఈ వీరాచారం కనబడుతుంది. మడికి 
సింగన వ్రాసిన దశకుమార చరిత్రలో బాణాసురుడు శివునితో ఇలా చెప్పుకొంటాడు. 


వీరరక్తంబుల వేతాళ సమితి- నారూఢగతి నోలలాడింపలేదు 
యొరపైన నృపలోక మృదుశరీరముల-మెరసి ఢడాకినులకు మేవగాలేదు. 
(కల్యాణ కాండ. 769-770) 


'వెలుగోటివారి వంశావళి'లో ఈ ఆచారం ఇంకా ఇలా సవిస్తరంగా ఉంది. 


“నూటొక్క రాజుల శిరంబులు ఖండించి, యేబదియొక్క రాజుల 
గలుగాన్లలాడించి మణతీయు ముప్పదిముగ్గురు రాజుల బట్టి పూజించి రణ 
బలిగా తెచ్చి యా రణక్షోణినర్పించి, దిగంబరీ, కాళీ, మహాకాళీ, శాకినీ, 
డాకినీ, బాయిళాకాయినీ భూతప్రేతపిశాచంబుల దలచి రణదేవరా। 
మహారణరాజా, రణశూరా, రణవీరభితాళా! ఖైరవా, వీరభద్రా, 
రణపోతురాజా కలహకంటకీయని నిజబలంబులకు జయంబు కల్గననుచు 
కలహాధిదేవతల నారాధించి, తలంచి, పూజించి, కాళీమహాకాళికి 
వీరరాజుల నరబలిగా నరకించి భట్టును దామును రణము గుడిపించి... 


రాజుల నూటయొక్కరి శిరంబుల ద్రుంచి రణంబులోపల౯ 
రాజకుమారు లెమ్మురుధిరంబుల పండిన భుక్తి దృప్పులై 
రాజకపాలపాత్రమున రక్తము గ్రోలుచు భూతకోటుల 

ట్లాజి జయుండు సింగవిభు నగసుతుండనవోతు బాడెడు.౯. 
కొమ్మని మచ్చ యాబళుని గూల్చి శిరంబులు ద్రుంచి గన్నయ౯ 
విమ్మట ద్రుంచి తత్సుతుల టేర్చిన బొమ్మలువెట్టి దారులం 
దమ్మటము ల్వెసం గొనియె దాచయసింగని పట్టి యెట్టిడో 
బొమ్మలుబెట్టు నిట్లు లనపోతడు వైరము బూనువారికి ౯ 


రణవీథి గొండమలాజుగొమ్మల దేవు పీన్నని జయరుదు బెనచి తరిగి 

తలలు పొక్కండ్లుగా నిలిపి తద్రక్తమై యెసరుగా బలివండి యెసక మెసగి 
హెమ్మాడియును గూడీ యెలమి నూటొక్కండ్ర రాజుల బగబట్టి రమణ జంపి 
కలుగాన్ల లాడించి కలరక్త మెల్లను భూతసమితి తృప్తి పొందుపరచి 

జల్లిపలొద్ద రాజుల త్రుళ్లణంచి - యహహవిరుదులు పచరించిరపుడు వేడ్క 
నను మగ ల్పొచ్చి రలభట్టు లౌననంగ మహిని సింగయయనపోత మాదవిభులు. 


శత్రువుల పైన అంత కక్ష, చంపాక కూడా వీరావేశం, వీభత్స ప్రధానమైన ఆచరణ, 
జుగుష్ప లేకుండా నెత్తుటికూడు నివేదించడం మొదలైనవి మాధ్యమిక యుగాల బర్గ్భరత్వ 
చిహ్నాలు. ఒక ప్రక్క ఇంత అమానుషంగా ప్రవర్తిస్తూనే ఆనాటి వ్యక్తులు కళలను కూడా 
ఆరాధించారు. గ్రంథాలను రచించారు. సాహిత్యాన్ని సృష్టించారు. సరస్వతిని సీవించారు. 


పద్మనాయక - రెడ్డిరాజుల యుగం 475 


క్రీ.శ. 1384 నుండి పద్మనాయక రాజ్యాన్ని పాలించిన కుమార సింగభూపాలుడికి 'సద్వజ్ఞ' 
అనే బిరుదు ఉంది. ఇతడు గొప్ప సాహిత్య పోషకుడు, 


సర్వజ్ఞ సింగ భూపాలుడు స్వయంగా రచయిత, సంస్కృతంలో 'రసార్దవ 
సుధాకరం' ఆనే అలంకార శాస్త్రం, “సంగీత సుధాకరం? అనే నాట్య[గ్రంథం, “కందర్ప 
సంభవం' అనే భాణం, “కువలయావళి' అనే నాటీక వాశాడు. ఇందులో “కందర్ప 
సంభవం' దొరకలేదు. (దీనిని ఇతడు వ్రాయలేదేమో! చూ॥ ఈ పుస్తకంలోనే పశుపతి 
నాగనాథుడి చరిత్ర) మిగతా పుస్తకాలన్నీ దొరుకుతున్నాయి. వాటిని అచ్చు వేశారు 
కూడా. రసార్దవ సుధాకరాన్ని బులుసు వెంకట రమణయ్యగారు అనువాదం చేసి 1950లో 
ప్రకటించారు. ఇది మూడు విలాసములు - అంటే భాగాలు గల నాట్యాలంకారశాస్త్ర 
గ్రంథం. ఈ మూడు భాగాలలో వరుసగా రస, భావ, నాట్య విషయాలు 
లక్షణోదాహరణాలతో సహా వివరించాడు. ఎన్నో కావ్యనాటకాల నుండి 
ఉదాహరణలిచ్చాడు. అలంకార శాస్త్రాలలో మరేదీ ఇందులో చెప్పినంత విపులంగా 
రూపకాల గురించి చెప్పదట. సింగ భూపాలుడు స్ప్వయంగా కొన్ని రూపక భేదాలను 
రచించినవాడాయె మరి. 


ఈ సర్వజ్ఞుడు వ్రాసిన సంగీత సుధాకరం శార్‌బ్లదేవుని సంగీత రత్నాకరానికి 
వ్యాఖ్యానం. ఇది సింగ భూపాలుడు వబ్రాయలేదని, అతని అస్థానంలోని విశ్వేశ్చర కవి వ్రాసి 
రాజు పేరు పెట్టి ఉండాలని డాక్టర్‌ వి. రాఘవన్‌గారు వ్రాశారట.% సింగ భూపాలుడు 
' రత్నపాంచాలిక' అనే ఒక సంస్కృత నాటకాన్ని కూడా వ్రాశాడని చెప్పుకుంటారుగాని, 
ఇది కువలయావళికి మరోపిరు. ఇతని కొలువులో గొప్ప విద్వాంసులుండేవారు. 
చమత్కార చంద్రిక వ్రాసిన విశ్వేశ్వర కవి, పశుపతి పండితుడు. అతని కొడుకు 
నాగనాథుడు, అమరకోశానికి వ్యాఖ్య వ్రాసిన బొమ్మకంటి అప్పయామాత్యుడు, 
దేవరకొండ రాజ్యంలో శాకల్యమల్లభట్టు, శాకల్యఅయ్యలార్భుడు మొదలైన విద్వాంసులు 
ఉండేవారు. 


శాకల్య మల్లభట్టు శైవుడు. రాచకొండ, దేవరకొండ ప్రభువులు మొదట శైవులే. 
అయితే, వేదాంత దేశికుల కుమారుడు వరదాచార్యుడనే పండితుడు సర్వజ్ఞ సింగమ 
నాయకుని కొలువులోనికి వచ్చి ఆస్థాన పండితుడైన శాకల్యమల్లభట్టును ఓడించి వైష్ణవ 
మతాన్ని స్థాపించి రాజువల్ల మిక్కిలి గౌరవము పొందినట్లు వైష్టవ గ్రంథాలు 
చెప్పన్నాయట. సర్వజ్ఞ సింగ భూపాలుడు మత రహస్యాలను తెలుసుకొని రావడానికి 
కొందరు వైష్టవులను వేదాంత దేశికుల వద్దకు పంపాడని, వారు రహస్య సందేశ, తత్త్వ 
సందేశ, సుభాషిత నీవ్యాది గ్రంథాలను వ్రాసి అతనికి పంపించారని ఒక ఐతిహ్యమున్నట్లు 
5. ఆంధ్ర వాగేయకారు చిత్రము - బాలాంత్రపు రజనీకాంతరావు, పుటలు 28, 28. 


౧ 


6. ఆంధ్ర సంస్కృతి - చరిత్ర - డాక్టరు వి. రామరాజుగారు విద్యార్థుల చేత వ్రాయించిన సంపుటం 
పుట 253 


476 సమగ్రాంధ్ర సాహిత్యం 


చిలుకూరి వీరభద్రరావుగారు వ్రాశారు.” సింగమ నాయకుడి కాలంలోనే రేచర్ల వారు 
వైష్టవాన్ని ఆదరించారుగాని అంతకుముందు వాళ్లు శైవులే. ఖైరవ ప్రతిష్టలు చేసినవాళ్లే. 


రంగనాథ రామాయణం వంటీ వైష్టవ (గంథాలు, నవనాథ చరిత్ర వంటి శైవసిద్దుల 
గాథలు వెలువడిన ఈ కాలంలో కవులు హరిహర సమన్వయం అలవరచుకొంటున్నట్టు 
కనబడుతుంది. ఎర్రయ్యగారు శంభుదాసు అనే వీరుదుపెట్టుకొని రామాయణం, 
నృసింహపురాణం వ్రాశారు. ఏమైనా ఈ కాలంలో వీర్ణోవం తగ్గుముఖం పట్టిందని 
చెప్పాలి. అయితే వీరశైవులు సృష్టించిన ద్విపద ఛందస్సు ప్రజాదరణ పొందింది. రాజులు, 
కవులు సమానంగా ఆదరించిన ఛందస్సు అది. ఈ యుగంలోని కవుల గురించి, వారి 
[గ్రంథాల గురించి ఇంకా విపులంగా ప్రతాపరుద్రుడి అవసానకాలం దగ్గర్నుంచీ వరుసగా 
తెలుసుకొందాం. దానికి ముందు ఈ యుగం ఉత్తరార్థంలోని రెడ్డి రాజ్యాల గురించి 
మరికొంత విపులంగా చెప్పుకోవాలి. 


. రెడ్డిరాజుల యుగం 


క్రీస్తు శకం పధ్నాలుగు, పదిహేను శతాబ్దాలలో రెడ్డిరాజులు ప్రత్యేకంగా ఒక 
మహారాజ్యాన్ని తెలుగు దేశంలో స్థాపించి పాలించినా, రెడ్లు మన దేశ చరిత్రలో 
అంతకన్నా చాలా ప్రాచీనులు. ఈ రెడ్డిరాజ్య స్థాపనకు సుమారు వెయ్యేళ్ళ ముందు 
క్రీ.శ. 7వ శతాబ్దంలో ప్రతి ఊళోనూ రెడ్లు ఉండేవారని శాసన ప్రమాణం ఉంది. అయితే 
ఆ ప్రాచీన కాలంలో రెడ్డను 'రట్టగుళ్ళు' అనే పేరుతో పిలిచేవారు. క్రీ.శ. 632లో వేయించిన 
ప్రథమ విష్ణువర్ధనుని చీపురుపల్లి శాసనంలో “రాష్ట్రకూట ప్రముఖాన్‌ కుటుంబినః' అనే 
ప్రసక్తి మొదటిసారిగా కనబడుతుంది.* ఈ రాష్ట్రకూట ప్రముఖులనే 'రట్టగుళ్ళు' అనేవారు. 
“కుటుంబినఖ అనే పదానికి "సేద్యంచేసేవాళ్ళు' అని అర్థం. 


ఈ రాష్ట్రకూట కుటుంవీకులను ఆయా గ్రామాలలో సమావేశపరచి ప్రాచీనులు 
తాము చేసిన దానశాసనాలను ప్రకటించేవారు. అప్పుడు దానం సంగతి అందరికీ తెలిసేది. 
రాష్ట్రకూట ప్రముఖ కుటుంనీకులకు 'పంట రెడ్డి ప్రముఖులు' . అని ఒకరకంగా అర్థం 
చెప్పుకోవచ్చు. ఆదిమ కాలంలో కాడి కట్టుకొని సేద్యం చేసీ పంటరెడ్డు కాకతీయ యుగం 
నాటికి కత్తి పట్టుకొని కదనం చేసీవారయ్యారు. మాతృదేశాన్ని పరరాజుల దాడి నుండి 
రక్షించే నాథులయ్యారు. ప్రతాపరుద్రుణ్ణి ఢిల్లీ సైన్యాలు పట్టుకొనిపోయాక కాకతీయ 
సామ్రాజ్యం అంతరించింది. కొన్నాళ్ళదాకా వివిధ ప్రాంతాలలో నాయంకరాలు చేసేవాళ్లు 
ఏకతాటిమీద నిలబడి ముసునూరివాళ్ళ నాయకత్వం క్రింద దేశానికి స్వాతంత్ర్యం 
7. ఆంధ్రుల చరిత్ర - మూడవ భాగం, పుట 55 


8. Indian Antiquary, VoLl.XX 9.15 
9. రెడ్డి సంచిక; రెడ్డి పదోత్పత్తి వికాసం - కందూరి ఈశ్వరదత్తు, పుట 104 


౦౮౧౦ ౧ లిం -ఇరంయిసిళ్ల 


రెడ్డిరాజుల కాలంనాటి 
ఆం(ధపదేశం 


ఉట 


478 సమగ్రాంధ్ర సాహిత్యం 


తెచ్చారని పద్మనాయక యుగంలో చెప్పుకున్నాం. ఆ తరువాత పద్మనాయకులు 
రాచకొండ, దేవరకొండ రాజ్యాలనూ, పంటరెడ్డు కొండవీటిరెడ్డి రాజ్యాన్నీ, సంగమవంశ 
రాజులు విజయనగర రాజ్యాన్నీ స్థాపించుకొని ఏకకాలంలో పాలించారని చెప్పుకొన్నాం. 
ఇప్పుడు ప్రత్యేకంగా ముందు రెడ్డిరాజుల యుగం గురించి చెప్పుకుందాం. 


రెడ్డిరాజ్య స్థాపన క్రీ.శ. 1325లోనే జరిగింది. ప్రోలయ వేమారెడ్డి రాజ్యాన్ని 
స్థాపించడమేకాక పరాక్రమంతో పరభూముల్ని ఆక్రమించి అనుజులకు, తనుజులకు, 
బంధువులకు, మిత్రజనులకు ఇచ్చాడు. చాలా పెద్ద రాజ్యం వారసులకు ఇచ్చిపోయాడు. 
అయితే అది పద్మనాయకుల ధాటికి తట్టుకొని క్రీ.శ. 1353-1364 మధ్య పాలించిన 
అనపోతారెడ్డి కాలంలో నిలబడ్డది కాని తరువాత విచ్చిన్నం కావటం మొదలుపెట్టింది; 
నిథిలమైంది. ఇది 1364-1386లో పరిపాలన చేసిన అనవేమారెడ్డి కాలంలో జరిగింది. 
అయితే కొమరగిరిరెడ్డిని రాజుగా ఉంచి, అతని బావమరిది కాటయ వేముడు రాజ్యాన్ని 
పెంచి సుస్థిరం చేశాడు. అందుచేత ఉజాయింపుగా 1375 నుంచి రెడ్డిరాజుల యుగాన్ని 
లెక్క పెట్టుకుందాం. 


ప్రోలయ వేమారెడ్డి తన అన్నగారికి చందనవోలు రాజ్యం ఇచ్చాడు. తాను 
కొండవీడు రాజధానిగా పాలించాడు. కొన్నాళ్ళకు రెడ్డిరాజ్యుంలో రాజమహేంద్రవరం 
కూడ ఒక ముఖ్యమైన రాజధానిగా ఏర్పడింది. కొండవీటి రెడ్డిరాజ్యం అంతమైన 
మరికొన్నాళ్ళదాకా రాజమహీంద్రవర రాజ్యం ఒక వెలుగు వెలిగింది. ఈ మూడు 
ప్రాంతాలలోనూ ఏక కాలమందే జరిగిన చరిత్రను అర్థం చేసుకోటానికి దానిని ఒక పట్టిక 
రూపంలో చదువుకుందాం. 


క్రీ.శ. 1325లో ప్రోలయ వేమారెడ్డి 
రెడ్డి రాజ్య స్థాపన చేశాడు. ఇతడు 
ఎర్రా ప్రెగడగారిని ఆదరించిన రాజు, 
తన బంధువులకు వివిధ సీమలు 
ఇద్చాడు. క్రీ.శ. 1325 నుంచి 1353 
దాకా పాలించాడు. 


ప్రోలయ వేమారెడ్డి అన్న 

మాచారెడ్డి గుంటూరు జిల్లా 
లు రాజధానిగా 

క్రీశ. 1325 నుంచి పాలించాడు. 


1353లో ప్రోలయ వేమారెడ్డి పోయాక 
అతని కొడుకు అనపోతారెడ్డి 
రాజ్యానికి వచ్చాడు. 1౫54 దాకా 


పద్మనాయక = రెడ్డిరాజుల యుగం 479 


పాలించాడు. ఇతని కుమారుడు 
కొమరగిరి రెడ్డి. అయితే తండ్రి 
మరణానంతరం కతుచూరుడు 
రాజు కాలేదు. అనపోతారెడి 
సోదరుడు రాజ్యం చేశాడు.” 


అనవేమారెడ్డి (ఇతడు 
అనపోతారెడ్డి సోదరుడు) 1364 
నుంచి 1386 దాకా రాజ్యం 
చేశాడు. కొమరగిరి రెడ్డి బహుశా 
కుర్రవాడు కావటం ఒక కారణం 
కావచ్చు. ఇతడు ఎంతోమంది 
విద్వాంసులను, కవులను 
పోషించాడు. అయితే ఒక్క 
కృతిని కూడా ఇతని కెవరూ 


అంకితమిచ్చినట్లు లేదు. 
ఇతడు 1386లో మరణించాడు. 


మాచారెడ్డి కొడుకు పెదకోమటి 
రెడ్డి ఈకాలంలో ఉండేవాడు. 


పెదకోమటి రెడ్డి కొడుకు 
వేమారెడ్డి (పెదకోమటి వేముడు) 
చందనవోలు రాజ్యంతో తృప్తి 
పడలేదు. అనవేమారెడ్డి 
మరణంతో కొండవీటి గద్దె 
మీద ఇతడు మరులుకొన్నాడు. 
1386 నుంచి యుద్దాలు చేశాడు 
గాని రాజీకి ఒప్పుకొన్నాడు, 
కొమరగిరి రెడి బతికున్నంత 
కాలం కొండవీడును అతడే 
పాలించవచ్చు నని, అంతకాలం 
తాను అణకువగా ఉంటానని 
పెదకోమటి వేముడు 


ఒప్పుకున్నాడు. 
కొమరగిరి రెడ్డిని 1386లో అతని 
బావమరిది కాటయ వేముడు 

గద్దె నెక్కించాడు. ఇతడు ప్రధాని; 
దండనాథుడు; గొప్ప పండితుడు. 


కొమరగిరి రెడ్డి తన బావమరిది 
కాటయ వేముని దిగ్నజయానికీ 
పంపాడు. అతనితోపాటు 
యువరాజుగా తన కొడుకు 


480 సనుగ్రాంధ్ర సాహిత్యం 


చందనవోలు రాజమండ్రి 


అనపోతారెడ్డిని పంపాడు. 
కటకం దాకా జయించి తూర్పున 
రాజ్యం విస్తరించాడు. క్రీ.శ. 1390లో రాజమండ్రి ఒక 
రాజధానిగా రెడ్డి రాజ్యంలో 
రూపొందింది. కొమరగిరి రడి 
తన కొడుకు అనపోతారెడ్డిన' 
రాజ ప్రతినిధిగా పంపాడు. 
అతడు 1395 దాకా ఉన్నాడు. 
తరువాత మరణించాడు. 
కొడుకు చనిపోగానే రాజమండ్రి 
రాజ్యాన్ని కొమరగిరి రెడ్డి తన 
బావమరిది కాటయ వేమునికి 
ఇచ్చేశాడు. 
కొమరగిరి, ఆతని బావమరిదికి 
ఇవ్వడం పెదకోమటి వేమునికి 
కోపం తెప్పించింది. 
కొండవీడును స్వాధీనం 
చేసుకోడానికి ప్రయత్నం 
మొదలుపెట్టాడు. 
(ఈ ప్రయత్నంలో మామిడి 
సింగన్న, శ్రీనాథుడు ఉన్నారు.) : 
క్రీ.శ. 1402లో కొమరగిరి రెడ్డి 
చనిపోయాడు. వెంటనే చందన 
వోలు నుంచి పెదకోమటి వేముడు 
యుద్దం చేసి కొండవీడును 
స్వాధీనం చేసుకొన్నాడు. రాజ్యాం 
సుస్థిరం చేశాడు. 
పెదకోమటి వేముని అధికారం 
ఒల్లక కాటయ వేముడు 
రాజమండ్రీ రాజ్యం 
ఏలుకొన్నాడు. ఇతని 
రాజ్యకాలం 1395- 1414. 


కాటయ వేముని మరణానంతరం 
అతని కొడుకు రెండచ 
కొమరగిరి రాజ్యానికీ వచ్చాడు. 
1414 నుండీ 1415 దాకా రాజ్యం 
చేశాడు. ఆ తరువాత 

కాటయ వేయుని కూతురు 
అనితల్లి తరపున మామగారు 
అలాడరెడ్డి 1417-1420 దాకా 
రాజ్యం డు. 


పద్మనాయక - రెడ్డిరా జుల యుగం 481 


చందనవోలు 


క్రీ.శ. 1420లో పెదకోమటి వేముడు 
మరణించాడు. ఇతడు గొప్ప 


విద్వాంసుడు శ్రీనాథుని పోషకుడు. 


అల్లాడరెడ్డి పోయాక అతని 
కొడుకు రాజ్యూనికీ రావాలి. 
అయితే సోదరులు రాజ్యం 
ఆక్రమించుకున్నారు. 1420-23 
దాకా ఈ దురాక్రమణ సాగింది. 
పెదకోమటి వేముని తరువాత 

అతని కొడుకు రాచవేముడు 

రాజయ్యాడు. 1420-23 దాకా 

పాలించాడు. ఇతనితో కొండవీటి 

రెడ్డి రాజ్యం అంతరించింది. 


ఈ రాజ్యం అంతరించాక 

శ్రీనాథుడు మెల్లగా 

రాజమండ్రీకి మారాడు. 

పీనతండ్రుల చేతిలోని 
రాజ్యాన్ని అల్త్హాడరెడ్డీ 
కుమారులు స్వాధీనం 
చేసుకున్నారు. వీరభద్రారెడ్డి 
రాజ్యం చేశాడు. ఇతని అన్న 
వేమారెడ్డి (అలయ వేముడు) 
నిజంగా సర్వాధికారి. తమ్ముడు 
దొడ్డారెడ్డి మంచి యోధుడు. 
వీళ్ళ మంత్రి బెండపూడి 
అన్నయ్య. వీరభద్రారెడ్డి 

1423- 1448 దాకా పాలించాడు. 
1428 ప్రాంతాలలో య్‌ వీరభద్రా 
రెడ్డి రాజైన అయిదేళ్ళతు 
శ్రీనాథుడు ఇక్కడకు వచ్చి 
అన్నయ్య మంత్రికి భీమఖండం 
అంకితమిచ్చాడు. 


తరువాత మరో పడేళ్ళకు 

ఈ రాజమండ్రీ రెడ్డి రాజుల 
ఆస్థానంలో చేరాడు. 

వీరఫ ద్రారెడ్డికి కాళీఖండం 
అంకితమిచ్చాడు. 

క్రీ.శ. 1434-35లో గజపతులు 


రాజమండ్రిని ఆక్రమించుకొన్నారు. 
అంతటితో రెడ్డి రాజ్యం 
అంతరించింది. 


482 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇక్కడ ముందుగా ఒక్కటి చెప్పుకోవాలి. రెడ్డిరాజులలో “వేమ అనే పేరున్నవాళ్లు 
చాలామంది ఉన్నారు. వాళ్ళను సరిగా గుర్తుపెట్టుకోటానికీ వాళ్ళను తండ్రిపేరు కలిపి 
పిలిచేవారు. కాటయ వేముడంటే కాటయరెడ్డిగారి కుమారుడు వేమారెడ్డి అని అర్థం. 
పెదకోమటి వేముడు అంటే పెదకోమటింెడ్డిగారి కుమారుడు వేమారెడ్డి అని అర్థం. ఈ 
సంగతులను గుర్తుపెట్టుకుంటే రెడ్డిరాజుల చరిత్రలో పేర్లు సాధారణ పాఠకుణ్ణి ఇబ్బంది 
పెటవు. 


ఈ రెడ్డిరాజులందరూ విద్యాపోషకులే. క్రీశ. 1325లో రాజ్యాన్ని స్తాపించిన 
a ® 
ప్రోలయ వేమారెడ్డి కవిత్రయంలో ఒకరైన ఎర్రయ్యగారిని పోషించి కృతులు పుచ్చు 
కున్నాడు. ఈ రాజ్యంలో కడపటివాడు క్రీ.శ. 1427-48 మధ్య పాలించిన వీరభద్రారెడ్డి. 
ఇతడు శ్రీనాథుని కాశీ ఖండాన్ని అంకితం పుచ్చుకున్నాడు. ఈ రాజ్యం ఆద్యంతాలలో 
ఇద్దరు మహాకవులు వాళ్ళ పోషణలో గొప్ప కృతులు రచించారు. మధ్యలో ఉన్న కవులు 
కూడా -చెప్పు కో దగ్గవారే. 


అసలు ఈ రాజకుటుంబంలోని వ్యక్తులు కూడా మహా విద్వాంసులు. పెదకోమటి 
వేముడు స్వయంగా కవి. బహుగ్రంథకర్ణ. సంగీతసాహిత్యాలలో ప్రజ్ఞానిధి. 
“శృంగారదీపిక' అనే పేరుతో అమరుకశతకానికి వ్యాఖ్య, “సప్తశతీ సారటీక' అనే పేరుతో 
శాలివాహన గాథాసప్తశతికీ వివరణ, “సాహిత్య చింతామణి' అనే పేరుతో అలంకార 
శాస్త్రాన్ని వ్రాశాడు. ఇందులో ప్రాచీన సమకాలిక గ్రంథాలను పేర్కొని ఉదాహరణ 
లిచ్చాడు. ఇది గొప్ప ప్రామాణిక గ్రంథం. అలంకార శాస్త్రం కాక 'సంగీత చింతామణి' అనే 
గాంధర్వ విద్యాశాస్త్రం వ్రాశాడు. వీరనారాయణ చరిత్రమనే భాణం వ్రాశాడు. ఇంకా 
ఇతడెన్ని కృతులు వ్రాశాడో తెలియదు. ఇవన్నీ సంస్కృతంలోనే ఉండడం గమనించదగ్గ 
విషయం. 


పెదకోమటి వేమారెడ్డి ఎంతటి మహావిద్వాంసుడో, కాటయ వేముడు కూడా అంత 
పండితుడు, కాళిదాసు నాటకాలు మూడింటికీ, “కుమారగిరి రాజీయం' అనే పేరుతో 
గొప్ప వ్యాఖ్యానం వ్రాశాడు. కుమారగిరి అంటే కర్పూర వసంతరాయలు అనే బిరుదు గల 
కొమరగిరిరెడ్డే. ఇతడు తన వీరుదు పేరుతో 'వసంతరాజీయ' మనే నాట్యశాస్త్రం వ్రాశాడు. 
ఇతని ప్రియురాలు లకుమ. ఈమె ఒక్క భావానికి వేయి విధాలుగా అభినయం చేసిచూపే 
చతుర. 


జయతి మహిమా లోకాతీతః కుచూరగిరిప్రభో 

స్సదసి లకుమాదేవి యస్య ప్రియాసదృశీప్రియా 

నప మభినయం నాట్యార్థానాం తనోతి సహస్రధా 

. వితరతి బహూనర్గా సర్ధి ప్రజాయ సహస్రశః (శాకుంతల వ్యాఖ్యానం) 


పద్మనాయక- రెడ్డిరాజుల యుగం 483 


ఈ లకుమాదేవి కొమరగిరికి ఉంపుడుగత్తె కాదనేవారు ' క్రియా సదృశీ ప్రియా' అనే 
పాఠాన్ని ఈ శోకంలో చెప్తారు.” “ఇతడు ప్రియులతో విహరించుటకు కేళీరథములు, 
క్రీడించుటకు క్రీడాసరస్సులను నిర్మింపజేసెను'' అని చరిత్రకారులు చెప్తారు.!! ఇతడు 
వైరాజ, పుష్పక, కైలాస, మలిక, త్రివిష్టప అనే అయిదు విధాలైన సమున్నత ప్రాసాద 
జాతులలో పుష్పక జాతికి చెందిన గృహరాజ సౌధం నిర్మించాడని కూడా చెప్తారు. ఇతడు 
చాలా వైభవంగా వసంతోత్సవాలు జరిపించేవాడు. దేశదేశాల నుంచి సుగంధ ద్రవ్యాలను 
తెలుగు తీరాలకు తెప్పించేవాడు. 


తీరాంధ్ర దేశాన్ని రెడ్డిరాజులు పాలించే కాలంలో రాచకొండ దేవరకొండ 
రాజ్యాలను ఏలిన పద్మనాయకులు కూడా సంస్కృతాన్ని బాగా పోషించారు. వాళ్ళ 
వివరాలు ఇవి: 


(క్రీశ. 1335-1361 అశీతి వరాల సింగమనాయకుడు 

కీ.శ. 1361- 1384 రాచకొండలో అనపోతనాయకుడు 
దేవరకొండలో మాదానాయకుడు 

క్రీ.శ. 1384-1399 రాచకొండలో కుమార సింగభూపాలుడు 
దేవరకొండలో పెదవేదగిరి నాయకుడు 

క్రీశ. 1399- 1421 రాచకొండలో రెండవ అనపోతనాయకుడు 
దేవరకొండలో పెద వేదగిరికుమారులు కుమార 
మాదానాయక రామచందనాయకులు 

కీ.శ. 1421-1430 రాచకొండలో మాదానాయకుడు 

క్రీ.శ. 1430- 1475 రాచకొండలో ముమ్మడి సింగమనాయకుడు డేవరకొండలో 
కుమార మాదానాయకుని కొడుకు లింగమనేడు. 


ఈ చివరి ఇద్దరు రాజులను శ్రీనాథుడు దర్శించాడు. పద్మనాయకులకూ, 
రెడ్డినాయకులకూ పడదు, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెడ్డిరాజులతో విజయనగరం 
పరిపాలకులు వియ్యమందారు. ఆ రాజుల పట్టిక ఇది : 


మొదటి హరిహరరాయలు 1335-1355 
మొదటి బుక్కరాయలు 1355-1377 
రెండవ హరిహరరాయలు 1377-1404 
రెండవ బుక్కరాయలు 1404-1406 
మొదటి దేవరాయలు 1406- 1422 
రెండవ ప్రాఢదేవరాయలు 1423-1446 


తనన న నన వన 
10. శ్రీనాథుని కవితా సమీక్ష, ద్వితీయ నంపుటం - చిలుకూరి పాపయ్యశాస్త్రిగారు, పుటలు 60-61. 
41. విజ్ఞానసర్వస్వం 3వ సంపుటి - తెలుగుభాషాసమితి. పుట. 327 


484 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ విజయనగరం రాజులలో కడపటి వానిని కూడా శ్రీనాథుడు దర్శించి 
కనకాథిషేకం చేయించుకున్నాడు. ఈ ప్రభువు కూడా సంస్కృత (గగంథాలు వ్రాశాడు. 
“మహానాటక సుధానిధి” అనేది అతని కృతులలో ఒకటి. 


ప్రభువులందరూ సంస్కృతాన్ని ఆదరించి స్వయంగా ఆ భాషలో (గ్రంథాలు 
వ్రాయడంవల్ల తెలుగు కవిత్వంలో కూడ సమాసభూయిష్టమైన కవిత్వం బాగా వేళ్ళూనింది. 
డుమువులు చేరిస్తేచాలు, అది తెలుగు కవిత్వమనే సంప్రదాయం స్థిరపడింది. కొందరు 
రాజులు సంస్కృతంలో అలంకార గ్రంథాలు వ్రాయడం వల్ల కొందరు కవులు తెలుగులో 
కూడా అలంకార గ్రంథాలు వ్రాశారు. లక్షణ సమన్న్వితంగా కావ్యాలు వ్రాయాలనే 
తహతహ ఈ కాలం నుంచి ఇంక మొదలవుతుంది. 


అయితే ఈ యుగంలో గ్రంథాలు తమ సమకాలిక జీవితాన్ని అద్దంలాగ 
ప్రతిఫలిస్తున్నాయి. శ్రీనాథుడు వర్ణించిన మహారాజుల వసంతోత్సవాల దగర నుంచి జక్క 
చుక్క నీళ్ళు కూడా కలపకుండా గోరక్షకుడు పాలు ఇచ్చాడని చెప్పిన గౌరన సూక్షాంశం 
దాకా ఎన్నో సాంఘిక వివరాలు దొరుకుతున్నాయి. ఈ రెడ్డిరాజుల యుగంలో రఏంచిన 
పుస్తకాల వల్ల తెలిసే సాంఘిక చరిత్రనంతటిని సురవరం మ. చక్కగా 
క్రోడీకరించి కుప్పలు పోతారు.]2 


ఆదిలో పంటలు పండించే రాష్ట్రకూట ప్రముఖులైన కుటుంబీకులు ఒక రాజ్యాన్ని 
స్థాపించి తెలుగు సాహిత్యాన్ని చక్కగా పండించారు. ఈ శ్యామల సస్వాలను పరిశీలిద్దాం. 


భాస్కరరామాయణ కవులు 


భారతీయ సాహిత్యంలో ఆదికవి వాల్మీకి, ఆదికావ్యం రామాయణం అయితే తెలుగు 
సాహిత్యంలో పద్యకావ్యంగా వెలసిన మొట్టమొదటి రామకథ భాస్కర రామాయణం. 
దీనిని భాస్కరుడు రచించాడని దీని పేరే చెప్తూంది. మన దేశ చరిత్రలో వాజ్మయంలో 
పలువురు భాస్కరులున్నారు. అయితే వాళ్ళలో హుళక్కి భాస్కరుడే నిజంగా భాస్కర 
రామాయణ కర్త అని నిరూపించగలిగిన ఒక బలమైన సాక్ష్యం ఉంది. భాస్కర 
రామాయణంలోనే యుద్ధకాండ చిట్టచివర ఒక పద్యంలో కవి ఇలా చెప్పాడు. 


అమర హుళక్కి భాస్కర మహాకవి చెప్పగ నున్న యుద్ధ కాం 
డము తరువాయి చెప్పె |బ్రకట ప్రతిభాషణు డప్పలార్యస 
త్తమునుతు డయ్యలార్యుడు గృతస్థితి నార్యులు మెచ్చునట్లుగా 
' హిమకర తారకారవిమహీవలయస్థిరలక్ష్మి చేకురన్‌. (భాస్కర.యుద్ధ. 2699) 


12. ఆంధ్రుల సాంఘిక చరిత్ర. .' 


భాస్కర రామాయణ కవులు 485 


ఈ పద్యంవల్ల హుళక్కి భాస్కర మహాకవి యుద్దకాండలో కొంతదాకా చెప్పాడని 
౧ ॥ థి 

తెలుస్తున్నది. అందుచేత ఈ రామాయణానికి హుళక్కి భాస్కరుడి వల్లనే భాస్కర 
రామాయణం అనే పేరు వచ్చిందనే వాదం సబబైనది. అయితే రామాయణ పద్యకావ్యాన్ని 
ఎవరు వ్రాశారో ఆ పుస్తకం చూస్తే తలియదా, కృత్యాదిని అవతారికలోనూ, కృతి చివర 
గద్యలోనూ కవి తన పేరు చెప్పుకుంటాడు కదా అనే ప్రాథమికమైన ఆలోచన మనకు 
వస్తుంది. భాస్కర రామాయణంలో అవతారిక లేదు. గద్య చూద్దామా అంటే కాండకొక 
మోస్తరుగా ఉంది. ఏయే కాండలో ఎలా ఉందో ఈ పట్టిక చూస్తే విశదమవుతుంది. ' 


గద్యవల్ల తెలిసీ రచయిత పేరు 


4 


బాలకాండం అష్టభాషా కవిమిత్రుడు, భాస్కర సత్కవి 
పుత్రుడు మల్లికార్జున భట్టు. 

ఆయోధ్యకాండం సకల కళావిశారదుడు, శారదాముఖ 
ముకురాయమాణుడు, సారస్వత 
భట్టబాకుడు, నిశ్ళంక వీరమారయ 
కుమారుడు కుమార రుద్రుడు 


అరణ్యకాండం సకల సుకవిజన వినుతుడు, 


కిష్కింధకాండం | మల్లికార్షునభట్టు (బాలకాండ వ్రాసిన కవే) 


సుందరకాండం (బాల, కీష్కంధలు వ్రాసిన) మల్గికార్డునభట్టు 


యుద్ధకాండం (1) హుళక్కి భాస్కరుడు 1140 పద్యాల 


(2) అక్కడ నుంచి శాకల్యమల్ల కవి తాలూకు 
ఆయ్య లభట్లు తుదముట్ల చెప్పాడు. 


గద్య పద్యాల సంఖ్య ప్రకారం స్థానాలు 1. మల్లికార్జున భట్టు - మొత్తం 2190; 2. 
మొత్తం 1874; ౩. అయ్యలభట్టు - 1562; 4. కుమార రుద్రుడు మొత్తం 455 


ఈ వివిధ గద్యలను చూస్తీ భాస్కర రామాయణాన్ని నలుగురు వ్రాసినట్లు 
కనబడుతుంది. భాస్కరుడు అరణ్యకాండం పూర్తిగానూ, యుద్ధకాండలో కొద్దిగానూ 
చెప్పాడు. అతని కుమారుడైన మల్లికార్జున భట్టు బాల, కిష్కింధ, సుందరకాండలు మూడు 
చెప్పినట్టు తెలుస్తున్నది. కుమార రుద్రుడు అయోధ్యకాండ చెప్పాడు. అయ్యలార్యుడు 
యుద్దకాండ శీషాన్ని పూర్తిచేశాడు. కాండల లక్కన చూస్తీ భాస్కర పుత్రుడు మల్లికార్జున 
భట్టే ఎక్కువ చెప్పినట్టు కనబడుతుంది. 


గద్య పద్యాల లెక్కలను పట్టి చూసినా మల్లికార్జునుడే ఎక్కువ చెప్పినట్టు, ఒక 
కాండన్నర చెప్పిన భాస్కరుడు రెండో స్థానంలో, శేషకాండం రచించిన అయ్యలార్యుడు 


486 సమగ్రాంధ్ర సాహిత్యం 


మూడవ కవిగా, పూర్తికాండను చెప్పిన కుమార రుద్రుడు నాలుగవ కవిగా గణనకొస్తారు. 
ఈ గద్యపద్యాల లెక్కలు బహుశా తప్పుకావచ్చు. ఏమంటే భాస్కర రామాయణంలో 
మొదట ఎన్ని పద్యాలున్నాయో ఎవరికీ తెలియదు. ఆదిలో ఇందులో లేని పద్యాలు 
ఇతరులు చెప్పినవి, బాగా ఉన్నాయనుకొన్నవి అనంతర లేఖకులు తమ ప్రతులలో 
కలుపుకొనడం మొదలుపెట్టారు. భాస్కర రామాయణం తరువాత ఇతర కవులు, 
అందులోనూ ప్రసిద్ధులు కూడా, రామాయణ కావ్యాన్ని వ్రాశారు. ఆ రామాయణాలన్నీ 
నష్టమైపోయాయి. కాని అందులోని పద్యాలు ఈ భాస్కర రామాయణంలో వచ్చి 
కలిశాయనిపిస్తుంది. ఎందువల్లనంటే వివిధ శైలులలో కొన్ని పునరుక్తులు అక్కడక్కడ 
కనిపిస్తాయి. అవన్నీ ప్రక్షిప్తాలని భావించాలి. మూల భాస్కర రామాయణంలో ఎన్ని 
పద్యాలున్నాయో మనకు ఎలా తెలుస్తుంది? దేశంలోఉన్న భాస్కర రామాయణ 
ప్రతులన్నీ సేకరించి ఒక ప్రామాణిక ముద్రణ ప్రచురించే దాకా ఊహాగానం తప్ప ఇంకేం 
చేయలేము. తమ ఊరిలో ఉన్న ఒక భాస్కర రామాయణ ప్రతితో తైపారు వేసి 
బాలకాండం మొదటి రచనలో 400 గద్య పద్యాలు, అయోధ్య కాండలో 267, అరణ్య 
కాండలో 390 గద్య పద్యాలు మాత్రమే ఉండేవని చాగంటి శేషయ్యగారు వ్రాశారు. మిగతా 
కాండలలో మొదటి లెక్క ఎంతో నిర్ణయించడానికి వారికి సాధనాలు లభ్యం కాలేదన్నారు. 


మూడు కాండలు వ్రాసిన మల్లికార్జున భట్టు పేరు మీదు గాక అతని తండ్రి పేరున ఈ 
రామాయణం ఎందుకు ప్రఖ్యాతమైంది అనే ప్రశ్న కూడా జనించడం సహజమే. దీనికి 
కందుకూరి వీరేశలింగంగారు ఒక కారణం ఊహించారు. 


భాస్కరుడు మొట్టమొదట తన కుమారుడైన మల్లికార్డున భట్టునకు 
బాలకాండమును, శిష్యుడైన కుమార రుద్రదేవున కయోధ్యా కాండమును తెనిగించుటకిచ్చి 
తా నారణ్యకాండమును బుచ్చుకొని యుండును. తానే మొదటిదైన బాలకాండమును 
బుచ్చుకొని ఇతరులకే తరువాతి కాండముల నియ్యక తానేల యారణ్యకాండమును 
బుచ్చుకోవలెనని కొందరడుగవచ్చును. వర్ధిష్ణువులయి చిరకాలము మనగోరెడి తరుణ 
వయస్కులైన వారికా కాండము నియ్యక వారి శ్రేయస్సు గోరియే యతడు తాను వయసు 
చెల్లినవాడై మోక్షార్ధియయి యున్నవాడగుటచేత నారణ్యకాండమును గైకొని యుండును... 
పిన్న యీడువాడైన మల్లికార్జునభ ట్లేండ్లు చెల్లినవాడైన తండ్రీ కంటె నధిక వేగముగా 
పద్యరచన చేయగల కవితాధార కలవాడగుటచే జనకు డారణ్యు కాండమును ముగింపక 
ముందే తన బాలకాండమును ముగించి, తన సహపారఠియైన కుమార రుద్రదేవుని కిచ్చిన 
యయోధ్యకాండమును, తండ్రి చేయుచుండిన యారణ్య కాండమును విడిచిపెట్టి 
కిష్కింధాకాండమును జేయనారంభించెను. ఇంతలోపల భాస్కరుడు తన యారణ్య 
కాండమును ముగించి కొడుకు చేయుచున్న కిష్కింధా కాండమును తరువాయి నందుకొని 
దానిని పరిసమాప్తి నొందించి సుందరకాండము చేయనారంభించెను. తరువాత మల్లికార్జున 
భట్టందుకొని సుందరకాండమును ముగించియుండును. మరల భాస్కరుడు 
యుద్దకాండమును 'జేయుచుండగా మిత్రుడైన యయ్యాలార్యుడాతని యనుమతి మీదనే 


భాస్కర రామాయణ కవులు 487 


యుద్ధకాండము యొక్క యుత్తర భాగమును రైకొని రామాయణమును తుదముట్టించి 
యుండును. 


భాస్కర రామాయణంలోని గద్యలు ఒక్కొక్క కాండలో ఒక్కొక్క విధంగా 
ఎందుకున్నాయో వీరేశలింగంగారి వివరణ బాగా విశదం చేస్తుంది గాని ఇది ఊహే. దీనికి 
చారిత్రక ఆధారాలు లేవు. హుళక్కి భాస్కరుడి సారథ్యం [కింద ఈ అనువాదపురథం 
సాగిందని కూడ గట్టిగా చెప్పలేం. కుమార రుద్రుడు తాను అనువదించిన అయోధ్యాకాండ 
తన తండ్రి సాహిణిమారనకి అంకితమిచ్చాడు. మల్లికార్జున భట్టు మూడు కాండలూ 
ముక్కంటికి అంకితమిచ్చినట్టు శివుణ్ణి స్తుతిస్తూ కాండాంతంలో కొన్ని పద్యాలు 
కనబడతాయి. అరణ్యకాండంలో పేరు చెప్పకుండా ఎవరో ప్రభువును ప్రశంసించే 
పద్యాలు కనబడతాయి. ఎవరే కాండ వ్రాసినా అయోధ్యాకాండ మొదలు ఇతర 
కాండలలో సైతం మొట్టమొదట సాహిణి మారనను సంబోధిస్తూ పద్యం కనబడుతుంది. 
ఒక కాండలో శివుణ్ణి స్తుతించే పద్యాల మధ్య సాహిణి మారన ప్రశంస కనబడుతుంది. 
పద్యాలన్నీ ఇలా కలగాపులగం కావడానికి లేఖకులు చిత్తమొచ్చినట్టూ వాసుకొనడమే 
తప్ప ఇంకొక కారణం కనబడదు. 


సాహిణి మారన భాస్కరబ్బృందం చేత రామాయణం వ్రాయించినా, కృతి 
అందుకొనేలోగా మృతిచెందాడని, అందుచేతనే ఇటువంటి గద్యులూ అవతారిక లేని 
గ్రంథము, అనంతర కవుల రామాయణ రచనలోంచి అసంఖ్యాకమైన సంకీర్ణ పద్యాలు 
మనకు ఇప్పుడు లభిస్తున్నాయని మనం అనుకోవాలి. కృతి పుచ్చుకున్నా పుచ్చుకోక 
పోయినా సాహిణి మారనకూ భాస్కర రామాయణానికీ సంబంధం ఉంది. కనుక అతడి 
గురించి కొంత తెలుసుకొని ముందుకు సాగుదాం. 


ముప్ఫయ్యిద్దరు మంత్రుల ఘనతను శ్లాఘించే ఒక సీసమాలిక ఆంధ్రదేశంలో 
బహుళ ప్రచారంలో ఉంది. అందులో ఒక పాదంలో ''కొనియె ఖాస్కరు చేత దెనుగు 
రామాయణం బారూడి సాహిణీ మార మంత్రి” అని ఉంది. అందుచేత సాహిణి మారన 
అమాత్యవాచ్యుడని చెప్పవచ్చు. అయోధ్యకాండ రచించిన కుమార రుద్రదేవుడు ఈ 
సాహిణి మారన కుమారుడే అని, ఒకానొక తెలుగు శాసనం ద్వారా తెలిసీ మారయ, 
కుమార రుదులనే తండ్రీకొడుకులు భాస్కర రామాయణంలోని కృతి భర్త, కృతి కర్తలు 
అయిన తండ్రీకొడుకులనీ అంగీకరిస్తే సాహిణి మారన గురించి కొన్ని వివరాలు 
తెలుస్తాయి. 


గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలో కోటనెమలి పురిలో ఒక రాతి పలక మీద 
ఒక శాసనం ఉంది. దీని కాలం క్రీ.శ. 1311. దీనిని వ్రాయించినవాడు మారయ సాహిణి 
రుద్రదేవంగారు. ఇతడు ప్రతాపరుద్రునకు సామంతుడు. గజసాహిణి, పల్లినాడు, గులిందా 
స్థలాల అరవై ఊళ్ళకు అధికారి, ప్రతాపరుదుని ఏలుబడిలో సాహిణి మారయ ఈ 


1. ఆంధ కవుల చరిత్రము - ప్రథమభాగం (డ్నొతీయ ముద్రణ) పుట 309. 


488 సమగ్రాంధ్ర సాహిత్యం 


ప్రాంతాలకు అధికారం సంపాదించాడనీ, తండ్రీ తరవాత కొడుకు గజసాహితై ఈ అరవై 
(గామాలనూ పరిపాలించే వాడనీ ఊహించవచ్చు. కుమారుడి శాసనం క్రీ.శ. 1311లో 
కనబడుతుంది కనుక తండ్రి అంతకు ముందు మరణించి ఉంటాడు, 


సాహిణి మారయ జీవిత కాలంలో రామాయణ రచన జరిగి ఉంటే ఈ కావ్యం 
క్రీశ. 1310కి పూర్వమే జనించిందన్నమాట. సాహిణి మారన పల్నాడు ప్రాంతాల 
పాలకుడు కనుక భాస్కరుడూ, అతని పుత్రుడూ, మిత్రుడూ కూడ ఇక్కడి వాళ్లే అని, 
రామాయణ రచన ఇక్కడే జరిగిందని భావించడానికి ఆస్కారం వుంది గాని హుళక్కి 
భాస్కరుడు సుప్రసిద్ధుడు; అతడు ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉండేవాడని ప్రతాపచరిత్ర 
చెబుతున్నది. వాస్తవానికి ప్రతాపరుద్రుని కొలువులో హుళక్కి భాస్కరుడు తప్ప యింకే 
ప్రసిద్ధ కవి ఉన్నాడో కూడ ఆ చరిత్ర చెప్పదు. కాకతీయ మహా సామ్రాజ్యానికి పాలకుడైన 
ప్రతాపరుద్రుని పోషణలో ఉండే హుళక్కి భాస్కరుడు అరవై గ్రామాలకు మాత్రం 
ఏలికగావుండే సాహిణి మారనకు ఇంత గొప్ప గ్రంథం అంకితమిస్తాడా? 


భాస్కర రామాయణ రచన జరిగిన రోజులలో రాజకీయ సాంఘిక పరిస్థితులను 
మనం చక్కగా ఊహించుకొనవచ్చు. క్రీ.శ.1303లో మహమ్మదీయులు తెలుగుదేశంపైన 
దండెత్తి వచ్చారు. అప్పటినుంచీ కాకతీయ సామ్రాజ్యానికి నిత్యం దండయాత్రల ప్రమాదం, 
అప్పుడప్పుడు ముట్టడులు, అడపాదడపా యుద్దాలు తప్పలేదు. ఆ రోజుల్లో యుద్దాలంటే 
(ప్రజాజీవనం రమారమీ స్తంభించిపోయేది. ఊళ్లు కొల్లగొట్టేవారు. పంటలు పాడుచేసేవారు, 
గ్రామాలు తగలెట్టేవారు. ఇటువంటి కాలంలో ఆదరించే నాథుడు లేకపోయినా ఈ 
భాస్కర రామాయణ రచన జరిగి ఉంటుంది. పరిస్థితులు చక్క బడి ప్రభువు కృతి 
తీసుకుంటాడనే నమ్మకంతో భాస్కరబృందం రచన సాగించి ఉంటారు. ఏ విపత్కర 
పరిస్థితుల వల్లనో రచన ఆగిపోయింది. భాస్కరకవి మరణించి కూడా ఉంటాడు. 
మల్లికార్డునభట్టూ, కుమార రుద్రుతూ తాము రచించిన భాగాలకు గద్యాలు బ్రాసుకొని 
ఒకరు ఈశ్వరాంకితంగానూ, ఇంకొకరు తండ్రికి కృతిగానూ తమ రచనలు సమర్పించి 
తృప్తిపడి ఉంటారు. తర్వాత లేఖకుల పొరపొట్లవల్ల ఎక్కువ కాండలలో మొదటి సాహిణి 
మారయను సంబోధించే పద్యాలు చేరి ఉండవచ్చు. | 


ఈ పద్యాలను ఇలా చేర్చిన లేఖకులే మంత్రి భాస్కరుడు ఆదిలో వ్రాసిన 
రామాయణంలో హుళక్కి భాస్కర బృందం వ్రాసిన రచనలను చేర్చి ఉండకూడదా అన్న 
ప్రశ్న కూడా ఉదయించడానికి ఆస్కారం లేకపోలేదు. మంత్రి భాస్కరుడు బ్రాయబట్టే 
దీనికి భాస్కర రామాయణం అనే పేరు వచ్చిందని నేలటూరి వెంకటరమణయ్యగారూ,3 
చాగంటి శేషయ్యగారూో భావిస్తున్నారుగాని ఇతర పరిశోధకులు మంత్రి భాస్కరునికీ, 


3. ఆంధ్రపత్రిక ఉగాది సంచిక - 1940-41; 
4. ఆంధ్రకవితరంగిణీ రెండవ భాగం; 


దీనికీ సంబంధం లేదని తేల్చారు. ఎవరెవరు ఎలా చెప్పారో వసం రామకృష్ణశాస్త్రిగారు ఇలా 
విశదం చేశారు:్‌ | సై 


... భాస్కర రామాయణమును గూర్చి. చర్చించినవారిలో గురజాడ 
శ్రీరామమూర్తిగారు తమ కవి జీవితములలో హుళక్కి భాస్కరునే గహించిరికాని మంత్రి 
భాస్కరుని గైకొనలేదు. కం. వీరేశలింగంగారు కవిచరిత్రలో మొదటి ముద్రణమున మంత్రి 
భాస్కర, హుళక్కి భాస్కర, సాహిణి మారనల నేకకాలమువారిగజేసి తికమకలు పడినను, 
పునర్ముద్రణమున విషయచేర్చి చేసి మంత్రి భాస్కరుని దూరము చేసి హుళక్కి భాస్కరునే 
గ్రహించిరి. ఆంధ్రుల చరిత్రలో చిలుకూరి వీరభద్రరావుగారు హుళక్కి భాస్కరుని, 
సాహిణి మారననే విశ్చసించిరి గాని మంత్రి భాస్కరుని తలపెట్టలేదు. పురాణచందిక కర్త 
హుళక్కి భాస్కరుడనియే తలచెను. కాశీభట్ట |బహ్మయ్యశాస్త్రిగారును, మేడేపల్లి 
వెంకటరమణాచార్యులుగారును మంత్రి ఖభాస్కరునకు, భాస్కర రామాయణ రచనకు 
సంబంధము లేదనియే తేల్పిరి కదా. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మంత్రి భాస్కరుని పేరు 
తలపెట్టనేలేదు, సుప్రసిద్ద విమర్శకులందరు తత్త్వవిచారము చేసి యా విషయమున 
హుళక్కి భాస్కరునె రామాయణకర్ణగా నిర్ణయించిరి... 


క్రీ.శ. 1923లో ప్రకటించిన వావిళ్ళ ప్రతిలో మేడేపల్లి వెంకటరమణాచార్యులుగారు 
42 పేజీల పీఠిక వ్రాసి మంత్రి భాస్కరునికీ, భాస్కర రామాయణానికీ సంబంధం లేదని 
చెప్పారు. 1961లో ప్రచురించిన వావిళ్ళ ప్రతిలో మేడేపల్లివారి పీఠికతోబాటు ఎవరో 
“విద్యారత్న గారి ' భాషా విశషములు' అనే వ్యాసం కూడా ఆదిని ఉంది. మేడేపల్లి వారి 
పాల వంటి పీరికలో ఈ 'విద్యారత్న' గారి విశేషాలు మజ్జిగచుక్కలు. మేడేపల్లి వారు 
ఎంతో నైపుణ్యంతో మంత్రి భాస్కరుణ్ణి తొలగిస్తే, 'విద్యారత్న' గారు మళ్లా రెక్కపట్టుకొని 
లాక్కొచ్చారు. 


ఈ వివాదానికి ఎవరు మొదట శ్రీకారం చుట్టారో గాని ఇది రావణాసురుడి 
కాష్టంలాగా కాలుతూనే ఉంటుంది. విచిత్రమేమిటంటే, రచయిత ఎవరైనా సరే భాస్కర 
రామాయణానికి అతడు శ్రీకారం చుట్టలేదు. మన కావ్యాలన్నీ శ్రీకారంతో మొదలవు 
తాయిగాని ఈ మహాకావ్యం అలా ప్రారంభమవలేదు. “రాముని శుభచరితమ్మును' అనే 
కంద పద్యంతో కావ్యం ఆరంభమైనట్టు కనబడుతుంది. కృతిముఖంలో అమరవాచకాలు, 
మంగళార్థ్గవాచకాలు ఉంటే ప్రశస్తమని చెప్తూ అప్పకవి ఏ కావ్యం మొదట ఏ 
అమరవాచకాలు ఉన్నాయో వివరించాడు. 


ఏకావళియందు '' ప్రాలేయాచల కన్యకా'' కల్పిత కల్పవల్లియందు ''హేరంబ 
మవలంబే'” యనియు, రామాయణమునందు “రాముని శుభ చరితమ్మును” 
అనియును ... ఉందన్నాడు. అప్పకవి రోజులో (క్రీశ. 1656) దీనిని భాస్కర 


5. ఆంధ్రవాజ్మయచరిత్ర సర్వస్వము, పుట - 607 
6. అప్పకవీయం, ద్వితీయాశ్వాసము, పుట - 364 


490 సమగాంధ్ర సాహిత్యం 


రామాయణం అనే పేరుతో కాక రామాయణం అని ఉపపద రహితంగానే పిలిచేవారని 
తెలుస్తున్నది. అప్పకవి ఇందులోనుంచి 15 పద్యాలను ఉదాహరించాడు. ఎక్కువగా 
హుళక్కి భాస్కరుడి రచనలోంచే తీసుకొన్నాడు. అయోధ్యకాండలోంచి ఒకటి, 
సుందరకాండలోంచి రెండు మాత్రమే తీసుకొన్నాడు. 


హుళక్కి భాస్కరుడు అరణ్యకాండతోనే రచన ప్రారంభించాడని చెప్పుకొంటారు. 
సాహిణి మారయకు అతడు అంకితం ఇచ్చాడో లేదో మనకు తెలియదు కాబట్టి కాండ 
ప్రారంభంలో ఉండే కంద పద్యం కాక రెండో పద్యమే అతడి మొదటి రచన అని భావిద్దాం. 
చూడండి, అతని మొదటి పద్యం - 


పుణ్య చరిత్రు డత్రి మునిపుంగవు వీడ్కొని రాము డంచితా 

గణ్య గుణాథిరాము డుపకంఠమునం జని కాంచె దండ కా 

రణ్యము సిద్ధసంయమినిరా జితచారుతపోనుజాత స 

త్పుణ్యము, నిర్మలాంబువరపుష్కర పూర్ణ సరోవరేణ్యమున్‌. (అరణ్య. 1-2) 


అరణ్యము, పుణ్యము, వరేణ్యము అనే అనుప్రాసము హాయిగా ఉంది. 


తెలుగు సాహిత్యంలో ఈ పద్యం పుట్టాక ఎవైనా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా 
చూశారని వర్దిస్తే 'అటజనికాంచె' అనే మాటలు వస్తే ఈ శబాలంకారం వాడడం ఒక 
ఫెషనయింది. 


ఈ అనుప్రాసాన్ని హరివంశం ఉత్తరభాగంలో ఎర్రయ్యగారు (హరి.ఉ.6-7), ఉత్తర 
హరివంశంలో నాచన సోమన (ఉ.హరి.2-38), విక్రమార్క చరిత్రలో జక్కన, సింహాసన 
ద్వాత్రింశికలో కొరవి గోపరాజు; మనుచరిత్రలో అల్లసాని పెద్దనగారుకూడా వాడారు. 


ఎప్పటివాళ్ళో ఎందుకు సమకాలికుడు - ఈ రామాయణంలో ఒక కాండ 
వ్రాస్తూన్న కుమార రుద్రుడు ఇలా వ్రాశాడు: 


అట జని కాంచి రంత వసుధాధిపు లారతి లోలకిన్నరీ 
ఘటిత గుహాకుటీ కనకకమకవాటము సన్మణి ప్రభా 
హటదురు శృంగజూటము సమావృత మాల్యవతీతరంగిణీ 
తటతరువాటమున్‌ బహుళ తాపస కూటము జిత్రకూటమున్‌. 
(అయోధ్యా. 287) 
ఇంకొక కవి అనుకరించడం అలా ఉంచుదాం. అరణ్యకాండం మొట్టమొదట 
వ్రాసిన సంవిధానంలోనే ఆ కాండ చిట్టచివర హూళక్కి భాస్కరుడే ఇంకొక పద్యం 
వ్రాశాడు. 
'రాకొమరుల్‌ గనుంగొనిరి రమ్యగుహాగత కిన్నరీకమున్‌ 
స్వీకృత నాకసింధుజలసేకము సంకులదంతి దంతిఖి 


ఖాస్కర రామాయణ కవులు ' 491 


ద్భీకర పుండరీకమును దీపితసంయమి వేదనాదజ 
ల్పాకము సిద్ధసీవిత తవః పరిపాకము బుశ్యమూకమున్‌. (అరణ్య. 2-436) 


ఈ రామాయణ కవులలో హుళక్కి భాస్కరుడిదే ప్రొఢకవిత్వమని విమర్శకులు 
చెప్తారు. భాస్కరుడిలో జౌచిత్యము, రసపోషణ బాగా ఉంది. నాటకీయతలో ఉన్న 
వ్యంగ్యం తెలిసినవాడు. అరణ్యవాసం తొలి ఘట్టంలోనే విరాధుడనే రాక్షసుడు సీతను 
ఎగరేసుకుపోతాడు. అక్కడ ఆ ఘట్టంలో రాముడిచేత హుళక్కి భాస్కరుడు 
ఏమనిపించాడో చూడండి. 


అని పలికి వినుము లక్ష్మఃణ- జనకజదైన్యంబు సూడ జూలుటకంటెన్‌ 
ఘనమగు శోకము నాకెం-దుసు లేదంబ। ప్రియమంద దొరగెద దనువున్‌. 


(అరణ్య. 1-20) 
ధరణి రాజ్యము గోల్పాటు దండిచావు 
నిష్టబంధువియోగంబు దుష్టయాతు 
నిష్ట రారణ్భావాసంబు నేడునాదు 
దేహదాహంబు సేసె వైదేహికతన. (అరణ్య. 1-21) 


సీత లేకపోడీ తన బతుకు ఏమౌతుందో మొదటే చెప్పించాడు. ఇలాగే సీతారామ 
లక్ష్మణులు జటాయువును కలుసుకొన్న మొట్టమొదటిసారి ఆ విహగేంద్రుడిచేత ఇలా 
వివిధ సేవలు చేస్తాననిపించాడు. 


వితతగిరీం ద్రశ్చంగముల వేడుకజూడగ గోరినప్పు డ 

ద్భుతముగ మిమ్ము మోచికొనిపోయెద జానకి కాపువెట్టినన్‌ 

సతతము గాచియుండెద వెసంజనిచేసెద నెంత దవ్వునం 

దతిశయమైన యెట్టిపని యైనను బొచ్చెము గాదు రాఘవా! (అరణ్య. 1-104) 


'జానకిన్‌ కాపువెట్టిన సతతము గాచియుండెద' అని జటాయువు అనడంలో ఎంత 
జౌచిత్యం ఉంది! చివరకు తానే కాపుగా ఉండవలసి వచ్చింది. ఆ కాపుదలలోనే ప్రాణాలు 
ఇవ్వవలసి వచ్చింది. పక్షిరాజు మరణించాడు. సీతను రావణుడు తీసుకొనిపోతున్నాడు. 
ఆమె 'హా రామ! హా నాథ' అని హాహాకారాలు చేసింది. 17 పద్యాలలో ఎక్కువ 
కందాలలో హుళక్కి భాస్కరుడు ఇది వర్ణించాడు. ఇవి చాలా గొప్పవి. ఒకటి రెండు 
చూడండీ: ' 


అంత నఖథిలదిశలు 'హారామ, హానాథ' 

యను నెలుంగు వినుచు నడల దొడగ 

జనకతనయనీడజాడ సింహాది స 

త్త్వముల గములు వెంట దగులుచుండి. (అరణ్య. 2-150) 


492 


సమగాంధ్ర సాహిత్యం 


పవనచలితశా ఖాస- ల్లవముల భయహాసచేష్టలం బెసర జెలం 
గు విహంగంబులు రుతముల-నవనిసుతను వెరకువెరకు మన్నట్లుండెన్‌. 


(అరణ్య. 2-151) 
ఓలిశ్చంగంబు లెత్తిన కేలుగాగ 
నిరరంబుల పెనుమోత నిగిడి బెరయ 
యె 
గిరులు జనక రాజాత్మజ పరిభవంబు 
జగము లెరుగ నాక్రోశించు పగిది దోచె. (అరణ్య.2- 152) 


సీత లేని పర్ణశాలను రాముడు చూశాడు. అంతా వెదికాడు, గాలించాడు. క్చీత్త 


కనబడలేదు. అతడి మనస్సు మనస్సులో లేదు. ఆలోచనలు లేవు. ఆందోళన, 
అనుమానాలు, ఆవేదన, తాను తానేనా - ఇది నిజమేనా అనే సందేహాలు అన్నీ వచ్చాయి. 
ఈ ఘట్టంలో రాముడి ప్రథమ వేదన హుళక్కి భాస్కరుడు ఎలా వర్ణించాడో చూడండి : 


ఏమెయి నడుగులు కేనిది - యేమరుదో పర్గశాల యిది గాదొకొ యే 
రాముడగానో రాముడు - రామం బెడబాసి క్షణము బబతుకగ - గలడే? - 


ఏ మ్మెట్టీయది మెట్టుగా దిది వనం బేరాకుమారుండనో 
సౌమిక్రీ! విను నీవు రాముడవెవత్సా నిక్క మేరాముడన్‌ 
భూమీశుండవు రామచంద్రుడవు హా భూమీజ చంద్రాననా 
యేమే యెక్కడ నున్నదాన విట రావే యుల్ల మల్తాడెడిన్‌. 


ఈ తిగ్మాంశుడు నేవజొచ్చె నను రే యే నాట సర్కాస్పదం 

పీతం డిందుడె యౌనొ లక్ష్మణుడ నీ కేమౌదు నే జెప్పు మా 

నా తోబుట్టువుగానె నాథ మరి యేనాథుండ నిక్కంబుగా 

సీతానాథుడ వెందు బోయితివె యో సీతామనోవల్లభా! (2:260-263) 


శ్రీరాముని ఆరాటాన్నే కాక అందాల రూపును కూడా హుళక్కి భాస్కరుడు 


కమనీయంగా వర్ణించాడు. శూర్పణఖ చూసిన రాముణ్ణి ఇలా బొమ్మ కట్టించాడు : 


రేకులన్నియు విచ్చి రేయెండ జిగి నిండి, కరమొప్పు తెల్లదామరలకంటె 
నరలేని నెరదీప్తి మెరు గెక్కి సరిమింట, జరియించు సంపూర్ణ చంద్రుకంటె 
నునుదీగజిగిదోగి నునుపారనిగ్గారి, తనరు దిక్కరుల హస్తములకంటె 
నిగిడి చేరువలెల్ల నీలోత్సలద్యుతుల్‌పచరించు హరినీల రుచులకంటె 


'నితని కన్నులొప్పు నీరాజు మో మొప్పు-నితని కరములొప్పు నితని మేని 


కాంతి యొప్పు ననుచు గడువేడ్క సన్నిశా- చరిణి చూచె రామచంద్రు దవిలి. 
(అరణ్య. 1-135) 


భాస్కర రామాయణ కవులు 493 


శూర్పణఖ శ్రీరాముని అందాన్ని చూసి ఎంత ముగ్గురాలయిందో సీత అందాన్ని 
సైతం వింటే మోహించేటంత గొప్పగా వర్ణించింది. హుళక్కి భాస్కరుడు రావణాసురునికి 
ఎలా చెప్పించాడో చూడండి: 


విదియచందురుడైన వెలదినెమ్మోమున గలిసిన సంపూర్ణకాంతి వడయు 
వేడగాలియైన నప్పడతి యూర్చుల చెంత బరగిన మలయా ద్రిపవనుబోలు 
నమవస యిరులైన నయ్యింతి చిలినవ్యు సాలపున వెన్నెల చెలువుబూను 

నలరి యే బుతువుల నయిన నా సతిమేని ప్రభగన్న వనములు పల్లవించు 
బట్టబయలైన నా సితపద్మనేత్ర 

కన్నుగవయొప్పు జీగి సొంపు గడలు కొనిన 

విమల కమల షండంబుల విధము నొందు 

నెందు సరిపోల్చ గలరె యయ్యిందుముఖికి? (అరణ్య. 1-280) 


మాయలేడిని వర్ణించడంలో హుళక్కి భాస్కరుడు మంచి ఊహాశక్తిని చూపించాడు. 


నెలలోని యిర్రికి నీలకంఠుని చేత 
బొలుపారు వేడికిబుట్టెనొ క్కొ 

యజు డన్నిరత్నంబులందునుం గలుగు క్రొ 
మ్మించుల దీని గల్పించె నొక్కొ 
రోహిణాచలము మేరువు గూడి యురుతర 
ప్రభల నీహరిణంబు బడసె నొక్కొ 
క్రొక్కారు మెరుగులు జుక్కల యొరపును 
గలసి యీ మృగమయి వెలసి నొక్కొ 

దీని బోలంగ జంతువుల్‌ త్రిభువునముల 
యందు మరి కలవొకొ యనియాత్మ మెచ్చ 
ప్రీతి వనదేవతలుసూడ సీత దృష్టి 
మార్గమున కల్ల జనియె నమ్మాయ యిరి. (అరణ్య. 2-25) 


హుళక్కి భాస్కరుడు చక్కని జాతీయాలూ సామెతలూ వాడుతూ ఆహాదకరంగా 
కథ చెప్పాడు. 


యిసుము చల్లిన రాలని ఘోరకాననం (1-13) మిడుతలు కార్చిచ్చుపై జన్నకరణి 
(1-173), నీవా రేవిధి బోయిన నేమగు (1-264), ఆకసంబు విరిగి పైబడ్డ నాత్మలో వెరవ 
డెపుడు (2-68); నిప్పు జెదలంట నేర్పునె? (2-71), నిలువు నీరగుట (2-76) మొదలైనవి 
అరణ్యకాండంలో ప్రయోగించాడు. ఇతనికి విస్ఫులింగములు అనే మాట వాడడం సరదా. 
ఇది అరణ్యకాండలో ఎన్నిసార్లు వాడాడో శిష్టా రామకృష్ణశాస్త్రి గారు ఇలా లెక్కవేశారు.” 


7. ఆంధ వాజ్మయ చరిత్ర సర్వస్వము, 


494 సమగ్రాంధ్ర సాహిత్యం 


కనదురు విస్ఫులింగములు గ్రక్కు మహాశని బోలు శూలమున్‌ (1-24); కనదురు 
విస్ఫులింగములు కన్నుల రాలగ (1-129); కవిసిరి విసు లింగములు గైదువులం జెదరంగ 
రాక్షసుల్‌ (1- 192); విస్సు లింగతతులు వివిధ ముఖంబుల వెడలునట్లు (1-221); మహాశని 
గతి విస్ఫులింగములు చల్లుచు బెల్లడరంగ (1-239) - ఇట్లు మరియు ననేక స్థలములందు 
వాడబడినది. ఈ పదము యుద్ధకాండ పూర్వభాగమున గూడ నిట్లే బహుస్థలములం 
దుపయుక్తమైనది. చూడండి: 


“చూడ్కుల నొక్కట విస్ఫులింగముల్‌ వెలువడి (53); హూమాగ్నులపసవ్య 
ధూమమడర విస్ఫులింగమ్ములు వెలువడు (84); దశకంఠకఠోరకంఠ ఖండన చణచండ 
మార్గణ గణ స్ఫురణ స్ఫుట విస్ఫులింగముల్‌ (373); కైదువుల్‌ విస్ఫులింగముల నుమయ 
(470); గదా విస్సులింగాగ్ని జ్వాలలు గన్నలీనుకొన (509); నానా విధ విస్ఫులింగములు 
(519): కనుగోనల విస్ఫులింగములు ఘోరగతింజెదరంగ (867); విస్సులింగములు 
సల్లుమొనం బొరిం (983) - ఇట్లనేక స్థలములందింకను ప్రయోగింపబడిన దీ పదము.”' 


యుద్ధకాండలో కూడ ఈ పదం ఇన్నిసార్లు ప్రయోగింపబడడంవల్ల అరణ్యకాండా, 
యుద్ధకాండ పూర్వభాగం ఒక్కడే వ్రాశాడని రుజువు చేశారు. ఇలాగే మిగతా పదాల 
వాడకంలో పోలికలు చూపించారు. ఈ పోలికలు ఈ రెండు కాండలలోనే కాక సుందర 
కాండలో కూడా ఉన్నాయి. సుందరకాండలో ఎన్నిసార్లు విస్ఫులింగములు అనిగాని, 
స్ఫులింగములు అని గాని వాడాడో చూడండి: 


వేడిమి విస్ఫులింగములు వెల్వడగా ధరణీధరేంద్రము౯ (28); సంకీర్ణస్సు ట 
విస్ఫులింగ పటలీ సంచారమై ఘోరమై (197); చటులాక్షి స్ఫుట విస్ఫులింగ చయ 
సంచారంబు ఘోరంబుగా (208); "కనదురు విస్సులింగములు కన్నుల రాలగ (345); 
గుటిలభ్రూకుటి భీమధూమ చటుల క్రూర స్ఫులింగచ్చటో (427); స్యూణాగ్రోజ్ఞిత 
రుక్మపుంఖకషణోద్భూత స్ఫులింగచ్చటా (445); అన్నింటను విస్ఫులింగములు నిండగ 
జిల్లు (476); అవె ఘనవిస్ఫులింగతతు లాకసమంటెడు (477); మండితవిస్సు లింగ 
విషమ (514). 


మిడుతల దావానలంలో పడడం అనే సామెతను వాడడం కూడా హుళక్కి 
భాస్కరుడికి ఇష్టమే. ఇది సుందరకాండలో కూడా ఉంది (347). అరణ్యకాండలో సీత 
రావణునికి ఇలాగ హితబోధ చేస్తుంది : 


లంక వైధవ్యకలితయై పొంకమడిగి 
. నేలపాలుగ జేసి నీ వేల త్రుంగె 
- దనుజుడును దాను నారాము డరుగుదెంచి 
యఖిలబలములతోడ జక్కాడు నిన్ను. (ఆరణ్య. 2-201) 


భాస్కర రామాయణ కవులు 495 


సరిగ్గా ఇలాంటి హితబోధ సుందరకాండలో కనబడుతుంది. 


దుష్టాసురశ్రేణి దునియలు గావించు - విధవలై యింటింట వివిధగతుల 

నెల్ల రాక్షసభామలు నేడ్వగలరు- తకకయకుల శవధూమసంకరముల 
బృధులభస్మరాసులతోడ [బేతభూమి 

యోజ గడునమంగళమయియుండ గలదు. (అరణ్య. 252) 


ఇటువంటి పోలికలవల్ల సుందరకాండ కూడ హుళక్కి భాస్కరుడు వాశాడేమో 
అనిపిస్తుంది. ఈ కాండలో కూడా చక్కని కవిత్వం ఉంది. లంకంతా గాలించినా 
హనుమంతునికి సీత కనబడలేదు. రాక్షసస్త్రీలు తినేశారా? ఆమె ఆత్మహత్య చేసుకొందా? 
సముద్రంలో పడిపోయిందా? ఏమైంది? సీతను చూడకుండా వెళ్లి ఈ మాట విని 
రాముడు మరణిస్తాడు. రాముడు పోతే లక్ష్మణుడుంటాడా? అతడూ ప్రాణాలు విడుస్తాడు. 
ఈ వార్తవిని భరత శత్రుఘ్నులు చనిపోతారు. అసలు ఇక్షాన్షకు వంశమే అంతరిస్తుంది. 
సుగ్రీవుడు మరణిస్తాడు. తార, రుమ, అంగదుడు, వానరజాతి అందరూ నశిస్తారు. ఇది 
తలచుకొని ఆంజనేయుడు ఎలా బాధపడుతున్నాడో, ఏమేమి చేద్దామనుకున్నాడో 
చూడండి: 


కాన రాము కులము గపికులమును దుంప - నేను బోవజాల నెదుర నన్ను 
గాంచి గారవమున 'గంటె జానకి - నన్న - వెరపుమాలి రామవిభునితోడ 


(సుందర. 121) 
'భూమిజ గానన యే'నని - భీవ?నలత ప్తసూచి ఖేదనబాధో 
ద్దామంబగు దుర్వాక్యము - లేయనివినిపింతు? నెదుటి కేమనిపోదున్‌? (-122) 


జానకి బొడగని రాగల - నెనని నా కెదురుచూ చు హితవానర సం 
తానేము నేమని చేరుదు - భానుజు ముందరికి సమె పనిర్దైపోదున్‌? (-123) 


జానకి గానకయుండిన - వానప్రస్థుండ నగుదు, వనధిం బడుదున్‌ 
మేను ఖగావలి కిత్తు మ-హా నలముఖశిఖలు సొత్తు హతవిధిజత్తున్‌. (-124) 


నిశిత బలదర్పితుం డగు-దశముఖు విదళించి రామధరణీశునకుం 
విశితో పహార మిచ్చెద- బశుపతికిం బశువు జంపి బలియిచ్చు క్రీయన్‌. (-125) 


యుచ్చిలి రఘుభూపతిసతి- దెచ్చిన దుర్భృత్తికిం బ్రతీకారముగా 
ముచ్చటులముష్టిహతుల వి- యచ్చరకంటకుని దర్ప మడచి నధింతున్‌. (-126) 


అటుగా కుర్చి సమస్రముం బెరికి కొం చా రాము డీక్షింప నం 
తట శోధించెద సీత జూపుమని వేధం బట్టి బాధించెదం 


496 సమగ్రాంధ్ర సాహీత్యం 


బటురోషమ్మున బార మీటెద వడిన్‌ బహ్మాండముల్‌ వీక నొ 
క్కట లంకాది నిశాటకోటి సుదధిన్‌ గాలించి కారించెదన్‌. (-127) 


అని యిట్లనేక ప్రకారంబుల దలపోసి *నాకిపుడు వేగిరపడనేల, జనకరాజ నందనం గనుం 
గొనునందాక నిశ్ళంక నీ లంక నుండి వెదకెద' (-128). 


ఇందులో హనుమంతుని భావాలలో ఒక క్రమం కనబడుతుంది. ఆశాభంగంతో 
వెళ్లడంకన్న ఆత్మహత్య చేసుకోవడం మేలనుకొన్నాడు. చచ్చేముందు రావణాసురుణ్ణే 
చంపుదామనుకున్నాడు. వాడిని చంపితే ఏం ప్రయోజనం? పట్టుకొని చిత్రహింస చేసి, 
సీతను ఎక్కడ దాచావు అని అడగాలి. ఎక్కడేనా రాక్షసుడు దాచితీ వాడు 
చెప్పడమెందుకు, మనమే వెదుకుదాం అనే చివరి ఆలోచన దానంతటదే వస్తుంది. 


సుందరకాండలో కూడ జాతీయాలనూ, సామెతలనూ కవి చక్కగా 
సందర్పోచితంగా వాడాడు. చూడండి : 


ఎల్లసుఖంబుల జేకొన- జెల్లుట యౌవనమునంద చిక్కిన మరి పా 
టిల్లునె వెన్నాలదినముల- నలోనేరేళ్లుగాక యావల గలవే? (సుం. 181) 


ఆ రోజులో కౌముదీ ఉత్సవాలు ఉండేవి. వెన్నెల రాత్రులలో అలోనేరేళ్లు 
పాడుతూ ఆనందించేవారు. ఇటువంటి జాతీయాలే కాక నన్నెచోడుడు, మంచెన వాడిన 
“నోరి కొలదులు' అనే ప్రయోగం కూడ సుందరకాండలో కనబడుతుంది (201). 'అందని 
మ్రూనిపండులకు నరులు సాతురె' (192), “వంటిల్లు సొచ్చిన కుందేటికి నీకు బోక గలడే' 
(234) వంటి సామెతలు, ప్రాణాలు చిక్క బట్టుకొనడం (332), కాయకసరు (178) వంటి 
జాతీయాలు కనబడతాయి. 


మల్లికార్డునభట్టు సుందరకాండలో తండ్రితో సరితూగే రచన చేవాడు. ఇతర 
కాండలలో కూడ అతని కవిత్వం బాగానే వుంది. ఇతడు లోకజ్ఞుడు. తన కాలంలో 
రాజులు ఎన్నిరకాల వేటలు ఆడేవారో వాలితో రాముడి నోటంట చెప్పించాడు. 


మృగయుండు మృగముల నొగి బొంచి వెస జంపు 
గానకుండగ జంపు గడక జంపు 

విముఖంబులైయుండ వేచంపు మరి సమ్ము 
ఖంబున నుండగ గడగి చంపు 

వలబోను లాదిగా బలుయంత్రముల జంపు 
వడిమీరు శునకాలి విడిచిచంపు 

మరియొక్క మృగముతో మలసీ పోరగ జంపు 

" దీమంబునకు జేర్చి తెగువ జంపు 


నెన్ని భంగులనయిన మాంసేచ్చ మృగము 

నరులు చంపుదు రిల దాన దురిత మొంద 

రఖిల ధర్మార్థకోవిదులైన రాజ 

వరులు మృగయాభిరతులైన వారు కారి? (కిష్కింధ. 257) 


బాలకాండలో బుష్యశృంగుని వారకాంతలు వలపించి నగరానికి తీసుకుపోయే 
ఘట్టంలో మల్లికార్జునభట్టు ముగ్ధశ్చ్సుంగారం విపులంగా వర్ణించాడు. 


హుళక్కి భాస్కరునితోనూ, మల్లికార్డునభట్టుతోనూ సాటిరాకపోయినా కుమార 
రుద్రుడు కూడ మంచి కవి. ఇతడు ''రాజవీథులందు తుటుములు తుటుములై సందులేక 
(46), తేనె పూసిన భీకరఖడ్గం (80), కొంతసేపు వేల్పెక్కినభంగి ఉండడం (147), నింబ 
భూజంబునకు క్షీరంబును గట్టి పోషించిన మాధుర్యంబు వచ్చునె (186)”' మొదలైనవి 
అయోధ్యాకాండలో ప్రయోగించాడు. శిఖరాలను అందుకొనే కవిత్వం కనబడదు. శైలి 
అంతంత మాత్రం. ఇతనికన్న యుద్ధకాండ శేషాన్ని పూర్తిచేసిన అయ్యలభట్టు ఎంతో 
మెరుగు. 

హుళక్కి భాస్కరుడు యుద్ధకాండలో 1140 పద్యాలు చెప్పాడు. వానరులు లంక 
కాల్చడం దాకా రచించాడు. హుళక్కి భాస్కరుడి ఆఖరు పద్యం ఇది: 


ఇంక బలీముఖుల్‌ బలసి రెక్కడి రావణు డేటి లంక పాం 

డింకెను మేఘనాథునగ రీపెనుమంటలతోడి చిచ్చు ల 

(భంకషశా తకుంభ శిఖరంబగు మోసల గంటి రెట్లు నా 

వంక జరింప దగ్ని యవి వారి విభీషణు పుణ్య గేహముల్‌. (యుద్ధ. 1140) 


ఈ పద్యం తరువాత నుంచీ అయ్యలార్యుడు వ్రాసినది. బాలకాండ శ్రీకారంతో ప్రారంభం 
కాకపోయినా శేషకాండకు శ్రీకారం చుట్టి అయ్యలార్యుడు రచన కొనసాగించాడు. ఈ 
పద్యం చెప్పాడు: 

శ్రీమతమూర్తియైన రఘుశేఖరు తేజము బోలె బర్యుచున్‌ 

భానుసహస్రమండల విభాసిసమగతరప్రకాశుడై 

మానుగ మింటితో నొణయు మంటలు దిక్కుల గ్రమ్మ నుగ్రవై 

శ్వానరు డేపుతో నెసగె వానరరోషసముత్తుడో యనన్‌. (1141) 

భాస్కర రామాయణం వ్రాతప్రతులలో ఈ పద్యానికి ముందు, “ఈ ఘట్టము 
హుళక్కి భాస్కరకవి విరచితము; ఇది మొదలు కడవరకు వేదగిరి నాయనింగారి 
ప్రేరణమున నయ్యలార్యుడు రచించినది” అనే వివరణలు ఉన్నాయి. ఈ వేదగిరి 
నాయనింగారు క్రీ.శ. 1384-1394 ప్రాంతాలలో దేవరకొండను పాలించిన పద్మనాయక 
ప్రభువు. అయ్యలార్యుడు యుద్దకాండ శేషాన్ని ఆ మధ్యకాలంలో పూర్తిచేసి ఉంటాడు. 
Rta - A న. య EE =. nA 


8. ఆంధ్ర కవి తరంగిణి - నాలుగవ సంపుటం, పుట 155లో చాగంటి శేషయ్యగారు క్రీశ. 1370లో ఇ 
జరిగిందని వ్రాశారు - 


498 సమగ్రాంధ్ర సాహిత్యం 


అయ్యలార్యుడు పూర్తిచేసిన యుద్ధకాండ శేషం ఆద్యంతాలలో రకరకాల వివరాలు 
వివిధ ప్రతులలో దొరికాయని వీరేశలింగం పంతులుగారు తెలియజేశారు. 


1. “ఇక్కడనుండి అయ్యలార్యుని కవిత్వం' అని కొన్ని ప్రతులలో ఉంది. 
2. “ఇకమీద శాకల్యమల్లుభట్టు చెప్పిన కవిత్వం' అని కొన్ని ప్రతులలో ఉంది. 


3. 'ఈమీద వేదగిరి నాయనింవారు శాకల్యమల్లుభట్టుగారి మనుమడు 
అయ్యలుభట్టుగారిచేత చెప్పించిన యుద్ధకాండ విశషము' అని కొన్ని 
వాతప్రతులలో ఉంది. 


4. _ కాండాంతగద్య కొన్ని ప్రతులలో 'అష్టభాషాకవిమిత్రకుల పవిత్ర భాస్కరసత్కవి 
మిత్రాయ్యలార్యరచితంబైన...” అని ఉంది. 


5. _ వావిళ్లవారి ముద్రిత ప్రతిలో “ఇది శ్రీ శాకల్యమల్లకవి వీర నరసింహా 
వరజాప్పలార్య నందనోభయభాషా కవితావిశారద శారదా చరణ కమల పరిచరణ 
పరిలీఢ మానసాయ్యలార్య విరచితంబైన...” అని కాండాంత గద్య ఉంది. 


ఈ గద్యలన్నిటిని అయ్యలభట్టు వ్రాసుకొని ఉండడు. వివిధ లేఖకులు వ్రాసినవే 
అవాలి. అయితే గద్భల సారాంశం వల్ల కొన్ని విషయాలు తెలుస్తాయి. 


అయ్యలార్యుడు భాస్కరకవికి మిత్రుడు అని మొదటి గద్య చెప్తూంది. రెండవ 
గద్యవల్ల అయ్యలుభట్టుకు శాకల్యమల్లు పెదతండ్రి అని తెలుస్తుందని వీరేశలింగంగారు 
భావించారు. అయ్యలుభట్టుకు శాకల్యమల్లు తాతగారే అని చాగంటి శేషయ్యగారు 
నిర్ణయించారు." హుళక్కి భాస్కరుడి కాలంలో అయ్యలుభట్టు లేడని కూడా చెప్పారు. 


అయ్యలభట్టు గురించి ఇతర వివరాలేమీ దొరకలేదు. ఇతడు ఉభయ భాషాకవితా 
విశారదుడని గద్యవల్ల తెలుస్తున్నది. ఇతని తాతగారు శాకల్యమల్లు భట్టు సంస్కృతంలో 
లక్ష్యలక్షణ (గ్రంథము రచించినట్లు అనంతర కవుల సాక్ష్యం ఉంది. మరింగంటి 
సింగరాచార్యులవారు తమ 'దశరథరాజ నందన చరిత్ర అవతారికలో ఇలా వ్రాశారట 


మును రామాయణమున్‌ నిరోష్ట్యముగ నింపున్‌ మీర శాకల్యమ 
ల్లనతా సంస్కృత భాష జేసెనను నాలాగు౯ జెవుల్‌ నిండగా 
వినుటేగాని ధరిత్రిపై నిజముగా వీక్షింపలేదట్టి దే 

దెచుగుంజేసెద నెల్లెడం గవులకుం దృష్టాంతమై యేర్పడన్‌.12 


9. ఆంధ్ర కవుల చరిత్ర - ప్రథమ భాగం, పుట. 318 

10. .భాస్కర,రామాయణం, పుట 671 

11. ఆంధకవితరంగిఖణీ, 4-వ భాగం, పుట 155 

12. చాగంటి శీషయ్యగారు, ఆంధ్రకవితరంగిణీ - 4వ భాగం పుట 156లో ఉదాహరించారు 


భాస్కర రామాయణ కవులు 499 


ఈ సింగరాచార్యుల వారు క్రీ.శ. 1750 ప్రాంతాలవారు. అప్పటికే శాకల్య మల్లనగారి. 
రచనలు అంతరించిపోయాయన్నమాట. ఈ పద్యం వేములవాడ భీమకవి రాఘవ 
పాండవీయం గురించి పింగళి సూరన్న చెప్పిన పద్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. 


నన్నయగారి శైలి కొంత తోచేటట్లు ఎర్రయ్యగారు అరణ్యపర్వ శేషాన్ని ఎలా 
పూరించారో, అలా హుళక్కి భాస్కరుడు ఎక్కువగావాడే సామెతల్నీ పడికట్టుమాట 
అనూ వాడి అయ్యలు భట్టు యుద్ధకాండాన్ని పూరించాడు. ఎత్తుగడలో మొదటీ పది 
పన్నాండు పద్యాలలో 'ఉదితాన్నికి శలభవృత్తి' (1149) అని, “మహోజ్వల విస్ఫులింగము 
లును' (1154) అని హుళక్సి భాస్కరుడు తరచుగా వాడేవి కనబడతాయి. వానరులు లంక 
కాల్చడాన్ని అయ్యలుభట్టు చాలా విస్తారంగా 17 పద్యాలలో వర్ణించాడు. చూడండి: 


సొరిది మద్యము గ్రోలి చొక్కెడివారును బలునిద్రచే దొట్రుపడెడువారు 
లలనా గ్ర భుజలతాలంబితవస్తులు గార్ముకముద్గర ఖడ్లధరులు . 
భామల గూడి తల్పముల నిద్రితులును బుత్రదారల దేర బోవువారు 
బొగసుట్టుముట్టిన బోలేనివారును గరమును చిమ్మిటి గదియువారు 


చేరగా రాని సెగ దాకి చిక్కువారు 
బొదలు మిడుగుర్ల తాకున బొగులువారు 
నైన దైత్యులు పదివేవు రగ్నియందు 
బండుటాకుల కైవడి భస్మమైరి. 

ఇంద్రజిత్తు యుద్దాన్ని అయ్యలభట్టు ఇలా వర్ణించాడు ; 


పిడుగులొకో కావు పొడతివు ఘనము లుల్కా సహస్రంబులో కావుధరణి 
యడలదు కాల సర్పావళు లొకొ కావు పాతాళ వివరంబు బయలుపడదు 
ఖరమైన ముక్కంటి కంటి మంటలొ కావు జగదవసానంబు జాడలేదు 
కాలకూటార్చులో కావు మందరగో త్ర మానితాంభోరాశి గానబడదు 
మొదలెరుంగ రాదు ముసుకొని పుట్టిన - చొప్పు దెలియరాదు చూడ నెచట 
నని కపీంద్రు లిట్టు లాజి దల్లడ మంది - రింద్రజిత్తు తూపు లేపు మాప. 

(యుద్ధ. 1268) 


చదివీ చదవగానే ఈ పద్యం బాగానే ఉందనిపిస్తుంది గాని లోతుకు వెళితే జౌచిత్యం 
లేదనిపిస్తుంది. ఇం ద్రజిత్తు వేసే బాణాలకు కపినైన్యాలు తల్లడమందుతున్నాయి. ఇవి 
పిడుగులా, కావు; మబ్బులు లేవు, ఉల్కాసహస్రాలా? ధరణీ కంపించదు. కాలసర్పాలా, 
కావు; పాతాళం బయటకు కనపడదు. కివుడీకంటి మంటలా, జగత్రళయం కనబడదు 
అని కపులు తల్లడిల్లారట! ఎవడి ప్రాణం వాడికి తీపి! తన ప్రాణాలమీదికి వచ్చినప్పుడు 
ప్రపంచం అంతమ్రైపోతున్నదని భావిస్తేనే సహజత్వం ఉంటుంది. ఇది జగదవసానకాలం 
కాదనుకోవడంలో జౌచిత్యమేముంది? 


13. సమగ్ర ఆంధ్రసాహిత్యం - చాళుక్య యుగం 


500 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇటువంటి అనౌచిత్యపు రచన శివుడి నోటంట చెప్పించిన మాటలలో అయ్యల 
భట్టు వ్రాశాడు. రావణాసురుణ్ణి సంహరించినందుకు కొవుడు రాముణ్ణో మెచ్చు కొంటు 
న్నాడు. వినండి, ఆ పద్యం: 


సురలకు గుండె తల్లడము శూరుల డెందములోని కొల్లు ల్ల 

చరతతి కంటిలో నలుసు సాధ్యుల కొంగున నున్న చిచ్చు భూ 

సురులకు నెల్ల నాడు మెడ జుట్టిన పాము మునీంద్రకోటిపై 

బొరి బడనున్న యా పిడుగు బొల్చర జేసితి వీవు రాఘవా! (యుద్ధ. 2430) 


రావణుడు భూసురులకు మెడచుట్టిన పామట! ఇది నాగభూషణుడు చెప్పిన మాట. 
ఇరవైనాలుగు గంటలూ మెడలో పామున్నవాడు స్వానుభవంవల్ల చెప్పిన మాటా ఇది? తన 
ఆభరణాన్ని తానే కించపరచుకొంటాడా? ఇది అయ్యలుభట్టు రాముడితో అనే 
మాటలేగాని శివుడు అనేవి కావు. పాత్రపోషణలో అయ్యలుభట్టు శ్రద్ధ తీసుకొన్నట్లే 
లేదు. అగ్నిపరీక్ష ఘట్టానికి ముందు రాముడు సీతమ్మతో అనే మాటలు వినండి : 


ఇంతి! వినుము పురుషుడెట్టివాడయినను 

బరుని యింట నున్న పడతి మగుడ 

బాకృతుండపోల జేకొన నేర్పునే 

యింతకంటె నింద యొద్ది గలదు? (2353) 


ఘనతర సౌందర్యము గల - నిను జూచి దశాననుండు నిశ్చలమతియ్రై 
మనసిజ రాగమునొందక - మనమున ధైర్యంబు గలిగి మసలునె చెపుమూ, 

(2354) 
భరతలక్ష్మణ శత్రుఘ్ను తరణి సూసు 
వాలినందన దావన వరులలోన 
నీమనంబున కెవ్వడో నెరి బియుండు 
వాని జేకొను మిప్పు డు వనిత! యనిన. 3. (2355) 


వాల్మీకి రామాయణంలో ఈ భావము ఉంటే ఉండవచ్చును. ఇంత కటువుగా 
చెప్పించేసరికి ఉదాత్తనాయకుడి మీద పాఠకులకు ఉండవలసిన గౌరవం పోతుంది. 
రంగనాథ రామాయణంలోనూ, ఎగర్రయ్యగారి అరణ్యపర్వంలోని రామకథలోనూ 
రాముడు సీతను ఎక్కడికేనా వెళ్లమంటాడు కాని ఇలా 'స్వయంవరం' చేసుకోమనడు. 
పోనీ. అయ్యలుభట్టు మంచి కవి కాడా అంటే చక్కని భావాలు ఉన్నవాడాయె. రాముడు 
ఈ మాటంటే సీతమ్మ, “తన శరీరంలోననే తానడంగు- కరణి దెసలేని వెరవున ధరణి 
సాచ్చుపగిదీ స్రుక్కిపోయిం''దని గొప్పగా చెప్పాడు (2356). ఉత్తరోత్తరా పోతరాజుగారు 
అనుకరించే పద్దతిలో కొన్ని పద్యాలు చెప్పాడు. చూడండి : 


ఖాస్కర రామాయణ కవులు 501 


మందార భూజంబు మరగిస భృంగికి విచుతుంద ఇ ంక్సపై (చేయ గలదె 

లలిమానసంబున మెలగెడు హంసికి వెలయ బల్వలముపై వేడ్క గలదె 

యలయద్రుమంబున మలయుభుజంగికి బర్ప్బూరతరువుపై వలపు గలదె 

భాస్కరోదయమున భాసిల్లు పద్మిని కిందుకర స్పృష్టి నెలమి గలదె 

రాజితానేక సద్గుణారామ రామ - ధర్మపాలన పరమ నీ ధర్మపత్ని 

యైన సాధ్వికి సీతకు నన్యునందు - గూర్మి యే చందమున సమకూడునయ్య. 
(2405) 


పోతరాజుగారి 'మందార మకరంద మాధుర్యమునదేలు' (భాగ.7-150) అనే ప్రసిద్ధ 
పద్యానికి ఈ పద్యం ఒరవడిలాగ లేదూ?! 


కావ్యాన్ని ఆస్వాదించి రసానందం పొందాలని చదివేటప్పుడు అయ్యలుభట్టు చేసిన 
పాత్రపోషణ బాగులేదనిపిస్తుంది కాని మూల విధేయతను పాటించి రామునిచేత అలాగ 
అనిపించినందుకు అభినందించక తప్పదు. ఒకనాటి సాంఘిక చరిత్రగా రామాయణాన్ని 
అర్థం చేసుకొనడానికి మూలవిదేయతగల అనువాదాలు పనికివస్తాయి. రామాయణం 
అంతా విని రాముడికి సీత ఏమౌతుందని ప్రన్నించేవాడు వెర్రివాడు కాడు. బౌద్ధ జాతక 
గాథల ప్రకారం రాముడు, సీత ఒక తండ్రి బిడ్డలు. జనకుడు సీతారాములిద్దరికీ జనకుడే. 
పితృ కన్యలను వివాహమాడే ఆచారం - అత్యంత ప్రాచీన ఆచారం - ఈజిప్పలో ఉండేది. 


రామాయణ గాథ ఎక్కడ జరిగింది? అది హిందూదేశంలో తప్ప ఇంకొక చోట 
జరగడానికి వీల్లేదని సహజంగా అందరం భావిస్తాం. అయితే కొందరు దీనితో 
ఏకీభపెంచరు. రాజమండ్రి ట్రైనింగు కాలేజీలో వైస్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేసి, రిటయిరయిన 
మల్లాది వెంకటరత్నంగారు "రాముడు ఈ జిప్పు మహా ప్రభువు' (రామా ది గ్రేటెస్ట్‌ ఫారో ఆఫ్‌ 
ఈజిప్ట్‌) అనే గ్రంథాన్ని ఇంగ్లీషులో వ్రాశారు. అందులో అపూర్వమైన వాదాన్ని 
ప్రతిపాదించారు. “వాల్మీకి కవికోకిలకు నారదులవారు చెప్పిన రామాయణ గాథ 
హిందూదేశంలో జరిగింది కాదు. ఈజిప్పును పరిపాలించిన 'రామెన్‌' అనే 
మహానుభావుని చరిత్ర. దానినే వాల్మీకి హిందూదేశపు పేర్లతో కథనం చేశాడు.” ఇదీ 
వెంకటరత్నంగారి వాదనలోని సారాంశము. 


ఈ విడ్లూరమైన వాదంలో ఎంత సత్యముందో సమగ్రంగా చర్చిస్తేగాని తేలదు. 
దిగితీగాని లోతు తెలియదు. అయోధ్య, సరయూనది, మిథిల, దండకారణ్యం మొదలైనవి 
హిందూదేశంలోని ప్రదేశాలేకదా! రామాయణం ఇంకొకచోట జరగడానికి వీలులేదు - 
అని మనం భావించవచ్చు కాని, మన రామాయణ గాథనే తీసుకొని తమ తమ దేశాలలో 
జరిగినట్లు ఇతరులు చిత్రించుకున్నారు. 


భారతీయ ఇతిహాసాలపై ఎ.డి. పుసాల్కర్‌గారు పరిశోధనలు చేశారు. భారతీయ 
విద్యాభవన్‌వారు ప్రచురించిన ఒక పుస్తకంలో రామాయణంపై విపులమైన విభాగం 


502 సమ(గాంధ్ర సాహిత్యం 


వ్రాశారు. విదేశాలలో రామాయణ గాథిలా మారినదీ వివరించారు. టిబెట్టు దేశపు 
రామాయణంలోని సంఘటనలూ, పేర్లూ చాలా వేరుగా ఉన్నాయట. మలయా దేశపు 
రామాయణాన్ని ముస్లిం ఆస్థానంలోని అభిరుచులకూ, అవసరాలకూ అనువుగా ఒక కవి 
మార్చారట. జావా, సుమత్రా, బాలి, కంబోడియా దేశాలలోని రామాయణ గాథలో 
సంఘటనలు విఖిన్నమయినవి. సయాం, ఇండోచైనా, చైనా దేశాలలో కూడ రామాయణ 
ప్రతులున్నాయి. మూలంతో ఇవి విభేదిస్తాయి. 


లావోస్‌ దేశపు రామాయణానికి, వాల్మీకి రామాయణానికి సంబంధమే లేదు. 
హిందూదేశపు ప్రాదేశిక నామాలు కాక లావోస్‌లోని పిర్లతోటే అ రామాయణం 
జరుగుతుంది. “కుప్పుస్వామి శాస్త్రి పరిశోధక సంస్థ' ప్రచురించిన పత్రికలో 22వ 
సంపుటిలో హెన్రీటేడియర్‌గారు లావోస్‌ రామాయణంపై ఒక చిన్న వ్యాసం వ్రాశారు. 
దానివల్ల చాలా కొత్త సంగతులు తెలుస్తాయి. వారు చెప్పిన లావోస్‌ రామాయణాన్ని 
వివరిస్తాను. 


'చంద్రపురిస సత్తానాగమాహ నగర' అనే ప్రదేశాన్ని (ఆధునిక వియంటైన్‌) దతరథ 
అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని కుమార్తె పేరు “సంగ్‌ చంద'. ఆమెను 
రావణుడనేవాడు ఎత్తుకుపోయాడు. ఇతడు 'ఇంద్రపత్తానగర్‌' పాలకుడైన *విరులహ' 
రాజకుమారుడు. రావణుని సంహరించగల పుత్రుణ్ణి ప్రసాదించమని ఇంద్రుణ్ణి ప్రార్థిస్తాడు. 
'ప్రలమ్‌' అనే దేవపుత్రుణ్ణి ఇంద్రుడు పంపిస్తాడు. (ఇతడే రాముడు). సోదరుని 
సహాయంతో రాముడు సంగచందను వియంటైన్‌కు తీసుకువస్తాడు. రావణుడిని అతని 
తండ్రి బహిష్కరిస్తాడు. లంకలో రావణుడు వాసమేర్చరచుకుంటాడు. ఒకసారి ఇంద్రుడి 
అమరలోకవాసాన్ని చూడడానికి రావణుడు వెళ్లాడు. అక్కడ ఇంద్రుని అజాగ్రత్తను 
వినియోగించుకొని రావణుడు ఒక అంతఃపురకాంత శీలాన్ని చెరుస్తాడు. ఆమె ప్రతీకారం 
కోసం తపస్సు చేస్తుంది. భూలోకానికి దిగివచ్చి రావణుని కుమార్తెగా జన్మించి, అతణ్ణి 
సంహరించడానికి ప్రయత్నిస్తుంది. అంతట రావణుడు అమెను వెళ్లగొడతాడు. తెప్పలో 
కొట్టుకుపోతున్న ఆమెను ఒక ముని రక్షించి ఆమెకు సీత అనే పేరు పెడతాడు. ఆమె 
సౌందర్యకీర్ణి దశదిశలకు విస్తరిస్తుంది. రాముడు కూడా అది వింటాడు. ఆమెను 
పరిణయమోడ నిశ్చయించుకుంటాడు. ఆమె తన కూతురే అన్న సంగతి జ్ఞాపకం లేక 
రావణుడు కూడ రాముడితో పోటీకొస్తాడు. మునియొక్క దివ్య ధనుస్సును 
రాముడొక్కడే వంచగలిగి సీతను పరిణయమాడతాడు. (ఇక్కడే మాయలేడి సంఘటన, 
సీతాపహరణం జరుగుతాయి.) రాముడు భార్యకోసం అన్వేషణ మొదలెడతాడు. అయితే 
అతడి విపత్కరమైన కర్మవలన మూడేండ్లపాటు రాముడు వానరుడుగా మారిపోతాడు. 
అతడికి హనుమాన్‌ అనే కుమారుడు కలుగుతాడు. రాముడు మళ్లా మానవరూపాన్ని 
పొందాక లక్ష్మణుడూ, హనుమా సహాయం చెయ్యగా పెద్ద వానర సైన్యంతో లంకపై దాడి 
వెడలి రావణుని సంహరించి సీతను వియంటైన్‌కు తీసుకుపోతాడు. 


భాస్కర రామాయణ కవులు 503 


ఇదీ టూకీగా లావోస్‌ రామాయణ గాథ. ఇందులోని ప్రదేశాలన్నీ లావోస్‌ 
లోనివే. పైగా కావ్యంలో విపులంగా పేర్కొన్న ఆచార వ్యవహారాలన్నీ స్థానికమైనవేనట. 
మన దేశంలో మన రామాయణానికి ఎంత ప్రచారముందో ఈ రామాయణానికీ అంత 
ప్రచారముందట. వాల్మీకి రామాయణానికి ఇది చాలా విభిన్నమైనది. 


హిందూదేశపు వాల్మీకి రామాయణాన్ని లావోస్‌ రచయితలు తమ ప్రాదేశిక 
నామాలతో, తమ ప్రాచీన ఇతిహాసాలకు అనుగుణ్యంగా మార్చుకున్నట్లు ఈజిప్ప దేశపు 
గాథను మన వాల్మీకి కూడ ఆదిలో మార్చివేశాడనే అనుమానానికి ఆస్కారం లేకపోలేదు. 
మల్లాది వెంకటరత్నంగోరి వాదాన్ని సులభంగా కొట్టిపారేయలేము. వేదం 
వెంకటాచలయ్యగారి పరిశోధనలు కొన్ని దీనికి తోడ్పడుతాయి. 


“'“భరతవర్హం- భరతఖండం'' అనేవి ఎక్కడున్నాయో తేల్చాలని" వేదం 
వెంకటాచలయ్యగారు విపులంగా పరిశోధించారు. ప్రాచీన భరత వర్షం నేటి భారతదేశపు 
సరిహద్దులకు చాలా దూరంలో వున్నదని తేల్చారు. యూ ఫ్రటీస్‌ టైగ్రీన్‌ నదులు 
ప్రవహించే ఆధునిక మెసపొటేమియా దేశమే ప్రాచీన భారత వర్గమని వారి వాదన. ఆ 
నదుల చరితే మన గంగావతరణ గాథ అని కూడ వివరించారు. మెసపాటేమియాకు 
ఈజిప్టు దగ్గరలోనే వుంది. 


ఒక్క రామాయణ విభీదాలనే కాదు, ఇతర దేశాల పురాణగాథలను పరికీలించినా 
వివిధ సంస్కృతుల మధ్య ఇతివృత్తాల ఎగుమతి దిగుమతులు, ఇచ్చి పుచ్చుకోవడాలు 
మొదలైనవి జరుగుతూ ఉండేవని ఊహించవచ్చు. లావోస్‌ రామాయణంలో సీత 
రావణుని కూతురు. మన కట్టుకథలలోనికే ఈ అభిప్రాయము దిగుమతి అయిందో, మన 
దగ్గరనుండే ఎగుమతి అయిందో ఊహించలేనంత కాలం గడిచిపోయింది. 


ఒక ప్రఖ్యాత కావ్యంలోని సంఘటనలలోనూ పాతల సంబంధబాంధవ్యాల 
లోనూ ఇలాంటి భేదాలు ఎలా వస్తాయి? విశ్చనాథ సత్యానారాయణగారి రామాయణమే 
కొద్దిగా జవాబు చెప్తుంది. ఆయన సన్నివేశాల క్రమాన్ని జౌచిత్యం పేరిట మార్చారు. 
పరశురాముడు జనకుని దర్చారులోకీ వచ్చినట్లు కల్పించారు. దీనిని చలనచిత్ర నిర్మాతలు 
కూడా స్వీకరించారు. అందరూ ఆమోదించిన మార్చును 'పదుగురాడు మాట పాడియై 
ధరజెల్లు' అని సరిపెట్టుకుందాం. ఏ కొద్దిమంది ఛాందసులో ఇటువంటి దానికి ''శతాంధాః 
కూపం ప్రవిశంతి'' అని తిట్టిపోస్తారు. స్తీలలామాయణం పాటలలో ఉన్న సన్నివేశాలన్నీ 
మూలంలో ఉన్నవేనా? తరతరాలుగా పాడుకుంటున్నారు కదా! భారతీయ 
సాహిత్యంలోని ఆదికావ్యమైన రామాయణం వాల్మీకి వ్రాసినది వ్రాసినట్టుగా పూర్తిగా 
కాకపోయినా మూలానికి చాలా విధేయంగా అనువదించిన ఈ భాస్కర బృందం భాషకు 
చక్కని సేవ చేశారు. 


504 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ పద్మనాయక యుగంలోనే గేయరామాయణమైన ఆధ్యాత్మ రామాయణం 
ప్రచారంలో ఉందని మనం భావించవచ్చు. ఈ యుగంలోని కవి త్రిపురాంతకుడు ప్రేమాఖి 
రామం వ్రాశాడు. దానిని అనువదించిన శ్రీనాథుడు క్రీడాఖిరామంలో 'విదికూచి 
రొమాయణం' అనే గేయ రామాయణాన్ని చెప్పాడు. 


కోయల పంచమ స్వరము క్రోల్పిన భంగిని విద్దికూచి రా 

మాయణ మారుకాండలును నచ్యుత జాగరవేళ బాడె నా 

రాయ వితంతు రత్నమను రాగము తోడ నమశ్శివాయ శాం 

తాయ సమస్త దోష హరణాయ సమానమె దాని కెవ్వరున్‌? (క్రీడా. 170) 


ఈ పద్యంవల్ల విద్దికూచి రామాయణంలో ఆరు కాండలుండేవని, దానిని అచ్యుత 
జాగరవేళల (వైకుంఠ ఏకాదశి) వితంతువులు పాొడేవారని తెలుస్తుంది. ఇది ఆడవాళ్ళ 
రామాయణం పాటలో చేరుతుందా? నేటికీ ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు తెలుగులో 
ప్రచారంలో ఉన్నాయి. విద్దికూచి రామాయణంలో ''“నమళ్శివాయ”' అనే పాట ఉందని, 
శ్రీనాథుడు చెప్పాడు." నేటి ఆధ్యాత్మ రామాయణంలో కూడా “నమళశ్శివాయ”' అనే 
మొదటి పాట ఉందని నిడుదవోలు వెంకటరావుగారు గుర్గీంచారు. !* 


విద్దికూచి రామాయణం, బహుశా యక్షగాన ప్రదర్శన కోసం చేసిన రచన 
కావచ్చును. కూచి అంటే నాట్యకత్తి. ద్రావిడ భాషలలో నాట్యాన్ని కూత్తు అంటారు. 
కూత్తాడే స్త్రీని కూత్తి అని పిలుస్తారు. ఆదిలో మంత్ర చర్య చేస్తూ ఆడవాళ్ళే నాట్యం 
చేసేవాళ్ళు. ఇతర ద్రావిడ భాషలలోని కూత్తి శబ్దం తాలవ్యీకరణం వల్ల తెలుగులో కూచ్చి 
అయింది. దీర్దాచ్చు మీద జడ్డ లోపించి స్పర్శాక్షరం ఎక్కటి వ్యంజనమై కూచి అనే రూపం 
వచ్చింది. మగవాళ్ళు ఆడవాళ్ళ మంత్రచర్యల ప్రాంగణంలో ప్రవేశించి ఆడవేషాలు 
వేసుకొని నాట్యం చేయడం ప్రారంభించాక “పోతు కూచి అనే పదం పుట్టింది. మగవాళ్ళు 
నాట్యమాడడం సర్వ సామాన్యమయ్యాక ఆట భాగవతులందరినీ కూచిగాళ్ళు అని 
పిలవడం పరిపాటి అయింది. మగవాళ్ళ పేర్లలో కూచి అన్నది చరమావయవంగా 
కనబడుతుంది. పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో విశస్తుల కూచి, ఆదిత్ర కూచి, 
చిప్పనకూచి, దొడ్డనకూచి అనే అగ్రహారీకుల పేర్లను సప్తమాశ్వాసంలో చెప్పాడు. 
కాకతీయ యుగంలో కూచి ఆటలుండేవనడానికి ఈ పేర్లే దాఖలాలు. 

కాకతీయ యుగంలో కూచి ఆటలు ఆడే నాట్యవినోదులు పటము పన్నించి 
పాత్రలను ఆడించేవారని సింహగిరి వచనాలలో కృష్ణమాచార్యుడు చెప్పాడు.” విద్దికూచి 
వారు కూడా అలాగే ఆడించేవారేమో. కాకతీయ యుగంలోని నాట్యనాటిక వినోదులను 
పాల్కురికి సోమనాథుడు ఇలా చెప్పాడు : 


14. మణిమంజరివారు ప్రచురించిన క్రీడాథిరామం (1860) లో 'విద్దికంచి రామాయణం" అని ఉంది 
15. భారతి - ఆగష్టు 1945 (కలగూరగంప) | 

16. బసవపురాణం, ఆంధ్రగ్రంథమాల ప్రచురణ (1952) పుటలు 186-187 

17. సింహగిరి వచనములు - వచనము నెం. ౩2 


ఖాస్కర రామాయణ కవులు 505 


రమణ బంచాంసీ పేరణి యాడువారు 
బ్రమథ పురాతన వటు చరిత్రములు 
గమ మొంద బహునాటకము లాడువారు 
లలితాంగ రస కళాలంకార రేఖ 

అలవడ బహురూప మూడెడువారు,... 


భారతారి కతల జీరమరుగుల 
నారంగ బొమ్మల నాడించువారు 
గడు నద్భుతంబుగ గంబసూత్రంబు 
బడరంగ బొమ్మల నాడించువారు. 


ఈ జాబితాలో పటము పన్నించి ఆడించువారిని ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఇది 
నాటకాలలోగాని బహురూపాలలోగాని చేరవచ్చు. విద్దికూచి రామాయణాన్ని అలాగే 
ఆడేవారు కాబోలు. వాటిని చూచిన ఆడవాళ్ళు ఆ పాటలను ఇంటో పాడుకొనేవారేమో। 


విద్దికూచి రామాయణాన్ని త్రిపురాంతకుడు మొదట ప్రేమాభిరామంలో 
పేర్కొన్నాడో లేదో తెలియదు. ఏమైనా శ్రీనాథుడి కాలానికి ముందే ఇది ప్రచారంలో 
ఉండేదని కచ్చితంగా చెప్పవచ్చు. ఒకవేళ కాకతీయ యుగంలో ప్రచారంలో ఉండిన ఆట 
రామాయణం నుంచో ఆడవాళ్ళు పాడుకొనే రామాయణం నుంచో ఈ భాస్కర 
రామాయణ కవులు ఈ కూర్చులు స్వీకరిస్తే వాళ్ళని అభినందించాలి. వాల్మీకి పట్ల 
భక్తితోపాటు తెలుగు తల్లులకు కూడా అంత గౌరవమిచ్చిన ఈ భాస్కర రామాయణ 
కవులు ప్రశంసనీయులు. 


శరభఖాంకుడు 


కాకతీయ రాజులలో కడపటివాడైన ప్రతాపరుద్రుడి ఆస్థాన జనాన్ని వర్ణిస్తూ 
“'మల్రికార్జునభట్టు మొదలైన బ్రాహ్మణ విద్వాంసులు బంగారుపల్లకినెక్కి చనుదెంచువారు 
నూటయాబదియును. భాస్కరుడు మున్నుగాగల కవీశళ్వరులు యిన్నూరు వుండేవా''రని 
ప్రతాపచరిత్ర తెలియజేస్తూవుంది.! ప్రతాపరుడ్రుణ్ణి ఢిల్లీ సేనలు చెరబట్టి తీసుకు 
వెళుతున్నప్పుడు అతని పరివారంగా వెళ్లినవాళ్ల జాబితాను కూడ యిస్తోంది. “ ఊడిగంబుల 
వారు వేయిన్నేనూరు, పరిహాసకులు నలుబండ్రును, శాకవెల్లి మల్లికార్జునుడు మొదలుకొని 
విద్వాంసులు నూరును... రాజు యొక్క ఉత్తమాశ్చంబులు యేనూరును, గజంబులు 


1. సిద్దేశ్వర చరిత్రము - సంపాదకులు : ఖండవల్లి లక్ష్మీరంజనంగారు పుట 152 


506 సమగ్రాంధ్ర సాహిత్యం 


యొనిమిది నూర్లును, వివదేవయ్య, శరభాంకుడు, మల్లికార్జునుడు, రంగనాథుడు మొదలుగా 
గలవారు యిన్నూరును.... రాజు సుముఖంబునకు”' వచ్చుట. 


ఇందులో శివదేవయ్య పురుషార్థసారం రచించిన కవి, ' మహామంత్రి అని మనకు 
తెలుసు. శరభాంకుడు కూడా కవే అని తెలుస్తున్నది. ఏమంటే మల్లికార్డునుడు, 
రంగనాథుడు అనేవాళ్లు ఆనాటి ప్రఖ్యాత కవులు. వీళ్ళతో కలిపి చెప్పటం వల్లనే కాక 
శరభాంకుడనే కవి ప్రతాపరుద్రుని మహమ్మదీయులు చెరపట్టినప్పుడు ఈ పద్యాన్ని 
చెప్పాడని సంప్రదాయం వల్ల కూడా తెలుస్తున్నది: 


చాపముగా సహార్యమును జక్రీని బాణముగాగ నారిగా 
బాపదొరన్‌ బొనర్చి తలపం దదిపురంబుల గాల్బవే యహూ 
ద్దీపిత తీవ్రకోపమున దేవతలెల్ల నుతింప నాటివిల్‌ 

పాపపు డిల్లిమీద దెగ బాపగదే శరభాంకలింగమా. 


ఈ పద్యం మొదట 'చ' కారం, ఆరవచోట “హ' ఉందట. అందుచేత యిది శక్తివంతమయిన 
తిట్టు అని చెప్పుకుంటారు. ఈ పద్యం చాలా ప్రసిద్ధమై వుంటుంది. లింగమకుంట 
తిమ్మకవి (క్రీ.శ. 1560) దీనిని లక్ష్యముగా ఉదాహరించాడు.. 


శరభాంకుడు కేవలం కవేగాక ప్రతాపరుద్రుని మంత్రివర్గంలోని వాడని కూడా 
తెలుస్తూంది. “లింగధారణ చందిక' లో “శ్రీమద్యజాశ్ళాఖా పస్తంబ సూత్ర కౌశికగోత్ర 
పవిత్రానాది వీర్ణోవభక్త త్రయాంతర్భూతాయ ప్రతాపరుద్ర పృథివీశ్చర సంస్థానమం త్రిశేఖర 
శరభాంక వంశపంభూతాయ'' అనే వాక్యాలు వున్నాయట. దానివల్ల శరభాంకుడు 
ప్రతాపరుద్రుని మంతి అని విశ్చసించవచ్చు. లింగధారణ చంద్రిక నుండి వాక్యాలను 
ఉదాహరించిన వావిళ్ళ సంస్థవారు “శరభాంకుడు, శివదేవయ్య, విశ్వేశ్వరదేశికులు 
సోదరులనియు, నీ మువ్వురు ప్రతాపరుద్రుని మంత్రులనియు జెప్పుచున్నారుగాని, 
కాకతీయ సామ్రాజ్యమునకు సంబంధించిన చరిత్ర గ్రంథములందు మా చూచినంతలో 
శరభాంకుని పేరు గానరాదు* అని చెప్పారు. కాని, మనం ప్రతాపచరిత్రలో 
వివదేవయ్యతో బాటు శరభాంకుణ్ణో పేర్కొనటం ముండే చూశాం. 


శరభాంకుణ్ణి కవిగా అనంతర కవులు నుతించారు. 17వ శతాబ్ది ase 
ఉన్న ఎడపాటి ఎర్రయ్యకవి తన మల్లణచరిత్రలో యితణ్ణి స్తుతించాడు. అప్పకవికి 
పూర్వుడైన రాజలింగకవి కూర్మపురాణంలో శరభాంకుణ్ణి నుతించాడు. అందుచేత 
శరఖాంకుడు కవిగా కూడా ప్రసిద్దుడే. 


ఇతడు 'శరభాంకలింగమూ' అనే మకుటంతో శతకం వ్రాశాడు. అందులోని 
అయిదు పద్యాలను వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తమ చాటుపద్యమణిమంజరి - మొదటి 
2. సిద్ధేశ్వర చరిత్రము, పుట 169 


3. సులక్షణసారం (234వ పద్యం). వావిళ్ల ప్రచురణ, రావూరి వారి పరిష్కరణ, పుట 147 
4. _వీతిశతక సంపుటము. శరభాంకలింగ శతకము పీఠిక పుట 175 


శరభాంకుడు 507 


భాగంలో ఉదాహరించారు." వావిళ్ళవారు 1928లో “*'నీతిశతక సంపుటము''లో ఈ 
శతకాన్ని (ప్రకటించారు. ప్రభాకరణాస్త్రిగారి ఉదాహృతపద్యముల వలన శరభాంకలింగ 
శతకము లోకోత్తరముగా నుండునని భ్రాంతిపడితిమి. గాని భాషావిషయిక దోషములు 
శతకమునిండ గలవు” అని వావిళ్ళవారు వ్రాశారు.* ఈ శతకంలో నాలుగు పాదాల 
పద్యాలు 60 ఉన్నాయి. 5 పాదాల పద్యాలు 40 ఉన్నాయి. ఒక పద్యంలో ఆరు పాదాలు 
కూడా ఉన్నాయి. దాని నెంబరు 32. ఈ శతకంలోని 70వ నెంబరు పద్యం తరువాత అన్నీ 
నాలుగు పాదాలవే. అవి ప్రొఢంగా ఉన్నాయి. 


నాలుగు పాదాల పద్యాలను శరభాంకుడు వ్రాశాడనీ, అయిదు పాదాలవి ఎవరో 
అనంతర కవి వ్రాసి ఉంటాడనీ ఊహించవచ్చు. ఆదిని శరభాంకుడు నాలుగు పాదాల 
పద్యాలలో శతకం చెప్తే అందులో కొన్ని నష్టమై ఉంటాయి. అనంతర కవి వాటిని 
పూరించటానికి ప్రయత్నించి ప్రతిభాలోపం చేత అయిదు పాదాల పద్యాలు చెప్పి 
వుంటాడు. 


నమ్మికలేక శాంకరికి అంగములో సగ మిచ్చె నీశుడున్‌ 

రొమ్మున కాంత నిల్పెను సరోజ సునాభుడు పద్మజుండు తా 

నిమ్ముగ నోటనే సతిని నేమరకుంచె నఖండ వేల్పులీ 

కుమ్ముకు నోపలేక మది కోరికవోక మునింగి రిట్లు పో, 

నెమ్మది నల్పకోటి భవనిగ్రహులా శరభాంకలింగమా. (16) 


అనే పద్యంలో కవి తాను వ్రాస్తున్న శతకం యేమిటో, ఏ దేవుణ్ని సంబోధిస్తున్నాడో 
మరిచిపోయాడు. శరభాంకుడు శివుడే కదా! మరి భావనిగహం లేదని శాంకరికి అంగంలో 
సగమిచ్చిన ఈశుణ్నీ యీ పద్యంలో తిడతాడేం? అనంతర కవి ఆవేశంలో యతిప్రాసలు 
చూసుకోటం లేదు. చూడండి యీ పద్యపాదం: 


“పొలతుల నమ్మకంబు పొరుగూరి సుఖంబు ధనీకుజ్ఞానమున్‌.”' (17) 
ఇందులో యతి భంగముంది. ఇతడు దుష్టసమాసాలు గూడ చెప్పాడు. 
నీదు త్రిశూలపోటుల'”' అని ఒక ఉత్పలమాల ఎత్తుకొన్నాడు. (25) ఈ అనంతర కవి 
మహమ్మదీయ పరిపాలన దేశంలో బాగా పాతుకుపోయిన కాలంలోని వాడని యీ 
పద్యమే చెపుతుంది. చూడండి: 


పరులొక రివ్వరైరనుచు బస్తుతి యేల దురాత్మకోటికిన్‌, 

హరుసము లేకపోయెనని యావద యేల పరాత్పరుండు తా 

గరుణదలంచెనేని జనకంటకులెల్ల గులాము లౌదురే, 

మరియును జన్మ సంచితమె? మర్మములేని సుతుండుగాక శా 

బరులకు నమ్మియెక్కడకు బాతుడయా శరభాంకలింగమా. (29) 


5. పుటలు 208, 209 
6. వీతిశతక సంపుటము, పుట. 177 


508 సమగ్రాంధ్ర సాహిత్యం 


'గులాము'లన్నమాట కాకతీయ యుగంలో వాడేది కాదు. ఆ తరువాత వచ్చింది. ఈ 
పద్యంలోనే కాక “మొండిగులామురాలు నతి మూర్చల పాలిటి వేడ్కకత్తిబో' అని 12వ 
పద్యంలో మళ్లా 'గులాము' వాడాడు. ఈ అనంతర కవి 'గ్రామ్యం' కూడా వాడాడు. 
చూడండి - “'నీపదపద్యఘోషములు నెచ్చటనైన బఠీంచుచుండగా. పాపద యింటికాడ 
పనిబాయ నటందురు”' 


ఈనె కపీశు డంటి యిక నింతకు బత్తుడు బుట్ట డంటవో, 

స్నానము చేయునంట మరి సందెజపంబులు వార్చునంటరో, 

గానము చెపు నంట మనగాలియు పారక గూడదంటరో, 

మానవు డీడకాడ మన మాతనికంటెను తక్కువైతిమా, 

కాని యటండ్రు మూర్గజన గణ్యులయా శరభాంకలింగమా. (68) 


ఈ పద్యంలోని గ్రావ్యాన్ని చూస్తే '“కాపుకవీశ్చరుల్‌ కంచర యోగులు సాతాని 
వైష్టవుల్‌...'' అని విసుక్కున్న కూచిమంచి తిమ్మకవి కాలంలో ఈ పంచపాదాల భాగం 
పుట్టినట్టు కనపడుతూంది. 70వ నెంబరు పద్యం దగ్గర నుంచి ప్రొఢమైన కవిత్వముందని, 
అక్కడనుంచి అన్నీ నాలుగు పాదాల పద్యాలేనని ముందు చెప్పుకున్నాం. ఇవే ఆదిని 
శరభాంకుడు రచించి వుంటాడని నమ్మకంగా భావించవచ్చు. అతని భావాలను, ప్రతిభను 
యీ పద్యాలలో చూద్దాం. పూజకు పువ్వులు, పత్తిరి అక్కరలేదు - ప్రార్థన చాలునని 
చాలా చమత్కారంగా చెపుతున్నాడు. పూజ చేయటానికి పత్రికోస్తే ముళ్లు 
గుచ్చుకుంటాయట. పూజాఫలంవల్ల స్వర్గభోగాలు అనుభవిస్తున్నపుడు అప్పరసలగోళ్లు 
మొదలయినవి గుచ్చుకుంటాయట. చూడండి: 


చిత్తజవైరి పూజకని శ్రీ ఫలపత్రము లోలి గోయగా 

పత్తిరిముండ్లు నొత్తు సమరాంగన చేతి నఖంబు లొత్తుత 

ద్వృత్తకుచంబు లొత్తు నెరి వీపున గావున సద్దిరయ్యయా, 

పత్తిరిత్రోవ నొల్ల మిక ప్రార్థనయా శరభాంకలింగమా. (74) 


ఇంకో పద్యంలో “అంగజు డింటీముంగిలి నిరంతరం 'చదుక' అని యోగులు మరీ 
పంకపూరితమైన మకరధ్వజుని కొంపప్రాంగణం త్రొక్క'' రట (71). నిజమైన యోగుల 
గురించి ఇలా చెప్పాడుగాని, దొంగసన్యాసులు ఆ కాలంలో కూడా వున్నారు. వాళ్లని 
ఇలా గర్లీస్తున్నాడు: 


రాగిలి రాత్రులెల్ల రతిరాజ సుఖార్లవకేళి డిలి సం 
భోగమునందు బొంది తమ పోకడ లోకు లెరుంగకుండగా 
" “వేగమె వేషధారులయి వేరొక రీతి చరించు నా వృథా 
యోగులు కామినీ జనుల యోగులయా శరభాంకలింగమా. (78) 


శరభాంకుడు 509 


కపటయోగులను యింకొక పద్యంలో కూడా దూషించాడు. చూడండి: 


యుక్కిడి యాలివెంట నొక ముగ్గురు నల్లురు బిడ్డ లేగ గా, 

కుక్కయు గోతి పీల్లియును గూరయు కూడునుగొంచు నిక్కుచున్‌, 

జిక్కము తోలుబుజ్జియును జిందరవందర నీతచాపయున్‌ 

నక్కున బోవు వారలును యోగులె పో శరభాంకలింగమా! (81) 


నిజమైన యోగులు ఎలా వుండాలో చెపుతున్నాడు: 


వాలిన యింద్రియాలయ కవాటము లన్నియు మూసి నెమ్మదిన్‌ 

దాళముబెట్టి లోని పరతత్త్వ మహత్త్వ త్రికోణ మందిరా 

లాలిత నాగకన్య సువలాలనజేసిన యోగిగాక వై 

మాళపు వేషముల్‌ యముని మార్కొనునా శరభాంకలింగమా. = (82) 


శరభాంకుడు మంచి లోకజ్ఞానపు నీతులుగూడ చెపుతాడు : 


పెట్టక కీర్తి లేదు వలపించక యింతికి నింపులేదు తా 

దిట్టక వాదు లేదు మరి ధీరత వైరుల సంగరంబులన్‌ 

గొట్టక పేరు లేదు కొడుకొక్కడు లేక వరంబులేదు నా 

పట్టపురాజుకైన నిది పద్ధతి శ్రీ శరభాంకలింగమా. (90) 


ఇతడు '' బొందితో కైలాసం” అనే జాతీయానికి మారుగా ''బొందితో శ్రీశైలం'' అని 72వ 
పద్యంలో ప్రాసస్థానంలో 'శైలము' వాడాడు. 'చిట్టెడు పొట్టకోసమై' అని 92వ పద్యంలో 
చెప్పాడు. ఇతడు ముక్స్పపదగ్రస్తంలో మంచి భావాలు చెప్పాడు. చూడండి: 

పుట్టితి మర్ద్య జన్మమున బుట్టియు బుట్టి యనేక మార్గముల్‌ 

మెట్టితి మెట్టి యేదియును మెచ్చక నీ పదపద్మముల్‌ మదిన్‌ 

బట్టితి బట్టి పాపముల బాపితి బాపి మహత్త్వ తత్త్వముల్‌ 

ముట్టితి ముట్టి తొంటి తుదిముట్టితి నో శరభాంకలింగమా! (87) 


ఈ కవి తుదముట్టా చెప్పిన శతకం మనకు దొరక్కపోవటం మాత్రం దురదృష్టమే. 


శ్రీగిరి అయ్యగారు 


ఓక కవి వ్రాసిన పద్యకావ్యాన్ని ఇంకొక కవి ద్విపదగా రచించడం, ఒక కవి ద్విపదల్‌ 
వాసినదాన్ని మరొక కవి చంపూకావ్యంగా చెప్పడం మన సాహిత్యంలో పరిపాల్‌ 
పాల్కురికి సోమనాథుడు ద్విపదగా వ్రాసిన పండితారాధ్య చరిత్రను శ్రీనాథు. 
పద్యకావ్యంగా రూపొందించాడు. అలాగె శ్రీగిరికవి వ్రాసిన నవనాథ చరిత్ర అ 
పద్యకావ్యాన్ని గౌరన ద్విపదగా చెప్పాడు. ఈ సంగతి క్రింది ద్విపదలవల్ల తెలుస్తుంది. 


అవిరళయోగ విద్యాధికులైన - నవనాథవరుల పుణ్య ప్రవర్తనలు 
పరగశ్రీగిరి కవి పద్య బంధములవిరచించినా డది...! 


58 నవనాథ చరిత్రలో తొమ్మండుగురు సిద్దుల కథలు ఉంటాయి. వీటిని పద్యకావ్యంల్‌ 
వెప్పడంవల్ల జనసామాన్యంలో వ్యాప్తిరాదని శ్రీశాలంలోని శాంతభిక్షావృత్తి మఠాధిప 
గౌరన చేత ద్విపదగా చెప్పించాడు. శ్రీశైలంలో పాల్కురికి సోమనాథుని ద్విపద కావ్యా€ 
ఎంత ప్రబలంగా ప్రజలలో ప్రచారం చెందినదీ ఈ శాంతభిక్షావృత్తి రాయనికి తెలుస 
నవనాథుల కథలు కూడా అక్కడ అందరూ చెప్పుకొంటున్నవే. వీటిని పద్యబంధముగ 
ాంక ద్విపదలలో ఒక కవి చేత చెప్పిస్తే మత ప్రచారం విరివిగా సాగుతుందని బిక్షావ్య, 
ాయడు భావించాడు. అందుకే గౌరన చేత ద్విపద కావ్యంగా చెప్పించాడు. జనంల్‌ 
్వాపద ప్రచారమై అల్లుకొని పోయాక పద్యకావ్యం మరుగున పడి చివరకు నష్టమైపోయిం, 
కాబోలు. 


నవనాథ చరిత్రను పద్యబంధంగా రచించిన శ్రీగిరికవి మతాచార్యుడు కాబోల, 
వాచార్యులను అయ్యగారు అని, వైష్ణవాచార్యులను అయ్యంగారు అని పీర్కొనడ 
వాజు. వీర్లొవ ప్రముఖులను అయ్యవరులని పిలవడం కూడా పరిపాటి. కాకతీం 
పభువులలో ప్రతాపరుద్రుడు ( క్రీ.శ1291-1323) చివరివాడు. ఇతని చివరి దశాబ్దంల్‌ 
క (శ్రీగిగికవి ఉన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలో మోగల్లుల్‌ 
కసంవత్సరాలు 1237కి సరియైన రాక్షసనామ సంవత్సరంలో అనగా క్రీ.శ. 1315లో ఒ 
నీ గిరికవికి భూదానం చేసినట్టు ఒక శాసనం ఉంది. అదే గ్రామంలో దానమిచ్చిన కాల 
ెప్పుని మరో శాసనంలో కూడా ఒక శ్రీగిరికవికి రాజు భూదానం చేసినట్టు దాఖల 
కంది. ఈరాజు రెడ్లిరాజ్యాన్ని స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి (కీ.శ. 1325-1353). ఈ 
ండు శాసనాలవల్లా తెలియవచ్చే శ్రీగిరి అనే కవులు ఒక ఊరివారే కనుక అభిన్నులః 
హించవచ్చు. ఈ కవి క్రీ.శ, 1300 నుండి 1353 దాకా జీవించి ఉండేవాడని కూడ 
నవనాథచరిత్ర - అవతారిక. 
శాసన సంఖ్యా దాని కాల pues మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ‘History of the Rede 
Kingdoms’ లో ఇచ్చారు. పుట 499 ( శ్రీ ప్రమధకవి* సిరిగిరి అయ్యంగారికిని లంజెపాటి పొలాన వి, 


అఇదువుట్లు లెకాఖ ౫ re వెట్టిన చేలు..... Si x 510 (శ. 1237) శాసన శబ్దకోశమ' 
కుందూరి ఈశ్వరదత్తు, ౧.155  అరోపము, నందికంబము. 


శ్రీగిరి అయ్య। 


భావించవచ్చు. ఇతని పేరు శ్రీశైలక్షే త్రునికి సంబంధించినది. శ్రీపర్వతం, పర్వతం, శ్రీగిరి, 
సిరిగిరి అనే పేర్లు పర్యాయపదాలు. 


(శ్రీ౭్రలం అత్యంత ప్రాచీన క్షేత్రం. పురాణ ప్రసిద్ధం. అగ్నిపురాణం దీనిని సిద్ధక్షేత్రం 
అని పేర్కొంది. సంస్కృత సాహిత్యంలో ఈ క్షేత్ర ప్రసక్తి చాలాసార్లు వస్తుంది. భవభూతి 
తన మాలతీ మాధవంలోనూ, హర్షవర్ధనుడు తన రత్నావళి రూపకంలోనూ శ్రీశైలంలోని 
సిద్ధులను చిత్రించారు, ఈ సిద్ధులంతా శైవులు. వివిధ పురాణాలవల్తా, ఇతర ఆకరాలవల్లా 
ఇరవై నాలుగు రకాల శైవులున్నట్టు తెలియవస్తూంది. వాళ్ళ పిర్లు ఇవి : 


1. ఠంకాళులు 13. మహాపాశుపతులు 

2 సిద్ధాంతులు 14. మహావ్రతధారులు 

3. కాపాలికులు 15. లం 

4. కాలదమనులు 16. లకులీశులు 

5 కాలాసనులు 17. లాగుడయులు 

6 కాలాముఖులు 18. లోకాయతులు 

7 జంగములు 19. వామాచారులు 

8. నాకులీశులు 20. వాకులీయులు 

9. _ పాంచరాత్రులు 21. శైవులు 
10.  పాశుపతులు 22. _సిద్ధాంతమార్లులు 
11.  భాట్టమతానుసారులు 23. సోమసిద్దాంతులు 
12. _ భైరవులు 24. సొములు 


ఈ పట్టికలో లోకాయతులు, వామాచారులు చేరడం గమనార్హం. తాంత్రిక 
విధానాలు బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ మతాలలో ప్రవేశించడానికి కారణాలు లేకపోలేదు. 
గణజీవన వ్యవస్థలోనే కులాచార విధానం, పంచ 'మ' కారాలూ ప్రముఖాలు. వైదిక 
మతవ్యాప్తివల్ల బ్రాహ్మణ్యానికి మడిమాన్యాలూ, జీవన సౌకర్యాలూ ఇనుమడించడంవల్ల 
వారికీ గణరాజ్యాలవారికీ పరస్పర సంఘర్షణ ఏర్పడి సాంఘికంగా, ఆర్థికంగా సమస్యలు 
ఉత్పన్నమయ్యాయి. తాంత్రికమతం ఈ సమస్యలను కొంతవరకూ పరిష్కరించింది. 
బాహ్మణ్యపు వర్తాశ్రమ ధర్మాలు జైనంలో కూడా ప్రవేశించాయి. బొద్ద సంఘం 
బానిసలకూ, బాకీదార్లకూ తన తలుపులు మూసివేసింది. తాంత్రిక చక్రమే వర్ణ, లింగ 
విభేదాలు లేకుండా అన్ని వర్గాల వారికీ తన తలుపులు తెరచి స్వాగతం చెప్పింది. అందుకే 
బౌద్దయానంలాగా శైవ, వైష్టవాలు కూడా శాక్తాన్ని తాంత్రిక విధానాలను స్వీకరించవలసీ 
వచ్చింది. సిద్ధులు కాల తంతులను ప్రచారం చేశారు. నవనాథులు ఈ సిద్ధుల నుండే 
వచ్చారు. మస్స్యేంద్రనాథుడు మహాకాల జ్ఞాన వినిర్ణయం అనే గ్రంథాన్ని రచించాడు. దీని 
వ్రాతప్రతి నేపాలులో ఉంది. క్రీ.శ 859 నాటి ఇంకొక వ్రాతప్రతి లిపి కూడా 


512 సమగ్రాంధ్ర సాహిత్యం 


దీనిలాగే ఉంది. నవనాథులలో గోరక్షనాథుడు గోరఖ్‌నాథ్‌ పేర ప్రసిద్దుడు. '“గోరక్ష 
సిద్ధాంత సంగ్రహం అనే గ్రంథం వల్ల ఈ మార్గప్రవర్తకులు దైకితాదైకత వివర్ణితులని 
విశదయమ తుంది. నాథసిద్ధుల ఆచార వ్యవహారాలు కాపాలికుల తాంత్రిక విధులలాగే 
ఉంటాయి. శబర తంత్రాలు ఇందులో ఉన్నాయి. చతుర సిద్ధులూ, అంటే ఎనభై నలుగురు 
సిద్ధులూ, నవనాథులూ, ఈ మార్గ ప్రవర్తకులలో ప్రసిద్ధులు. మంత్ర యోగం, హఠయోగం, 
లయ యోగం, రాజయోగం అనే నాలుగు యోగాలలోనే కాక రనయోగంలో ఈ నవనాథులు 
నిష్టాతులు. తమ సిద్ధులను ప్రజల కోసం వినియోగించేవారు. కనుకనే జనులకు 
ఆరాధ్యులయ్యారు. శ్రీశైలానికి తూర్పు, పడమర ద్వారాలయిన త్రిపురాంతకం, 
అలంపురాలు ఈ సిద్దుల ఉనికి పట్టులు, నవనాథుల కథలకు ఆటపట్టులు. 


ప్రజల ఆదరాభిమానాలనూ, ఆశాధనాలనూ దోచుకొన్న నవనాథుల చరిత్రను 
శ్రీగిరి అయ్యగారు పద్యబంధంగా రచించాడు. ఇది శిష్ట సాహిత్యంలో చేరి కొంత 
ప్రాచుర్యం పొందిందని భావించవచ్చు. అయితీ పండితులు మాత్రమే కాక పామరులు 
కూడా విని ప్రభావితులు కావాలని శాంతధభిక్షారాయడు దీనిని గౌరనచేత ఉత్తరోత్తరా 
ద్వాపదగా చెప్పించాడు. 

అయితే గౌరన ద్వాపద వ్రాయడానికి ముందు ఈ కావ్యాన్ని కవులూ, పండితులూ 
చదివేవారనీ, నవనాథులు తెలుగుదేశంలో ఆనాడు ప్రచారం పొందిన సిద్ధ పురుషులనీ 
చెప్పడానికి ఆనాటి సాహిత్య సాక్ష్యాలు కొన్ని మనకు దొరుకుతాయి. క్రీ.శ. 1375-1404 
ప్రాంతాల మధ్య రచించిన జక్కన విక్రమార్క చరిత్రలో నవనాథుల ప్రసక్తిగల 
పద్యముంది. విక్రమార్కుడు భద్రసింహాసనం మీద కూర్చొని కొలువు తీరినప్పుడు ఆ 
సభలోనికి ఒక సిద్ధుడు వచ్చాడట, అతల్లో జక్కన ఇలా వర్ణించాడు: 


ఆదినాథుని యవరావతారము పూని మత్సే ర్థిందనాథుని మహిమ దనరి 
సారంగనాథుని సామర్థ్యమును బొంది గోరక్షనాథుని గుణము దాల్చి 
సిద్ధబుద్దుని బుద్ధి చిత్తంబునం జేర్చి ఖనిరువిద్యాధిక ఘనత జేర్చి 
మేఖనాథుని మంత్రవైఖరి వహియించి నాగార్జునుని కళాశ్రీ గమించి 


యావిరూపాక్షు డిత డన నతిశయిల్లి 
యర్ధి నవనాథుసిద్ధుల కైక్యమైన 

మోహనాకృతి యిడ తను మూర్తి దనరి 

చిన్మయస్వాంతుడగు నొక్క సిద్ధవరుడు (విక్ర. 6-4) 


జక్కన ఈ విధంగా వ్రాయడానికి శ్రీగిరికవి పద్యకావ్యంగా వ్రాసిన నవనాథ చరిత్ర 
చాలా ప్రచారంలో ఉండడమే కారణమనిపిస్తుంది. జక్కన ఇంచుమించుగా గౌరనకు 
3. R.S. Sarma in INDIAN SOCIETY : HISTORICAL (in Memory of D.D. KOSAMBD) P. 185. 


4. DAVID.LORENZEN : The Kapalikas and Kalamukhas (Two lost Salvite sects) - New Delht - 
1972. p. 37 


శ్రీగిరి అయ్యగారు 513 


సమకాలికుడు. అందుచేత ద్విపదకావ్య పఠనం తర్వాత జక్కన ఇది వ్రాయడానికున్న 
అవకాశాలకన్న పద్యకావ్య పఠనం తర్వాత వ్రాశాడనడానికే ఎక్కువ ఆధారాలున్నాయి. 


ఈ పద్యకావ్యం ఇప్పుడు దొరకదు. దీనిని వ్రాసిన శ్రీగిరికవే ' శ్రీరంగ 
మాహాత్మ్యము అనే ఇంకొక గ్రంథము కూడా వ్రాశాడట. ఇది కూడా నేడు అలభ్యమే. 
ఇతడు వ్రాసిన ఒకే ఒక పద్యం మడికిసింగన ధర్మమా అని మనకు లభ్యమవుతున్న ది. 
శ్రీగిరి శతకంలోనిదని చెప్తూ 'రాజునకు కొరగాని గుణములు” అనే శీర్షికలో ఇది సింగన 
ఉదాహరించాడు. 


జీతంబు గిలిబిలిచీలుకలు దూరంబు వహి జూడ నది పొల్లువ్రాత కల్ల 
అపరాధములు కోటినృపుజంపడను సాటి మాన్యత వెడవెడమాట బొంకు 
కోపంబు ముమ్మ కోలాస నలుమడ సత్యమారజమీగి జమలితొట్లు 
ఆచారమెడదప్ప లాశ్రమ మట్టట్టు దొరతనం బది పూతదూరములేత 
చరితమెల్ల నింద్రజాలంబు తలపెల్ల నన నెల్లి దంబుమాట లెల్లదంబ 
మిట్టికుమతి గొలిచి యెవ్వాడు మననోపు - జిరతరప్రకాశ శ్రీగిరీశ. 

(సకలనీతి. 241) 


ఈ సీసపద్యం నడక శ్రీనాథుడి తూగుకు దగ్గరోకి వస్తున్నది. పూర్తిగా ఆ గమనం 
లేకపోవడం గమనార్లమే. మడికి సింగన కాలం మనకు తెలిసిందే. ఇతడు 1374 
ప్రాంతాలవాడు. శ్రీగిరికవి అంతకు పూర్వుడు అన్న సత్యాన్ని ఈ ఉదాహృత పద్యం 
రుజువు చేస్తున్నది. నవనాథ చరిత్ర పద్య కావ్యాన్ని ద్వాపదచేసిన గౌరన క్రీ.శ. 1385- 1445 
ప్రాంతాలవాడు కనుక శ్రీగిరి అయ్యగారి పదబంధ కావ్యమైన నవనాథ చరిత్ర ఆ తరువాత 
మరుగున పడి ఉండవచ్చు. 


పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలోని మోగల్లు గ్రామంలో దొరికిన 
శాసన ప్రమాణాల వల్ల ఈ కవి పేరు 'ప్రమథకవి శ్రీగిరి అని తెలుస్తూంది. ' ప్రమథకవిః 
అన్న పదబంధం ఇంటిపేరు కావచ్చునని చాగంటి శేషయ్యగారు భావిస్తున్నారు." వీవకవి 
అనే అర్థంలో ప్రమథ గణాలను సూచించే మాట అవడానికి కూడా ఆస్కారముందని 
వారు ఊహిస్తున్నారు. అయితే ఇది వీర శైవ సూచకమైన పేరు. ఇతడు వైష్ణవ గ్రంథంగా 
శ్రీరంగ మాహాత్మ్యం రచిస్తాడా? ఇంతకూ శాసనాలలో కనబడే ప్రమథకవి శ్రీగిరి 
నవనాథ చరిత్ర వ్రాసిన శ్రీగిరి ఒకరే అని తీలలేదు. వాస్తవానికి మడీకిసింగన శతకం పేరు 
చెప్పాడేగాని దాని రచయిత పేరు విశదపరచలేదు. 


నవనాథ చరిత్రను శ్రీగిరి అయ్యగారు అనే కవి పద్యకావ్యంగా రచించారనీ, దీనిని 
గౌరన ద్విపదగా రూపొందించాడనీ మాత్రమే మనం నికరంగా చెప్పుకోవచ్చు. ఇతని 
ఇంటిపేరు చెన్నమల్లు కావచ్చునని కొందరంటున్నారని చాగంటి శేషయ్యగారు 


5. ఆంధ కవి తరంగిణి - 4వ సంపుటం, పుట 153 


514 సమగ్రాంధ్ర సాహిత్యం 


అంటున్నారు. శ్రీగిరి అయ్యగారు శ్రీగిరి అయ్యంగారుగా మ-ర శ్రీరంగ మాహాత్మ్యం 
వాశాడేమో. గౌరన కుమారుడు తొలుత ఎశవుడుగా ఉండి వైష్టవునిగామారి శ్రీరంగ 
మాహాత్మ్యం పద్యకావ్యంగా తొలిరాయల యుగంలో గాశాడు. శ్రీగిరి అయ్యగారి 
ప్రభావం పడిందేమో చెప్పలేం. 


రావిపాటి తిప్పన్న 


ఆం౦ధ్రులలో అక్షరాస్యులెవరైనా నన్నయగారి పేరు చెప్పినా, తిక్కనగారి పేరు చెప్పినా 
చేతులెత్తి దండం పెడతారు. ప్రాచీన కవులలో రావిపాటి తిప్పన్న కూడా ఆ కోవలోని 
వాడని శ్రీనాథుడు వల్లభరాయడి క్రీడాభఖిరామంలో ఇలాగ కీర్ణించాడు : 


నన్నయభట్టు తిక్క కవి నాయకులన్న హుళక్కి భాస్కరుం 
డన్నను జిమ్మవూడి యమరాధిపు డన్నను సత్కవీశ్చరుల్‌ 
నెన్నుదుటం గరాంజలులు నింతురు జే యని రావిపాటి తి 
ప్పన్నయు నంతనాడ తగునా యిట దోసపుమాట లాడగన్‌? ( క్రీడా-36) 


శ్రీనాథు డంతటివాడు ఈ విధంగా స్తుతించిన కవి నిజంగా మహాకవే అవుతాడు. 
శ్రీనాథుడు నుతించాడు కనుక అతనికి పూర్వుడవుతాడు. తిప్పన్న కాలాన్ని ఇలాగ 
చూచాయగా నిర్ణయించినా అతడు ఎప్పటివాడో కచ్చితంగా తెలుసుకోవడానికి 
ఆధారాలు అంతంతమాత్రంగానే వున్నాయి. ఇతడు క్రీశ. 1295 మొదలు 1326 వరకు 
పాలించిన ప్రతాపరుద్రుని కాలంవాడు అయి ఉంటాడని పరిశోధకులు భావిస్తున్నారు.! 
““త్రిపురాంతకుడనే కవి ద్వితీయ ప్రతాపరుద్రుని యాస్థానమున నున్నట్లు ప్రతాప 
చరిత్రమున గలదు” అని “ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక సం.7. పుట-7' ప్రమాణంగా 
చూపిస్తూ నిడుదవోలు వెంకటరావుగారు వ్రాశారు. చాగంటి శిషయ్యగారు కూడా 
““ప్రతాపచరిత్రమున, రెండవ ప్రతాపరుద్రుడి యాస్థానమున త్రిపురాంతకుడను కవి 
యున్నట్లు చెప్ప బడినది'' అని వ్రాశారు. 2 

అయితే ఖండవల్లి లక్ష్మీరంజనంగారు ప్రచురించిన సిద్దేశ్వర చరిత్రములోని 
ప్రతాపచరిత్రలో త్రిపురాంతకుడనే కవిపీరు కనపడదు. అనాటి ఆస్థానజనంలో 
'మల్లికార్జునభట్టు మొదలైన (బ్రాహ్మణ విద్వాంసులు బంగారు పల్లకి నెక్కి చనుదెంచువారు 
నూటయాబది... 

సర్వమండల చక్రవర్తి, చిలుకపలుకుల త్రిపురారి మొదలైన వీరుదుపాత్రలు 
యెనఖైనూర్లు, భాస్కరుడు మున్నుగాగల కవీశ్వరులు యిన్నూరు' ఉన్నారని 
6. అదే పుస్తకంలో పుట-265. 


1. ఆంధ్ర కవి తరంగిణి, 4వ భాగము, ప్రథమ ముద్రణ, పుట-3. 
2. ఉదాహరణ వాజ్బయచరిత్ర, నిడుదవోలు వెంకటరావుగారు, పుట-68. 


తెలుస్తున్నది.* ప్రతాపరుద్రుణ్ణి చెరపట్టి మహమ్మదీయులు తీసుకుపోయినప్పుడు 
అతనివెంట వెళ్ళినవాళ్ళలో శివదేవయ్య, మల్లికార్డునభట్టు, శరభాంకుడు, రంగనాథుడు 
అనేవాళ్లిగాని త్రిపురాంతకుడు కనబడడు.* 


ప్రతాపరుద్రుని ఆస్థానంలో లేకపోతే తిప్పన్న ఇంకెవరి ఆస్థానంలో ఉన్నట్టు? 
ఏకాలంలో జీవించినట్లు? 'ఆధారాలేమైనా దొరకుతాయా అని ప్రస్నించుకొని వెదికితే 
కొన్ని ఆకరాలు దొరుకుతాయి. రావిపాటి తిప్పరాజు చాటుధార అని అప్పకవి ఒక 
పద్యాన్ని ఉదాహరించాడు. తన అప్పకవీయంలో అనుస్వారసంబంధయతికి లక్ష్యంగా 
ఈ క్రింది పద్యాన్ని ఇచ్చాడు : 


సరి బెసై రిపు డేల ఖాస్కరులు భాషానాథ పుత్రా వసుం 

ధర నం దొక్కడు మంత్రియయ్యి వినుకొండ న్రామయామాత్య .భా 

స్కరుడో యా నయితే సహస్రకరశాఖ లే వేడే యున్నదే 

తిరమై దానము సేయుచో రిపుల హేతి స్రేయుచో వ్రాయుచో. 

(అప్పకవీయం- తృతీయ.60) 
ర 

ఈ పద్యం సంభాషణధోరణిలో వుంది. నాటకధోరణిలో కనబడుతుంది. ఇద్దరు ఇలాగ 
మాట్లాడుకొంటున్నారు : 

“బాషానాథా! సరి సంఖ్యలో ఉండే భాస్కరులు ఇప్పుడు బిసీ సంఖ్యలో 
ఎందుకున్నారు?'' 

“పుత్రా! వాళ్లలో ఒకడు భూలోకంలో మంత్రిగా పుట్టాడు కాబట్టేనయ్యా!' 

“ఓహో! ఈ పుట్టినవాడు వినుకొండ రామయామాత్యులవారి భాస్కరుడా?'' 

"కొను" 

“అయితే వెయ్యి చేతుల్లేవే? '' 


“ఆ ఉన్నవే, చూడు! శాశ్వతమైన దానాలిచ్చేటప్పుడూ, శత్రువులను 
చంపేటప్పుడూ, వ్రాసేటప్పుడూ అతనికి వేయి చేతులుంటాయి”. 

సప్తబుషులు, అష్టదిక్చాలకులూ ఉన్నట్టే మనకు పదకొండుమంది రుదులూ, 
పన్నెండుమంది ఆదిత్యులూ వున్నారు. ఈ పన్నాండనే సరిసంఖ్యలో ఒకణ్ణి తగ్గించి బేసిని 
చేసి కవి ఇంత చమత్కరించాడు. ఈ పద్యం రావిపాటి తిప్పరాజుదే అని అప్పకవి చెప్పాడు. 
ఈ పద్యంలో వినుకొండలో రామయామాత్య భాస్కరుడనే మంత్రి దండనాథుడు 
వుండేవాడని వర్సించాడు. క్రీ.శ. 1362 ప్రాంతాలలో రాయన భాస్కరుడనే మంత్రి 
వినుకొండలో ఉన్నాడు. ఈ పద్యంలో 'రామయామాత్య' అనే మాట బహుశా 


“రాయనామాత్య' అనే విధంగా ఉండేదని, లేఖకులు పొరబడీ వ్రాశారని చరిత్రకారులు 


3. సిద్దేశ్వర చరిత్ర - ఖండవల్లి లక్ష్మీరంజనం గారిచే సంపాదితం, పుట- 152 
4. అదే సిద్దేశ్చర చరిత్ర, పుట-169 


516 సమగ్రాంధ్ర సాహిత్యం 


భావిస్తున్నారు. అనవేమారెడ్డి (క్రీ.శ. 1364-1386) కాలంలో ఒక రాయన భాస్కరుడు 
ఉన్నాడని కొన్ని చాటువులు చెప్తున్నాయి. రావిపాటి తిప్పరాజు అప్పటి వాడు 
కావచ్చునని మల్లంపల్లి లి సోమశేఖరశర్మగారు భావిస్తున్నారు. క్‌ తిపురాంతకుడు క్రీశ 1300 
ప్రాంతాన పుట్టి 'తన ముసలితనంలో ఈ పద్యం చెప్పి వుంటాడని చాగంటి శేషయ్యగారు 
సమన్గయం చేశారు. ఇది చక్కగానే కుదురుతుంది. ప్రతాపరుద్రుడు రాజ్యం చేస్తున్న 
కాలంలో త్రిపురాంతకుడు పాతికేళ్లవాడు. అందుచేత ఆ స్థానంలో అప్పటికి ప్రవేశం కలిగి 
ఉండదు. అతనికి పేరు వచ్చేసరికి కాకతీయ సామ్రాజ్యం అంతరించింది. 


ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్నపుడు రావిపాటి తిప్పన్న కనీసం పాతికేళ్ళవాడై 
వుంటాడని ఎందుకు ఊహించవలసి వస్తుందంటే అతడు తన 'ప్రేమాఖిరామం'లో 
కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని కన్నులకు కట్టినట్టు వర్ణించి ఉండాలి. శ్రీనాథుడి వీధి 
నాటకమైన క్రీడాఖిరామంలో ఓరుగల్లు వివరాలన్నీ ప్రతాపరుద్రుని కాలంలో జీవించిన 
కవియొక్క కావ్యానికి అనుకరణలాగే కనబడతాయి. కళ్ళారా చూస్తేనేగాని తిప్పన ఇలా 
వర్ణించడు. తన కాలంలోని విషయాలనే అతడు చెప్పాడు. 


అప్పకవి ఉదాహరించిన చాటుధార నాటకపద్ధతిల్‌శీ ఉండడం మనం గమనించాం. 
త్రిపురాంతకుడు నాటకాలంటే అభిమానించే కవి. అతడు దశరూపకాలలో ఒకటైన 'వీధి' 
నాటకాన్ని వ్రాశాడు. ' ప్రేమాభిరామం' అనే పేర ఇది సుప్రసిద్ధం. అయితే దీనిని అతడు 
సంస్కృతంలో రచించాడు. దీనిలోంచి శోకాలను అనంతర రచయితలు ఉపయోగించారు. 
'సాహిత్యచింతామణి' అనే గ్రంథంలో పెదకోమటి వేమారెడ్డి ఒక శోకం వాడుకొన్నాడు. 
నృత్తరత్నాకరవ్యాఖ్యలో ఒక శోకం కనబడుతుంది. ఇది రావిపాటి తిప్పన ప్రేమాఖి 
రామంలోనిదేనని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు గుర్తించారు. సంస్కృతంలో వున్న ఈ 
“వీధీ? నాటకాన్ని అనుసరించే శ్రీనాథుడు క్రీడాభిరామం వ్రాశాడు. అందులోని తెనుగు 
లకు సరిగ్గా సరిపోయే శోకాలనే పైగంథాలలో ఆయా రచయితలు ఉదాహరించారు. 
సాహిత్యచింతామణిలో పెదకోమటి వేమారెడ్డి వాడిన శోకం చూడండి : 


పరారి సందర్శిత సన్ని వేశా పరుత్సరాభూతపయోజకోశళో, 
ఇహ్మాషమ స్తాళఫలో పమానౌస్తనౌ కియనౌ పురతో భవేతామ్‌. 
(క్రీడా. పీఠిక. పు. 86) 


ఇది శ్రీనాథుడు ఈ విధంగా తెనిగించిన పద్యానికి సరిపోతుంది : 


దొరసెమునందు చుట్టుకొని తోరణకట్టె మరోవిభాగమున్‌ 

నిరుడు పయోజకోశరమణీయత దాల్చెను, వర్షమానవ 

త్సరమున నొప్పి హీమకలశంబునల బాగున, ముందుటేటికిం 

గరినిభయాన చన్నుగవ కౌగిలిపట్టులు గాక యుండునే? (క్రీడా. పు.97) 


5. History of Reddy Kingdoms. ౧. 511 
6. _ క్రీడాఖిరామం - వేటూరి ప్రభాకరశాస్త్రీగారి ప్రచురణ- 1928, పుటలు-జ, 87. 


రావిపాటీ తిప్పన్న 517 


ఇంకొక శోకం, ప్రేమాఖిరామంలోనిదే, నృత్తరత్నాకర వ్యాఖ్యలో కనబడుతుంది. 


తరుణం సర్గ పశాకం నవౌదనం పిచ్చిలాని చ దదీని, 
స్వల్ప వ్యయేన సుందరి గ్రామ్యజనో మృష్ట మశ్నాతి. (క్రీడా. పీఠిక. పు. 86) 
ఇది శ్రీనాథుడు వ్రాసిన ఈ క్రింది పద్యానికి అక్షరాలా సరిపోలుతుంది : 


శీతకాలంబు కడి మాడ సేయ గుడుచు 

భాగ్యవంతుండు రేపాడి పల్లెపట్ల 

(గొత్త యోరెంబు న్నిగు రావకూరతోడ 

విచ్చిలంబైన నేతితో బెరుగుతోడ. (క్రీడా. పు. 18) 


వేటూరి ప్రభాకరశాస్త్రిగారు గుర్తించిన ఈ రెండు శోకాలూ తప్పించి 
ప్రీమాభిరామంలోని భాగాలు మనకేం దక్కలేదు. ఆ గ్రంథం పేరు తప్పించి మరేం 
దొరకలేదు. దీనిని సంస్కృతంలో వ్రాసిన తిప్పన్న తెలుగులో ప్రశస్తమైన ఇతర రచనలు 
చేశాడు. ప్రేమాభిరామం శృంగారరస భూయిష్టం. ఇటువంటి రచన చేయడానికి కవికి 
అనుభవం, శాస్త్ర పాండిత్యం ఉండాలి. తిప్పన కామశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదవడమేగాక 
తెలుగులో దానిని వివరించాడు. ఆది 'మదనవిజయం*' అనే ఎనిముది ఆశ్వాసాల గంథం. 
అందులో సంజ్ఞాఖియోగికం, భార్యాధికారం, పారదారికం, వైశికం అనే 
ప్రకరణాలున్నాయట. ఈ తలుగు పుస్తకాన్ని తాము చూచామని మానవల్లి రామకృష్ణకవి 
గారు వ్రాశారు.” అప్పటికే అది శిథిలావస్థలో వుందట. అందులోంచి ఈ రెండు 
పద్యాలను వారు ఉదాహరించారు : 


సతిగుణవతి యగునేనియు - పతి కది రత్నంబు ప్రాణ బంధువ యమృతం 
బతివయ దుర్గుణి యగునే - బతి కెడపని చిచ్చు కాలుపక యది కాల్పున్‌. 
గుణమున్‌ సుందరరూపమున్‌ విభవమున్‌ గూటంబు సౌభాగ్యల 
క్షణముం జారుచరిత్రమున్‌ వినయమున్‌ జాతుర్యమున్‌ ధర్మభూ 
షణముం గల్లి పతివ్రతామహిమ మించం గల్లెనే దత్సతీ 
మణి చింతామణి దాని దాల్పగలగన్‌ మర్తు్యుండె మర్తుకిండిలన్‌. 

(ఉదా. వా. పుట. 88) 


ఈ (గంథాన్ని మళ్లా చూద్దామనుకొంటే గ్రంథస్వాములు దానిని రామకృష్ణ 
కవిగారికి చూపెట్టలేదట. వారు ఉదాహరించిన ఈ రెండు పద్యాలే తప్ప ఆ గంథంలోంచి 
ఇంకేమీ మనకు దక్కలేదు. ఇవాళ అది అలభ్యమైనా ఒకనాడు అది విశేష ప్రచారంలో 
ఉండేది. తెలుగులో కొక్కోకం వ్రాసిన తూచిరాజు ఎర్రనకవి తన గ్రంథాదిని కామశాస్త్ర 
రచయితలలో రావిపాటి త్రిపురాంతకుణ్ణి చేర్చి ఇలా నుతించాడు : 


7. భారతి-సం॥ 26, సం॥8, 'పూర్వ సాహిత్యవీధులు' అనే వ్యాసంలో ఈ సంగతి చెప్పినట్టు 
' ఉదాహరణ వాబ్బయం'లో 88వ పుటలో వ్రాశారు. 


518 సమగ్రాంధ్ర సాహిత్యం 


పృథివి రావిపాటి తిపురాంతక కవి శృం 
గార కవులనెల్ల గారవించి. (కొక్కోకము- ప్రథమ.4) 


కూచిరాజు ఎర్రన ఇలా నుతించబట్టి రావిపాటి తిప్పన్న వ్రాసినది కామశాస్త్రమని 
నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ మదనవిజయం స్వతంత్ర కావ్యం కాదనీ, కన్నడంలోని 
'మదనతిలకం' అనే గ్రంథానికి అనువాదమనీ నిడుదవోలు వెంకటరావుగారు 
చూపెట్టారు. సంస్కృతంలో స్వతంత్ర కావ్యాలు వ్రాసే తెలుగు రచయిత కన్నడ భాష 
నుండి కామశాస్త్రాన్ని అనువాదం చేయవలసినంత అవసరమేమిటొచ్చిందో! 


రావిపాటి తిప్పన్న సున్నితమైన శృంగారాన్ని వ్రాయగల సరసకవి. ఈ సంగతి 
అతను వ్రాసిన 'అంబికాశతకం' రుజువు చేస్తుంది. పూజనీయులైన పార్వతీ పరమేశ్వరుల 
శృంగారాన్ని అతడు ఎక్కడా రసాభాస కానియ్యకుండా ఉదాత్తంగా వర్ణించాడు. ఈ 
శతకంలోని నూరు పద్యాలకు నేడు ఏడు పద్యాలు మాత్రమే లభిస్తున్నాయి. ఈ పద్యాలను 
'ప్రబంధరత్నావళి'లోను, రామకృష్ణకవిగారు ప్రచురించిన ' త్రిపురాంత కోదాహరణం' 
లో మొదట ఉదాహరించారు. 


ఆదిమ శక్తి యీ తరుణి, యాద్యకుటుంబిని యీ కుమారి, ము 
త్తెిదువ యీ తలోదరి, చిదాత్మక యీ సతి, విశ్వమాత యీ 
పైదలి, సర్వలోకగురు భామిని యీ చపలాక్షి యంచు బ 
హ్మాదులు వచ్చి నిచ్చలు హిమాద్రికి నిన్నారిగింతు రంవికా! 


కూడెడి వెండ్రుకల్‌ నిడుదకూకటి బ్రోవగ, బొట్టపై వళుల్‌ 
జాడలు దోవ గ్రొమ్మొలక చన్నులు నించుదొలంక, సిగ్గునన్‌ 
జూడగ నేరముల్‌ మెరుగు జూపులు నీన హిమాద్రియింట నీ 
వాడుట శూలికిన్‌ మనమ్ము వాడుటగాదె తలంప నంబికా! 


భారతివై సరోజభవుపాల వసించి, రమావధూటివై 
నీరజనాభు జెంది, ధరణీధరనందవై మహేశ్చరుం 

గోరి వరించితమ్మ నిను గొల్వక యూరక యేల కల్లు సం 
సారసుఖంబు లీ మనుజ సంతతికిం దలపోయ నంబికా! 


బెడగగు రత్నదర్చణము జేరిన వెన్నెల వోసి నిచ్చలున్‌ 
దుడువగ, పాలసంద్రమున దోచి సుధాకరు మేనికందు వో 
గడుగగ, నేరెటేట సితకంజము ముంపగ, నైజకాంతితో 
దొడరిన తల్లి నీ మొగముతో సరిపోల్చగజాలు నంబికా! 


రెప్పల బోరు దల్పులిసిరింతలు వారెడు చూపు గుంచియన్‌ 
ద్రిప్పి తళుక్కునందెరచి తిన్నని మోమున గాయు వెన్నెలల్‌ 


రావిపాటీ తిప్పన్న 519 


ముప్పిరిగొన్న వేడుకలు మూగిన సిగ్గసియాడ ప్రీతి నీ 
పప్పరమేశు జూచి తను వర్థము గొంటి పొసంగ నందికా! 


వాలిన కన్ను ముంగురులు వాదెరకెంపు మెరుంగు జంటిపై 
గాలెడు తారహారములు కంకణచారుకరంబు డావలన్‌ 
దూలుచునున్న పయ్యెదయు దోచిన కన్నులు మోడ్చి మోడ్చి నీ 
పాలగు నీశుమేను సగపాలు మనంబున జేర్తు నంబికా। 


లాచివరాంగనల్‌ వరవిలాస మనోహర విభమంబులన్‌ 
చూచిన జూడ డుత్తముడు చూచిన జూచును మధ్యముండు దా 
జూచిన చూడకుండినను జూచు కనిష్ణుడు నన్ను వీరిలో 
చూచిన చూడకుండు గుణి జూచిన చూపున చూడు మంబికా! 
(ఉదా. వా. పుటలు 85, 86) 


ఇంత సున్నితమైన శృంగార భక్తిభావాలతో ఇతడు అంబికాశతకమొక్కటే 
కాకుండా 'చంద్రతారావళి' అనే ఇరవైఏడు పద్యాల కృతిని కూడ రచించాడు. అందులో 
'చంద్రా! రోహిణీ వల్లభా!” అనే మకుటముంటుంది. ఈ తారావళిలోని నాలుగు పద్యాలు 
మాత్రమే లభించాయి. అంబికా శతకంలో చిన్నచిన్న తత్సమ పదాలు, దేశ్యాలు 
ఎక్కువగా వుంటే, ఇందులో ఆట్టే పొడుగులేని సంస్కృత సమాసాలు, ఎక్కువగా తత్సమ 
శబ్దాలు కనబడతాయి. కవి తీసుకొన్న ఛందస్సు దానికి కారణం కావచ్చు. మత్తేభంలో ఈ 
పద్యాలను చెప్పాడు. తొలి రెండు పద్యాలూ మరీ ప్రొఢంగా వున్నా మిగతా రెండూ 
సరళంగా అంబికా శతకంలోని పద్యాల లాగే వున్నాయి. చూడండి : 


చరమక్ష్మాధర చారుసింహముఖ దంష్రాకోటి యౌనాగ నం 
బర శార్జూలనఖంబు నాగ దిమిరేభ ప్రస్ఫురద్గర్వ సం 

హరణ క్రూరతరాంకుశం బసగ నుద్యల్లీల మైరేఖని 
త్యరుచిం బోల్చగ బెంపగు స్విదియచంద్రా!' రోహిణీవల్లభా! 


అమితధ్యాంత తమాలవల్లిలవన వ్యాపారరీణదా 

త్రమొ, సౌగంధికషండ కుట్టులకుటీరా జీ సముద్దాటన 

క్రమ నిర్వాణధురీణ కుంచికయొ నాగం బెంపునన్మీకళా 
రమణీయత్వము జూడ నొప్పెసగు చంద్రా! రోహిణీవల్లభా! 


రతినాథుండను మాయజోగి చదలం దైలోక్క వశ్యాంజనం 
బతియత్నమ్మున గూర్చి మౌక్తికమయంబై యున్న పాత్రంబునన్‌ 
మతకంబేర్చడ బెట్టి దాచెనన మీ మధ్యంబునన్‌ మచ్చ సం 
తతమున్‌ కన్నులపండువై వెలయు చంద్రా! రోహిణీవల్లభా! 


520 సమగ్రాంధ్ర సాహిత్యం 


పొలకయ్యంబుల గల్లు ముద్దటలుకన్‌ బుష్పాయుధారాతి మొ 
క్కుల దీర్చన్‌ దలమీద గాన నగు నీక్రొమ్మేను పుణ్యాంగనా 
తిలకంబైన భవాని పాదనఖ పంక్తీం జెంద డెందంబులన్‌ 
దలతాచుక్క లతోడి మక్కువలు చందా! రోహిణీవల్లభా! 
(ఉదాహరణ వాజ్మ్యయము - పుట 87, 88) 


తెలుగులో రెండు, సంస్కృతంలో ఒకటి మొత్తం మూడు ఉత్తమ కృతులను 
రావిపాటి తిప్పన్న రచించినా అందులోనివి ఒకటీ అరా మాత్రమే మనకు లభించాయి. 
అతడు వ్రాసిన ' తిపురాంతకోదాహరణ' మొక్కటే మనకు లభ్యమయిన సంపూర్ణకృతి.? 
ఉదాహరణాలను సంస్కృతంలో క్షుద్రకావ్యాలుగా పరిగణిస్తారు. తిప్పన్న బాల్యంలో 
కాకతీయ సామాజ్యంలో నున్న విద్యానాథుడనే ఆలంకారికుడు ఉదాహరణ లక్షణాన్ని 
సంస్కృతంలో వ్రాశాడు. దానిని వ్యాఖ్యానిస్తూ కుమారస్వామి సోమయాజి 'క్షుద్రకావ్య 
జీదాలలో ఉదాహరణ ఒకటని వివరించాడు. సంస్కృత కవులకు దేశివచనాలంటే 
చిన్నచూపు. దేశి సంప్రదాయాలలోంచి సంస్కృతంలోకి వచ్చి తిష్టవేసుకొని కూర్చున్న 
మధుర కవితను నిర్లక్ష్యం చేయలేక లక్షణం చెప్పారేకాని ఆచరించలేదని చెప్పాలి. మన 
తెలుగులో కూడ పండితులూ, ప్రబంధకవులూ పద సాహిత్యాన్ని ఈసడిస్తూనే వచ్చారు. 


మరపు వతన లపల పరర Ss SE ms 
చదువని పండితవర్యులు - కదనాస్థిర వీరవరులు కడిదిపురమునన్‌.9 


అని శ్రీనాథుడే అన్నాడట. ఈ దృక్పథంతోనే సంస్కృత ఆలంకారికులు ఉదాహరణ 
కావ్యాలను క్షుద్రమన్నారు. ఈ వాజ్బ్యయంపైన ప్రప్రథమంగా అమోఘమైన పరిశోధనలు 
చేసిన నిడుదవోలు వెంకటరావుగారు ఈ కావ్యభేదం దేశిసాంప్రదాయం లోంచి 
జనించినదేనని చక్కగా రుజువు చేశారు. వీరు చెప్పిన వివరాలు ... ఉదాహరణమంటే 
భాషలోవున్న ఏడు విభక్తులనూ, సంబోధనా విభక్తినీ ఉదాహరించే లఘుకృతి. ఇందులో 
వృత్తాలు, కళికలు, ఉత్కళికలు, సార్వవిభక్తిపద్యము, కవికృతినామాంకిత పద్యము 
ఉంటాయి. వృత్తాలలో చంపక ఉత్పలమాలలు, మత్తేభ శార్వూలాలూ మాత్రమే 
ఉపయోగిస్తారు. కళిక అంటే మాత్రాచ్చందస్సుకు సంబంధించిన రగడభిదం. ఉత్కళిక 
అంటే అందులో సగం - అర్థకళిక. కళికలూ, ఉత్కళికలూ రమారమి పాటలవంటివి. 
అందుచేత వీటిలో ఆది ప్రాసలతోపాటు అంత్యప్రాసలు కూడా విధిగా ఉండాలి. 
పద్యాలలోకన్నా పాటలలోనే అంత్య ప్రాసలు చక్కగా రక్తి కడతాయి. తెలుగులో మాత్రా 
ఛందస్సులలో చేసిన ఏ రచనైనా సరే ఏదో ఒక రగడ భేదానికి సరిపోతుంది. 


రగడలు ఎనిమిది రకాలుగా ఉంటాయి. ఒక్కొక్క నడకకు ఒక్కొక్క పేరు పెట్టారు. 
సాతవాహనుల కాలంనుంచీ వాడుకలో ఉన్న ఈ రగడలను గురించి తొలి తలుగు 


9. _ త్రిపురాంతకోదాహరణము - నిడుదవోలు వెంళటరావుగారి ప్రచురణ, పరిశిష్టం, పుట 47. 
10. చాటుపద్య మణిమంజరి - వేటూరి ప్రభాకర శాస్త్రి... 


రావిపాటి తిప్పన్న' 521 


చందో [గ్రంథం కవిజనాశ్రయంలో ఏమీ చెప్పలేదు. అప్పటికి ఉదాహరణలనుగాని, 
వీటిలో ఉపయోగించే రగడలను గాని శిష్టులు కనీసం క్షుద్రకావ్యాలుగానైనా ఆమోదించి 
ఉండరు. విన్నకోట పెద్దన కాలానికి ఒప్పుకొన్నారు కాబోలు. క్రీ.శ. 1402-1407 
ప్రాంతాలలో ఉండిన ఇతడు తన కావ్యాలంకారచూడామణిలో రగడల లక్షణాలను 
ముక్తసరిగా చెప్పాడు.*! ఆ తరువాత 1435 ప్రాంతాల జీవించిన అనంతామాత్యుడు తన 
అనంతునిఛందంలో రగడ భేదాలను వివరంగా విశదపరిచాడు.!® రగడ భేదాలను 
విపులీకరించడమేకాక ఉదాహరణ లక్షణాన్నీ చెప్పాడు. 


తెలుగు కవులు సంస్కృత భాషలో సైతం రగడ భేదాలను వ్రాశారు. నన్నయగారి 
భారత రచనాకాలానికి ముందున్న శాసనాలలో ఈ రగడలున్నాయి. కన్నడ భాషలో 
క్రీ.శ. 840 ప్రాంతాలనుంచీ ఇవి కనబడతాయి. కవి రాజమార్గం అనే కన్నడ ఛందో 
గ్రంథంలో వీటిని పేర్కొన్నారు. కన్నడ భాషలో రగడలున్నా ఉదాహరణ కావ్యాలు 
లేవు. అరవంలో అంతకన్నా లేవు. అందుచేత ఇది పూర్తిగా తెలుగు తయారీ అని 
చెప్పవచ్చు. “పాల్కురికి సోమనాథునికి ముందు సంస్కృత భాషలో అతి ప్రాచీనకాలము 
నుండ ఉదాహరణములున్నట్లు ఈవరకే సూచించితిని. కాని ఇట్టి యుదాహరణ మొక్క టి 
యేని, యుదాహరణమునకైన లభ్యము కాలేదు. మొత్తము మీద తెలుగున నున్నన్ని 
యుదాహరణములు సంస్కృత భాషలో లేవనియే చెప్పనగును” అని నిడుదవోలు 
వెంకటరావుగారు వ్రాశారు.*ే సంస్కృతంలో కూడా తెలుగువాడు తప్పించి ఇంకొకడు 
వ్రాసిన ఉదాహరణలు దొరకలేదు. 


తెలుగులో పాల్కురికి సోమనాథుడు తొలిసారిగా ఉదాహరణలు వ్రాసినట్లు 
గమనించాం. రావిపాటి తిప్పన్న వ్రాసిన త్రిపురాంతకోదాహరణం తెలుగు సాహిత్యంలో 
మనకు దొరికే ఉదాహరణాలలో ద్వితీయమే గాని కావ్య్రేషతలో అద్వితీయం. 
దానిలోని అక్షరరమ్యత, ఉదాత్త భావాలూ ఎవరినైనా మంత్రముగ్గులను చేస్తాయి. 
దేవతాస్తుతిలో ఏడు విభక్తులూ వాడుకొని పాటలాగా పాడుకొందుకు ఏభాషలోనైనా 
ఇంతకన్నా మంచి కావ్యభేదం దొరకదు. ఆధునిక యుగంలో 'గోపాలోదాహరణం' 
వ్రాసిన విశ్వనాథ సత్యనారాయణగారు ఉదాహరణ రహస్యాన్ని ఈవిధంగా 
విశదపరుస్తున్నారు. 


ఉదాహరణ కావ్యముయొక్క గొప్పదన మిట్లనుకొందును... 
బిగత్తంతయు గ్రియారూపం 
సర్వ క్రియయు బరమేశ్చరునందు బర్భువసించును 


11. కావ్యాలంకార చూడామణి, 4వ ఉల్లాసం, 4065వ పద్యం. 
“సరి యెనిమిది రేకులచే - బరువడి నుత్సాహవృత్త పదయుగళముచే 
నిరువగబడి ప్రాసంబుల - నరుదుగరచియింప రగడయగు తగురీతిన్‌''. 
12. అనంతుని ఛందం - తృతీయాశ్వాసం, 52 నుంచి 61 దాకా 10 పద్యాలు. 
13. అదే పుస్తకం, అదే ఆశ్బాసం - 6, 64 పద్యాలు. 
14. ఉదాహరణ వాజ్మయం - నిడుదవోలు వెంకటరావుగారు, పుట-5?. 


522 సమగ్రాంధ్ర సాహిత్యం 


ధాతువు సర్వదా విభక్తా గయము 

ఏవిభక్తికో సంబంధము లేక క్రియ లేదు 

అందుచేత నన్ని విభక్తులతో బరమేశ్చరుని 

జెప్పినపుడు భగవంతుడు సర్వక్రియా స్థాన 

భూతు డని వ్యంగ్యము” ఇది యుదాహరణ కావ్య రహస్యము.!్‌ 

ఇది చాలా చక్కని గూఢార్థ వివరణ. భగవంతుని మీదనే కాక మానవమాత్రుల మీద 
కూడా ఉదాహరణలు చెప్పిన కవులు లేకపోలేదు. బసవ, శేషార్య, రఘునాథీయ, 
నాగేశ్వర, గోపాలోదాహరణాలు మానవపరముగా చెప్పినవేనని నిడుదవోలు 
వెంకటరావుగారు పట్టిక వేసి చెప్పారు. 


మానవజీవితానికైనా క్రీయే ముఖ్యం. 


చిమ్మపూడి అమరేశ్వరుడు 


శ్రీనాథుడంతటివాడు చేతులెత్తి నెన్నుదుట కరాంజలి సమర్పించే సత్కవి మనకు 
పద్మనాయక యుగంలో దొరుకుతాడు. అతని పేరు చిమ్మపూఢి అమరేశ్వరుడు. వల్లభ 
రాయని క్రీడాఖిరామంలో శ్రీనాథుడిలాగ పూర్వకవుల స్తుతితోబాటు రావిపాటి 
తిప్పన్నను పొగిడాడు. 


నన్నయభట్ట తిక్కకవి నాయకు లన్న హుళక్కి భాస్కరుం 

డన్నను జిమ్మపూడి యమరేశ్వరు డన్నను సత్కవీశ్వరుల్‌ 

నెన్నుదుటం గరాంజలులు నింతురు జే యని.... (క్రీడాభిరామం. 36) 

అమరేశ్వరుణ్ణి శ్రీనాథుడే కాక క్రీ.శ. 1690 ప్రాంతంలో ఉన్న కూచిమంచి తిమ్మకవి 
దాక చాలామంది కవులు నుతించారు. రామరాజభూషణుడు (క్రీ.శ. 1580కి పూర్వం) 
చేసిన స్తుతివల్ల ఆమరేశ్వరుడిది 'సహస్రముఖ దృష్టి అని తెలుస్తున్నది. అంగర నృసింహ 
కవి (క్రీ.శ. 1650) చేసిన ప్రశంసవల్ల చిమ్మపూడి "కులశేఖరుడు అమరేశ్వర సత్కవి “వచః 
ప్రసాద సంసిద్దుడు'' అని తెలుస్తున్నది. ఇతణ్జి స్తుతించిన కవుల పట్టిక ఇదీ... 


క్రీ.శ. 1400 తరువాత శ్రీనాథుడు 

క్రీ.శ. 1430-1490 కొరవి గోపరాజు 
కీ.శ. 1435 ప్రాంతాలు అనంతామాత్యుడు 
క్రీ.శ. 1450 తరువాత ప్రొఢకవి మల్లన 

కీ.శ. 1475-1500 నూతనకవి సూరన్న 
క్రీ.శ. 1580కి పూర్వం రామరాజ భూషణుడు 


15. నిడుదవోలు వెంకటరావుగారి “ఉదాహరణ వాజ్బయం' అనే పుస్తకం యొక్క అట్టమడతమీద 
ఆఖర్న ముద్రించిన అఖిప్రాయం. 


చిమ్మపూడి అమరేశ్వరుడు 523 


క్రీ.శ. 1580కి తరువాత అయ్యంకి బాల సరస్వతి 
క్రీ.శ 1650 అంగర నృసింహకవి 
క్రీ.శ. 1690 కూచిమంచి జగ్గకవి 


ఇలాగ తొమ్మండుగురు కవులు స్తుతించారని చెప్పుకోవాలి తప్పించి చిమ్మపూడీ 
అమరేశ్వరుడి గురించి మరే వివరాలూ తెలియవు. అతని ఊరేమిటో, తల్లితండ్రులెవరో, ఏ 
రాజును ఆశ్రయించాడో, ఏఏ ఇతర కృతులు చెప్పాడో మొదలయిన భోగట్టాలు 
చూచాయగా కూడా తెలియవు. శ్రీనాథునితోపాటు అనంతామాత్యుడు, కొరవి 
గోపరాజు స్తుతించారు గాబట్టి వాళ్ళ కాలానికి ముందువాడని మాత్రం కచ్చితంగా 
చెప్పవచ్చు. 

ఇతర వైనాలు ఏమీ తెలియకపోయినా ఈ కవి రచించిన 'విక్రమసేనం' అనే 
రసవత్తరమైన కావ్యంలోంచి 54 పద్యాలు దొరుకుతున్నాయి. పెదపాటి జగ్గన్న అనే కవి 
“ప్రబంధ రత్నాకరం) అనే సంకలన గ్రంథాన్ని చేశాడు. అందులో కవీంద్ర 
కావ్యనామాలతో వివిధ కవుల బంగారంలాంటి పద్యాలను సీకరించి వాటికి సువాసనలు 
అబ్బ జేశాడు. చిమ్మపూడి అమరేశ్వరుని 'విక్రమసేనం'లోంచి విరివిగా పద్యాలను 
సేకరించాడు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారి కార్యాలయంలో ' ఉదాహరణ పద్యము" లనే 
పేరుతో మరొక సంకలన గ్రంథం ఉంది. ఈ రెండు పుస్తకాలోంచి పద్యాలను గుచ్చి చెప్పి 
వేటూరి ప్రభాకరశాస్త్రిగారు “ప్రబంధ రత్నావళి అనే మరొక సంకలన గ్రంథాన్ని 
తయారుచేశారు. నవకము, చవి, చక్కన కలిగి ఆంధ్రతావాసనలు పరిమళించే ఈ 
కూర్పులో చిమ్మపూడి అమరేశ్వరుని మొత్తం 52 పుష్పాలను (11వ సంఖ్యనుండి 63 
దాకా) వేటూరి ప్రభాకరశాస్త్రిగారి దండ గుచ్చారు. ఇవిగాక కూచిమంచి తిమ్మకవి 
ఉదాహరించిన పద్యాలు, అప్పకవి చెప్పినవి మొదలయినవి చేర్చుకొంటే 54 పద్యాలు 
లభిస్తాయి. 


వీటిలో కందుకూరి వీరేశలింగంగారు! (16 పద్యాలు), చాగంటి శేషయ్యగారు (10 
పద్యాలు), ఇద్దరూ ఇచ్చినవి 11 పద్యాలు - మొత్తం ౩7 పద్యాలు కూడా ఉన్నాయి. ఈ 
పద్యాలన్నిటినీ ఒకచోట చేర్చి శీర్షికల వారీగా వింగడించి, వాటిని కవి ఏ క్రమంలో వ్రాసి 
వుంటాడో ఉజ్జాయింపుగా ఊహించుకొంటూ ఒక 'కావ్యరూపం' తయారు చేశాను. 
రసవత్తరమయిన పద్యాలు 54 దొరికితీ వాటివల్ల కథను కొద్దిగా ఊహించడం కష్టం కాదు. 
ఇంతవరకూ అమరేశ్వరుడీ విక్రమసేనం ఇలా వుంటుందని ఎవరూ ఈ వరుస వ్రాయలేదు. 
అమరేశ్వరుడి పూర్వులు ఏ క్రమంలో కావ్యం వ్రాశారో అదే అనుకరించి ఈ లీలారూపం 
తయారుచేయగలిగాను. ఉత్తరోత్తరా అమరేశ్వరుడి మహాకావ్యం దొరికితీ మన క్రమాన్ని 
సరిదిద్దుకొందాం. అంతదాకా, తెలియవచ్చిన సంక్షిప్త 'విక్రమసీన' కావ్యాన్ని పఠించి 
అమరేశ్వరుని కవితారసాన్ని ఆస్వాదిద్దాం. 


1. ఆంధ్ర కవుల చరిత్ర, ప్రథమ భాగం, పుటలు 292 నుండి 29 దాక 
2. ఆంధ్ర కవి తరంగిణి నాల్గవ భాగం, పుటలు 132 నుండీ 139 దాక 


524 సమగ్రాంధ్ర సాహిత్యం 


విక్రమసేనము 


సాధారణంగా మన కవులు శ్రీకారంఠ' తమ కావ్యాలను మొదలుపెడతారు. 
నన్నయగారి కాలంనుండి హరిహర పద్మగర్శులను వరుసగా నుతించడం అలవాటు. 
అమరేశ్వరుడూ శ్రీకారంతో విష్ణువును నుతించే వుంటాడు. ఆ తరువాత శివుణ్నీ 
ప్రార్థించాడు. ఆ పద్యం మనకు లభించింది. అది మన 'విక్రమసీనం'లో మొదటిది. 
చూడండి... 


సారథి శతవృద్దు చక్రంబు లొనగూడి జరగవు రథమున సంఘటించి 

యుదకంబు సోకున కోర్వడి యరదంబు చేతికి బిరుసైన రాతివిల్లు 

గరి తాకు కోర్చక గడగడ వడకుచు మువ్వంకబోయెడి చిబ్బూనారి 

మేవు నీరును లేక మెదలాడ నోపక వర్ణహీనంబైన వారువములు 

నిట్టి సాధనములు నీకు నెట్టు లొదవె- ద్రిపురముల నెట్లు గెలిచితి దేవదేవ! 
యనుచు నగజాత చెలులాడ నలరు శివుడు- చిత్త మిగురొత్త మనల రక్షించుగాత. 1 


ఫివుణ్ణి ప్రార్థించడంలోనే పార్వతిని కూడా పేర్కొన్నాడు. త్రిమూర్తుల దేవులను 
వాళ్ళను నుతించడంలో అమరేశ్వరుడు గడుసుగా ఇరికించాడా అనిపిస్తుంది. మిగతా 
పద్యము మనకు -లభఖించలేదు. కాని ఇష్టదేవతా ప్రార్థనలో గణపతి ప్రార్థన దొరికింది. 
చూడండి... 


పరముడు కందర స్థలము పైనిడి వేడుక ముద్దులాడగా 

గరమున మౌళి గంగ యుదకంబులు మెల్పున వీల్సి యాని శీ 

కరములు భూషణేందునకు గౌరవతారకలీల జేయు త 

త్మ రివదనుండు మత్‌కృతికి దాను ముఖస్థితితోడ దోడగున్‌. 2 


గణపతియొక్క బాల్యాంకచేష్టను పేర్కొని నుతించడం కేతన మొదలుపెట్టాడు. 
అమరేశ్వరుడు గణపతిని అభిషేకం చేస్తున్న వాడిలా ఊహించాడు. కుమారస్వామిని 
మాత్రం కుమారుడిగా చిత్రించాడు. ఆరు ముఖాలతో అల్లరి చేయించాడు. చూడండి... 


చనవున రెండు వక్రములు చన్నులపాల్‌ గుడువంగ నొక్క మో 

ము నగగ నొక్క యాననము ముద్దు నటింపగ నొక్క యాస్యమున్‌ 

గనగ నిడేమి పల్కవని యాలపనంబున బెక్కులించు ను 

బ్బున నగు షణ్ముఖుం డెలమి బొంది త్రిశక్తులు మాకు నీవుతన్‌. 3 


కేతన తన దశకుమార చరిత్రలో షణ్ముఖుణ్ణీ మయూర వాహనుణ్నీగానే 
ప్రార్థించాడు. ఈ ఆట లేదు. నన్నెచోడుడు తాను కుమారసంభవమే వ్రాస్తున్నా ప్రత్యేకంగా 
కుమారస్వామిని, గణపతి ప్రార్థన అయినాక కీర్షించాడు. ఆ తరువాత మన్మథుణ్ణే 
స్తుతించాడు (1-9). అమరేశ్చరుడు కూడా మన్మథనుతి చేశాడు. 


చిమ్మపూడి అమరేశ్వరుడు 6525 


గొనయము తమ్మినూల్‌ చెరకు గోల ధనుర్లత పూవులమ్ములే 

టును నొకమాటు తా నతనుడున్‌ మును నుగ్రుజయించె జీవరా 

ఫ్‌ నొడుచు టేమి చెప్పనని చేయు నుతుల్‌ తగు మోహన ప్రవ 

ర్హనగల కాము డీవుత ముదంబున మీకిల గామసౌఖ్యముల్‌. 4 


తెలుగు సాహిత్యంలో మన్యథుణ్ణి నుతించిన వాళ్లలో నన్నెచోడుడు ఒక్కడే 
ఉన్నట్టు కొన్నాళ్ళ కిందదాకా అందరూ భావించేవారు. మన్మథస్తవం ప్రాచీనకాలంలో 
రివాజు కాబోలు. నన్నెచోడుడే కాక, దశకుమార చరిత్రలో కేతన (1-7) కూడా చేశాడు. 
వేములవాడ భీమకవి చేసినట్టు మనం చూశాం. ఇప్పుడు అమేశ్చరుడి మన్మథస్తుతి 
చూశాం. ఆ కాలపు నష్టకావ్యాలు యిప్పుడు లభిస్తే మన్మథస్తుతి చాలా గ్రంథాలలో 
కృత్యాదిని కనపడవచ్చు. దైవ ప్రార్ధన అయ్యాక మన కవులు పూర్వకవులను స్తుతిస్తారు. 
అమరేశ్వరుడు కూడ అలాగే చేశాడు చూడండి... 


భట్టనారాయణ భఖభాషారమాదేవి లబ్దవర్జుల కర్ణలద్దీ జేయు, 

బాణవాగ్సామినీ ప్రసవమంజరి విశారదుల కలంకార రమణజేయు, 

రాజశేఖర భారతీజహ్ను కన్యక సుకవీంద్రులకు భావశుద్ధి జేయు 
మాఘవాణీశీతమారుతగతి సారమతులకు రోమోద్గమంబు జేయు, 

నని యెరింగి వారి యడుగులు దలచి న-మస్కరించి దండిమరి మురారి 
వామనుని గుణాఢ్యు క్షేమేంద్రునిల నలం-కారవిదుల దలచి గారవమున. ర్‌ 


ఇందులో అందరూ సంస్కృత కవులే. భట్టనారాయణుడు “వేణీ సంహారం' అనే 
నాటకం వ్రాశాడు. బాణుడు కాదంబరి, హర్షచరిత్ర మొదలైన ప్రసిద్ధ గద్య గ్రంథాలు 
వ్రాశాడు. రాజశేఖరుడు “విద్ధసాలభంజిక' అనే ప్రసిద్ధ రూపకం రచించాడు. మాఘుడు 
పంచకావ్యాలలో ఒకటైన “శిశుపాల వధ' రచించాడు. దండి, మురారి, వామనుడు, 
గుణాఢ్యుడు, క్లేమేంద్రుడు ప్రసిద్ధులే. వీళ్లను అమరేశ్వరుడు అలంకారవిదులన్నాడు. 
ఇందులో కొందరు లక్షణకర్తలు. గుణాఢ్యుని రచనలను అమరేశ్వరుడు ఏమిటి చదివాడో 
మరి పేర్కొన్నాడు. ఈ సంస్కృత కవుల పట్టికలో వ్యాస, వాల్మీకి, కాళిదాసులు లేరు. 
వాళ్లను వేడే పద్యంలో మొదటనే నుతించాడేమో, ఈ పద్యంలో భట్టనారాయణ రాజశేఖర 
మురారులను నాటక కర్పలను ముగ్గుర్నీ నుతించడంవల్ల అమరేశ్ళరుడికి నాటక సాహిత్య 
మంటే ప్రీతి అనుకోవచ్చు. కాళిదాసాదుల నుతిలో భాసుణ్ణి కూడా నుతించాడేమో 
తెలియదు. అతడు తెలుగులో ఏకవులను స్తుతించాడో కూడా ఆ పద్యాల్ని ఎవరూ 
ఉదాహరించలేదు. 


సుకవులను నుతించాక మన కవులు కుకవులను తిరస్కరించి తమ కావ్యాన్ని 
వ్రాయడానికి ఉద్యుక్తులవడం చేస్తారు. అప్పుడు ఎవరో శ్రీమంతుడు నిండుకొలువుండి 
కవిని పిలిచి, ఆతడి గొప్పతనాన్ని కీర్తించి, “నువ్వు ఇంతటి కవివి గనుక నామీద ఒక 
కావ్యం చెప్పు'' అని అర్ధిస్తాడు. కవి అంతట అతని వంశాన్ని విపులంగా వర్ణించి కృతపతికి 


528 సమగాంధ్ర సాహిత్యం 


షష్ట్యంతాలు చెప్పి 'నాయొనర్పంబూనిన, మహాకావ్యంబునకు కథా[క్రమం బెట్టిదనిన' అని 
కథలోకి దిగుతాడు. ముందు కథానాయకుని పురాన్ని వర్ణిస్తాడు. ఈ తతంగం అంతా పూర్తి 
అయ్యాకనే అమేరేశ్చరుడు పురవర్ణనకు పూనుకున్నాడనుకొందాం. అతడి కావ్యంలో 
మొదటి కథాభాగపు పద్యం ఇది అని ప్రస్తుతానికి మనం చెప్పవచ్చు. 


ప్రత్యగ్ర రచనాతి భాసురప్రాసాదనిర్దిత గోత్రావనీధరంబు, 

ప్రాకార శిఖరాగ్రబంధురమణిగణ ద్విగుణిత తారకావిభమంబు, 
పరిఖాజలాంతర ప్రతివీంవీతద్రుమ స్మారిత పాతాళభూరుహంబు, 

వనపుప్పు సౌరభావర్థిత మధువశూన్యీకృతాశా వారణేంద్రగండ, 
మప్పరస్పృహజీయ లీలాతిశయవి-లాసినీ జన నేత విలాసజనిత 
కుసుమశరబాణ వైహృత్యమసదృశార్థ- నిర్దితాలక ముజ్జయినీపురంబు. 6 


కథానాయకుని ఊరిపేరు ఉజ్జయినీపురం అని దీనివలన తెలిసింది. పురంలోని 
మేడలు, మిద్దెలు, వాడలు, వర్తాలు, దొడ్డు, తోటలను విపులంగా మన కవులు 
వల్లించడం, వర్ణించడం నన్నెచోడుని కాలం నాటికే మొదలైంది. నన్నెచోడుడు కుమార 
సంభవంలో 40 పద్యాలలో పురవర్ణన చేశాడు (7-91 నుండి 130 దాకా). అమరేశ్వరుడి 
పద్యాలు మనకు 54 మాత్రమే దొరికాయి. అందులో 13 పద్యాలు పురవర్ణనమే. అంటే 
ఇతడు నన్నైెచోడుడంత విపులంగానూ పురవర్గన చేశాడనుకోవాలి. 


కొలదికి మీర బెద్దయగు కోటతనర్పున వస్తు సంతతో 

బ్దలతరసత్ర భాత రవిచంద్రరుచుల్‌ సారనేరకున్న సం 

ధ్యలు దివసత్రియామములు దత్సూరి పారజనం బెరుంగు ద 

మ్ములము చవిన్‌ విహంగతతి బూవులతావి రతిప్రసంగతిన్‌. 


కోటగోడలు మరీ ఎత్తు అని వర్ణించాలి. ఆకాశం తాకుతాయి అని చెప్పడం 
కవిసమయం. ఈ ఉప్పేక్షను చమత్కరించడంలోనే కవి చాకచక్యం తెలుస్తుంది. కోట 
గోడలు ఎంత ఎత్తు ఉన్నాయంటే సూర్యచంద్రుల కాంతులు జొరబడనంత ఎత్తు. మరి ఆ 
ఊళ్ళో వున్నవాళ్ళకు ప్రొద్దెలా తిలుస్తుంది? రూములు ఎలా తెలుస్తాయి? తెలియకేం, 
వేసుకొనే తమలపాకుల రుచివల్ల, పక్షుల గతివల్ల, పువ్వుల తావివల్ల, రతిసంగతివల్ల టైము 
తెలుస్తుంది అని కవి చమత్కరించాడు. కోట ఎత్తయినదనేకాక, ఆ ఊళ్ళోవాళ్ళు భోగులు 
అని చెప్పాడు. ఇది విక్రమసేనంలోని పద్యమని ప్రబంధ రత్నాకరంలోనూ, ఉదాహరణ 
పద్యసంకలనంలోనూ చేర్చినా ఇది వాస్తవానికి నన్నెచోడుని పద్యమే. కుమారసంభవం 


సప్తమాశ్వాసంలోని 108వ పద్యం చూడండీ. 
కోట ఎంత ఎత్తుగా ఉందో దాని కొమ్మలను వర్ణిస్తూ ఇలా చెప్తున్నాడు. 
"తరులు పడి యుత్తరాయణ దక్షిణాయ 
నముల రవితేర విడిసిన వరవ లటు 


చిమ్మపూడి అమరేశ్వరుడు 527 


మెరయు గనుగొన గొమ్మలు మింటి కిడిస 
కుదురు విధమున దసరారు కోటమీద. 9 


కోశు అంత ఎత్తు అయితే ఆ ఊళ్ళో ఉండే ఇళ్ళు ఎలా ఉంటాయి? 


హరగిరి సురగిరి రోహణ- గిరులీనిన కొదమ లనగ గృహములు పురిన 
చ్చెరువగును గుడ్యరత్న స్ఫురణను విలసిల్లి తగిన పొడవులతోడన్‌. 


వశ్రైలాసపర్వతం, మేరుపర్వతం, రోహణగిరి ఈనిన పిల్లలలాగ ఉంటాయట! అయితే ఆ 
యింటి మేడలు కొన్ని ఆకాశాన్ని అందుకొంటాయి కదా? అవును. అందుకు 
సందేహమా! అయితే చంద్రుడు ఆ మేడలమీదకు వస్తాడా? వస్తాడు. ఆ వింబంలోని 
మచ్చకు ఆ మేడమీద ఆడుకొనే యింతులు పేరు పెడతారు. చూడండి : 


ఇర్రి పాదయిల్కుందేలు మర్రి యనుచు 

జనులు కనుకని పలికెడు చందమామ 

నడిమి మచ్చకు నెరిగి పేరిడగ నేర్తు 

రప్ఫు రమున మేడలవయి నాడు సతులు, 10 


అమరేశ్వరుడు చెప్పిన ఈ పద్యాన్ని ఆధారం చేసుకొనే చేమకూర వెంకటకవి తన 
'విజయవిలాసం'లో ఒక పద్యం చెప్పాడు. చూడండి... 


రేలమృతాంశులో శశము రెమ్ముదమంచు దలంచి జాళువా 

మేలి పసిండిసోయగపు మేడల గుజ్జనగూళ్ల సందడిన్‌ 

బాలిక లుండి యావల జనం గని చింతిలి వంటయింటి కుం 

దేలిది ఎందు బోగలదు నేటికి శేమని యందు రందులని. (విజయ విలాసం. 1-6) 


అమరేశ్వరుని పద్యాన్ని చూసే మేడమీద ఆడే వాళ్లు వంటయింటి కుందేలు అనే 
కల్పన చామకూర అనుసరిస్తే ఆ కవికాలం దాకా అమరేశ్వరుని కావ్యం ప్రచారంలో 
ఉండేదని ఊహించవచ్చు. అంటే క్రీ.శ. 1616దాకా దీని ప్రతులు తంజావూరులో ఉండేవి. 
మూడువందలా యాభై సంవత్సరాలలో ఈ కావ్యం మూలపడిందన్నమాట. లేక 
1550-60లో సంకలనం చేసిన జగ్గన ప్రబంధరత్నాకరమునే చేమకూర చూశాడా? 


కాకతీయ పద్మనాయక యుగాలలో అందరూ ఎక్కువగా జూదమాడేవారు. 
మొలల గోచిపాతలు మాత్రము మిగులునంతవరకు పందెములొడ్డి జనులు పాడగు 
చుండిరి. (పాపద్యూతమీపన్నిదం బంగీకారము సేయు వారి మొలలన్‌ బ్రాపించు 
కౌపీనము౯). వ్యవసాయ వృత్తితో జీవించు హాలికుడు కూడా నీపణముల్లైౌ పచ్చడము 
లమ్ముకొని చలికాలమున బాధపడుచుండిరి (పచ్చడము లమ్ముకొన్నాడు పణము 
లకును). సర్వజనులీ జూదపు పిచ్చియందు మునిగిపోయేవారు. ఈ వాతావరణంలో 


3. మన సంస్కృతి - చరిత్ర - డాక్టర్‌ వీ. రామరాజుగారు విద్యార్థులచే వాయించిన సంపుటి. 
పుట-242 


528 సమగాంధ్ర సాహిత్యం 


మన భాషలో జూదపు మాటలు విరివి అవక తప్పుదు. జనులు చీటికీ మాటికీ అన్నింటికీ 
పందెం కట్టక మానరు. అమరేశ్వరుడు ఈ యుగానికి తక్షణ వారసుడు. అందుకే మనతో 
ఇలా పందెం కడుతున్నాడు. 


నూరు క్రతువులు సేయని పారు నిల్లు 
కోటి పడగలు లేని కిరాటగృహము 
జాతి రత్నంబు గాని పాషాణకులము 
వెదకి చూపిన వీట బన్నిదము గలదు. 11 


నీర నగ్నియునికి యారయ విస్మయం 

బనుచు బాడబాగ్ని కడలి యప్పు 

రంబు జొచ్చె నొక్కొ రత్నాకరము మణు 

లనగ జెలువే మమరు నాపణములు. 12 


పొడవుగ నెల్లయంగడుల బ్రోవులు వోసిన నూత్నరత్నముల్‌ 

కడక ననేక వేషములు గైకొని వచ్చిన యర్ధికోటికిన్‌ 

బిడికెడు లాదిగాగ బలి ఎెట్టుదు రప్పురి వైశ్యభామిను 

ల్కడవక హస్తకంకణ రుళధ్వను లొప్పగ నెల్లయప్పు డున్‌. 13 


ఈ పద్యాన్ని విక్రమసేనంలోనిదని ఆంధ్రసాహిత్య పరిషత్తు ఉదాహరణ గ్రంథంలో 
సంకలనకర్త చేర్చాడు గాని ఇది జక్కన విక్రమార్క చరిత్రలోనిది. సరిగ్గా ఇదే పద్యం ఆ 
గ్రంథంలో కనబడుతుంది. చూడండి - జక్కనపురవర్ణన (విక్రమార్క చరిత్ర 1-74) 


దానానేకపబృంహిత స్వనము గంధర్వావలీ హేషిత 

ధ్యానంబున్‌ మృదువేదనాదమును గాంతానూపురారావమున్‌ 

గానా నూనరవంబు దూర్యబహుశంఖ స్పారరావంబు కె 

లై నీరారీర ఘోష మోయనగ నిత్యంబుం జెలంగుం బురిన్‌. 14 


ఈ పద్యంలో రాజధానిలో వినబడే శబ్దాలను అమరేశ్వరుడు చక్కగానే వర్ణించాడు గాని 
ఈ ధ్వనులన్నీ నన్నెచోడునికి ప్రతిధ్వనులే. ఈ పద్యం కవిరాజశ్‌ఖామణికి అనుకరణం. 
చూడండీ, కుమార సంభవంలోని పద్యం... 


సమదానేకప బృంహితంబు హయహేషా ఘోషమున్‌ గీతవా 

ద్యమృదుధ్యానము వేదరావము భటోద్దండో క్తులుం భోరిపం 
చమహాశబ్దరవంబు గూడి సుమహత్‌ సంక్షోభితాంబోధి నా 

దమొనా దిగ్బధిరీకృతం బగుచు నిత్యంబున్‌ జెలంగుం బురిన్‌. (7- 128) 


ఈ సంవాదరచనవల్ల అమరేశ్వరుడు నన్నెచోడుని ప్రబంధాన్ని తప్పకుండా చూశాడని 
తెలుస్తున్నది. నన్నెచోడుడు చేసినన్ని ప్రయోగాలు అమరేశ్వరుడు కూడా అంత 


చిమ్మపూడి అమరేశ్వరుడు 529 


పొఢంగానూ చేశాడని భావించవచ్చు. పురవర్ణనలో మన కవులు అందరినీ వర్ణిస్తారు గాని 
పతివ్రతల పీరెత్తరు. అమరేశ్వరుడు ప్రత్యేకంగా వారిని వర్ణించాడు. చూడండి... 


తరుణవయస్కుల యౌవన- పరిపాకుల వృద్ధజనుల భటులను నిజసో 
దరులను గురులను గా జూ-తురు పురము పతివ్రతాసతులు పుణ్యవతుల్‌. 15 


మన కవులు వ్రాసీవి శృంగారకావ్యాలు కనుక వాళ్ల దృష్టి విలాసినుల మీదా, వారకాంతల 
మీదా పడేటంత ఎక్కువ పతివ్రతలపై పడకపోవచ్చు. అమరేశ్చరుడు పుణ్యవతుల తరువాత 
పణ్యసతులను వర్ణించాడు. చూడండీ... 


చూపులకట్టు పూదూపుల చేపట్టు సబలల చూడ్కుల యాయుధములు 
తాయంబునకు గండుగోయిల గూయించు - బాలల పలుకులు మూలమంత్ర 
మెదిరికి దేటుల నెడయాటలాడించు - సబలల యలకల యాప్తబలము' 
సవరణకుం జంద్రు జాలించు మగువుల - మొగముల సేవకు దగిన మొగము 

భావభవునకు; నటుగాక బలమె బలము 

గాగ దిరిగెనే పెల్లుచే గాసి బడడె? 

యనగ సౌందర్య సంపద లభినవముగ 

వరలుదురు దత్పురంబున వారసతులు. 16 


కాకతీయ యుగంలో వేశ్యలు ఉడోలంగా ఉండేవారు. ఆ యుగానికి వారసులైన 
పద్మనాయక యుగంలోనూ వాళ్ళ ప్రాభవం ఎక్కువే. వారస్త్రీలు ఎప్పుడూ అసమాస్తుని 
ఖడ్గలతికలే. అమరేశ్వరుడు మన్మథునికి కొత్త ఆయుధాలు సరఫరా చేశాడు. ఇటువంటి 
వారకాంతలతో విహరించడానికి మంచి ఉద్యానవనాలు ఉండాలి. ఉబ్బయినీ నగరంలో 
ఎలాంటి వనాలున్నాయో వర్ణిస్తున్నాడు. వెళ్ళి విహరిద్దాం రండి. 


పూవుల ప్రోవులై చిలుకబోదలు కోయిలపిండు మందలై 

తావుల క్రోవులై యలివితానము గానము తానకంబునై 

కావను బండ జాలుట దికాలము గల్ల వరంబు గన్నయ 

టె పనరాజి పొల్బగు బురాంతికభూముల నెల్ల జూడగన్‌. 17 


ఈ తోటలో చల్లనిగాలి వీస్తుంది. ఈ ఊళో గాలికి కూడ భోగలాలసత్వం వుంది. 
మందానిలుడు కొంటెవాడు. ఆడవాళ్లతోనే వుంటాడు. చూడండి... 


సుదతులు డస్సినచో నలంతలు వోవ సాబగుడై చలిమిరి చూపి చూపి, 
యువిదలు తిలకించి యున్నచో వేడుక గొలది మీరగ నొజ్జ గుదిసి కుదిసి. 
సౌబగుల పెనకువచో దాన వలతియై యెరుకువ వాసన కెక్కియెక్కి. 
వెలదులు మదమున విహరించుచో సోయగంబున వీధుల గాలి క్రాలి, 
యతులితంబైన శృంగార రతుల నిజని 
భూతిపొందాస సేసి తత్పురములోన 


530 సమగ్రాంధ్ర సాహిత్యం 


బవలు రేయును నుడుగక తవిలి తిరుగు 
మిండడును బోలె మందానిలుండు లీల. 18 


పురవర్ణన చేస్తున్నప్పుడు పిల్లగాలిని వర్ణించడం తిక్కనగారిలో కనబడుతుంది. వారు ఒకటి 
కాదు, రెండు సీస పద్యాలలో మందానిల వర్ణన చేశారు. వారి మొదటి పద్యంలో కూడా 
పిల్లగాలిని ఆడవాళ్ల విషయంలోనే వర్ణించారు. చూడండి... 


పడతుల నెరివీగు బాలిండ్లు బెడదోపలీల బయ్యదలు దూలించుటకును 
దెరవల పూతలు మెరయంగ నాటమై నడరిన నునుచెమటార్పు టకును 
మెలతల చెక్కుల మెరుగు వింతగ నవతంసమంజరుల గదల్పుటకును 
గొమ్మల యలికదేశమ్ముల గ్రైత్త చెన్నాలయ గుంతలముల దెలచుటకును 
విటకుమూరులు తనరార వేచివేడ్క 
నెదురుకొని యింపు సాంపు వహించుచుండ 
నడపు మెలపున జనుల కానంద మొదవ 
గంధవహు డప్పు రంబున గలయబొలయు. (నిర్వ. 1-59) 


తిక్కనగారు తన రెండవ పద్యంలో (1-63) రాజమరాళం, కలకంఠకుమూరుడు 
మొదలయినవాళ్లతో మందానిలుడిని పోల్చారు. అమరేశ్వరుడు తిక్కనగారి రచనలను 
చూసే వుంటాడు. 


కథానాయకుని ప్రశంస : 
ఇటువంటి మేడలు, మిద్దెలు, పుణ్యస్త్రీలు, పణ్యస్త్రీలు, తోటలు, కోటలు ఉన్న 
పురాన్న్ని విక్రమసేనుడు అనే రాజు పాలిస్తూ వుండేవాడు. అతడు ఎలాంటి వాడంటే... 


కుల్వైలంబులలో సువర్ణగిరి దిక్కుంభీంద్రవర్గంబులో 

బలభిన్నాగము లోక పాలకులలో బర్జన్యుడు గ్రోరగం 

బులలో శేషుడు పెంపుగన్న కరణిం బూజ్యాధిప శ్రేణీలో 

వెలసెన్‌ విక్రమసేన భూవిభుడు దోర్చీర్య ప్రతాపంబునన్‌. 19 


ఈ రాజు వద్దకు ఎవరో వచ్చి ఏదో దూరదేశంలోని వింతను చెప్పినట్టుంది ఆ వైనం 
విందాం. 
ధరణీశ!। లవణాబ్టీ పరివేష్టితక్షితి వరలిన నేరెడు గరితికొలది 
నొక్కొక్క దిక్కున కొక్కొక్క లక్షయోజనములు దన్మధ్యమునసువర్ణ 
సారమై యున్నది చతురుత్తరాళీతి సాహస్రయోజన సంఖ్య మొదలి 
_ వలము పదారువేల్లలిగి వెడల్పు ముప్పదిరెండువేలుగా బాతులోతు 
మొదలివలమున యంతర్చ్జై తుదిబదారు 
నేసి వేలుగా మేరువన్‌ శిఖరి యొప్పు 


చిమ్మపూడి అమరేశ్వరుడు 531 


దానిపై బ్రహ్మపురి చతుర్దశ సహస్ర 
యోజనస్థితి గనుగొన దేజరిల్లు. 


విక్రమసీనుడు అక్కడికి వెళ్లాలనుకొన్నాడు కాబోలు. సఖునితోనో, ఈ వివరాలు 
చెప్పినవాడితోనే వెళ్ళాడు. అతనికి దారిలో కైలాసం కనిపించింది. దానిని అమరేశ్వరుడు 
ఇలా వర్ణిస్తున్నాడు... 


కైలాస వర్తన : 


అదె కైలాసము దృగ్వాలాసము విహాయశ్చారిణీ సమ్మద 

ప్రదవిన్యాస ముదగ్రభాసము మరుద్భామాసదాధ్యాసమ 

భ్యుదయన్యాస మసన్ని రాసము మయూరోదారనిధ్యానబి 

భ్యదహి వ్రాతకృత ప్రవాసము త్రినేత్రావాస ముర్చీశ్వరా। 21 


ఈ కైలాస పర్వతాన్ని దాటాక వాళ్ళు ఒక ఉద్యానవనంలోనికి వెళ్ళినట్టున్నారు. 
. అక్కడ సఖుడు రాజును ఒక ప్రశ్న వేస్తాడు. 


ముత్తాకేకుజము ల్సడల్పె? మొగడ ల్ముస్నేమహీజంబులం 

దొత్తిం? బువ్వులు నిండగా బెరిగె నేయుర్వీజములో పూపలన్‌ 

మొత్తంబై విలసిల్లె నేధరణిజంబుల్‌ కాయలం బండులం 

జిత్తానందము జేర్చె నేక్షితిజముల్‌? చెల్పొందగా జెప్పు మా. 22 


దానికి విక్రమసీనుడు ఏం జవాబు చెప్పాడో మనకు తెలియదు. తరువాత సఖుడు 
వనంలోని వృక్షాలను పేరుపేరునా వర్ణిస్తున్నాడు. వినండి... 


అరుణ పుష్పావలి యగ్నిగా సంధించి యళుల నుల్కలుగాగ నావమించి, 
దందడి వీతెంచు దక్షిణపవనంబు భస్రానిలంబుగా బరిడవించి, 

చిలుకలు పికములు చేదోడు సేయంగ మాధవుండను కనుమరి గడంగి, 
యంగజుండను పతియానతి బనిపూని మొగడలన్ములుకుల మొనలుచరచు 


కొలిమి యొక్కొ యనగ గురియు పరాగంబు 

విస్ఫులింగములుగ విరహు లులుక 

నేచిపూచియున్న యీ యశోక మహీరు 

హంబు గంటి మాళవాధినాథ! 23 
విక్రమసీనుడు ఆ అశోకాన్ని చూశాడు. ఆనాటికి ప్రాద్దుపోయిందేమో. సూర్యుడు 
అస్తమించాడేమో. నాయకుడు అక్కడే ఆగాడేమో. సూర్యుడు ఎలా క్రుంకాడో కవి 
వటస్తున్నాడు. 


రగ్‌32 సమగాంధ్ర సాహిత్యం 


తరుణుండగు శీతలకరు - మరగి వియల్లక్ష్మీ తన్ను మాని ముదుకడున్‌ 
ఖరకరుడును సని ద్రొబ్బిన - కరణిన్‌ రవి పన్చిమాద్రికడ గ్రుంకె నృపా! 24 


ఈ వర్ణన కథలోని వ్యంగ్యాన్ని సూచిస్తున్నదేమో మనకు తెలియదు. ఈ పద్యం 
విక్రమసినంలోనిదని ప్రబంధ రత్నాకరంలోనూ, ఉదాహరణ గ్రంథంలోనూ ఇద్దరు 
సంకలనకర్పలు చేర్చినా ఇది నిజంగా బమ్మెర పోతరాజుగారి పద్యం. దశమస్కంధ 
పూర్వభాగంలోని 1288వ సంఖ్యగల పద్యం అచ్చంగా ఇదే. సంకలనకర్తలు పొరబడ్డారు 


సూర్యుడస్తమించాక చంద్రుడుదయిస్తాడు కదా! పొడుస్తున్న జూవీలి ఎర్రగా 
ఉంటాడు. చంద్రబింబం దేవతల చేదలా ఉందట - చూడండి: 


అమరులమృతాబ్లిలోపలి యమృత రసము 

వెండి చేరుల పటీకంపు కుండగట్టి 

చేదుకొని యెదరో నాగ$ీత రోచి 

మెల్ల మెల్లన రుచులతో మిన్ను టాకి. 25 


ఎర్రని చందమామ కొంతసీపటిలో తెల్లబడతాడు. దక్షిణాది రాజుల ఇళ్లలో దంతవజ్రాలు 
కడిగితీ ఎంత తెల్లబడతాయో చంద్రుడూ అలాగే ఉన్నాడట. 


ఉదయరాగ మించించుక యుజ్జగించి 

నిండు జంద్రుడు గన్నుల పండువయ్యె 

ధావనాసంతర స్నిగ్గ దాక్షిణాత్య 

రాజ శుద్దాంత దంతవజజముల కాంతి. 26 


ఈ పద్యం. చిమ్మపూడి అమరేశ్వరుడిదిగా ఆంధ్ర సాహిత్య పరిషత్తు సంకలనంలో 
ఉందిగాని, ఇది అసలు శ్రీనాథునిది. ఇది ఆయన ఖీమేశ్చ్వరపురాణంలో ఉంది (2-43). ఆ 
మాటకు వస్తే ఇది శ్రీనాథునిదీ సొంతం కాదు. 'దీనిని ఆయన బాలరామాయణం నుండి 
అనువదించాడు. ఆ మూలళోకం ఇదిగో : 


సంబంధీ రఘుభూభుజాం మనసిజ వ్యాపారదీక్షాగురుః 

గౌరాంగీ పదనోపమాపరిచితః తారావధూవల్లభః 

సద్యోమార్జిత దాక్షిణాత్య తరుణీ దంతావదాతద్యుతిః 

చంద్రస్సుందరి దృశ్వతామయమితశ్చండీశ చూడామణిః (దశమాంకం - శో. 41) 


ఇందులోని డంతద్యుతులకు బదులు శ్రీనాథుడు దంతవజ్రాలను పేర్కొన్నాడు. ఈ 
“అనుఫరణను కుందూరు ఈశ్చరదత్తుగారు చూపించారు. 


4. శ్రీనాథుని కవిత్వతత్వము, పుట 128. 


చిమ్మపూడి అమరేశ్వరుడు 


533 


దాక్షిణాత్య రాజశుద్ధాంతాలతో ప్రమేయంగల పై పద్యం అమరేశ్వరుడిది కాకపోయినా. 
రాగముక్తుడైన చంద్రుణ్ణి పరమయోగిలా వర్ణించిన ఈ క్రింది పద్యం అమరేశ్వరుడిదే 


కాబోలు! 


తనరి రాగిల్లి ముక్తుడై తరతరంబ 
నిర్మలత్వంబు బొందుచు నీరజారి 

పరమ యోగియుబోలె సత్సథమునందు 
నడువగా జొచ్చె గువలయానంద మొసగ. 


27 


బహుశా రాజాతో వచ్చినవాడు యోగి కాబోలు. తెల్లారాక వాళ్లున్నచోట ఎలా 


ఉందంటే... 
మదవతీగండూష మదిరాభిషీచనవడి నంకురించిన వకుళములను 


నతివల మృదుపాదహతి నూత్నకోరక స్ఫురణ గైకొన్న యశోకములను 


సుదతుల క్రీగంటి చూడ్కిపై బారిన దిలకించి యలరిన తిలకములను 
నన్నుల యవ్వీగు జన్నుల సోకున గొమరొంది ననిచిన కురవకముల 
నెరగ జరణములను నెరకలు విరిసిన-మొగడలందునుండి మొరయు తేటి 


కొదమ లెలమి బొంది ఘూర్ణిల్ల నధికవి- భూతి దనరు చూతపోతములను. 


28 


ఇటువంటి తోటలోనికి సఖులతో కథానాయిక పువ్వులు కోయడానికి వచ్చింది. ఆ 


పడుచుపిల్లలు ఎలా పుష్పాపచయం చేస్తున్నారంటే : 


దక్షిణ పవనంబు తమ గంధమున నూని 
మలయా చలముమీది మరులు మాన 
దివిచి పట్టిన లతచివుళుల చాయకు 
గరతలంబుల కాంతి వరము లొసగ 
గుసుమముల్‌ గోయుచో గోళ్ళ మెరుంగులు 
తని మొగ్గలకు గవిసెన లొనర్చ 

పిలువంగ జెలగెడు పలుకులు రాజకీ 
రములకు నొజ్జితనములు సేయ 

గురులు నలుల పిండు బెరయగ వనమయూ 
రముల గతులతోడ గమనలీల 

నసగి పెనగి ప్రీతి వనకేళి సలిపిరి 
వనజముఖులు వేడ్క బనుపుచేయ. 


పువ్వులు కోస్తూవుంటే వాళ్లు మదనాధిరాజ్యలక్షులలాగ వున్నారట - వినండి : 


అలకలు దేటిదాటులును, హస్తతలంబులు పల్లవంబులుం 


బలుకులు గీతపోతముల భాషలు, మేనులు బువ్వుదీగెలున్‌ 


29 


534 సమగాంధ సాహిత్యం 


లలి దమలో దడంబడ విలాసవతు ల్మదనాధిరాజ్యల 
క్ష్యులగతి నెల్లవో విరులు గోయుట చెన్నెసలారె దోటలన్‌. 30 


ఈ గుంపులో ఉండక ఒకర్ణె విడిగావెళ్ళి పువ్వులు కోస్తున్నదట. ఆమెను కవి వర్ణిస్తున్నాడు: 


నెరవుగా విరియక నెగడు నెత్తావితు 
మ్మెదలచే మునుమును మీదువోక, 
యకరువు నరయక మకరంద మొలుకక 
నెరిదప్ప నొరగక కరకులేక 

వింకంబు లొక్కింత ప్రిదులక జిగిసౌంపు 
చెదరక వేకులు చిక్కుపడక, 

పొరటతో రాయక పొలుపు సౌంపెడలక 
సుడియు క్రీగాలిచే సూరగిలక 

కరము శోభిల్లు రుచిరమంజరులు గోసి 
వనిత యొక్కర్తుతనదు లావణ్యరసము 
నెలమి నుద్యానమొక (కొత్త చెలుపుదాల్ప 
లతలలో నాడు జంగమలతికలోలె. 31 


ఈ పిల్ల చిటారుకొమ్మల పూవులు కోయబోయింది. అవి దట్టమైన ఆకులలో 
దాక్కున్నాయి. వెలుగు చాలదు. అంత దట్టం. ఆమె చేతులు పైకెత్తి కోయబోయింది. ఆమె 
బాహుమూలకాంతులు ఎత్తిన చెయ్యితోనే ఎగబాకి “టార్చిలైట్లు' అయినాయి కాబోలు. 
ఆ వెలుతురో ఆమె మొదట కోద్దామనుకొన్న పువ్వులు కోసిందట. వినండి ఈ కల్పన : 


ఇరియుకుచంబులం దొకటి యించుక వీడ్వడ నొక్కకేల లే 

బొర గబళించి నిక్కుచును బూవున కెత్తిన చేతి చంకక్రొ 

మెరుగులు హస్తముం గడచి మీదికి బ్రాకగ మున్ను గన్న యా 

గురుతులు డాసి కోనె దుది కొమ్మల పూవులు కొమ్మనెమ్మితోన్‌. 32 


ఈ ఒంటరిపిల్ల కథనాయిక కాబోలు, మనకు తెలియదు. ఈమెను నాయకుడు చూశాడో 
లేదో, అతలణ్ణీ ఆమె వీక్షించిందో లేదో కూడ మనకు తెలియదు. మిగతా వెలదులు 
పువ్వులు కోయడం కవి వర్ణిస్తున్నాడు. వాళ్లు మన్మథుడి దండులాగ వున్నారు. చూడండి: 


పాంధుల హృదయముల్‌ పల్లటంబులు సేయ దర్పకు పనిచిన దండసంగ 
విరహిమృగంబుల సురిగింప దివిండు కాయసంభవుని మొక్కల మనంగ 
గడు నల్లి జైత్రునాగారంబు ముద్రింప మనసిజు పనిచిన యనుగు లనగ 
సహచరుండగు గంధవహు గానగా మీనకేతను పంచిన దూతలనగ 

' నథినవాకారసౌందర్భ సుభగలీల - లతిశయంబుగ మెలగుచు నసమబాణు 
పుష్పలావికాజనముల పోలె నెరసీ - కోమలాంగులు పువ్వులు గోసిరెలమి. 33 


చియ్మపూడి అమరేశ్చరుడు ద్‌85్‌ 


ఆడుతూ, పాడుతూ, విచ్చలవిడిగా ఆడుపిల్లలు ఒక తోటలో పువ్వులు కోసుకొంటూ 
వుంటే, ఆ వనంలో ఏ పొదచాటునో, గుబురుచాటునో ఒక అందగాడు పొంచి వుంటే 
వాళ్లు అతన్ని గుర్తించకుండా వుంటారా? అతడి గాలి వాళ్లవైపు వీచి అతణ్ని 
పట్టివ్వకుండా వుంటుందా? ఆ పిల్లలంతా అతన్ని చుట్టుముట్టకుండా ఉంటారా? వాళ్లు 
చూశారు. అతడి వద్దకు వెళ్లారు. అమరేశ్వరుడు అది ఎలా చెప్పాడో వినండి. 


ధమ్మిల్లభారముల్‌ కమ్మపూవులతోడ 
బొదిగొని వెన్నుల బొలసి న్రేల 
నలికతలంబుల బొలుచు కుంతలములు 
ఘర్మజలంబుల గలసీయంట 
గల్లారదళముల కాంతి మిన్నక కొన్న 
చెన్నున గనుగవ జేగురింప 

సోలెడు వల్లుల బోలెడు మేనుల 
బయ్యట గాలిచే బ్రస్ఫురింప 
ఘనపయోధరముల గాన్మీరచర్చలు 
గలగ నలసగతులు చెలువ మొంద 
బువ్యుబోడు లంత బుష్పాపచయకేలి 
సోలి వచ్చి రానృపాలుకడకు. 


ఇతడు బహుశా వాళ్లకు పరిచయస్థుడేమో। లేకపోతే సోలి వస్తారా? ఏమో. ఈ వనితా 
బృందంలో విక్రమసీనుడు కథానాయికను చూశాడు. ఆమె ఎలాగ వుంది? 


పలుచని చంద్రికారసము ప్రన్నని నున్నని తేట క్రొమ్మెరుం 

గుల తుదలు న్విదిర్చు నెల కొమ్మలకాంతి పసిండి నిగ్గతో 

గలిపి యలంతి వన్నెయిడి కాయజునిల్పిన రత్నపు త్రిక 

న్నలువ సజీవి జేసె నొకొ నాదగు నాతివిభూతి చూడి కిన్‌. 35 


నాయికానాయకులు ఒకరినొకరు చూసుకొన్నారు. కళ్లూ కళ్లూ కలుసుకొన్నాయి. మరులు 
కొన్నారు. మాటాడుకొన్నారు. విడిపోయారు. ప్రతి ప్రబంధంలోలాగే వీళ్లు కూడా 
విరహంలో పడ్డారు. ఆమె ఒక పూపొదరింట కూర్చుంది. ఆమెను వర్దించడంలో 
అమరేశ్వరుడు చక్కని ఉపమానాలు వాడాడు. చెంపమీద చెయ్యివేసుకొని, ఒక తొడ 
మడచి రొమ్మునకు ఆనించుకొని, చెమటలు పాయ్యగా కస్నీరు కారుస్తూ ఆమె 
కూర్చుంది. అక్కడికి ఆమె చెలికత్తెలు వచ్చి చూశారు. 


పరిణత ఫణీలతాపత్రంబు గదిసిన 


చివరునా జెక్కున జేయి చేర్చి 
కందర్చుమదకరి కరముపై జక్కవ 


536 సమగ్రాంధ్ర సాహిత్యం 


లెరగెనా దొడగుచు మిరియమోపి 

దవనంబు పొరకల గవిసీన మంచునా 

బలుచని చెమట మై గలసి మరయ 

గలువరేకులు మౌక్తికముల నీనెడిననా 

గన్నుల బాప్పుంపు గణములురల 

బేడి నిట్టూర్పు గాడ్పులు విరహవహ్ని 

విఖలు ప్రబలంగ వలవంతచింత నొగిలి 

యేకతం బున్న దాని రాజేంద్రతనయ 

గనిరి లతికాగ్భహుంబులో వనజముఖులు. 36 


ఆమె మనసులో ఏమనుకొంటున్నది? తను ప్రేమించిన వాడు తనకు దక్కడు. అతడిని 
ప్రేమిస్తే తల్లితండ్రులు, బంధువులు ఒప్పుకోరు. “మనసా, నీ కిది తగునో, తగదో, 
ఆలోచించుకో!" అని ఆమె హెచ్చరిక చేస్తున్నది. 


వల్లభు డేగు దుర్గభుడు వానిదెసన్‌ దగులూరి యిమ్మెయిన్‌ 

దల్లడ మందెదేల యుచితస్థితికిన్‌ నను బాపచూచినన్‌ 

దల్లియు బంధులోకమును దండ్రియు నేమనువా రెరింగిలే 

నుల్లమ, యిట్లు నీకు దగునో తగదో పరికించి చూడుమా.! 37 


ఆమె మనోభావాలు ఎలా ఉన్నా ఆమె బాహ్య రూపాన్ని చెలులు వీక్షించారు. ఆమె 
కన్నులు నీరు పదను పెట్టే మన్మథుడి అమ్ములలాగ వున్నాయట. చూడండి సంపూర్ణ చిత్రం: , 


ప్రాణంబు లెడల సభ్యాసంబు సీయు మా 

ర్గం బన నిట్టూర్పు గాడు లెసగ 

గవ్యాశాలను నేయి గ్రమ్ముకెవడి గామ 

శిఖి గ్రాగి మైదీగె చెమట వొడమ 

మదమనమ్ములు నీరుపదను పెట్టిన క్రియ 

వాలు గన్నులు బాష్పవారి మునుగ 

బగ లేదుటయు నెడబడు రథాంగము చంద 

మున జన్నులు ముఖోద్గముగ వడంక 

ప్రాణ మెడల్‌ నెరపువడి యొడలు 

భూషణములతోడి పొత్తు విడిచి 

లాతు లైరి సఖులు లలతులు వాయని 

పాత్రలైరి నిషధరా జసుతకు. 38 
5. - ఈ పద్యం “విజయసేనము'లోనిదని చెప్తూ కాకుస్వరవళికి లక్ష్యంకా కాకునూరి అప్పకవి 

ఉదాహరించాడు (అప్పకవీయం ౩-254). అయితే ఇది “విక్రమసీనము' లోనిదని కూచిమంచి 


తిమ్మకవి పేర్కొన్నాడని పండితులంటున్నారు. చూ॥ చాగంటి శేషయ్య. ఆంధ్ర కవి తరంగిణి, 4వ 
సంపుటం. 


చిమ్మపూడి అమరేశ్వరుడు 537 


నాయిక బాధను * ఇష్టసఖి అర్థం చేసుకొన్నట్లు ఉంది. నచ్చచెప్పింది. ఊరడించింది, 
ఆశగొలిపింది, మన్మథుడు నిన్ను బాధిస్తున్నాడని, వాడికి భయపడకు అని ధైర్యం 
చెప్పింది. వినండి... 


ఏపున జెలరేగి యేము మనోజన్ము 
చెరకువిల్‌ రెండుగా విరిచివైతు 

బలువలై పలుకు చిల్కుల నాలుకల ముల్లు 
విరిచి యీరములలో వెడల నడతు 
మదమున మోయు తుమ్మెదల జంపకలతాం 
తములలో మునుగంగ నిమురింతు(?) 
దగులమై వీ తెంచు దక్షిణాశాగంధ 

నహు మహాహీంద్రుని వాత ద్రోతు 

నేటి కులికెదు నాయట్టి బోటి కలుగ 
వెలది! నీమదిలోపల వెరవకుండు 

మమ్మ! ధైర్యంబు వదలకు మమ్మ! యెందు 
గత్తలము గల్లు మేనికి గలదె బాధ? (39) 


అవును, తనలాంటి చెలికత్తియ ఉండగా ఏంభయం? ఇంతకూ మన్మథుని విల్లు మనం 
నమిలిపారేసే నల్లచెరుకు. వాడి అమ్ములు మనం కొప్పులో ముడుచుకొనే పువ్వులు... 
అని మన్మథుణ్ణి, అతని బలగాన్ని, ఆయుధాలనూ ఈసడించింది. 


మకరధ్వజుని విల్లు మనము వాయిని నిడి 
సమలింపుగా జేయు నల్లజెరకు 

మదను బాణావళి మనము క్రొమ్ముళ్లపై 
బొలుపార దురిమెడు పుష్పచయము 
మనసిజాతుని తెల్లి మనము వినోదార్థ 

మై వచ్చి యాడెడు మావిచిగురు 

మరుతేరి హయములు మన యిండ్లలో బంజ 
రంబుల బొరలు కీరచ్రజంబు 

తాననంగు డట్టివాని నలంచుట 

యేమి? యతని కడిది యేమి? యతని 
వీరమేమి? ధరణి బిచ్చుక యలుకేమి 
వాలగ...... నేమి వాలుగంటి(?) (40) 


తన రాజకుమారి తరఫున తాను నాయకుడి వద్దకు రాయబారం వెళతానని చెప్పింది 
కాబోలు. వెల్లి అతన్ని ఇలా అంటానన్నదేమో! 


538 సమగ్రాంధ్ర సాహిత్యం 


దళమైన చీకటి గుళియలు సేసి ప 

ద్మాసనుం డాయువు వోనె ననగ 

దొలుకారు మెరుగులు కొలడికి నరికి వి 
రించి వాల్లనుల నూరించె ననగ 

జందికాసార మబ్దజుడు గట్టిగబద 

నిడి యాణి పాణియు బడెసె(?) ననగ 
బాటించి విధిరాగ పరమాణువున బల్ల 
వతమూర్తి గాగ నిర్మించె ననగ 

బొలుచు నలులను మదను నమ్ములను ముత్తి 
యముల విద్రుమవల్లిక నపహసించు 

దరుణి యలకలు జూడ్కులు దశనములును 
నధరమును బస్తుతింప నా యలవి యెట్లు? 41 


తాను ప్రేమించినదానిని ఎంత వర్ణించి చెప్పినా తనివి తీరదు. నాయకుడు విని ఆనందించి 
వుంటాడు. ఆ మధ్యలో వచ్చిన అడ్డంకులు తీరిపోయాయి కాబోలు. ప్రేయసీ ప్రియులు 
పెళ్ళి చేసుకున్నారు. పెళ్లిలో తెనుగుదేశపు ఆచారవ్యవహారాలను ఎలా వర్ణించాడో మనకు 
తెలియదు. వివాహమైనాక నూతన వధూవరుల జలకేళి, విలాసవిహారాలను అతడు ఎలా 
వర్ణించాడో చూద్దాం. నాయకుడు ఒక సరోవరాన్ని చూశాడు. అది ఇలా ఉంది : 


పరపై యెప్పెసలారు మానికపు సోపానంబులం బజ్బల 
ద్వరవజోపలసైకతంబులను సౌవర్గారవిందంబులన్‌ 

హరినీలాసిత వారిజంబులను జక్రాంగాది వాః పక్షివి 

స్ఫురణం గల్లు సరోవరంబు గనియెన్‌ భూవల్లభుం డయ్యెడన్‌. 42 


అందులో భార్యతో, చెలికత్తిలతో వనవిహారం చేదామనుకొన్నాడు కాబోలు. నీళ్ళలోకి 
ముందు ఒక మగువ దారితీసింది. ఎలాగ? 


కటి వడకాడ నీల్ల నసికౌను కరంబున నక్కులించి పి 

న్నట తరళంబుతోడ నయనద్యుతి భూలతలం దెలర్బ నుం 

గుటములు మోపి నిక్కుచును గొప్పిరి చన్నుల చాయ మోముచ 

క్కటి కెసగంగజొచ్చెనొక కామిని తోయజషండ మిమ్ములన్‌. 43 


ఆ తరువాత అందరూ నీళ్ళలోకి దిగారు. కోనేటిలో కమలాలు, గక్రవాకాలు, ఉత్పలాలు, 
హంసలు ఉంటాయి. ఆ మగువల మొగాలు కమలాలనూ, కుచాలు చకవాకాలనూ, 
చూపులు ఉత్పలాలనూ, నడకలు హంసలనూ తోలుతూ వుండగా వాళ్లు సరోవరంలోకి 
దిగారు. 


చిమ్మపూడి అమరేశ్చరుడు 539 


మొగముల్ల విరిదమ్ముల గుచ 

యుగములు గోకముల జూడు లుత్సలముల మం 

దగతులు హంసల దోలన 

రుగుగతి జొచ్చిరి సతుల్సరోవర మెలమిన్‌. 44 


నాయిక లీలావతితో విహరిస్తూనే విక్రమసేనుడు ఇంతమంది ఆడవాళ్ళతోనూ 
జలక్రీడలాడాడు. ఏవిధంగానంటే, 


కేలి దెప్పము సేసి గాలి లీలావతి 
నీదించుచును నొక్కయింతి డాసి 

చేయిచ్చి యిందు విచ్చేయు మంచును దన్ని 
నడిపించుచును నొక్క పడతినూది 

ముదిత చేకూడిన ముత్తలాడుచు నొక్క 
తరుణికి నిమ్ముల దమ్మయొసగి, 
రమణిపాపట బుష్పరజముబోయుచు నిదె 
మిగిలి గొమ్మని యొక్క మగువ కిచ్చి, 
కదల బడినట్టు లొక్కత గౌగిలించి 
ముంపు మునిగిన టొక్కత మోవియాని 
లలిత నాయక కేలీవిలాస మమర 

లీల జలకేలి సలిపె భూపాలసుతుడు. 45 


అతనితోనేకాక ఆడవాళ్లు వాళ్ళలో వాళ్లు కూడా ఆడుకుంటున్నారు. అందమైన మగువ 
మోము తామరపువ్వులాగ వుంటుంది. అయితే ఆ కోనేటిలో ప్రతిపువ్వు మీదా బోలెడన్ని 
తుమ్మెదలు. ఒక పువ్యును ఒక ఇంతి వేరొక అతివకు చూపితే ఆ తుమ్మెదలన్నీ తన 
కురుల్లాగే ఉన్నాయట. అద్దంలోగాని కనిపించని కురులు ఆమెకు అది లేకుండానే 
కనపడ్డాయట. 

అలికలితపంకజము నొక్క యతివ దెచ్చి 

చుట్టమగునట్టి వనితకు జూపుటయును 

తన కురులు మోమునెదుట నద్దంబులేక 

తోచె ననుచు నమ్ముగ్ధ యద్భుతము బొంది. 46 


ఆ అతివలు ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకొంటూ దెబ్బలాడుకొంటున్నారు. 


సతులు చల్లు బోరాడుచో జలకణములు 

నెరికురులమీద నిండి క్రిక్కి రిసీ చెలువ 

మమర గనుగొన నింద్రనీలములతోడ 

గలయ గుచ్చిన మౌక్తికంబులును బోలె. 47 


540 సమగ్రాంధ్ర సాహిత్యం 


నల్లని కురుల మీద తెల్లని నీటివిందువులు పడితే ఇంద్రనీలాల మీద గుచ్చిన 
ముత్యాలలాగా ఉన్నాయట. నీళ్ళలో ఆ ఆడపిల్లలు ఈదుతున్నారు. పొడుగాటి జడలు 
రాహువుల్లాగా, ముఖాలు చంద్రబింబాలలాగా ఉన్నాయట. ఈతలో ముఖం ముందుకు 
వెళుతూ వుంటే వేగంగా జడ కూడా కబళించడానికి అనుసరిస్తున్నట్టు తేలుతూ వస్తున్నది. 


బలిమి రాహుసుధాంశువింబంబు వెరచి 

పార గడు డాసి వెనుకొనుపగిది నొక్క 

యెడ సఖులు గూడి చెలరేగి యీదుచోట 

నీలవేణియు మొగమును నెలత కొప్పె. 48 


నీళ్ళలో మునిగినప్పుడు వాళ్ళ కళ్లు చేపలను, తలలెత్తి లేచినప్పుడు వాళ్ల ముఖాలు 
తామరపువ్యులను అపహసించాయట, 


క్రాలుగన్నులు ముద్దు మొగములు దమకు 
నసదృుశప్రభావమున జెల్వగుట జేసి 
మునిగి మీలను దలలెత్తి వనరుహముల 
దూలపరచిరి వనకేళి వేళ సతులు. 


ఈ జలకేలిని ముగించుకొని'వాళ్లు సరోవరంలోంచి వెలుపలికి వచ్చారు. ఎలాగ? 


కలయంగ నలదిన కస్తూరి పెల్లుగ జలమున కెల్లను గలుగజేసి 

కుచమండలంబుల కుంకుమ చర్చల నీరెల్ల జేవురునీరు చేసి 
తనులిప్తసురఖిచందన కర్ణమంబున వారినెల్ల బునుగుపండు చేసి 

మూలల నవపుష్పమాలికావితతుల వనమెల్ల దెట్టువగొనగజేసి 

యలక లలికవీధి నంటగన్గవల గెం-పెలయగామచిహ్నలెల్ల జెలయ 

సెలరువాతు లమర జలకేళి చాలించి - కొలను వెడలి రింతులలసగతుల. 50 


దొరికిన 54 పద్యాలలోని 8 పద్యాలలో జలకేళి వర్ణనలున్నాయి. నన్నెచోడుడు ఏ 
ముహూర్తాన కుమార సంభవం తొమ్మిదో ఆశ్వాసంలో 75 నుండి 93 దాక,19 పద్యాలలో 
శివపార్వతుల జలకేళిని వర్ణించాడోగాని, తిక్కనగారు నిర్వచనోత్తర రామాయణంలో 
సీతారాములచేత ఓలలాడించారు (నిర్వ. 8-43 నుండీ 66; మొత్తం 24 పద్యాలు). 
ఎర్రాప్రగ్గడగారు హరివంశంలో శివపార్వతులచేత మళ్ళా జలకేళి ఆడించారు (ఉత్తర.7-80 
నుండి 90; మొత్తం 11 పద్యాలు). చిమ్మపూడి అమరేశ్వరుడు కూడా తిక్కనాదుల 
కోవలోనివాడే. వాళ్లలాగే. విపులంగా జలక్రీడ వర్ణించాడు. కథలో నాయికానాయకులు 
ఓలలాడడం ముగించాక అప్పటికి... సంధ్యాసమయమైంది. రాజులు, అంతఃపురస్త్రీలు 
హాయిగా కేళిలో ఉంటారుగాని పొలాలలో పనిచేసే గ్రామీణస్తీలు ఆ గోధూళివేళలో 
ఇళ్ళకు మరలుతారు. ఎలాగ వెళతారో అమరేశ్వరుడు చక్కగా వర్ణించాడు. 


చిమ్మపూడి అమరేశ్వరుడు 541 


మరలగబోదు రిండ్లకును మానవునంతకు జేలలోపలం 

దిరిగి యొకింత లేతవడదేరెడు మోముల జెన్ను సేయుచున్‌ 

చిరిగొని కాలు దృగ్రుచుల పెల్లున జీకటినెల్ల బాచినం 

దెరువరు లర్జిగూడ బరతీరగ బామరభామినీజనుల్‌. 51 


సంజ ఎర్రగా ఉంటుంది. ఎందుచేత? దక్షిణదిగజం చక్రవాళ పర్వతపు ఎర్రని సానువుల 
కోరాడితే ఆధూళి పైకి ఎగసి ఆకాశం ఎరబడిందట! 


వామనా నేకవము చక్రవాళకుధర 

ధాతుతటము గోరాడుచో దరులు విరిగి 

కూలుటయు మింటీకెగసెడు ధూళివోళల 

బర్వె నెరసంజ పడుమర పట్టుకొనుచు. 52 


ఎర్రబడిన పడమటి దిశలో సూర్యుడు క్రుంగుతాడు. సరాగియై అతడు వారుణీసక్తుడై 
పతనమయ్యాడని కవి చమత్కరిస్తాడు. 


కమలినీ కాంత యెంతయు గండి వంద 

వారుణీ సక్తుడై వసువ్యయము చేసి 

యరిగినట్లు సరాగియ్లై యంబరంబు 

దొరిగి పశ్చిమ జలధిలో నురికె ధరణి. 53 


సూర్యుడు అస్తమించాక చీకట్లు క్రమ్ముకొంటాయి. ఆ తరువాత నక్షత్రాలు కనబడతాయి. 
కవి ఇలా చమత్కరిస్తున్నాడు: 


భూమినిండె మింట బూర్జమై కర్కట 

మకర మీనరాశి మహితమైన 

హరియశస్సు ధాద్ధ్గీయందుల తుంపురు 

అనగ జుక్క లొప్పి నాకసమున. 54 
ఈ పద్యం అమరేశ్వరుని విక్రమసేనంలోనిదిగా ఇద్దరు సంకలనకర్తలూ భావించినా, 
వాస్తవానికి ఇది పోతరాజుగారి భాగవతంలోనిది. దశమ స్కంధం పూర్చభాగంలోని 
1291వ నెంబరు పద్యం సాక్షాత్తూ ఇదే! 


నక్షత్రాలు కనబడ్డ తరువాత చంద్రోదయం, శృంగార రసోద్దీపనం... చంద్రబింబం కాముని 
a 
నిరంజనౌషధి యట. 


ధరవియాగుల నెల్ల బరిమార్చ బూని హృ 
ధృవుడు గట్టిన వీరపట్ట మనగ 
విరహులపై దండు వెడలుచో మదనున 
కెత్తిన కెంజిపు రెల్లి యనగ 


542 సమగ్రాంధ్ర సాహిత్యం 


దోయధి వెడ[గుంకదోచు పురందర 

కుంథి సిందూరిత కుంభమనగ 

గులిశాయుధుని పెద్ద కొలువున జెన్నాంద 

దీపించు మాణిక్య దీప మనగ 

గుముదినీ రాగరససిద్ధ ఘుటిక యనగ 

గాముని నిరంజనౌషథి కబళ మనగ 

బొడుపు గెంపున బింబంబు పొలుపుమిగుల 

జంధద్రు డుదయించె గాంతిని స్తంద్రు డగుచు. (55) 


ఇటువంటి చంద్రుడు ఉదయించాక ఆలుమగలు హాయిగా విహారం చేయటాన్ని 
నాయికానాయకుల సంభోగ శృంగారాన్ని అమరేశ్వరుడు ఇలా వర్ణిస్తున్నాడు : 


అలరుల పాన్సులం దలిరుటాకుల నెజ్జల హర్మ్యవేదికా 

తలముల దీవెయిండ్ల సిక తాళయనంబుల మున్‌ వియుక్తిమై. 

నలదురిపందు కందువుల నప్పటి కప్పటి కింపు బెంపగో 

ర్కులు తనివారి వేడ్కువడ గూడిరి వేడుకతోడ దంపతుల్‌ 56 


నాయకుడు అలసిపోయాక ఆమె నాథుని అధికారం తీసుకొని కేలి సల్పిందట. 


నలువగు రక్తి మించిన మనంబున నుబ్బు లావు పుట్టిచెం 

గలువవికాసవేళ మురుకంబు (?) నటింపగ బువ్వుబోడి మొ 

క్కలమున బేర్చి నాథు నధికారము గైకొని కేలిసల్పె స 

చ్చలమున సిగ్గు చాలమియు జన్లవహారము లోలిజప్బ గన్‌. 57 


ఆమెకు సిగ్గు చాలమి! మనం పక్కకు తప్పుకుందాం. 


అమరేశ్వరుని కావ్యంలోని పద్యాలను ఒక క్రమంలో చెప్పుకొంటే ఈ కథను మనం 
కట్టుకోవచ్చు. అతడు ఇలా కథను అల్లాడో లేదోగాని ఆ పద్యాలను అర్థంచేసుకొందుకు 
ఈకథను చెప్పుకొన్నాం. ప్రబంధ రత్నాకరంలోతూ, ఉదాహరణ గ్రంథంలోనూ ఇద్దరు 
సంకలనకర్తలూ, అప్పకవీ చిమ్మపూడి అమరేశ్చరునివనీ, విక్రమసీనంలోనివనీ ఇచ్చిన 
అన్ని పద్యాలను ఇలా కథలాగ చెప్పుకొన్నా, ఇందులో ఏవేవి ఇతరులవో కూడా ఆయా 
సందర్భాలలో జ్ఞాపకం చేసుకొన్నాం. కథావిధానం ఎలా ఉందో ఊహించుకొన్నాం. 
మన అదృష్టం బాగుండి అతని గంథం బయటపడితే ఆ ప్రాఢకవి ఇంతకన్నా చక్కని పాటు 
వేసి కథ చెపితే తప్పక ఆనందిద్దాం. అంతదాకా ఈ కథతోనే తృప్పిపడదాం. 


చిమ్మపూడి అమరేశ్వరుడు 543 


సంకలన కర్తలు ఇచ్చిన పద్యాలనుబట్టి 
అమరేశ్వరుడి 'విక్రమసేనం' విషయసూచిక 


వరుస విషయం పద్యం కొంత 
1. | ఇష్టదేవతా ప్రార్ధన - శివుడు సారథి శత వృద్దు 61 1 
2. ఇష్టదేవతా ప్రార్థన - గణపతి పరముడు కందర స్థలముపై నిడి 43 51 
3... | ఇష్టదేవతా ప్రార్థన - షళ్ముఖుడు చనవున 27 2 
4. | ఇష్టదేవతా ప్రార్థన - మన్మథుడు గొనయము తమ్మినూల్‌ 26 52 
ద్‌, పూర్వ కవిస్తుతి - సంస్కృత కవులు భట్టనారాయణ క్‌? ౩ 
6. | పురవర్దన-ఉబ్దయినీపురం ప్రత్యగ్ర రచనాది భాసుర 49 4 
7. | పురవర్ణన - కోటఎత్తు కొలదికి మీర 24 6 
8. | పురవర్గన - కోట కొమ్మలు తరులు వడి 31 ర్‌ 
9. | పురవర్ణన - గృహములు హరిగిరి సురగిరి 63 8 
10. | పురవర్ణన - గృహముల ఎత్తు ఇరీపాపయిశ్‌ 7 | 7 
11, పురవర్ణన - బాహ్మణులు, కోమటులు| నూరు క్రతువులు 40 17 
12. | పురవర్ణన - వైశ్య భామినులు ఫొడవుగ నెల్లయంగడులు 39 ర్రి 
13. | పురవర్ణన - ఆపణములు నీరనగ్నియు 48 10 
14. | పురవర్ణన - ధ్వనులు దానానేకప 34 16 
15. పురవర్ణన - పతివ్రతలు తరుణ వయస్కుల 29 11 
16, పురవర్ణన - వారకాొంతలు చూపులకట్టు 28 12 
17, పురవర్ణన - ఉద్యాన వనములు పూవుల ప్రోవులై 47 13 
18. | పురవర్ణన - మందమారుతం సుదతులు డస్సిన 62 15 
19. | కథానాయక ప్రశంస కుల్చాలంబులలో 28 18 
20. | బహ్మపురివైనం ధరఃకీశ లవణాబ్టీ 37 19 
21. శ్రిలాసవర్ణన అది కైలాసము 11 20 
22. | ప్రశ్ష-వృక్షాల గురించి ముక్తకేకుజముల్‌ సడల్బి 57 21 
23. | అశోకవర్ణన అరుణ పుష్పావళి 12 22 
24. | సూర్యాస్తమయ వర్ణన తరుణుండగు 30 40 
25. | చంద్రోదయ వర్ణన అమరులమృతంబు జ 41 
26. | చంద్రోదయ వర్ణన ఉదయరాగమించుక ట్ట 43 
27. చంద్రోదయ వర్ణన తనరిరాగిల్లు భ్‌ 42 


26. | వనవరన మదవతీగండూష క్‌ 23 


అలకలు తీటిణటులును 
నెరవుగావివి యిక 
ఇరియు కుచంబులందొకటి 
పాంధుల హృదయముల్‌ 
ధమ్మిల్ల భారముల్‌ 
పలుచని చంద్రికా రసము 
పరిణత ఫణి 

వల్లభుడేగు దేశ 
ప్రాణంబువెల 

ఏపున జెలరేగి 
మకరధ్వజుని విల్లు 


సమగ్రాంధ్ర సాహిత్యం 


దూతివాక్యం(?) నాయికవర్దన 
సరోవర వర్ణన 

జలక్రీడ వర్ణన - ఒకరైనీటజొచ్చె 
జల క్రీడవర్టన - అందరూ 

టల క్రీడవర్ణన - నాయకునిలీల 
బల క్రీడవర్ణన - పంకంచూపుట 
జిల క్రీడవర్ణన - చల్లుపోరాటం 


దళమైన చీకటి 
పరపైయొప్పిసలారు 
కటివడకాడ 
మొగముల విరిదమ్ముల 
కేలిదెప్పముచేసి 
అలికలిత పంకజ 
సతులుచల్లు 


బల క్రీడవర్ణన - ఈత 

బల క్రీడవర్ణన - తలలెత్తుట 
బల క్రీడవర్ణన - కేలిసమాప్తి 
సంజ వర్ణన 

సంజ వర్ణన 
సూర్యాస్తమయ వర్ణన 
తారల వర్ణన 

చంద్రోదయ వర్ణన 

రతికేళి వర్ణన 

పురుషాయిత వర్ణన 


బలిమిరాహు 
కాలుగన్నులు 
కలయంగబడిన 
మరలగబోదురిండ్లకు 
నామనానేకపము 
కమలినీకాంత 
భూమినిండెమింట 
ధరవియోగుల 

అలరుల పాన్ఫులందలి 
నలువగురక్తిమించి 


నాయిక వర్ణనం అప్పకవి ఒక్కడే చేయడం కన్పిస్తూంది (3-254). ఈ విషయసూచికలో 
లెక్కకు 57 పద్యాలు విక్రమసేనం లోనివని చెప్తూ ఇద్దరు సంకలన కర్తలు ఇస్తున్నా వీటిలో 


మూడు ఇతరుల పద్యాలని గుర్పించాము (వరుసగా 13, 24, 54 సంఖ్యలుగల పద్యాలు). 
ఈ మూడూ పోగా నికరంగా 54 పద్యాలే అమరేశ్వరుడు చెప్పినవని తేలుతున్నాయి. 
అయితీ ఇంకొన్ని పద్యాలు కూడా విక్రమసీనంలోనివంటూ ఇటీవలి పరిశోధకులు 
చాటుతున్నారు. 


1910లో మానవల్లి రామకృష్ణకవిగారు * ప్రబంధమణి భూషణము' అనే సుకవికృత 
కథాకావ్యాన్ని ప్రకటించారు. ఇందులో ఏయే కృతుల నుండి పద్యాలను తీసుకొని ఈ 
కథను రచయిత అల్తాడో చెప్పలేదుగాని కావ్యంలో మొత్తం 867 పద్యాలున్నాయి. వీటిలో 
411 పద్యాలకు మాత్రమే కర్ణలెవరో కవిగారు కనిపెట్టగలిగారు. ఏయే కావ్యాలలోంచి 
ఏయే నెంబరు పద్యాలను సంకలన కవి తీసుకొన్నాడో. కవిగారు గుర్తించి విశదం చేశారు. 
వారు చిమ్మపూడి అమరేశ్వరుని పేరుగాని, 'విక్రమసేనం' ఉనికినిగాని చెప్పలేదు. అయితే 
విక్రమసేనంలోని పద్యాలు కొన్ని ప్రబంధమణి భూషణంలో లేకపోలేదు. 


కవిగారు ప్రచురించిన ప్రబంధమణి భూషణాన్నే 1971లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య 
అకాడమీ వారు మళ్ళా ప్రకటించారు. దీనికి నిడుదవోలు వెంకటరావుగారు సుదీర్హమైన 
పీఠిక రాశారు. కవిగారి ప్రతికి మూలమేమిటో విశదపరిచారు. తంజావూరు సరస్వతీ 
మహలు గంథాలయంలో ప్రబంధ రత్నాకరానికి నాలుగైదు మూలప్రతులున్నాయి 
(R 190-193). అదే గ్రంథాలయంలో కళావతి వ్రాసిన ప్రబంధ సారము (1.192 అనే ఇంకొక 
సంకలన (గంథం ఉంది. ఈ నాలుగు వ్రాతప్రతుల నుండే కవిగారు ప్రబంధమణి 
భూషణాన్ని తయారుచేసినట్టు కనబడుతుంది. 


ప్రబంధ మణిభూషణంలో విక్రమసేనంలోని 8 పద్యాలు సంకలన కర్త ఇచ్చాడనీ, 
వేటూరి వారి ప్రబంధ రత్నావళిలో ఇందులోని మూడంటే మూడు పద్యాలే ఉన్నాయని 
చెప్తూ నిడుదవోలు వారు ఇతర పద్యాలను ఇలా గుర్తించి పొందుపరిచారు. 


విక్రమసేనము ( క్రీ.శ.1350) - (చిమ్మపూడి అమరేశ్వరుడు) 


ప్రబంధమణి భూషణం ప్రబంధరత్నావలి 
41. గీ. ప్రత్యగరచనాతిభాసురు.... 49 వ. 
42. గీ. _నూయిక్రతువులు సేయని 40వ. 
43. ఉ. పూవుల ప్రోవులై 47 వ. 
- ప్రబంధరత్నావళిలో లేనివి - 


137. మ. శరధిప్రఖ్యము వేదమూర్తులు కుభృత్సంకాశముల్‌ మాయతో 
ద్దురవేగంబులు కిన్నరేశధను లుద్దూతారు లభంకష 
స్ఫురణౌన్నత్యము ల భ్రగేహనిభముల్‌ పుణ్యాష్తముల్‌ తత్పురే 
పరిఖావిప్రగజాశ్వ వైశ్యసుభటప్రాకారసొధోన్నతుల్‌. 


546 సమగ్రాంధ్ర సాహిత్యం 


౭న 


147, వికచారవిందదీర్టికలలో విహరించి 
నలిగమ్మ( దావులనన (గి పెనంగి 
కుసుమితనవలతావిసరంబు( గదలించి 
యలందేనియలసోన నలముకొనుచు 
సహకార పాదపచ్చాయలకైయే(గి 
శనికాంతవేదుల సంచలించి 
సురతకేళీశ్రాంతి సాగియుముద్దియలపై 
చిట్లాడు తనువుల చెమటలార్చి 


గీ. _చంచరీకంబరీతి బర్దన్యుఖాతి 
విరహమాడ మాడ్కిసురటిపొోల్కి 
నప్పురంబున సకలజనానుమోద 
కరణదక్షుడు దక్షిణగంధవహుండు. 


492. గీ. _ రత్నసుందరి వక్రేందు రమ్యలీల. 
గాంచి విలసిల్లె నృపనేత్రకైరవములు 
పొంగెరాగబంధం నిట్ట బుష్పధన్వు 
నగ్గమగు వారిచేష్టల నభిమతించు. 


493. కం. కప్పురపురాశి యొక్క (డు 
గుప్పుల ఖస్వేద మొడల(గూరక యున్నన్‌ 
మెప్పువడ గుండలద్వయి 
నొప్పు(గ వీడ్డరంగరాల్పు నొక్కొండొణీమన్‌. 


494. కం. మంచాంతమ్ము దవ పా 
దాంచలమున మెట్టిగర్వహాసవికాసా 
భ్యంచిత ధనసముడై యా - 
డీంచున్‌ కలవాలమలపు డిగ్గంద్రోచున్‌, 


ప్రబంధ రత్నావళిలో లేనివంటూ నిడుదవోలు వారు ఇచ్చిన అయిదు అదనపు 
పద్యాలు విక్రమసేనములోనివే అని చెప్పగలగడానికి నిడుదవోలు వారికి గల 
ఆకరాలేమిటో వారు చెప్పలేదు. మనకు తెలియవు. కళావతి వ్రాసిన ప్రబంధసారములో 
ఇవి విక్రమసీనములోనివని ఆమె చెప్పిందా? ప్రబంధసారశిరోమణి (2 190-193) నాలుగు 
ప్రతుల మూక ఉమ్మడిగద్యలో 'సకల ప్రబంధములలో గలిగిన పద్యములు సారముగా 
సంగ్రహించి వ్రాసిన ప్రబంధసారకిరోమణి' అన్న వివరణనే కేటలాగు కర్తలు ఇచ్చారు. 
కళావతి గ్రంథనామాలూ, గ్రంథకర్ణల నామాలూ పెదపాటి జగ్గన్నలాగే తానూ పేర్కొంటే 
ఆ వైనాన్ని పరిశోధకులు ఎవ్వరూ చెప్పలేదు. 


చిమ్మపూడి అమరేశ్వరుడు 547 


ప్రబంధమణి భూషణానికి ముడిసరుకును ప్రబంధసారశిరోమణి నుండి మానవల్లి 
వారు తీసుకొంటే కళావతి విక్రమసేనాన్ని పేర్కొంటే ఆ సంగతి చెప్పడం విస్మరిస్తారా? 


కచ్చితమైన సాక్ష్యం దొరికేదాకా నిడుదవోలు వారు ఇచ్చిన అదనపు అయిదు పద్యాలనూ 
ప్రస్తుతానికి అనామతు పద్దులో చేర్చాలి. 


ఈ పద్యాలలో 137 నెంబరుగల పద్యం పురవర్జనలోనిది. ఇది నిజంగా విక్రమసేనం 
లోనిదే అయితీ మన విషయ సూచికలో ఇచ్చిన 11వ పద్యం తర్వాత అదనపు పద్యంగా 


చేర్చారి. 


147వ నెంబరుగల పద్యం పయ్యదకు సంబంధించినది కనుక ఈ దక్షిణ మంద 
మారుత వర్ణన మన విషయసూచికలో 18దిగా చేర్చుకోవాలి. 


492వ పద్యం విక్రమసేనంలోనిది కాకపోవచ్చు. ప్రబంధమణి భూషణంలోని 
కల్పిత కథలోని నాయిక పేరు రత్నసుందరి. ఈ పద్యంలో ఈ పేరు కనబడుతోంది. 
చిమ్మపూడి అమరేశ్వరుని కథానాయిక పేరు వేరొకటి. బహుశా ప్రబంధమణీ భూషణ కర్త 
ఈ పద్యాన్ని తన కథాగమనానికి వంతినగా రాశాడేమో! 


493, 494 నెంబరుగల పద్యాలు ఏ సందర్భంలో కవి చెప్పాడో ఊహించడం కష్టం. 
కావ్యంలోని కథా, పాత్రలూ, సన్నివేశాలూ తెలియనప్పుడు ఊహాగానం మంచిది కాదు. 


పై అయిదు అదనపు పద్యాలను పొందుపరిచాక “అన్నట్టు ఇందాక మరిచిపోయా' 
నన్నట్టు విక్రమసేనంలోనివంటూ మరో మూడు పద్యాలను కొసరుగా నిడుదవోలు వారు 
తమ పీఠికలో చేర్చారు. “విజయసేనము' అనడానికి బదులు 'విక్రమసీనము' అని 
పొరపాటున నిడుదవోలువారు చెప్పినారేమో అని పరిశోధకులు భావిస్తున్నారు. (అలభ్య 
కావ్య పద్యముక్తావశి - సంపాదకుడు డాక్టర్‌ ఆర్‌. శ్రీహరి - పుట. 147) నిడుదవోలువారు 
ఇచ్చిన మూడు కొసరు పద్యాలను చూడండే మొదట కనబడే పద్యసంఖ్యలు న్‌ 
భూషణంలోని వరుస నెంబర్లు. 


విక్రమసేనము 
104. సీ. సుందరీ సమితికి మందయానములయి 

యిరవులం గఅపెడు గురువులన(గ 

మధుకర బృందంబు మదజలక్షేపణం 
బేసియాకర్షించు సిద్ధులనంగ 

జనులచూడ్కికి/గుల్హాల భావంబులు 
చూపి యాడెడు బహురూపులన(గ 

బరవీరభటుల నుద్దురభీషణాకృతి 
భంగుల వెఅపించు గొంగలనంగ 


ర్‌4రి సమగ్రాంధ్ర సాహిత్యం 


గ్‌. గతుల యొప్పు ను దానాంబు గంధములును 
నున్నతులయొప్పు జేషాసమున్నతులును 
నతిశయిల్లును బురిబొలుపారు చిత్త 
రంజనాకృతులగు భద్రకుంజరములు. 


171. గీ రమణీవంశక్రమాగత రాజ్యలక్ష్మి. 
గీర్తిలక్ష్మి సపత్ని గా.గీలుకొలిపి 
యేలంగలపట్టిలేమికి నీమనంబు 
కల(గు నోడకంబముమీ.ది పులుగువోలె. 


172. కం. లావణ్యమెల్ల ప్రతివీం 
బావహమయిరూపుదాల్చ్‌ యాత్మజుండంక 
శ్రీవహియించుటకంటెను 
ఖావింప(గనొండు గలదె పరమప్రియమ్చై. 


ఈ కొసరు పద్యాలను ఇవ్వడంలో నిడుదవోలు వారు కొద్దిగా పారపడ్డారనక 
తప్పుదు. ఈ మూడింటిలో తొలి పద్యం ఎక్కడిదో మానవల్లివారు గుర్పించలెదుగాని 
మిగతా రెండు పద్యాలూ (171, 172) బిల్లణుని విక్రమాంకదేవ చరిత్రములోని భావములు 
గల పద్యాలని కవిగారు ప్రథమ ముద్రణ పీఠికలోనే విశదపరిచారు. “విత్రమాంక 
డదేవచరితము' అనడానికి బదులు విక్రమసేనము అని యీ కొసరు పద్యాలకు నిడుదవోలు 
వారు వ్రీర్ణికను పెట్లారనిపిస్తుంది. అయితే కవిగారు చెప్పని 104వ నెంబరు పద్యం ఎలా 
గుర్తించారో మరి? 


“నాకు మూలము గుర్హింపరాని పద్యములు ప్రాయశః దక్షిణ దేశపు 
గావ్యములలోనివై యుండవచ్చును! అని మానవల్లివారు ప్రథమ ముద్రణ పీరికలో 
చెప్పారు. తాము గుర్తుపట్టక వదలిన తక్కిన పద్యములేయే కావ్యములలోనివో 
పండితలోకమే నిర్ణయింపజాలును అని చెప్పారు. బహుగంథ పరిఖీలకులకు ఇంకా 
చేతినిండాపని మిగిలిపోయింది. 


చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనంలోని పద్యాలను ఇతోధికంగా నిక్కచ్చిగా 
గుర్తుపట్టడం చేయదగ్గపనే! 


ఎత్తాఫ్రెగ్గడ 


వేగినాడులో పూర్వం కరాపర్తి అగ్రహారం ఉండేదీ. అందులో ఎరపోతసూరి అనే 
వృత్తిమంతుడు క్రీ.శ. 1230 ప్రాంతాలలో ఉండేవాడు. ఆయన ప్రాచీన బుషీలాంటివాడు; 
విష్ణుభక్తుడు. ముఖ్యంగా అహోబల నారసింహుడు అతని ఇష్టదైవం. ఈ ఎరపోత 
సూరిగారి తాతగారు భీమన మంత్రి వెలనాటి చోడుల వల్ల క్రీ.శ. 1170-1160 ప్రాంతాలలో 
సత్కారాలు పొందాడు.! తాతలు ఆర్జించిన ఈ మడిమాన్యాలను ఎరపోతసూరి 
అనుభపిస్తూ పుత్రపొ త్రాభివృద్ధిగా ఉండేవాడు. 


ఈయనకు సూరన్న అనే కుమూరుడున్నాడు. అతడు అప్రతిమానంగా, అద్భుతంగా 
ఉభయభాషల కవిత్వాలలో ప్రొఢశబ్బార్థ్ణయోగాజ్ఞాసిద్ధిలో ఘనుడై ఉండేవాడు.? ఇతడు 
'ప్రాజ్ఞప్రస్తుతభవ్యభోగాల'లో _'విభవస్ఫారాత్ము'డై జీవించాడు. క్రీ.శ. 1280 
ప్రాంతాలలోనే, లేక 10, 15 సంవత్సరాలు ఇటో, ఆటో ఇతనికొక కుమారుడు 
జన్మించాడు. ఆ బిడ్డకు సూరన్న తన తండ్రిపేరే పెట్టుకొని ఎర్రన్న అని పిలిచేవాడు. 


తన  పేరింటివాడైన మనుమణ్ణి ఎరపోతసూరి ఎప్పుడూ గారాబంగా 
చూసుకొనేవాడు. తాతగారు విష్ణుభక్తుడైనా మనుమడు శివభక్తుడయ్యాడు. దానికీ 
కారణం వుంది. ఎర్రన్నకు శంకరస్వామి అనే గురువు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ 
ఎనిమిది రూములూ నియమంగా శివార్చనలు చేసేవాడు. నిత్య శివరాత్రి వ్రతం 
నిర్వహించేవాడు. ఈ శంకరస్వామి కూడా మునీంద్రునివంటివాడు. ఈ గురువుగారు ఇంత 
వివభక్తుడు కనుక శిష్యుడు అంతకన్నా ఎక్కువ భక్తుడయ్యాడు. “శంభుదాసు'డనే 
'లక్షణాఖి ధేయం' పొందాడు. సూరన్న 'ఆరాధ్యసర్వజ్ఞుడు* వీర్ణౌవ మతానికీ, ఈ 
మాటకూ ఏదైనా సంబంధం ఉందేమో! సూరన్న వీర్ణెవమతం తెలుగుదేశంలో 
ఉద్ధృతంగా ఉన్న రోజులో పుట్టి పెరిగాడు. తండ్రి ఎరపోతసూరి విష్ణుభక్తుడైనా ఇతడు 
వీర్ణొవాన్ని ఆదరించి ఉండవచ్చు; కాబట్టి కుమారుడు శంభుదాసుడయ్యాడు. 


సూరన్న తన కుమారుడు ఎగ్రన్నకు తనకు తెలిసిన ఉభయ భాషాకవిత్వ 
రహస్యాలు సవిస్తరంగా నేర్పి ఉంటాడు. ఎర్రయ్య జన్మించే నాటికి తెలుగు భాషలో 
మహాభారత రచన “ఒక మాదిరిగా! పూర్తి అయింది. నన్నయ్యగారు కొంత తక్కువగా 
మూడుపర్వాలు, తిక్కనగారు తతిమ్మా పదిహేను పర్వాలూ పూర్తిచేశారు. ఉభయకవిత్వ 
ప్రొడుడైన సూరన్న తిక్కనగారి భారతానికి ప్రతి వ్రాయించుకొనే ఉంటాడు. బహుశా ఈ 
పనికి కుమారుడు ఎర్రన్నను నియోగించాడేమో! 
1. చాగంటి శేషయ్యగారు ఈ కాలనిర్ణయం చేశారు. చూ. ఆంధ్ర కవి తరంగిణీ - 4వ సంపుటి. పుట 5?. 


2. నృసింహ పురాణం, పీరిక-26. 
3. నృసింహ పురాణం, పీరిక-26. 


50 సమగ్రాంధ్ర సాహిత్యం 


వేగినాడులోని కరాపర్తి గ్రామంలో ఉండే ఈ కుటుంబం ఆ ఊరు ఏ కారణాలవల్ల 
డిచిపెట్టారో గాని పాకనాడులోని గుడ్డూరుకు వచ్చి స్థిరపడ్డారు. ఇది మన్నేరు ఒడ్డున 
పంది. ఈ ఊళ్ళో నీలకంఠేశ్చరస్వామి ఆలయం ఉండేది. శివాలయమేకాక కేశవపెరుమాళ్ళ 
ోవిల కూడా ఉండేది. పామరజనాలు పోలేరమ్మను పూజిస్తూ వుండేవారు. ఆ 
అమ్మవారికి బంగారపు తొడుగు ఉండేది.* క్రీ.శ. 1300 ప్రాంతాలలో ఈ ద్రదేశం కాకతీయ 
సామ్రాజ్యంలో ఉండేది. ఇది అద్దంకిసీమలో చేరిన భాగం. ఆనాడు అద్ధంకినాయంకరాన్ని 
ఏంటవంశంలోని రెడ్లు పాలిస్తూ ఉండేవారు. 


తాను నివసిస్తున్న గుడ్తూరులోని నీలకంఠేశ్చరస్వామి మీద ఎర్రయ్య గారు కొన్ని 
ఏద్యాలు కవితాబాల్యంలో చెప్పినట్టుంది. చాలా జటిలమైన సమాసకల్పనతో ఒక 
వాటువు కనబడుతుంది. 


నిను సేవించిన గల్లు మానవులకున్‌ వీటీవధూటీ ఘటీ 
ఘనకోటీశ కటీకటీ తటిపటీ గంధేభ వాటీపటీ 

రసటీ హారికటీ సువర్ణమకుటీ ప్రచ్చోటికాపేటికల్‌ 

కన దామ్నాయమహాతురంగ! శివలింగా నీలకంఠేశ్వరా!5 


ఈ పద్యం అనంతర కవి అల్లసాని పెద్దనగారి ప్రఖ్యాతమైన ఉత్పలమాలిక 'పూత 
ురుంగులు' అనేదాని సంస్కృత భాగానికి ఒరవడి పెట్టిందేమో! అంతకన్నా ఇది జటిలం. 
టువంటి సమాసకల్పనతో కవిత్వం చెప్తున్న ఎర్రయ్యగారికి ఆంధ్రమహాభారతం 
అరణ్యపర్వంలో కొంత లోటుగా ఉండిపోవడం నచ్చలేదు. దాన్ని పూరించాలను 
న్నారు. నన్నయగారి రచనావిలాసాన్నీ, శిల్చరహస్యాలనూ బాగా ఆకళించుకొన్నారు. 
క్కన్నగారి శైలినీ, ప్రతిభనూ అర్థం చేసుకొన్నారు. ఈ రెండు రచనలకూ వంతెన 
డానికి ఉపక్రమించారు. 


నన్నయగారు అరణ్యపర్వంలో మూడాశ్వాసాలు పూర్తిగా చెప్పారు. 4వ 
శార్చాసంలో 142 పద్యాలు చెప్పాక రచన ఆగిపోయింది. వారు చెప్పిన ఆఖరిపద్యం ఇది : 


శారదరాపత్రు లుజ్జి వ్రలలసత్తర తారక హార్తపంక్తులం 

జారుతరంబులయ్యు వికసన్నవకైరవ గంధ బంధురో 

దార సమీర సౌరభము తాల్చి సుధాంశు వికీర్యమాణక 

'ర్పూరపరాగ పాండురుచి పూరములం బరిపూరితంబులై. (అరణ్య. 4-142) 


నన్నయగారు వదలిన భారతాన్ని పూర్తిచేయదలచుకొన్నవాళ్లు ఎవరైనా 

క్క డనుంచీ రచన మొదలుపెట్టాలి. అయినా 'తిక్కనగారు అరణ్యపర్వశేషాన్ని 

త్తుకొనక ఏిరాటపర్వంలో 'శ్రీకారం' చుట్టి పదిహేను పర్వాలూ పూర్తిచేశారు. 
విష్ణుపురాణంలో వెన్నెలకంటి సూరన్న చేసిన గుడ్లూరి వర్ణన పీఠిక - 16 

. . హరివంశం పీరికలో వేలూరి వివరామళాస్తిగారు ఉదాహరించారు. కాని ఇదే పద్యం ఎర్రా ప్రెగడగారి 


రామాయణంలోనిదని వివిధ అకరాలనుండి సేకరించిన 4 పద్యాలలో కనబడుతుంది. 
చూ॥ హరివంశం, పుట-3). 


ఎజాప్రెగడ _. 551 


అరణ్యపర్వంలోనే నన్నయగారి రచనకు విఘ్నం రావడం, ఆ తరువాత దాని జోలికి 
తిక్కనగారు పోకపోవడం మొదలైన వాటివల్ల అరణ్యపర్వాన్ని ముట్టుకొంటే 
ఆపదలొస్తాయన్న నమ్మకం ఉండేదని మనవాళ్ళు చెప్పుకొంటారు. ఎర్రయ్యగారు ఆ 
నమ్మకాన్ని ఏమాత్రం నమ్మక ధైర్యంగా అరణ్యపర్వశేషాన్ని పూర్తిచేయడానికి నడుం 
కట్టారు; కలం పట్టారు. (అడే = గంటం చేతపూనారు). 

మొదటి మూడాశ్వాసాలూ రాజరాజనరేంద్రునికి అంకితమైనవి. తాము 
పూర్ణిచేయబోయే మూడున్నర ఆశ్వాసాలూ అతనికే అంకితమిచ్చి నన్నయగారి పేరుతోనే 
ఎగర్రయ్యగారు ప్రకటించదలిచారు. ఇది నన్నయగారిపట్ల వారికుండే భక్తిని, భారతం 
సంపూర్ణంగా విరాజిల్లాలనే ఆకాంక్షను తెలియజేస్తుంది. ఏదేనా కావ్యాన్ని వ్రాస్తున్నప్పుడు 
శ్రీకారం చుట్టి వ్రాయడం తెలుగు సంప్రదాయం. అప్పటికి వచ్చిన లక్షణ గ్రంథాలన్నీ 
అలాగే కావ్యారంభం చేయాలన్నాయి. ఇంకొకరి రచనను పూరిస్తున్నా 
' ఆశీర్నమస్కి యావస్తునిర్దేశా'లలో ఏ ఒక్కటైనా చేసి ముందుకు సాగే అవకాశం ఇక్కడ 
లేదు. అయినా ఎర్రయ్యగారు ప్రతిభావంతులు కనుక దేవతా ప్రార్థన చేయడానికి ఈ 
భారతభాగంలో అవకాశం చూశారు. తాము పూర్తిచేయవలసిన భాగంలో 'సరస్వతీగీత' 
అనే ఘట్టం ఉంది. అందులో తార్జ్యుడు అనే ముని భారతిని ఆరాధ్‌ంచి, ఆమె ప్రత్యక్షమైతే 
ఆమెవల్ల సందేహాలు నివృత్తి చేయించుకుంటాడు. అనుమానాలు నివారణచేశాక ఆ ముని 
'కృతాంబలియై' ఇలా వినుతించాడు : 


అంబనవాంబుజోబ్ద్వల కరాంబుజ శారద చంద చంద్రికా 

డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణరత్న దీప్తికా 

చుంబిత దిగ్విభాగ శ్రుతి సూక్త వివిక్తనిజప్రభావ భా 

వాంబరవీథి విశ్రుతవిహారి ననుం గృప జూడు భారతీ. (అరణ్య. 4-216) 

సంస్కృతమూలంలో తార్జ్యుడు వాగ్ధేవతను స్తుతించలేదు. ఇది ఎర్రయ్యగారు చేసిన 
స్తుతి. అరణ్యపర్వశేషాన్ని రచిస్తున్నప్పుడు వారు మొట్టమొదట ఈ పద్యాన్నే చెప్పారని నేను 
తలుస్తున్నాను. తరువాత ఆయన శారద వేళను 'స్ఫురదరుణాంశు రాగరుచి' (అరణ్య. 
4-143)తో ప్రారంభించి వర్ణించసాగారు. 'అరుణం' అంటే ఎరుపు. ఎర్రయ్యగారు ఈ 
పద్యంలో తమ పేరును, తాము తలపెట్టిన పనిని స్ఫురింపజేస్తున్నారని నోరి 
నరసింహశాస్త్రిగారు భావిస్తున్నారు. 

' అంబనవాంబుజో జ్జ్వల' అనే పద్యంలో వాగ్దేవతాస్తవం చేశాక ఎర్రయ్యగారు తమ 
గురువు శంకరస్వామిని కూడా ప్రార్థించినట్టు కనబడుతున్నది. ఆయన తాము వ్రాసిన 
నృసింహపురాణంలో కృత్యాదిని భారతీస్తవం ఇలా చేశారు : 

కరకమలంబునందు బటికంపు గమండలు పచ్చకాంతి భా 

సురమగు మౌక్తికంపు జపసూత్రము దాల్చుట, బహ్మవాదియై 
6. తెలుగు భాషాసమితివారి విజ్ఞాన సర్వస్వం - ౩వ సంపుటి: తెలుగు సంస్కృతి - పుట-735. 


552 సమగ్రాంధ్ర సాహిత్యం 


పరగిన హంసముం బిలిచి బాలమృణాళము జూపు చందమా 
సిరి దిలకింప నొప్పు బుధసీవితమూర్తి దలంతు భారతిన్‌. ( నృసింహ, పీఠిక. 6) 


ఇందులో భారతీదేవిని సన్యాసిరూపంలో అపూర్వంగా ధ్యానించారు. దీనికి నోరి 
నరసింహశాస్తిగారు ఇలాగ వివరణ ఇచ్చారు : 


తండ్రికంటెను ఎర్రయ జీవితములో నాతనికి ఆదర్శప్రాయుడైయుండి మహత్త్వము 
చేకూర్చినది గురువు. “శ్రీ శంకరస్వామి సంయమీశ్చర చరణసరోరుహ ధ్యానానంద 
సౌందర్య ధుర్యుడ'నని ఎర్రయ్య సగర్వముగా తన గద్యములన్నిటిలో చెప్పుకొన్నారు... 
శ్రీ విద్యారణ్యులు స్తోత్రము చేసిన శంకరానందగురుపాదులీతడే కావచ్చును. కాకున్న 
నాతని సతీర్ణుడై యుండును. శృంగేరి మొదలగు మూల శంకర పీఠముల స్వాములందరు 
భారతీ సంప్రదాయ యతులగుటచే ఎర్రయ గురువు కూడ భారతీయతియై యుండును. 
కర్ణాటక ప్రాంతములో శ్రీ విద్యారణ్యులు చేసినట్టి ఉద్ధరణ కార్యమును ఈ శంకరస్వామి 
శ్రీశైల భూమిలో చేసియుండుననుటకు సందేహము లేదు. శంభుదాసుడను 
లక్షణా భిదేయము ఎర్రయ్యకీ గురువే ప్రసాదించి యుండును.” 


ఈ వివరణ మన ఊహకు బలమిస్తున్నది. 'అంబనవాంబుజో బ్ఞ్వల' అనే 
పద్యంలోని 'భారతి' ఇటు వాగ్గేవతకూ, అటు గురువుకూ సరిపోతుంది. ఒక్క క్రియతో 
రెండు కార్యాలు సాధించినట్టు ఎర్రయ్యగారు ఈ పద్యంతో ఇష్టదేవతా ప్రార్థనా, గురుస్తుతీ 
కావించారు. ఇది గంథంలో 'కథతో విలీనమయే ప్రార్థన, ప్రతిభంటే ఇలా ఉండాలి. 


అన్నట్టు మన తెలుగువాళ్ళకు గ్రంథాదిని శ్రీకారం ఎలా ఉండాలో అలా 
తమిళులకు ఆరంభంలో “ఆ'కారం ముఖ్యం. వాళ్ళ తిరుక్కురళ్‌ అకారంతోనే 
మొదలవుతుంది. పద్యంలో ఎక్కడో ఒక దగ్గర 'ఉళఘ' ప్రశంస ఉండాలి. నా 
తమిళకవిమిత్రులు సినిమాపాటైనా చిత్రంలో తొలిసారి వ్రాస్తున్నప్పుడు అకారంతోగాని, 
“అన్ఫే' అని కరుణానురాగాత్మక పదంతోగాని మొదలుపెడతారు. 'అంబనవాంబు 
జోజ్బ్వల' పద్యంతో ఎర్రయ్యగారి రచన మొదలైతే అది పవిత్రాక్షరంతోనే ప్రారంభమైనట్టు 
మన లాక్షణికులు మరొక విశ్వాసాన్ని గ్రంథస్థం చేసుకోవచ్చు. 


నన్నయగారి ఇతిహాస్టైలినీ, తిక్కనగారి నాటకీయ శిల్పాన్నీ పుణికిపుచ్చుకొని 
ఎర్రయ్యగారు భారతరచన పూర్తిచేశారు. వారి భారతభాగంలో ఉన్న ఘట్టాలు ఇవి : 


(చతుర్శాశ్వాసం) 
1. కృష్ణమార్కండేయాగమనం 2. బాహ్మణప్రభావ కథనం 
3. __ సరస్వతీ గీత 4. _ వైవస్వతుచరిత 
7, తెలుగు భాషాసమితివారి విజ్ఞాన సర్వస్వం - ౩వ సంపుటి, పుట 734, వేలూరి కివరామశాస్తిగారు 


ళా 
“ఇతడు కామకోటి మొదలగు పీఠములకు చెందిన ఆచార్యుడు కాడు' అని వ్రాశారు. నృసింహ 
పురాణం పీరీక, పుట.4 


8. అనినా మిత్రులు చలా గ రాధాకృష్ణశర్మగారు చెప్పారు. 


ఎతా ప్రగడ ' 553 


5, కల్పాంత ప్రకారం 6. యుగధర్మ కీర్తనం 
7. కామ్యాశ్చహరణం రి. ఇంద్రద్యుమ్నోపాఖ్యానం 
9. _ ధుందుమార చరిత్ర (పంచమాశ్వాసం) 10. పతివ్రతా చరిత్ర 
11. ధర్మవ్యాధుడు చెప్పిన ధర్మాలు 12. అగ్నీవంశానుకీర్షన 
13. _ కుమూారసంభవము 14. సత్యా ద్రౌపదీ సంవాదం 
15. పాండవులు ద్వైతవనం చేరడం 16. ధృతరాష్ట్ర కార్యాలు 
17. దుర్యోధనాదుల దుర్మంత్రం 18. ఘోషయాత్ర 
19. కౌరవ గంధర్వ యుద్ధం 20. దుర్యోధనాదుల చెర 
21. అర్జునుడు వాళ్లను విడిపించడం 22, దుర్యోధన ప్రాయోపవేశం 
(షష్టాశ్వాసం) 
23. _ పాతాళగతులైన దానవులు 24. దుర్యోధనుని వైష్టవయాగ ప్రవర్తన 


అతణ్ణి ఆశ్వాసించడం 
25. _ పాండవులు కామ్యకవనం మళ్ళా చేరడం 26. ప్రీహిద్రోణాఖ్యానం 


27. ద్రౌపదీ హరణం 28. సైంధవ పరాభవం 

29. రామాయణంలో రామ రావణుల జననం 30. రాముని వన ప్రస్థానం 
31. సీతాపహరణం 32. సుగ్రీవ మిత్రత్వం 

33. వాలి వధ 34. త్రిజటా స్వప్న కథనం 
35. రావణ దుష్ట వచనాలు (సప్తమాశ్వాసం) 36. సితాన్వేషణం 

37.  లంకాఫీగమనం 38. రామ రావణ యుద్ధం 
39. _ రాఘవాభ్యుదయం 40. సావిత్రీ చరిత్ర 

41. కర్షునికి సూర్యుని హితోపదేశం 42. _కరుణని జన్మ కథ 

43. ఇంద్రుడు విప్ర వేషంలో కవచ కుండలాలు 44. అరణీయం 

45. యక్షప్దలు 46. ధర్ముని వరాలు 


ఎగ్రయ్యగారే మహాభారత గద్యలో ఇచ్చిన ఈ విషయాల పట్టికలో ఇరవై మాత్రమే 
భారతవ్యక్తులకు సంబంధించిన సూటి కథా భాగాలు. మిగతావి ధర్మరాజుగారి 
పురాణకాలక్షేపం. ఎర్రయ్యగారు మొత్తం 1595 గద్య పద్యాలతో భారతశిషాన్ని 
పూరించారు. ఇందులో మొదటిభాగంలో నన్నయగారి శైలి, రెండవ భాగంలో కమంగా 
తీక్కనగారి శిల్పం కనబడతాయి. 


విరాటపర్వంలోని కీచకుడు ద్రౌపదిని ఎలా వేధిస్తాడో అరణ్యపర్వంలో సైంధవుడు 
అలాగ బాధపెడ్డాడు. విరాటనగరంలో ద్రౌపది 'దుర్వారోద్యమ' అనే ఒకే ఒక పద్యంలో 
తన భర్తల ప్రభావాన్ని ఉగ్గడించి కీచకునికి హెచ్చరిక చేస్తుంది (విరాట. 2-55) అప్పుడు 
ఆమె అజ్ఞాతవాసంలో Pan మితంగా భాషించాలి. వ్యంగ్యంగా చెప్పాలి. అరణ్య 
పర్వంలో + ఆ ప్రతిబంధకాలు ఏమీ లేవు. తన అయిదుగురు భర్తల ప్రతాపాన్నీ నోరార 


554 సమగ్రాంధ సాహిత్యం 


వర్ణించవచ్చు. అందుకే “' ప్రకటితశౌర్యసారుల'” ఘనతను పేరు పేరునా చెప్పి 7 పద్యాలలో 
నైంధవునికి చీవాట్లు పెడుతుంది (అరణ్య. 6-174 నుండి 180). ఇందులో ధర్మరాజు 
మదపుటేనుగులాంటివాడు. భీముడు సింహం, అర్జునుడు బెబ్బులి, నకుల సహదేవులు 
జంటపాములు అని ద్రౌపడి చెప్తుంది. ఈ ఉపమానాలు సంస్కృత భారతంలోనూ 
ఉన్నాయి.” అయినా ఎర్రయ్యగారి అనువాదంలో ఎంతో హుందాతనం వచ్చింది. 
చూడండి. 


నాగం ప్రభిన్నం గిరికూటకల్ప ముపేత్య కాం హైమవతీం చరతాం, 
(వ)? దండేనయూ ధానవసేధ సేత్వం యోజేతు మాశంసి ధర్మరాజం. 


అని మూలంలో ద్రౌపది ధర్మరాజు సంగతి చెప్తుంది. ఎర్రయ్యగారి ద్రౌపది ఎలా 
అంటున్నదో వినండి. 


హిమవత్సాదవనాంత కేలిరతిమై నేపారి కోపారుణ 
క్రమనేత్రాంచలమై ప్రభూతమదరేఖంబైన గంధద్విపేం 

ద్రము డాయంజని సిళ్లు సూపుట సుమీ ధర్మాత్ముసత్యు గ్రవి 
క్రము గౌంతేయవరిష్టు నీవు దొడరంగా జూచు టూహింపగన్‌. 


ఏనుగుకు సిళ్ళు చూపడం మన జాతీయం. తిక్కనగారు విరాట. 5-84లో వాడారు. 
ఇక్కడ ఎర్రయ్యగారు వాడారు. 'సిడి అంటే బరి గోల, అంకుశం అనే అర్ధాలు 
శబ్దరత్నాకరం, ఆంధ్రవాచస్పత్యాలలో కనబడతాయి. పదబంధపారిజాతంలో ‘ఏనుగు 
నకు సిళ్లు చూపినట్లు అనే జాతీయానికి ఇలాగ వివరణ వ్రాశారు : ““ఎల్జిగుడ్డలు 
మొదలగునవి చూపి పశువులను బెదిరించినట్లు ఏనుగును బెదరగొడ్తితీ అది 
విజృంభిస్తుంది. బెదిరించిన పశువులు విరుచుకొని పడడం సహజం.''19 మందలోంచి 
విడదీయదలచిన ఏనుగు సంగతి మూలంలో ఉంది. ఇక్కడ అది కాదు. చాళుక్య 
సోమేశ్చరుడు తన 'మానసోల్లాసం'లో గజవినోదం గురించి వ్రాశాడు. ఏనుగులకు 
మదమెక్కించి పోట్లాటలు పెట్టి రాజులు ఎలాగ క్రీడించారో వివరించాడు. ఇది ఆనాటి 
రాజభోగం. ఎర్రయ్యగారు దీనితే ఇక్కడ సూచిస్తున్నారు కాబోలు. 


పంచపాండవులను మూలంలోని ఉపమానాలతో సరిపోల్చినా తెనుగుతనాన్ని 
తెచ్చారు. ఏనుగుకు సిళ్లు చూపడం, సింహంజూలు పట్టుకొని ఊగడం, పులిని కోలతో 
కొట్టి తోసెయ్యడం, బుసకొట్టే త్రాచుపాముల్ని కాళ్లతో రాయడంవంటి సాహసాలను 
ఎర్రయ్యగారు పేర్కొన్నారు. ఈ హితోపదేశాన్ని సైంధవుడు లక్ష్యపెట్టలేదు. వాడు 
సింహాగారంబు చొచ్చే వృకంవలె పాండవ నివాసంలో జొరపడ్డాడు. ద్రౌపదిని 
మోహించిన కీచకుణ్ణి తిక్కనగారు రెండుమూడుసార్లు 'లేడి'తో పోల్చారు. చూడండి. 


9. 268వ అధ్యాయము. 
10. పదబంధ పారిజాతం - ప్రథమ సంపుటం - పుట 281 


ఎళ్టూప్రెగ్గడ 555 


ద్రౌపదీరూప మను నురి దగిలి తనదు 

హృదయ మను మృగమత్తరినుదిలగొనుచు 

గాముడను బల్లిదవు వేటకాని బారి 

బడుట కెంతయు నాసింహబలుడు దలరి. (విరాట. 2-25) 


కీచకుని మనస్సును మృగమనడంలో జౌచిత్యం రెండువిధాలా వుంది. ద్రౌపదిని చూసిన 
తొలిచూపు తరువాత ఇలాగ. వర్ణించిన కీచకుణ్ణి మళ్ళా నర్హనశాలలోనికి 
ప్రవేశిస్తున్నప్పుడు మృగంతోనే పోల్చారు. “ఇంతి జేరగా - జనియె విధాతృలుబ్బకవశంబున 
బోవు మృగంబుచాడ్చునన్‌'' అన్నారు. (విరాట. 2-247) పేరుకు వాడు సింహబలుడే 
అయినా ఈ ఘట్టంలో మృగం = బెదిరిపోయే లేడి. ఎర్రయ్యగారి సైంధవుడు అంతకన్నా 
తక్కువ; నక్క. సింహాగారము చొచ్చే వృకమని వాడిని వర్ణించి, వాడిమీద యుద్దానికి 
పోయే పాండవులను 'ఆమిషంబునకుం గవియు డేగల'తో పోల్చారు. ఇలాంటి చిన్నచిన్న 
మాటలే ఎంతో జౌచిత్యమున్న చక్కని ఆర్థాలను చెప్తాయి. సైంధవుడు ద్రౌపదిని 
తీసుకుపోతున్నప్పుడు అడవిలో ఇంకొకచోట ఉన్న పాండవులకు అపశకునాలు 
కనబడ్డాయి. వాటిని చూడగానే ధర్మరాజు భయపడ్డాడు. 'చెయివెట్టి కలచినట్లయ్యెడు 
చిత్తంబు, తనువు నిశ్చేష్టమయ్యె' అన్నాడు (అరణ్య. 6-194). బయటకు ఏ చేష్టా 
కనబడకపోయినా లోపల ఎంత క్షోభ ఉందో ఇలాంటి అలతిపదాలు చెప్తాయి. 


విరాటపర్వంలో ద్రౌపది వంటశాలలో భీముని ముందు పాండవులందరిని వరసగా 
ఎలా పొగడుతుందో అలాగే అరణ్యపర్వంలో సైంధవుని రథంమీద నిలబడి, యుద్దానికి 
వస్తున్న పంచపాండవులను తలో రెండు పద్యాలతో వర్ణిస్తుంది. మూలానికి విధేయత 
చూపిస్తూ ఎర్రయ్యగారు ఇక్కడ తిక్కనగారికి దగ్గరలో ఉన్నారు. సావిత్రీ చరిత్రలో వారు 
అక్కడక్కడ మూలంలో లేని భావాలను చెప్పారు. సత్యవంతుని తండ్రి అంధుడు. అతనికి 
సావిత్రి కోరిన వరంవల్ల కన్నులు వస్తాయి. కన్నులు రాగానే అతడు కొడుకు కోసం 
వెతికాడు. కనబడలేదు. “కన్నులు వచ్చి యెల్లెడలు కనొని వృద్ధనరేం ద్రుడాత్మకుం గన్నులు 
బోలెనైన గాదిలిపుత్రుడు' కనబడక “కన్నులు లేనియట్లొకడకుగానక యేడ్చె 
సతీసమేతుడై' అని ఇక్కడ ఎర్రయ్యగారు చెప్పారు. అరణ్యపర్వంలోని సావిత్రీచరిత్ర 110 
పద్యాలు (7-170 నుండి 279 దాకా). ఇది ఒక చిన్నసైజు ప్రబంధం. 

ఇలాంటి ప్రబంధాలను అరణ్యపర్వశేషంలో వ్రాయబట్టే ఎర్రయ్యగారికి 
ప్రబంధపరమేశ్వ్చరుడు అనే బిరుదు వచ్చింది. “వారు అరణ్యపర్వంలో కొత్త పద్యాలేం 
వ్రాయలేదు. తాటాకులను పురుగులు కొట్టేస్తే శిథిలమైన అక్షరాలను పూరించారు' అనే 
వాదాన్ని కొందరు పండితులు లేవదీశారు.!! ఇందులో సారం లేదని దీనిని పెద్దలు 
తోసిరాజన్నారు. ఎర్రయ్యగారు తాము “అరణ్యపర్వశేషోన్నయం' నిర్వహించామని 
చెప్పుకొన్నారు (నృసింహ. 1-17). ఈ 'ఉన్నయ' పదాన్ని మరొకసారికూడ - 

(4వ సంచిక) 


556 సమగ్రాంధ్ర సాహిత్యం 


నన్నయగారిని నుతిస్తున్నప్పుడు వాడారు (హరివంశం, పూ. 1-8). 'ఉన్నయం' అనే 
మాటకు 'కడముట్టజెప్పుట' ఆనే అర్థాన్ని వేలూరి శివరామశాస్తిగారు సిద్ధాంతకౌముది, 
అమరకోశం, భట్టి మొదలైన ప్రయోగాలతో చెప్పారు. !2 ఆరణ్యపర్షశేషాన్ని " నన్నయగారి 
శైలి కొంత తోచేటట్లు వారి రచనే అయేటట్లు ఉన్నయం చేశాక నన్నయభట్టు 
'మహాకవీంద్రుని సరససార స్వతాంశ ప్రశస్తి సీజిండో ఎర్రయ్యగారికి చెందింది. ఈ 
సంగతులు వారే చెప్పుకున్నారు. 


భవ్యచరిత్రు డాపస్తంబసూత్రుండు శ్రీవత్స గోత్రుండు కివపదాబ్ధ 
సంతత ధ్యాన సంసక్త చిత్తుడు సూరనార్యునకును బోతమాంబికకును 
నందనుడిల బాకనాటిలో నీలకంఠేశ్చరస్థానమై యెసక మెసగు 
గుడూరు నెలవుగ గుణగరిష్టత నొప్పు ధన్యుడు ధర్మైక తత్సరాత్ము 
డెర్రనార్యుండు సకల లోకైక విదితు- డయిన నన్నయభట్ట మహాకవీంద్రు 
సరస సారస్వతాంశ ప్రశస్తిదన్ను - జెందుటయు సాధుజన హర్ష సిద్ధిగోరి. 
ధీరవిచారుడు తత్కవి-తారీతియు గొంత దోప దద్రచనయ కా 
నారాయణ్యపర్వశేషము - పూరించె గవీంద్ర కర్ణపుట పేయముగాన్‌. 

(అరణ్య. 7-469, 470) 


ఇవి గర్నంతో చెప్పుకొన్న మాటలులాగ కనబడతాయిగాని ఎర్రయ్యగారు. చాలా వినయం 
గలవారు. అరణ్యపర్వశేషం తర్వాత ఒక మహా ప్రబంధకల్పనా కుతూహలంతో 
కూర్చున్నారు. ఎప్పుడో ఎంతో వినయంతో ఏవో నాలుగక్షరాలు నేర్చుకొనబట్టి 
సహజంగావచ్చే చాపల్యం ఆంటూ ఇలా చెప్పారు. 


.. కతిపయాక్షర పరిగ్రహజనితంటైన నైసర్గిక చావలంబు కతంబున 
(నృసింహ. పీఠిక 12) 
మించిన వేడ్క వీనులకు మిక్కుటమై మధువృష్టి గ్రమ్మ రా 
యంచలు కూయ గ్రౌంచమును నావల గూయ గడంగుభంగి బా 
ఢాంచిత శబ్దసారులు మహాకవులాద్యులు _కావ్య శయ్యగీ 
లించిన కీర్తి సంగసుఖలీలకు నేను గాంగక్షవేసితిన్‌. (నృసింహ. పీఠిక 13) 


ఈ కోరికతో కనులు మూసికొని భావసమాధిలో కూర్చున్న ఎర్రయ్యగారి 
మనసులో వారి తాతగారు ఆవిర్భవించారు. “నాయనా! నీవు ఉన్నత సంస్కృతాది 
చతురోక్తి పదాలతో కావ్యకర్తవై. యెన్నికతో ప్రబంధపరమేశ్వరుడనే విరుదుపాంది ఆ 
నన్నయభట్ట తిక్కకవినాథుల భక్తి పెంపుతో అరణ్యపర్షశేషోన్నయం ఆంధ్రభాషలో 
సుజనోత్సవ మొప్పగా నిర్వహించావు. శంభుదాసుడనే పేరుతో పరమేశ్వరభక్తుడవైనా 
నీకు గోవింద గుణాదరం ఉంది. గురుభజనపరాయణుడవు. సరసబహు పురాణ 
ధర్మశాస్త్ర కథా విస్తరవేడివి. వినయోదయభరితుడవు. తులలేని అనుభవ భవ్యుడవు. 
12. హరివంశం పీరిక, పుట. 16 - అధో జ్ఞాపిక 


ఎళక్టాప్రైెగ్గడ 557 


ప్రబంధ రచనా ప్రావీణ్యం నీకు సహజపరిణత సిద్దమై వెలసీనది. అహోబల 
నరసింహస్వామి నాకు ఇష్టదైవం. అతని విభవం, ఆ క జ మధురోక్తి 
గుంభనతో మనీషులు మెచ్చుకొనేట్లు ప్రస్తుతించు” అని తాతగారు చెప్పారు. ఈ మాటలు 
విన్నాక ఎర్రయ్యగారు పులకించారు. వారి మనస్సు వికసించింది. ఆయన కన్నులు 
తెరిచారు. అద్భు తానందరసమూర్తిగా అయ్యారు. “ఇది ఈళశ్శరానుశాసనం. 
నృసింహావతార సంస్తవసరణిని ప్రబంధం రచిస్తాను అనుకొన్నారు. బ్రహ్మాండాది 
పురాణాలలో ఉన్న విషయాలను తీసుకొని అయిదు ఆశ్వాసాలలో 804 గద్యపద్యాలు 
రచించారు. నన్నెచోడుని కుమారసంభవ ప్రభావం ఎర్రయ్యగారి మీద పూర్తిగా పడింది. 
చిన్న కథను విపులమైన వడ్డనలతో ప్రబంధం వ్రాశారు. 12 పద్యాలలో సముద్రవర్ణన, 13 
పద్యాలలో వై వైకుంఠవర్ణన, 6 పద్యాలలో నగరవర్ణన, 5 పద్యాలలో బ్రాహ్మణా ధిక్య 
ప్రశంస, 11 గద్యపద్యాలలో హిరణ్యకశిపుని తపోవర్ణన, 16 పద్యాలలో వసంతవర్దన 
(ఒక్క లయగ్రాహి కూడా లేదు), 5 పద్యాలలో పుష్పాపచయం, 5 పద్యాలలో అచ్చరల 
ఆటపాటలు, 5 గద్యపద్యాలలో రాజనీతి, 27 పద్యాలలో మునుల వినుతి, 24 పద్యాలలో 
వెన్నెల, వేసవి వర్ణన, 10 పద్యాలలో మధుపానవర్ణన, 6 పద్యాలలో లీలావతి గర్భ 
లావణ్య లాలిత్యవర్ణన, 23 పద్యాలలో ప్రహాద గీతాలు, 38 పద్యాలలో 
అహోబలక్షేత్రమహిమ ఈ ప్రబంధంలో కనబడతాయి. 


ఎర్రయ్యగారు ఈ కథను బ్రహ్మాండాది పురాణాల నుండి తీసుకొన్నామన్నారు. 
ఆయితే బ్రహ్మాండ పురాణంలో ఈ కథ అల్పాల్పం.శేకి విష్ణుపురాణంలోంచి కొంత 
తీసుకొన్నారు. సంస్కృత నరసింహపురాణానికీ, ఎర్రయగారి పురాణానికీ పొత్తు 
కుదరదు. వేలూరి శివరామశాస్త్రిగారి వాస్తవ కథను ఇలా వ్రాశారు. 


హిరణ్యకశిపుడు మహా పరాక్రమము గల రాజు. ఇంద్రుడును మరియొక బలశాలి. 
ఇతడు ఇలావృతవర్హమునకు రాజు. ఇలావృతమునకు స్వర్గమని పెరు. ఇలావృతయము 
నందలి వారికి దేవతలని పేరు. హిరణ్యకశిపుడు ఇంద్రునితో పోరి స్వర్గమును 
ఆక్రమించుకొనెను. దేవత లతనికి భీతిచెంది మనుష్య వేషములతో తిరుగదొడగిరి: అపుడు 
భారతవాసులకు మనుష్యులని పేరు. వారు మనువు ప్రజలు. పూర్వకాలమున మనుష్య 
శబ్బార్థమిప్ప టివలె ఇంత వ్యాపకము కాదు, 

హిరణ్యకశిపుడు విష్ణు సమకాలికుడు. ఈ విష్ణువు వామన విష్ణువునకు 
వెనుకటివాడు. ఇలావృతమునకును ఉత్తరముననున్న క్లీరోదతీర భూములకు (?) 
ఇతడేేలిక. 

ప్రహాదునకును తండికీని పడలేదు. హిరణ్యకశిపుడు కొడుకు నెంతయో 
హింసించెను. ప్రహ్లాదుడు విష్ణువు నాశ్రయించెను. తుదకెటులో ఈ తండ్రీ కొడుకుల 
నడుమ సద్పావమేర్పడెను. హిరణ్యకశిపుడు అనుతాపము చెంది ప్రహ్హాదునెడల 
13. నృసింహపురాణం పీఠికలో వేలూరి శివరామళాస్త్రీగారు పుట-8 


558 సమగ్రాంధ్ర సాహిత్యం 


వాత్సల్యము పూనెను. ధర్మజ్ఞుడగు ప్రహ్హాదుడును తండ్రిని పరమ భక్తితో జూడ 
మొదలిడెను. నృసింహుడేల హిరణ్యాకశిపును వగీంచెనో విష్ణు పురాణము చెప్పుదు. 
నృసింహుడు స్తంభమును బద్దలు కొట్టుకొని ఆవిర్భనంచుటయు విష్ణుపురాణమున లేదు. 
మృగయా విహారమున హిరణ్యకశిపుని" ఒక సింహము చీల్చి చంపియుండును. ఇతడు విష్ణు 
విద్వేషి కావున ఆ విష్ణువే సింహరూపమున హిరణ్య కశిపుని చంపెనని కల్పన 
చేసియుందురు - అని వాస్తవవాదులు అందురు. ఇది అధునాతనుల హిస్టరీ. (నృసింహ 
పురాణం పీఠిక, పుటలు 10-12) 


ఉత్తరోత్తరా ప్రహ్లాదుడు దేవతలలో భీకరంగా యుద్ధం చేశాడు. హరివంశం ఉత్తరభాగం 
10వ అధ్యాయంలో దేవదానవుల ద్వంద్వయుద్ధం సుప్రసిద్ధంగా జరిగిన వైనం 
ఎర్రయ్యగారే సవిస్తరంగా వ్రాశారు. ప్రహ్లాదుడు యమునితో చేసిన పోరాటం 19 
గద్యపద్యాలలో వర్ణించారు. ప్రహ్హాదుడు, అతని కొడుకు విరోచనుడు, మనుమడు 
బలిచక్రవర్తి అంతా కలిసి దేవతలతో యుద్ధం చేశారు. అందుచేత నృసింహావతారం 
తరువాత ప్రహ్లాదుడు సంపూర్ణంగా దేవతాపక్షపాతి కాలేదు. ఈ యుద్దానికి హిరణ్యకశిపుని 
వధే కారణం. “కపట నరమృగేంద్రకాయుచే నతని జంపించి, సురలు శక్రునకు 
తదీయసంపద ఇచ్చి ఏలించి రీజగత్రపంచమెల్ల'' అని బలిచక్రవర్తి సభలో దొరలు 
చెప్పారు (హరి. ఉ.10-12). 


ఎగర్రయ్యగారి పురాణంవల్ల, పోతరాజుగారి పోతవల్ల నరసింహావతారం, ప్రహాదకథ 
ఆంధదేశానికి అత్యంత ఆదరణీయాలు అయినాయి. 


పోతరాజుగాది కథ “మొన్న మొన్నటివరకు తెలుగునాట బాలుర కందరకును 
కంఠస్థము. స్త్రీలు చల్లచిలుకుచును, మెల్ల యలుకుచును ఈ కథను కోయిలల 
కుగ్గుపిట్టుదురు'' అని వేలూరి నివరామశాస్త్రిగారు చెప్పారు. ఎర్రయ్యగారిని బమ్మెరపోతన 
గారు ఎక్కడెక్కడ అనుకరించినది బాగా విశదపరిచారు. 


కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ 
* సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మొక్కు. శిరము శిరము 
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము 
భవగంతు 'వలగొను పదములు పదములు పురుషోత్తమునిమీది బుద్ధి బుద్ది 
దేవదేవుని జింతించు దినము దినము 
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు 
కుంథినీధవు జెప్పెడి గురుడు గురుడు 
తండ్రీ: హరి జేరుమనియెడి తండ్రి తండి. (భాగ. 7-169) 


పోతరాజుగారి ఈ పద్యం జగత్‌ ప్రసిద్ధం. దీనికి ఎర్రయ్యగారి పద్యాలు రెండు మూడు 
తోడ్పడ్డాయి. 


స. 559 


హరిభక్తుల తపము తపము - హరిభక్తుల జపము జపము హరిభక్తుల భా 
సురజన్మము భవసారము - హరిభక్తులు భువన పావనైక విహారుల్‌. 
(నృసింహ. 2-33) 


అనే పద్యభాగంతోపాటు నిషిధరూపమగు ఈ క్రింది పద్యం పోతరాజుగాదికీి ఉస్తేజం. 


వాసుదేవుని పాదవనరుహంబుల భక్తీ తగదను తండ్రియు దండ్రి గాడు 

వేదచోదితమైన విష్ణు ధర్మమునకు గోపించు గురుడును గురుడు గాడు 

భవదుఃఖములు మాన్ప బ్రభువైన హరిసీవనెడలించు హితుడును హితుడు గాడు 

పరయోగమత మగు వైష్టవజ్ఞానంబు వదలిన చదువును జదువు గాదు 

కేశవాకారలీలలు గీలుకొని మ దంబు బొందని తలపును దలపుగాదు 

మాధవస్తో త్ర ఘనసుధామధురరుచుల - జిలుక కుండెడు జిహ్పాయు జిహ్వా గాదు. 

(నృసింహ, 5-22) 

ఎగర్రయ్యగారు విష్ణుపూజ చేయవద్దనే తండ్రి తండ్రి కాడని పద్యం ఎత్తుకున్నారు. 
పోతరాజుగారు హరిని చేరమనే తండ్రే తండ్రి అని పద్యాన్ని ముగించారు. ఇంకొకరి 
ప్రభావంతో పద్యం చెప్పినా ఇంత సహజంగా చెప్పాలి. అడే ప్రతిభ. ప్రహ్హాదుడు 
ఇరవైనాలుగు గంటలూ హరినామస్మరణే చేస్తాడని పోతరాజుగారు ఈ క్రింది పద్యంలో 
చెప్పారు. 


పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్‌ భాషించుచున్‌ హాసలీ 

లానిద్రాదులు సేయుచుం దిరుగుచున్‌ లక్షించుచున్‌ సంతత 

శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్యాదసం 

ధానుండై మరచెన్‌ సురారిసుతు డేతద్విశ్చమున్‌ భూవరా! (భాగవతం. 7-123) 


దీనికి ఎర్రయ్యగారి పద్యమే ఒరవడి. చూడండి. 


కుడిచినపుడు నిద్రగూరిన యప్పుడు - మేలుకొనినపుడు మెలగినపుడు విష్ణు 
కీర్సనంబు విష్ణుచింతయ కాని - పలుక డొండు బుద్ధి దలపడొండు. 

(నృసింహ. 3-150) 
ఇందుగల డందు లేడని - సందేహము వలదు, చక్రి సర్వోపగతుం 
డెందెండు వెదకి చూచిన - నందందే కలడు దానవా గ్రణి వింటే? 

(భాగవతం, 7-275) 


అన్న ప్రసిద్ధమైన పద్యానికి, దానిముందు చెప్పిన “కల డంబోధి గలండు'' అనే పద్యానికి 
ఎర్రయ్యగారిడే ఒజ్జబంతి, చూడండి. 


కలడు మేదినియందు గల డుదకంబుల గలడు వాయువునందు పప 
గలడు భానునియందు గలడు సోమునియందు గల డంబరమ్మున గలడు దిశల 


560 . సమగ్రాంధ్ర సాహిత్యం 


గలడు చరంబుల గల డచరంబుల గలడు బాహ్యంబున గలడులోన 

గలడు సారంబుల గలడు కాలంబుల గలడు ధర్మంబుల గలడు క్రియల 

గలడు కలవానియందును గలడు లేని - వానియందును గల డెల్లవానియందు 

నింక వేయును నేల సర్వేశ్వరుండు - కలడు నీయందు నాయందు గలడు కలడు. 
(నృసింహ. 5-78) 


ఇలాంటివెన్నో ఉదాహరణలు యివ్వవచ్చును. దీనివలన ఎర్రన్న పోతన్నకు అన్నయ్యని 
తెల్లము - అని వేలూరివారు వ్రాశారు. 


ఈ కావ్యం చిన్నదే అయినా కవిత్వం చాలా గొప్పది. ఎగర్రయ్యగారి భావుకతకు 
ఇది గొప్ప తార్కాణం. చంద్రుణ్ణి అందరూ వర్ణిస్తారు. అయినా ఎర్రయ్యగారిలాగా ఎవరూ 
గొప్ప యెత్తులకు ఎక్కలేదేమో! చూడండి. 

వెన్నెలవెల్లి పాల్కడలి క్రేకదనంబున బేర్చి దిక్కులున్‌ 

మిన్నును ముంపనందు రజనీకరబింబము కుండలీభవ 

త్పన్నగతల్చకల్పనముభంగి దనర్చె దదంతరంబునన్‌ 

వెన్నుని భంగి జూడ్కులకు వేడ్క యొనర్చె గలంకమత్తరిన్‌. (నృసింహ. ౩-87) 


శేషతల్పశాయి అన 'విష్ణువులాగ చంద్రుడు అందరి కళ్ళకు కనబడడు. శేషశాయి 
అంటే ఎర్రయ్యగారికి చాలా ఇష్టం. ప్రహ్హాదుడిని మున్నీట పడేస్టీ ఆతడు ఎర్రయ్యగారి 
కళ్ళకు ఆలాగే కనిపించాడు. 


ఘనభుజగశత ఫణావృత - తనుడై బాలుడు పయోధితరగలమీదన్‌ 
బెనుపావ నెజ్జి బవళిం - చిన వెన్నునిపాటి యగుచు జన్నాసలారన్‌. 
(నృసింహ. 4-175) 
ఇంత అరుదైన భావాలు గల ఎర్రయ్యగారే అక్కడక్కడ న్యూనోపమానాలు వాడితే 
మనస్సు చివుక్కుమంటుంది. చూడండి వనవర్ణన, 


పొగడ మకు మొదళ్లను బుష్పరసము 

దొరగి నెత్తావియందును నెరయనొప్పి 

బూచుకొరకు నై మున్న యింపులు దలిర్చ 

గడగి వనలక్ష్మి యుమిసిన కళ్లయనగ. (నృ. 2-69) 


గంభీర వాకక్రకారప్రొఢితో ఎర్రయ్యగారు దేవశ్రవునిచేత చెప్పించిన ఈ పురాణంలో 
ఇటువంటి నెరసులు తక్కువే. ఎగ్రయ్యగారు చాలా గడుసువారు. శివుడు వారి ఇష్టదైవం. 
శంభుదాసుడు అనేది వారి బిరుదు. ఈశ్చరుడు దిక్సాలకులలో ఒకడు. హిరణ్యకశిపుడు 
మిగతా దిక్పాలకులచేత ఊడీగాలు చేయించుకున్నా ఎర్రయ్యగారు అతణ్ణి ఈశ్వరుడి 
జోలికి పోనియ్యలేదు. కారణం చాలా చక్కగా చెప్పారు. 


14. నృసింహపురాణం పీఠిక, పుట-17 


ఎజ్లాప్రెగడ 561 


ఎక్కెడి దెద్దు భూతియును నెమ్ములు సామ్ములు భిక్ష జీవనం 

బొక్కటి కట్ట జీరయును నుండగ నిల్లును లేదు నిక్కువం 

బిక్కరకు న్దపస్విజను డేచిన సయ్యెడు నేమి యంచు దా 

నొక్కని శర్వునిక బరుప నొల్లడు దైత్యుడనాదరంబునన్‌. (నృసింహ. 2-124) 


శంభుదాసుడన్న పేరున్నా ఎగర్రయ్యగారు విష్ణువును కీర్తించేటప్పుడు ప్రహాదుడి 
లాగా ఒళ్ళు మరచిపోతారు. అకారంతో మొదలయ్యే ఏదైనా మాటతో ఒకసారి విష్ణువును 
పిర్కొంటే పద్యంలో చోటున్నంతవరకూ అకారం విడిచిపెట్టరు. అభవ, అక్షయ, 
అప్రమేయ అంటూ చెప్పుకుపోతారు. ఈ పద్ధతి భారతశేష రచనలో మొదలైంది. 
“అవ్యయు నచ్యుతున్‌' (4-374); ఆదిదేవు డంబుజాక్షు డధోక్ష జుడక్షనుండు (4-375) అని 
వ్రాశారు. నృసింహ పురాణంలో చాలాచోట్ల, హరివంశంలో కొన్నివందలసార్లు ఈ 
విధానం కనబడుతుంది. హుళక్కి భాస్కరునికి విస్ఫులింగం అనే మాట వాడడం ఎంత 
ఇష్టమో ఎర్రయ్యగారికి 'స్ఫురతీ' అనే మాటతో సమాసం కట్టడం అంత ఇష్టం. అరణ్యపర్వ 
శేషంలో 'స్ఫురదరుణాంశు రాగరుచి' మొట్టమొదట కనబడుతుంది. అదే మాటను 
ఎగర్రయ్యగారు ఈ నృసింహపురాణంలో యథాతథంగా “స్ఫురదరుణాంశు రాగరుచి 
సూరెల బర్వగ' అని వాడారు (1-73). ఎర్రయ్యగారికి విజ్ఞానం అంటే చాలా ఇష్టం. ఈ 
మాట చాలాసార్లు వాడారు. నృసింహపురాణం విజ్ఞానాత్మక వాజ్బయం అన్నారు (పీఠిక 
26). తపస్సు చేసుకుంటున్న హిరణ్యకశిపుడు “'నిశ్చలకళా విజ్ఞాన సర్వస్వ్టమో'' అన్నట్లు 
ఉన్నాడట (2-88). ప్రహాదుడు విజ్ఞానపరవశుడు (5-73). అనంతర కవులు పడికట్టు 
సమాసాలలాగ వాడే మందస్మితసుందరవదనారవిందుడు మొదలైనవి ఎర్రయ్యగారు 
అరణ్యపర్వంలోనూ, ఇందులోనూ వాడారు. అనంతర కవులు ఎ(రన్నగారిని బాగా 
చదువుకొన్నారు. శతక కవులు కూడా అనుసరించారు. చూడండి కృష్ణ శతకంలో ఈ 


ఆ జతి, 
వదం చాలా |పసిదం, 
ద్య (అహా 


హరి యను రెండక్షరములు - హరియించును పాతకంబు లంబుజనాభా। 
హరి! నీ నామ మహత్త్వము - హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా! 


దీనికి ఎర్రయ్యగారి పద్యం ఆధారం. 


హరి యను రెండక్కరములు - దొరకొన దీపొసగు జిహ్వతుది నెవ్వనిక 
న్నరుడొక డిభ్యుడు భవసా- గర నిస్తరణ ప్రకార కౌశలమునకు౯। 
(నృసింహ. 2-34) 


వ్రాస్తున్నది పురాణమే అయినా ఎర్రయ్యగారు తమ సమకాలిక విషయాలను 
కొన్ని వర్ణించారు. “స్వర్గానికి వెళ్లినా సవతిపోరు తప్పదు' అన్నట్లు వైకుంఠంలో కూడా బిళ్ల 
బంట్రోతుల అట్టహాసం ఉంటుంది. విష్ణుమూర్తిని కొలుచుకొందుకు వచ్చిన వాళ్ళను 
పణిహారులు సర్ది కూర్చోపెడుతున్నారు. చూడండి. 


562 సమగ్రాంధ్ర సాపిత్యం 


అవసరం విప్పు డ యగు నంతదాకను బగళమై నిలుడు దిక్పాలవరులు 

సందడిసీయక యందరు నించుకసేపు కూర్చుండుడు సిద్ధమునులు 

దండియలును మీరు దడియంగ బడకయంతక యటు వొండుగంధర్వముఖ్యు 

లిందాక బొగడితి రించుకవడి యింక జగడంబు మానుడు చారణీందు 

లనుచు నుద్ధత వేత్రదండాభిరామ - హస్తులై ఫణిహారు లందంద నిలువ 

నధికమై యొప్పె సమ్మర్దమాదిదేవు - భూరీమందిరతోరణభూమియందు. 

(నృసింహ. 1-80) 

ఎర్రయ్యగారు తమ కాలంలో ఉన్న పణిహారులనే వర్ణించారన్నది స్పష్టం. 
కీ.శ. 1300 ప్రాంతాలలో పాకనాటి అద్దంకిసీమను పంటరెడ్లు పాలించేవారని ముందు 
చెప్పుకొన్నాం. ఆ ప్రభువుల హజారంలోని పణిహారులను ఎర్రయ్యగారు చూసి 
ఉంటారు. రెడ్డిరాజ్యం స్థాపించిన వేమారెడ్డికి మల్లారెడ్డి అనే తమ్ముడున్నాడు. ఈయన 
ఎర్రయ్యగారిని ఆదరించి అభిమానించాడు. 


ప్రతాపరుద్ర చక్రవర్తిని బంధించి ఢిల్లీ సైన్యాలు తీసుకుపోయాక కాకతీయ 
సామ్రాజ్యం అంతరించింది. ఒక పక్క పద్మనాయక రాజ్యం, ఇంకొకపక్క సంగమ రాజ్యం, 
పాకనాటిలో రెడ్డి రాజ్యం స్థాపన జరిగిందని చెప్పుకొన్నాం. అద్దంకి రాజధానిగా ప్రోలయ 
వేమారెడ్డి రాజ్యాన్ని స్థాపించి పరాక్రమంతో భూములు ఆక్రమించి అనుజులకు, 
తనుజులకు, బంధువులకు, మిత్రజనులకు ఇచ్చాడు. తన తమ్ముడు మల్తాంెడ్డికి 
సముద్రతీరస్థ గ్రామాలమీద అధికారం, ద్వీపాంతర వ్యాపారం మీద పెత్తనం ఇచ్చాడు. 
మల్లారెడ్డి వరకాన్ని బాగా అభివృ ద్ధిచేసి రత్నాలు, గుర్రాలు మొదలైనవి అన్నగారికి 
ఇచ్చేవాడు. రత్నాల నిచ్చినట్టే కవిరత్నాన్ని కూడా ఇచ్చాడు. ఎర్రయ్యగారిని మల్లారెడ్డి 
ఆదరించి వేమారెడ్డికి ఇచ్చాడు. 


మల్లారెడ్డి ఆదరించాక ఎర్రయ్యగారు మన్నేరుమీద నున్న గుడ్లూరు వదలిపెట్టి 
గుండ్లకమ్మతీరాన ఉన్న చదలువాడకు వెళ్లి అక్కడ నివాసమేర్చరచుకొన్నారు. అక్కడ 
మల్లారెడ్డివల్ల మడిమాన్యాలు పొందినట్లుంది. మల్లరథినీ నాథుడు ఎర్రయ్యగారిని 
ఆతతశ్రీతోడన్‌ సముపేతు చేశాడని ఎర్రయ్యగారే ఒక పద్యంలో చెప్పుకొన్నారు." 
మల్లారెడ్డి రామభక్తుడు, చదలువాడలో ఆలయం కట్టించి రామలక్ష్మణుల విగ్రహాలను 
ప్రతిష్ట చేయించాడు. క్రీ.శ. 1325లో ప్రోలయ వేమారెడ్డి స్వయంగా చదలువాడకు వచ్చి 
తమ్ముడు కట్టించిన ఆలయంలోని దేవుడికి ఒక అగ్రహారం ఇచ్చాడు. ఒక చంద్రగ్రహణం 
నాడు గుండ్లకమ్మనదిలో ఒక ఇసుకతిన్నె మీద కూర్చొని వేమారెడ్డి ఈ అగ్రహారాన్ని 
ఇచ్చినట్టు ఒక శాసనం చెప్తున్నది." దీనికి తన తమ్ముడు మల్లారెడ్డి పేర మల్లవరం అని పీరు 
పెట్టారు. మల్లవరం నేటికీ చదలువాడకు అరక్రోసు దూరంలో ఉంది. అందులో 
రామాలయం ఉంది. 


15. హరివంశం పూ.1-39 
16. రెడ్డి సంచిక - అనుబంధం - పుట. 15 


ఎల్మారగలం స 563 


ప్రోలయ వేమారెడ్డి చదలువాడకు వచ్చినప్పడే మల్లారెడ్డి తాను చేపట్టిన 
ఎర్రయ్యగారిని తన అన్నగారికి ఇచ్చి ఉంటాడు. రామాలయానికి ఒక గామాన్ని 
దేవభోగంగా ఇస్తున్న సందర్భంలో ప్రోలయ వేమారెడ్డి ఎర్రయ్యగారిని రామాయణం 
రచించమని కోరినట్లుంది. రెడ్డి మల్లవరంలో రామలక్ష్మణ ప్రతిష్టకు, రామాయణానికి 
ఏదో సంబంధం ఉందని వేలూరి శీవరామకాస్రిగారు ఊహించినది సత్యమే. ఎర్రయ్యగారు 
సంపూర్ణంగా రామాయణం రచించినట్లు హరివంశంలోని ఈ క్రింది పద్యం వల్ల 
తెలుస్తున్నది. 

నా ండు ఘనుండు మల్లరథనీనాథుండు నిన్నాతత 

శ్రీతోడన్‌ సముపేతుజేసి యెలమిం జేపట్టి మాకిచ్చుటం 

జేతోమోద మెలర్ప రామకథ మున్‌ జెప్పించి యత్యుత్తమ 

ఖ్యాతిం బొందితి నింక నేను దనియన్‌ గావ్యామృతాస్యాదనన్‌. 

(హరి.పూ. 1-39) 

ఎర్రయ్యగారు రామాయణం పూర్తిగా వ్రాసినా అది నష్టమైపోయింది. కీ.శ. 1756 
ప్రాంతాల జీవించిన కూచిమంచి తిమ్మకవి కాలం దాకా ఎర్రాప్రెగ్గడగారి రామాయణం 
ప్రతులు దేశంలో ఉండేవి. తిమ్మకవి తన సర్వలక్షణ సారసంగ్రహంలో ఎర్రయ్యగారి 
రామాయణం నుండి 9 పద్యాలను ఉదాహరించాడు. ప్రాచ్యలిఖీత గంథాలయంలోని ఓక 
సంకలన (గ్రంథంలో ఎర్రా పైగ్గడగారి రామాయణంలోని 28 పద్యాలు కనబడ్లాయట. 
వీటిని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రకటించారు.” ఈ పద్యాలున్నాయేమో అని 
శాస్త్రిగారు భాస్కర రామాయణం, భారతారణ్య పర్వములోని రామకథ, భాగవతంలో 
ఉన్న రామచరిత్రను, మొల్ల రామాయణాన్ని, రామాభ్యుదయాన్ని, ఘనగిరి రామకవి 
సకలవర్ణనాపూర్ణ రామాయణాన్నీ పరిశీలించి చూశారు. ఈ పద్యాలు వాటిలో ఎక్కడా 
కనపడలేదు. | 

వివిధ ఆకరాల నుండి సేకరించి వేటూరివారు ప్రకటించిన ఎర్రయ్యగారి 
రామాయణం పద్యాలను వేలూరి కివరామశాస్త్రిగారు కూడ వావిళ్ల వారి హరివంశంలో 
ప్రకటించారు. ఇవి 46 పద్యాలు. ఇందులో మూడు పద్యాలు గణపవరపు వెంకటకవి తన 
ప్రయోగరత్నాకరంలో ఉదాహరించినవి. వెంకటకవి కాలం 1674 ప్రాంతాలు. ఇతడు 
ఎగర్రయ్యగారి పద్యాలు సంక్షేపరామాయణంలోనివని చెప్పాడు. ఎర్రయ్యగారు 
మూడుసార్లు రామకథ వ్రాశారు. 


1. భారతం అరణ్యపర్వంలో: షష్టాశ్వాసం 267 నుండీ 409 = 143 
భారతం అరణ్యపర్వంలో సప్తమాశ్వాసం 1 నుండి 168 = 168 
మొత్తం గద్యపద్యాలు = 311 

2. వేమారెడ్డి చెప్పించినవి (దొరికినవి 42 

3. హరివంశం పూర్వభాగంలో 4-57 నుండి 4-68 దాక = 12 


17. రెడి సంచిక - ఎర్రాప్రగడ రామాయణం - పుటలు 399-413 
Ga 


వ్‌రిశ సమగ్రాంధ్ర సాహిత్యం 
ఇలాగే నరసింహావతారాన్ని కూడా ఎర్రయ్యగారు మూడుసార్లు వ్రాశారు. 


1. నృసింహ పురాణం 804 గద్భపద్యాలు 
2. హరివంశం పూర్వభాగంలో 4-18 నుండి 4-38 వరకు 21 గద్యపద్యాలు 
3. హరివంశం ఉత్తరభాగంలో 9-211 నుండి 9-257 దాకా 47 గద్యపద్యాలు 


అరణ్యపర్వంలోని రామోపాఖ్యానంలో ఎర్రయ్యగారు మూలంలో లేని విషయాలను 
వ్రాశారు. మూలంలో 288వ అధ్యాయంలో రావణుడు ఇంద్రజిత్తును పిలిపించి 
రామలక్ష్మణులను సంహరించి రమ్మని చెప్తాడు. కుమారుని పరాక్రమాన్ని తండ్రి 
మెచ్చుకొంటాడు. ఎర్రయ్యగారు మాత్రం ఇంద్రజిత్తు వస్తూనే తండ్రిని ఊరడించడం 
బాశారు, 


కూడిన కొండముచ్చులను గ్రోతుల నుగ్రత ముట్టి కిన జెం 

డాడెద నుజ్జ్వలో గ్ర వివిధాంబకబ్బంభీతదిబ్ముఖుండనై 

యాడెద వీరనృత్యము రయంబున బార్థివ సూను లిద్దరం 

గ్రీడయపోలె గిట్టి పెడకేళ్ళొగి గట్టెద బట్టి తెచ్చెదన్‌. (అరణ్య. 7-111) 


ఇందులోని వీరనృత్యం పద్మనాయక యుగంలో ప్రబలిన 'రణముకుడుపుటిను 
సూచిస్తున్నదేమో. సమకాలిక ఆచారాలే కాక చక్కని జాతీయాలు, పలుకుబళ్లు అరణ్య 
పర్వ రామాయణంలోనే ఉన్నాయి. 'కలవారెల్లను మడిసిరి. కలిగియు లేడయ్యె కుంభ 
కర్టుడు' అని రావణుడు వాపోయి (7-93) కుంభకర్ణుణ్ణో లేపిస్తాడు. అతనితో రాముడు 
“మమ్మెల్లను నేలకుండ గోలకుం దెచ్చుచున్నవాడు' (7-96) అని మొరపెడతాడు. 
అరణ్యపర్వ రామాయణంలోనే ఇన్ని దొరుకుతూ ఉంటే అసలు రామాయణంలో 
ఎర్రయ్యగారు ఎంత చక్కని కవిత్వం వ్రాశారో మరి! రామరాజ్యం ఎలా ఉంటుందో 
ఎగ్రయ్యగారు హరివంశంలోని సంక్షేపరామావతారంలో వ్రాశారు. 


మునులును సురలును వేడుక - మనుజులలో గలసిమెలసి మనుచుండుదు రెం 
దును గుడువుడు గట్టుడు గొను-డను మాటలు వినగవచ్చు నఖిలక్షోణిన్‌. 
(హరి. పూ. 4-67) 


ఎక్కడ చూసినా తినండి, కట్టుకోండి, తీసుకోండి అనే పుష్కలమైన మాటలు వినబడితే 
అంతకన్నా మంచి రాజ్యం ఎక్కడుంటుంది? 


ఇతర రామాయణాలలో రాముడి పాత్ర దెబ్బతిన్నట్టు కనబడుతుంది. సీతమ్మ 
అగ్ని ప్రవేశానికి ముందు రాముడు చాలా కర్కశంగా మాట్లాడుతాడు. భాస్కర 
రామాయణంలో అనకూడని మాటలే అంటాడు. ఆ అగ్నిపరీక్ష అయ్యాక, ఎవరెవరో 
ఎంతెంతగానో సీతమ్మ శీలాన్ని ప్రస్తుతించాక రాముడు నిరుత్తరుడై ఒక్కింత విచారించి 
తీసుకొంటాడు. ఎర్రయ్యగారు రాముడిచేత తన కఠినమైన మాటలకు కనికరం లేని 
పరీక్షకు కారణం అగ్నిహో త్రుడికే చెప్పించారు. చూడండి : 


ఎజ్తాప్రెగ్గడ 565 


అవనిజనంబు లెల్లను దశాసను నంతిపురంబునందు బె 

క్కపు దివసంబులున్న జనకాత్మజ శోధీత జేయకే యనా 
ర్యవిహితవృత్తి దెచ్చి రఘురాముడు బాలిశు డంచు నెంచరా 
భువనము లెల్ల నమ్ముటకు బో యిటు సేసితి హవ్యవాహనా!ి 


ఇప్పుడు రాముడి మీద మనకు వచ్చే కోపం పోతుంది. అతడి పాత్రలో జౌచిత్యం 
కనబడుతుంది. రాముడు తన ఆంతరాంతరాలలో సీత 'నిప్పువంటి మహనీయచరిత్ర' 
గలదనే నమ్ముతున్నట్టు ఎర్రయ్యగారు వ్రాశారేమో. చూడండి ఈపద్యం. 


ప్రకటతరాత్మతీజమున రక్షిత యా మిథిలాధిరాజక 

న్యకను బయోధివేల బలె నాశరు డెంద నతిక్రమింప డె 
న్నికకును నిప్పు వంటి మహనీయచరిత్రము గల్లు నిట్టి జా 
నకిని దరంబె వానికి మనంబున నేనియు జుల్క జూడగన్‌.!? 


ఇతర రామాయణాలకన్న విలక్షణమైన పాత పోషణేకాక ఎర్రయ్యగారి 
రామాయణంలో ఛందస్సులలో వింతలు కూడా ఉన్నట్టున్నాయి. సాధారణంగా మన 
కవులు స్రగ్ధర, మహాస్రగ్ధరవృత్తాలు వీరరసానికే వాడుతారు. మహాస్రగ్గరలో ఎర్రయ్య 
గారు స్త్రీవర్ణన చేశారు. శూర్పణఖ రావణుని ముందర సీతమ్మను వర్ణించే ఈ మహాస్రగ్గరా 


వృత్తాన్ని చూడండి. 


కరిణీయానంబు నవ్వున్‌ గతి, నవలతికాకార మంగంబు, చంద్రున్‌ 
బురుణించున్‌ ముద్దుమో, మంబురుహదళములం బోలు గన్ను ల్విపంచీ 
స్వరసంకాశంబు పల్కున్‌, జలదళినిచయస్పర్ధియై యుండు వేణీ 

భర, మాతన్వంగి కింద్రప్రముఖనిఖిలదిక్సా లకాభీలశౌర్యా.29 


ఈ పద్యాన్ని, ఇంకొక రెండింటిని నేలటూరి వెంకటరమణయ్యగారు గుర్పించారట. 
ఆనెగొందిలో దొరకిన భాస్కర రామాయణపు తాళపత్ర ప్రతిలో అరణ్యకాండలో కొన్ని 
పద్యాలు కనవచ్చాయట. ప్రభాకరశాస్త్రిగారు సేకరించి ప్రకటించిన పద్యాలలో కొన్ని 
ఎగర్రయ్యగారి రచనల్లాగ కనబడదని నోరి నరసింహశాస్రిగారు అభిప్రాయపడు 
తున్నారు.?! ఎర్రయ్యగారి రామాయణం తాళపత్రప్రతి ఎన్నడేనా ఆంధ్రుల అదృష్టం కొద్దీ 
దొరికితే అప్పుడుగాని ఈ నలభైఆరు పద్యాలలో ఏవేవి ఎర్రయ్యగారివో తేలుతాయి. 
అంతదాకా కవిత్రయంలోని ఒక ప్రముఖుని ప్రశస్తరచన పోయిందే అని విచారమొక్కటే 
మనకు మిగులు. ఈ రామాయణం చెప్పించే కదా “అత్యుత్తమ ఖ్యాతిని' పొందినట్టు 
ప్రోలయ వేమారెడ్డి సగర్వంగా పిరోలగంలో ప్రకటించాడు. 


18. నెంబర్లు ఇవ్వలేదుగాని 'హరివంశం'లో ప్రకటించిన రామాయణం పద్యాలలో 20వ పద్యం - 
పుట, 29 

19. అందులోనే 21వ పద్యం 

20. అందులోనే 45వ పద్యం: 

21. తెలుగు భాషాసమితి - 4వ సంపుటి 


566 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఆ నిండు సభలోనే ప్రోలయ వేమారెడ్డి సవినయంగా ఎర్రయ్యగారిని పూజించి, 
“అయ్యా, నీవు సకల భాషాకవిత్వ విశారదుడవు. నిత్య సౌమ్యమతివి. భవ్యుడవు. 
అందుచేత నీవంటే నాకు పక్షపాతం. హరివంశం భారతపరాంశమని యింపారగా పెద్దలు 
చెప్పుకొంటారు. ఆ రమ్యకథను నీవు తెలుగుగా నిర్వహించి మాకు తెలుపు!” అని 
అడిగాడు. అప్పుడు ఎర్రయ్యగారు ప్రహర్షిత పులకిత దేహులయ్యారు. కృతార్థతా కలిత 
వృత్తమైన చిత్తంతో ఆ సంప్రార్థన స్వీకరించి - 


నన్నయభట్టతిక్క కవినాథులు చూపిన త్రోవ పావనం 

బెన్న బరాశరాత్మజమునీం ద్రుని వాబ్బయమాది దేవుడౌ 

వెన్నుని వృత్త మీవు కడు వేడుకతో విను నాయకుండ వి 

ట్లెన్నియొ సంఘటించె మదభీప్పి తసిద్ధికి రాజపుంగవా. (హరి.పూ. 1-42) 


“కాబట్టి కల్యాణావహమైన మహనీయరచన హరివంశాన్ని చెప్తాను, 
అవధరించు'' అని ఎర్రయ్యగారు ఉపక్రమించారు. నిజానికి హరివంశం రచించకపోతే 
భారతరచన పూర్తికాదు. “హరివంశము భారతమునకు ఖిలము. ఖిలమనగా పరిశిష్టము. 
ఆదిపర్వము మొదలుకొని స్వర్గారోహణ పర్వమువరకు గల గ్రంథము భారతమనియు 
హరివంశముతో కలిసిన (గంథమును మహాభారతమనియునందురు'' అని వేలూరి 
నివరామశాస్త్రిగారు వివరించారు.22 నన్నయగారు తమ _ పర్వానుక్రమణికలో 
“హరివంశంబు భవిష్యత్ప ర్వంబునను శతపర్వంబులు గలిగి” న భారతాన్ని పేర్కొన్నారు. 
అందుచేత హరివంశం కూడా వివరిస్తేనే భారతాన్ని పూర్తిచేసిన కృతార్ధత సిద్ధిస్తుంది. 


భారతమంత ప్రశస్తమైన ఈ గ్రంథం పద్దెనిమిది పర్వాల భారతం కన్నా ఎక్కువ 
పవిత్రమైంది కాబోలు. ఇప్పటికీ శేపాళదేశంలో న్యాయస్థానాలలో సాక్షులు హరివంశం 
తమ తలమీద పెట్టుకొని ప్రమాణం చేస్తారట.33 


ఎర్రయ్యగారి హరివంశంలో పర్వవిభాగం లేదు. రెండు భాగాలున్నాయి. 
పూర్వభాగంలో తొమ్మిది ఆశ్వాసాలూ, ఉత్తరభాగంలో పదీ ఉన్నాయి. పూర్వభాగంలో 
2044 గద్యపద్యాలున్నాయి. ఉత్తరభాగంలో 2660 ఉన్నాయి. మొత్తం 4704 గద్యపద్యాలు. 
ఇప్పుడున్న సంస్కృత హరివంశ ప్రతులనుపట్టి చూస్తి ఎర్రయ్యగారు ప్రభావతీ 
ప్రద్యుమ్నోపాఖ్యానం, హంసడిభకోపాఖ్యానం వదలివేశారనిపిస్తుంది. ''ఎర్రయ్యకు 
లఖించిన మూలప్రతి ఎట్టిదో నిర్ధారణ చేయనిది అతడేమైన వదలినదీ లేనిదీ తీల్చుటకు 
వీలులేదు. అతడు ప్రధాన కథలు వదలువాడు కాడు” అని నోరి నరసింహశాస్త్రిగారు 
వ్రాశారు.2ో . 


“22. హరివంశం పీరిక - పుట 21.. 
23, ఇలాగ History of హరం Literature లో (Vo!.1.P.452) వింటర్నిట్టిగారు వ్రాశారని రెడ్డి సంచికలో 
కిళాంబి రంగాచార్యులుగారు వ్రాశారు. పుట - 257 
24. తెలుగు భాషాసమితి విజ్ఞానసర్వస్వం - 3౩వ సంపుటి - పుట 738. 


ఎత్యా ప్రెగ్గడ 567 


ఎర్రయ్యగారి హరివంశం "సమస్త విస్తరప్రశస్తం'గానే ఉంది (పూర్వ 1-50). 
“కొరతపడకుండ ప్రత్యక్షపరిచితమైంది', (పూర్వ 1-52). అది విశ్రుతమైన పురాణం. 
పూర్వభాగంలో ఉన్న కథలు కొన్ని మళ్ళా ఉత్తరభాగంలో వస్తాయి. విష్ణుమూర్తి 
అవతారాలలో కొన్ని పూర్వ భాగంలోనూ ఉత్తరభాగంలోనూ రెండుసార్లు కథనం 
చేశారు. ఉత్తర భాగంలో దశమాశ్వాసం తొలినుంచీ 283 పద్యందాకా వామసావతాతమే: 
నిజానికి ఉత్తరభాగంలో అష్టమాశ్వాసంతోనే హరివంశం పూర్తి అయిపోయింది. 

ఉషాపరిణయమైనాక వరుణుడితో యుద్ధం చేశాక శ్రీకృష్ణుడు ఇంద్రాదిదేవతలతో 
ద్వారకాపురానికి రావడంతోనే కథ సంపూర్ణమైంది. అందుకే అష్టమాశ్వాసంలో 332వ 
పద్యంలోనే వైశంపాయనుడ్ను ఫలశ్రుతి చెప్పేశాడు. తరువాత రెండాశ్వాసాలూ నిజానికి 
హరివంశం కాదు. జనమేజయుని సంతానం గురించి వివరణ. అతనికి వేదవ్యాసులవారు 
అనాగతం చెప్పడం, జనమేజయుడు అశ్వమేధం చేయడం మొదలైనవి ఉన్నాయి. 
పూర్వభాగంలో సంక్షేపరూపంలో చెప్పిన అవతారాలను విస్తరించమని జనమేజయుడు 
వైశంపాయనుడిని కోరడం, అతడు చెప్పడం ఉన్నాయి. చివర మహాభారతాన్ని - అంటే 
ఆదిపర్వంనుంచి హరివంశం దాకా నూరుపర్వాలు విని ఏ సత్కార్యాలు చేయాలో, 
ఎన్నిసార్లు వింటే ఏఏ పుణ్యాలు లభిస్తాయో వివరణ ఉంది. 


సరసఘృత శర్కరాయుత - పరమాన్నంబులును భక్ష్యపానముల గడున్‌ 
బరితుష్టి చేయవలయును - హరివంశము భక్తి విని మహా ద్వాబతతికన్‌. 

(ఉత్తర. 10-325) 
అని ఎగ్రయ్యగారు చెప్పారు. నా ఉద్దేశంలో అక్కర్లేదనిపిస్తున్నది. ఏమంటే ఎర్రయ్యగారి 
హరివంశం వింటే చాలు పంచభక్ష్యపరమాన్నాలతో భోంచేసినట్టు కడుపు నిండిపోతుంది. 
అంత తృప్తినిచ్చే కవిత్వం ఇందులో ఉంది. పోతరాజుగారికి ఒరవడీ పెట్టిన కృష్ణలీలలు 
చదువుతూంటే సస్యశ్యామలమై పాడిపంటలతో వర్ధిల్లే పచ్చని తెలుగు పల్లెటూళ్లలో 
స్వచ్చమైన ప్రాణవాయువులను పీలుస్తున్నట్టు ఉంటుంది. 

అరణ్యపర్వశేషం ఎత్తుగడలో ఎర్రయ్యగారు 5 పద్యాలలో శారదాగమనం 
వర్ణించారు. నన్నయగారి శైలితో తులతూగడానికీ '“ఆారదరాత్రులుజ్ఞ్షల'' అన్న పద్యానికి 
Se చెప్పడం వల్ల ఆ ధోరణి వేరు. హరివంశంలో పది పద్యాలలో 
శరన్నవసంపదను వారు వర్ణించిన తీరే వేరు. శరదంబరం రాజచిహ్నాలతో అమరిందట. 
చూడండి. 


మును వరోదక ధారలన్‌ ముదముతో ముర్దాఖిషేకంబు గై 


కొని జా కిరీటశోధీ యయి సంక్షుభ్య స్మరాళావళుల్‌ 
ఘనవాలవ్యజనంబులై మెరయగా గాంతీందు బింయాతప 


త్రనిరూడిన్‌ శరదంబరం బమరె నుద్యద్రాజ చిహ్నంబులన్‌. . (పూర్వ. 7-111) 
సముద్రపు కెరటాలను కౌగలించుకొనడానికి ఏరులు ఉత్తరపడుతున్నాయి. _ 


568 సమగాంధ సాహిత్యం 


తెలినవ్వు ల్వెలిదమ్మి నెమ్మొగములం దీపార నేపారు చూ 
పులు దారై మదలోల భృంగరచన ల్పొల్పార వీచీ భుజా 
వళి యాలింగనకేళి కుత్తలపడన్‌ వార్థిందగం గూడుచో 


గలకల్దేరి తనర్చె నేరులు శరత్కల్యాణ కల్యాకృతిన్‌. (పూ. 7-112) 


ఏడాకుపొన్నకొమ్మల వావిలిపూతీగెలు తొగపువ్వులతో ఒప్పారే కాసారాలు గుప్పించి 
వర్ణించిన ఈ శరత్కాల వర్ణన ఎంతో సహజంగా ఉంది. సంస్కృత కవి 
సంప్రదాయానుసారంగా వచనంలో "**...శంకరవిహారంబులుంబోలె ననపేతవృషంబులు, 
శ్రుతివిభవంబులుంబోలె లోకోద్యారకంబులు, _ విష్ణుకీరనంబులుంబోలె శ్రవణ 
మంగళంబులు'' అంటూ సుదీర్దంగా వర్ణించినా అది ఆ కాలంలో కొత్తగా పాకుతున్న 
సాహిత్యఫేషను, తిక్కనగారు విరాట పర్వంలో “వివేక రహితహృదయంబునుంబోలె 
దమో దూషితంబును, విగద్ధవనితా ప్రేమంబునుంబోల దుర్న్ని రూపంబును...”” అని ఒక 
వచనం వ్రాశారు (విరాట. 2-325). దీనిని అనుసరించి ఇక్కడ ఎర్రయ్యగారు. ఉత్తర 
హరివంశంలో నాచన సోముడు ఈ వచనాలు వ్రాశారు. అనంతర కవులు గుడ్డిగా 
అనుకరించారు. ““ఇట్టి వచనములు భావపుష్టిలేక విరోవేదనా జనకములగుగాని 
కవితాకళకెంతమాత్రముపయోగపడవు'' అని వేలూరి శివరామశాస్త్రి గారు వ్రాశారు. 
ఇది అక్షరాల నిజమే.. అయితే ఎర్రయ్యగారు తెలుగుతనం వుట్టిపడే వచనాలు 
వాయడంలోనూ సిద్ధహస్తులు. వానా వంగుడూ వస్తే గోవులూ గోపాలురూ ఎన్ని పాట్లు 
పడతారో కళ్లముందు చిత్రించారు. చూడండి : 


“అట్టి సమయంబున నిరంతర ధారాపాతంబునం దడిసి నలుదెనలం బరచి వేయు 
వాయువున గొందలపోయి యొండొంటి చాటున కొదింగి కడగానక నిలువంబడియు 
గొమ్ములొడ్డి కన్నులు మోడ్చి కడరెప్పల నీళ్లుగారం దలలు డిగ్గవైచి నెమరులుడిగి 
మూర్చలువోయినట్లుండియు వడకు సొచ్చి యరచు క్రేపుల ముందటబెట్టుకొని 
గంగడోళ్ళం బొదువుకొని యంభారవంబుల కాక్రందించియు వెల్లువకతన డెంకి లేక 
నిలువు జాలుండియుండి యోటరికాళ్లు వడంక సైరణ దప్పి నెరిదప్పుం బెనురొంపిలో 
నంద్రెళ్ళియు బెలుచ మెరచు మెరుంగులం జెదరి యదరంట నురుముపేరురుముల 
బమ్మెరపోయి మందపట్లు విడిచి యిట్టునట్టు నుందెరల దిరిగియు నాహారంబు లేక 
యీదచాటువడి మేయంజాలక యెత్తువడి తెవులుగొంట్లు ముదుసళ్ళును నుడియ 
బలవంతం బులైనవియు జేవదక్కియు బసులు పెక్కు బాధలం దల్లడిల్ల బశుపాలురును 
గుడిసెలు గూలి బండ్లు (దడబడం) దూలి సొమ్ములు శిథిలపడి పాకాదిక్రియలు మాలి 
దోహదంబులు నిలిచి మహాక్షేశంబున గొందలంబునొంద నందరు కృష్ణకృష్ణ కావుము, 
గోవులకు మాకును దిక్కు నీవ యని యాక్రోతింప''. (పూర్వ. 7-171) 


శ్రీరంగం శ్రీనివాసరావుగారు ఒక అనువాదంలో ఇలా వ్రాశారు : 
25. “సోముతు'' - ఉత్తర హరివంశ విమర్శ అనే పుస్తకంలో - పుట-23 


ఎత్లా ప్రెగ్గడ 569 


అంతేలే పేదల కన్నులు 
అశ్రువులే నిండిన కుండలు 
తుఫానులో తడిసిన జడిసిన 
గోమాతల కన్నుల తమ్ములు.?$ 


ఎర్రయ్యగారు వర్ణించిన సంపూర్ణ చిత్రం కళ్లముందు కనబడ్డాక దీని అర్థం 
బోధపడుతుంది. ఎర్రయ్యగారు చేసీ వర్ణనలలో సూక్షాంశాలు ఉంటాయి. ఏదీ 
ఒదిలెయ్యరు. పాఠకుణ్ణి విసిగించరు. చూడండి. కాళీయుని మడుగులోనికి దుమికేముందు 
కృష్ణుణ్ణి ఎలా వర్ణిస్తున్నారో.-. 


ఒడి సిక్కుగొన జక్కి మడిసంది నునిచిన తలుగులు దాళులు దొలగవైచి 
డాకేల బట్టిన ఢక్కయు జంకదాల్చిన వేణునును నన్యుచేతి కిచ్చి 
పౌలుచు పింఛపుదండ పుచ్చి వెండ్రుకల నొప్పెడు జడగా నల్లి ముడి యమర్చి 
మొలగచ్చగట్టుపై మలగిన పచ్చని నునుగొంగు దిండుగా నునిచి చుట్టి 
చెప్పు లూడ్చి కదంబకస్ఫీతతరువు 
[బాకి పెడబొబ్బ యిడీ యార్చి యాకగొనక 
మడువులోనికి నురికె నున్మత్తలీల 
నెగసి తతోయకణములు నింగిబొదువ. (పూర్వ. 7-13) 


ఎరయ్య గారికి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వలస వెళ్లడం బాగా అనుభవం. 
వేగినాడులో కరాపర్తి నుంచి గుడ్లూరు, అక్కడనుంచి చదలువాడ, అక్కడనుంచి అద్దంకి 
వారు మారారు. వ్రేపల్లె నుండి బృందావనానికి వలస వ్ల గోకులాన్ని ఎలా వర్ణించారో 
చూడండి. | 


బండ్ల మెట్టింపుపై బరువు లెక్కింపుమీదళ్ళను బూన్సు కావళ్ళ నునుపు 
పదిలంబుగా నేతిపనటులు క్రొత్తగోనియల బియ్యము వడ్లు నెమిలివడ్లు 
నొదివిరి ప్రాలును నొనరంగ బోసి చాపలు మంచములు మీద బలియగట్టు 
దామెనలును వల్లెత్రాళ్లును దలుగులు గవ్వము లొడవలి కత్తిసూడు 

గొడుపు వాదోళ్లు మొదలుగా జడకయుండ 

వలయు యముట్లెల్ల దెమ్ముకంటలపు టెడ్డ 

నాయితము సీయు ముదుసళ్ళ నాడు వారి 

గంపమోపులు ముందర గదలు మనుము. (పూ. 6-22) 


అని మజియు బెక్కుభంగుల యెలుంగుల నొక్కకోలాహలం బెసంగ మండయంతయు 
నొక్క పెట్ట కదలి లావుమానుసులు కదుపులం గొని ముందరం బోవ విరుంద బండ్లును 
బండ్లజాడం దక్కిన ప్రజయును నడువం దరుణతరుణీ జనంబు లొండరుల తోడి 


26. మహా ప్రస్తానం 


570 సమగ్రాంధ్ర సాహిత్యం 


మేలంపుటాలాపంబులం బమోదకరంబులగు వినోదంబుల సదటుమీరి కడచి చనం 
బంగ్వంధజరఠ ప్రముఖులు గుస్సియోలాకుపడ నెడనెడం గావలియ్లై తగువారు నడిపింప 
నవ్విధంబునం జని బృందావనంబు ప్రవేశించి యుచిత ప్రదేశంబులు నివేశంబులుగా 
నిరూపించి గోపాలముఖ్యులు నిలువ నాక్షణంబ. (పూర్వ. 6-23) 


ఈ వలసలో ఎంత తెనుగుతనం కనబడుతుందో శ్రీకృష్ణుని బాల క్రీడా భివర్ణనలో అంతకు 
రెట్టింపు ముందే చూపించారు. చూడండీ తెలుగు ఇళ్లలోని పసిబిడ్డగా కృష్ణుణ్ణి ఎలా 
మూర్చారో 


పొలుపారగా బోరగిలి పాన్పునాల్లుమూలలకును వచ్చును మెలగి మెలగి 

లలి గపోలంబులు గిలిగిలింతలు పుచ్చి నవ్వింప గలకల నవ్వి నవ్వి 

ముద్దులు దొలకాడ మోకాల గేలను దడవుచు నెందును దారితారి 
నిలుచుండబెట్టి యంగుళులూతసూపగా ప్రీతి దప్పడుగులు వెట్టి పెట్టి 

యన్నగంటి దండ్రినిగంటి నయ్యగంటి 

నిందు రావయ్య విందుల వింద వనుచు 

నర్థిదనుదిలువగ నడయాడియాడిీి 

యుల్లసిల్లె గృష్టుడు శైశవోత్సవముల. (పూ. 5-193) 


యశోద బాలకృష్ణునికి వెన్న, పాలు ఎలా పెట్టేదో, ఏం చేసేదో వర్ణిస్తున్నారు చూడండి. 


ముదముతో గడ్పునకు బెట్టి మూతిజిడ్డు 

మోమునను మేన జమరి యమ్ముదిత యక్కు 

గలయనిమురునేనుగు దిన్న వెలగపండు 

నాగ నొప్పు గృష్టుడు చారునయను డగుచు. (పూ. 5-197) 


ఈ పద్యంలో యశోదాకృష్ణులు పూర్తిగా తెలుగువాళ్ళయ్యారు. ఈ ఘట్టం అంతా చదివి 
ఆనందించాలేగాని ఒకటి రెండు ఉదాహరించినందువల్ల తృప్తివుండదు. ఇల్లిల్లు తప్పక 
కొంటెకృష్ణుడు చేసిన దుండగాలు ఎర్రయ్యగారు విపులంగా వర్ణించారు. వ్రేపల్లె అంతటినీ 
కృష్ణుడు 'నేలకుం గోలకు౯'?” చేస్తున్నాడని విసుగెత్తిన గోపికలు యశోద వద్దకు వెళ్లి 
ఫిర్యాదు చేశారు, 


ఎక్కడికేనియు బోయెద - మిక్కష్టపు బాటువడగ నే మోర్వము నీ 
చొక్కపు గొడుకును నీవును - నొక్కతలయు నొక్క మూరి నుండుడు నెమ్మిన్‌. 
(పూర్వ 5-231) 


ఈ పద్యమే ఉతరోతరా పోతరాజుగాదికి ఒరవడి అయింది. 


27. ఇవే మాటలు ఎర్రయ్యగారు అరణ్యపర్వ శేషంలో చెప్పిన రామకథలో వాడినట్టు మనం చూశాం. 


ఎత్లా ప్రెగ్గడ. 571 


ఓయమ్మ నీకుమారుడు - మాయిండ్లను పాలుబెరుగు మననిడమ్మా। 
పోయెద మెక్కడికైనను - మాయన్నల సురభులాన మంజులవాణేీ! 


(భాగ. పూర్వ. 10-330) 
పోతరాజుగారి యశోద ఈ ఫిర్యాదు విన్నాక గోపికలతో ఇలా అంటుంది: 


అన్యమెరుగడు, తనయంత నాడుచుండు 

మంచివాడీత, డెగ్గులు మానరమ్మ 

రామలార త్రిలోకాభిరామలార 

తల్లులార గుణవతీమతల్లులార! (ఖాగపూ. 10-333) 


అని వారల నొడంబరచి పంపించిందట. వాళ్ల అందాన్నీ గుణాలనీ ఎంత పాగడినా 
'మావాడు మంచివాడు, మీరు ఎగ్గులుమానండి' అంటే, దెబ్బలాటకు వచ్చిన 
అమ్మలక్కలు వెళిపోతారా? ఎర్రయ్యగారి యశోద ఏం చేసిందో చూడండి... 


మీసేగు లెల్ల నచ్చెద - వేసరకుడు మీరు లేక వేగునె మాకు౯ 

జేసెం జేయడు బాలకు - డాసురపుంబనులు నిజము లనియెదరు బలే! 

బొంకాడెడు గరితలె మీ-రింకిట జూచుకొను డితని నెట్లడిచెదనో 

కింకయును గలకయును మది - శంకయుబోవిడిచి చనుడు సదనంబులకున్‌. 
(హరి. పూ. 5-233, 234) 


'మీకు కలిగిన నష్టాన్ని ఇచ్చుకుంటాను' అని ముందు చెప్పింది. “మీరు అబద్ధమాడరు' 
అంది. “వీడిని ఎలా అణచేస్తానో చూడండి. మీ కనుమానం వద్దు. ఇళ్లకు వెళ్లేండి'' అంది. 
ఇంత చెప్త్పేకదా ఇంటిమీద పడి దెబ్బలాటకు వచ్చినవాళ్లు వెళ్లారు! ఎర్రయ్యగారి యశోద 
లోకజ్ఞురాలు. వాళ్లు వెళ్లగానే కొడుకును ఆమె కూడా పోతనగారి యశోదలాగ 
దండించలేదు. పైగా లాలించింది. 


ఏలా యిందును నందు బారెదవు నీకేబ్రాతియే వెన్నలుం 

బాలుం బాలక చాలజేనె నిదె నాపాలిండ్లు పెన్‌సోనలై 

పాలొక్కుమ్మడి గ్రమ్ముచున్నవి నీ భావంబునం దృష్తిగా 

గ్రోలం జాలవె యింతవట్టకట యీగోసేల చుట్టాలలోన్‌? (హరి.పూ.5-237) 


తల్లి చనుబాలు గుక్కెడైనా అవి తక్కినవాటితో పుట్టెడుకు సమానమట. ఈ సామెత 
అబద్ధమైందిరా నాయనా అని వాపోయింది. పాలు ఇచ్చాక 


విడిచిన నెప్పటి చని యా 

గడములు సీసెదవు నిన్ను గాచుట మాకుం 

గడు వ్రేగు దుర్దనుని నిల 

దడయక యెరుకమెయి ద్రోవు తగు మందెందున్‌. (5-243) 


572 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇందు రమ్మని మెత్తని వీంకంబునం గొడుకుం గేలు పట్టి యొయ్యన 
తివిచికొనుచుంబోయి పెయ్యదామెన త్రాటం గొని శకటసమీపంబున బలితంబగు రోల 
సుదరంబు బంధించి నున్నని సెలగోల చేతంగొని (5-244) 


కదలిన మొత్తుదు నెక్కడ 

గదలెద వటు గరదులాడ కదలుసమ యేజూ 

చెద ననుచుబోయి యిమ్ముల 

ముదితనిజకుటుంబకార్యముల దత్సరయ్లై. (5-245) 


“కదిలితే మొత్తుతాను, ఎక్కడకు వెళ్తావు, కదలు చూస్తాను' అని అన్నది కాస్తా 
ఇంటిపనులలో మునిగిపోయింది. ఎగ్రయ్యగారి యశోద అచ్చంగా తెలుగుతల్లి! ఈ 
సౌగసులన్నీ ఎర్రయ్యగారి హరివంశం చదివితే తెలుస్తాయి. అయితే దురదృష్టంకొద్దీ 
తెలుగువాళ్ళు తమ కవులపేర్లను స్మరిస్తారేగాని ఆ కవుల రచనలు శ్రద్ధగా చదవరు. 
ఆంధ్రుల జౌదాసీన్యం గురించి వేలూరి శివరామశాస్త్రిగారు ఏమంటున్నారో చూడండి : 


“1901లో అచ్చయిన ప్రతి మరల 1960లో అచ్చుగుచున్నదనిన రమారమి 60 
ఏండ్లకుగాని వేయిప్రతులు అమ్ముడుపోలేదన్నమాట. గ్రంథమా భారతశేషము! కవియా 
ఎర్రాపైగడ! కవిత్రయంలో నొకడైన ఎర్రయ (గ్రంథమునే తెలుగువారు చదువుకొనుట 
లేదన్నమాట..*వికి 


కవిత్రయంవారి ప్రయోగాలే మాకు ప్రమాణమనే పండితులు సైతం ఎర్రయ్యగారి 
హరివంశం బాగా శోధించలేదన్న సంగతి స్పష్టం. శబ్బాలంకారాల మోజులో పడ్డ అనంతర 
పాఠకులు ఎర్రయ్యగారి హరివంశానికి చిన్న పీట వేసి నాచన సోముని ఉత్తర హరివంశం 
వైపు మొగ్గడమే కవిత్రయంలో మూడవ మనీషి పైన ఉన్న భక్తిని చూపెడుతుంది. ఎన్నో 
విధాలుగా పోతరాజుగారికి ఒరవడీపెట్టిన ఎర్రయ్యగారి హరివంశంలోని కృష్ణలీలలకు 
దశమ స్కంధంలోని పద్యాలంత ప్రచారం జనసామాన్యంలో లేకపోవడం శోచనీయమే! 


నడకుదుటి వీరరాజుగారికీ వఎర్రరాజుగారి మీద ఏ మాత్రం గౌరవం 
లేకపోవచ్చునుగాని వారి ధర్మమా అని మన పండితులు ఎర్రయ్యగారి గురించి చర్చలు 
చేశారు. ఎర్రాపైగడవారు నాచన సోముని తరువాతివారనీ, ఆయన సోముని ఉత్తర 
హరివంశం చదివి తమ హరివంశంలో అనుకరించారని వీరరాజుగారి వాదం. అయితే 
ఎర్రయ్యగారు, నాచన సోముడు సమకాలికులని మన విమర్శకులలో చాలామంది 
తేల్చారు... 


ఎర్రయ్యగారి పైన ఎంతగానో పరిశోధనలు చేసిన వేలూరి కివరామశాస్త్రిగారు 
నిష్పక్షపాతంగా నలఖై ఏళ్ళ కిందట ఇలా వ్రాశారు: 


28. హరివంశం - పీఠిక, పుట. 25 


ఎలా ప్రగడ 573 


““నాచనసోముని యుత్తర హరివంశమును నెర్రాపైగడ హరివంశమును నొకమారు 
గ్రమక్రమముగా జదువుచుబోవగా సోమననే యెర్రన యనుకరించినటులు నాకు 
దోచినది. విద్యాస్నాతకులు సత్యమునకు నిశ్చాయకు లగుదురుగాక!''?? 


అయితే నాకు మాత్రం సోముడే ఎర్రయ్యగారిని అనుకరించాడనిపిస్తున్నది. సోముని 
ఉత్తర హరివంశాన్ని ఎర్రయ్యగారు చదివివుంటే అతడు అనువదించిన హంసడిభకో 
పాఖ్యానం వదిలివేయరుకదా. తమ మూలప్రతిలో అది లేకపోతే కర్ణాటక మండలం నుంచి 
తెప్పించుకొనరా! రెడ్డిరాజ్య స్థాపకుని ప్రాపకంలో ఉండి అతని అభ్యర్థన మీద 
హరివంశాన్ని విస్తర ప్రశస్తంగా చెప్పదలచిన ఎర్రయగారు ఈ ఘట్టాన్ని సోముని హరివంశం 
చదివితీ ఎంతమాత్రం వదలరు. ప్రాలయ వేమారెడ్డికి చెప్పే అడిగిన వెంటనే అంచె గుర్రాల 
మీద నాచన సోముని మూలాన్ని తెప్పించడా? ఎర్రయ్యగారికి, నాచన సోమునికి గల 
తీడాపాడాలు, పోలికలు అతని చరిత్రలో చెప్పుకొందాం. ఇద్దరి ఉత్తర హరివంశాలనూ 
అక్కడే అక్కడక్కడ తైపారు వేద్దాం. 


ఎర్రయ్యగారు నాలుగు పుస్తకాలు వ్రాశారు. అవి వరుసగా ఇవి : 


1. అరణ్యపర్వశీషం 3. రామాయణం 
2. నృసింహపురాణం 4. హరివంశం 


ఒకటీ రెండూ ఒక జంట. మూడోదీ నాలుగోదీ ఒక జంట. నృసింహపురాణంలో 
అంతకు పూర్వం అరణ్యపర్వశీషోన్నయం చేసినట్టు చెప్పారు. హరివంశంలో దానికి 
ముందు రామాయణం రచించినట్లు చెప్పారు. ఈ నాలుగింటిలో ఏ జంట ముందు 
వ్రాశారో, ఏ జంట తరువాత వ్రాశారో నిర్ణయించడం కష్టమే. అయితే మనం వేసుకొన్న 
నెంబర్లవారీగానే రచన జరిగి ఉండడానికి ఆస్కారం లేకపోలేదు. ఏది ఏమైనా హరివంశ 
రచన క్రీ.శ. 1335కు పూర్వమే జరిగి ఉండాలి. ప్రోలయ వేమారెడ్డి ఆ సంవత్సరంలో 
శ్రీశైలానికి, అహోబలానికి సోపానపంక్తి నిర్మించాడు. ఈ సంగతి ప్రప్రథమంగా ప్రోలయ 
వేమడి చీమకుర్తిశాసనంలో కనబడుతుంది. అది క్రీ.శ. 1335లో వేయించిన శాసనమే. 
హరివంశంలో ఎర్రయ్యగారు ప్రోలయ వేముని దానధర్మాలను ఈ విధంగా వర్ణించారు : 


ఆ(గహారములు విద్యా తపోవృద్ధ విప్రులకిచ్చి యజ్ఞకర్ణలుగ బనిచె 
గొమరార జెరువులు గుళ్లు ప్రతిష్టించి లోకసంభావ్యంబులుగ నొనర్చె 
నిధులు నల్లిండ్లును నిలిపె దోటలు సత్రములు చలిపందిళ్లు వెలయబెట్టె 
హేమా ద్రిపరికీర్తి తామిత వ్రతదాన నివహంబులన్నియు నిర్వహించె 
జేసె జేయుచు నున్నాడు సేయనున్న 
వాడు పునరుక్త కృతి శుభావలుల నెల్ల 
ననగ శ్రీవేమవిభునకు నలరు పేర్మి 
వశమె వర్ణింప దద్భాగ్యవైభవంబు. (హరి. పూర్వ. 1-19) 


29. సోముడు - ఉత్తర హరివంశ విమర్శ, పుట. 15 


$73 సమగ్రాంధ్ర సాహిత్యం 


హరివంశ రచన క్రీ.శ. 1335 తరువాత జరిగితే శ్రీశైల అహో బలసోపాన నిర్మాణం 
గురించి ఇందులో చెప్పేవారు కదా! అందుచేత ఆ మెట్లు కట్టించడానికి ముందే హరివంశ 
రచన జరిగింది అని చెప్పాలి. ఈ పద్యంలో నిధులు, నల్లిండ్లు అనే మాటలున్నాయి. 
నల్లిండ్లు అంటే అగ్రహారాలు అని నిఘంటువులలో అర్థమిచ్చారు. కాని నల్లిల్లు అంటే 
ఎగ్రయ్యాగారి కాలంలో అగ్రహారం కాదేమో. పద్యం ఎత్తుగడలో అగ్రహారాన్ని చెప్పారు. 
మళ్ళా అదే అర్థంలో నల్లిల్లు వాడవలసిన అవసరం ఏముంది? వేదం వెంకటరాయశాస్త్రి 
గారు దీనికి చక్కని అర్థం ఇచ్చారు. 


“నల్తార్‌ అంటే వేదవిదులని అర్థం.... “నల్లవారి' కి ధర్మవివాహం చేయించి 
భూములిచ్చి ఇండ్లు కట్టించి ఇచ్చి వారి ఇండ్లను (కుటుంబములను) నిలుపుటచేతనే 
(పెండ్లీచేసి వారిని ఒక్కొక్కరిని ఒక ఇంటి వాండ్రనుగా చేయుటచేతనే) నల్లిండ్లు నిలుపుట 
మొదట _ ధర్మవివాహముగా నుండి తర్వాత నల్లిల్లు అగ్రహారము అను 
వ్యవహారమేర్చడుటకు కారణ మిట్లుండునని నాకు తోచినది” అని వివరించారు.39 


ఎగ్రయ్యగారి కాలానికి 'నల్లిండ్లు నిలుపుట' అనేది అగ్రహారానికి విభిన్నమైనదని 
చూశాం. ప్రాచీనార్యాన్నే వాడిన ఎర్రయ్యగారి కాలాన్ని మాత్రం వేదం వేంకటరాయ 
శాస్త్రిగారు క్రీశ. 1364-86 అన్నారు.3] నాచన సోముని కాలాన్ని 1347 అన్నారు. మడికి 
సింగన అదేకాలంలోనివాడనీ, సింగన ఎగర్రయ్యగారిని పేర్కొనలేదు కాబట్టి వారు 
అర్వాచీనులని వేంకటరాయశాస్తిగారి అభిప్రాయం. ప్రోలయ వేమారెడ్డి కాలాన్ని 
1325-1353 అని సరిగ్గా ఇచ్చి అతడికే హరివంశాన్ని అంకితమిచ్చిన ఎర్రయ్యగారిని 
వేదంవారు 1364-86కు తీసుకొనిపోవడానికి కారణం కనబడడం లేదు. ఇది అనవేమారెడ్డి 
కాలం. ఇతడు ప్రోలయ వేముని కొడుకు. హరివంశంలో స్పష్టంగా ప్రోలయ వేముని పేరు 
యతిప్రాసల స్థానాలలో ఎన్నెన్నో చోట్ల వస్తుందే! ప్రోలయ వేముడికి తప్ప మల్లారెడ్డి అనే 
తమ్ముడు లీడు కదా, మరి వేదంవారు ఇలా ఎందుకు నిర్ణయించారో! 


ఈ 'అ(గహారములు' అనే పద్యంలో “పునరుక్తకృతి శుభావేలులు' అనే మాటను 
మీరు గమనించే ఉంటారు. పునరుక్తిలాంటిదే ఆమేడితమనే మాటను కూడా లాక్షణికులు 
వాడుతారు. ఎర్రయ్యగారు ఇది రెండుసార్లు వాడారు. చూడండి. 


ఆడితి బేలమాట లవియన్నియు వమ్మయిపోయె నస్త్రసం 

తాడన శక్తి గీడ్పడియె దథ్యము బాహ్మణశక్తి యెక్కుడే 

నోడుదు వామదేవునకు నోజనసంఘములార సజ్జనా 

మ్రేడిత కీర్తి నిమ్ముని సమిత్రనిషూదను నాశ్రయించెదన్‌. (అరణ్య. 4-358) 


30. నన్నెచోడుని కవిత్వం. పుట 49 
31. అదే పుస్తకంలో, అనుబంధం (ఆ), పుట-9 


ఎల్లా ప్రెగ్గడ 575 


హరివంశాన్ని ఎనిమిదిసార్లు వింటే వచ్చే పుణ్యాన్ని ఇలా చెప్పారు : 


వేడుక వేల్పుదొయ్యలుల వీగు చనుంగవమీద మన్మథ 
క్రీడల వ్రాలి నిద్రల సుఖించి ప్రభాతములందు సాదరో 
తాడన లబ్ధతచ్చరణ తామరసాంచిక నూపురంబు లా 
మైడితనిస్వనంబులయి మెల్పున దెల్పగనొందు భోగముల్‌. 
(హరి. ఉత్తర. 10-306) 


ఒక కావ్యంలో వ్రాసిన సంగతిని ఇంకొక కావ్యంలో అప్రయత్నంగా వాడుకోవడం 


కవులకు నైసర్గికమే. ఎర్రయ్యగారు కూడా అలాగే చేశారు. హరివంశంలో కాలనేమి 
దిక్సాలకుల్ని జయించి మొగము మీద చప్పటులు పెడతాడు (పూర్వ. 4-154). నృసింహ 
పురాణంలో ఇంతకుముందు హిరణ్యకశిపుడు కూడా అలాగే మొగము మీద చప్పట్లు 
పెట్టడం ఎగ్రయ్యగారు వర్ణించారు. చిన్నచిన్న పాఠాంతరాలతో ఓక పద్యం రెండు 
కావ్యాలలోనూ కనబడుతుంది. 


మెచ్చక యెదురైన మృత్యువుమెడ ద్రొక్కి 
కొవ్వాడికోరలు డైవ్వ రాచి 
కిస్కతో జంకించి కింకరకోటులి* 
బొంకంబు చెడ గొంకునోప నడిచి 
మదురువుగొని మారుమలయు కారెనుపోతు 
నొడిసి కొమ్ములు పట్టి ముదుగట్రోచి.** 
మండెడు పటుకాలదండంబు చేతుల 
బిసికి వేడిమి యార్చి బెండుచేసి 
3*పిదపాణుల బొరిగొను వీరుదు మగడ 
పగుదు వీవని యందంద మొగముమీద 
జప్పటులు నెట్ట దైత్యుడు జమునిలావు 
జేవయును బొల్లుగా గాకుచేసి విడిచె. (నృసింహ. 2-119) 


మొగం మీద చప్పట్లు పెట్టడం జాతీయంలాంటిమాట. ఎర్రయ్యగారు సామెతలు, 
జాతీయాలు వాడడంలో సిద్ధహస్తులు. మూడు రచనలలోనూ కోకొల్లలుగా వాడారు. 
కొన్నింటిని మచ్చుకు చూద్దాం. 


అర ణ్యపర్వనేషం క 


నోరరుగంగ ప్రేలుట (4-197), ఎరువు సతమగున్‌ (4-347), కొరవిగొని వెర్రినే తల 


గోకికొనగ (5-19), శభం వీచ్చునె చావు లెందును (6-53), ఏనుగుకు సిళ్లుమాపడం (6-175), 


'కిన్నెరగణముల' అని హరివంశంలో పాఠాంతరము. 
“మడగ ద్రొబ్బి' అని హరివంశంలో 

“పిరికిప్రాణుల అని హరివంశంలో ఉంది. 

. 'యాతడు' అని హరివంశంలో పాఠాంతరం. 


576 సమగ్రాంధ్ర సాహిత్యం 


పులిగోలంగొని వ్రేయడం (6-177), చెయ్యిపెట్టి కలచినట్లు అవడం (6-194), వీనులు 
గొరవింగొని చూడినయట్లు (6-303), పిడుగడచిన క్రియ (6-303) బెబ్బులి మీసలురక 
యెవ్వాడు నేడూచికొనియె (6-315), నేలకుంగోలకుం దేవడం (7-96). చెవుల 
గొరవిగొని చూడినట్లు (7-118), మొదలు నరక నొరగు కదళిచందంబున (7-158), 
సడికంటె చావు మేలు (7-293). 
నృసింహపురాణం : 

పుక్కిటి బంటి నీట (2-20), నాలుకాడు (2-28), తోడునీడ (2-49), చిండిలి 
మందిలి (2-53), అడవిగాచిన వెన్నెలలు (2-90), చెవిటికూదిన సంకువిధమున (2-90), 
(త్రవ్వితండముగొను (2-116), శంకయు గింకయు (3-61), కుంపటిలో తామర 
మొలచిన క్రియ (3-127), మూడేండ్లలేని సద్భుద్ధి ముప్పదేండ్లలేదు (3-151), ఒక గ్రుడ్డు 
మురిగిపోయిన నేమి (4-25), కాదు కూడదు (4-28), నిష్ప్రున జెదలంటునె (4-32), 
నోరుమూయ పెడతల వాపోయె (4-37), నోరెత్తు (4-39), దేవుడు గీవుడు (4-95), 
చదివిన యేరుకలకు సరియె చదువని యెరుకత్‌ (4-105), గొడ్డుపోయె (4-135), 
చప్పిడినోరు (4-173), తామరపాకున నీరువోలె (4-182), బలవంతపు వెర్రి (5-74). 


హరివంశం : 


కరతలామలకం (పూర్వ. 1-13), ఏనుగు తిన్న వెలగపండు నాగ (5-197), 
బంగారము బోలెడు కొడుకు (పూ. 5-248), పుట్టిబుద్దెరుగుట (పూ. 6-3), ముప్పునకు 
నోమదయ్యె నే (పూ. 7-42), నిప్పు నీరు నొదివి నట్టులున్న (7-67), ఆ బాలవృద్దులు 
(7-145), చీమ చిటుక్కను (ఉ. 5-21), హస్తి మశకాంతరం (ఉ. 5-75), గాలిదాకని 
దీవియ కరణి వెలుగు (ఉ. 5-200), విచ్చేయుము (వెళ్ళు అను వెటకారపు అర్థంలో) 
(ఊఉ. 6-129), ఏరు విడిచి చిక్కుల పారుటిదియ (ఉ. 6-153), తలపక బువ్వుల కతనం 
దలకెక్కెను; నార లను విధంబున (ఉ. 8-303), తగవు - ధర్మము (ఉ. 10-197). కడుపు 
చల్లనయ్యెడు (ఉ. 10-216). 

ఎర్రయ్యగారికి ప్రబంధపరమేశ్వరుడనే బిరుదు వుందని తెలుసుకున్నాం. అనంతర 
ప్రబంధకర్తలు ఎవరెవరు ఎర్రయ్యగారిని ఎలా అనుసరించారో చూద్దాం. 


ఎవ్వరిదాన వంబుజదలేక్షణ యేకత మిట్టు లేల నీ 

వివ్వన భూమియందు జరియించెదు నావుడు దండి పంపునం 
దివ్యనభూమియందు జరియించెద సద్వరు గోరి కన్య నే 

నెవ్నరిదాన గావలయు నేర్పడ జప్పుము రాజనందనా! (అరణ్య. 4-324) 


దీనిని అల్లసాని పెద్దనగారు మనుచరిత్రలోనూ (2-3).మడికి అనంతయ్యో ఎవరో 
-విష్ణుమాయానాటకంలోనూ (3-149) అనుకరించారు. 


తనను కామించిన రావణాసురునితో సీతమ్మ పర్ణశాలవద్దనే ఇలా అంటుంది : 


ఎలా పగడ 577 


మహితకమలమధుర మధురసాస్వాదన 

పరవశాత్మయైన భమరకాంత 

రిత్తబుద్ధి నకట రేగుపువ్వుల రసం 

బాను నెట్లు బేలవైతిగాక? (ఆరణ్య. 6-341) 


దీనిని _పోతరాజుగారు _“మందారమకరందమాధుర్యమునదేలు' అనే పద్యంలో 
అనుకరించినట్టుంది (భాగ. 7-150). అయితే ఈ పద్యం పోతరాజుగారికి ప్రోద్బలం ఇతర 
కవుల రచనలోంచి కూడా వచ్చింది. ఎర్రయ్యగారిని శ్రీనాథుడు ఎంతగానో ప్రశంసించి 
'పరీఢవింతు ప్రబంధపరమేశ్వరుని కేవ సూక్తివైచి త్రినొక్కమాటు' అని చెప్పాడు (కాళీ. 1), 
శ్రీనాథుడు ఎక్కడ ఎర్రయ్యగారిని అనుకరించినదీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 
చూపించారు. ఈ కింది పద్యం ఎత్వాపైగడగారి రామాయణంలో లక్ష్మణయూర్చ ఘట్టం 
లోనిది. 

కందక గాజువాఅక మొగంబు వికాసము జెందె జేతులీ 

యందము లైన కాళ్లు నరుణాంబురుహంబుల లీల జూడ జె 

న్నొందెడు జీవహీనులిటు లుండరు ప్రాణముతోడ నున్నవా 

డిందు సహోదరుండు ధరణీశ్వర నీకు విషాద మేటికిన్‌? 


ఇందులోని సూక్తివైచిత్రిని శ్రీనాథుడిలా పుణికి పుచ్చుకున్నాడు. 

కందక గాజువారక వికాసము డిందక మందహాస ని 

ష్యందము చెక్కుటద్దముల నారక నెమ్మది నిద్రపోవున 

ట్లందము నొందె ధాత్రి సిరియాలకుమారుని వక్రచంద్రు డా 

నందము నొందె నప్పు డెలనాగ మనంబును భర్గచిత్తము౯. (హర. 2-118) 

ఎగర్రయ్యగారి కవితాగుణాలలో శబ్దవైచిత్ర ప్రముఖమైనదని విక్రమార్కచరిత్ర 
వ్రాసిన జక్కన మాటలవల్ల తెలుస్తుంది. పూర్వ్ణకవి స్తుతిలో ఇలా నుతించాడు. 

ఈత్రయి దా బ్రబంధపరమేశ్చరుడై విరచించె శబ్దవై 

చిత్రి నరణ్యపర్వమున శేషము శ్రీనరసింహరామచా 

రిత్రములున్‌ బుధవ్రతగరిష్టత నెర్రయ శంభుదాసు డా 

చిత్రకవిత్వవాగ్విభవజ్బంథఖితు గొల్పెద భక్తియుక్తితోన్‌. (విక్ర. 1-14) 
ఇందులో జక్కన హరివంశాన్ని పేర్కొనలేదు. కాబట్టి జక్కయ విక్రమార్కచరిత్ర 
రచించేనాటికి హరివంశ రచన జరగలేదని చాగంటి శేషయ్యగారు భావించారు.కో జక్కన 
రచనాకాలం క్రీ.శ. 1390 తరువాతనే కావాలి; అతని కృతిపతీ, ఆ కృతిపతికి ఆశ్రయ 
మిచ్చిన పోషకుడు అప్పుడున్నవాళ్ళీ కాబట్టి, ఈ పద్యంలో “అరణ్య పర్వమున శేషము" 
అనే పాఠం కాక ''అరణ్యపర్వమును శేషము" అనిగాని, “అరణ్యశేషమును శేషము” 
అనిగాని పాఠాంతరాలు ఉండి ఉంటేనే హరివంశం కూడా పటికలో ఉంటుంది. 
36. ఆంధ్ర కవి తరంగిణీ - 4వ సంపుటి, కట ర 


578 సమగ్రాంధ్ర సాహిత్యం 


హరివంశం భారత శేషమే కదా! ఏమైనా జక్కన చెప్పిన శబ్లవైచి త్రి ఎర్రయ్యగారిలో 
ప్రస్ఫుటంగా ఉంది. 


ఎర్రయగారి గ్రంథాలలోంచి పట్టికలు తయారు చేసుకొని చూస్తే ఎన్నో భాషా 
విశేషాలు కనబడతాయి. నన్నయ తిక్కనల పద ప్రయోగ సూచీలు తయారు చేయించిన 
సాహిత్య అకాడమీవారు ఎర్రయ్యగారి రచనలకు కూడా పదప్రయోగ సూచిక 
చేయించాలి. అప్పుటికిగాని కవిత్రయ భాష సంపూర్ణంగా మన కోశాలకు ఎక్కదు. 
సలహాసంఘ సభ్యునిగా నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా అకాడమీవారు ఈ పథకాన్ని 
మూల పడేశారు. ఇప్పుడు అకాడమీయే లేదు. తెలుగు విశ్వవిద్యాలయం ఈ మంచి పని 
చేపట్టి సూచనలు కనపడవు. గుడ్డిలో మెల్ల! కొన్ని పదాల పట్టికలను వేలూరి 
వీవరామశాస్ర్రిగారు నృసింహ పురాణం, హరివంశ గ్రంథాలకు అనుబంధంగా ఇచ్చారు. 

కర్మణీ ప్రయోగాలను చేయడం ఎగర్రయ్యగారికి ఇష్టమే - “పుట్టింపబడిన యా 
మనుష్యులు' (అరణ్య. 4-170); కల్లింపంబడు విశిష్ట ద్రవ్యంబులన్నియు (అరణ్య. 
4-215); ఇలాగ 'బడు' ధాతువులు చాలాచోట్ల కనబడతాయి. వారి కాలంనుంచీ ఇవి 
తెలుగు భాషలో జీవిస్తున్నాయి. ఎగ్రయ్యగారు ఎంతకాలం వరకూ జీవించారు అన్నది 
కూడా కాలనిర్ణయంలాగ వివాద గ్రస్తమే. 


ఎర్రా ప్రెగ్గడ వాడిన వృత్తాలు 36. అవి. 


1. అంబురుహం 13. తరువోజ 25. మధ్యాక్కర 

2. ఆటవెలది 14. తీటగీత 26. మహాస్రగ్ధర 

3. ఆటవెలది (సీస) 15. _తేటగీత (సీస) 27. మాలిని 

4. ఉత్పలమాల 16. తోటకము 28. లయగ్రాహి 
5. ఉత్సాహ 17. తోదకము 29. వచనం 

6. కందం 18. దండకం 30. వనమయూరం 
7. _కైంచ పదవృత్తం 19. పృథ్సి 31. శార్తూలం 

8. గీతం 20. భుజంగ ప్రయాతం 32. శోకం 

9. గీతం (సీస) 21. మందాక్రాంతం 33... సీసమాలిక 
10. చంపకమాల 22. మత్తకోకిల 34. స్పంభోద్బవ వచనం 
11... చూర్చిక 23. మత్తేభం 35. “స్రగ్ధర. 

12. తరల 24. మధురాక్కర 36. (్రగ్విణీ 


1335 నాటికే ఎగర్రయ్యగారు తనువు చాలించి వుంటారని వేలూరి శివరామశాస్త్రీగారు 
వ్రాశారు. 


ప్రోలయ  వేముని జ్యేష్ట కుమారుడు అనపోతారెడ్డి రాజ్యకాలములో 
( క్రీ.శ.1353- 1364) కూడ ఎర్రయ జీవించియున్నట్లు తోచును. అనపోతారెడ్డి కొల్లూరు 
దొనశాసనములో ఆ రాజు తమ్ముడు అనవేమ భూపతి 'యర్రయప్రగడగారికి' కేసరపాటి 
యాఖైపుట్ల చేను ధారపోసి కొల్తూరునే కలిపినట్లున్నది. అతడును ఎర్రయయే యగును. 


37. హరివంశం పీఠిక, పుట - 10 


ఎఆ్లాప్రెగ్గడ 579 


కావున 'నితడు తన పేరిట వాడగు తాతగారివలెనే పూర్ణపురుషాయుషజీవిక ధన్యుడన 
వచ్చును. సుమారుగా క్రీ.శ. పదునాలుగవ శతాబ్దము మొదటి 75 సంవత్సరములలో 
జీవించియుండెననదగును అని నోరి నరసింహశాస్త్రిగారు వ్రాశారు.కికి 


ఈ కొల్లూరు గ్రామం తెనాలి తాలూకాలో ఉంది. దీనితో కలుపుకొని 
ఎర్రయ్యగారి నివాసస్థలాలు 5 అవుతున్నాయి. 


1. వేగినాటిలో కరాపర్షి 4. అద్దంకీ 
2: మన్నేరుమీది గుడ్తూరు 5. తెనాలి తాలూకా కొల్లూరు 
3, బల్లవరం దగ్గర చదలువాడ 


ఎర్రయ్యగారు హరివంశంలో ఒకచోట “మన భూమిబోలు భూమి యెందును 
బుట్టదు'' అన్నారు (ఉత్తర. 2- 102). ఇది వారికి ఒక్కొక్క వూరు చూచినప్పుడల్లా పాత 
వూరును గురించి వచ్చిన తలపులాంటిది కావచ్చు. కొల్లూరు దగ్గర చదలువాడ అనే 
[గ్రామం ఎర్రయ్యగారి వల్లనే ఏర్ప డిందేమో!, అనపోతారెడ్డీ తమ్ముడు వేమయ్య ఇచ్చిన 
దానం స్వీకరించి అక్కడ స్థిరపడ్డాక వారినిబట్టి ఆ గ్రామానికి ఆ పేరు రావచ్చు. 
ఎగ్రయ్యగారి సంతతికి చదులువాడవారనే ఇంటిపేరు కూడా ఇందువల్ల వచ్చింది. 


అనవేముని పుట్టుక ఎర్రయ్యగారికి తెలియదని, అందుకే హరివంశంలో ఆ పేరు 
లేదని వేలూరివారు వ్రాశారు. 1336లోనే ఎర్రయ్యగారు చనిపోయి ఉంటారని వ్రాశారు. 
హరివంశం 1335కు పూర్వం వ్రాసిన వారు అనవేముని దానాలు పుచ్చుకొనేటంత కాలం 
బతకవచ్చు. ఈ విషయంలో శివరామశాస్త్రి అభిప్రాయం ఏమైనా వారు ఎర్రయ్యగారి 
గురించి చెప్పిన ఈ క్రిందిమాటలు అక్షరాలా నిజం. 

““ఎర్రయ జన్మతః కవి. భావుకత అతనికి పరివేషము. అతని కవితా 
శయ్యపుష్పగుంఫితము. హృదయము రసప్రస్రవణము. 
ఎర్రయ్యగారు నృసింహపురాణంలో నన్నయ తిక్కనలను ఇలా స్తుతించారు: 

భాసురభారతార్థములభంగులు నిక్క మెరుంగనేరమిన్‌ 

గాసటబీసటే చదివి గాథలు ద్రవ్వు తెనుంగువారికిన్‌ 

వ్యాసముని ప్రణీతపరమార్థము తెల్లగ జేసినట్టి య 

బాసనకల్పులం దలతు నాద్యుల నన్నయతిక్కనార్యులన్‌. 
ఈ ఆర్యులలో చేరి భారతాన్ని అక్షరాలా పూరించిన ఎర్రయ్యగారు లేకపోతీ వ్యాసముని 
ప్రణీతపరమార్థము తెలుగువారికి తెలిసేదే కాదు. 

ఈ విజానఖనికి మనం ఎప్పుడూ బుణపడివున్నవాళ్లమే. 


38. తెలుగుభాషాసమితి వారి విజ్ఞానసర్వస్వం, సంపుటి ౩, పుట 734. ఇందులో వీరు పేర్కొన్న కొల్లూరు 
శాసనం రెడ్డి సంచిక అనుబంధంలో 19-20లో ఉంది. 
39. నృసింహపురాణం - పీరిక, 17 


నాచన సోముడు 


నన్నయగారు అంకితమిచ్చిన రాజరాజుకే తామూ. అంకితమిచ్చి అన్ని ఆశ్వాసాలలో అదే 
గద్య ఉంచి “తదచనయకా' ఆరణ్య పర్షశేషాన్ని ఎర్రయగారు పూరించారు. ఆలాగే 
మిగతా పదిహేనుపర్వాల భారతాన్ని రచించిన తిక్కనగారి పేరును కూడా తన గద్యలో 
వాడీ వారు రచించకుండా విడిచిపెట్టిన భారతశేషం హరివంశాన్ని పూరిస్తున్నట్లు తోపిస్తూ 
రచించిన కవి నాచన సోముడు. ఈయన తిక్కనగారు అంకితమిచ్చిన హరిహరనాథునికే 
తన రచన అంకితమిచ్చాడు. 


ఇతడు గొప్ప కవి అనీ, ఉత్తర హరివంశం లోకోత్తరంగా వ్రాకాడనీ రసికలోకం 
చెప్పుకొనడమేగాని ఇతన గురించి వివరాలేమీ ఏఖై సంవత్సరాల క్రిందటి దాకా ఎవరికీ 
తెలియవు. “ఆంధ్రుల చరిత్ర వ్రాసిన చిలుకూరి వీరభద్రరావుగారు 1910లో 
ఆంధ్రపత్రికలో ఒక శాసనాన్ని ప్రకటించారు. దానివల్ల నాచన సోముని జీవిత విశేషాలు 
కొన్ని దేశానికి తలియవచ్చాయి. 


క్రీ.శ. 1355-1377 సంవత్సరాల మధ్య సంగమ దేశపు రాజు మొదటి బుక్కరాయలు 
విద్యానగరాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఇతడు తన అన్నగారు మొదటి హరిహరరాయల 
తరువాత రాజ్యానికి వచ్చాడు. అన్నగారు ఏలుతూ ఉన్నప్పుడు ఇతడు యువరాజుగా 
ఉండి అగ్రహారాలూ మొదలైనవి దానాలు ఇస్తుండేవాడు. క్రీ.శ. 1344వ సంవత్సరంలో 
ఇతడు నాచన సోమునికి ఒక అగ్రహారం దానం చేశాడు. 


దానశాసనంలో చెప్పిన విషయాలను బట్టి నాచన సోముని కాలం గురించి, 
జీవించిన ప్రదేశం గురించి, ఆశ్రయించిన రాజుల గురించి వివరాలు తెలుస్తున్నాయి. 
శాంసనంలోని భాగాన్ని వేలూరి శివరామశాస్త్రిగారు ఇలా అనువదించారు. 


“ఆపస్తంబసూత్రుడును, భారద్వాజ గోత్రుడును, యజుళ్ళాఖా బాహ్మణుడును, 
నాచన వంశాంబుధి చంద్రుడును, సకలాగమవేదియును, అష్టాదశ పురాణాభిజ్ఞార్థ 
వేదియును, అష్టభాషాకవిత్వ శ్రీయుతుడును, విశేషించి మహాకవియు, సకలాగమవేదియు 
నగు సోమయాఖ్యునకు సంగమ భూపాలుని తృతీయ పుత్రుడును, విద్యానగరాధిపతి 
యునగు బుక్కరాయలు పంపాతటంబునందలి భాస్కర క్షేతంబునందుండీన 
శ్రీ విరూపాక్షస్వామి సన్నిధిని శాలివాహనశకము 1266 తారణ సం॥ చైత్రశుద్ధ 
నవమినాడు. పినాకినీ తటమునందలి బుక్కరాయపురమను నామాంతరము కల 
పంచాకలదిన్నయను గ్రామము నగ్రహారముగా దానము చేసి ధారపోసెననియు అంతట 
నమ్మహాకవి యిమ్మహారాజును చిరంజీవి యగునటుల _ నాళీర్వదించెననియు 
జెప్ప బడినది." 


1. చూ. సోముడు - ఉత్తర హరివంశ విమర్శ. వేలూరి శివరామశాస్త్రీగారి గ్రంథం, మొదటి పుట. 
2. అంటేక్రీశ 134లో. 3. సోముడు, పుట 4 


నాచన సోముడు 581 


శాససంలో ఇంత స్పష్టంగా తారీఖు ఇస్తే ఏ ఏ చిక్కూ ఉండదు. సంస్కృత 
శాసనంలో శకవర్దాలని '' అలంకృతశకస్యాబ్టే రసర్తునయనేందుఖిః' అని చెప్పారు. ఇక్కడ 
వ్రాత సందిగ్ధంగా ఊం అందుచేత వివిధ పండితులు వివిధరకాలుగా దీనిని పఠించారు. 
'రసర్తునయనేం దుఖిః అని చదివితే ఆరు రసాలు ఆరు బుతువులు రెండు కళ్ళు ఒక 
చంద్రుడు ఉన్న శకాబ్లాలు ఎడమ నుంచి లెక్కిస్తే 1266 వస్తుంది. ఈ మాటను 
'రసర్దునయనేందుఖిః' అనీ చదవక “రసా భనయనేందుఖిః' అని చదివితే ఆరు రసాలు, ఒక 
ఆకాశం, రెండు కళ్ళు, ఒక చంద్రుడు అంటే 1206 వస్తుంది. అంటే క్రీ.శ. 1284 అన్నమాట. 
అప్పటికి ఇంకా బుక్కరాయలు పుట్టలేదు. విద్యానగరము కట్టలేదు. అందుచేత ఇలా 
చదవకూడదు. కొందరు 'రసభూనయనేందుఖిః అని చదివారు. అంటే క్రీశ 1216 
అవుతుంది. అయితే దానికి సరియైన సంవత్సర నామం తారణ కాదు. 


పండితులు ఇన్ని రకాలుగా చదివి చదివి చివరకి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 
నిర్ణయించిన “రసర్తునయనేందుఖిః అన్న పాఠాన్నే అంగీకరించారు. కాసనకాలం 
క్రీ.శ. 1344 అవుతుంది. అసలు పండితులు ఇలా పాఠాలు మార్చి మార్చి చదవడానికి వేరే 
కారణముంది. మన ఆంధ్ర సాహిత్యంలో ఆ రోజులో రెండు పార్టీలుండేవి. ఒకటి నాచన 
సోముని పార్టీ; రెండోది ఎర్రాప్రెగ్గడ పార్టీ. మొదటివాళ్ళు నాచన సోముడు గొప్పవాడు, 
అతడు వ్రాసిన హరివంశాన్ని చూసే ఎర్రయ్య అనుకరించాడు అనేవాళ్ళు. వాళ్ళీ తమ 
వాదానికి బలం చేకూర్చడానికి నాచన సోముని కాలాన్ని ఎంత ప్రాచీనం చేయాలో అంతా 
చేయడానికి ఇలా ప్రయత్నించారు. శాసనకాలం క్రీ.శ. 1344 అయితే నాచన సోముడు 
ఎర్రాప్రగడగారికి సమకాలికుడు; ఒకరకంగా కొద్దిగా చిన్నవాడు అవుతున్నాడు. అందుకే 
సోముని పార్టీవారు తారీఖు మార్చాలని ప్రయత్నించారు. ఇవాళ వేటూరివారి పాఠాన్ని 
అందరూ ఆమోదించారు. 


నాచన సోముని గురించి వివరాలు చెప్పే శాసనం గురించి చర్చించాక అతడీ డి గురించి 
మరికొన్ని వివరాలు చెప్పే అతడీ గద్యను చూద్దాం. 


“ఇది శ్రీ మదుభయ కవిమిత్రకొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన 
సోమయాజి ప్రణీతంబైన శ్రీ మహాభారత కథానంతరంబున శ్రీ మత్సకల భాషాభూషణ 
సాహిత్యరస పోషణ సంవిధాన చక్రవర్తి సంపూర్ణకీర్ణి నవీనగుణ సనాధ నాచనసోమనాథ 
ప్రణీతంబైన ఉత్తర హరివంశంబు'' 

ఈ రెండు ఆకరాల నుంచీ నాచన సోముని గురించి తెలిసీ సాహిత్య విషయాలను 
బేరీజు వేద్దాం. ఇతడు 


1. సకలాగమవేది, 2. అష్టాదశ పురాణాల అఖిజ్ఞార్థవేది, 3. అష్టభాషా కవిత్వ శ్రీ, 
4. శ్రీవాణీ విజిత సంపద గలవాడు, 5. సకల భాషాభూషణుడు, 6. సాహిత్య 
రసపోషణుడు, 7. సంవిధాన చక్రవర్తి, 8. సంపూర్ణ కీర్తి, 9. నవీనగుణ సనాథుడు. 


582 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ పట్టికవల్ల ఇతడు నవవిశేషణాలున్నాడు. ఇతని ఉత్తర హరివంశ రచన 
పెంచుకదిన్నె శాసనకాలానికి ముందుగానే ఉంటుందేమో అని ఆలోచించాలని కొందరి 
అధిప్రాయం.* పై శాసన కాలానికి ఇరవై సంవత్సరాలకు పూర్వం ఉత్తర. హరివంశ రచన 
జరిగి ఉంటే ఎరా ప్రగడగారి హరివంశం, ఇదీ ఏకకాలంలో పుట్టి ఉంటాయనీ, ఒకరి రచన 
ఇంకొకరు చూసి ఉండరనీ చాగంటి శేషయ్యగారు అభిప్రాయపడుతున్నారు.్‌ ఒకవేళ ఒకరి 
రచన ఇంకొకరు చూడడమే తటస్థపడితీ నాచన సోముడే ఎర్రయ్యగారి రచన చూసి 
ఉండాలని చెప్తున్నారు.* “సోముని హరివంశమును, ఎర్రన హరివంశమును పోల్చి 
చూచినచో ఎర్రన్న ననుసరించియే సోముడు వ్రాసెననుటలో సందేహము లేదు” అని 
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు వ్రాశారు.” 

మనం కూడ ఎర్రయగారి చరిత్ర చెప్పుకునేటప్పుడు వారు నాచన సోముని 
హరివంశం చూడడానికి ఆస్కారం లేదని, చూస్తే హంసఢిభకోపాఖ్యానం వదితేయరనీ 
చెప్పుకొన్నాం. సోముని హరివంశంలో ఏవేవి ఉన్నాయో చూద్దాం. 

1. ప్రథమాశ్వాసంలో పూర్తిగా నరకాసుర వధ. 
2. ద్వితీయాశ్వాసంలో విప్రకుమార రక్షణ, రుక్మిణి పుత్రదానం చేయమనడం, 
కృష్ణుని తపోయాత్ర, ఘంటాకర్ల్ణుడి కథ, శివకేశవుల సమాగమం. 


3. తృతీయాశ్వాసంలో పౌండ్రక వాసుదేవుని దాడి, సంకుల సమరం, కృష్ణుడు 
ద్వారకకు వచ్చి పొండ్రుని చంపడం, కృష్ణుడు రుక్మిణీ సత్యభామలతో 
జూదమాడడం, ఒకవంక జూదమాడుతూనే ను చంపడం, చతురాశ్వాసం 
పూర్తిగా హంసడిభకోపాఖ్యానం. సక శం 

4. పంచమ, షష్టాశ్వాసాలు పూర్తిగా బాణాసుర వృత్తాంతం, ఉషాపరిణయ ఘట్టాలు. 
సంస్కృత హరివంశంలోని చాలా విషయాలను నాచన సోముడు అనువదించలేడు. 

అందులోలేని నెత్తాలాటను తీసుకొచ్చాడు. సంస్కృత హరివంశంలో మూడు పర్వాలు 
ఉన్నాయి. హరివంశపర్వంలో సృష్టిప్రకారం, మన్వంతరాలు, సూర్యవంశ వృత్తాంతాలు 
ఉంటాయి. విష్ణుపర్వంలో శ్రీకృష్ణుని చరిత్ర సంపూర్ణంగా ఉంటుంది. ఇందులో రెండు 
భాగాలు. పూర్ణభాగంలో పారిజాతాపహరణం దాకా ఉంది. ఉత్తర భాగం 
ఉషాపరిణయం దాకా ఉంది. ఈ విష్ణుపర్వం రమారమి భాగవత దశమ స్కంధంలాగ 
ఉంటుంది. ఇక మూడవ పర్వ్పమైన భవిష్యపర్వంలో చాలా గాథలు ఉన్నాయి. ఇందులో 
జనమేజయ వంశవర్దన, భూతోత్పత్తి ప్రకారం, యజ్ఞకర్మఫలం, మధుకైటభ సంహారం, 
అవతారప్రశంస, శ్రీకృష్ణుని కైలాసయాత్ర, ఘంటాకర్ణవృత్తాంతం, పొండ్రక వాసుదేవ వధ, 
హంసడిభకోపాఖ్యానం మొదలైనవి ఉన్నాయి.ీ 


సోముడు- శివరామకశాస్త్రీగారు. పుట 9 
ఆంధ్ర కవి తరంగిణీ, 4వ సంపుటి-పుట. 122 

అదే పుస్తకం, పుట 120 

సారస్వతాలోకం, పుట 63 

రెడ్డి సంచికలో కిళాంబి రంగాచార్యులగారి వ్యాసాన్ని అనుసరించి ఇచ్చిన విషయాలు, పుట 258 


ర ౫ రు రా ప 


నాచన సోముడు 583 


నాచనసోముడు ఉత్తర హరివంశం అని పేరుపెట్టినా ఇందులో జరాసంధుడు 
మధురమీద దండెత్తడం, రుక్కిణీపరిణయం, పారిజాత వృత్తాంతం తెనిగించలేదు. 


పురాణమంతా అనువదించకుండా కొద్దీపాటి కథలు మాత్రమే తీసుకొని 
ప్రబంధాలు రచించడం సోమునితోనే మొదలైంది. 


నాచన సోముడు తీసుకొన్న అయిదు కథలలోని అంతరార్జాన్నీ వాటిని ఆ 
క్రమంలోనే చెప్పడంలో ఉన్న మహాశిల్పాన్ని విశ్వనాథ సత్యనారాయణగారు చాలా 
గొప్పగా వివరించారు. 


“మొదటి కథ నరకాసుర వధ భూమికి పుట్టిన బిడ్డను చంపడం, రెండవ కథ 
బిడ్డలుపోయిన భూసురుడి కుమారులను బతికించి తీసుకురావడం, మూడవ కథ తాను 
స్వయంగా సంతానం కోసం తపస్సు చేయడం, మిషగా శివకేశవుల సమాగమం. నాలుగవ 
కథలో దుష్టశిక్షణ. అయిదవ కథలో శివతత్త్వంకంటె విష్ణుతత్త్వం అధికమని 
నిరూపించడం. 


"ఈ కథలు వ్రాయుటలో నాచన సోమన్న తన కావ్యమున కొక 
మహాప్రయోాజనమభిలషించెను. ఇట్టిదానికి ప్రబంధధ్వని యని పేరు. ఈ ప్రబంధ ధ్వని 
విషయము మహోత్తాలమైన కొలది ప్రధానముగా కవి మహాకవియగుచున్నాడు'' అని 
విశ్చనాథ సత్యనారాయణగారు విశదపరిచారు. 


సోముడు నవీన గుణసనాథుడు కదా. అతడు శ్రీకారం చుట్టి ఆ తరువాత 
వెనువెంటనే చెప్పిన పద్ధతిని అనంతర ప్రబంధకవులు తూచా తప్పక వాడుతున్నారు. 
నాచన సోముని మొట్టమొదటి పద్యం చూడండి. 


శ్రీసర్వమంగళాకుచ - వాసంతీ వకుళగంధవద్యసమాలా 
వాసుకీ విలాసవేద - వ్యాసముని మనోనివాస హరిహరనాథా. 


ఈ పద్యంలో ఎత్తుగడలోనే అమ్మవారి వక్షోజాల ప్రశంస ఉంది. 


ఏ తెలుగు ప్రబంధం తెరచినా “శ్రీవక్షోజ' అనో, 'శ్రీరామాకుచ మండలీ' అనో 
కనబడుతుంది. 


తెలుగు కవికుమారులందరూ వాస్తవానికి 'చంటి' వారని చెప్పడానికి ఇలాగ 
గ్రంథాదిని మంగళాచరణంలో అమ్మవారి పాలిండ్లను మొదటే నోటపట్టడంవల్ల రూఢీ 
అవుతున్నా మొదటి 'చంటి' వాడు నాచన సోముడు. 


అతనికీ ముందున్న గ్రంథాలలో మొదటి పద్యం ఎలా ఉందో ఈ పట్టికలో 
చూడండి, 
9, తెలుగు ఖాషాసమితి విజ్ఞాన సర్వస్వం - ౩వ సంపుటం; తెలుగు సంస్కృతి పుటలు 1221-1228. 


1. 


18. 


సమగ్రాంధ్ర నాహిత్యుం 


కవి పేరు గ్రంథం తొలి పద్యం 
ప 
నన్నయ ఆదిపర్వం శ్రీవాణీగిరిజాక్సిరాయ 
పావులూరి మల్లన సారసంగ్రహగణీతం శ్రీవా ణీందుసురేంద 
నన్నెచోడుడు కుమారసంభవం శ్రీకంఠం సగుణం 
మల్లియరేచన కవిజనా శ్రయం శ్రీకాంతాతి ప్రీయ 
పండితయ్య వివతత్త్వసారం 
1. నిర్వచనోత్తర రామాయణం శ్రీరాస్తాం 
తిక్కనగారు 2. విరాటపర్వం శ్రీయనగౌరినా బరగు 
శ్రీరమణీ గృహంగణము 
కేతన 1. దశకుమారచరిత్రము చెన్ను వహింప 
2. ఆంధ్రభాషాభూషణం శ్రీవాణీగిరిజేశా 
3. విజ్ఞానేశ్చరీయం శ్రీవాణీగిరిచేశా 
మారన మార్కండేయ చరిత్ర శ్రీ తరుణీముఖో జ్వల 
మంచెన కేయూరబాహుచరి త్ర శ్రీచసియించు గాత 
బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి శ్రీవిభుడ 
ఎల్లా పెగ్గడ 1. నృసింహపురా ణం 
| 2. హరివంశం శ్రీకిం ట్రెమపదంబు 
భాస్కర రామాయణ ... 
కవులు 
మడికి సింగన 1. పద్మపురాణం శ్రీమద్దివ్యమునీం ద్ర 
2. జ్ఞానవాసిష్టం చిత్త నిలయం 
3. సకలనీతి సమ్మతం శ్రీ మహిళా కటాక్ష 
రావిపాటి తిప్పన త్రిపురాంతకోదాహరణం శ్రీనగ చక్రవర్తి 
మడీకి' అనంతయ్య విష్ణుమాయా నాటకం భాగవత ముఖ్యుడగు 
శుక బ్రహ్మ 
గోనబుద్ధరాజు రంగనాథ రామాయణం శ్రీకామినీనాథు 
జీతదైత్యనాథు 
గోనసోదరకవులు ఉత్తరకాండ క. 


ఈ పట్టికవల్ల నాచన సోముని నవీనగుణాలు దేశంలో ప్రచారంలోనికి వచ్చేదాకా 


కృత్యాదిని శ్రీకారం పద్యాలు శృంగారఠసంతోకాక భక్తి భావాలతో ఉండేవని తెలుస్తుంది. 
నాచన సోముని పుణ్యమా అని ఇలాగ మారాయి. నాచన సోముని తరవాత ఆతని 
సమీపకాలస్థుడైన జక్కన ఇలా చెప్పాడు : 


ప్రతి పద్యము జోద్యముగా - కృతి చెప్పిన గొప్పగాక కృతినొక పద్యం 


బతిమూఢుడైన జిత్రత - (తిపాదింపడె ఘుణాక్షర న్యాయమునన్‌: 


(విక్రమ. 1-17) 


ప్రతిపద్యం చోద్యంగా చెప్పడమనేది జక్కన నాచన సోముని వద్దనే నేర్చుకున్నాడు. 
(జక్కనకృత్యాది పద్యం : శ్రీగౌరీకుచనీల మౌక్తికమణి థ్రేణీ) వాస్తవానికి నాచన సోముని 

ప్రతి పద్యంలోనూ శబాలంకారమో, చమత్కారంతో ఉండి సంభాషణో, వర్ణనో, 
an ఉండే సామెతలో ఉంటాయి. 1487 పద్యాలలో ఎన్నెన్నో సామెతలు, 
జాతీయాలు, పలుకుబళ్ళు బళ్లనిండా దొరుకుతాయి. 


తలపువ్వు వాడదని (1-21); కారుచిచ్చునకు గాడ్చులుదోడగు చందం (1-23); 
వీరపుబొత్తము గట్టుకొని (1-32); ఇటురా చూతువు చేతిలావనుచు (1-45); 
చిల్బవోయినం బంజరమేమిసేయ (1-72); ఎంత దరిగిన మిరియాలు జొన్న లంతచేయవా 
(1-75); క్రొర్రెవ్వడీంటి కంబముసీసెన్‌ (1-94); శిరసుండగా మోకాలను సేసలుపెట్టుట 
(1-96); తనకుగానని దయ్యంబెదరికి వరమిచ్చుననుట (1-97); చీమచిటుకనుట 
(1-131); గతజలసీతుబంధనం (1-187); మంత్రపునీళులు సల్లవచ్చునే (2-19); పారెడు 
బండ్లకు గాళ్లుసాపగా (2-31); కడుపు చల్లనికాంతలగలుపునన్ను (2-76); 
నుదుటపట్టంగట్టడం (2-154); చిట్టకాలకులోనగుట (2-184); జొతీంద్రియులకేటి 
సంతతి (2-189); నాలుక ఆడనిపాటి (3-8); పేచ్చారితనం (3-10); మంటలో మిడుత 
వీరము సూపుట (3-14); విశ్వామిత్రసృష్టి (3-21); జట్రాతిపైపోతలై (3-30); 
తామరపాకునీరువలె దల్లడమందిరి (3-35); జొక్కాకుతో రాయడం (3-41); 
కుమ్మరావమున రాగిముంతలేరంగ గలవె (3-48); జీలుగువెరిగినమాలెకు గంబంబు 
(3-50); పిడుగుచిట్లినభంగిన్‌ (3-83); లజ్జకండయొడల గలదే (3-98); బొమ్మకట్టుట 
(గెలుచుట) (3-117); చుక్కయెదురు (3-147) పెన్నిధిగని పొంగుచున్న పేదలక్రియ 
(4-15); నీరముంచిన సౌరకాయనెగసినట్లు (4-28); పరుగుతోదాగరయునెండ వలసినట్లు 
(4-54); తవుడుతినిచచ్చు వానికి విషముపె ట్టువాడు వెర్రిగాడె (4-62); దాగంబోయి 
తలారివానియెదురన్‌ దాగంగ (4-92); చెట్టెరుగువారికాకులు సిదుమనేల (4-95); 

లిపేదవడిన బసులవాండ్రి యెక్కాడీరనుకత (4-102); ముద్దులుమునింగి పార వెంపళ్ళు 
తమకెంత బంటియనుట (4-124); దాపటికాలబొమ్మ (4-137); చల్లకువచ్చి ముంత 
దాచినగతి (4-149); పాముకాటు సీరదుడిచినంబోవునె (4-150); గాజులుందొడవుగా 
గల్పించిరా (4-157); వెదకంబోయినతీవ కాలదవిలెన్‌ (4-163); దువ్వుజూచి 
నక్కయొడలు గాల్చికొన్న పడువున (4- 165); వెర్రివారపిడుగు వేసిన దలటొప్పియగునె 
(4-166); కరవగ వచ్చునే 'బలిమిగాడిదకుం బులితోలుగప్పినన్‌ (4-188); కరాసిధారచే 
పచ్చడి చేయడం (4-196); చిచ్చునుంగాడ్చును కూడినట్టి (4-199); పాపటపై 
అడిధంపెటడం (4-208); మంగలములోని పేలాల మాడి (4-216); వెలుగుచేన్మేసిన 
గాచువారలెందుకలరే (5-40); నిప్పు జెదలంటునటే (6-88); ముల్తుపుచ్చి 
కొరడిచినచందం (5-101); ఏనొకటి చేయదలచిన తానొకటి దలంచెవిది (5-135); 
నేమిటికిబోయిన నీళ్ళకు గట్టవెట్ట (5-155); నువ్వుల కండ్లనునోరబోసికొన్నారము 
(5-156); ట్రేవులలోన సురియద్రిప్పిన కలవన (5-161); పయ్యెరదూది (5-179); 


586 సమగ్రాంధ్ర సాహిత్యం 


తగరంబుచరచు టెంతటిభారము (5-182); చుట్లాలసురథి (5-276); కన్నుండ 
కంటిపాపంగొన్నట్లు (5-286); పట్టెడుచోటు కాల్చుకొను బాలిశుడుంగలడే (5-303). 


ఈ జాతీయాలనూ, సామెతలనూ చూస్తి నాచన సోముడు తన కాలపు 
ఫష్ట్ణవ్యావహారికాన్ని, సమకాలికపు సంభాషణలనూ (గ్రంథస్థం చేశాడని చెప్పాలి. 
తిక్కనగారు ఎలాగైతే పాతబడ్డ మాటల్ని ఏవగించుకున్నారో నాచన సోముడూ అలాగే 
నిరసించాడు. సజీవమైన జాతీయాన్ని నిత్యజీవితంలోని మాటల్ని వాడాడు. “ఉత్తర 
హరివంశమునందలి సామెతలు, జాతీయములు' అనే శీర్షికతో నాచన సోముని 
తెలుగుతనాన్ని శ్రీమతి పి. యళోదారెడ్డిగారు ప్రశంసించారు. ''ఈ(గ్రంథము రాసిబోసిన 
జాతీయముల ప్రోవు. కుప్పబోసిన సామెతల కాటపట్టు. సూక్తి వైచిత్రమునకు నెలవైన 
యీ గ్రంథమునందు సాధారణముగ నితరకవు లెవ్వరును తెలుగు వాజ్మయమునందు 
ప్రయోగించి యెరుగని యుపమానములను, అర్భాంతరన్యాసములను, దృష్టాంతములను, 
సామెతలను చూడవచ్చు'' ఆని ఆమె వ్రాశారు. ఈ సామెతలకు తోడు నన్నెచోడుడు 
సంవిధానంలో చేసిన గమ్మత్తులన్నింటినీ తానూ వాడాడు. పద్యంలో రెండేసి 
క్రియాపదాలు వాడడం, ఒకమాట వాడీతీ పక్కనే దానినే పోలిన ఇంకోమాట వాడడం, 
అనుప్రాసం, నిరోష్ట్యం మొదలైన అన్నింటినీ చక్కగా వాడాడు. ఇతని సంవిధానం 
కొట్టవచ్చినట్లు కనబడుతుంది. 


అందుకే ఇతణ్జ్దీ చాలామంది అనంతరకవులు పద్య రచనా విధానంలో పూర్తిగా 
అనుకరించారు. నరకాసురవధ ఘట్టంలో రాక్షసుడు వేసిన బాణంవల్ల కృష్ణుడు 
మూర్చపోయాడు. అప్పుడు సత్యభామ యుద్దం చేసింది. సోముడు ఆమెను ఇలా 
4 అ 
వర్ణించాడు : 


అరిజూచున్‌ హరిజూచు జూచుకములం దందంద మందారకే 
సరమాలామకరందవిందు సలిలస్యందంబులందంబులై 
తొరుగంబయ్యెద కొంగొకింత దొలగందోడో శరాసారమున్‌ 
దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేళీగతిన్‌. 

| (పుట. 130, ఉత్తరహరి. 1-162) 


ఇదే ఘట్టంలో ఇదే సన్నివేశాన్ని బమ్మెరపోతరాజుగారు తమ భాగవతంలో వర్ణిస్తూ 
సోముణి అనుకరించారు చూడండి : 


పరుజూచున్‌ వరుజూచునొంప నలరింపన్‌ రోష రాగోదయా 
విరత[భూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్‌ 
జరగన్‌ గన్నుల గెంపుసౌంపు బరగన్‌ జండాస్ర్రసందోహమున్‌ 
సరసాలోకసమూహమున్‌ నెరవుచున్‌ జంద్రాస్య హేలాగతిన్‌. 
(భాగ. దశమ. ఉత్తర 178) 


10. కావ్యానుశీలనము - యం. కులశేఖరరావు - పి. యశోదారెడ్డి వ్యాసాలు, పుట 41 


నాచన సోముడు 587 


పోతరాజుగారి సత్యభామలో పయ్యెదకొంగు ఒకింత తొలగలేదు. సోముని 
భామలో ఆ తొలగిన పైటను కృష్ణుడే పొందుపరచవలసి వచ్చంది. సోముని సత్యభామ 
యుద్ధం చేసినందుకు సంతోషించి కృష్ణుడు చేసినదేమిటో చూడండి. 


చెలువచెక్కులనెలకొన్న చెమటదుడిచి 

తరుణినుదుటబైకొన్న కుంతలములొత్తి 

రమణికుచమధ్యమునను హారములు దోచి 

సాలతి పయ్యెదకొంగుపై బొందుపరచి. (ఉత్తరహరి. 1-170) 


ఆ తరువాతనే ఆమె చేతిలోని విల్లు అందుకొన్నాడు. అతడు పొందుపరిచేదాకా 
అది తొలగే ఉంది. భార్భ పయ్యెదకొంగు ఎంత మహాకవి తొలగించినా ఏ మగవాడు 
ఊరుకుంటాడు? 


ఇతని కాలందాకా తెలుగు గంథాలలోని పాత్రలు సమకాలిక మనస్తత్వాలతో, 
చేష్టలతో ఆట్టే ఉండేవి కావ). పురాణపురుషులు ధీరోదాత్తులు, హితభాషులు, అందరూ 
చాలా హుందాగా బింకంగా ఉండేవారు. నాచన సోముడు ఆ పాత్రలను తన 
కాలపువాళ్ళను చేశాడు. నరకాసురుడు ఓరుగల్లుమీద దండెత్తిన తురక సరదారులాగ, 
ఊర్వశి ఏ మాచల్తేవిలాగనో కనబడుతుంది. లక్ష్మీదేవి అవతారంలాంటి రుక్మిణీ జూదంలో 
అబద్ధం ఆడుతుంది. సత్యభామ మగడంటే లక్ష్యంలేని అందరు గయ్యాళి పెళ్ళాలలాగే 
మొట్టమొదట భర్తను నిందిస్తుంది. జూదరివి, సుమాళివి, నెరవాదివి, తసుకరివి అని పడపడ 
తిడుతుంది (3-113). నరకాసురుడి సేనలు ఆనాడు జరిగే దండయాత్రలలోలాగానే ఇళ్ళు 
దోచుకుంటారు. ఇల్లాళ్ళను చెరపడతారు. చూడండి : 


“మరియును మగలు దిగవిడిచిపోవుటయును మానంబుతోడన మంది 
మందిరంబుల నడంగియున్న మగువల దెగువతోడ వెడలం దిగిచి తెచ్చి చక్కనివారి 
నేర్చరిచి యొక్క యెడం గూడబెట్టు ధూర్తదనుజులను, గడిచిపోవచ్చిన నొడిచి 
కచభరంబులు పట్టికొన్న 'నన్నన్న] నీ చెలియలి' నని విడిపించుకొని కన్నీరు దొరుగు 
మొగంబుల బయ్యెదలొత్తుకొని యేడ్చు సుదతుల నదలించు నిర్ణయ దైతీయులును, 
సవరనిపావలందడవితడవి తమ యేలికకుం గానికగా నీవలయు నని కొనిపోవచ్చిన టైథడి 
విడువజాలక పెనంగు తల్లుల బ్రల్లదంబునం ద్రెళ్ళంద్రోచి తిట్టచు సైకపుంబైదలి 
మూకలగదడెనని చెలంగు ఘాతుకదైతీయులును, వెండియుం గడుసరి దానవులు మిసిమి 
గల పసిడి కాస చేసి పడద్రోసి గాసిం బరచిన ప్రాసాదంబులునుం జతురులగు దితిసుతులు 
దమతమ నికేతనంబులకుం గొనిపోవుటకై విరుగకుండం బెరికించి సురకుమారకుల 
తలలకెత్తి(ంచి) న ఘటిత మణీకోటికోటీయండిత కవాటసంఘాతంబులును... (1-53) 


ఏ తురకసీనో దండయాత్ర తరవాత కొల్లగొట్టడం ఇందులో కనబడుతుంది. సోముడు 
యుద్దాన్ని ఎంత సమకాలికదృశ్యాలతో వర్ణించాడో వేటను కూడా అలాగే వర్ణించాడు. 


588 సమగ్రాంభ సాహిత్యం 


““ఇవ్విధంబున నెగసిన' యిర్రి నాలుగుకాళ్ళునుం (దెవ్వనొక్కమ్ముననేసి చనునెడ 
మరియు నప్పటప్పటికిం జొప్పరులవలన నుప్పతిల్లిన చప్పుళ్ళకు దెప్పురంబైన తుప్పలం 
దూరు దుప్పులును (నిడువేటకార్లు) (వేటకుం) గడంగిన నడికినడికి కనవారికినెడగాక 
తొడిగిన యమ్మున పడి పొరలు పిడుల విడువక చిడిముడిపడుకడతులును నీటెలకుం 
బోటబ్బక సూటిమెయి దాటియు వేటచే విటతాటంబైన లేటికదుపులును బిరుంద రొప్పు 
చొరిగారకుగాక వెరచరచి పరచునెడ దెరపి నురికిన తొరుద్రొక్కునం గుక్కలచే బరిపరి 
యైన యురుములును గొందరు గొందరు ముందటం గొందలం బంది యందంద సందడి 
(గ్రిందుమీదుగా వైచినం జిందరవందరలుగా చందిన కుందేళ్ళును నేదెస దొలంగినను 
సూదిపిరిందితాడై యాదిగొని పాదులవారిచే యాదులకాదులచే మూదలించిన 
సిదరంబులతో బాదుకొనిన యేదులును నివ్వలవ్వలనుండి యెడడ్రెవ్వకుండ ద్రవ్విన 
యోదంబులం బడీ |క్రొవ్వరక మచవ్వంబు నివ్వటిల్లంబట్టువడిన చివ్వంగులునుం గలిగినం 
గనుంగొనుచు వెండియు (గీగాలినోలిం జాలుకొలిపిన కాలువలలకుం బాలుపడి 
లోలోపలం _. గళవళించియు దోడోడ జోడెంపువలలకు లేటివేడెంబు చేసినం 
గూడబడియును మున్ను పన్నిన కన్నెవలల సన్న సన్నంబోవక యన్న్నదం గన్ను దిరిగి పడి 
సన్నసున్నంబుగా దన్నుకొనియును నడ్డగించి నించిన యొడ్డు వలలకు సడ్డించి 
వెడ్డునంబడక గడ్డురికియు మృగంబులనేకంబులు వొలియుటయును, వేట చాలించి...” 

(4-29) 


ఇలాగే కోటలు లగ్గలుపట్టుకు వర్ణించాడు. 


వంకదారకు జేరి. వాకిటి దద్దడంణలు సీర్చి కొమ్మల మోకువైచి 

ప్రాకీ లోపల జొచ్చి పలుగాడీిదెరచిన పంతగార్లకు మున్న |బ్రద్దవరుల 

తోన నిచ్చెన లెక్కి లోగి కొత్తళములో బురణించి చొచ్చిన పోటుమగల 

వాడి మెచ్చక యాళువరిమీద బాశెలవారిదాకించిన వాసివిరుదు 

లచ్చెరువునొంద మేడలు సొచ్చి యార్చు 

దొద్దకార్లచే బరిపోయె దూర్పుదిక్సు 

రాలవాటుల నేటుల రంతుమిగిలి 

తరిమి రచ్చటి బలము గొందరు గడంగి. (3-34) 

నాచన సోముడు తాను సాహిత్యరసపోషకుణ్జి అని చెప్పుకున్నాడు. అయితే అతని 
రసపోషణ అందరికీ నచ్చదు. రుక్మిణిచేత బొంకించినందుకు వేలూరి శివరామశాస్త్రిగారి 
మనస్సు చివుక్కుమంది. అది కవి బొంకేగాని రుక్కిణీది గాదన్నారు. ఊర్వవీ- నరకుల 
సంభాషణ బజారుస్త్థాయిలో సాగినందుకు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు 
నాచ్చుతునారు 12 అయే ఈ ఊర్వశీ- నరకుల సంభాషణలోని జౌచిత్యాన్ని 


. సోముడు - పుట. 61 
12. 'సోముడు'లో ఆంధ్రవాజ్బయమున నాచన సోమన కీయదగిన స్థానం అని రాళ్ళపల్లివారు వ్రాసిన 
వ్యాసంలోని ఉదాహరణ. పుటలు 64-68, 


నాచన సోముడు 589 


చూపెడుతూ ఇందులోని రచనాళిల్పానికే 'సంవిధానచక్రవర్తి అనే" బిరుదు నాచన 


సోమునికి సార్థకమవుతుంది అని విశ్వనాథ సత్యనారాయణగారు వ్యాఖ్యానం చేస్తూ 
వ్రాశారు. 13 


నరకాసురుడు ఊర్వశిమీద వ్యామోహంతో ఆమెను నిండుసభలోనికి పిలిపించాడు. 
ఆమెకు అతనిమీద ఇష్టం లేదు. ఆతడు “నీకను దోయి వెన్నెలలు నిండత కోర్కులు నాకు 
నిండునే'' అన్నాడు. “నీలోగిట చేర్చనే యుభయ లోకసుఖమ్ములు నన్ను పాందినన్‌' 
అన్నాడు. 'ఇదంతా ప్రేమకాదు, ఇతడు సరసుడు కాడు' ఆని ఊర్వశి నిండుసభలో 
రుజువు చేయాలి” ఇంత చక్కటిమాటలు వచ్చిన అతని నోటంటే జుగుప్సాకరమైన 
పలుకులు రావాలి. అందుకు ఆమె గడుసుగా సంభాషణలోనికి దింపింది. 


“నామీద ఇంత మక్కువ అయితే ఒక్కనాడైనా వచ్చి నన్ను గారవించావా?"” అని 
అడిగింది. 


“'పగవాడి ఊరికి నేను మిండరికానికి వస్తానా? వస్తే నాకు ఆపద కాదా”' అన్నాడు 
అతను. 'మిండరికం' అనే మాట రాగానే అతనిది ప్రేమ కాదు, కామం అని తేలిపోయింది. 
“నాకు ఆపద కదా' అనడంలో శౌర్యం, సత్తా బయటపడింది. 


“నిన్ను రమ్మనడం పొసగదు సరే! నన్ను ఒక్కనాడైనా రప్పించుకోలేదేం? 
నాకామాత్రం చనువు లేదా?'' అంది ఊరి, 


“పగవాడి కొలువులో వున్న దానిని నేను పిలిపించుకొనడమా! చాలు చాలు! 
ఇలాంటి లంజెమాటలు ఎక్కడైనా వున్నాయా?'' అన్నాడు రసికతలేని నరకాసురుడు. 


ఎప్పుడైతే అతని నోటంట 'లంజె' అన్నమాట వచ్చిందో అప్పుడే అతని పరాజయం 
మొదలయింది. ఆమె అటువంటి పతనంకోసమే కాచుకొని ఉంది. ఈ మాటను పట్టుకొని 
నిర్మొహమాటంగా అతనితో సంభాషణ కొనసాగించింది, '“లంజనైనను నీవు లంజయని 
యన్నచో కోపము వచ్చును” ఇట్టి మాటనేర్చుమీద మానవప్రకృతి మీద 
గడుసుదనముమీదనే సంవిధాన సొధమును నాచన సోమన నిర్మించినాడు. 


ఇంత గడుసుగా సంవిధాన నిర్వహణము చేసిన తెనుగు కవులు లేనేలేరని 
చెప్పవచ్చును” అని విశ్వనాథ సత్యనారాయణగారు వ్రాశారు,!* 


13. ఆంధ్రసాహిత్య పరిషత్‌ పత్రిక - సంపుటి 43; సంచిక 4లోనూ, తెలుగుభాషాసమితివారి విజ్ఞాన 
సర్వస్వం - ౩వ సంపుటి పుట 1224లోనూ, 
14. తెలుగుభాషాసమితివారి విజ్ఞానసర్వస్వం - 3వ సంపుటి - పుటలు 1126. 


590 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇలా వ్యాఖ్యానం చేస్తే నాచన సోమనలో ఎన్నో సొగసులు కనబడతాయి. అయితే 
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు చాలాకాలం క్రిందట ఇలా వ్రాశారు : 

“తన శక్తినంతయు నుపయోగించి యింత దీర్ణముగ వ్రాసినను సోముడు వారినెంత 
నీచాతినీచపాత్రములుగా దోపజేసినాడో పరిశీలింపుడు! నరకాసురు డెంతనీచుడగు 
కీరాతస్వభావుడగు రాక్షసుడని యనుకొన్నను, వారిద్దరి కిట్టి రసాభాసమగు సల్లాపము 
నిండుసభలో నడచియుండదు. ఒకవేళ నడచి యుండవచ్చుననుచో, కవి దా నిట్లు 
వ్రాయుట ప్రమాదము. ఇందుగల మిండరికము, లంజెతనము మొదలగు పదముల 
దలచుకొన్న నెవ్వరికి రోత జనింపదు! కావ్యము సౌమనస్య ప్రధానము. కావున 
స్వభావోక్తినే వర్జింపదలచిన వాడైనను కవి యా సౌమనస్యముపై ముఖ్యముగ దృష్టి 
యుంచవలయును. అట్లు గాదేని యుత్తమ పాత్రములం దింత నీచస్వభావము నెంతయో 
సాగసుగ వర్ణించిన శుకసప్పతికారుడగు కదిరీపతినాయకుడు మహాకవి యని చాటవలసి 
యుండునుగదా! (నిజముగా నతని మహాకవిత్వమునందు _ బుద్ధిమంతులెవరును 
సంశయింపరు.) ఎక్కువ చాతుర్యము జూపబూనిన విపరీతమగు ననుట కీ ఘట్టము 
ప్రథమోదాహరణము. 5 

మిండరికము, లంజెతనము అనే మాటలు సోముడు కావాలని నీచత్వం కోసం 
వాడిన మాటలు కావు. అతని సమకాలిక సమాజంలో వాటిని వాడేవారు. పాల్కురికి 
సోమనాథుని బసవపురాణంలో 'మిండరికం' అనే మాట పలుమార్లు ముఖ్యంగా ముగ్గ 
సంగయ్య కథలో కనబడుతుంది. అలాగే వేశ్యను లంజ అనే ఆచ్చిక పదముతోనే 
పిలిచేవారు. మన కాలపు మర్యాదస్థులు వాడే మాటలను నాచన సోముడు ఊర్వశీ 
నరకాసురుల నోట వాడలేదని తప్పుపట్టక్కర్లేదు. 


ఈ ఊర్వశీ నరకాసుర ఘట్టాన్ని ఎర్రయ్యగారు తమ హరివంశంలో రెండే రెండు 
పద్యాలలో తేల్చారు. చూడండి : 


వాసవసింహాసనం బెక్కి యూర్ష్వకశి రావించి భావం బనురాగ తరళంబుగా 
నత్తరళనయనతోడ 


వరుణుం దోలితి నర్థపుం జదిపితిన్‌ వైవస్వతున్‌ గెల్చితిన్‌. 
హరి బోజోసితి నేన యీశ్చరుడ సర్వామర్హ్యసిద్దోరగా 
సురగంధర్గవియచ్చ రాదులకు మెచ్చుల్మీర నీ విక న 
న్నరవిందానన సత్కరింపుము మనోజానీకసం క్రీడలన్‌. 
అనుటయు నమ్మృగాక్షి యిది యట్టిద యంతటివాడవైన నీ 
పెను పసదే తలంప రిపుభేదనసంయమికోటిభక్తితో 

నిను నథిలాధ్వరంబులను నిత్యసమర్చితుజేసిరేని నే 

నును ముదమొప్ప గైకొని వినూత్న విహారరసాల్దీ దేల్చెదన్‌. 


15. సోముడు - పుటలు 57, 589లో వేలూరి శిమరామకశాస్త్రీగారు ఉదాహరించారు. 


నాచన సోముడు 591 


అంతటి మహాత్యంబు గని నన్నుం గామింపు మనిన నట్లుకాకయని యనంతరంబ 
యతండు... (హరి. ఉత్తర 4-41 నుండి 44). “ఎర్రన ఈ భాగమును రెండు పద్యములలో 
నెంతయు గంభీరముగ, మధురముగ ముగించినాడని రా.అ.గారు తలంచుచున్నారు. 
ఇయ్యది సత్యమేకాని 'వినూత్న విహార రాసబ్దిడేల్చెదన్‌' అని యూర్షశి పల్కు టయు, 
'మెచ్చుల్మీర నీ వింక నన్నరవిందానన సత్కరింపుము మనోజానీక సంక్రీడలన్‌ అని 
నరకుడు పల్కుటయు నేమిసాబగుగా నున్నది? ఎవడైనను ఇట్టి విషయమును 
రచ్చయొనర్చుచో జుగుప్పును పుట్టింపక మానడు” అని వేలూరి శివరామశాస్త్రిగారు 
వ్రాశారు. 


ఇటువంటి సంభాషణలకు తిక్కనగారు ఒరవడి పెట్టారు. నిర్వచనోత్తర 
రామాయణంలో రంభారావణ సంవాదంవంటిదే ఈ ఊర్వశీ నరకాసుర సంభాషణ. 
తిక్కనగారు చిట్టచివర రావణుడు రంభను ఎంగిలి చేశాడని వ్రాశారు. సూటిగా వాచ్యం 
చేయకపోవడంవల్ల జౌచిత్యముంది. ఉషాకన్య కలలో గుమారుడొకడేమో చేసినం దాల్మి 
పెంపేదన్‌ దిగ్గన మేలుకాంచి''నది అని నాచన సోముడు కొద్దిగానే పోనిచ్చాడు (5-62). 
కలలోని కలయికకు ఆ ముద్దరాలు భయపడి ఎలుగెత్తి ఏడ్చింది. 


మా తండ్రి కొలువులో మానినీతిలకంబ రమ్మన నా పేరు వమ్మువోయె 
నాతోడి నీడలై నను విన్న పెద్దగా సవరించు మీ చూపు జారువారె 
బతిదేవతలు నన్ను బయలనెత్తిన దివ్వె యరచేతి మానిక మనుట దప్పె 
నల్లపొల్లెరుగని నాకులం బను మంచి మడుగుజీరకు జాల మైల సోకి 
నింక మెచ్చనివారు మోమెత్తి చూడ 
గూడు చవిగాగ గుడుచుట గూడునమ్మ 
నమ్మ కిటమీద నేను బ్రాణాన గలిమి 
చెలిమి మరువక తలపుమీ చిగురుబోడి. (5-90) 


అని వెక్కి వెక్కి ఏడ్చిందట. నాచన సోముడు ఒక్కమాటలో 'ఏమోచేసి' అని తప్పించు 
కొన్నది ఎర్రయ్యగారు అంతకు ముందు బాగా విస్తరించి వ్రాశారు. 


కలలోన నయ్యింతి గదిసి మోమున నవ్వుగడలొత్తదియ్యని పలుకు పలికి 
కెంగేలితో గేలు గీలించి నెమ్మేను మేనను బెరయించి మెలపుతోడ 
బిగియారగౌగిట సౌగియించి మనసులు రెండును గరగి యొక్కండ కాగ 
నేకోర్కు లేమిటి కెలసిన వానికి జుబ్బనచూరలై చొప్పడంగ 
జతురసంభోగరసములు చవులవెంట - నిద్దరును గ్రొత్తగా గని యేపుమిగుల 
నట్టి చందంబుగావించి యాత్మమూర్శి - యబల తలపున నచ్చొత్తినట్లుసేసె. 


16. సోముడు - పుట. 60 


592 సమ(గాం(్ర సాహిత్యం 
తదనంతరంబ 


ఉదరిపడి మేలుకని కన్ను లువిద విచ్చి 

చూచి కానద యట్టి యాసొబగు నచట 

భయము లజ్జయు మోహంబు బాలమనసు 
పొదివె దమము మంచును దమ్మి బొదువుమాడ్మి 


అది కలలోని కానుపయి యంబికయానతిమున్న కలియ 
టొదవుట ముగ్గతం దలప కుగ్మలి నిక్కమ కాగ జూచి పె 
లొదవెడు బాష్పవారి సయనోత్పలపీడ యొనర్చ రోదనా 
భ్యుదయ మనోజ్ఞమై వదన మొప్ప వడంకుచు నార్తి నొందగాన్‌. 
(హరి. ఉత్తర. ఆ.7-96 నుండి 99) 


కాబట్టి ఎర్రయగారు కుదించిన కొన్నిచోట్ల సోముడు విస్తరించాడు. విస్తరించిన చోట్ల 
కుదించాడు. ఇద్దరూ సరిసమానంగా వ్రాసిన ఘట్లాలూ ఉన్నాయి. హరిహరనాథునికి 
తన గ్రంథాన్ని అంకీతమివ్వకపోయినా ఎర్రయ్యగారు శివకేశవులు ఇద్దరూ ఒక్కదగ్గర 
ఉన్నప్పుడు చూపరులకు ఎలా కనబడ్డారో మనోజ్ఞంగా వర్ణించారు. చూడండి : 


హరిజూతురు హరుజూతురు - హరిజూతురు ర్రమ్మరంగ హరుజూతురు ని 
రరులును మునులును నిమ్మెయి - హరిహరతత్త కముగ విస్మితాలోకనులై, 


అందరు నయ్యూరువురకుం బణామంబులు గ ససి యంజలిపుటంబులు ఘటించి 


యజ్ఞరక్షకుడును యజ్ఞవిధ్వంసియు నై లోకనుతుల బెంపారువారు 
కందర్ప జనకుండు గందర్చదర్రైకదమనుండు నై లీల దనరు వారు 
భువనసంభర్తయు భువనసంహరయు నన నాత్మగుణకృత్యులైనవారు 
భూధరోద్దారియు భూధరావాసియు నగుట నిత్యట్రీతి నెగడువారు 


విషధిజాతంబు లగు రత్న విషము లురము 
గప్పు కంఠంబు గైసేయ నొప్పువారు 
భుజగశయనుండు భుజగవిభూషణుండు 
నెపుడు గరుణతో వరదు లయ్యెదరు మాకు. 
| (హరి. ఉత్తర. 6-౫ నుండి 41) 


ఎర్రయగారు ప్రబంధధోరణిలో వ్రాసిన ఈ ఘట్టూన్ని నాచన సోముడు కూడా 
మొదట ప్రబంధధోరణిలోనే బ్రాశాడు. శివకేశవులు ప్రక్క ప్రక్కల నిలబడగానే 


ఇత్తిరగున నయ్యిరువుర- చిత్తము గతి నొడలు గలసి సిద్ధాంతపరా 
యత్తులగు మునుల యెరుకతు- విత్తి చెలువారె జమిలి వేల్చని తెలుపన్‌. 


నాచన సోముడు 


అట్టియెడ, 


అభ్రంకషంబైన యాలపోతు నితండు త్రుంచినా డీతండు పెంచినాడు 
సాధుసమ్మతముగా సామజంబు నితండు గాచినా డీతండు ద్రోచినాడు 
బర్గిర్ముఖార్థమై పర్వతీశు నితండుదాల్చినా డీతండు వ్రాల్చినాడు 
ఫణపరంపరతోడి పన్న గేంద్రు నితండు మెట్టినా డీతండు. సుట్టినాడు 

నేడు నాడును నాడును నేడు మనకు 

జూప జెప్పంగ జెప్పంగ జూపగలిగె 

ననుచు గొనియాడు సంయమిజనుల కొదవె 

రజతగిరిమీద హరిహరారాధనంబు. (ఉత్తరహరి. 2-178 నుండీ 180) 


ఆ తరువాత పురాణపద్ధతిలో వ్రాశాడు. శివకేశవులు వాళ్ళలోవాళ్ళు ఎక్కువగా 
మాట్లాడుకొనడం, పిమ్మట అక్కడనున్న సకల దేవతా మునిసంఘాన్ని కనుగొని 


ఆద్యవీజాయ విశ్చకర్రే ఒక్షరాయ 

నిర్గుణాయ గుణాత్మనే నిర్మలాయ 

హరిహరాత్మనే ప్రవరదివ్యాయ యజ్ఞ 

సూక రాయ. నమో యనుచు న్నుతింతు. (ఉత్తరహరి. 2-219) 


అని మహేశ్వరుడు మునులు వినగా “ఇది పురాణ ముఖ్యసోత్రం'' అని చెప్పడం 
నాచన సోముడు వ్రాశాడు. గంభీరంగా ఉండవలసిన ఘట్టాలలో ఏ మాత్రం 
చమత్కారాలకూ పోక సీరియస్‌గా వ్రాశాడు. విస్తరించి వ్రాయకుండా చిన్నచిన్న 
మాటలలో నాచన సోముడు కూడా మన. కళ్ళముందు మంచి దృశ్యాలు నిలబెట్టగలడు. 
పాంచజన్యం పూరిస్తున్న కృష్ణుని ఎలా వర్ణించాడో చూడండి : 


అంగిరుడు పెల్లగిల్లిన - సంగరజయ మమర బాంచజన్యము బూరిం 
చెం గంసవైరి ముందర - మింగిన శకి నుమియు నీలమేఘమపోలెన్‌. 
(ఉత్తరహరి. 6-47) 


కరుణరసం వ్రాయడంలో కూడ సోముడు తన కాలపు విషయాలను వ్రాస్తాడు. 
చూడండి: పుట్టిన బిడ్డలు చచ్చిపోతూ ఉంటే, ఈసారి కానుపైనా కాపాడమని కృష్ణునితో 
మొరపెట్టుకొనే బ్రాహ్మణుడు ఎలా రోదిస్తున్నాడో... 


తడియొత్తు చీరతో దాదికౌగిట జేర్చి చూపంగ గన్నార జూడనైతి 
దడవి యాడక మున్న తట్టాడు మని పట్టి పడకంగ సెబ్దపై బ్రాల్చనైతి 
నల్లంత దవ్వుల నప్పలప్పు లనంగ నెదురుగా బరతేర నెత్తనైతి 
వియ్యాల చే నిచ్చి వేడుక నను వారు తిట్టింప విని దప్పిదేరనైతి 


594 సమగ్రాంధ్ర సాహిత్యం 


నకట మిథ్యామనోరథుం డైతి గాని 

కొడుకులం గని దమవారు గొండసీయ 

నుండలేదయ్యె సంపద లుబ్బెనేని 

లేబరమకాదె బిడ్డలు లేని బ్రతుకు. __ (ఉత్తరహరి. 2-16) 
అల్లంతదూరంలో 'అప్పలప్పులన' డం, వియ్యాల చేనిచ్చి వేడుకకు వాళ్ళు తిట్టిస్తే వినడం - 
ఎంత సహజమైన తెలుగుతనం వర్చించాడో; తెలుగు దేశంలో కాకతీయ యుగం నుండీ ఆడే 
పాచికల ఆటను పాల్కురికి సోమనాథుడు వర్ణించినట్టే సోముడు ఈ యుగంలో విపులంగా 
వర్ణించాడు. (ఉత్తరహరి. 109-142). పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర - 
పురాతన ప్రకరణంలో కుమారపాల ఘూర్జరుని కతలో నెత్తాల ఆటను వర్ణించి ద్యూత 
పరిభాషను విరివిగా వాడాడు. దుగ, ఇత్తిగ, దచ్చౌక, తీవంచ మొదలైనవి ఆనాటి 
పారిభాషిక పదాలు. పాల్కురికి సోమనాథునిలాగే నాచన సోమనాథుడు కూడా ద్యూత 
వర్ణనను సవిస్తరంగా వర్ణించి ఒక ఫ్యాషనుగా చేశాడు. అందుకే విష్ణుమాయా నాటకం 
కర్ణకూడా లక్ష్మీనారాయణుల చేత సొగటాలాడించాడు (2-11 నుండి 21). ఈ 
పద్యాలనుండి ఈ ఆటను ఎలా ఆడేవారో సురవరం ప్రతాపరెడ్డిగారు వివరించారు.” 
నాచన సోముని ఉత్తరహరివంశంలో ఎన్నో సాంఘిక విషయాలను సీకరించవచ్చు. 
ఇప్పుడున్న ఉత్తర హరివంశం సంపూర్ణం కాదని, మిగతా భాగం దొరికితే ఎన్నో కొత్త 
విషయాలు దొరుకుతాయని రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు వ్రాశారు." ఉన్న 
గ్రంథంలోనే కొంత దొరకలేదనే విచారం ఉన్నా ఇతడు వ్రాసిన ఇతర గ్రంథాలేమిటో 
తెలుసుకొందాం. 


నాచన సోమన ఉత్తరహరివంశాన్నే కాక “వసంత విలాసం’ అనే కావ్యాన్ని కూడా 
రచించాడు. ఇది కాలగర్భంలో కలిసిపోయింది. లాక్షణికులు, సంకలనకర్ణలు 
క్రోడీకరించిన నాలుగైదు పద్యాలు తప్ప ఈ కావ్యంలో మరే భాగం మనకు దక్కలేదు. 
వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తమ ప్రబంధ రత్నావళి అనుబంధంలో ఈ క్రింది పద్యాన్ని 


ఉదాహరించారు.!? 


ప్రాలేయప్రతిసీరసిన బరపెన్‌ బైపైవసంతంబులన్‌ 
గాలోన్మీలితకోరకోదరపరాగప్రొఢ కోపాగ్నియై 
హాలాపానవిహారపొరమహిళాహంకారదోస్సా రమై 
హేలాపల్లవహేతి ఖండితమహాహీమంతసామంతమై. 


క్రీ.శ. 1656లో ఉన్న అప్పకవి ముకారయతులు పేర్కొన్న సందర్భంలో 'వసంత 
విలాసం' లోంచి ఈ పద్యాన్ని ఉదాహరించాడు. 


17. ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుటలు ణ-92. 

18. సారస్వతాలోకం, పుట 78 

19. పుట 184. ఈ పద్యం ఆంధ్రపాహిత్యపరిషత్తులో ఉన్న ఉదాహరణ పద్యాల సంధాత 
నంగ్రహించినదని పట్టికలో వేటూరివారు చెప్పారు. 


నాచన సోముడు 595 


అత్తరివిటనా గరికులు- చిత్తమున వసంతకేళి చిగురొత్తంగా 
మొత్తములు గట్టి తెచ్చిరి - ముత్తెపురుల్లరులతోడి బుర్రటకొమ్ముల్‌. 

(అప్ప. ౩-౫) 
ఇదే పద్యాన్ని బహుజనపల్లి సీతారామాచార్యులవారు 'బుర్రట కొమ్ము అనే మాటకు 
అర్థం వ్రాస్తున్న సందర్భంలో శబ్దరత్నాకరంలో ఉదాహరించారు. అయితే ఇది వైజయంతీ 
విలాసంలోనిదని చెప్పారు. దీనికే విప్రనారాయణ చరిత్ర అనే మారుపేరు ఉంది. దీనిని 
1510 ప్రాంతాలలో జీవించిన సారంగు తమ్మయ్య వ్రాశాడు. బహుజనపల్లివారు 
చెప్పారుగాని ఈ పద్యం 'వైజయంతీ విలాసం'లో లేదు.% ఇది అప్పకవి పేర్కొన్న “వసంత 
విలాసం' లోనిదే కావచ్చు. పద్యాలను ఉదాహరిస్తున్నప్పుడు కర్ణలపిర్ల విషయంలోనూ, 
గ్రంథాల పీర్ల విషయంలోనూ అప్పకవి పొరబడకపోలేదు. నాచన సోముని 
ఉత్తరహరివంశంలోని “ఒక నాడిందుధరుండు' (5-47) అనే పద్యాన్నే అప్పకవి 
ఆదిపురాణంలోనిదని చెప్తూ ఉదాహరించాడు (3-118). హరివంశానికి ఆదిపురాణమనే 
మారుపేరుండేదేమో అని వేలూరి శివరామశాస్త్రిగారు సందేహపడుతున్నారు.21 ఇటువంటి 
కారణాంతరం లేకపోతీ నాచన సోముడు ' ఆదిపురాణం' అనే మరొక గంథం కూడా వ్రాసి 
అందులో ఉత్తర హరివంశంలోని 'ఒక నాడింగుధరుండు' అనే పద్యాన్నే 
వాడుకొన్నాడేమో అని కూడా శివరామశాస్థ్రిగారు అనుమానిస్తున్నారు. ఈ 
ఆదిపురాణాన్నే ఆదిత్యపురాణమని అప్పకవీయంలో అధోజ్ఞాపికలో వావిళ్ళవారు 
వివరించారు.22 


అప్పకవి 'సోముని హరివంశమునందు” అని చెప్పి ఈ క్రీంది పద్యాన్ని సంయుతా సంయుత 
ప్రాసముల ప్రసక్తిలో చెప్పాడు. 


నాతో మార్కొనలేరు నిర్ణరపురీనాగేం ద్రబృందారకా 

రాతుల్మున్నుగ దేవసంఘములు పోర నీరసం గ్రామకుం 

డీ తైలోక్యమునందు గల్లడు రణంబెచ్చోట లేకుండగా 

జేతుల్హీయువృ థాభరంబగుచు వచ్చె న్గేవ యీ మేనికిన్‌. (అప్ప. ౩-౩19) 


ఇది బాణాసురుడు శివునితో చెప్పే పద్యం. అయితే సోముని ఉత్తర హరివంశము 
బ్రాతప్రతులలో ఈ పద్యం కనబడదు అని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు వ్రాశారు. ఇది 
పంచమాశ్వాసంలో 19, 20 సంఖ్యలు గల పద్యాల క్రమంలో ఉండాలి. 21వ నెంబరు 
పద్యంలో “'నావుడు దేవదేవుడు మనంబున నించుక నవ్వి'' అనే మాటలున్నాయి. దీనికి 
ముందుగానే “నాతో మార్కొనలేరు' అనే పద్యానికి ఆస్కారముంది. కనుపర్తి 
అబ్బయామాత్యుని “అనిరుద్ధచరిత్రము' లోగాని, రంగాజమ్మ 'ఉపాపరిణయము' లోగాని 
20. వావిళ్ళవారు 1309లో ప్రకటించిన ప్రతిలో. 


21. ఉత్తరహరివంశ విమర్శ, పుట. 10 
22. 1934 ముద్రణలో, 1వ పుట. 


596 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ పద్యంలేదు. ఎర్రన్నగారి 'హరివంశం'లో కూడ లేదు. పోతరాజుగారి దశమ 
స్కంధంలో సైతం లేదు. అందుచేత అప్పకవి చెప్పినట్టు సోముని హరివంశంలోనే 'నాతో 
మార్కొనలేరు' అనే పద్యం ఉండవచ్చు. ఇది వ్రాతప్రతులలో కనబడకపోవడంవల్ల 
అప్పకవినాటి ఉత్తరహరివంశపు ప్రతులు నష్టమైపోయాయే ఆన్న విచారం కలుగుతుంది. 
'అత్తరి విటనాగరికులు' అనే పద్యం నాచన సోముని వేసంత విలాసంలోనిదే అని అప్పకవి 
చెప్పిన విషయం వాస్తవమే. దీనికి కూచిమంచి తిమ్మకవి సాక్ష్యముంది. సర్వలక్షణ 
సారసంగ్రహంలోని విశ్రమ ప్రకరణంలో ఎక్కటి యతుల సందర్భంలో ఈ పద్యాన్నే 
తిమ్మకవి నాచన సోముని వసంత విలాసంలోనిదని ఉదాహరించాడు.2% అయితే తిమ్మకవి 
కూడా పుస్తకాల పేర్ల విషయంలో పొరబడి ఉండడానికి అవకాశం ఉంది. సోముని 
ఉత్తరహరివంశంలో నరకాసురుడు ఊర్వశిలో సంభాషించిన ఘట్టంలో ఈ క్రింది 
పద్యముంది. 


అంజెదవుగాక నను జెం-తం జేరగనీక యెంత దరిసినే* మిరియా 
లుం జొన్నల సరిపోవే - లంజెతనములందు గొమిరెలన్‌ గెలువనటే.25 
(ఉత్తర. 1-75) 


ఇదే పద్యాన్ని పాఠాంతరాలతో కూచిమంచి తిమ్మకవి ఉదాహరిస్తూ ఇది సోముని 
వసంతవిలాసంలోనిదన్నాడు.?* ఇది ఉత్తరహరివంశంలో సుప్రసిద్ధమైనది. ఇటువంటి 
ఘట్టమే వసంతవిలాసంలో కూడా ఉందని, అందుకే. అదే. పద్యాన్ని మళ్ళా 
వాడుకొన్నాడని ఇంకొకసారి మనం భావించడం కన్నా తిమ్మకవి పొరబడి ఉండడానికి 
అవకాశాలున్నాయనుకొనడం మంచిది. 


అడిదం సూరకవి తన కవిసంశయవిచ్చేదంలో ఒక శారూలంలోని 
మొదటిపాదంలో కొంతమాత్రమే ఉదాహరించి అది నాచన సోముని వసంతవిలాసం 
లోనిదని చెప్పాడు. ఈ పద్యం పూర్తి పాఠాన్ని మానవల్లి రామకృష్ణ కవిగారు తమ 
క్రీడాభిరామం పీఠికలో ఇవ్వడమేగాక ఇది ఆ కావ్యంలోని తొలిపద్యమని చెప్పారు.?” 
ఎత్తుగడలోనేకాక మొత్తంమీద పద్యం కృత్యాదిని ఉండే దానిలాగే కనబడుతుంది. 
చూడండి : 


శ్రీ చన్నుంగవశ్రేవ( గ్రొమ్మెయిగులన్‌ శృంగారపుం దోటకుం 
బ్రాచీనం బగుచున్న వింశతినఖ ప్రొఢిన్‌ సుఖాంబోధివే 
లా చంద్రోదయమైన దేవుండు కృపాలంకార చిత్తంబునం 
బాచున్‌ మాచయ బహ్మధీమణి( గవిస్తోమైక చింతామణిన్‌, 
23. మంత్రిప్రగడ భుజంగరావుగారీ ముద్రణ (1901) పుట. 148, పద్యం నెం. 110, 
24. 'తగ్గిన' అని పాఠాంతరము. 
25. గెలువనొకో అని పాఠాంతరం. 
28. “సర్వలక్షణసారసంగ్రహం'' - మంత్రిప్రగడ భుజంగరావుగారి ముద్రణ, పుట 16, పద్యం నెం, 13 ఇ 
27, అలభ్యకావ్య ముక్తావళి - డాక్టర్‌ ఆర్‌. శ్రీహరి, పుట 120 


నాచన సోముడు 597 


తిరుపతి ప్రాచ్యలిభిత గ్రంథాలయంలోని బాలబోధ ఛందస్సు అనే లక్షణ గంథంలో 
వితాళచౌపదకు ఉదాహరణంగా నాచన సోముని వసంతవిలానం నుండి ఈ కింది వచనం 
ఉదాహరణంగా ఇచ్చారు. 


వీణనాదముల్‌ వెన్నెల తీట 

రాణ మీఅంగా రమణులయాట 

ప్రాణమైన పిన బ్రాహ్మణువీట 

జాణలు మెత్తురు జాజరపాట, (౧2.1212) 


నాచన సోముని వసంతవిలాసంలోనిదంటూ వీరేశలింగంగారు ఒక పద్యాన్ని ఆంధ్రకవుల 
చరిత్రలో ఉదాహరీంచారు. 


లంజే వశ్యగాక ననుజం 

తం జేరగనీక యెంతతగ్గిన మిరియా 

లుం జొన్నల సరిగానే 

లంజతనము లందు కొమిరెలం గెలవనొకో. (పుట. 355) 


ఇదే పద్యాన్ని కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణసార సంగ్రహంలో అచ్చ తెనుగు 
ప్రకరణంలో “లంజె' అనుటకు ప్రామాణిక ప్రయోగం చూపిస్తూ ఇది ఉదాహరించాడు. 
1901లో మంత్రిప్రగడ భుజంగరావుగారు ప్రచురించిన సర్వలక్షణసార సంగ్రహంలో ఈ 
పద్యం నాచన సోముని వసంతవిలాసంలోనిదని స్పష్టంగా చెప్పారు. (2-13 పుట 18) 
అయితే కోవెల సంపత్కుమారగారు పరిష్కరించి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు 
ప్రకటించిన కూచిమంచి తిమ్మకవి “లక్షణసారసంగ్రహం'లో ఈ పద్యాన్నే నాచన సోముని 
“హరివిలాసము' లోనిదని చెప్పారు. (1-83, పుట 17). సంపత్కుమార గారు 1914లో 
నందివాడ చలపతిరావుగారు ఏలూరు మంజువాణీ ప్రెస్సులో ముద్రించిన ప్రతిని 
చూశారు గానీ అదే ప్రెస్సులో 1901లో ప్రచురితమైన ప్రతిని చూడలేదు. నా 
గంథాలయంలో ఇంకొక ముద్రిత ప్రతి ఉంది. దీనిని ఎవరు ముట్రించారో, ఎప్పుడు 
ముద్రించారో తెలిపే ముఖపత్రం లేదు. దీనిపేరు 'సర్వలక్షణసారసంగ్రహం' అని కాక ఉత్త 
'లక్షణసారసంగ్రహము' అని ఉంది. ఇందులో కూడా 'అంజెదవుగాక' అనే పద్యం 
'దేశ్యగ్రామ్య ప్రకరణం'లో ఉదాహరిస్తూ నాచన సోముని వసంత విలాసము నుండీ 
తీసుకొన్నదే అని చెప్పారు. (పుట 11). (ఈ ముద్రిత ప్రతి రెంటాల సుబ్బారావుగారు 
వివిధ లక్షణ గ్రంథాలను కలిసికట్టుగా బైండు చేయించిన సంపుటంలో ఉంది. ఈ ప్రతి 
యతి ప్రకరణంతో ఆగిపోయింది.) వీరేశలింగంగారూ, మంత్రిప్రగడవారూ, మరొకరూ 
వసంత విలాసంలోనిదిని ఉదాహరించిన పద్యం 'హరి విలాసం'లోనిదంటూ ఇతర 
ఆకరంవల్లనో, ఆకరాలవల్లనో సంపత్కుమారగారు పరిష్కరించిన ప్రతిలో చోటు 
చేసుకొంది. అయితే నాచన సోముడు హరివిలాసమనో, హరవిలాసమనో ఒక 
ప్రబంధాన్ని రచించాడన్నది వాస్తవేతర విషయం కాదు. గణపవరపు వేంకటకవి రచించిన 


596 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఆంధ్ర ప్రయోగ రత్నాకరములోనూ, కస్తూరి రంగకవి చేసిన ఆనందరంగరాట్బందంలోనూ 
సోముని ఈ గ్రంథం నుండి ఉదాహరణ పద్యాలు ప్రామాణిక ప్రయోగాలుగా 
కనబడుతున్నాయి. ఎటొచ్చీ కస్తూరి రంగ కవి తన ఛందో గ్రంథంలో ఒక చోట ఒకలాగ 
ఇంకొకచోట మరొకలాగ కావ్యనామం చెప్పాడు. 


“ఆద్యక్షర హల్లుతో అచ్చుకూడి ఉన్నందున హల్లునకైనను, ఆచ్చునకైనను యతి 
యుండ జెప్పితీ అది ప్రాది యతి యగును” అంటూ ఆ ప్రాది యతికి ప్రామాణిక 
ప్రయోగాన్ని చూపిస్తూ కస్తూరి రంగకవి నాచన సోముని 'హరి విలాసమున' అని ఈ 
పద్యాన్ని ఇలా ఉదాహరించాడు. 


శంబర వైరి విభంజన 

సాంబ శివా యంధక ప్రశాసక గజచ 

ర్మాంబర ధరయని నీదుప 

దంబులు పూజించువాడు ధన్యుడు సుమ్మీ? (3-124) 


కావ్యనామం హరివిలాసమని చెప్తున్నా ఇందులో హరుని ప్రస్తుతి కనబడుతోంది. 
ప్రాదియతులలోనే 'ఆజ్‌ అనే ఉపసర్గలోని హల్లుకు ప్రమాణంగా “నాచన సోముని 
హర(రి విలాసమున”' అని ఈ క్రింది పద్యాన్ని కస్తూరి రంగకవి ఉదాహరణంగా 
ఇచ్చాడు. 

మౌని తిలక సజ్జన సం 

తాన మహీరుహ! భవత్సుధాలాపమునా 

వీనులకు విందొనర్పెన్‌ 

మేనున గల తాప మణచె మృషగాదు సుమీ! (3-357) 


నాచన సోముడు హరిహర నాథ భక్తుడు కనుక ఇది హరివిలాసమైనా, హరవిలాసమైనా 
వివకిశవుల కథలు రెండూ ఇందులో చెప్పాడని లాక్షణికులు ఉదాహరించిన పద్యాలవల్ల 
తెలుస్తున్నది. నాచన సోముని 'హరి(ర్గు విలాసం' నుండి లభించే 12 పద్యాలను డాక్టర్‌ 
ఆర్‌. శ్రీహరిగారు వివిధ ఆకరాల ద్వారా కోడీకరించారు.?క వీటిలో ఒకటి మాత్రం 
వసంతవిలాసంలోనిది. మిగతావి హరి(రు విలాసంలోనివే అని భావించవచ్చు. ఒకటి 
మినహాయించి, శ్రీహరిగారు సేకరించిన 11 పద్యాలను కృతజ్ఞతలతో 
పొందుపరుస్తున్నాను. 
1. జయవిజయవినుత జన్యా 

వ్యయ దూరానందరూపభాసుర దత్తా 

భయ హరిహయముఖనిర్దర 

నయనన్నక్షత్రయూథ నళినీనాథా! . 


28. అలభ్యకావ్యముక్తావళి - పుట 1% నుండీ. 


నాచన సోముడు 599 


2." భూకాంతవర్య పుణ్య 
శకులు నీవలననే ఫలోన్నతి చాలం 
గైకొందురు నిజముగ నని 
రేకల తెఅంగిల్ల విస్తరింప గడంగెన్‌. 


3. మౌని తిలక సజ్ఞనసం 
వీనులకు విందొనర్చెను 
మేనునం గల తాప మణచె మృషగాదు సుమీ; 


4, చెంగలువల తళతళమను 
కంగవినిద్భావసిండి కలకల నగు మే 
నంగజుని కుంఖికుంభము 
లం గేరు నురోజములు నెలంతకు( దనరెన్‌. 


క. కియా! వినవే నీతో 
నింక యేమి వచింతు నాదు హృదయేశ్చరునీ 
డకు తోడి తెమ్ము లేదే 
ని కదలు ప్రాణములు మేన నిలువకర్టైనన్‌. 


6. జపము చాలించి యత్తపసి యచ్చరకన్న 
యను కంట నింపెసలాగ6 జూచె 


7.  జయమగుటకు నీ మది సం 
శయమేటికి విను మనుచు సమంచితకరుణా 
లయు(డగు మునీంద్రుండెంతయు. 
(బ్రియముగ మంత్రంబు జెప్పె నృపవరు( డెలమిన్‌. 


8. అభవుం డాహవమదోద్ధతు.డైన యంధకా 
సురుబారి గొనకేల శూల మూని 


ర, రేదొరయల్లుడు మెఅయన్‌ 
గేదం గిటేకు తెలిగచ్చునె జనుగుమ్మెన్‌ 
పైదలి గుబ్బల నడుమను 
వాదుడుకగు బలము చుటువారు వరాంగన్‌. 


600 సమగ్రాంధ్ర సాహిత్యం 


10. శంబరవైరి విభంజన 
సాంబశివా యంధకారిశాసన గబిచ 
ర్మాంబరధర యని నీదు ప 
దంబుల్‌ పూజించువాండు ధన్యుండు సుమ్మీ 


11.  గౌడనరపాల మౌసోఖరుల వార్త 
కృష్ణుకథ విన్నయట్టి నీ కింక నేను 
కపి గాక హర్యవతారలీలలెల్ల 
తెలివిడిగ వచియించెద తెలిసికొనుము. 


డాక్టర్‌ కి. యశోదారెడ్డిగారు నాచన సోముడు హరివిలాసమని ఒక (గంథం, 
హరవిలాసమని ఇంకొక గ్రంథం రచించాడని భావిస్తున్నారు. హరివిలాసంలో శ్రీకృష్ణుని 
బాల్యాన్నీ ఇతర లీలావిలాసాలనూ వర్ణించాడనీ, ఈ కావ్యం దేనికీ అనువాదం కాదనీ 
యశో దారెడ్డిగారి విశ్వాసం. ఈ విషయాన్ని “'నాచన సోముడు - అతని కాలము - 
రచనలు” అనే ప్రకరణంలో విపులంగా చర్చించారు.పో 


మొత్తంమీద లాక్షణికులో, సంకలనకర్తలో ఉదాహరించడంవల్ల నాచన సోముని 
కృతులు నాలుగు ఉన్నట్టు తెలుస్తున్నది. 
అవి 1. ఉత్తర హరివంశం; 2. ఆది పురాణం లేక ఆదిత్యపురాణం; 3. వసంత 


విలాసం; 4. హరి(ర) విలాసం. 


ఈ నాలుగింటిలోనూ మొదటిదే (అందులోనూ కొన్ని పద్యాలు లోపించి) నేడు 
దొరుకుతూంది. ఇదైనా కొంత దక్కినందుకు మనం సంతోషించాలి. 


ఈ పుస్తకం నాచన సోముడు వ్రాయడం వల్లనే మన సాహిత్యం పురాణ ధోరణి 
నుండీ ప్రబంధ పద్ధతికి మారింది. 


అనంతకృష్ణ శర్మగారు చెప్పినట్లు 'తరువాత కవులలో “వస్తుకళ చాలావరకూ 
అంతరించి రచనపై దృష్టి ప్రబలింది. శబ్దార్థముల చిత్రరచనలు. పుంఖానుపుంఖములుగా 
శాఖోపశాఖలుగా అల్లుకొన్నది. క్రమంగా రచనలో కూడా అర్థము కన్న శబ్దములు 
ఎక్కువ ప్రాముఖ్యము వహించి నిలిచినవి. సరసత్వము కంటే చమత్కారమే ఎక్కువ 
సాహిత్య ధర్మముగా మారినది.''39 


దీనికి ఎక్కువ కారణభూతుడు నాచన సోముడు. 


దీని మంచిచెడ్డల కీర్తి పూర్తిగా అతనిదే. 


29. యశోదారెడ్డి, పి. తెలుగులో హరివంశములు - ప్టైదరాబాదు, 1973 
30. సారస్వతాలోకము, పుట ౪4 


గోన బుద్ధరాజు 


చిత్తశుద్ధితో, ప్రేమతో జేసిన ఎటువంటి సేవనైనా తెనుగువాళ్ళం ' ఉడతా భక్తి అంటాం. ఇ 
తెలుగు జాతీయం. సేతువు కడుతున్నప్పుడు రాములవారికి తోడ్పడిన ఉడత పూర్తిగా 
తెనుగుదే. వాల్మీకి రామాయణ మూలంలో లేని ఈ ఘట్టం తెలుగు రామాయణాలలో 
వుంది. మొదటిసారిగా ఈ ఉడతాభక్తిని గ్రంథస్థం చేసినవాడు గోన బుద్ధరాజు. ఇతడ 
పాడుకోటానికి అనువైన ద్విపద చ్చందస్సులో రామకథ చెప్పాడు. దీనినే రంగనా/ 
రామాయణం అని లోకం చెప్పుకొంటున్నది. ఈ ద్విపద రామాయణం ఎలా 
ప్రభవించిందో తెలుసుకుందాం. 


క్రీ.శ. 1294 ప్రాంతాలలో కదనప్రచండ, మీసరగండ, ఉభయ బలగండ గోన 
గన్నయపరెడ్డిగారు వర్ధమానపురంలో సుఖసంకథా వినోదంతో పృథివీరాజ్యం చేసూ 
ఉండేవాడు. ఆ రాజ్యానికి రక్షామణియైన విట్టలనాథ భూనాథుడు ఆదవాని, తుంబుళం 
మాలువ. హాలువ మొదలైన దుర్గాలు సాధించి తదనంతరం రాచూరి పట్టణ ప్రవేశాక 
ముఖుడై సుఖసంకథా వినోదంతో పృథ్వీరాజ్యం చేస్తూ శా,శ 1216కు, అంట 
కీ.శ. 1294కు సరియైన జయ సంవత్సర మార్గశిర శుద్ధ సప్తమినాడు సర్వరాష్ట్ర సమన్గ 
పజారక్షణార్థమైన దుర్గం రచించాడని రాయచూరి శాసనం చెపుతున్నది.] 


బహుశః ఈ విట్టలనాథ భూపతి 'ఆ దుర్గంలోనే కాబోలు కొన్నేళ్ళ తరువాత 
కలువు ఉన్నాడు. అ సభలో బహు పురాణజ్ఞులు, బహు శాస్త్రవిదులు, బహు 
కావ్యనాటక ప్రొఢమానసులు, హితులు, మంత్రులు, పురోహితులు, ఆగ్రితులు, సుతులు, 
రాజులు, బహుశ్రుతులు ఉన్నారు. భూలోక దేవేంద్రుడిలాగ ఏపారివుంటూ, రసీకులు 
గారత రామాయణాది రసగోష్టి చెల్లిస్తూ వుండగా, రసిక శిఖరుడు విట్టలనాథుడు 
వామకథా సుధా రససక్తుడై ఆ సభలో అందరినీ చూచి, “రమణీయంగా తెలుగులో 
రామాయణం క్రమమొప్పగా చెప్పడానికి ఘనకావ్యశక్తీగలవాళ్ళివరు భూమ్మీద వున్నారు: 
ని ప్రశ్నించాడు. అప్పుడా సభలో ఉన్న విబుధులు మీ అబ్బాయి బుద్ధరాజు కన్న 
ామాయణ మర్మం తెలిసిన వాళ్ళావ్వరున్నారు?'' అని విన్నవించుకొన్నారు. అప్పుడు 
ఏిట్టలనాథుడు తన కుమారుణ్ణి పిలిపించాడు. ''భూమ్మీద కవులూ, విబుధులూ 
మెచ్చు కొనేటట్లు రామాయణ పురాణకావ్యం నాపేర తెలుగులో చెప్పి దానిని ప్రఖ్యాతం 
వెయ్యి'' అని ఆనతిచ్చాడు. 

తండ్రి ఆజ్ఞను శిరసావహించి బుద్ధరాజు పనిబూని అరిగండఖైరవ మీసం 


ండాంకుడైన తన తండ్రి పేర రాజులు, బుధులు, రసికులు, సుకవిరాజులు గోష్టిని రాగిటి 
పా గిడేటట్టు పదాలు, అర్థాలు, భావాలు, గతులు, పదశయ్యలు, అర్థసా భాగ్యాలు, 


గోనవారి రాయచూరి శాసనం. కాకతీయ సంచిక నుండి. చాగంటి శేషయ్యగారు ఉదాహరించినది. 
ఆంధ్ర కవి తరంగిణీ, 4. పుట 20 


602 సమగ్రాంధ్ర సాహిత్యం 


యతులు, రసములు, గుంభనములు, ప్రాస సంగతులు, అసమానమైన రీతులు అన్నీ ఉండే 
కావ్యం ఆదికవీశ్వరుడైన వాల్మీకి చెప్పిన పద్ధతిని రామాయణాన్ని చెప్పడం మొదలు 
పెట్లాడు. 


రాయచూరి శాసనంలోని విట్టలనాథుడే కొడుకు చేత రంగనాథ రామాయణం 
వ్రాయించినాడనడానికి ఆస్కారం ఉంది. ఆ శాసనంలో 'మీసరగండ' అనే బిరుదు గోన 
గన్నయరెడ్డికి ఉంది. అతని రాజ్యరక్షామణి అయిన విట్టలనాథుడికి కూడా ఆ బిరుదు 
ఉండవచ్చు. సాధారణంగా ఏలికల వీరుదులను అణకువగా ఉన్నవాళ్ళు ధరిస్తారు. 
రంగనాథ రామాయణం వ్రాయించిన విట్టలనాథుడికి కూడా 'మీసరగండ' బిరుదు ఉంది. 
ఈ బిరుదులు కాలక్రమానుగతంగా కూడా వస్తాయి. క్రీ.శ. 1294 ప్రాంతాలలో ఉన్న 
విట్టలనాథుడేకాక అతని మనుమడో, ముని మనుమడో ఎవరైనా ఈ బిరుదు ధరించడానికి 
అవకాశం లేకపోలేదు. - 


రంగనాథ రామాయణంలో కవి తన వంశాన్ని వర్ణిస్తూ మొట్టమొదట గోన 
కాటభూపతిని పేర్కొన్నాడు. గోనవంశం వారి శాసనాలు కొన్ని తెలంగాణాలో 
దొరికాయి. అందులో గోన కాటయ పేరు మాత్రం కనపడడం లేదు. చెంగల్పట్టు జిల్లా 
తిరుప్పుక్కు శాసనంలో ఒక గోన కాటయ్య పేరు కనపడుతూందని మల్లంపమల్లి 
సోమశేఖర శర్మగారు గుర్తించారు.2 ఈ కాటయ కాలం కీ.శ. 1250 ప్రాంతాలు. ఇతడే 
రంగనాథ రామాయణంలో పేర్కొన్న కాట భూపతి అయితే వాళ్ళ వంశవృక్షం వివిధ 
కాలనిర్ణయాలలో ఇలాగ వుంటుంది. 


గోన కాటభూపతి క్రీ.శ. 1250 
రుద్రనరేంద్రుడు క్రీశ. 1275 - క్రీ.శ. 1300 
బుద్ధభూవిభుడు (క్రీ.శ. 1325 . 
విట్టలభూనాథుడు (క్రీశ. 1350 

బుద్ధభూపతి క్రీ.శ. 1375 


సోమశేఖర శర్మగారు చేసిన కాలనిర్ణయం మనం అంగీకరిస్తే రంగనాథ రామాయణం 
వ్రాయించిన విట్లలనాథుడికీ రాయచూరి శాసన కాలానికీ 55 సంవత్సరాల వారడి 
కనబడుతుంది. రాయచూరి శాసనం ఆతడి పహిలా పచ్చీసులో వ్రాయించి ఉంటే అతడు 
కనీసం క్రీ.శ. 1270లో పుట్టి ఉండాలి. అప్పుడుగాని క్రీశ. 1294లో రాయచూరి దుర్గరచన 
జరగదు. రాయచూరు విట్లలనాథుడికి అతని పహిలా పచ్చీసులోనే బుద్ధరాజు 
జన్మించాడనీ, రామాయణ మర్మమంతా కరతలామలకం చేసుకొనే వయసు అయినా 
ముష్ఫుయ్యో సంవత్సరం బుద్ధరాజుకు వచ్చాకనే విట్టలరాజు సభలో అటువంటి ప్రశ్న 
వేయడం జరిగిందనీ అనుకుంటే ఆ కాలం క్రీశ. 1294+30= 1324వ సంవత్సరమవుతుంది. 


2. రంగనాథ రామాయణం : రాయల ప్రమరణ, పీఠిక, పుట 7 


గోన బుద్ధరాజు 603 


అది ప్రతాపరుద్రుడు అస్తమించిన సమయం. రాజ్యం అల్లకలోలంలో వున్నది. అటువంటి 
పరిస్థితులలో స్తిమితంగా కావ్యరచనకు ఆనతివ్వ్చడంగాని, వ్రాయడంగాని జరగదు. 
అందుచేత మరికొన్ని సంవత్సరాలు, కనీసం 10-15 సంవత్సరాలు పోయాక ఆంధ్రదేశానికి 
ఢిల్లీ సుల్తాను సేనల బెడద తప్పిన కాలంలో కాపయనాయకుడు శాంతిని సుస్థిరం 
చేసేదాకా ద్విపద రామాయణ రచనకు ఆనతివ్వడం జరక్కపోవచ్చు. అంటే ఇది 
క్రీ.శ. 1339-40. సోమశేఖర శర్మగారు చేసిన కాలనిర్ణయానికి ఒక పురుషాంతరం పైన పదేళ్ల 
తీడా కనపడుతున్నది. కాస్త కుడి ఎడంగా ఇది సరిపోతున్నది. 


బుద్ధరాజు కొంచెం వయస్సు పైబడ్డాకనే రామాయణం రచించాడనటానికి 
ఆస్కారం కనపడుతున్నది. ఇతడు పూర్చ్వరామాయణం ఆరు కాండలు రచించాక తన 
కుమారులను పిలిచి ఉత్తరరామాయణం రచించమని ఆనతిచ్చాడట. నిండుయావనంలో 
పూర్చరామాయణం రచన మొదలుపెడితే బుద్ధరాజే ఉత్తరరామాయణం పూర్తిచేసేవాడు. 
కొడుకుమీద ఆ భారం పెట్టాడంటే పూర్వభాగరచన పూర్తయ్యేసరికి అతడు ముసలివాడై 
వుండాలి. ““పూర్వభాగం వ్రాశాను. ఉత్తరకాండ వ్రాయడం ఎలాగ?” అని బుద్ధరాజు 
చింతిస్తూ ఉన్న సమయంలో దేవుడే కనిపించి “నీ వింక మము గూడనెమ్మి నేతమ్ము, 
నీకామితార్థముల్‌ నిర్వహింపంగ నీ కుమారులున్నారు, వాళ్లను నియోగించిమని 
చెప్పాడట. అంటే అప్పటికి బుద్ధరాజు కాటికి కాళ్లుజాచుకున్నట్టే కదూ! ఏతావతా 
విట్టలనాథుడు తన డెబ్బయ్యో సంవత్సరంలోనో, ఆ తరువాతనో తన యాఖై సంవత్సరాల 
కుమారుణ్ణి బుద్ధరాజును తన పేర రామాయణం వ్రాయమని అడిగి ఉండవచ్చు. 
పూర్వరామాయణాన్ని ముగించి బుద్ధరాజు తన డెబ్బయ్యోయేటనో, ఆ తరవాతనో తన 
కుమారులను ఉత్తరరామాయణం వ్రాయమని ఉండాలి. రచించిన రోజునుండి నేటిదాకా 
రంగనాథ రామాయణం ఆంధ్రదేశంలో చాలా ప్రచారంలో ఉంది. ముగ్గురు ప్రకాశకులు 
దీనిని ప్రచురించారు. వావిళ్ళప్రతి ప్రాచీనం, నాగపూడి కుష్పుస్వామయ్యగారు మొదటి 
కూర్పుకు పీఠిక వ్రాశారు. 1960లో వేదం లక్ష్మీనారాయణ కాస్త్రిగారు పరిష్కరించారు. 
ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రచురణ కట్టమంచి రామలింగారెడ్డిగారి ఆధ్వర్యంలో జరిగింది; 
పింగళి లక్ష్మీకాంతంగారు పీఠిక వ్రాశారు. రాయలు అండ్‌ కో వారు ప్రకటించిన దాన్ని 
మల్లంపల్లి సోమశేఖర శర్మగారూ, టి.వి. రంగాచార్యులుగారూ పరిష్కరించారు. , ఈ 
మూడు ముద్రణల పీరికలలో చాలా విషయాలు మనకు తెలుస్తాయి. “ఈ [గ్రంథము 
బుద్దభూవిభుడు రచించెను. తన తండ్రీ విట్టలుని పేర ప్రఖ్యాతము చేసెను. గ్రంథమున 
గోచరించు నాధారము లివ్వి, తండ్రిపీర ప్రఖ్యాతముసేయుట యనగా అతని పేర 
రామాయణమును పిలుచుట” అని ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు వ్రాశారు.* 
బుద్ధరాజు తండ్రిపేరు విట్టలనాథుడు. మరి రామాయణానికి రంగనాథ రామాయణం అనే 
పేరు ఎలా వచ్చింది? లక్ష్మీకాంతం గారు ఇలా వివరించారు : 
3. ద్విపద రామాయణం - ఉత్తరకాండ. కర్తలు : గోన కాచవిభుడు, విటలరాజు, అవతారిక. 
4. _గౌతమయవ్వ్యాసాలు - పుట 121. 


604 సమగ్రాంధ్ర సాహిత్యం 


“ఈ యర్థమున దీనికి విట్టల రామాయణమనియో, విట్టలనాథ రామాయణ 
మనియో పేరుండదగును. అటులలేదు. రంగనాథ రామాయణమనియున్నది. ఇటులున్నను 
విట్లలు పేరనే వెలయించుటయే యగునేమో మన మాలోచింపవలయును. ఆగుననియే 
యొక యూహచే నాకు తోచుచున్నది. విట్లలుని పూర్తిపేరు '“పాండురంగ విట్లలనాథు"'డై 
యుండవచ్చును. (విట్టలుడనునది పండరీపురములో వెలసిన పాండురంగ విట్టలనాథుని 
పేరు గనుక). దీనికి ఉచ్చారణసౌలభ్యము గల “రంగనాథ రామాయణము”' అని కర్ణపీయ 
మైన పేరు పెట్టి యుండవచ్చును. “నామైైకదేశే నామగహణం' శాస్తసమ్మతమేకదా। అథవా, 
అతని పేరు ప్రఖ్యాతము సేయుట యనగా కృతియిచ్చుట యగునేని, తండ్రికి కృతి యిచ్చిన 
యీ కావ్యమును ధర్మపురి, లేపాక్షి రామాయణములవలె ఏ క్షేత్ర దేవతావరముగనో కవి 
పిలిచియుండవచ్చును. ఈ రెంటిలో మొదటి పక్షమే నాకు బలవత్తరముగా 
తోచుచున్నది.” 


ఈ విగరణ కొందరికి రుచించలేదు. నిష్టా రామకృష్ణణాస్త్రిగారు ఇలా వ్రాశారు : 


“ఈ విషయ మేమాత్రము సమంజసముగాలేదు. ఇందనౌచిత్యములనేకములు . 
నామైకదేశేనామ గ్రహణ మను వాక్ళమునకు నామమందలి పూర్వార్థముగాని, 
యుత్తరార్థముగాని స్వీకరింపనగును గాని యొక నామమును నాలుగైదుముక్కలు చేసి 
యిష్టమువచ్చిన యక్కడక్కడి ముక్కలను చేర్చినచోనేక దేశసంప్రదాయము సిద్ధంపదు. 
పాండు- రంగ- విట్టల-నాథ అను భాగములో రెండు, నాలుగు భాగములను గూర్చి మధ్య 
“విట్టల' పదమును త్యజించినచో లక్ష్మీకాంతంగారి సంకల్పము నెరవేరునేమోగాని 
రసాభాసము మాత్రమగును. ఏలన, విట్టలనాథుడు పాండురంగ క్షేత్రమందలి స్వామి. 
రంగనాథుడు శ్రీరంగ క్లేత్రమందలి స్వామి, అయ్యవారిని జేయబోయిన కోతియైనట్లున్నది 
వీరి యూహ. కాన రంగనాథ రామాయణము కృతిపతి ననుసరించి వచ్చిన దనుట కల్ల.”'$ 


బుద్ధరాజు తన తండ్రి విట్టలనాథుని పేర రామాయణం చెప్పాడన్న మాటకు తండ్రి పేరు 
తన గ్రంథానికి పెట్లాడనుకోడంవల్ల ఇన్ని చిక్కులు వస్తున్నాయి. ద్విపద సంప్రదాయంలో 
ఎవరైనా “ఒకరి పేర కావ్యం చెప్పడమంటే వారికి అంకితమివ్వడమనే అర్థం. చూడండి, ఈ 
శతాబ్దంలోనే ఉన్న మడికిసింగనకవి ద్విపద భాగవతాన్ని ఎలా వాశాడో! 


అని యిట్లు నయనిర్జరామాత్యు పెర - ధనధాన్యమణిమయదానాఢ్యు పేర 
భూభరణక్షమభుజసారు పేర - జౌభళమంత్రి కందామాత్యుపేర 

గోరి భారద్వాజగో త్రసంజాతు-డారూఢమతి నయ్యలార్యనందనుడు 
శృంగారరసకళా శ్రితవచోధనుడు-సింగయామాత్యుడు చెలువగ్గలింప 
సలలితరసభావశబ్ధగుంభనల-వలనొప్ప శ్రీభాగవతపురాణమును 


ర. గౌతమన్యాసాలు - పుట 12-12. 
6. ఆంధవాజ్యయచరిత్ర సర్వస్వము, పుటలు 555 & 556. 


గోన బుద్ధరాజు 6085 


మహనీయమగు దశమస్కంధసరణి- విహితలీలల నొప్పు విష్ణుచరిత్ర 
బాకటంబగు మధురాకాండ మనిన- నాకల్చ మాకల్పమగుభంగి జీప్పె. 
(ద్విపద భాగవతం, మధురకాండ, 682-668. పుట 63) 


మయడికిసింగన వ్రాసిన భాగవతాన్ని కందామాత్యుని పేర చెప్పిన దానికి ద్విపద భాగవతం, 
దశమస్కంధం అనే పిర్లేగాని కందామాత్య భాగవతం అనే పేరు లేదుకదా! ఇలాంటి 
ఉదాహరణలు ఎన్నయినా ద్విపద కావ్యాలలోంచి చూపవచ్చు. గౌరన మల్లికార్డునదేవు 
పేర “నవనాథ చరిత్ర చెప్పాడు. దానికీ మల్లికార్జున నవనాథచరి త్ర అన్న పిరు లేదు. 
ఆచార్య లక్ష్మీకాంతంగారు “అథవా అతని పేరు ప్రఖ్యాతము చేయుట యనగా 
కృతినిచ్చుట యగు నేని''.... అని సక్రమంగానే ఊహించినా, ఇది బలవత్తరం కాదని 
త్రోసిపారేసి వేరే సమర్థింపులకు పాల్పడడంవల్ల ఇలా జరిగింది. వారు ఇంకా ఇలా 
వ్రాశారు : 


మొదలు రంగనాథ రామాయణ మన్న పేరు తొల్లింటినుండియు గలదా? 
మధ్యకాలమున వచ్చినదా? నడుమ వచ్చినదని చెప్ప సాహసించువారెవరును ఉండరు. 
ఉన్నచో, తొలినాటి పేరేమైయుండునని యడిగినపుడు చెప్పలేరు. అదిగాక, ఎంత 
ప్రయత్నించి ప్రచారము చేసినను నడుమ వచ్చిన పేరులు తొల్లిటివానిని తుడిచివేయలేవు. 
కావున, ఈ (గంథమునకు మొదటినుండియు రంగనాథ రామాయణమనియే పేరు.” 


అయితే మల్లంపల్లి సోమశీఖర శర్మగారు ఇలా చెప్తున్నారు : 


“బుద్ధభూపతి కాలములోగాని, అతని కుమారుల కాలములోగాని దీనికి 
రంగనాథ రామాయణమను పేరు వచ్చియుండదు. ఇది తమ పేరుతో నున్నపుడు 
రామాయణకర్త _ బుద్ధక్ష్మానాథుడుకాని, అతని కుమారులుకాని దీనిని రంగనాథ 
రామాయణమనుట కంగీకరింపరుకదా. అట్లంగీకరించుట తయ ప్రతిష్టకే భంగము. కావున 
బుద్ధనృపాలునికి జాల తరములకు దరువాత, ప్రాయికముగా రంగనాథుడు రచియించెనను 
ప్రతీతి యెటో యేక్చడి, యది యక్కడక్కడ వ్రాతప్రతులలో రంగనాథ రామాయణమని 
పేర్షడి క్రమముగా నది లోకవ్యవహారమున నల్లుకొనిపోయి ముద్రణము వచ్చినపిదప 
రూఢమైనట్లు తోచుచున్నది. తంజావూరు శరభోజిమహారాజు సరస్వ్పతీమహల్‌ 
లైబరీలోనూ రంగనాథ రామయణము ప్రతులున్నవి. ఆ లైబ్రరీలో పుస్తకముల పట్టికలో 
నిది పటి రామాయణమనియే కలదు కాని రంగనాథ రామాయణమని లేదు. “ఈ 
రామాయణమునకే (బుద్ధభూవిభుడు కర్త) రంగనాథ రామాయణమని వాడుక కలదు” 
అని యా పుస్తకముల పట్టిక తయారుచేసినవారు వ్రాసియున్నారు. (పుట 118) 


రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు కూడా ఇది మధ్యలో వచ్చిన పేరే అని నమ్ముతున్నారు. 


7. _గౌతమవ్యాసాలు, పుట 123. 
8. రంగనాథ రామాయణము - రాయల ముద్రణ, పీఠిక, పుటల 13-14. 


606 సమగ్రాంధ్ర సాహిత్యం 


“మరి యీ రంగనాథ రామాయణమను పేరెవరు పెట్టిరి? కర్తగాని, యుత్తర 
కాండము వ్రాసిన బుద్దారెడ్డి కొడుకులుగాని యీ పేరెక్కడను సూచింపలేదు. వారే ఆ పేరు 
పెట్టినారని లక్ష్మీకాంతంగారన్న మాట నిరాధారము... వ్యవహారములో అనుకూలము నై 
యెవరో, ఎప్పుడో పెట్టియుండరాదేమి?... కాబట్టి దానికి రంగనాథ రామాయణ మనునది 
నడుమంత్రపు పేరు కావచ్చును. ఇట్లనుకొనుటలో సాహసమేమియును లేదు.” అని 
స్పష్టపరిచారు. ఈ గ్రంథానికి ఈ పేరు ఎవరు పెట్టి వుంటారో ఇంకొకచోట అనంతకృష్ణ 
శర్మగారు ఊహించారు. 


“రంగనాథుడను ఒక కవి యుండి ఈ రామాయణము వ్రాసి బుద్ధరాజుపేర 
ప్రకటించుట. దీని నెరిగిన సమకాలికుల మూలమున దీనికి రంగనాథ రామాయణమను 
పేరు నిలుచుటయు అసంభవములు గావు. మరి బుద్ధరాజే రచించి యుండుటయు 
అసాధ్యము కాదు. ' కొంతవరకు అసంభవ మనిమాత్రము చెప్పక తప్పదేమో!” అని 
సందేహపడుతున్నారు.19 అనంతకృష్ణ శర్మగారి సందేహంలో కొంత సబబు కూడా 
ఉందనిపిస్తున్నది. బుద్ధరాజు కవిపోషకుడు. అతణ్న్నీ ఆశ్రయించుకొన్న వాళ్ళల్లో ఒక 
రంగనాథుడు వుండి ఉండవచ్చు. బహుశా అతడు అచ్చవెల్లి రంగనాథుడు కావచ్చు. 
ఉత్తరోత్తరా పుష్పగిరి తిమ్మన కంకంటి పాపరాజుకు సహాయం చేసినట్టు, కిరీటికి శారి 
తోడైనట్లు రంగనాథుడు బుద్ధరాజుకు తోడ్చడ్డాడేమో। “పాయక పాకశాసనునికి' అని 
నన్నయగారు నారాయణభట్టు సహాయాన్ని చెప్పు కొన్నట్లు బుద్దారెడ్డి చెప్పకపోవడంవల్ల 
రంగనాథ సహాయక పాత్రను తెలిసినవాళ్లు దీనికి రంగనాథుని సంబంధాన్ని ప్రచారం 
చేశారేమో ఏది యేమైనా బుద్ధరాజు సామాన్యుడు కాడు. అతని విద్వత్తును 
సాటీకాలపువాళ్ళు ఇలాగ పొగిడారు : 


సర్వజ్ఞాడనఘుండు, చతురవర్తనుడు 

సర్నపురాణ విచారతత్సరుడు 

కమనీయబహుకళాగమ విచక్షణుడు 

సుమనీషి పోషణోత్సుక సుఖోన్నతుడు 

తవిసార్చభౌముండు, కవికల్పతరువు 

కవిలోకభోజుండు, కవిపురందరుడు. (రంగనాథ. 1-84, 86) 


ఈ 'కవికల్పతరువు'ను ఆశ్రయించుకొన్న ఏ కోకిలో గొంతెత్తి పాడిన స్వరాలు కొన్ని ఈ 
రామాయణంలో మారుమోగికే వింతలేదు. గోన బుద్ధరాజుకు సర్వజ్ఞవీరుదు ఉండడం 
కూడా గమనించతగ్గది. ఇతని సమకాలికుడు కుమారసింగ భూపాలునికి కూడా ఇదే 
విరుడు ఉంది. రాచకొండ ఏలికలాగ బుద్ధరాజు కూడా సర్వజ్ఞ వీరుదును 


9. సారస్వతాలోకం, పుట 115 
10. సారస్పతాలోకం, 108 


గోన బుద్ధరాజు 607 


పెట్టుకొన్నాడేమో, ఇతనికి కవిసార్వభౌమ వీరుదు కూడా ఉంది. మన ఛందో గ్రంథాలలో 
'కవిసార్వభొమ ఛందస్సు' అనే నామాంతరమున్న 'కవివాగ్భంధనము' ఒకటుంది. దీనిని 
తిక్కనగారు వ్రాసినట్టు చెప్పుకొంటారు. బహుశా దీనికీ బుద్ధరాజుకూ ఏదైనా సంబంధం 
ఉందేమో, పరిశోధిస్తీగాని తేలదు. ద్విపదలో గ్రంథాలు వ్రాసిన గౌరన ఒక లక్షణ 
గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. అలాగే బుద్దరాజు కూడా తెలుగులో రచన 
చేశాడేమో! 


బుద్ధరాజు కొలువులో రంగనాథుడు ఉన్నాడో, లేడో తీల్చి చెప్పలేంగాని 
కవిభల్లటుడు ఉన్నట్టు ఒక శోకం వల్ల తెలుస్తున్నది. భల్లటుడు ఒక వ్యాకరణం వ్రాసినట్లు 
చెప్పుకుంటారు. దానిని బుద్ధరాజు ప్రోత్సహించి వ్రాయించాడేమో, 


రంగనాథ రామాయణంలోని ప్రయోగాలు లాక్షణిక సమ్మతాలు. వాళ్ళకు 
ప్రమాణాలు. పండితు లకు ఇది ఎలా ఆమోదకరమైందో సామాన్య ప్రజలకు అలా 
నిరోధార్భమైంది. “ఈ రామాయణము నుండి కొన్ని ప్రకరణములను పాటలుగా 
పాడుకొను నారీమణు లిప్పటికిని గలరు. రామాయణ కథాప్రదర్శనముల వేళ 
తోలుబొమ్మలవారు గానము చేయు గ్రంథమిదియే.'''! అని పింగళి లక్ష్మీకాంతంగారు 


వ్రాశారు. 
ఈ కావ్యంలో ఎన్ని ద్విపదలు ఉన్నాయో చూద్దాం.]* 


బాలకాండ - 2,493, అయోధ్యాకాండ - 1,834, అరణ్యకాండ - 1560, 
కిష్కింధాకాండ - 1,345, సుందరకాండ - 1,17, యుద్ధకాండ - 8,881, మొత్తం - 
17,290. బాలకాండ నుండి సుందరకాండ దాకా కలిపి 8,409 ద్విపదలున్నాయి. 
యుద్ధకాండలోనే అంతకన్నా 472 ద్విపదలు ఎక్కువున్నాయి. 


“వాల్మీకి చెప్పిన తెరగుని తాను రామాయణం వ్రాస్తానని బుద్ధరాజు చెప్పినా 
వాల్మీకి రామాయణంలో లేని కథలను ఇతడు విపులంగా వాశాడు. 


ఈ కథలు కొన్ని భాస్కర రామాయణంలో కూడా వున్నాయి. వాటిని వవిధ 
పండితులు విఖిన్న రామాయణాలతో తైపారు వేశారు. 


ముఖ్యంగా మల్లంపల్లి సోమశేఖర శర్మగారు వివిధ రాష్ట్రాల రామాయణాలతో 
సరిపోల్సారు. ఆ పరిశోధనలను ఒక చోట క్రోడీకరిద్దాం. 


11. గౌతమవ్యాసాలు, పుట 132 
12. “రంగనాథ రామాయణం' (రాయల ప్రచురణ) నుండీ 


సమగ్రాంధ్ర సాహిత్యం 


వివిధ రామాయణాలలోని అవాళల్మీక గాథలు 


విషయము భాస్కర | రంగనాథ 
బాలకాండ 
1, అహల్య రాయిగా అవడం | చెం, 627 1481, 1482 
2. ఇంద్రుడు కోడై కూయడం | - నెం. 1470 
అయోధ్యకాండ : 
1. మంథరకు రామునిమీద 

కోపానికి కారణం నెం. 67 145, 146 
2. కాకాసుర వధ (మూలంలో 

సుందరకాండలో ప్రసక్తి) | 292 1144, 1165 
అరణ్యకాండ : 
1. జంబుతుమూరుని ప్రథమ (270, 362 

వృత్తాంతం 118 నుండీ 

125 

2. లక్ష్మణుడు ఏడుబరులు 

గీయడం - 960, 961 
యుదకాండ : 
1. విభీషణుడిని రావణుడు 

సభలో తన్ని వెళ్ళగొట్టడం | - 538, 540 


2. బహిష్కారము పొందిన 


విభీషణుడు తల్లిని చూడడం] 155-162 |669, 612 


3. శ్రీరాముడు ఉడుత భక్తిని 


మెచ్చుకొనడం క 1083, 
4. కైకసి నీతిబోధ - రాముని | - 1237, 
మహిమ రావణుడిీకీ 1316, 
చెప్పడం, జలప్రళయం 1343, 
చెప్పడం 
రావణుడు రాముని 
విలువిద్యను మెచ్చుకొనడం 2192, 
రి. నాగపాశబద్భలైన రామ 609, 626 (2627. 
లక్ష్మణుల చద్దేకు నారదుని 
"రాక 
7. రావణునితో మండోదరి | 766,782 3130, 
రాముని బలపరా క్రమాలు 
చెప్పటం | 
8. సులోచన పతిభక్తి జ 6835, 
9. కాలనేమి వృత్తాంతం 1618, 1724 | 6607, 


10. రెండవసారి సంజీవి కోసం 


వెళుతున్న హనుమంతుణ్ణీ 
భరతుడు చూడడం | 


1120 
1312 


1342, 


1347 


2201 
2660 


3165 


5906 
601 


సప్తమసర్గ 
(40-45, పేరు 
సాంబుడు 
ఆ 26వే సర్గలో 
ఉంది 
ఎ 35వ సర్గలో 
ఉంది 
1వ సర్గలో ఉంది జ 
(4 81వ సర్గ 


(61-110) 


గోన బుద్ధరాజు 609 


11, సంజీవి తెస్తున్న 
హనుమంతుణ్ణి 
భరతుడు చూడడం 

. సంజీవి తెస్తున్న 
హనుమంతుడితో 
మయాల్యవంతుని యుద్ధం 

| శు క్రునివద్ద రావణ 
విలాపం 


. రావణుడి పాతాళ ॥ 701 నుండీ 


హోమం 
15. అంగదుడు మండోదరిని 
ఈడవడం 1669, 7162, 7192 
16. మండోదరి రామమహియ 
చెప్పడం 1878, 1886 7226, 726 
17, యుద్ధంలో రావణుడి మాతలి |7748, 7760 
విరస్సులు మొలవడం, చెప్తాడు. 
విభీషణుడు ఉపాయం 2186, 2187 


చెప్ప డం 


ఈ క్రోడీకరణ వివరణలలో లాహోరు ప్రతి అని ఒకటి, ఇటాలియన్‌ ప్రతి అని ఇంకొకటీ 
కనబడతాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలలోనూ, విదేశాలలోనూ రంగనాథ రామాయణం 
ప్రతులు ఉన్నట్టు ఇందువల్ల తెలుస్తుంది. మల్లంపల్లి సోమశేఖర శర్మగారు చెప్పిన ఈ ప్రతులే 
కాక ఇతర ప్రతులు విదేశాలలో ఉన్నట్టు ఇటీవల నా పరిశోధనల వల్ల తెలుసుకున్నాను. 
లండన్‌లోని ఇండియా ఆఫీసు గంథాలయంలోని ప్రాచ్యభాగంలో రెండు రంగనాథ 
రామాయణం వ్రాత ప్రతులను నేను చూశాను. వాటి వివరాలు ఇవి : 


1.TEL-MSS-UR 5397 కాగితం ప్రతి. ఇది బాల అయోధ్య కాండలున్న గ్రంథం. వ్రాతప్రతి 
లేఖనకాలం 1844 సంవత్సరం మార్చినెల 10వ తేదీ వరకు. గ్రంథాన్ని 1890 జూన్‌ నెల 15వ 
తేదీనాడు జి.ఇ. హీ అనే దొరగారి దగ్గర గ్రంథాలయం వారు కొన్నారు. సి.పి. బ్రౌను 
మాత్రమే కాక ఇతర తెల్లదొరలు కూడా తెలుగు సాహిత్య గ్రంథాలు సేకరించేవారని 
ఇందువల్ల తెలుస్తుంది. ఈ ప్రతిని అచ్చుకు సిద్ధం చేసినట్టు కనబడుతుంది. 


2. TEL-MSS-OR.8841. తొాళపత్రప్రతి. ఇది చాలా చరిత్ర గల ప్రతి. ఆకులు అరచేయి అంత 
వెడల్పు, మూరెడు పొడుగూ ఉన్నాయి. ఇటువంటి పెద్దకమ్మలున్న ప్రతులను శ్రీతాళం, 
రాజతాళం అని పిలుస్తారు. ఇది లంకను సాధించిన ముత్తుస్వామి అనే తెలుగు 
దాక్షిణాత్యుని పారాయణ గ్రంథం. క్రీ.శ. 1517 నుండి 140 సంవత్సరాలు కోటకట్టుకొని 
లంకను పాలించిన డచ్చివారిని ఓడించి 1796లో ఇంగ్లీషువారు ఆ రాజ్యాన్ని 
ఆక్రమించారు. ముత్తుస్వామి 1802 దాకా కాండీని పాలించాడు. అప్పుడు శత్రువులు 
యుద్దం చేసి ముత్తుస్వామినీ, బ్రిటిషువారినీ ఊచకోత కోశారు. ఈ రంగనాథ 


610 సమగ్రాంధ్ర సాహిత్యం 


రామాయణం ప్రతిని ముత్తుస్వామి సేవకుడు రక్షించి ముప్పయ్యేళ్ళు భదంగా రహస్యంగా 
ఉంచాడు. తరవాత 1883లో హార్చీ అనే తెల్లదొరకు విక్రయించాడు. ఈ చరిత్రనంతా ఒక 
యాదస్తులో నివేదిస్తూ ఈ గ్రంథాన్ని హార్చీదొర బ్రిటిషు గ్రంథాలయానికి 
బహూకరించాడు. నేను ఈ అరుదైన తాళపత్రప్రతిని కొంత పరిశీలించాను. సమగ్రంగా 
ఉంది. విపుల పరిశోధన అవసరం. కొత్త పాఠాలు దొరకవచ్చు. ఒక్క (బిటన్‌లోనే కాక 
ఫ్రాన్సుదేశంలో పారిస్‌ నగరంలో కూడా ఒక రంగనాథ రామాయణం వ్రాతప్రతి ఉంది. 
జెసూటు ఫాదరీలు తెలుగునాట కైస్తవమత ప్రచారం చేస్తూ తమ మతంలో కలుపుకొన్న 
తెలుగువారి దగ్గర ఉండే భారతీయ మత గ్రంథాలను సేకరించి పారిస్‌లోని రాజుగారి 
(గ్రంథాలయానికి పంపించారు. ఈ (గ్రంథాలలో రంగనాథ రామాయణం ప్రతి ఒకటి ఉంది. 
దీనిని పారిస్‌ నగరంలోని నేషనల్‌ లైబ్రరీలో భద్రపరిచారు. (కార్లు నెంబర్‌ - 
38-938-H.271.1) కర్తపేరు గోన బుద్ధభూపతి అని స్పష్టంగా నాకు చేరిన కేటలాగు 
వ్రాతప్రతిలో ఉంది. దీనిపై కూడా పరిశోధన అవసరం. భారతదేశంలో ఉన్న ప్రతుల 
మాట అటుంచి మన తెలుగు ప్రచురణ కర్తలు ప్రకటిస్తున్న ప్రతులలోని పాఠాలనే 
పీరికాకర్ణలు శ్రద్ధగా చదివినట్టు కనబడదు. ఉదాహరణకు, వావిళ్ళవారి ప్రతిలో ఒక పీఠిక 
వ్రాసిన వేదము లక్ష్మీనారాయణ శాస్త్రిగారు ఇలా రాశారు.!3 


“అకంపను మాట మీద రావణుడు రామునిజంప బయలుదేరి వచ్చును. 
త్రోవలో మారీచుని యుపదేశము విని లంకకు మరలి వచ్చినట్లును తర్వాత 
శూర్పణఖ ప్రేరణమున మరల నుద్యుక్తుడైనట్లును మూలమున నుండ కవి 
రంగనాథ రామాయణమున ప్రిరకత్వమంతయు నొక్క శూర్ప్చణఖకే 
యారోపించి యా ఘట్టమున సరసతగూర్చినాడు. అంతేకాదు యకంపమని 
వృత్తాంతమును పూర్తిగా వదలినాడు''. 


ఈ మాటలలో సరసత లేదు. ఈ ఆరోపణ పూర్తిగా వాస్తవానికి దూరం. ఏ ప్రతిలో ఈ 
మాటలు రాశారో ఆ ప్రతిలోనే 145వ పుటలో ఒకటీ కాదు రెండు కాదు ఇరవై 
ద్వ్నిపదలలో అకంపనుడు రావణునికి సమాచారం చెప్పడం, సలహాలు ఇవ్వడం కవి 
వర్ణించాడు. రాముణ్ణి చంపడానికి రావణాసురుడు ఉఊద్యోగిస్తే అకంపనుడే - 


కదనము వలన దాకాకుస్థకులుని 

దేవిలావణ్యవార్ధిని దెచ్చి తేని 

యావియోగాగ్నిని హతుడగునతడు - 
అంటూ మారోపదేశం చేస్తే రావణుడు పొంగిపోయి అకంపనుని పదినోళ్ళ బొగడి బంగారు 
రథమెక్కి వెళ్ళాడు. కవి ఇంత స్పష్టంగా అకంపనుని సంగతి చెప్తే పీఠికాకర్ణలు అరనోటితో 
కూడా ఆ' మాటను చెప్పకపోవడం దురదృష్టకరం. రంగనాథ రామాయణం 
శారదాకాంతులు ఇటువంటి మేఘావృతాలు కాకూడదు. రంగనాథ రామాయణాన్ని 
13. రంగనాథ రామాయణము - వావిళ్ళ ప్రచురణ (పీఠిక రచనా కాలం 22-1-60) పుట 17 


గోన బుద్ధరాజు 611 


రచిస్తూ బుద్ధరాజు “హారకర్పూరనీహార గోక్షీర తారకాకృతిశారదాదేవాని కొలిచాడు. ఈ 
భావాలు కొన్ని బమ్మెరపోతరాజుగారి *'శారద నీరదేందు...” అనే స్తవంలో కనబడతాయి. 
బుద్ధరా జు రామాయణంలో పాత్రలు ప్రవేశపెట్టడంలోనే ఎంతో జౌచిత్యర కనపరుస్తాడు. 
అయోధ్యను వర్ణించి ఆపురి దశరథుం డను మహారాజు చాప విద్యాపర శైలకార్ముకుడు'' 
పరిపాలిస్తున్నాడని చెప్తాడు. దశరథుని విలువిద్యను ఎత్తుకోనడంలోనే ప్రస్తుతించడంలో 
ఎంతో వ్యంగ్యాత్మకమైన సూచన ఉంది. ఏ విలువిద్యలో తనకున్న ప్రావీణ్యాన్ని 
నమ్ముకొని “వీనుల వీక్షించి వెస శబ్ద వేధులు'' వేశాడో అదే అతని శాపానికి కారణమైంది. 
అవసానదశలో తండ్రి వద్ద వుండకుండా రాముడు అడవులపాలవడానికి అదే 
కారణమైంది. కైక వరాలు అడగడమనేది ఆ శాపాగ్నికి తోడ్చడ్డ గాలి. కైక అలిగి తల 
కట్టుకొని పడుకొన్నప్పుడు బుద్ధరాజు దశరథుని చేత ఓదార్పు కోసం అనిపించిన 
మాటలలో కూడా ఎంతో జౌచిత్యం వుంది. 


వనిత నీకొరకునై వధ్యులుగాని - అనఘచరిత్రులనైన జంపెదను 
జంపంగదగిన దుర్దనకోటినైన - గంపించి నీమాట గాచిపుచ్చెదను 
నీకు ప్రియంబైన నిరుపీదనైన - జేకొని రాజుగా జేసెద నెలమి 
భామిని! నీదయబాసినయట్టి - శ్రీమంతునైన దరిద్రుజేసెదను. 


సరిగ్గా అలాగే చెయ్యవలసివచ్చింది. కైక దయబాసిన రాముణ్నీ దరిద్రుణ్నీ చేసి 
అడవులకు పంపక తప్పలేదు. బుద్ధరాజుగారి దశరథుడు మాటవరుసకన్న మాటలు 
కూడా తప్పలేదు. రాముడు తాపసి కాక తప్పలేదు. అయితే కైక కోరినట్లు భరతుడు పట్టం 
కట్టుకోలేదు. వ్రతం పట్టాడు. అందుకే బుద్ధరాజుగారి రాముడు భరతుణ్ని తలచుకొని 
“పట్టంబు దొలగి తాపసి నైతినేను. పట్టంబుగలిగి తాపసియయ్యె నతడు'' అని 
బాధపడతాడు. సీతాపహరణం మొదలు. సీత అగ్ని ప్రవేశం దాక రాముడు ఆమె కోసం 
తలచుకొని పడిన బాధను క్రమక్రమంగా బుద్ధరాజు వర్ణించాడు. తనతో సీత 
ఉన్నంతకాలం తాను వనవాసం చేస్తున్నట్లు రాముడు భావించలేదు. ఆమె ఎడబాయగానే 
ఇలా అంటాడు : 

ఇది మహారణ్యమై యిప్పుడు తోచె - నిది పర్ణశాలయై యిప్పుడుతో చె; 

నిది నాకు దపమని ఇప్పుడు తోచె - నిదినాకు దుఃఖమై యిప్పుడుతోచె; 

నేలె మహీపుతి। యేలెమృగాక్షి! యేలెసరో బాక్షీ! యేలెలతాంగి! 

నేలె వధూమణీ! ఇన్ని చందముల- గాలుచునున్నాడ; "గటకటా' యనవు! 


అని విలపిస్తాడు. శీత చనిపోయిందా అని భయపడతాడు. ఆమె నడక, దాయ, దీప్తులు, 
పలుకులు అన్నీ అక్కడే ఉన్నాయి. అయితే ఆమె లేదు. అందుకే ఇలా విలపిస్తాడు : 


అలసయానముల బా గంచల కిచ్చి - లలితాంఘీరుచి ప్రవాళంబుల కిచ్చి 
వరకుచోన్నతి చక్రవాకుల కిచ్చి - కరముల కెంపు పంకజముల కిచ్చి 
మెయిచాయ క్రొక్కారు మెరుగుల కిచ్చి - నయనవైభవముమీనములకునిచ్చి 
చల్లని ముఖదీప్తి చంద్రునకిచ్చి - 'తల్లని నగవు చంద్రికలకు నిచ్చి 


612 సమగ్రాంధ్ర సాహిత్యం 


చెలువంపు .బలుకులు చిలుకలకిచ్చి - యలకల నునుగాంతి యళులకు నిచ్చి 
రదముల యొప్పు వజంబుల కిచ్చి - పొదలు మైతావులు పూవులకిచ్చి 
సన్నపునడు మాక సంబునకిచ్చి - నిన్ను దైవము మింగెనే నేడు సీత! 


ఈ భావాలు గురజాడ అప్పారావుగారి 'పూర్ణమ్మకథ' లో చివరిన కనబడతాయి. పూర్ణమ్మ 
మరణించినప్పుడు అప్పారావుగారు ఎలా వర్ణించారో చూడండి : 


చీకటీ నిండెను కొండల కోనల-మేతకు మెకములు మెసలజనెన్‌ - 
దుర్గకు మెడలో హారము లమరెను - పూర్ణమ యింటికి రాదాయె. 
కన్నులకాంతులు కలవల చేరెను - మేలిమి జేరెను మేనివసల్‌ - 
హంసల జేరెను నడకల బెడగులు - దుర్గను చేరెను పూర్ణమ్మ, 


“పూర్ణమ్మ కథ'' నాకొక ఏకాంక విషాదాంతనాటికగా కనపడుతుంది'' అని చెప్పి 
చివరి చరణం ఉదాహరించి, ''ఒక మహాకావ్యాన్ని చదివి ముగించిన అనుభూతి ఈ 
చరణంలో మనకు లభిస్తుంది” అని శ్రీరంగం శ్రీనివాసరావుగారు వ్రాశారు." రంగనాథ 
రామాయణం నుండి గురజాడ ఉత్తజులవబట్టే జౌచిత్యంతో తమ ఖండకావ్యాన్ని 
ముగించారు. బుద్ధరాజుగారి రాముడు సీతావియోగంవల్ల ''“మదన వేదనలనున్మత్తు 
చందమున - బెదరిచూచుచు దన పెంపెల్ల మరిచి'' విలపించినవాడు. అందుకే - 


నెలత! నీవిరహాగ్ని నీదులావణ్య - జలరాశి మునుగక చల్తార్చరాదు! 
తగిలి యీకళోకాబ్దీ దరుణి! నీ మేను - తగు తెప్పగా కెట్లు తరియింపవచ్చు? 
మగువ! నీపాలిండ్ల మరుగు లేకున్న - నొగి గాము శరవృష్టికోర్వంగరాదు 


అని శోకిస్తాడు. అనంతర కవుల కావ్యలలోలాగ మరీ ముఖం మొత్తేట్లు కనబడే పద్దతిలోనే 
సీత కోసం గాలిస్తాడు. 


నెలదీగ! కాననే యెలదీగబోడి? - జలజంబ! కానవే జలజాతగంధి? 
హరిరాజు! కానవే హరిమధ్య నీవు? - కరిరాజ! కానవే కరిరాజగమన? 
హరిణంబ! కానవే హరిణాయతాక్షి? - బరభృత। కానవే పరభ్యతవాణి? 
నళినాథ! కానవే యలినీలవేణి? - దిలకంబ! కానవే తిలకాంచితాస్య? 
జందన। కానవే చందనగంధి? - గుందంబ। కానవే కుందాభరదన? 
ననుచు విభ్రాంతుడై... 
వెలది కోసం రాముడు వెతికాడు. కొన్నాళ్ళకు వెలలేని నగలు సుగ్రీవుడు చూపించాడు. 
రావణుడు తీసుకుపోతున్నప్పుడు ఆమె ఆ నగలను తీసి చీర చెంగు చింపి మూటకట్టి 
పడేసింది ఆ.నగలను చూడగానే రాముడు - 
మున్ను గా వగలనుమున్నీట మునిగి - కన్నీట నాసౌమ్ము కసటెల్ల గడిగి 
యందందయురమున నాభూషణములు - పొందించి పొందించి భూమిజదలచి 
అంటూ బాధపడాడు. చిరిగిన చీర చెంగును చూచి చింతించాడు. 
4. ముత్యాలసరాలు (విశాలాంధ్ర ప్రచురణాలయం), పరిచయం. పుట 11 


గోన బుద్ధరాజు 613 


ఇదికాక ప్రాణనాయికర్టైన సీత - కుదురునిండిన గవ్బిగుబ్బలమీద 
కాయని ఈజిల్లుపయ్యదచీర- కీయవస్థలు వచ్చె నేమనవచ్చు? 


ఏమంటాం? ““పన్నీట నా పాదపద్మములు కడిగి చీరతో జత్తేది. దానితో నాకు విసిరేది. 
అడుగులకు మడుగులు వేసిది'' అని అన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. దుఃఖసముద్రంలో 
ఇంత అలాడి, సముద్రానికి సేతువు కట్టి, ఉత్తరోత్తరా భీకరయుద్దానికి ఉపమానంగా ఉండే 
“రామరావణయుద్ధం' చేశాక, ఏ సీత కోసం ఇంత కథ జరిగిందో, ఆ సీతను తన దగ్గరకు 
తీసుకొని వచ్చాక రాముడిలో వచ్చిన మార్చు చూచి పాఠకులందరూ తల్లడిల్లుతారు. 
సీతమ్మ చిరవిరహాగ్నుల చెచ్చెర ఆర్బి పరమాను రాగసంభరితాత్మ అయింది. రాముజ్జే 
చూచి అవనతవధనయై అశ్రుపూరాలు ధవళ విలోచనోత్సలాల తొరుగ భయంతో 
ప్రియంతో పైపాటు సిగ్గు పైపడుతూఉంటే సీతమ్మ నిలబడింది. రాముడు ఆత్మలో కోపం 
ఉప్పాంగుతూ ఉంటే ఇలా అన్నాడు: “పగవాని యింటిలోపల నున్న నిన్ను దగిలి 
వరించుట ధర్మము కాదు. ఆలిని పొగొట్టుకొని మళ్ళా తేలేకపోయాడనే తిట్టుపాటుకు 
వెరచి ఇంత చేశాను. అంతి. నిన్ను ఒల్లను. ఒరపైన చోట్ల నువ్వుండు!” అని నిర్ణయతో 
చెప్తాడు. ఈ మాటలు విన్న సీతమ్మా, పాఠకులూ నిష్పారపోతారు. అప్పటి సంతోషమంతా 
మరచి, చెప్పనోరాడక, చేష్టలు దక్కి, తాపం పొంది, ఉత్తలమంది, కోపించి, వగచి, 
డగ్నత్తిక పెట్టి రాముణ్ణి చూచి సీతమ్మ మొరపెట్టుకుంది. ఆమె తరపున రామునితో 
వాదిద్దామని మనకనిపిస్తుంది. వాళ్ళిద్దరి ప్రవర్తనలూ చూసినవాళ్ళం మనం. ఇతర 
రామాయణాలలోని సీతమ్మకన్నా బుద్ధరాజుగారి సీతమ్మ ఎంతో ఉచితజ్ఞురాలు. ఇతర 
రామాయణాలలో ఒక్క అశోకవనంలోనే ఆమె గడ్డిపోచను అడ్డం పెట్టుకొని రావణుడితో 
మాట్లాడినట్లు వుంది. బుద్ధరాజుగారి సీతమ్మ అరణ్యకాండలోనే రావణుడిని 
గడిపోచలాగ భావించింది. చూడండీ - రాములవారి భార్యను ఎత్తుకుపోవడానికి 
సజికులహారీ వేషం వేసుకొన్న రావణుడు ఆమె అందం చూచి - 


నీ మందహాసంబు నిత్యంబు నాదు - ప్రేమాంబునిధికి జంద్రిక యగుగాక 
రమ్ము నాలంకాపురమ్మున కనుడు - నమ్మాట విని సీతయతిఖీతయగుచు 
దీరగావున వాని దృణముగా జూచి - తీరున దనచేతితృ ణముజూచుచును 


- జవాబు చెప్పింది. అది వినిపించుకొనక రావణుడు ఆమెను చెరపట్టి తీసుకుపోయాడు. 
అప్పుడామె శోకిస్తి భూదేవి వణికింది. గోదావరి పారకుండా గ్రక్కున నిలిచిపోయింది. ఈ 
ఒక్క భావన చాలు - బుద్ధరాజు మహాకవి అని చెప్పడానికీ. ఇటువంటి భావాలు ఎన్నెన్నో, 
ఈ కావ్యం నిండా అతని ప్రతిభకు గుర్తుగా నిలిచిపోయాయి. ఇందులోని భావాలనే 
నాటినుంచి నేటిదాగా తెలుగుతల్లులు పాడుకొంటున్నారు. వాస్తవానికీ “ఊర్మిళాదేవి 
నిద్ర, 'లక్ష్మణదేవర నవ్వు మొదలయిన మధుర ఖండాలకు వీజాలు ఈ రామాయణంలో 


ఉన్నవే. 


614 సమగ్రాంధ్ర సాహిత్యం 


సీతా, రామ, లక్ష్మణులు శృంగబేరపురంలో ఉన్నప్పుడు పధ్నాలుగేళ్ళు నిద్ర 
పోకుండా వుంటానని లక్ష్మణుడు నియమం ఏర్పరచుకొనడమే యితర రామాయణాలలో 
కనబడుతుంది. బుద్ధరాజు అక్కడ లక్ష్మణస్వామికీ నిద్రాదేవికీ ఒక “కాంట్రాక్సు' ఏర్పాటు 
చేయించాడు. చూడండి : 


పదనాలు గేండ్లును బగలును రేయి - నిదురవోవకయుండ నియమంబుసేసీ 
తమయన్ననసెజ్జకుడవ్యుల నిలిచి - యలమలమానసుడునై యటుగొల్పియుం 
నారాత్రి నిద్రా మాయారూపు దాల్చి - ధీరు డాలక్ష్మణదేవుని జేరి 

“యేను నిద్రాదేవి; మేర్చడ దెల్ఫు - మా నాకునింకెట్లు మానాడ్య! యంత 

విధి విధించెను వెంటవెంట వర్ణింప; - విధ మేది నిన్ను నే విడుచుట కింక?” 
ననిన 'నూర్మిళయందు నహరహంబులును - జనియుండు; మంత నీ సమయంబు దీర్చి 
వచ్చినగరైకొందు వరుస ని'న్ననిన - నిచ్చ 'నౌగా' కంచు నేగె నిద్రయును; 
నలరుచు 'నీదేవతానుగ్రహంబు- గలిగెనా' కనుకు లక్ష్మణదేవుడుండి. 


శ్రీరామ పట్టాఖిషేకమైనాక నిండుకొలువులో లక్ష్మణదేవుడు ఫక్కున నవ్వాడు. 
దానికి కారణం ఇన్నాళ్లూ రాని నిద్ర ఆనాడు రావడమే. బుద్ధరాజు కొద్దిగా సూచించిన 
కథలేశాలను తెలుగుతల్లులు విస్తరించి పాడుకొంటున్నారు. బుద్ధరాజు సీతారామ 
లక్ష్మణులను తెలుగుదేశంలో సుస్థిరంగా కట్టివేశాడు. తెనుగుతల్లులు ఆ రామాయణ 
పాత్రలను తమ చిత్తమొచ్చి నట్లు తిప్పుకొంటున్నారు. తెలుగునాట రామాయణం ఇంత 
నాటుకుపోవడానికి కారణం బుద్ధరాజు దానిని తన తండ్రీ పేర ప్రఖ్యాతం చేయడమే. 


భారత జాతీయ కావ్యాన్ని ఆంధ్రులసామ్ము చేయడానికి బుద్ధరాజు యథాశక్తి 
సీవచేశాడు. అది ఏదో 'ఉడతాభక్తి కాదు. కొండంత సేవ. బంగారుకొండకు వేసిన 


రత్నాల నిచ్చెన. 


కాచభూపతి, విట్టలరాజు 


గో న బుద్ధరాజు ఉత్తర రామాయణం కూడా బ్రాద్యామనుకుని వయస్సు ముదిరిపోవటం 
వల్ల ఆ భారాన్ని తన కుమారులు కాచభూపతి, విట్టలరాజుల మీద పెట్టినట్లు 
చెప్పుకొన్నాం. ఆ అన్నదమ్ములు, బహు పురాణజ్ఞులు, బహు కళాన్వితులు, బహు కార్య 
కోవిదులు, కవిరాజ భోజులు, ఉరుతర ప్రావీణ్యులు - అని ఉత్తరకాండ అవతారికలో 
వాళ్ళు చెప్పుకొన్న మాటలనుబట్టి తెలుస్తున్నది. ఆరుకాండలూ వ్రాసిన అనంతరం 
బుద్ధరాజు మానసంలో భగవంతుడు కనబడి “ఇంక నువ్వు మాతో ఉండటానికి రా. నీ 
వాంఛితార్థాన్ని నిర్వహించటానికి నీ కుమారులను నియోగించు' అని చెప్పాక బుద్ధరాజు 
కుమారులను పిలిపించి, “నాకూర్మిసుతులు కాబట్టి నేను పూనిన కథ ఎల్లజనులూ 
మానుగా కొనియాడేటట్లు మధుర వాక్యాలలో చెప్పండి'' అని ఆదేశించాడు. వాళ్లు తమ 


కాచభూపతి, పిట్టలరాజు 615 


తండ్రి ప్రతిన చిరకీర్తులు పెంపొందగా చెల్లించడం పరమధర్మమని భక్తితో ఉత్తర 
రామాయణం తుదముట్టా చెప్పారు. 


అప్పటికి తిక్కనగారి నిర్వచనోత్తర రామాయణం దేశంలో బాగా ప్రచారమైంది. 
అయితే తిక్కనగారు తమ కావ్యాన్ని శుభాంతం చేయటం కోసం లక్ష్మణస్వామి, 
రామచంద్రుడు నిర్యాణం చెందడం వ్రాయలేదు. గోన సోదరులు తమ తండ్రి ప్రతిన 
నెరవేర్చటానికి వాల్మీకి రచన అనుకొన్నదంతా చివరివరకూ చెప్పారు. తిక్కనగారు 
విడిచిపెట్టిన చివరి భాగాలనే కాక మధ్యలో కొన్ని కథలను కూడా విపులంగా చెప్పారు. 
ఉదాహరణకు, అహల్యకు గౌతముడు శాపం ఇవ్వడం, లక్ష్మణుడు రామునికి 
వృత్రాసుర కథ చెప్పడం, రాముడు అతనికి ఇలుని కథ, బుధుని కథ చెప్పడం మొదలైనవి 
ఇందులో ఉన్నాయి. ఒకటి రెండు ఘట్టాలలో తిక్కనగారి రచనకు, ఈ గోన సోదరుల 
రచనకు పోలికలు చూద్దాం, తిక్కనగారి రంభారావణ సంవాదం ప్రసిద్ధమైంది. వారు 
రంభను ఎలాగ వర్ణించారో చూడండీ. రావణుడు వెన్నెలలో కూర్చున్నాడు. 


అప్పు డొకర్తు గొంచెమగు నాభరణంబులు సన్నపూతయుం 

గొప్పిడి త్రిప్పిలో జెరివికొన్న నడంగిన పూవులుం బయం 

గప్పిన చేలకొంగునునుగప్పు ను మెల్చున నేగు మెట్టిలే 

జప్పుడు చెన్ను జేయుగతి చందము వింతగ బోవునయ్యెడన్‌. (నిర్వ. 6-58) 


నాలుగే పాదాలలో తిక్కనగారు వ్రాశారు. గోన సోదరులు ఎలా వర్ణించారో చూడండి: 


అందంద రుచిజాల మడరంగ వెలుగు / చందురు జూచు నా సమయంబునందు 
రోలంబకుల నీలరుచి బొల్బ్చు కచము / బాల చంద్రుని బోలు ఫాలరేఖయును 
సోముడు కామారి సూడు సాధింప / గాము నమ్ములు విల్లు గైకొన్న కరణి 
మురిపెంబునిండారు ముఖమండలమున / సొరిది చెన్నగు వాడీ చూపులు బొమలు 
యవిరళ రేఖమై సమరంగ బొల్పు / నవకుందకళికల నవ్వు దంతములు 
పానాభిరతి దన్ను బట్టినవారి / మానుపజాలని మధురాధరంబు 
కందుసుధాధార గడిగిన వెలుగు / నిందు బింబముతోడ నెనవచ్చు మోము 
కంబు సన్నిభమైన కంఠంబు పసిడి / పంచిన జిగిమించు బాహుమూలములు 
గరమొప్పు నవపుష్ప కాంతి జెన్నారు / కరపల్లవంబులు గల బాహులతలు 
నిండారు పెంపున నిక్కి క్రిక్కిరిసి / యెండొంటితో రాయు నురుకుచద్దయయము 
వారు చెన్నారులు నాస్తి వాదమున / కారంగ నవకాశమైన నెన్నడుము 
రోమావళీ ధోమరుచిరమై కాము / హోమ కుండముక్రియ నొప్పు నాఖియును 
మదను జయోత్సవమహీమ సూచించు / కదళికాయుగళంబు గతి యూరుయుగము 
రతిరాజవర తపోరాశినా దనరు, నతి దీర్ణ మేఖలంబగు నితంబమును 

భావజు వాటీంచు పసిడి తూనికల / కైవడి చిత్తంబు గలచు జంఘలును 
జిత్తంబు లలరంగ జీగుళుల గడచు / మెత్తని యడుగులు మెరపారు నడువు 


616 సమగాంధ సాహిత్యం 


కనక రేఖాకాంతి గడగడ పరచు / తనువల్లికయు వీణదలిపించు నెలుగు 
చెన్నారు నప్ప్సర స్త్రీలలో నెల / మున్నెన్నదగు జగన్మోహన స్ఫురణ 
చారులక్షణ కళా సౌభాగ్యవతుల / కారయ నుపమాన మగుచున్న రంభ 
యున్నతస్తనకుంభకు యుగళ భారమున / నన్నుపు కౌదీగె యసియాట కులికి 
చెలువున సేమంబు చింతించె ననగ / గొలది భూషణములు కొమరార బూని 
కొన్నియు విరులొప్ప గొప్పున దురిమి / సన్నపు నునుబూత చదునుగా బూసి 
కట్టిన పుట్టంబు కప్పుదన్లప్పు / మెట్లుచో మట్టియల్‌ మెలపున దాక 
మనసిజ మంత్రంబు మరవక లోన / మునికినట్లందియల్‌ మొగి నొయ్య మొరయ 
నవిరళగతి గాము డమరించు కోలు / దివిరి యా కెంగేలు దీప్తి రాగిల్ల 
వలనొప్పు మన్మధ ధ్వజమీనరుచుల / గెలిచి దృష్టులు భీతి గెలకుల బొలయ 
దాలిమి దూలించి తావి లేజమట ౨౨౨౨౨౨౨౨౨౨ 
తరళభావంబగు తమకంబుతోడ, నరుగంగ బొడగని యడ్డమేతెంచి.! 

(రంగ. ఉత్తర. పుటలు 69,70) 


తిక్కనగారు వ్రాసీనది నాలుగు పాదాలే అయితే ఈ సోదరకవులు ఇరవైఎనిమిది 
రెళ్లు - యాఫఖైఆరు ద్విపద పాదాలు వ్రాశారు. తిక్కనగారు 'కొంచెమగు నాభరణాలు' 
చెప్తే, వీరు కూడా కొలది భూషణాలే రంభకు మంజూరు చేశారు గాని ఎన్నో 
ఉపమాలంకారాలను వాడేశారు. తాము కూడా కొలదిగానే అలంకారాలు వాడీతీ 
అందంగాను ఉండేది. తిక్కనగారిలాగ వీళ్లు రంభ ఒంటి మీద 'సన్న పునునుపూత' 
పూసినా గ్రంథంలో వర్ణనలు ఎంతగానో పులిమేశారు. 


తిక్కనగారి రంభ 'నీళ్లుల పట్టున నేయి మందొక్కొ' అంటే వీళ్ల రంభ కూడా అలాగే 
'నీరువట్టయినచో నేయి ద్రావెదనె అని రావణునితో మొగమాటం లేకుండా 
విరసవచనాలు చెప్తుంది. ఆ మాటలు విన్నాక తిక్క నగారి రావణుడు ఉన్మత్తుని గతి అంతా 
విన్నా వినిపించుకోకుండా రంభను పట్టుకొన్నాడు, ఈ సోదరకవుల రావణుడు ఇంకా 
వాదం పెట్టుకొంటాడు. - 


...నీదిట్ట - తనము వేశ్యల కెందు ధర్మంబు గాదు 
వెలయాలుజెలమయు వీధియు వనము - జలిపందిరియు సర్వజనులకు సమము 
లంజె యెవ్వని యాలు? లలన! యీమేర - కంజనేటికి నీకు నప్పరాంగనలు 
కాముదీయంబుల కరణికాముకుల - తామసంబున ముంచి తమకంబు పెంచి 
వలరాజువలకు దీవలతురుగాక - వలతురె మదిలోన వారకామినులు? 

(రంగ. ఉత్తర, పుట 71) 


1. రంగనాథ రామాయణం ఉత్తరకాండను శతావధానులు దివాకర్ల తిరుపతిశాస్త్రిగారు పరిష్కరించారు. 
చెలికాని లచ్బారావుగారు 1930లో ప్రచురించారు. (ముద్రితాంధ్ర గ్రంథసర్వస్వం - 5వ గ్రంథం) 


కాచభూపతి, విట్లలరాజు 617 


అని హితోపదేశం చేస్తాడు. ఇవి వేశ్యామాత మాటలులాగున్నాయిగాని ఉన్మత్తుని గతిలో 
ఉండవలసిన కాముకుని మాటలులాగ లేవు. ఎంత డబ్బిచ్చి వారకాంత దగ్గరకు వెళ్లినా 
మగవాడు తాత్కాలికంగా వలపు కోరుతాడు. 'సానిదానికి ప్రేమ యేమిటే' అనేవాడు 
సరసుడే కాడు. తిక్కనగారి రావణుడు అంగనను పొదివిపట్టుకొని సగాడాలింగనగా 
తామ్రచూడలీలా చతురానంగ క్రీడాసంగతికి మదము నేడ్తేర మిగుల 'ఎంగిలి' 
గావించాడు. తిక్కనగారు ఇలాగ అల్పాక్షరాలతో అనల్బారాన్ని స్ఫురింపజేశారు. గోన 
సోదరకవులు ఇలా వ్రాశారు : 


కుటిలంపు గనుబొమల్‌ కొరారు విండ్లు - పటుకటాక్షంబులు బాణజాలములు 
భామిని పలుకులు బాణమంత్రములు - కాముకచిత్తముల్‌ ఘనశరవ్యముల 
గాలీల మెలగు నిన్సనుగొన్న మీద - దాలిమి గలుగు నె తనుమధ్య యనుచు 
లాతిమించుల చూపులలితకక్షములు - బాతిచన్నులు దోపబయ్యెద దొలగ 
బలువిడి నంటగ బట్టీ పూకొమ్మ - వలచినట్లాలింగనంబు గావించి 
కుంభికుంభస్థలగురునితంబమును - రంభానిభోరులు రణితమేఖలయు 
గంభీరనాఖియు గడుకాంక్ష బెనచి - సంభోగమిమ్ములజరిపి పొమ్మనియె. 

(రంగ. ఉత్తర. పుట. 71) 


ఇష్టం లేని రతిలో నలిగిన రంభను ఎంతో సానుభూతితో తిక్కనగారు ఇలా వర్ణించారు : 


పగరాజు ప్రైవచ్చి బలువిడి బరిభవించిన దలంకిన పురశ్రీవిధమున 
సమదద్విపము కేళి సలిపిన జాల నలంగిన యుద్యానలక్ష్మికరణి 
ఘనలులాయము సొచ్చి తన యిచ్చ నాడిన గలగిన నెత్తమ్మి కొలనిభంగి 
గడు బెట్టిదపు గాలి సుడిసిన నెరిదప్పితిరిగిన మవ్వంపు దీగెమాడ్కి 


మున్ను గైసీసి యలవడ్డ చెన్నుదప్పి 

యెలమి బియుపాలి కేగెడులలి యడంగి 

వేరచందమై యెంతయు విన్ననయ్యె 

నసుర గారించివిడిచిన నమ్మ గాక్షి. (నిర్వ. 6-75) 


ఈ సోదరకవులు ఈ భావుకత్వాన్ని మించకపోతే పోయె పూర్తిగా అనుకరించలేదు. "అంత 
నా రంభయు నంభోజ సరసి దంతిసొచ్చిన చొప్పు' అని ఒక్కటే ఉపమానం చెప్పారు. 
కచకుచాదుల వరనలో అంత ఉదారంగా ఉండే ఈ కవులు ఇటువంటి చోట్ల చాలా 
మితభాషులు. తిక్కనగారి నిర్వచనోత్తర రామాయణంతో ఈ ఉత్తరకాండను తైపారువేసి 
చూస్తీ ఎన్నో విషయాలు తెలుస్తాయి. 


ఈ సోదరకవులు అవతారికలో చెప్పిన విషయాలవల్ల తెలిసే చారిత్రకాంశాలు 
పరిశోధకుల్ని మా చెడ్డ ఇబ్బందిలో పెట్టాయి. పూర్ణ రామాయణంలో బుద్ధరాజు తమ 


618 సమగ్రాంధ్ర సాహిత్యం 


తండ్రి పీరు విట్టలనాథుడని చెప్పాడు. ఉత్తరకాండలో ఈ సోదరకవులు తమ తండ్రిపేరు 
బుద్ధరాజని, తాతపీరు మాత్రం గన్నయ్య అని చెప్పారు. ఈమాట యతిస్తానంలో ఉంది. 
చూడండి 


కోనవంశార్ణ్లవకువలయ ప్రియుడు 
నానొప్పు కోనగన్న క్షితీంద్రునకు 
ననుకూలమై యున్న యన్నమాంబికకు 
దనయుండు సాహిత్యతత్త్వకోవిదుడు 
దానప్రసిద్ధండు ధర్మశీలుండు 
భూసుతాచారుండు బుద్ధభూవిభుడు.* 


ఈ పేర్లలో ఉండే వైరుద్యానికి సంజాయిషీలు చెప్పడానికి పరిశోధకులు ఎంతెంతో 
ప్రయత్నించారుగాని ఏదీ సంతృప్తి ఇవ్వదు. 


బుద్ధరాజు మేనత్త కుప్పాంబ వేయించిన బూదపూరు శాసనరే సహాయంతోనూ, 
ఇతర ఆకరాలతోనూ కొంత ఊహించి గోనవారి వంశవృక్షాన్ని రచించవచ్చు. 

శాసన ప్రమాణం కన్నా ఊహాగానమే ఈ వంశవృక్ష రచనకు ఎక్కువ 
అవసరమవుతుంది. ఇంకకొన్ని నికరమైన శాసనాలు బయటపడితీగాని విశ్వసనీయంగా, 
అందరికీ అమోదకరంగా ఉండేటట్టు ఈ నామధేయ వైరుద్ద సమస్యను పరిష్క రించలేము. 
చాగంటి శిషయ్యగారు ఇలా వాశారు:శ 

"ఉత్తర రామాయణంలో 'నానొప్పు గోనగన్న క్షితీంద్రునకును' అను డ్విపదనూ 
'నానొప్పు విఠలసరనాధమణిక' అని సవరింపనైన సవరింపవలయును, లేదా 
యీదడ్విపదకును తరువాతి డ్విపదకు నడుమ గన్నాంెడ్తికిని, విఠలనాథునకును గల 
సంబంధమును దెలుపుచు విఠలుని పేరుదాహరించి మరి రెండు ద్విపదల నైనను జేర్చవల 
యును. ఇంతకంటే నీ సమన్వయమునకు మార్తాంతరము లేదు. 


భావిపరిశోధనమున నీ కఠిన సమస్య పూరింపబడునేమో చూడవలసియున్నది. 


రంగనాథ రామాయణం - ఉత్తరకాండ 5 నుండి 10 దాకా పాదాలు 
తెలంగాణా శాసనాలు - సంపుటి 1. నెం. ౫ - పుట 76 

ఆంధ్ర కవి తరంగిణీ - 4వ సంపుటి, పుట 24 

'నానొప్పువిట్లల' అని ఉండాలి. లేకపోతీ మాత్రాధిక్కం 


౮ షప © గు 


కాచభూపతి, విట్లలరాజు 619 


గోనవారి ఒక మాదిరి వంశవృక్షం 
| 


1. గోన కాట భూపతి 
2. రుద్ర భూపతి 
3. పీరు తలియదు 
4, బుద్ధ భూపతి 5. కాట భూపతి (1250-58) 
 — — — — — — — — — — ——— 
6. గన్నయ 7. కుప్పమ 8. మల్లయ 
రి. బుద్దయ 10. విట్టయ (1284) 11. దత్తుడు గుండయ (1276) on. (7) 
12. బుద్ధయ 13. బుద్ధయ (పూర్ణ రామాయణ కర్ణ 
En 
14. కాచయ్య 15. పిన విట్లయ 


(ఉత్తర రామాయణ కర్తలు) 
సూచన : 11వ సంఖ్యగల వ్యక్తులు ఇద్దరూ ఒక్కరే 


''ఈ వంశవృక్షంలో 5, 6, 7, 10 సంఖ్యలు గల కాటభూపతి, గన్నయ, కుప్పమ, 
విట్టయల శాసనాలు దొరుకుతున్నాయి. చెంగల్పట్టు జిల్లా కాంచీపురం తాలూకా 
తిరుప్పుక్కు గ్రామంలో గోన కాటయ' శాసనం ఒకటి ఉంది. ఇది క్రీ.శ. 1250-58 
ప్రాంతాలదని మల్లంపల్లి సోమశేఖర శర్మగారు నిర్ణయించారు." అయితే ఈ కాటయను వారు 
ఒకటవ సంఖ్యగల కాటభూపతిగా గుర్దించారు. ఆ వ్యక్తి కాలం 1250-58 అయితే మిగతా 
శాసన కాలాలను సమన్వయం చేయడం పడదు. ఒకటవ నెంబరు వ్యక్తి క్రీ.శ. 1250-58 
ప్రాంతాల వాడైతే అతని మునిమనుమడి యొక్క కూతురు (7వ నెంబరు వ్యక్తి) క్రీ.శ. 
1276లో ఎదిగిన కొడుకుల తల్లి అయి ఉండడానికి ఆస్కారం లేదు. ఈమె శాసనం ఒకటి 
బూదపూరులో దొరికింది. దానిలో కాలం అసందిగ్గంగా ఇచ్చారు. అది శాలివాహన 
శకవర్హాలు 1195 ధాతసంవత్సర మాఘశుద్ధ దశమి, అంటే క్రీ.శ. 1276. అందుచేత 
తిరుప్పుక్కు శాసనంలోని కాటయ ఈమె తండ్రి కాలానికి వస్తాడు. ఈమె తండ్రి 
బుద్ధరాజు అనీ, ఈమెకు మల్లయ, బుద్ధయ, విట్టయ, కాటయ కొడుకు గుండయ అనే 
తమ్ములున్నారన్న విషయాలు ఈమె శాసనం వల్ల తెలుస్తాయి. ఈమె కడగొట్టు తమ్ముడు 
గుండయను కాటయకు దత్తత ఇచ్చారు కాబోలు. అందుచేత తమ్ముళ్ళ జాబితాలో 
'కాటయ కొడుకు గుండయ' అని చెప్పారు. లేక పినతండ్రి కొడుకును తమ్ముడుగా 


* రంగనాథ రామాయణం - రాయల ప్రమరణ 


620 సమగ్రాంధ్ర సాహిత్యం 


చెప్పుకొన్నా చెప్పుకోవచ్చును. ఈ కాటయ తిరుప్పుక్కు కాటయ కావడానికి రెండు 


శాంసనాలలోని కాలాలూ సరిగా అతుకుతాయి. 


కుప్పమ్మ సోదరులలో విట్టయ ఒక్కడున్నాడని బూదపూరు శాసనం వల్ల 
తెలుస్తున్నది. గోన గన్నయకు రాజ్య రక్షామణిగా పలుదుర్గాలు సాధించిన ఒక 
విట్టలభూపతి గురించి రాయచూరు శాసనంవల్ల తెలుస్తూంది. దీని కాలం క్రీ.శ. 1284. ఈ 
విట్టలభూపతే రంగనాథ రామాయణకర్ప బుద్ధరాజు తండ్రీ. ఇతనికి బుద్ధరాజే కాక ఇతర 
సంతానం కూడా వుంది. రంగనాథ రామాయణం కృత్యాదిని విట్లలనాథుని కొలువును 
కవి వర్ణించాడు. అందులో “హితులు, మంత్రులు, పురోహితులు, ఆగ్రితులు, సుతులు, 
రాజులు, బహుశ్రుతులు'' కొలుచుకొంటున్నారని చెప్పాడు. ఈ సుతులందరిలోనూ 
బుద్ధరాజు కడగొట్టువాడై ఉండవచ్చును. ఇతడు తన పెద తండ్రి కొడుకు గన్నయగారి 
బుద్ధయకు పుట్టిన బిడ్డలు కాచవిభుడు, పిన విట్టలరాజులను దత్తత చేసుకొన్నాడేమో.'' 


మల్లంపల్లి సోమశేఖర శర్మగారు ఈ సమస్యను చర్చించారు. 


“పితామహుని పేరు ఈ విధముగా నుండుటకు కారణము నూహింపలేము. ఈ 
విషయమున చిక్కు విడదీయుటకు ప్రయత్నించుట నేలవిడిచి సాము చేయుటయే. 
ప్రమాణ రహితములైన కల్పనలతో, ఊహలతో ఈ సమస్యను పరిష్కరింప బూనుటకంటె 
దీనిని భావి పరిశోధకులకు వదలి పెట్టుట యుక్తము. 


చాగంటి శేషయ్యగారు భావించేటట్లు సవరించటం కన్నా సోమశేఖర శర్మగారు 
చెప్పినట్టు ఆగడమే మంచిది. 


కుశలవులలాంటి ఈ గోన సోదరకవులు రంగనాథ రామాయణాన్ని ఏనాడో 
పూర్తిచేశారు. 


ఈ తొలి జంటకవుల రచనమీద పరిశోధనలు మాత్రం ఇంకా పూర్తికాలేదు. 


6. రంగనాథ రామాయణం (రాయలు ఆండ్‌ కో ముద్రణ). పీఠిక, పుటలు 11-12 


దోనయామాత్యుడు 


కవికులగురువు కాళిదాసు తన మేఘసందేశంలో ఆ కావ్యానికి ఆధారభూతమైన మేఘుణ్లో 
ప్రత్యేకంగా ఒక 'మంచి' రోజున కథలోనికి ప్రవేశపెట్టారు. చూడండి శోకభాగం: 


ఆషాఢస్య ప్రథమదివసీ మేఘ మాళ్షిష్టసానుం 
వప్ర క్రీడాపరిణతగజ ప్రీక్షణీయం దదర్శ. (ప్రథమ - 2) 


ఈ శోకంలో 'అషాఢస్య ప్రథమ దివసే, అనడంలో ఎంతో వాతావరణ శాస్త 
పరిజ్ఞానం ఉంది. మూడువందలా అరవై రోజులలోనూ మరేదీ కాకుండా ఆషాఢ శుద్ధ 
పాడ్యమిని కాళిదాసు ఎంచుకొనడంలో మహత్తరమైన జౌచిత్యముంది. ఈ సంగటి 
తెలియక కొందరు “ప్రథమ దివసే' అనే మాటను మార్చి “ప్రశమదివసీ' అనే పాఠాన్ని 
కల్పించడానికి ప్రయత్నించారు. అది అసంగతమని మల్లినాథ సూరీ తెగ చీవాట్లు 
పెట్టాడు." కాళిదాసు పనిగట్టుకొని ఆషాడ శుద్ధ పాడ్యమినే పేర్కొనడానికి కారణం 
మల్లినాథ సూరి చెప్పకపోయినా, తెలుగు వాబ్బయంలో ఒకానొక కవి ధర్మమా అని మన. 
ఊహించగలం. అతని పీరు దోనయామాత్యుడు. అతడు 'సస్యానందం' అనే శాస్త్ర గ్రంథం 
వ్రాశాడు. అందులో ఇలా ఉంది. 


పొలుపగు నాషాడంబున - తొలుపాడ్యమి మృగశిరంబుతో గూడి ఘనా 
వలి యాకసమున బన్నిన - వెలయుం ధర బూర్వసస్యవితతలు తరుచె (2-42) 


ఏ సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి మృగశిరా నక్షత్రముతో కూడి ఉండగా మేఘాలు 
దట్టంగా పట్టుతాయో ఆ యేడు తొలుకారు పంటలు బాగా పండుతాయి ఆని చెప్పాడు, 
అంతే కాదు - 


అమరగురుడు చెప్పె నాషాఢమాసంబు 

పంపుపాడ్యమందు పెల్లు రేగి 

యస్తమానవేళ నభ్రాళి పడమర 

బన్నెనేని నవని బాయు కజవు (2-43) 
ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు సూర్యుడు అస్తమించే సమయంలో పడమటివైపు దట్టంగా 
మేఘం పట్సీతే ఆ సంవత్సరం కరువు ఉండనే ఉండదని బృహస్పతి చెప్పాడు. యక్షుడు 
కరువుతీరా. సందేశం చెప్పి పంపించే మేఘం కాబట్టి కామనివారణమై, క్షేమదాయకమైన 
ఆషాఢ శుద్ధ పాడ్యమి మేఘాన్ని కాళిదాసు కావ్యంలో ప్రవేశపెట్టారు. ఈ కవితా శిల్ప 
రహస్యాన్ని అర్థం చేసుకొనడానికి తోడ్పడిన దోనయామాత్యునికి మనం ముందు 
కృతజ్లత చెప్పుకొని అతని గురించి తెలుసుకొందాం. 


RS sh SELLE కా 
.  సంజీవినీవ్యాఖ్య - కేచి “దాషాఢస్య ప్రథమదివసి ఇత్యత్ర ప్రత్యాసన్నే సభసీతి వక్ష్యమాణనభో 
మాస ప్రత్యాసత్త్యర్థం 'ప్రశమదివస' ఇతి పాఠం కల్పయంతి, త దసంగతమ్‌ 


622 సమతాంధ్ర సాహిత్యం 


“ఇతడు వ్రాసిన సస్యానందం వర్షశాస్త్రం. వానలు రావడానికీ, రాకపోవడానికీ 
లక్షణం అందరికీ బోధపడేటట్టు వ్రాశాడు. ఇదే తన మాటలలో ఇలా అన్నాడు: “ప్రవర్ష 
వివర్గణంబులు జనులకు బోధసేయుటకునై సస్యానందము జెప్ప నుద్యోగించితి” (1-8) 
ఫలానా పరిస్థితులలో వానలు పడతాయని జ్యోతిష్యం చెప్పడం సాహసమే. అయినా 
మన పూర్వులు వాతావరణాన్ని బాగా పరిశీలించారు. చుక్కలు, దిక్కులు, గాలులు, 
మేఘాలు, వీటి పరస్పర సంబంధాలు కనిపెట్టారు. పశుపక్షులు వాతావరణంలోని 
మార్పులకు ఏవిధంగా చేష్టలు చేసివీ గుర్పించారు. వాతావరణ శాస్త్రాన్ని జ్యోతిష్యంలో 
భాగంగా వ్రాసుకొన్నారు. అయినా వాన రాకడ, ప్రాణం పోకడ చెప్పలేమని మన సామెత. 
దీనినే సస్యానందంలో ఇలా చెప్పాడు : 


దానవసురఖచరాదులు 

గానరు మానినుల చిత్తగతియును ధరలో 

వానల రాకయు బోకయు 

మానవు లది దెలియు టకట మాన్యము గాదే! (గజ) 


దోనయామాత్యుడు వాన రాకడ తెలిసిన మాన్యుడే. ఏయే గ్రహాలు ఏయే ఇళ్లలో 
నున్నపుడు వానపడుతుందో జ్యోతిషశాస్త్రం ప్రకారం చెప్పడమేకాక ప్రకృతిలోని 
మార్పులను కూడా క్రోడీకరించాడు. మెట్ట కప్పలు కూసినప్పుడు, జంతువులు నీళ్లలో 
దిగి నిలిచినప్పుడు, చిన్న చిన్న చేపలు ఎగిరిపడుతున్నప్పుడు, తామరల పుప్పొడిలో 
తొండ పొర్తాడినప్పుడు అన్ని పంటలూ బాగా పండేటట్లు వానపడుతుంది.? భూనాగాలు 
మెట్టన విడువకుండా పోర్తాడినప్పుడుగాని, పశువులు కారణం లేకుండానే పుట్టలమీదా, 
మిట్టలమీద ఎక్కినప్పుడుగాని వానలు దట్టంగా కురుస్తాయి. ఊరి పొలిమేరలలో వున్న 
పశువులు దట్టించి 'తోక లెత్తుకొని చెవులు నిక్కబొడుచుకొని, అంభారావలు చేస్తూ' 
గామలలోకీ ప్రవేశించినా. సంతోషంతో చీమలు ముక్కుల గ్రుడ్లు కరచుకొని బారులు 
తీరిపోతున్నా వానలు పడతాయి.“ 


దోనయామాత్యుడు క్రోడీకరించిన వాతావరణ సూచనలన్నింటిని అతని 
సమకాలికులు, అనంతర కవులు వర్షకాల వర్ణనలలో వాడుకున్నారు. శ్రీనాథుడు 
హరవిలాసంలో ఇరవైఒక్క రోజుల వర్గాన్ని గొప్పగా వర్ణించాడు. హర 2-16 నుండి 23 
దాకా ఎనిమిది గద్యపద్యాలలో వర్షసూచన మొదలు కుంభవృష్టి దాకా వర్ణించాడు. 
శ్రీనాథునిలాగే జక్కన తన విక్రమార్క చరిత్రలో వర్షసూచనలు వర్ణించాడు, చూడండి. 


గగనరత్నము కట్టు మొగులతో నుదయించె 
జరమదిక్కున దోచె శక్రధనువు 


దోనయామాత్యుడు 


పూర్వాపరవ్యాప్తి బొలుపారెజల రేఖ 
లాలోలగతి వీచె మూల గాలి 
మెరుగు మొత్తంబులు మొరసె నుత్తరమున 
గడగె దక్షిణపు మేఘములగములు 
ప్రాలేయ భానుండు పరివేషగతు డయ్యె 
జాతకంబులు నింగి సంచరించె 
నెరల పెనుపిట్టె నేలపై గొరలజొచ్చె 
మొనసి చీమలగమి గ్రుడ్డు మోపదొణగె 
గుజిముకొన కొమ్మడిగి క్రిందికొమ్మ మీది 
నిలుపుగైకొను పురుగుల యెలుగు లెచ్చా. 


తూనిగలాడె దోయనిధి దోరపు మోత జనించె బంక్తులై 
కానబడెన్‌ బలాకములు కప్పయెలుంగు చెలంగే నిర్జల 
స్థానములందు గుంజము తుదం గృకలాసము నిల్చి నింగొకై 
యానన మెత్తి భూమిరజ మంగములన్‌ బెరయించె బిచ్చుకల్‌ 


తదనంతరంబ జనముల-కిది పగలిది రాత్రి యనుచు నేర్చరువంగా 
హృదయముల కగోచరమై - చదలం బొదలంగ జొచ్చె జలధరవితతుల్‌ 
ధారుణిగల మేలెల్లను - ధారాళకరాళ వర్ష ధారల చేతన్‌ 
నీరామనిగా గలదని - పూరాల్చిన భంగి ముసురు పొరిబొరి గురిసెన్‌. 

(విక్ర. 4-27 నుండి 30) 


వాయు ప్రసారం తెలుసుకొనడానికీ మన పూర్వులు దుప్పట్లు నేసే ముతకనూలుతో 
ఎనిమిదిమూరల పొడవూ, రెండుమూరల వెడల్పూ గల వస్తాన్ని నేయించి పెట్టుకొనేవారు. 
దాన్ని పతాకంగా నిర్మించి నలభై ఎనిమిదిమూరల పొడుగున్న వంకరలేని కర్రకు కట్టి 
ఆషాఢ శుద్ధ పూర్ణిమనాడు తెల్లవారుతున్నప్పుడు నిలబెట్టి జాగ్రత్తతో చూసేవారు. ఆ 
జెండా గాలివల్ల తూర్పువైపు పోతే పంటలు బాగా పండుతాయి. ఆగ్నేయ దిశకు పోతే 
వానలు పడవు. దక్షిణపు దిక్కుగాగాని, నైబుతి మూలగాగాని పోతే మేఘాలు పట్టి 
విడిపోతాయిగాని, వానలు పడవు. పడమటి దిక్కుకు పోతి అతివృష్టితోపాటు గాలి; 
వాయవ్యంగా పోతే అతివృష్టి, సుడిగాలి; ఉత్తర దిక్కుగా పోతి పంటలు బాగా 
పండడానికి తగినంత వాన; ఈశాన్య దిశగా పోతే మధ్య రకంగా పంటలుంటాయి. అన్ని 
వైపులకూ తిరుగుతూ మెలికలుగా పడుతూవుంటే పంటలు వుండే సమయంలో వానలు 
దట్టంగా పడి చేలు చెడిపోతాయి. వానలు పడి చెడిపోకపోతి శత్రువులైనా చెడగొడతారు.్‌ 


ఒకానొక ప్రత్యకమైన రోజున గాలివాటాన్ని బట్టి మనవాళ్లు ఇటువంటి ఫలితాలు 
చెప్పివారు. అలాగే ఒక రాత్రి కురిసిన మంచునుబట్టి కూడా వాన ప్రమాణాన్ని చెప్పడం 


ర్‌. సస్యానందం, 2-52, 2-53. 2-54 


624 సమగ్రాంధ్ర సాహిత్యం 


వుంది. పుష్యమాసంలో పున్నమినాడు ఒక ప్రయోగం చేసేవారు. ఆనాడు ప్రదోష 
సమయంలో పలిమెడు దూది నాగలికి తగిలించి ఆరుబయట పెడతారు. ఆ దూదికి, 
ఆకాశానికి మధ్య అడ్డేమి ఉండకూడదు. మర్నాడు ఉదయం దాకా అది అలాగే ఉండాలి. 
ప్రొద్దుటే ఆ దూదిని పిండాలి. నీళ్లు ధారగా వస్తే వచ్చే ఏడు వానలు సమృద్ధిగా ఉంటాయి. 
కొన్ని చుక్కలే పడీడీ మధ్యరకం వానలు. దూది ఏ మాత్రం మంచుకు తడవకపోకతే మీదటికి 
అనావృష్టి అని చెప్పాలి.* ఇవాళ మనం వాతావరణఫలితాలు పత్రికలో ముందుగా 
చదువుకుంటున్నాం; రేడియో, టీ.వి.లలో చెప్తే వింటున్నాం. ఆధునిక శాస్త్రీయ 
పద్ధతులలో విద్యావంతులు వాతావరణ పరిశోధనలు చేసి వీటిని కనుక్కొని మనకు 
చెప్తున్నారు. పూర్వులు ఏయే విధాలుగా వానరాకడ తెలుసుకొనేవారో మనం 
తెలుసుకొనడం కూడా సరదాగా ఉండే విషయమే. ఈ విషయాలన్నింటినీ 
దోనయామాత్యుడు తన సస్యానందంలో చక్కగా వివరించాడు. ఇతని పుస్తకం మన 
దేశంలో బాగా ప్రచారంలో ఉండేదని చెప్పవచ్చు. “ఇందలి పద్యములు పల్లెలో చాలా 
వ్యాప్తిలో వున్నవి” అని నిడుదవోలు వెంకటరావుగారు వ్రాశారు.” తమ చిన్నప్పుడు 
నాగలికి దూదిపెట్టి వర్గసూచన గురించి తులాపరీక్ష చేసి అందులో నిజముందని 
తెలుసుకొన్నామని శేషయ్యగారు వ్రాశారు. ఈ పుస్తకాన్ని క్రీ.శ. 1891లో, 1921లో, 
1955లో మూడుసార్లు ముగ్గురు ప్రకాశకులు అచ్చువేశారట. మద్రాసు ప్రాచ్యలిఖిత 
పుస్తకాలలో తాళపత్ర, కాగిత ప్రతులు కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని పరిశోధించి 
నిడుదవోలు వెంకటరావుగారు ఈ కవి మీద మంచి వ్యాసం వ్రాశారు. 


ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉన్న డి.2385 సంఖ్యగల “సస్యానందం' కాగితం 
ప్రతిలో ఈ గ్రంథరచన శకసంవత్సరాలు 1278 అంటే క్రీ.శ. 1356లో జరిగిందనటానికి ఈ 
కింది దాఖలా కనబడుతుంది. 


కరినగ దినకర శకవ 

తరములు భువి బరుగుచుండ సన్యానందం 
వీరవుగ శ్రీగిరినాథున 

కరుదుగ రచియించె దోసయామాత్యుడిలన్‌. 


ఈ కాలం నికరమైనదనడానికి గ్రంథంలో అంతరంగిక సాక్ష్యం ఉంది. కవి ఇలా 
చెప్పుకున్నాడు. 

వసుధలోన బరమవంశవిభూషణ-మైన నన్నుపింద్రుడాదరింప 

శ్రీకరముగ సర్వలోకాశ్రయము జెప్పి మిన్నుముట్ట కీర్తి గన్నవాడ.19 
నస్యానందం, 1-42 


భారతి - జూన్‌ 19846. | 
- ఆంధ్రకవితరంగిణీ - 4వ సంపుటం, పుట 146 
భారతి - జూన్‌ 1946 10. సస్మానందం 1-14. 


అరా ఈ ల 


దోనయామాత్యుడు 625 


విశాఖపట్నం జిల్లాలో ఎలమంచిలి సర్వసిద్ధిని పాలించిన చాళుక్యవంశంలో ఆరుగురు 
ఉపేంద్రులు ఉన్నారు. వీరికి సర్వలోకాశ్రయ బిరుదు వుంది. ఈ వంశంలోని మూడవ 

పేంద్రుడే దోనయామాత్యునికి పోషకుడని చెప్పవచ్చు. అతడు 1356 నుండి 1364 దాకా 
ఎలమంచిలి కళింగాన్ని పాలించాడు. కవికూడా ఆ ప్రాంతాల వాడని చెప్పడానికి 
కృత్యాదిని ఇలా దైవప్రార్థన చేశాడు. 


దురితమహోాల్క పెంపుడిపి దుఃఖదవానల మార్చి చగ్రవి 

స్ఫురణతటిల్ల తామహిమ సొంపు వహింపననారతంబు నా 

దరమున సింహ్జాలమున దద్దయు వేడ్క జరింపుచున్న 

సుందరజలిదంబు థాకత్రికి సుధాంతకృపామృతవృష్టి జేయుతన్‌. (సస్యా 1-2) 


కవి తను వ్రాస్తున్నది వర్షశాస్త్రం కనుక దైవాన్ని మేఘంతో పోల్చడంలో జౌచిత్యముంది. ఈ 
పద్యం సింహాచలంలోని దేవుణ్ణి పేర్కొంటుంది. కవీ, అతని 'పోషకులూ ఈ 
ప్రాంతాలవాళ్లి. అయితే .సస్యానందంలో శ్రీశైల మల్లికార్జునుని పేరు ఇంచుమించు అన్ని 
పద్యాలలోనూ వస్తుంది. సిద్ధవటపురారి అనే సంబోధన రెండుసార్లుంది (1-34; 1-46). 
కవి నెల్లూరు జిల్లాలోని సిద్దవటం ప్రాంతాలవాడేమో, ఎలమంచిలి ప్రాంతాలకు వెళ్లాడేమో 
అనే అనుమానం సహజంగా కలుగుతుంది. అయితీ అద్దంకి లింగకవి అనే వ్యక్తి ఈ 
ప్రక్షిప్తాలను చేర్చాడు. ఇతడు దోనయామాత్యుని అవతారికను మార్చివేశాడు. డి. 2388 
నెంబరు గల ప్రతిలో ఇతని పేరుగల పద్యాలున్నాయి. డీ. 2387 నెంబరు ప్రతిలో చివర ఈ 
పద్యం ఉంది. 


ఈ సస్యానందమునకు 

భాసురముగ గ్రమము లెరిగి పరమార్థముగా 
నీసుడిగి యెరుగడ స్మృతి 

వాసన నందవర లింగ వర్యుడు చెప్పెన్‌. 


ఈ నందవరలింగ కవే శ్రీశైల మల్లికార్టునునీ, సిద్ధవటపురీశుని తీసుకొచ్చి గ్రంథంలో 
చేర్చాడు. దోనయామాత్యుని కృతిని సంగ్రహించి అద్దంకి లింగకవి తనదిగా 
వెలయించుకున్నాడని, గద్యలో ఇది సకల జనస్తుత్య దోనయామాత్యపుత్ర సజ్జన విధేయ 
అద్దంకి లింగయ నామధేయ ప్రణీతంబైన సస్యానందము అని వ్రాసుకున్నాడని 
నిడుదవోలు వెంకటరావుగారు ఆరోపిస్తు పిస్తున్నారు.!! అయితే ఈ గద్యను మనం 
పట్టించుకొంటే దోనయ ఇంటి పేరు అద్దంకివారనీ, అతడు నందవరీనుడనీ లింగయ అనే 
కొడుకు ఉన్నాడనీ, అతడు పైతృకమైన రచనలో చేర్పులు చేశాడనీ ఊహాగానం 
చేయడానికి ఆస్కారముంది. 


11. భారతి అకోబరు 1965 పుట 72. 


626 సమగాంధ్ర సాహిత్యం 


దోనయామాత్యుని గ్రంథాన్ని ''శాస్త్రీయ దృష్టిచేతనేగాక భాషా వాజ్మయ విషయదృష్టి 
చేతను పరిశీలింపదగియున్నది'' అని నిడుదవోలు వెంకటరావుగారు వ్రాశారు. నిజమే. ఈ 
పుస్తకంలో రసానందం కలిగించే కవిత్వం లేకపోయినా వాజ్మయ విశేషాలను, చాలా 
కొత్తవాటిని చెప్తుంది. *“రచన ప్రాచీన ధోరణి ననుసరించియున్నది. తరువోజ, తోటకము 
మున్నగు ప్రాచీనవృత్తములు వాడబడినవి"”*2 అని వెంకటరావు గారు వ్రాశారు. అయితే 
ఇందులో తరువోజలు వున్నట్టు ముద్రిత ప్రతులలో, బహుశా వ్రాతప్రతులలోనూ 
పొరపాటున లేఖకులు వ్రాయబట్టి ఆయన అలా చెప్పారేగాని తరువోజలు లేవు. చూడండి 
ఈ పద్యం. 


మానుగా వైశాఖమాసంబు* గృష్ట 

పాడ్యమి యాదిగా బరగెడి!ో నాల్లు 

దినములు బరగు నాదినమునై పార 

మహిమీద శ్రావణమాసంబు లాడి 

గా నాల్లు నెలలకు గాన యద్దివస 

ముల గాలియును నెండ మెయిలులు5 గలుగు 

నన్నాల వరపని రార్యజనములు!! 

సితపద్మసంకాశ శ్రీగిరివాస.!” (సస్యానందం 2-5) 


దీనిని ముద్రాపకులు తరువోజ అని అచ్చువేశారు. అయితే ఇది మంజరీద్వాపద. అలాగే 
ఇంకొక పద్యాన్ని కూడా వాళ్లు అక్కడ తరువోజ అని అచ్చువేశారు. అదీ మంజరీద్విపదే 
- చూడండి. 

మానుగా జ్యేష్టమాసముోక పెంపులోను 

వుడుపతి యాషాఢయుగముల నొండె 

మానవైరోహిణి మద్యంబు నొండె 

జనజొచ్చి వెడలిన జలధార లవని 

భాసిల్లు గర్భ సంపద పెంపుపెలుచ 

గాక నవ్యని వానకాలంబులోన ' 

వానలు లేవని వలన మీరంగ 

మునుజెప్పె కైలాసమున నీశ్వరుండు. (సస్యానందం. 2-18) 


12. భారతి - జూన్‌, 1946, పుట 500 

13. “మాసంబులో' అని ముద్రిత పాఠం. 

14. 'బరగు' అని ముదితపాఠం; 

15. మెరుగులుగలుగు ఆని ముడ్రితపాఠం - యతిభంగం; 

16. అర్భజనులు అని ముద్రితపాఠం - గణభంగం, 

7. శ్రీగిరీశ అని ముద్రితపాఠం - గణభంగం, ఇవన్నీ బరూరు త్యాగరాయశాస్తులువారి 1921 సం॥ 
18. యతిభంగం - పాఠం సరిచేయడానికి ఆస్కారం కనబడడం లేదు. 


దోనయామాత్యుడు 627 


ఇందులోకూడా ప్రాసలు లేవు. ప్రాచీన తరువోజ లక్షణాలయిన ఏకయతి నియమం 
పాటించలేదు. ఈ పద్యాలను చూశాక క్రీశ. 1356 ప్రాంతాలలోనే మంజరీ ద్విపదలు 
తెలుగు సాహిత్యంలో ప్రవేశించాయని చెప్పుకోవాలి. పాల్కురికి సోమనాథుడు ద్విపద 
చ్చందస్సును కొత్తగా సృష్టించినందుకు లాక్షణికులు తిట్టిపోయడం జరిగి అర శతాబ్దం 
కూడా తిరగలేదు. అప్పుడే మంజరీ ద్విపద కూడ ప్రవేశించిందా అనే అనుమానం 
సహజమే గాని ఒకటి మాత్రం నిశ్చయం. క్రీ.శ. 1407 ప్రాంతాలలో వున్న విన్నకోట పెద్దన 
తన కావ్యాలంకార చూడామణిలో మంజరీ ద్వాపదకు లక్షణం చెప్పాడు - చూడండి. 


శక్రత్రయంబును సవితృండు బాద 

విక్రీడుతులు మృదుద్వాపదకి నెపుడు 

వళియుప్రాసంబులు వలయు దీనికిని 

వలదు ప్రాసం బండ్రు వరుసమంజరికి. (కావ్యా. అష్టమ-62) 


దోనయామాత్యుని పోషకుని యొక్క మనుమని కొలువులోనే ఈ విన్నకోట పెద్దన 
వుండేవాడు. దోనయామాత్యుని మంజరి డ్విపదలను పెద్దన చూసే వుంటాడు. అయితే 
ద్వాపదలను పద్యకావ్యాలలో ఇలాగ ఎనిమిదేసి పాదాలుగా వాడడం అపురూపం. మొత్తం 
కావ్యాన్ని ద్విపదలో చెప్పడమే ఆనాటి సంప్రదాయం. ఆ రోజులలో చంపూకావ్యాలలో 
రగడలను వాడడమే అరుదు. అటువంటప్పుడు తన సస్యానందంలో వాడడం 
గమనించదగ్గ విషయమే. చూడండి ఒక మధురగతి రగడ, 


ఎసగగ సితునకు నేడగు చోటన్‌ 

మసలిన శనికిని మానుగ సోముల్‌ 

వెసగను గూడిన వెసమేఘంబుల్‌ - 

వసుమతి నుడుగని వానలు జేయన్‌ (సస్యానందం. 4-18) 


దీనిని బరూరు త్యాగరాయశాస్తులువారు 'మణిమంజరి అనే ఛందస్సుపేర అచ్చు 
వేశారు.!” అటువంటి వృత్తమే లేదు అని రావూరి దొరస్వామి శర్మగారు చెప్పారు. 
మధురగతి రగడను దోనయామాత్యుడు పద్య గ్రంథంలో వాడడంవల్ల ఇతర కవులు కూడా 
ఆ కాలంలో అలాగ వ్రాసివారేమో అనిపిస్తున్నది. 


ఛందస్సు విషయంలో కొన్ని క్రొత్త సంగతులు చెప్పినట్టే దోనయామాత్యుడు మన 
భాషలో ఆనాడు వాడుకొనే కొన్ని మాటల గురించి కూడా మనకు చెప్పాడు. ఇవి మనకు 
తరచుగా కనబడని ప్రయోగాలు, మన తిథులలో ద్వాదశి మనకెంతో పుణ్యమైనది. దానికి 
పారశి ఆనే పర్యాయపదమున్నట్టు దోనయామాత్యూడు యతి ప్రాసస్థానంలో 
వాడినందువల్ల తెలుస్తున్నది. 


19. పుట - 61. 


628 సమగ్రాంధ్ర సాహీత్యం 


తోరంబై మాఘములో 

పారశిపాడ్యములయందు పర్వోత్తరమున్‌ 

చారుతరయిష్టముల హిమ 

మారుతములు గలుగ జ్యేష్టమాసము వీచన్‌.* (సస్యానందం, 1-43) 


దోనయామాత్యుడు కొన్ని విలక్షణమైన యతులను వాడాడు. తెలుగు లాక్షణికుల మతం 
ప్రకారం పఫబభలకు 'మా' తో యతిలేదు. తమిళంలో 'వి కారం “మ'కారం యతి 
చెల్లుతుంది. తెలుగులో వకారానికీ పఫబభలకు మాత్రమే యతి ఉంది. దోనయా 
మాత్యుడు 'మ'కార 'బ' కారాలకు యతి చెప్పాడు చూడండి. 


మానితంబగు చున్న యమ్మధూమాసవేళల కృత్తికన్‌ 

బూని రెండవ యం భానుడు బొల్బునయ్యెడ చంద్రుడున్‌ 

మానుగా కరివైరి జెందిన బస్తలో గురు డుండగా 

వాసలుం జెలువారు మేదిని వారిజారి కళాధరా! (సస్యానందం, 2-9) 


ఈ మత్తకోకిల మూడవ పాదంలో ఈ యతి ప్రయోగం కనబడుతుంది. ఇటువంటి 
దేశీయ యతులు దోనయామాత్యుడు అక్కడక్కడ వాడాడు. ఇతడు వ్రాసిన ఈ ఒక్క 
పుస్తకంలోని 228 పద్యాలలో నాలుగాశ్వాసాలలో ఇన్ని వింతలు కనబడుతూంటే ఇతని 
రెండవ పుస్తకం “సర్వలోకాశ్రయం' దొరికితే అందులో ఎన్ని దేశీయ సంప్రదాయాలు 
తెలిసీవో! 


దొరకనిదానికి బాధపడి లాభం లేదు, దొరికిన దానిలోని మరికొన్ని విషయాలు 
తెలుసుకుందాం. మేఘాలను వర్గించడంలో దోనయామాత్యుడు “కాటుకకోవులు' 
(2-39) అని ఒక దగ్గర అన్నాడు. రైతులు వాడుకొనే 'ఓదెలు అనే మాటను 
ప్రయోగించాడు -(3-3). ఓరంతప్రొద్దు (1-44; 3-26); నూలి పున్నమ (2-60) అనే 
జూతీయాలు వాడాడు. నోరకొలదులు అనే ప్రయోగం (1-16) ఇతనికి ముందు 
నన్నెచోడుడు, మంచెన చేశారు. 


సస్యానందంలాంటీ గ్రంథాలు సెద్యగాళ్ళకు చాలా ప్రయోజనకారులు. 
విషయాలను కృషీవలులు స్వానుభవం వల్లనే తెలుసుకొంటారు. రైతులకు ఎప్పుడూ కళ్ళు 
పొలంమీదనో లేకపోతే ఆకాశంమీదనో ఉంటాయి. అక్షరజ్ఞానం లేకపోవచ్చునుగాని 
వాళ్ళకు లోకానుభవం ఎక్కువ. ప్రకృతిమాత హావభావాలు ఏమాత్రం మారినా వారికీ 
తెలుస్తాయి. వాటి అర్థాలను వాళ్ళు కచ్చితంగా చెప్పగలరు. జ్యోతిష శాస్త్రజ్ఞులు 
గంథాలలో వ్రాసిన విషయాలను గ్రామ పండితులు చెప్తే విని తెలుసుకొన్నా మానినా 
రైతులు అహర్నిశలూ వాతావరణాన్ని ప్రకృతినీ పరిశీలించి నేర్చుకొన్నది ఎంతో ఉంది. 


2. బరూరువారి ప్రతి.- పుట 14లో దీనికి నోరి గురులింగశాస్తుల వారి శిష్యుడు సంగ 
శేషాచలశాస్త్రిగారు “మాఘమాసములో ద్వాదశియందును పాడ్యమియందును'' అని అర్థం వ్రాశారు. 


దోనయామాత్యుడు 629 


నక్షత్రాలకూ గ్రహాలకూ తమ పేర్లు వేరే పెట్టుకొన్నారు. ముఖ్యంగా శుక్రునికీ, గురునికీ 
తెలుగు రైతులు ఎన్నో పదాలను పెట్టుకొన్నారు.?! 


శుక్రుని పేర్లు: ఆలబొద్దు చుక్క; కుందేటి చుక్క. 


పర్యాయ పదాలు: ఎదురుచుక్క, కోడికూతచుక్క, గుంటచుక్క, గుడ్డిచుక్క, చాకలిచుక్క, 
ఛాయజొన్నలచుక్క, తెలగాయచుక్క, తెల్లవారుచుక్క, పడమటి చుక్క, పసరం చుక్క, 
పసులచుక్క, పెద్దచుక్క, పొద్దుపాడుపు చుక్క, మోటచుక్క, వలచుక్క, సందెచుక్క. 


శుక్రుని పీరుతో ఉండే చుక్క పొద్దుపొడిచే ముందు తూర్పున కొన్ని నెలలు, 
పొద్దుగూకేముందూ పడమట కొన్ని నెలలు ప్రకాశవంతంగా ఆకాశంలో కనిపిస్తూంటుంది. 
ఇది పొడిచిన తర్వాత సాయంకాలం కుందేళ్ళు మేతకు పోతాయట. అందుకే గ్రామీణులు 
దీనిని కుందేటి చుక్క అంటారు. 


గురుని పేర్లు: మూలచుక్క, జాముచుక్క, తెలగాయచుక్క, దొంగచుక్క (ఒక్కొక్కప్పుడు 
రాత్రి రెండు జాములకు పొడుస్తుంది), నడిజాముచుక్క., రెడ్డిచుక్క, రెడ్డిపాడుపుచుక్క, 
రేచుక్క, రేయినడుపుచుక్క (రాత్రుళ్ళు ఉదయాస్తమానాలున్న నక్షత్రం), వడ్లచుక్క, 
సందెచుక్క, సందుచుక్క, సందె (కాడ) చుక్క. బృహస్పతి పేరుతో ఉండే నక్షత్రం 
ఒక్కొక్కప్పుడు సూర్యుడు గ్రుంకిన తర్వాత పడమట కనబడుతుంది. రాయలసీమలో 
ఒకచోట దీన్ని “కాపు చెరువు చుక్క' అంటారు. ఇది జ్యేష్ట ఆషాఢ మాసాలలో రాత్రి 
ఒంటిగంటకు పొడుస్తుంది. దీన్ని చూసి తెల్లవారిందనే భ్రమతో ఒక రైతు పాలానికి వెళ్ళి 
అపాయంతో మరణించాడట. ఇది కొన్ని నెలలు సంధ్యవేళ కొన్నినెలలు అర్ధరాత్రివేళ, 
కొన్ని నెలలు తెల్లవారుజామున పొడుస్తుంది. 


బృహస్పతి పేరుతో ఉన్న నక్షత్రం ఈన్యమూలలో పొడుస్తుంది. కనుక 
గ్రామీణులు దీనిని మూలచుక్క అని వ్యవహరిస్తారు. తెలుగు రైతులు ఈ రెండు గ్రహాలకు 
ఇన్ని పేర్లు పెట్టుకొనడానికి తగినంత కారణముంది. తెలుగుదేశపు వాతావరణంలో 
మార్పు లకూ, ఈ (గ్రహాలకూ సంబంధం ఉందని లోకానుభవంగల గామీణులకు తెలుసు. 
అందుకే ఆ గ్రహాల ఉదయాస్తమయాలనూ, ఆకారాలనూ ప్రత్యేకతలను అంత 
పరిశీలించారు. భారతదేశంలో ఏయే గ్రహాలు ఏ ప్రాంతాలపై ఆధిపత్యం వహిస్తాయో 
దోనయామాత్యుడు ఇలా చెప్పాడు. 


వింధ్య శిఖరినుండి వేడ్క గోదావరి 

గురుతుగాగ దేవగురుడు రాజు 

మీరియేలు గౌతమీ కృష్ణ వేణ్యుత్త 

రంబు భార్గవుండు రాజమౌళి, (సస్యా 4-3) 


21. మాండలిక వృత్తిపదకోశం - ప్రథమ సంపుటం - సంపాదకులు భద్రిరాజు కృష్ణమూర్తి, పుట 427 
నుండి. 


630 సమగ్రాంధ్ర సాహిత్యం 


దోనయామాత్యుడు చెప్పీన పద్యాల ప్రకారం నవగ్రహాలలో ఆరింటికి ఆధిపత్యం 
ఇలా ఉంటుంది. 


హిమాలయం నుండీ 
గంగామధ్యదేశం 


2. బుధుడు | గంగానది నుండీ వింధ్యదాకా | 5. అంగారకుడు | కృష్ణ నుండి లంక దాకా 
౩. గురువు | వింధ్య నుండి గోదావరి దాకా 


ఈ ఆధిపత్యుల పట్టికలో రాహుకేతువులూ, సూర్యుడూ లేరు. అయినా మన 
పూర్వులు సూర్యుణ్ణి బాగా పరిశీలించేవారని చెప్పవచ్చును. దోనయామాత్యుడు ఇలా 
చెప్పాడు. 


ఒనరగ భానువీంబమొక యూష్మ తెరంగున గోకిలంబుచే 
పునగడి కున్న యిట్టిగతి బొల్పెసలారెడు నట్టి లాంఛనం 
బున దివసంబు రోహిణీని బూర్జశశాంకుడు నుష్టరోచియున్‌ 
దనరగ గూడి యుండి నను ధారుని మృత్యుభయా కులంబగున్‌ 
(సస్యానందం, 2-83) 


వృషభ మాసంలో రోహిణీ నక్షత్రంనాడు సూర్యబింబములో ఉబ్బలాగ, కోకిలంలాగ, 
కున్నలాగ అంటే విడ్డలాగ కనిపిస్తే ఆ సంవత్సరం మృత్యుభయం వుండదట. ఈ 
పద్యంలో కూన అనే అర్ధంలో '*కున్న' అన్న ప్రయోగం ఉంది. దీనిని ప్రాచీనులలో 
ఎర్రా పైగ్గడవారు నృసింహపురాణం (5-17) లో, పాల్కురికి సోమనాథుడు 
బసవపురాణం (35వ పుట)లో చేశారు. దోనయామాత్యునిదీ ఆనాటి ప్రయోగమే. ఇంత 
చిన్న గంథంలోనే ఇన్ని విలక్షణ ప్రయోగాలు కనబడితే ఇది ఒక విషమే. 

శాస్ర్రగంథాలనేకాక కథాకావ్యాలను కూడా దోనయామాత్యుడు వ్రాసి ఉంటే 
దేశిపద్ధతులలో రచించేవాడనుకోవచ్చు. ఇతని సస్యానందంలో. రసానందం కలిగించే 
కవిత్వం లేకపోయినా కాళిదాసుయొక్క 'ఆషాఢస్య ప్రథమదివసీ' అనే శోకంలోని 
అంతరార్థం మనం తెలుసుకొనునట్లు చేసిన ఇతని కావ్యంలో అందమైన అర్థాల ఆ 
గడపలు కొన్నే ఉన్నాయి. 

అవి వర్తించిన చిన్నజల్లు ఉల్లాసకరమైనదే. 


పశుపతి నాగనాథ కవి 


పద్మనాయక ప్రభువులలో ఆరవవాడైన మొదటి అనపోతనాయనిగారి ఆస్థానంలో 
క్రీ.శ. 1369 ప్రాంతాలలో నాగనాథకవి ఉకహకు. ఇతని తండ్రి పేరు పశుపతి. బడుట 
ఇతణ్జో పశుపతి నాగనాథుడు అని పిలుస్తారు. ఈయన సంసృతాంధ్రభాషలు 
రెండింటిలోనూ మంచి కవి. సంస్కృతంలో ఇతడు 'మదనవిలాస' మనే భాణం వ్రాశాడు, 
తెలుగులో విష్ణు పురాణాన్ని అనువదించాడు. ఈ రెండు గ్రంథాలూ నేడు దొరకవు. 


భాణం అన్నది దశరూపక భేదాలలో ఒకటి. రంగస్థలంమీద అడే ప్రతిదాన్నీ మనం 
నాటకం అంటున్నాం. చిన్నదైతీ నాటీక అంటున్నాం. ఒక్కటే అంకమైతే ఏకాంకీక 
అంటున్నాం. అయితే మన పూర్వులు రంగస్థల ప్రదర్శనకు యోగ్యమైన రచనలను 
రూపకాలు అనేవారు. అవి పదిరకాలు. నాటకం, ప్రకరణం, అంకం, వ్యాయోగం, భాణం, 
సమవకారం, వీధి, ప్రహసనం, డీమం, ఈహామృగం అని వీటి పిర్లు. ఒక్కొక్కదానికీ 
కొన్ని కొన్ని లక్షణాలూ, నియమాలూ ఉన్నాయి. 


భాణం ఎలా ఉండాలంటే, రంగస్థలం మీదకు ఒకే ఒక పాత్ర ప్రవేశిస్తాడు. తాను 
అనుభవించిన విషయాలను గురించి చెప్తాడు. లేకపోతే ఇతరులు అనుభవించిన పోష 
విషయాలను వర్ణిస్తాడు. ఆకాశంలో ఉన్న పురుషుడొకడు ఏదో చెప్పున్నడి విని వాటికి 
తగిన ప్రతివచనాలను అభధినయపూర్వ్ణకంగా చాలారకాలయిన చేష్టలతో నివేదించాలి. ఈ 
పాత్ర ధూర్తుడుగాని, విటుడుగాని అయి ఉండాలి. భాణంలో ఒకేఒక అంకం ఉంటుంది. 
ఇందులోని ఇతివృత్తం కల్పితమే కావాలి.! 


పశుపతి నాగనాథుడు ఈ లక్షణాలతో మదనవిలాసం రచించాడని మాత్రం మనం 
చెప్పగలంగాని అందులోని కవితామాధుర్యం మనం ఆస్వాదించలేం. ఈ మదనవిలాసం 
నుంచి నాలుగైదు పంక్తులను మాత్రం మన సాహితీవేత్తలు ఉదహరిస్తున్నారు.? చూడండి : 


రేచర్ల వంశతర్నాకరేణ... శ్రీసింగభూపాల పూర్వాచలప్రభాకరేణ... కీసమాంబికా 
కల్ప ప్రసూన గుచ్చేన... శ్రీయనపోతభూపాలేన సతత సన్నిధీకృత కల్యాణ నారాయణస్య 
వసంతోత్సవ... భావధ్వ జాన్వయ పరిపూర్ణ రత్నాకరస్య గురువిశ్వేశ్చరకవి చంద్రస్య 
ప్రియశిష్య నాగనాథకపి: 


ఈ భాణం అముద్రితమని నిడుదవోలు వెంకటరావుగారు,క దాని అసంపూర్ణ ప్రతి 
దొరుకుతున్నదని చాగంటి శేషయ్యగారూో వ్రాశారు. వీరిద్దరూ ఉదహరించిన ఈ కొద్ది 
1. నాట్యశాస్త్రము - డాక్టరు పోణంకీ శ్రీరామ అప్పారావుగారు, పుట 528. 

2. 1345 జూలై భారతిలో నిడుదవోలు వెంకటరావుగారూ, ఆంధ్రకవి తరంగిణి 5-వ సంపుటం - 
పుట 112లో. చాగంటి శేషయ్యగారు ఇవే పంక్తులు ఉదాహరించారు. 

3. 1%45 జూలై భారతిలో వ్యాసం. 

4. ఆంధకవితరంగిణి, నాలుగవ సంపుటం, పుట 149. 


632 సమగ్రాంధ సాహిత్యం 


వాక్యభాగాలు తప్ప ఈ భాణం గురించి మనకేం తెలియదు. అయితే ఇందులోంచి కొన్ని 
విషయాలను మనం ఊహించవచ్చు. నాగనాథుని గురువు విశ్వేశ్చరకవి చంద్రుడు చాలా 
గొప్పవాడు. ఇతడు 'చమత్కారచంద్రిక అనే కావ్యాలంకారగ్రంథం వ్రాశాడు. ఇందులో 
కావ్యగుణ దోషాలు చక్కగా చర్చించాడట. ఈ “చమక్కారచంద్రికలో ప్రసక్తి 
వచ్చినప్పుడల్లా 'ఈ విషయం రసార్హవ సుధాకరంలో చెప్పడమైనది, అందులో చూడండి” 
అని చెప్పడముందట. రసార్దవ సుధాకరం సర్వజ్ఞసింగభూపాలుడు వ్రాసినది అంటారు. 
అయితే అందులో చెప్పిన కొన్ని కవికృత గ్రంథాలను చమత్కారచం ద్రికలో విశ్వేశ్చరకవి 
తాను చెప్పిన వాటినిగా పేర్కొన్నాడు. కందర్పసంభవం, కరుణాకందళం, వీరభద్ర 
విజృంభణం మొదలైన సంస్కృత రచనలను 'ప్వ్పోశ్వరకవి చేశాడు. నాగనాథుడు ఈ 
గురువుకు తగిన శిష్యుడనుకోవచ్చు. 


తెలుగులో రచించిన ఇతరుల భాణాలనుంచి కొన్ని ఉదాహరకణాలు లక్షణ 
(గ్రంథాలలో దొరుకుతున్నాయి. 


వార్తాకవి రఘునాథయ్య తన లక్షణదీపికలో ఒక మత్తేభ భాగాన్ని ఉప్పులూరి 
వఎెంకటండ్డి తన సకలలక్షణసారసం గ్రహంలో ఒక పూర్తి మత్తీభవృత్తాన్ని ఉదాహరించి ఇవి 
అంబాల భాణంలోనివని పేర్కొన్నారు. ఈ భాణాన్ని రచించిన కవిపేరు తెలియదు. 
“పశుపతి నాగనాథునికి ఇతడు పూర్వుడో, అర్వాచీనుడో కూడా తెలియదు. అంబాల 
భాణం తెలుగు రచన బహుశా సంస్కృత మాతృకకు అనువాదం కావచ్చు. అంబాల 
భాణం గురించి ఈ మాత్రమైనా ఆలుస్తూందిగాని, నాగనాథుని ఖాణం గురించి 
చూచాయగానైనా సూచనలు లేవు. 


మదన విలాసభాణంలో ఎటువంటి శృంగారముంటుందో తెలియదుగాని, ఇతడు 
విష్ణుపురాణంలో వ్రాసిన ఒక పద్యంవల్ల ఇతని తెలుగు రచనతో మనకు ప్రత్యక్ష 
పరిచయం కలుగుతుంది. 


మాసరమయ్యె నంత మధుమాసము పాంథవిలాసినీజన 

త్రాసము పుష్ప బాణనవరాజ్యవిలాసము వల్లరీవధూ 

హాసము మత్తకోకిల సమంచిత పంచమనాదమంజిమ 

వ్యాసము జీవలోక హృదయంగమ సౌఖ్యవికాస మెంతయున్‌ 

(ప్రబంధరత్నావళి, 183) 

ఇది పురాణంలోనిదైనా ప్రబంధ ధోరణిలో వుంది. క్రీ.శ. 1530-1555 ప్రాంతాల వుండే 
వెన్నెలకంటి సూరన కూడా విష్ణుపురాణూన్ని. తెనిగించాడు. తనకు ముందు రమారమి 
రెండువందల సంవత్సరాల క్రిందట పశుపతి నాగనాథుడు అనువదించిన గ్రంథాన్ని 
పిేర్కొనకపోవడం, పూర్వకవిస్తుతిలో అతని పేరు చెప్పి నమస్కరించకపోవడం చిత్రంగానే 
5. అలభ్య శావ్య పద్యయముక్తావళి - డాక్టర్‌ అర్‌. శ్రీహరి 


పశుపతి నాగనాథ కవి 633 


వుంది. వెన్నెలకంటి సూరన విష్ణుపురాణం ప్రచారంలోనికి వచ్చాక నాగనాథునిది 
మాటునపడిపోయింది కాబోలు. అందులోనిది ఒక పద్యమైనా లభించింది. ఇంత చక్కటి 
ధార, శైలి గల కవి రచన సంపూర్ణంగా కాకపోతే మానె కనీసం మరికొన్ని పద్యాలైనా 
దొరకనందుకు విచారించాలి. ఇతని కవిత్వంలోంచి కాకపోయినా ఇతర రచనలలో కొన్ని 
భాగాలు లభ్యమవుతున్నాయి. నాగనాథుడు అనపోతనాయనింగారి ఆస్థానంలోవుంటూ 
సంస్కృతాంధ్ర భాషలలో శాసనాలు కూడా వ్రాసేవాడు. అతడు రచించిన ఒక శాసనం 
చారిత్రక దృష్ట్యా చాలా విలువైనది. శకసంవత్సరాలు 1291 అంటే క్రీ.శ. 1369లో 
పాలించిన పద్మనాయక ప్రభువు అనపోత నాయకుని అయినవోలు శాసనానికి 
నాగనాథుడు కర్త.*.ఇందులో కొంతభాగం మొదట సంస్కృతంలోనూ, తరువాత కొంత 
తెలుగులోనూ ఉంది. ఈ తెలుగు భాగాన్ని చాగంటి శేషయ్యగారు తమ పుస్తకంలో 
ఉదాహరించారు.? ఈ శాసనంవల్ల నాగనాథుని భోగట్టాలు మనకు తెలియవు. ఇతడిని 
పూర్వకవిగా నుతించినవాడు కొరవి గోపరాజు ఒక్కడే. 


అనఘుహుళక్కి భాస్కరు మహామతి పిల్లల మర్రి వీరరా 
జాను ఘను నాగరాజు గనిసోముని.., (సింహా 1-12) 


అనే పద్యంలోని నాగఠాజే నాగనాథుడని నిడుదవోలు వెంకటరావుగారి భావన.కి కొరవి 
గోపరాజు పెదతండ్రులు అనపోతనాయనింగారి కుమారుడు సీంగమనాయనింవారి 
ఆస్థానంలో మంత్రులు. అందుచేత అప్పటికి ఆ పద్మనాయక రాజ్యంలో వున్న 
నాగనాథుణ్ణి గోపరాజు నుతించాడు కాబోలు. 


రెడ్డిరాజుల కాలంలో అస్థానకవిగా ఉన్న శ్రీనాథుడు విద్యాధికారి హోదాలో 
వాంసనాలు రచించాడు. బహుశా “పశుపతి నాగనాథుడుకూడా పద్మనాయక రాజ్యంలో 
విద్యాధికారి హోదాలో. ఉండేవాడేమో? ఇతని గురించి ఇంతకంటె ఎక్కువ ఏమీ 
ఊహించలేం. 


ఒక్కటి మటుకు చెప్పవచ్చు. ఇతని తండ్రి పశుపతి పండితుడేగాని ఇతడు 
పండితపుత్రుడు కాడు! మంచి కవి! 


6. Htstory of Reddy Kingdoms - P. 531. 
7. ఆంగధ్రకవితరంగిణీ-5, పుటలు 108-103. 
8. భారతి, జూలై 1945. 


ప్రకాశ భారతీయోగి 


పూర్వం రాజులు, సామంతులు, మాండలీకులు, సాధారణ భక్తులు దేవాలయాలలో 
వేయించే శాసనాలను కొన్నింటిని పద్యాలలో వ్రాయించేవారు. వైభవం గల రాజులైతీ 
వాళ్ళ ఆస్థానంలోని మహాకవులే ఆ పద్యాలను రచించేవారు. లేఖకుడు గండరించేవాడు. 
నన్నయగారిలాంటి పెద్దకవులు శాసనకావ్యాలు వ్రాయడం మనం గమనించాం. 
మహాకవుల ఇతర రచనలు దొరికినప్పుడు ఈ శాసనకావ్యాలను మనం పట్టించుకొనం. 
ఇంకే రచనలూ దొరకక శాసన పద్యాలు మాత్రమే లధించేటప్పుడు అవే పదివేలని ఆ కవి 
గురించి తెలిసినంతమటుకే చెప్పుకొని తృషప్తిపడాలి. 


క్రీ.శ. 1381 ప్రాంతాలలో ప్రకాశభారతీయోగి అనే కవి ఒకడు ఉండేవాడని 
శాసనపద్యాలవల్ల తెలుస్తున్నది. జయంతి రామయ్యపంతులుగారు ఈ రెండు పద్యాలను 


ఉదాహరించారు. 


నందిదీపావలి నాట్యకల్యాణ హోమశనివార గయార్క మంటపములు 
దిరుచుట్టుమాలియ దివ్యలింగమ్ముల గుళ్ళు వజంపురాకోట గోపు 
రములు వాతాళగేహములు సోపానభాండాగారవివిధ ధాన్యాలయములు 
వంటయిండులు చతుర్వార కవాటములు బ్రేమ దాక్షారామ భీమనాధు 
నగరనాచంద్రతారకోన్నతులు దిశల 
వెలయజేయించె ననవేము. వేచురాను(?) 
(విజయ) చండధాముని జగనొబ్బగండ డహిత 
ఖండరో ద్దండదో రండమండనుండు. 
(ప్రకాశ భారతీయోగికావ్యం, పెద్దనాచార్యలిఖితం) 
అమరా ద్రిఖీమేశ్చరావాసమబ్టిసప్పకము శ్రీసప్పగోదావరంబు 
వలయాచలేంద్రంబు వజపు అాకోట గుల పర్వతంబులు గోపురములు 
దిరుచుట్టుమాలియ యరవిందజాండంబు మర్త ర్థిలోకము నాట్యమంటపంబు 
పరివారదేవతాభవనంబు లీచతుర్దశభువనంబులు దారకములు 
గనకకుంభతతులు గాగ దాక్షారామ 
మన్నవొంకువేమనానుజుండు 
గడు నపూర్వసృష్టి కావించి వాసన 
కక్కె శ్రీవేమసితయశుండు 
(ప్రకాశభారతీయోగికావ్యం - పెద్దనాచార్యలిఖితం) 


ఈ రెండూ వివిధ శాసనాలలోని పద్యాలు అయినా ఒక కవి రచించినవే. ఒక ఖిల్పి 
గండరించినవే. ఈ రెండు పద్యాలలోనూ వజింపు అాకోట, తిరుచుట్టుమాలియ 


1. శాసనపద్యమంజరి, ప్రథమభాగం, నెం. 70, 71. పుటలు 92, ౪. 


ప్రకాశ. భారతీయోగి | 635 


మొదలైన పదాలు సమానంగా వాడీనవి వున్నాయి. ఈ పద్యాలవల్ల దేవాలయాలలో 
ఎన్నిరకాల కట్టడాలు ఉండేవే తెలుసుకోవచ్చు. ఈ పద్యాలలోని విషయాల పట్టిక 
చూడండి: 


1. నంది దీపావళి 9. వజంపు రాకోట 
2. నాట్యమండపం 10. గోపురాలు 
(రెండు పద్యాలలోనూ ఉంది) 11. పాతాళగేహాలు 
3. కల్యాణ మంటపం 12. సోపానాలు 
4. హోూమమంటపం 13. భాండాగారాలు 
5. _ శనివారమంటపం 14. వివిధ ధాన్యాలయాలు 
6. గయార్కమంటపం 15. వంటయిండ్ల్లు 
7. తిరుచుట్టు మయమాలియ 16. చతుర్ద్వారకవాటములు 
8. _ దివ్యలింగంబుల గుళ్ళు 17. పదివారదేవతా భవనములు 


ఈ రెండు సద్యాలే తప్ప ప్రకాశభారతీయోగి వ్రాసినవేమిటో మనకు తెలియవు. ఇతర 
వివరాలు కూడా తెలియవు. ఇతడు అనవేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడేమో. 
అనవేముడు క్రీ.శ. 1364 నుండి 1386 దాకా పాలించాడు. ఎంతోమంది విద్వాంసులను, 
కవులను పోషించాడు. అయితే ఇతనిపై చాటువులే తప్ప ఇతనికి ఎవరూ (గ్రంథాలను 
అంకితమిచ్చినట్లు కనబడదు. సప్తసంతానాలలో ఒకటైన గుడులు ఎన్నో కట్టించాడు. 
ప్రకాశ భారతీయోగి చెప్పిన పై వివరాలవల్ల తెలియవచ్చే ఆలయ విషయాలు 
చెప్పుకొందాం. 


దేవాలయాలలో మంటపాలు నిర్మిస్తారు. గర్భగుడిలో మూలవిరాట్టులుంటారు. 
మంటపాలలో నిర్జీత సమయాలలో ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకమైన అవసరాల నిమిత్తం 
నిలుపుతారు. ప్రకాశభారతీయోగి అయిదు మంటపాలను పేర్కొన్నాడు. 


1. ఆర్క్మముంటపం: సూర్యమంటపం. ఇది రథాకారంగల మంటపవికేషం. రథసప్తమి 
నాడు స్వామివారి సేవచేయడానికి ఆలయంలో నిర్మించే ప్రత్యేకమంటపం ఇది. 
భారతీయోగి ఆర్క్మమంటపాన్ని గయార్కమంటపం అన్నాడు. ఎందుకోమరి. 


2. _ కల్యాణమంటపం: దేవుని కళ్యాణోత్సవాలకోసం నిర్మించిన ప్రత్యేక మంటపం. 


3. నాట్యమంటపం: దైవసన్నిధిలో నృత్యగీతాదిభోగాలు జరిపే మంటపం. ఇది 
ముఖమంటపంకన్నా విభిన్నమైనది. 


4. శనివారమంటపం౦: కొన్ని'చేవాలయాలలో శనివారమహోత్సవాలు జరుపుతారు. 
అటువంటి ఉత్సవాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన మంటపాన్ని ఈ పేరుతో 
పిలుస్తారు. 


636 సమగ్రాంధ్ర సాహిత్యం 


5. హోమమంటపం: దేవాలయాలలో యాగాది క్రతువులు చేయటానికి నిర్మించిన 
మంటప పోషాలు. 


ప్రకాశభారతీయోగి రెండు పద్యాలలో ఇన్ని ఆలయ వి#ేషాలు చెప్పాడు. ఇతని 
కావ్యాలు దొరికితే ఇంకేవి తెలిసివో!। 


కందనామాత్యుడు 


నేటి కరీంనగరు జిల్లానూ, వరంగల్లు జిల్లా అనుమకొండ ప్రాంతాన్నీ పూర్వం సబ్బినాడు 
అని పిలిచేవారు. ఇది గోదావరికి దక్షిణాన మాత్రమే ఉండేది. ఈ సద్బి రాష్ట్రాన్ని 
రాయగిరిదుర్గం రాజధానిగా క్రీ.శ. 1350 ప్రాంతాలలో గురిజాల ముప్పు భూపాలుడు 
పాలించేవాడు. ఇతని దగ్గర వానసవారివంశంలో జన్మించిన కేసనామాత్యుడూ, అతని 
తమ్ముడు కందనామాత్యుడూ మంత్రులుగా ఉండేవారు. కందనామాత్యుడు వెలిగందల 
' గ్రామంపై అధికారిగా ఉండేవాడు కాబోలు, అతనికి వెలిగందలామాత్యుడనే పేరు కూడ 
ఉంది. 


ఈ అన్నదమ్ములిద్దరూ చాలా వైభవంగా జీవించారు. దానధర్మాలు చేశారు. గుళ్లూ 
గోపురాలూ కట్టించారు. కేసన మంత్రి ధర్మపురిలో అన్నసత్రం పెట్టించాడు. ఆ వూళో 
ఉండే నరసింహస్వామికి ఉత్సవాలు చేయించేవాడు. రామగిరి దుర్గంలో కేశవస్వామికి 
ఆలయం కట్టించాడు. ఈ కేసన మంత్రిని మడికి సింగన ఇలా వర్ణించాడు, 


తన నీతి ముప్పడి ధరణీశు డేలెడి ధరణికి వజపంజరము గాగ 

దన మంత ముద్దండ దండనాయకులకు బంచిన వాగ్ళంధనంబుగాగ 
దన దాన సంపద ధారుణీసురులకు జెలువార బండిన చేను గాగ 
దనకీర్తి డిగ్గధూధమ్మిల్లములమీద మహనీయ పుష్పదామంబుగాగ 


గోరి భూజనయనచకోరములకు 
దన విహారంబు వెన్నెల తనువు గాగ 
నురుతరైశ్వర్యలీలల నొప్పు చుండు 
మంత్రి మణియైన కేసన మంత్రివిభుడు.! 
(పద్మపురాణం అవతారిక.) 


ఈ కేసన మంత్రి రాయదుర్గంలో తాను కట్టించిన కేశవాలయానికి హీమకుంభ 
శిఖరాలు ఎత్తించాడు. ఇది సూర్యునిలాగ ధగధగ మెరుస్తూ ఉంటుందట. 


1. మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంవారి వర్ణనాత్మక కేటలాగు మొదటి సంపుటి, పుట - 32. 


కందనామాత్యుడు 637 

అన్న ఎంతటి సుప్రసిద్ధుడో, ఎంత వైభవంగా జీవించాడో కందన మంత్రి కూడా 
అలాగే ఉండేవాడు. ఇతడు ముప్పు భూపాలునికి అఖిల సామాజ్యభార ధురంధరుడు. నీతి 
చాతుర్య వివేక విశేషగుణ గణాలంకారుడై ఆ మహారాజు మన్నన' పొంది విశేష 
వస్తువాహనాలు, ఛత్రాలు, చామరాలు, పల్లకీలు మొదలైన .రాచచిన్నెలు పుచ్చుకున్నాడు. 
ఒకే ఒక పద్యంలో ఇతనికి ఇరవై విేషణాలను మడికి సింగన వాడాడు: కందనామాత్యుడు 
ఎలాంటివాడంటే 


స్వామిభక్తుడు, 2. కార్యచతురుడు, 3. బహుకళావేది, 4. నీతిజ్ఞుడు, 
5. విప్రహితుడు, 6. సరససల్లాపుడు, 7. సపష్తాంగ రక్షణక్షముడు, 8. భావజ్ఞుడు, 
9. సర్వసులభుడు, 10. అరిమంత్ర ఛేదనపరుడు, 11. ధర్మాత్ముడు, 12. సుందరాకారుడు, 
13. సజనవినుతుడు, 14. ఉరుదయాపరుడు, 15. నిత్యోత్సవాసక్తుడు, 16. సద్గుణా 
ధారుడు, 17. సొమ్యమూర్తి, 18. సతత గురుదేవతా పరిచారరతుడు, 19. గుణ సముద్రుడు, 
20. మదనసదృశుడు. 


ఈ కందనామాత్యునికి ఇద్దరు భార్యలు. పిర్లు మల్లమాంబ, కాచమాంబ. ఈ ఇల్లాళ్లు 
ఎల్ల సంపదలకూ ఎల్లలై ఎప్పుడూ దానధర్మాలు చేస్తూ ఉండేవారు. కందనామాత్యుని 
పోషకుడైన ముప్పు భూపాలుడు ఎలా ఉండేవాడంటే - చూడండి. పూలరంగడీ 
లాగుండేవాడు. 


సంపెంగ విరులతో జాజులుం గురువేరు కొమరార నునుసిసకొప్పు వెట్టి 
మృగమదకర్పూర మిళితమౌ పన్నీరు తనుపార మేన జందన మలంది 
యుదయ భానుప్రభ నుల్లసంబాడెడు మణిభూషణ స్ఫూర్తి మారుమలసి 
పరపైన వెన్నెల నురువుల పోలిక దనరారు ధవళవస్త్రములు గట్టి 


మానినీకర చామర మరుత చలిత 
కుండలుండయి తగ నిండు కొలువునందు 
దనువు గీర్హియు గల పుష్పధన్యు డనగ 
జూడ నొప్పారు ముప్పయ క్షోణివిభుడు. 


ఈ రాజుగారి వర్తనవల్ల ఈ కాలంలో మగవాళ్లు కూడా కొప్పులో పువ్వులు 
పెట్టుకొనేవారని తెలుస్తున్నది. ఈ బోగరాజు పోషణలో ఉండే కందనామాత్యుడు కూడా 
బంధుజన ముక్తావళి మధ్య రత్నంలాగ ఉండేవాడు. విద్వజ్ఞనులు, సరస కవిగాయక 
కామినీజనాలు పరివేష్టించి ఉండగా సకల పురాణేతిహాసగోష్టీ వినోదాలలో ఉండేవాడు. 
ఆంధ్రసాహిత్య చరిత్రలో పడిసార్లు చెప్పుకోవలసిన మడికి సీంగనకు ఈ 
కందనామాత్యుడు పోషకుడేగాక ఆతి స్నేహబాంధవుడు. అందుకే మడీకి సీంగన తాను 
వ్రాసిన పద్మపురాణం (ఉత్తరకాండ), భాగవత దశమస్కంధం కందనామాత్యునికే 
అంకితమిచ్చాడు. oo 


638 సమగ్రాంధ్ర సాహిత్యం 


కందనామాత్యుడు కేవలం కృతిపతేకాక కృతికర్త అని కూడా మడికి సింగన 
మూలంగానే తెలుస్తున్నది. కందనామాత్యుడు అపూర్ణువచన  రచనాబంధుర 
కావ్యరసాఖభిజ్ఞాడు అని సింగన చెప్పాడు.” సింగన సహవాససౌఖ్యం చేత 
కామవ్యవిద్యసుఖకేశిలో శీష్టజనవర్గంచేత పొగడ్తలు పొంది తాను ధన్యుడనయ్యానని కందన 
కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు. పద్యాలు కూడా చెప్పాడేమో కందనామాత్యుడు. “నీతి 
తారావళి' అనే కృతి ఒకటి రచించాడు కాబోలు. వివిధ (గ్రంథాల పిర్లు చెప్తూ 
“కందనాతారావళి'' అనే గ్రంథనామాన్ని సింగన పేర్కొన్నాడు. అందుచేత కందన 
కృతికర్త అనుకోవచ్చు. అయితే సింగనే పద్యాలు రాసి తన కృతిభర్త పేర వాటిని చెలామణి 
చేశాడని మానవల్లి రామకృష్ణకవిగారూ, నిడుదవోలు వెంకటరావుగారు భావిస్తున్నారు. 
సకల నీతిసమ్మతంలో తన సాంత పద్యాలను చేర్చినప్పుడు “మదీయము"' అని 
ప్రత్యేకంగా సింగన చెప్తూ వచ్చాడు. నీతి తారావళి పద్యాలను అలాగ చెప్పలేదు. 
“కందనామాత్య నీతి తారావళి అని పేర్కొని ఇందులోని 12 పద్యాలను మడికి సింగన 
తాను సంకలనం చేసిన సకలనీతి సమ్మతంలో చేర్చుకొన్నాడు. మొదటి పద్యం కృతి 
ప్రశంస. 

అమలమగు సప్త సంతానములం దనిశంబు యశనమునకు గుదురై నా 

శములేక నెగడు సత్కావ్యము ధారుణిలోన నౌభళార్యునికందా! (సకలనీతి. 23) 


కృతి చెప్పి దేవతలను మెప్పించవచ్చునని కందనామాత్యుడు ఒక పద్యం చెప్పాడు. 
అమరగ వేల్పులచే గబ్బము చెప్పియ కాదె వరము వడసిరి మును బా 


89 మయూరాదులు సత్కా-వ్యము జెప్పిన బడయరాని వస్తువు గలదే? 
(సకలనీతి. 24) 


కందనామాత్యుడు చెప్పినదని మడికి సింగన ఈ పద్యాన్ని సకలనీతిసమ్మతంలో చేర్చినా 
ఇది యథాతథంగా 'కవిజనాశ్రయంలో' సంజ్ఞాప్రకరణంలో ఒక పద్యంగా కనబడుతుంది. 
ప్రతుల లేఖకులు పొరబడ్డారా? 


కందనామాత్యుడు వ్రాసిన ఇంకొక పద్యంకూడా మరొక కవి గ్రంథంలో కనబడుతున్నది. 
చూడండి. ఆ రోజులలో దుప్ప్రయోగాలు చేసే వాళ్లమీద అతడు చెప్పిన పద్యం: 

తెలుగని చెప్పి సంస్కృతము తీపును నారడిబుచ్చి శబ్బముల్‌ 

_ తెలుగునుగాక యే సభల దెల్బగరాని యపప్రయోగముల్‌ 

పలుమరు గ్రుచ్చి వాదడువ బాడుచు గబ్బపుద్రబ్బ ముండ్లచే 

బెలుచన కర్ణముల్‌ పొడుచు బేలు గవిం గవిగా దలంతురే? (సకలనీతి. 27) 
ఈ పద్యంలోని భావాలు, అనుకరణ కొరవి గోపరాజు వ్రాసిన పుస్తకంలో కనబడతాయి, 
చూడండి. స్‌ 
2. వాసిష్ట రామాయణం, 1-10 


కందనామాత్యుడు 639 


తెనుగన దేటగా గథలుచెప్పిన కావ్యము పొందులేదు మె 

త్తన పసచాలదండ్రు విశదంబుగ సంస్కృత శబ్దమూద జె 

ప్పిన నవిదర్భముండ్లనుచు బెట్టరు వీనులగావునన్‌ రుచుల్‌ 

దనరదెనుంగు దేశియును దద్భవములంగలయంగ జెప్పెదన్‌. (సింహో. 1-32) 


కొరవి గోపరాజు కాలం క్రీ.శ, 1430-1490 అని చాగంటి శేషయ్యగారు 
నిర్ణయించారు.? గోపరాజు తన సమీపకాలంలో ఉన్న కందనామాత్యుని రచన చదివే ఈ 
దబ్బముళ్ళ ప్రయోగం చేసి ఉంటాడు. సకలనీతి సమ్మతంలో 23వ పద్యంనుంచి 28వ 
పద్యందాకా ఆరు పద్యాలు 'కందనామాత్యు నీతితారావళి'లోనివని ము ద్రితప్రతిలో 
కనబడతాయి. ఇందులో కొన్ని ఇతర కవికృతాలు లేఖక దోషాలు ఉన్నాయేమో. 


కందనామాత్యునికి సామెతలు వాడటమంటే చాలా సరదా కాబోలు! దొరికిన 
పన్నెండు పద్యాలలో నాలుగు సామెతలవంటివి దొరికాయి. వడ్లూ, పెరుగు పిసికినట్లు 
(26) అనీ, చెలమలు త్రవ్వినట్లగునె చెర్వులుగట్టుట (సకలనీతి.28) ఆనీ, పాన్నాకులమీద 
తేనెపూసిన భంగిన్‌ (411) అనీ, ఇలనూనెయు కర్పూరము కలసిన విషమైనట్లు (988) అనీ 
వాడాడు. తన కాలంలో ఉండే కావ్యదోషాలేమిటో కందనమంతికి బాగా తెలుసు. వాటి 
పట్టిక ఇచ్చాడు చూడండి. 


గ్రామ్యంబు దుస్సంధి కాకువిరోధోక్తి పోలుసంక్షిష్టంబు జల్లిపొదవు 
వ్యర్థబంధంబు పిరద్ధంబు పునరుక్తి దోషం బలంకార దూషణంబు 
రసవిరుద్ధము క్రియారాహిత్య మస్ఫష్టభావంబు గణయతి భంగశబ్ద 
భంగంబు అరుగక సంగతంబుగ వట్టిమాటలు పురికొల్సి మచ్చరమున 
బెనచి వడ్లును బెరువును బిసికినట్లు 
కెలను నవ్వంగ విలిబిలికృతులు సప్పి 
వాదులడువంగ బరతెంచువారు కవులె - 
గోపికా జాలసుఖలోల గోపబాల! (సకలనీతి. 26) 


ఇందులో చివరిపాదం ఒక శతకంలోని మకుటంలాగ కనబడుతున్నది. 'గోపబాల' అనే 
మకుటం గల కొన్ని పద్యాలు సకలనీతి సమ్మతంలో 'మదీయము' అంటే సింగన 
రచనలుగా కూడా ఉన్నాయి. కొన్ని పద్యాలు దేవుణ్ణి సంబోధిస్తూ, కొన్ని పద్యాలలో 
తనను తాను సంబోధించుకొంటున్నట్టు కందనమంత్రి పేర సింగన ‘నీతి తారావళి 
చెప్పాడు అని తోస్తే తప్పు లేదు. కానీ “కందనామాత్యు నీతి తారావళి' అని స్పష్టంగా 
గంథంలో ఉండటం వల్ల కందన కొన్ని స్వయంగా స్వానుభవంతో చెప్పి ఉండొచ్చునని 
కూడా భావించవచ్చు. కుకవి నింద ఎలా చేశాడో చూడండి. 


పలుకులు గొన్ని పేర్చి పడీ బాసము నందుల దోపనేర్చు భం 
గుల నెటువంటి పద్యములుగూర్చిన గూర్చగవచ్చు గాక తద్‌ 


3. ఆంధ్రకవితరంగిణీ, ఆరవసంపుటి, పుట 147. 


640 సమగాంధ సాహిత్యం 


జ్ఞులు పొగడుం బబంధములు చోద్యముపుట్టి రచింపవచ్చు నే? 
చెలమలు ద్రవ్వినట్లగునె చెర్వులుగట్టుట భూతలంబునన్‌? (సకలనీతి. 28) 


చెరువులు కట్టడం ఎంతకష్టమో స్వానుభవంమీద తెలుసుకునే కందనామాత్యుడు 
ఇది చెప్పాడు. వాళ్ళ వానసవంశంలో పూర్వులందరూ చెరువులు తవ్వించినవారే. కందనా 
మాత్యుని ముత్తాతగారి తండ్రి గన్నయ మంత్రి గణపతిదేవ చక్రవర్షి కాలంలో 
(కీ.శ. 1198-1262) ఉండేవాడు. ఆ మంత్రి తమ స్లాగ్రామము మొలగూరి పడమటి 
గవనిలో రుద్రసముద్రం తవ్వించాడు. ఆనాటినుంచి ఈ వానసవంశంలోని 
మంత్రులందరూ రాజులు కట్టించవలసిన గుళ్లూ గోపురాలు కట్టించినవాళ్లి. 
తవ్వించవలసినచ చెరువులూ, బావులూ తవ్వించినవాళ్ళే. అందుకే కందనమంత్రి 
'చెలమలు తవ్వినట్లగునె చెరువులు కట్టడం' అన్నాడు. ఇప్పటికి ఇతడి పద్యాలు ఐదు 
విపులంగా చర్చించుకున్నాం. మిగతా ఏడూ చూడండి. 


బహ్వర్థ త్రిపాదకంబు లయి శబ్దంటుల్‌ నిరాయాసభా 

వాహ్వానం బొనరింపగా రసనవీనాపాదనంబుల్‌ చతు 

ర్బాహ్నంఘ్రీ ప్రభవావగా మహిమ దోపం జూపలేకుండినన్‌ 

జిహ్వుకండువు పొంటె మేల కవిరాట్బిల్పంబు లల్పంబులే. (సకలనీతి. 25) 


పలుకుల తీపును సరసము 

చెలువము నడబెడగు బంధచిత్రము సాబగున్‌ 

గలకలన జూపవలదే 

కలకంఠియుబోలె కవిత కందనమంత్రీ। 30 


ధరనొప్పు నీతిమార్గము - బరికింపగ దిరుగు మంత్రివని మంత్రమలే 
కురువిష భుజగము పట్టిన - కరణి సుమీయౌభళార్యు కందనమంత్రీ। 


బలవంతుడు మన్నించిన 

బలహీనుడు బలియుడనగబడు ధారుణిలో 
వలరాయడు చేపట్టిన 

యలరులు బాణములుగాటె యాభళరందా! 


తన్నని నమ్మిన బ్రోవక - పాన్నాకులమీద దెనెబూసిన భంగిన్‌ 

నున్నని మాటలయన్నల - మన్ననలేమందు మబ్బమంత్రియ కందా! 

వివిధ కళాకోవిదుడై - సవినయుడై యీగిగలిగి సంగరజయుడై 

నిపుడని నృపతుల బొందునె - యువిదయు గీర్షియును నౌభళోత్తరు కందా. (791) 


ఖలుసంగతి గూడీన ని-ర్మలచిత్తుండైన జేయు (బతికూలుండై 
యలనూనియ కర్పూరము - గలసిన విషయమైనయట్లు కందామాత్యా (988) 


మడికిసింగన 641 


ఈ కందామాత్యుని ఇతర రచనలేమీ దొరకలేదు. కందనామాత్యుడు కవి 
కాడనుకొంటే అతనిపేర సింగన చెప్పిన రచనల పేర్లు కూడా తెలియవు, 


ఈ కవితా పోషకుని పేరిట కమ్మని పద్యాలు కనీసం పన్నెండు మనకు ఇచ్చినందుకు 
మడికి సింగనకు మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇంక సింగన జీవిత కథ తెలుసుకుందాం. 


మడికి సింగన 
ఆపరమేశ్చర మకుట 


వ్యాపితగంగా ప్రవాహవరకవితాస 
ల్లాపు డగు మడికిసింగన 
చేపట్టక, కీర్తి గలదె శ్రీమంతునకున్‌? 


ఇలా సగర్వంగా ధిషణాహంకారంతో చెప్పుకొన్న మాటలు అక్షరాలా నిజమే. 
క్రీశ. 1350 ప్రాంతాలలో మడికి సింగనను చేబట్టిన శ్రీమంతులు కందనామాత్యుడూ, 
ముప్ప భూపాలుడూ కీర్షివంతులు అయ్యారు. అయితే కొంతమంది కవుల పేర్లు, వాళ్ల 
గ్రంథాల నామాలు, అందులోని కొన్ని పద్యాలూ నేటికీ సజీవంగా ఉండడానికి 
నిస్సందేహంగా వాళ్లను మడికి సింగన చేపట్టడమే కారణం. 


కాకతీయ యుగంలో సుమారు అరడజనుమంది అజ్ఞాత కవులను గురించి మనం 
మడీకి సింగన ధర్మమా అని సవిస్తరంగా చెప్పుకోగలిగాం. ఇతడు సంకలనం చేసిన 
“సకలనీతి సమ్మతం' అనే గ్రంథం ప్రాచీన నీతిమంజరి; భవ్యకవితా పారిజాతం. ఆ 
సుమాలు ఎప్పటికీ వాడవు. ఆ సువాసనలు ఎన్నటికీ తగ్గిపోవు. “అల్లకలోలమైన 
పాలసముద్రాన్ని చిలికి దేవామృతం తీటతేల్చిన విధంగా గంధకారుడు మున్నుగల 
వస్తువులు అందంగా కూర్చి సుగంధం జతచేసినట్టు అడివి పువ్వుల తేనెను తుమ్మెదలు 
జున్నుపెట్టే విధంగా తన నేర్పు కనబడేటట్టు ముత్యాలను సైజుల వారీగా పేర్చి హారాలు 
గుచ్చేటట్టు పూర్వం చెప్పిన కృతులన్నింటిని తవ్వి ఒక్కచోట కనబడేటట్టు 
సకలనయశాస్రాల మతాలు సంగ్రహించి లోకోపకారం కోసం గ్రంథం చేస్తాను. ఇది 
అక్రమం అనకండి. అన్నింటినీ వర్షువులు చేసి చెప్పిన వరుస జూచి సమస్తం తెలుసుకోండి. 
కడివెడుపాలలో కొణీదెడు చల్ల పోసి తోడు వేసినట్టు అక్కడక్కడ ఒక్కొక్క పద్యం వ్రాసి 
'మదీయం' అని పేర్కొంటాను”' అని స్పష్టంగా మడికి సింగన ఈ కావ్యం సంకలనం 
చేశాడు. 


1. పద్మపురాణం అవతారికలో పద్యం - ప్రాచ్యలిఖీత భాండాగారంవారి కేటలాగు - సంపుటి 1 
(1915) పుకు 34. , 


642 సమగ్రాంధ్ర సాహిత్యం 


అతడు ఈ కావ్యం సంకలనం చెయ్యకపోతే ఇవన్నీ నష్టమయ్యేవి, నిజానికి అతడు 
రచించిన పుస్తకంలో కూడా 3౩ ఆశ్వాసాలు మాత్రమే మనకు దొరికాయి. మిగతా 
ఆశ్వాసాలలో ఎందరు కవులను పేర్కొని ఎన్ని' పద్యాలు ఏయే అపూర్వ (గంథాలలోంచి 
ఇచ్చాడో మనకు తెలియదు. అతడు చేసిన వర్గువులు చూడండి. 


1. షష్ట్యంతములు, 2. దుర్గసంరక్షణము, 3. ప్రజాపాలనము, 4. రాజనీతి, 
6. అంగీకరించి విడుచుట, 6. కరణీకపునీతులు, 7. వాచకలక్షణము, 8. వైద్యనీతులు, 
9. యాజ్జికుడు, 10. విద్వాంసుడు, 11. చారులనీతులు, 12. రాజభ్యత్యనీతులు, 
13. రాజులకు గొరగాని భృత్యులు, 14. సేవకుగొరగాని రాజులు, 15. సామము, 
16. భిదోపాయము, 17. మాయోపాయము, 18. షాడ్లుణ్యము, 19. పానవ్యసనము, 
20. అనసూయత, 21. శకునజ్ఞానము, 22. ప్రయాణవ్యసన పరీక్ష, 23.కార్యత్వరితనీతులు, 
24. చోరనీతులు, 25. నీతిశాస్త్రప్రశంస, 26. అజ్ఞాపాలనము, 27. రాజాదాయవ్యయ 
ప్రకారము, 28. రాజునకు గొరగాని గుణములు, 29. విషపరీక్షా లక్షణము, 
3౩0. రాయసము - కరణము, ౩31. బాహ్మణాచారము, 32. పురోహితనీతి, 
33. జ్యోతిషికుడు, 34. రాయబారప్రకారము, 35. సీనాపతిలక్షణము, 36. భృత్యులకు 
గొరగాని రాజుల లక్షణము, 37. సేవకనీతులు, 38. షోడశసంధిప్రకారము, 39. దానము, 
40. దండోపాయము, 41. ఉపిక్షోపాయము, 42. అష్టాదశవ్యసనములు, 43. మంత్ర 
రక్షణార్థములు, 44. దండయాత్ర, 45. యుద్ధదానప్రకారము, 46. కూటయుద్దము, 
47. అధికాధముల సయోధ్య ప్రకారము, 48. శత్రునపనమ్మిక నీతులు. 


ఈ వర్షువులలో మడికి సింగన ఏయే గ్రంథాలనుంచి ఎన్నెన్ని పద్యాలు 
తీసుకొన్నాడో [క్రోడీకరించి అకారాదిగా కేటాయించి ఆ గ్రంథాల కర్తల పేర్లు తెలిసినవి 
జోడించి ఒక పట్టిక తయారు చేశాను. చూడండి: 


సకలనీతి సమ్మతములోని వపను 


అజ్ఞాతము 
2. హామరదకక 68 |131 109 | 308 
3. | కుమారసంభవము నన్నెచోడ 1 1 2 
4. | కేయూరబాహుచరిత్ర మంచెన 1 1 2 
5. చాటువు 3 4 10 | 17 
6. | చారుచర్య అప్పనమంత్రి 1 | 
7." | ధృతరాష్టనీతి - - - తిక్కనగారు 2 4 2| 8 
8. | ధౌమ్యనీతి తిక్కనగారు 1 ర్‌ 6 


మయడీకీ సింగన 
పురుషార్థసారము శివదేవయ్య 
బద్దెన నీతి బద్దెన 
భీష్మ పర్వము తిక్కనగారు 


మదీయము మడికిసంగన 
మార్కండేయము 
మిత్రనీతులు 
ముద్రామాత్యము 
విదురనీతి 
శాంతిపర్వం 

వాం లీహోో త్రము 
శ్రీగిరిశతకము 
శ్రీరామాయణము 
సభాపర్వం 
సాప్పికపర్వం 


ఇందులో 'మదీయం' అని కవి గ్రంథం మధ్యలో వ్రాసినవి 39 పద్యాలు మాత్రమే. 
సకలనీతిసమ్మతం ఒక్కటే మడికి సింగన కృతిగా లోకానికి దొరికి వుంటే 39 సౌంత 
పద్యాలతో ఇతడు కవిగా చలామణి అయ్యాడన్న అపవాదు నిలచిపోయేది. ఇతడు వ్రాసిన 
ఇతర కృతులు - అందులోనూ ఎన్నతగ్గవి; మంచివి - మరో మూడు ఉన్నాయి. 
అందులోని కవిత్వం అఖండ గౌతమిలాగ సజీవంగా ఉంటుంది. మడికి సింగన గోదావరి 
ప్రాంతంవాడే. ఇతని తండ్రి అయ్యలమంత్రి గోదావరికి ఉత్తరపు దిక్కున పెద్దమడికిలో 
స్థిరమైన తోటలూ, పొలాలూ చాలా ఆర్జించి అఫిలజగత్తుకు అన్నదాత అనే కీర్తితో 
జీవించాడు. ఈ అయ్యలమంత్రి తొయ్యేటి అనపోతనాయకునికి మంత్రిగా ఉన్నాడు. 
ముసునూరి కాపయనాయకుని ప్రతినిధిగా అనపోతనాయకుడు రాజమహేంద్రవరాన్ని 
రాజధాని చేసుకొని పాలించాడు. కాపయనాయకుని కాలం క్రీ.శ. 1345 నుండీ 1367 అని 
చరిత్రకారులు చెప్తున్నారు.? అనపోత నాయకుని శాసనం ఒకటి దాక్షారామంలో ఉంది." 


2. ఆంధ్రకవితరంగిణి - 4వ సంపుటి, పుట - 174. 
3. History of Reddy Kingdoms, P. 154. 


644 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇది "క్రీశ. 1347 నాటిది. ఈ కాలంలో అయ్యలమంత్రి జీవించడంవల్ల అతని కుమారుడు 
మడికి. సింగన కూడా ఇప్పటివాడే అవుతాడు. మహా అయితే ఒక తరం అర్వాచీనుడు 
కావచ్చు. తరానికి ముష్ఫయి ల లెక్కించినా మడికి సింగన 1377 వాడు 
కాగలడు. 


తొయ్యేటి అనపోతభూపతిని చోడ భక్తిరాజు క్రీ.శ. 1355లో వధించాడు. ఆ 
సంవత్సరం నుంచి రాజమండ్రి ప్రాంతాలు చోడభక్తి రాజు స్వాధీనంలో ఉన్నాయి. 
అంతదాకా రాజమహేంద్రవరంలో మంత్రులుగా ఉన్న మడీకివారు రామగిరి దుర్గానికి 
వలసపోవలసి వచ్చింది. ఈ వంశంలో వలసలు వెళ్లడం కొత్త కాదు. అసలు మడికివారి 
కుటుంబానికి ఆ యింటిపేరు రాకముందు, వాళ్ళు గుంటూరు జిల్లా గుంటూరు తాలూకా 
రావెల గ్రామంలో ఉండేవారు. సింగనమంత్రి తాత అల్లాడమంత్రి కృష్ణానదికి దక్షిణపు 
దిక్కున రావెల అగ్రహారాన్ని మొత్తంగా ఏకభోగ్యంగా ఏలుతూ ఉండేవాడు. ఈ 
అల్లాడమంత్రి తక్కువవాడు కాడు. తన ఊళ్ళో ఒక కోవెల కట్టించాడు. అందులో 
కృష్ణుణ్ణి. ప్రతిష్టించాడు. అన్ని వైభవాలతోనూ అతిశయిల్లి మనుజమందారుడని వాసి 
కెక్కాడు. ఈ అల్లాడమంత్రి సాక్షాత్తూ తిక్కన సోమయాజిగారి మనుమరాలి భర్థ. 
(వాసిష్ట 1-29) . 


రావెలలో కోవెల కట్టించిన అల్లాడమంత్రీ, అతని కొడుకు అయ్యలమంత్రీ 
కృష్ణానది దక్షిణతీరం నుంచి గోదావరి ఉత్తరతీరానికి వెళ్లవలసిన అవసరమేమొచ్చింది? 
తొయ్యేటి అనపోతభూపతి పూర్వం గుంటూరు మండలంవాడే. అతని పెదతండ్రి 
కుమారుడు కాపయ నాయకుడు ప్రతాపరుద్రుని రాజ్యం అంతరించాక ఓరుగల్లుకు 
ప్రభువయ్యాడు. రాజ్యానికొచ్చాక కాపయనాయకుడు తన బంధువులను వివిధ 
ప్రాంతాలను పరిపాలించడానికి నియమించాడు. తొయ్యేటి అనపోత నాయకుణ్ణి కాపయ 
గోదావరి మండలానికి పాలకుణ్ణిగా నియమించాడు. అనపోతుడు పోతూ పోతూ తనతో 
అయ్యలమంత్రిని కూడా తీసుకోని వెళి ఉంటాడు. మడికిలో వాళ్ళకు పొలాలూ తోటలూ 
కా. ఉంటాడు. 


తొయ్యేటి అనపోతనాయకుడు పోయాక మడ్తికివారి వంశం. మరో కొమ్మ 
పట్టుకొనవలసి వచ్చింది. రాజమండ్రీ నుంచి రామగిరి దురానికీ వెళ్లారు. అది గోదావరికి 
కబ్దరిని తెలంగాణాలో నేటి కరీంనగర్‌ జిల్లాలో ఉంది. మడికివారు ప్రత్యేకంగా రామగిరి 
దుర్గం "తాజిభోనిగా సబ్బిరాష్టాన్ని పాలిస్తున్న ముప్పభూపతి పూర్చీకులు గుంటూరు 
జిల్లానుంచి 'జెళ్ళినవారే. వారి ఇంటిపేరు 'గురిజాల'. ఈ'రాజుల వద్ద మంత్రులుగా ఉన్న 
ఈం పో మడీకివారూ బంధువులు కాబోలు. వాణస కందనామాత్యూడు మడీకీ 
సింగనకు ఆతి స్నేహబాంధవుడు. 


4. ముని మమమరాలి భర్త అని కొందరంటారు. 


మడికి సింగన ' 645 


రామగిరి దుర్గానికి వెళ్ళి సింగన కందనామాత్యుజి ఆశ్రయించాడు. అతని 
పోషణలో ఉండి సకల పురాణేతిహాస గోష్టులలో పాలొనేవాడు. మడికి సింగన 
సహవాసం వల్ల కందనామాత్యునికి మంచి పేరు వచ్చింది. ఆ మంత్రి ఇలా అన్నాడట: 


నీ సహవాస సౌఖ్యముల నెమ్మి జరించుట చేసి దిక్కులన్‌ 

వాసికి నెక్కి విష్టజనవర్గముచే బొగడొంది కావ్య వి 

ద్యా సుఖకేళిబేర్చి కడు ధన్యతతో బహుదానలక్ష్యులన్‌ 

భాసురకీర్తిమై నెగడి ప్రస్తుతి కెక్కితి మర్హ్యకోటిలోన్‌.్‌ 
అట్లు గావున 

కృతిపతుల కీర్తి దిక్కుల 

నతులితమై యునికిజేసి యనవరతంబున్‌ 

గృతివాంఛ కలదు నన్నుం 

గృతిపతి గావింపుమీవు కీర్ణి యొసగెడున్‌. 


కందనామాత్యుడు ఏదో ఒక కృతిని చెప్పమనలేదు. అష్టాదశ పురాణాలలో 
సాత్త్వికమైనదీ, ధర్మార్థకామమోక్ష ప్రదమైనదీ, విష్ణు కథాప్రధానమైనదీ అయిన 
పద్మపురాణాన్ని తెలుగు చేయమన్నాడు. మడికి సింగన అంగీకరించాడు. అయినా 
'సత్యనిరతుడైన సాత్యవతేయుడు చెప్పిన అర్థమంతా తప్పకుండా తెలుగుచేయడం 
నలువకైనా చేత కాదు. భక్తి కారణంగా కథ రచిస్తాను. అని ఉపక్రమించాడు. ఇది 
పదకొండు ఆక్వ్నాసాల గ్రంథం. ప్రతి ఆశ్వాసం చివరా గద్యలో విషయ సూచికను 
చెప్పాడు. ఇందులో భాగవత, రామాయణ గాథలు ఎక్కువ. ఈ విషయ సూచికను చూస్తీ 
ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యం తెలుస్తుంది. చూడండి. ' 


పద్మపురాణం విషయాలు 


ప్రథమాశ్వాసం: (1) పూర్వఖండకథాసూచన, (2) దిలీపుడు వేటకు వెళ్ళడం, 
(3) వైఘానసదర్శనం, (4) వసిష్టాశ్రమానికి వెళ్లడం, (5) భృగువిద్యాధర సంవాదం, 
(6) పురూరవుచరితం, (7) మాఘమాసస్నానవిశేషకథనం, (8) వృక్షకాంగణ చరిత్రం. 

ద్వితీయాశ్వాసం: (1) సుందోపసుందోపాఖ్యానం, (2) హేమకుండలు చరిత్రం, 
(3) అతని తనయులు శ్రీకుండల, వికుండలులు యమసదనానికి వెళ్ళడం, 
(4) వికుండలుడు యమదూతవలన అఖిల ధర్మాధర్మములు విని తన పూర్వజన్మ సుకృత 
ఫలం ఇచ్చిన నరకంలో ఉన్న శ్రీకుండలుణ్ణి ఉద్ధరించుట. (5) కాంచన మాలినీచరిత్ర. 


తృతీయాశ్వాసం: (1) ఇంద్రు డహల్యను పొందుట, (2) గౌతముని శాపంవలన 
పదభష్టుడైన ఇంద్రుడు మాఘస్నానవిశేషం వల్ల ఇంద్రపదవిని పొందుట, (3) ప్రయాగ 
5. పద్మపురాణం, అవతారిక, ప్రాచ్యలిఖిత భాండాగారంనుంచి వర్ణనాత్మక కేటలాగు, (డి-18) పుట 34. 


646 సమగాంధ్ర సాహిత్యం 


మొదలైన బహుతీర్థ మాహాత్మ్యం, (4) గంధర్వకన్యలు ఘోషతీర్థం విప్రతనయుణ్ణి చూచి 
విరహాక్రాంతలు అవడం, (5) ఏప్ర కుమూరకన్యకల అన్యోన్యశాపం, (6) పిశాచరూపులైన 
వారు వేదనిధి కనుగొనుట, (7) రోమశముని దర్శనం, (8) అతనివల్ల సకలతీర్ధస్వాన 
ఫలవిశేషాలు వినుట, (9) వీరసేన చరిత్ర, (10) భద్రకచరిత్ర. 


చతుర్ధాశ్వాసం: (1) దేవద్యుతితపోమాహాత్మ్యం, (2) పుండరీకాక్షుడు తనకు 
ప్రత్యక్షమగుట, (3) యోగసారస్తోతకథనం, (4) చిత్రసీనచరిత్ర, (5) కేరళ విప్రపథిక 
సంవాదకథనం, (6) ప్రయాగజలపానం, (7) కేరళుడు ప్రీతత్వవిముక్తీ పొంది దివ్యలోకము 
నకు చనుట, (8) మాఘమాసస్నానంవల్ల గంధర్వకన్యకలు, మునికుమారుడు శాప 
విముక్తులై దివ్యశరీరము దాల్పుట, (9) ప్రయాగ తీర్థదర్శనం. 


పంచమాక్వాసం: (1) ద్వయమంత్ర ప్రభావం, (2) సుదర్శన ధారణ మాహాత్మ్యం, 
(3) ఊర్ధ్వ పుండధారణ, అష్టాక్షరీ మంత్ర ప్రభావ కథనం, (4) లక్ష్మీ స్వరూపం, 
(5) మూలప్రకృతి స్వరూపం, (6) నారాయణ దివ్యస్వరూపం, (7) విష్ణు లోకావరణభేదం. 


షష్థాశ్వాసం: (1) సర్వభూతాంతర్యామి అయిన విష్ణువు ప్రకృతియందు పొందుట, 
(2) మహదాది సర్గ ప్రతిసర్గ్షమాహాత్మ్యం, (3) సకలభూత సంభవ కథనం, 
(4) చతుర్వ్య్యూహ మాహాత్మ్యం, (5) మత్స్యావతారం, (6) దూర్వాసుడి శాపంవల్ల 
మహాలక్ష్మి అణగుట, (7) సముద్ర మథనకథనం, (8) కూర్మవిభవం, లక్ష్మి పుట్టడం, 
(9) ద్వాదశీ వ్రత మాహాత్మ్యం (10) పాషండ కథనం, (11) త్రిగుణ స్పరూపస్కృతి 
పురాణ విశీషం. 


సప్తమాశ్వాసం: (1) సనకాదుల శాపం, జయవిజయులు భూమిమీద జన్మించుట, 
(2) వరహావతార కథనం, హిరణ్యాక్షునివధ, (3) హీరణ్యకశిపు తపోమాహాత్యం, 
(4) పితాపుత్రవివాదం, (5) నరసింహావతారం, హీరణ్యకశిపుహరణం, (6) వామనావ 
తారం (7) పరశురామ చరిత్ర, 


అష్టమాశ్వాసం: (1) స్వాయంభువ మనువు తపోమాహాత్యం, (2) రావణ కుంభకర్ణుల 
జన్మం, (3) శ్రీరామజన్మం, (4) తాటకవధ, (5) సీతా వివాహం, (6) పరశురాముని 
వివాదం, (7) వనవాసగమనం, (8) కాకాసుర రక్షణ, (9) విరాధవధ, (10) శూర్పణఖ 
నాసికాచ్చేదనం, (11) ఖరదూషణాది రాక్షసవధ, (12) సీతాపహరణం, (13) జటాయు 
మరణం, (14) సుగ్రీవ దర్శనం, (15) వాలివధ, (16) సీతాన్వేషణ, (17) లంకాదహనం, 
(18) సేతువుకట్టడం, (19) రావణ కుంభకర్ణవధ, (20) విభీషణ పట్టాథిషికం, 
(21) అయోధ్యా నగర ప్రవేశం, (22) శ్రీరామ పట్టాభిషేకం. 


నవమాశ్వాసం: (1) శ్రీరామ అష్టోత్తర శతనామ కథనం, (2) భూభారాన్ని 
తగ్గించడానికి వసుదేవులకు కృష్ణుడు పుట్టడం, (3) వసుదేవుడు కృష్ణుణ్ణి రేపల్లెలో వుంచి 
యశోదకు పుట్టిన యోగమాయను తేవడం, (4) రేపల్లెలో బలరామకృష్ణులు పెరగడం, 


మడీకి సింగన 647 
(5) కృష్ణుడు పూతనను చంపడం, (6) శకటాసుర సంహారం, (7) కుక్కుటాసుర వధ 
(8) యమళార్జునమోక్షం, (9) బకాసుర వధ, (10) వత్సాపహరణం, (11) కాళీయ 
మర్దనం, (12) అఘాసురవధ, (13) ధేనుకాసుర సంహారం, (14) ప్రలంబాసుర వధ, 
(15) అరిష్ట దళనం, (16) కేశి మరణం, (17) బృందావన క్రీడ, (18) గోవర్ధనగిరి ఎత్తడం, 
(19) బలరామకృష్ణులను అక్రూరుడు మధురకు తీసుకొనిరావడం, (20) కువలయాపీడ, 
చాణూర ముష్టికాదులతో బాటు కంసుణ్ణి వధించడం, (21) సాందీపని కొడుకును 


బతికించుట, (22) జరాసంధ యుద్ధం, (23) కాలయవనుని చంపడం, (24) ముచికుందుని 
మోక్షం. 


దశమాశ్వాసం: (1) రుక్మిణీ పరిణయం, (2) సత్యభామాది మహాదేవుల వివాహం, 
(3) శమంతకమణి కథనం, (4) కృష్ణుడు జాంబవంతుణ్ణి ఓడించి జాంబవతిని పెళ్తాడడం, 
(5) సులక్షణ, సుశీల స్వయంవరం, (6) నరకాసురవధ, (7) పదహారువేల రాజకన్యకలను 
పెళ్ళాడడం, (8) పారిజాతాపహరణం, (9) ఉషాకన్యకోసం చిత్రరేఖ అనిరుద్దుని 
తీసుకొనిపోవడం, (10) బాణాసుర భుజావచ్చేదనం, (11) పౌండ్రకవధ, (12) కృత్యా 
విధ్వంసనం, (13) భీమునిచేత జరాసంధుణ్ణి చంపించడం, (14) శిశుపాల దంతవక్రుల వధ, 
(15) నందవ్రజ నివాసులకు విష్ణులోకప్రాప్తి, (16) స్వర్గగతులైన విప్రబాలురను తెచ్చి వారి 
తల్లితండ్రుల కర్పించడం, (17) భారత కథా సూచన, (18) యాదవుల పరిక్షయం, 
స్వర్గలోక గమనం, (19) ద్వారావతి సముద్రంలో మునిగిపోవడం, (20) అర్జునుని 
తపశ్చర్య. 

ఏకాదశాశ్వాసం: (1) వాసుదేవార్చన కథనం, 92) నిత్యనైమిత్తిక పూజా విశేషం, 
(3) శ్రీరామ అష్టోత్తరశతనామ జపాన్ని శంకరుడు అంబికకు తెలియజేయుట, 
(4) భృగుడు దధృపాణులను శపించుట, (5) విష్ణువు పరమ బాహ్మణ్యదైవమని 
కొనియాడడం, దిలీపుడు పరమపదమున కేగడం. 


ఆంధ్రదేశంలో 'చేసీవి మాఘస్నానాలూ, దూరేవి దొమ్మరి గుడిసెలు అనే సామెత 
ఎందుకు ప్రచారమైందో పద్మపురాణ విషయసూచిక చూస్తే తెలుస్తుంది. ఈ పురాణం 
మాఘస్నానాల మహిమను వేనోళ్ల చాటుతుంది. సర్కారు జిల్లాలో ఈ పద్మపురాణం 
వ్రాతప్రతులు విరివిగా దొరికేవని బ్రౌను దొర వ్రాశాడు. ఆయన జూలూరి 
అప్పయ్యపంతులు చేత ఒక తీర్పుప్రతిని తయారు చేయించాడు. అప్పయ్యపంతులు ఇలా 
పీరిక వ్రాశాడు. 


“ఈ తెలుగు పద్మపురాణమునకు అయిదు ప్రతులు తెప్పించి వ్యత్యాసములు 
యెక్కించి నిరోషముగా _నియమించుకోవడమైనది. _ ఇదిగాక __గీర్వాణమందు 
అధ్యాయములు బయలుదేరిన స్థలములందు వాటి లెక్కకూడా తగిలించినాము. ఈ 
తెలుగు కవి గీర్వాణ గ్రంథం కొంత మటుకు బాగా తెనిగించుకొని తర్వాత వేరే 
భాగమునందు కొన్ని అధ్యాయములు తెచ్చి గ్రంథ మధ్యముగా పెట్టివున్నాడు. 


648 | సమగాంధ్ర సాహిత్యం 


పద్మపురాణోత్తర ఖండమును సింగనకవి లెస్సగా తెనుగుచేసి యుండగా 
కాలాంతరమందు లేఖక దోషములచేత ననేక స్థలములయందు చెడిపోయి శుద్ధ ప్రతి 
లేకయుండుట చేతను అనేక ప్రతులు తెప్పించి గీర్వాణమునకు సరిగా అధ్యాయ సంఖ్య 
యేర్పడేటట్టున్న్నూ నిరోషముగా నుండేటట్టున్నూ పార్భకములయందు ఆయా కథా 
భాగములయందలి వర్ణనాంశములు మొదలైన వాటియొక్క సూచనలు వ్రాయబడి 
యుండేటట్టున్నూ యీ ప్రకారము తీర్చుచేయవలసినదని మచిలీపట్టణ న్యాయకర్ణలైన 
మహారాజశ్రీ చా.పి. బౌన్‌దొరగారు అనుజ్ఞ యిచ్చినందున శాలివాహన శకవర్గములు 
1754 అగు నేటి నందననామ సంవత్సరమునకు సమానమైన ఇంగిలీషు యుగ 1832 
సంవత్సరమందు బందరులో జూలూరి అప్పయ్య సంపూర్ణముగా పదకొండు ఆశ్వాసము 
లున్నూ తీర్చుచేసి గీర్వాణమునకున్ను తెనుగునకున్న కొన్ని స్థలములయందు వోదములు 
వచ్చియుండగాను అధ్యాయ క్రమ వ్యత్యయములు ఆయా స్థలములయందు విశదపరచడ 
మైనది. ఈ పద్మపురాణమందు ఉత్తర ఖండము మాత్రము తెనుగు అయినట్టు తెలియబడు 
చున్నది గాని కడమ ఖండములను తెనుగు చేసినట్టుగా యెక్కడనున్ను మాకు కనపడలేదు.' 


మద్రాసు ప్రాచ్యలిఫిత గ్రంథాలయంలో దీనికి నెం. 18 నుండి 26 దాకా తొమ్మిది 
ప్రతులు ఉన్నాయి. రాజమండ్రి గౌతమీ గంథాలయంలోని తాళపత్ర విభాగంలో ఇప్ప టికి 
రెండు పద్మపురాణ ప్రతులు ఉన్నాయి (నెంబర్లు 44; 123). ఈ గ్రంథం 1885లో, అంటే 
నూరు సంవత్సరాల క్రిందట అచ్చుపడింది. ఆ తరువాత వావిళ్ళ సంస్థ వంటి ప్రఖ్యాత 
ప్రచురణాలయం వారు సైతం దీనిని ఉపేక్షించి ఎందుకో అచ్చువేయలేదు. ఇది పూర్తిగా 
ధర్మపన్నాలు చెప్పే పురాణాలిలోని గంథం కాదు. చక్కని శృంగార పద్యాలు కూడా 
ఉన్నాయి. వెంకటగిరి సంస్థానాక్రితుడు శ్రీమోదీ జగన్నాథమల్‌ సేకరించి ప్రకటించిన 
శృంగార పద్యరత్నావళిలో పద్మపురాణంలోంచి 17 పద్యాలు ప్రచురించారు. ఇప్పటికైనా 
ఎవరైనా ప్రచురణకర్తలు ఈ పురాణాన్ని ప్రచురిస్తే భాషకు ఎంతో సేవచేసిన వాళ్లవుతారు. 


తృతీయాశ్వాసంలో మడికి సింగన 67 పద్యాలలో అహల్యాసంక్రందనుల కథ 
వ్రాశాడు. ఇది ఒక చిన్నసైజు శృంగార ప్రబంధం. నాయకుడు ధీరోదాత్తుడు 
కాకపోయినా, విషయం పరదారాగమనం కనుక పాపభూయిష్టమైనా ప్రయోజనం 
మాఘస్నాన మహిమను చెప్పడం కనుక మడికి సింగన దీనిని చాలా రసవత్తరంగా 
. రచించాడు. 


ఆడవాళ్ళను వర్ణించడంలో మడికి సింగన హద్దులు దాటడు. జొచిత్యవంతంగా 
భావుకతతో వ్రాస్తాడు. శూర్చణఖ సీతమ్మను రావణుని ముందు ఎలా వర్ణిస్తుందో వినండి. 


పసిడిసలాక పూవిలుతు బాణముసోగసుధారసంబుపై 

మిసిమిదలంప వెన్నెలల మీగడ జేసిన బొమ్మకందులో 

నుసిమిన చంద్రరేఖ బెళుకొందనికారు మెరుంగుతీగయా 

శలిముఖి రాముడేవి సడిసన్నది యెప్పు న రాక్షసిశ్చరా. (పద్మ. 8-168) 


మడికిసింగన 649 


శ్రేతాయుగంలోని సీతమ్మే ద్వాపరయుగంలో రుక్కిణిగా జన్మించిందని హిందువుల 
నమ్మకం. రుక్మీణీదేవిని ఎలా వర్ణించాడో చూడండి. 


కదలని క్రొమ్మెరుంగు కసుగందని కెందలిరాకు నాచుతో 

జొదువని తూడు బంగరపుపుత్తడి మవ్వపుబువ్వు భర్వుతో 

నెదురని కామునమ్ము ఫణి యెంగిలికాని సుధాంశురేఖనా 

నొదవుచునుండె రుక్మిణిపయోరుహనాభుని భాగ్యరేఖగాన్‌. (పద్మ. 10-15) 


ఈ రుక్మిణీదేవిని రాక్షస వివాహపద్ధతిలో శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నా మడికి 
సింగన మాత్రం వాళ్ళకు శాస్తోక్తంగా పెళ్లి చేశాడు. అందులోనూ తెలుగు పెళ్లి చేశాడు. 
నన్నెచోడుని కాలం నుంచి కావ్యాలలో పెళ్లిళ్లు తెలుగుతనం తెచ్చుకొనడం 
మొదలుపెట్టాయి. కుమారసంభవం అష్టమాశ్వాసం అంతా పెళ్లి ప్రయత్నాలే. 
(1) పెళ్లి మాటలకు వెళ్లిన మునులు వచ్చి పార్వతిని వర్ణిస్తారు. (2) శివుడు పెళ్లికి తరలి 
వెళతాడు. (3) ఊరేగింపు, పౌరకాంతలు శివుణ్ణి చూస్తారు. (4) శివుడు విడిదిలో 
దిగుతాడు. (5) పెళ్ళివారు విడిదిలో విశ్రమిస్తారు. కథా విశ్రమిస్తుంది. అన్నీ వర్ణనలే. ఇంత 
పూర్వరంగం ఉన్నా పెళ్లిలో తెలుగు ఆచారాలు లేవు. తిక్కనగారికాలం వచ్చేసరికి కొన్ని 
కొన్ని తెలుగు పద్ధతులు ద్వాపర యుగంలోని వ్యక్తులకు నేర్పారు. ఉత్తరా ఖిమన్యులు 
తలంబ్రాలు పోసుకొంటారు. మడికి సింగన మాత్రం పెళ్లిమండపానికి తీసుకురావడం 
దగ్గర్నుంచి పెద్దల కాళ్లకు మొక్కించడందాకా తంతు అంతా జరిపించాడు. మధ్యలో 
తెరపట్టడం, పౌరోహితులు మంగళాష్టకాలు చదవడం, పేరంటాళ్లు పాటలు పాడడం అన్నీ 
ఉన్నాయి. చూడండి రుక్మిణీకృష్ణుల వివాహం: = 


“అప్పుడు వసుదేవుండు _సకలబాంధవరాజనుసమూహంబును _ నుద్ధవాది 
మహద్రుభంబును సర్వపూజలం దృప్తిసలిపి విపానుమతంబున బుణ్యాహవచనాది 
కృత్యంబులాచరించిన వాసుదేవరుక్కిణులకు మంగళస్నానంబు చేయించి దివ్యాంబరా భరణ 
మాల్యానులేపనంబుల నలంకరించి వివాహ సమయంబగుట ననేక వృద్ధపుణ్యాంగనలు 
సేసలుబెట్టుచు నుద్యానమంటపంబునకుం దెచ్చి 


తెరచీరపట్టు యిరువురు - నిరువంకల నిలువబెట్టి యింపుదలిర్చ౯ 
సురయక్షసిదకిన్నర - నరకాంతలు మము భజించి నలి గీరింపన్‌. 
అ 


సుముహర్తమనుచు భూసురులు నల్గడ నిల్చి లలిమంగళాష్టకములు పరింప 
నిత్సమంగళమని నిథిలార్థవరులును జెలువార గైవారములు వచింప 
జయజయధ్వనులకు సకలదేవతలును జదల నెల్లెడ నిల్చి సంస్తుతింప 
నత్యంతకల్యాణమనియు పీరంటాండ్రు పాటించి పెండిలిపాట బాడ 
దేవదుందుభులును దివ్యగానంబులు - బుణ్యకీర్ణనములు భూరిసుతులు 
రూడి జెలగె నపుడు రుక్మీణీకృష్ణుల - పరవివాహవైభవంబు వొలిచె. 


650 సమగ్రాంధ్ర సాహిత్యం 


అప్పుడు శుభగృహంబునం దెరదిగవిడుచుటయు నవ్వధూవరు  లత్యంత 
ప్రేమాతిశయంబునం బొంది యొండరులం గనుగొనునప్పుడు 


తరుణి చేతను బాలు వరు మౌళి బోయుచో జనుగ్రేవ మెరుగులు చౌకళింప 
నన్యోన్యముఖవీక్షణాసక్తులైనచో గలువలు దమ్ములు జెలిమిసీయ 

బ్రథమ సంగమకాంక్ష |బసరింపు దలపులు పొదవి మేనుల యందు బులక లలయ 
కన్నియబతికరగ్రహణంబు సీయుచో బంచబాణుడు పునర్చవుడు గాగ 


గల్పతరువును లతయును గలసి మెలసి 
యొక్క కుదుటను మొలచి పెంపొదవినట్లు 
బెండ్లిపీఠంబుపై నుండి పీమ లొలయ 
నవ్వ్చాధూవరు లొప్పారి రపుడు చూడ. 


ఇవ్విధంబున హోమానంతరంబున యుద్ధవుండు తద్దంపతులను వసుదేవో గ్రసీన 
బలదేవులకును దేవకీరోహిణులకును నభివందనంబు సేయించి. (పద్మ. 10. 49 నుండి 56) 


తలంబ్రాలు పోసుకోవడం వర్జిస్తున్నపుడు మడికి సింగన పూర్తిగా తిక్కనగారిని 
అనుసరించాడు. అతడు రుక్మిణీకృష్ణులు ఒక్కకుదుట మొలచిన కల్పతరుపూలతాలాగ 
ఉన్నారన్నాడా? తిక్కనగారూ ఈ తరువూలతా పోలికే తెచ్చారు. 


పెనుగుదుటనిడినచూతం - బును నవమాలికయుబోలె బోలుపొంది రతం 
డును నమ్ముగ్ధయు నేకా - సనమున నున్నపుడు నూత్న సౌభాగ్యమునన్‌. 
(విరాట. 5-401) 


తిక్కనగారిని అనుసరించినా మడికి సింగన వ్యక్తిత్వం గల రచయిత. అతడు 
యశోదను చిత్రించిన తీరు వేరు. భాగవతంలో పోతరాజుగారు “మన యళోద చిన్ని 
మగవాని గనెనట, చూచి వత్తమమ్మ సుదతులార' అని వర్ణించి గోపెమ్మలచేత '“పాపనికి 
నూనె తలయంటి, పసుపు బూసి - బోరుకాడించి హరిరక్ష పొమ్మటంచు - జలము లొక 
కొన్ని చుట్టి రాజిల్లి తొట్ల నునిచి దీవించి'' పాడించారు.” పోతరాజుగారి కృష్ణుడు లోకుల 
సొమ్ము, మడికి సింగన మాత్రం యశోదచేత యివన్నీ చేయించారు, చూడండి. 


అంత యశోదయు నతిభక్తి పుత్రుల నూరులపై నిడి యుగ్గువెట్టి 

తలల నూనియలంటి తనువు లల్లన దోము సడలజేతులు గాళ్లు సాగదిగుచు 

నలుగిడి నులివేడి జలము దోయిట బట్టి తరమి వీపులమీద జరచుగడుపు 
..లదుము మేనుల బసపార్చు దోసిటి నీళ్లు బడసి పోద్రిప్పును మడమమన్ను 


6. భాగ దశమ. పూర్ణ. 184; 
7. అందులోనే, 18, 


మడికి సింగన 651 


లలికమున బెట్టి యంగుళు లదుము జెవుల 

గొరవి తిరిద్రిప్పు రెప్పలు విరిచి యూదు 

గాటుకలు ఎట్టు నుయ్యేల గట్టి చీర 

లచ్చి పరపించు పొదుగుళ్ళ దెచ్చి యునుచు. (9-108) 


తిరుమణి వెట్లు నౌదలల తెల్లని చీరలుగప్పు జిన్నియా 

భరణములెల్ల బెట్టు తగు భంగుల డగ్గరి చన్నులిచ్చునే 

భరముగ సూచి జోలలును బాడు ముదంబుననందగోపనుం 

దరియిది నిత్యకృత్యముగ దా బెనిచెందగ రామకృష్ణులన్‌. (9-109) 


తను పెట్టుకునే తిరుమణి తన దేవునికి కూడ మడికి సింగన పెట్టాడు. అతడు తాతల 
కాలంనుంచీ విష్ణుభక్తుడు. కృష్ణునిమీద ఉన్న భక్తితోనే అతడు భాగవతంలోని 
దశమస్కంధాన్ని కూడ అనువాదం చేశాడు. ఇది చంపూకావ్యంగా కాక ద్వాపదగా 
రచించాడు. పోతరాజుగారి కన్నా ఒక అరవై సంవత్సరాలు ముందుగానే ఈ అనువాదం 
జరిగింది. భాగవత దశమస్కంధాన్ని కూడ మడికి సింగన కందనామాత్యునికే 
అంకితమిచ్చాడు. 


దశమస్కంధాన్ని 'డ్విపద భాగవతం’ అనే పేర తంజావూరు సరస్వతీ మహల్‌వారు 
1950లో అచ్చు వేశారు. ఇందులో మధురకాండ, కల్యాణకాండ, జగదథిరక్షకాండ అని 
యూడు కాండలున్నాయి. గంథం పూర్తిగా లభించలేదు. ఉన్నంతమటుకు అచ్చు వేశారు. 
మడికి సింగన ఇందులో అట్టే సవిస్తరంగా కవిత చెప్పలేదు. వర్ణనలకోసం, పాత్ర 
చిత్రణకోసం ఎక్కువసేపు ఆగక కథ చెప్పుకొనిపోతాడు. అలాగని కట్టె- కొట్టి- తెచ్చె 
అన్నట్టు ఉండదు. 


మడికి సింగన కాలంలో ఎర్రయగారి హరివంశంగాని, నాచన సోముని 
హరివంశంగాని ఇంకా ప్రచారంలోకి వచ్చినట్టు లేదు. సింగన రెండుసార్లు నరకాసురవధ 
వర్ణించాడు. ఒకసారి పద్మపురాణంలో, రెండోసారి దశమస్కంధంలో. రెండుసార్లూ 
సత్యభామ యుద్ధం లేనేలేదు. ఉఊర్నకీ నరకాసుర సంవాదం కూడా లేదు. పద్మ 
పురాణంలో త. చక్కగా రుక్మిణీ కల్యాణం వర్ణించిన సింగన ఇందులోనూ ఉదాత్తంగా 
వర్ణించాడు. హరివంశంలో రుక్మిణి బ్రాహ్మణునిచేత రాయబారం పంపడమన్నదే లేదు. 
నారదుడి ఆకాశంలో పోతూపోతూ ఆమె అందాన్ని చూసి మెచ్చుకొని పనికట్టుకొని 
ద్వారకలో దిగి కృష్ణుని చెవిని వేసిపోతాడు. ఆ తరువాత ప్రకృతి వర్ణనలూ అవీ అయ్యాక 
నారదుని మాటలు కృష్ణుడు జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. ఇది ఎర్రయగారు వ్రాసింది. నాచన 
సోముడు అసలు రుక్మిణీ కల్యాణమే వ్రాయలేదు. మడికి సింగన పద్మపురాణంలో 
పురోహితుని కొడుకుచేత రాయబారం పంపినట్లు వ్రాశాడు. చూడండి: 


652 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇత్తెరంగున వివాహ మహోత్సవంబునకు వచ్చిన రాజలోకంబు గనుంగొని 
రుక్మిణీదేవి విచారించి చతురమానసుండగు తన పురోహిత పుత్రుం వీలువంబంచి 
యేకాంతంబున, 


తనకుం గృష్టుని రూపము - మనమున దగులుటయు నతడు మగడుగ వ్రతమున్‌ 
మునుకొని సలుపుటయును- జై-ద్యుని రాకయు దెలియ నతనితో నెరిగించెన్‌. 


(పద్మ. 10-19, 20) 
పద్మపురాణంలో పంపించిందేగాని ఆ బ్రాహ్మణుడు వెళ్తాడో లేదో, చెప్పాడో 
లేదో, వస్తాడో రాడో అన్న తహతహ లేదు. ద్విపదలో చక్కని పాత్రపోషణ, 
భావసంచలనం ఉంది. 
... మంగళ తూర్య నినద 
మెడపక మైోయంగ నెరిగి రుక్కిణీయు కలగి చ్రూన్చడి నిల్చు కళవళంబందు 
' బెలుకురులో దారు పెదవులు దడవు బలుక కూరకనుండు బలుమాటలాడు 
నిలువనేరక వ్రాలు నిట్టూర్పు పుచ్చు నంతయు హరి జేర్చు నంతరంగమున 
సంతాప మొదవంగ జర్చించి చూచు ''నక్కట! యెక్కడి కరిగెనో! విప్రు 
డెక్కడ బోయెనో ఏలకో తడనె! హరికి యిక్కడి వార్తలందెనో! నడుమ 
దిరిగెనో। శౌరి-దోతెచ్చుచున్నాడో। ఈ కార్య మెరిగింప నిందిరావిభుడు 
కైకొన కుండునో। కడ వేడ్యతోడ వచ్చునో! ఎవ్వరే వలదందురొక్కొ 
మచ్చికతో నన్ను మన్నించు నొక్కొ! నెడమకన్నును జన్ను నెడమభుజంబు 
వడి నదరెడి హరి వచ్చు నిశ్చయము. (కల్యాణ. 70 నుంచి 78) 


ఈ భావాలే పోతరాజుగారి “ఘనుడా భూసురుడేగనో'' (దశమ. పూర్వ. 1730) అనే 
ప్రసిద్ధ పద్యానికి మేలుబంతులు. సంసారసుఖాలు అనుభవిస్తున్నప్పుడు రుక్మిణి శ్రీకృష్ణునికి 
రాజోపచారాలు ఎలా చేసిందో మడీకి సింగన వర్ణించాడు. 


కర్పూర మిశ్రితాలైన క్రముక భాగాలు గాజులు అల్లల్లాడగా చేచాచి కృష్ణుని 
' అరచేతికి ఇస్తుందట. తెల్లని పండు తమలపాకులు కూడ గోర సవరించి చూర్ణమిశ్రం చేసి 
మడచి చిటికెవేస్తే శ్రీకృష్ణుని చేతికి అందించేదట. తన పాలిండ్లు శ్రీకృష్ణుని పాదాలకు 
ఆన్చి అతని కాళ్లు పట్టేదట. (కల్యాణ. 669-682) 


ఇటువంటి వర్ణనలూ అవీ చేయడంవల్లనే ఈ కావ్యం 'గద్య'లో “శృంగార 
రసకళాశ్రితవచోధనుడు'” అనే బిరుదును మడికి సింగన తగిలించుకొన్నాడు. 
పద్మపురాణం రచించిన దగ్గర్నుంచి అతనికీ పట్టం కట్టినట్టుంది. హీమంతాన్ని ఎలా 
వర్ణించాడో చూడండీ: 


మడికి సింగన 658 


వలరాజున కాశ్రయమగు - చెలువల పాలిండ్ల చేరక యున్నన్‌ 
చలి పింఛ మడచకుండునె - సాలపక పెనుగిరుల మరువు సొచ్చినవైనన్‌. (పద్మ. ౩) 


ఈ పద్యం చూడండి: 


తడిసిన చీర పెందొడల దార్కొనలోజిగి చౌకళింపగా 
బడువగు కౌనుదీగె కుచభారమున న్వాడ బ్రాల వెన్నడిన్‌ 
దొడవగు వేణియం దురలి తోరవు దీర్థపు బిందు లొప్పగా 
నడుగుల కాంతి కెందలిరుటాకుల యందము డిందజేయగన్‌.కి 


ఎంత శృంగార రసకళా శ్రితవచోధనుడైనా మడికి సింగన వేదాంతంవైపు మొగ్గుతాడు. తాను 
వ్రాసి అంకితమిచ్చిన రెండు కావ్యాలకూ సంతోషించి కందనామాత్యుడు సింగనకు 
రాజాశ్రయం ఇప్పించాడు. ముప్పభూపాలుడు సింగనకు రామగిరిసీమలో పెక్కు 
వృత్తులూ, గ్రామాలూ ఇచ్చాడు. అతని ఆక్రితులందరిలోనూ అధికుడని, చతురుడని 
సింగన ధన్యత పొందాడు. అయినా ముప్పభూపాలునికి ఏ పుస్తకం అంకితం ఇవ్వలేదు. 
అతడే ప్రసక్తి తెచ్చి వ్రాసినా జ్ఞానవాసిష్ట రామాయణాన్ని అతడు అహోబల 
నరసింహస్వామికి అంకితమిచ్చాడు. అంతకుముందు వ్రాసినదో, ఆ తరువాత 
చెప్పినదోగాని సకలనీతి సమ్మతం కూడా దైవాంకితమే చేశాడు. కందనమంత్రి అన్నగారు 
కేసన కట్టించిన ఆలయంలోని కేశవేశ్వరునకు సమర్చించుట పరమ పూజావోోషంబకావుత 
మని మనసులో ఉపక్రమించాడు. 9 


ఈ పూజాపోషం అన్నది తిక్కనగారికి ఆధ్యాత్మికమైన అనుకరణ. ఆయన 
“పుణ్య ప్రబంధంబులు దేవసన్నిధిం బశంసించుటయు నొక్క యారాధనాహోోోషం బగుటం 
చేసి” అన్నారు (విరాట. 1-31). ఆధ్యాత్మికంగా తిక్కనగారిని ఇలా అనుసరించిన మడికి 
సింగన ఎర్రయగారిని కూడా అనుసరించాడు. “తొల్లి హరిభక్తిరసావేశంబున 
గతిపయాక్షరా భ్యాస చాపలంబునం జేసి, విష్ణువిభవాభిరామకథా ప్రభూతంబులం బద్మ 
పురాణోత్తరఖండమును భాగవత దశమ స్కంధంబును దెనుంగున రచియించి” అని 
జ్ఞానవాసిష్ట రామాయణంలో చెప్పుకొన్నాడు (1-10). ఇలాగే ఎర్రయగారు 

.. కతిపయాక్షరాభ్యాస కాలంలో...” అని నృసింహపురాణంలో చెప్పుకొన్నారు. 
ఎర్రయగారిని ఈ విధంగా అనుకరించిన సింగన వారిని ఎక్కడా ప్రస్తుతించలేదు. కారణం 
తెలియదు. పద్మపురాణం రచనాకాలం నాటికి ఎర్రయగారికి పేరు రాలేదనుకోవచ్చుగాని 
వాసిష్ట రామాయణం నాటికి వచ్చి ఉండాలి. 


వాసిష్ట రామాయణంలో ఏమీ లేదు. దీనిని సంస్కృతంలో యోగవాసిష 
అంటారు. శ్రీరామచంద్రునికి నూనూగు మీసాలు రావడానికీ ముందే సంసారం మీద 


8. మోథీ జగన్నాథమల్‌ ఉదాహరించిన పద్యం నెం, 189 
9. వాసిష రామాయణం, 1-40. 
10. సకలనీతి సమ్మతం, 1-9. 


654 సమగ్రాంధ్ర సాహిత్యం 


విరక్తి, సాధుజన గోష్టిలో ఆసక్తీ జినించాయి. విశ్వామిత్రుని సలహాపైన వసిష్టుడు 
రామునికి జ్ఞానబోధ చేస్తాడు. ఇది అయిదు ఆశ్వాసాల గ్రంథం. చిన్న చిన్న కథలుంటాయి. 
వాటిని దృష్టాంతాలుగా చూపించి జ్ఞానబోధ జరుగుతుంది. వైరాగ్యం, ముముక్షుత, 
ఉత్పత్తి, స్థితి ఉపశమనం, నిర్వాణం అని జ్ఞానోపదేశం ఆరు ప్రకరణాలు. వ్రాస్తున్నది 
వేదాంత గ్రంథమే అయినా సింగన దీనినిండా సామెతలు, జాతీయాలు, చక్కని 
ఉపమానాలు గుప్పించాడు. 


ఎలుకలు త్రవ్విన ఇంటి చందంబున నీ మేను మిగుల డస్సె. (1-76) 


దూరము పని గలగతి జను - నూరక యిల్లిల్లు సాచ్చు, నొగి జీయ 
గూరదు సిగ్గును సుజనుల - జేరదు చిత్తంబు, గ్రామసింహము వోలెన్‌. (1-99) 


సూది పిరుదన చనుదెంచు సూత్రమట్లు (2-97); వడ్డును పెరుగును గలుపుభంగి 
నకట వికటంబు (2-172); ముక్కున వేలిడి; శిరంబు లూచి (2-163); ఇనుమును 
ఇనుముచే దునుమునట్లు (2-244); ఎలుకలు తిన్న చామలట్లు (3-32); ప్రియుని యిల్లు 
తస్కరించినట్లు (3-33); యోహరి సాహరింబెనగి (3-39); ష్వావెదుక మణీ యిచ్చినట్లు 
(5-138); కుచములమీద బెన్నిదుర గూరిన బాలుని దల్లి గానలే కెచటికి బోయెనో 
యనుచు నేడ్చినట్లు '(5-249). 


ఆదిమ చాళుక్యయుగాలలో మన భాషలో మధ్యాక్కరలు చాలా ప్రచారంలో 
ఉండేవని చెప్పుకొన్నాం. యుద్ధమల్లుని శాసనంలో ఛందస్సు ఉందని. నన్నయగారు 
వీటిని వాడారని చెప్పుకొన్నాం. అక్కరలు అయిదు రకాలు - 1. మహాక్కర, 
2. మధ్యాక్కర, 3. మధురాక్కర, 4. అంతరాక్కర, 5. అల్పాక్కర. 


చిత్రకవి పెద్దన తన ఛందో గ్రంథంలో అయిదు రకాల అక్కరలు చెప్పి 'ఎక్కువ 
సత్కవులు కృతుల నిడుదురు వీని౯ అన్నారు.12 దీని మీద రావూరి దొరస్వామి శర్మగారు 
వ్యాఖ్యానం చేశారు. 


- “ఇందు. చిత్రకవి 'ఎక్కువి శబ్దమును బ్రాసపూజా కుసుమముగా 
నుపయోగించెగావలయు. ఏయే కృతులలో నేయే సత్కవులు ఎక్కువగా నక్కర 
లుపయోగించిరో. అక్కరల నెక్కువ యిడీన గ్రంథములన్నియు నక్కరకు రాక 
కాలగర్భమున దాగెనా?' 


మడికి సింగన జ్ఞానవాసీష్టంలో ఒక అల్పాక్కర చెప్పాడు. 


11. వీటిలో రెండింటినే నన్నయగారు (39 మధ్యాక్కరలు,4 మధురాక్కర - ఆది - 449) చెప్పారు. 
ఎగర్రయ్యాుగారు ఒక మధ్యాక్కర, 2 మధురాక్కరలు చెప్పారు (అరణ్య. 4-310; 65-352; 7-108). 
మిగతావి ఎవరూ, ఎప్పుడూ వ్రాయలేదట. 

12. సర్వలక్షణ సారసంగ్రహం, ద్వాడీయాశ్వాసం, 102. 


మడికి సింగన 655 


' మీరిందు శంబరు మెచ్చిచూడ 
నారూఢీ నేనొక్క హయము నెక్కి 
దూపించి పో వనదుర్గభూమి 
భారంబుగా జొచ్చి వాజి వేగ. (వాసిష్ట. 2-223) 


అజ్ఞాత కవులనేకాక అజ్ఞాత ఛందస్సులు కూడా మడికి సింగన మనకు 
ప్రసాదించినందుకు ధన్యవాదాలు చెప్పాలి. ఇతడీ జ్ఞానవాసిష్టం చిన్నవయసులో, అంటే 
ప్రాఢనిర్భర వయఃపరిపాకంలో చెప్పాడా అన్న అనుమానం కలగడానికి ఇందులో ఒక 
పద్యం కనబడుతున్నది. అతడు ఇలా కుకవి నింద చేశాడు. 


కదిసిన నోరవోయి, యొరుకబ్బపు దొంతుల సత్సదార్థముల్‌ 

గదుకుచు, నెట్టివారి బొడగన్నను, గుర్రని, స్నేహ సౌఖ్యముల్‌ 

మదికి నసహ్యమై శునకమార్గమునం జరియించుచున్న దు 

ప్పదకవు లెల్ల మత్కవిత దప్పు లుపట్టక విండ్రుగావుతన్‌ (వాసిష్ణ. 1-7) 


“ఎట్టివారి బొడగన్నను' సరిగా చూడరనే ఆరోపణ కొంచెం వయసు తక్కువగా 
ఉన్నప్పుడే వుంటుంది. ఇది సింగన్న తన నలభయ్యో ఏట చెప్పాడేమో. ఇంతకు పూర్వమే 
పద్మపురాణ, భాగవత రచనలు జరిగాయి. అయితే పద్మపురాణం క్రీ.శ. 1420లో రచించి 
ఉంటాడని ఈ పద్యం వల్ల తెలుస్తున్నది. 


మంగళ మహా శ్రీ వృత్తము 


ఆ కరయుగానల మృగాంక శకవత్సరమునై పరగు శార్వరిని బుణ్య 
ప్రాకటిత మార్గశిర పంచమిని బొల్బునుడు పాలసుత వాసరమునందున్‌ 
శ్రీకరముగా మడికిసింగన దెనుంగున రచించె దగ బద్మ పురాణం 
బాకమలమిత శిశిరాంతువుగ గందసచివా గణీకి మంగళ మహాశ్రీ, 
(కేటలాగు, పుట 36) 


కర = 2, యుగ = 4, అనల = 3, మృగాంక = 1, అంకెలు కుడీనుండి లెక్కించాలి 
కనుక 1342 శాలివాహన శకవత్సరాలు. దీనికి 78 కలిపితే క్రీశ. 1420 అవుతుంది. అయితే 
ఈ పద్యం అన్ని ప్రతులలోనూ లేదు. కనుక నమ్మక్కర్లేదు అని మల్లంపల్లి 
సోమశేఖరశర్మగారూ,13 వేదం వెంకటరాయశాస్త్రిగారూ చెప్తున్నారు." ఈ పద్యంలోని 
కాలాన్ని విశ్చసించి చాగంటి శేషయ్యగారు ఇలా వ్రాశారు. 


“పద్మపురాణమును ముగించునాటికి సింగనకవికి నలువది అయిదేండ్లుండెనని 
యనుకొందుమేని అయ్యలమంత్రికి 45 సంవత్సరముల వయసున, ననగా క్రీ.శ. 1375 


13. History of Reddy Kingdoms - P. 514. 
14. నన్నెచోడుని కవిత్వం, పుట - ఇ. 


656 సమ (గాంధ సాహిత్యం 


సంవత్సర ప్రాంతమున సింగన జన్మించి యుండునని యూహింపవలసి యున్నది. ఈ 
యూహ సరిళ్టైనదనియే నా అభిప్రాయము." 


చాగంటివారు ఇలా కాలనిర్ణయం చేయడానికి రెండు ఇబ్బందికరమైన 
తారీఖులున్నాయి. ఒకటీ కీ.శ. 1345లో తొయ్యేటి అనపోత భూపతి రాజ్యానికొచ్చి 
ఉండవచ్చు. క్రీ.శ. 1420లో పద్మపురాణ రచన జరిగిందని పై పద్యం చెప్తున్నది. ఈ రెండు 
సంవత్సరాలకు మధ్య 75 సంవత్సరాల సుదీర్సకాలముంది. క్రీ.శ. 1345 నాడు మంత్రిత్వం 
చేసే వ్యక్తికి కనీసం ఇరవై సంవత్సరాల ప్రాయం ఉండాలి కదా! అంటే అయ్యల మంత్రి 
జననం 1325 అవుతుంది. అంటే తండ్రీ జననానికీ, కొడుకు మొదటి రచనకూ 95 
సంవత్సరాల ఎడం వస్తుంది! ఇది ఎలా సరిపెట్టడం? అందుచేత శేషయ్యగారు 
అయ్యలమంత్రికీ 45వ యేడు వచ్చేదాకా మొదటివిడ్డను ప్రసాదించలేదు. సింగన్నకు 
నలభైయవ ఏడు వచ్చేదాకా మొదటి పుస్తకం రాయనివ్వలేదు. అంతదాకా మొదటి 
పుస్తకం వ్రాయకుండా అతడేం చేసినట్లు? “అ కరయుగానల' పద్యాన్ని నమ్మితే ఈ బెడద 
తప్పదు. 

మల్లంపల్లి సోమశీఖరశర్మగారూ, వేదం వెంకటరా యశాస్త్రీగా రూ చేసిన 
కాలనిర్ణయమే గ్రాహ్యం." 

మొదటి పుస్తకంలో “ఆ పరమేశ్వర మకుట వ్యాపిత గంగా ప్రవాహ వరకవితా 
సల్లాపుడు' అనే ధిషణాహంకారాన్ని ప్రకటించిన మడికి సింగన తన ఆఖరి పుస్తకంలో 
అహంకారం గురించి ఒక చక్కని మాట చెప్పాడు. చూడండి. 

ఎరుక పడకున్న సహమర్థ మెద్దియేని 

మలిన రూపంబు దోచి దంభకము నొందు 

నెరుకవడియున్న సహమర్థ మెద్దియేని 

యదియ పరమాత్మ నభము తానై వెలుంగు." 


ఇది సత్యం. 


15. ఆంధ్రకవి తరంగిణీ, 4వ సంపుటి, పుట - 194 
16. వాసిష్టు 3.43 


మడికి అనంతయ్య 


క కవి వ్రాసిన పద్యం ఇంకొక కవి గ్రంథంలో కనబడడం, ఒక కవి వ్రాసిన పుస్తక 
మరొకరి పేరుమీదుగా ప్రచారం కావడం మన సాహిత్య చరిత్రలో కొత్త కాదు 
ేయూరబాహు చరిత్ర వ్రాసిన మంచెన రచించిన “బాలరసాలసాల నవపల్లవ కోమః 
ావ్యకన్యకన్‌' అనే పద్యం బమ్మెర పోతరాజుగారి రచనగా చలామణీకావడం ఇంతక 
ముందు గుర్దించాం. అలాగే ఎగర్రయ్యగారు భారతంలో వ్రాసిన “అంబనవాంబుజో బ్బ్వల 
అనే పద్యం భాగవతంలో కనబడుతుంది. ప్రతులకు పుత్రికలను వ్రాసుకొనే లేఖకుల 
వారి చిత్తమొచ్చిన మార్పులు, కూర్చులు చేయడంవలన మన చరిత్రలో ఎంతకూ విడ! 
విక్కులు ఏర్పడ్డాయి. అటువంటి సమస్యలలో విష్ణుమాయానాటకం ఎవరు వ్రాశారన్న 
ఒక సమస్యా. 

ఇది అయిదాశ్వాల రసవత్తర కావ్యం. ఇందులోని ఇతివృతాన్నే అనంతర కవుల 
నలుగురు అనుసరించారు కాబట్టి ఇది ఎంత చక్కని కథాసన్నివేశాలు గల కావ్యమె 
తెలుసుకోవచ్చు. ఇందులో పుండరీకుడనే నియమం నిష్టాగల సదాచారవంతుని కథ ఉంది 
అతడు విష్ణుమాయ వల్ల.ఒక బోయదానిని పెళ్ళిచేసుకొని సంసారం చేసి పామరుడై బీవిం+ 
శుట్టతుదకు ముక్తిని పొందుతాడు. అగ్రవర్ణంలో జన్మించి ఉన్నత సంస్కారం ఉండికూడ 
విషయ భోగాలలో చిక్కుకుని పతనమై హేయమైన జీవితాన్ని గడి! 
నిష్కృతి లేని నికృష్ణులైన వ్యక్తులు మోక్షాన్ని పొందిన చరిత్రలంటే మన కవులకు చాల 
ఇష్టంలాగ కనబడుతుంది. చూడండి ఇదే ఇతివృత్తం ప్రధానంగా ఉన్న కావ్యాల పట్టిక. 


పతితులు మోక్షం పొందిన కథలు 


విషుమాయానాటకం 
కాకీ ఖండం (గుణనిధికథ) 
నివరా తి మాహాత్మ్యం 
(సుకుమారుని కథ) 
ఉద్భటాచార్య చరిత్ర 
(మదాలసుని కథ) 
పాండురంగ మాహాత్మ్యం 
(నిగమశర్మ కథ) 

తారక బ్రహ్మరా జీయం 
నిరంకుశోపాఖ్యానం 


9 
శ్రీనాథుడు 
శ్రీనాథుడు 


1370- 1450 
1370- 1450 


తెనాలి రామలింగడు 1505- 1575 


తెనాలి రామకృష్ణుడు 1605- 1575 


చింతలపూడి ఎల్లన 
కందుకూరి రుద్రకవి 


1520-1530 ప్రాంతాలు 
1568-? 


విష్ణుమాయావిలాసం యక్షగానం కంఠంటి పాపరాజు 1550- 1560 
విష్ణుమాయావిలాసం ద్బొపద కంకంటి నరసరాజు 1560- 1625 
దోసనూరి వెంకటపతి 1700-1760 


విష్ణుమాయావిలాసం కావ్యం 
విష్ణుమాయావిలాసం కావ్యం ఎర్రగుడిపాటి వెంకటకపో 
* ఇతడు ఈ కావ్యం రాసినట్టు కోరాడ రామకృష్ణయ్యగారు చెప్పారు. 


? 


658 సమ[గాంధ్ర సాహిత్యం 


వీటన్నింటిలో విష్ణుమాయానాటకాన్ని మనం అగ్రస్థానంలో నిలబెట్టడానికి 
కారణముంది. దాని ప్రభావం వల్లనే ఈ ఇతర కావ్యాల రచన జరిగి ఉండవచ్చు. అయితే 
దాని రచయిత ఎవరో తేల్చకుండా ప్రస్తుతానికి మనమొక ప్రశ్నార్థకపు గుర్తు అక్కడ 
పెట్టాం. విపులంగా చర్చించాక కవి పీరుండవలసిన స్థానంలో మనం నిర్ణయించుకొన్న 
పేరు వ్రాద్దాం. 


విష్ణుమాయానాటకానికి మూడు ప్రతులు దేశంలో దొరుకుతున్నాయి. ఒకటి 
కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు కార్యాలయంలో ఉంది. ఇది అసమగ్రం. ఇంకో రెండు, 
ప్రతులు మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోనివి. ఇందులో ఒకటి మాతృక; 
రెండోది దీనిని చూసి వ్రాసిన పుత్రిక. కాకినాడ ప్రతిలో గద్యం ఇలాగ ఉంది. 


'ఇదీ శ్రీమదనగోపాలప్రసాదలబ్దకవితావిలాస భారద్వాజస  గోత్రపవిత్ర 
అయ్యలామాత్యపు త్ర అనంతనామధేయప్రణీతంబైన విష్ణుమాయా నాటకం బను 
మహాప్రబంధంబునందు బంచమాశ్వాసము.' 


అయితే మద్రాసు ప్రతులలో మాత్రం గద్య వేరుగా ఉంది చూడండి: 


“ఇదీ శ్రీ మదనగోపాలచరణకమల సేవాధురీణసత్క ళాపారీణకృష్ణ భట్టారక పౌత్ర 
చింతలపూడికామయ ప్రభుసుపుత్ర సుకవివర్య రాధామాధవ యెల్ల నార్య ప్రణీతంటైన 
విష్ణుమాయానాటకము.'' 


చింతలపూడి ఎల్లనార్యుడు సుప్రసిద్ధుడు - మలిరాయల యుగంలోవాడు. కృష్ణదేవ 
రాయలే ఇతని రాధామాధవ కావ్యంలోని కవిత్వాన్ని మెచ్చుకొని 'రాధామాధవకవి' అని 
వీరుదు ఇచ్చాడు. ఇంత సుప్రసిద్దుడే విష్ణుమాయానాటకం వ్రాసి ఉంటాడని ఈ గద్యలు 
రెండూ చూశాక చట్టున స్ఫురిస్తుంది. అయితే సాహిత్య చరిత్రలో తరచిచూసి నిర్ణయించిన 
విషయాలనే మనం చేర్చుకోవాలి. 


విష్ణుమాయానాటకాన్ని మద్రాసు యూనివర్సిటీవారు 1933లో ప్రచురించారు. దానిని 
కోరాడ రామకృష్ణయ్యగారు పరిష్కరించి విపులమైన పీఠిక వ్రాశారు. ఈ ముద్రణ 
సంతృప్తికరంగా లేదని పిఠాపురం రాజారావు ఇంకొకసారి అచ్చువేయించారు. దానికి 
టేకుమళ్ల అచ్యుతరావుగారు పీఠిక వ్రాశారు. ఈ యిద్దరు పరిష్కరలూ చింతలపూడి 
ఎల్లనార్యుని గద్యనే స్వీకరించి అతడే విష్ణుమాయానాటకాన్ని వ్రాసినట్టు నిర్ణయించారు. 


కోరాడ రామకృష్ణయ్యగారు అనంతయ్యను 'తరువాతికాలపు సాహసికుడి'గా 
భావించారు. ఎల్లనార్యుడు కృత్యాది పద్యాలు లేకుండా రచించిన గ్రంథానికి అనంతయ్య 
తన పేరు గద్యలో చేర్చుకొన్నాడని విశ్వసించారు. సంపూర్ణ గ్రంథచౌర్యానికి ఇది 
ప్రథమోదాహరణంగా చూపించారు." అయితే అనంతయ్యే ప్రాచీనుడనీ, ఎల్లనార్యుడే 


1. విష్ణుమాయానాటకం (మబ్రాసు యూనివర్సిటీ ప్రచురణ) - పుటలు 6, 7. 


అర్వాచీనుడనీ చాగంటి శేషయ్యగారు ప్రతిపాదించారు. మడికి సింగన తమ్ముడు 
అనంతయ్య ఒకడున్నాడు. కాలం క్రీ.శ. 1374-1400 ప్రాంతాలు. ఇతడే విష్ణుమాయా 
నాటకం వ్రాశాడని ఇందులో వున్న ఒక కథలాంటి కథనే చింతలపూడి ఎల్లనార్యుడు 
'తారకబ్రహ్య్మా రాజీయం'లో వ్రాశాడు కనుక, తరువాతి లేఖకులెవరో అనంతయ్య 
గ్రంథంలో ఎల్లనార్యుని తారకబ్రహ్మ రాజీయపు గద్యను చేర్చి ఉంటారని శేషయ్యగారు 
ఆరోపించారు.? 


మడికి సింగనకు అనంతయ్య అనే తమ్ముడున్నట్టు ఈ క్రింది పద్యంవల్ల తెలుస్తున్నది. 
సింగన తన తల్లిదండ్రులను గురించి చెప్పాక ఇలా విశదపరిచాడు. 


డెనరగు నవ్వధూవరు లహోబిలదేవుని గొల్చి తద్వరం 
బున నొగి సింగనార్యుని నమోఘగుణాఢ్యు ననంతునిన్‌ మహీ 
జనసుతు నోబయాంకు బుధసన్నుతిపాత్రుని నారయాహ్వయుం 
గని నరసింహనామములు గారవమారగ బెట్టి రందరున్‌. 


( వాసిష్టరామయ 690, 1-34) 


ఇతడు కవి అని సింగన చెప్పలేదు. అంతమాత్రాన కవి కాకపోడు అని చాగంటి 
శేషయ్యగారు అన్నారు.* మడికివాళ్లది భారద్వాజగో త్రమే. ఈ సోదరుల తండ్రీపేరు 
ఆయ్యలార్యుడే. విష్ణుమాయానాటకం కాకినాడ ప్రతిలోని గద్యలో చెప్పిన విషయాలు 
మడికి అనంతయ్యకు సరిపోతున్నాయి. గ్రంథంలోని ఆంతరంగిక సాక్ష్యాన్ని బట్టికూడా 
ఆనంతయ్యే దీనిని రచించివుంటాడన్నది చాగంటి శేషయ్యగారి ఉద్దేశం. ఆ విషయాలను 
చెప్పుకొని మరికొన్ని కొత్త విషయాలతో మనం దానిని పరిశీలిద్దాం. 


విష్ణమాయానాటకంలో గోదావరీ పరీవాహప్రదేశ ప్రశంస, సర్పవర క్షే త్రమహిమ 
_ ఉన్నాయి. “మడికి అనంతయ్య ఈ మండలంవాడే. చింతలపూడి ఎల్లన రాయలసీమ 
వాడు. అచ్యుతదేవరాయల వద్ద మంత్రిగా ఉండి కందాచారము లెక్కలు వ్రాసే 
నంజతిమ్మయ్యకు ఎల్లన బంధువు. గోదావరి మండలం వాడైన అనంతయ్యే తన 
నివాససీమను విష్ణుమాయా నాటకంలో గొప్పగా ప్రశంసించా'డని చాగంటి 
శేషయ్యగారు వాదిస్తున్నారు. 

తారక బ్రహ్మరాజీయం ద్వితీయాశ్వాసంలో ఎల్లనార్యుడు వ్రాసిన కథకూ, 
విష్ణుమాయానాటకంలోని మూడవ ఆశ్వాసంలో కథకూ చాలా పోలికలున్నాయి. 
మహారాష్ట్ర దేశంలోని ఒక బ్రాహ్మణుడు తీర్ధయాత్రలు చేస్తూ దారిలో ఒక బోయదానిని 
చూసి కామించి మరులుకొని దానిని తీసుకొనిపోతాడు. ఆ బోయదాని భర్త బ్రాహ్మణుని 
కత్తితో పాడిచి రాజసభలో చంపుతాడు. చనిపోయే సమయంలో, రాజుగారు పెంచే 


2. ఆంధ్రకవితరంగిణి - 4వ సంపుటం, పుటలు 189 నుండి 196. 
3. అదే పుస్తకం, పుట 193. 


660 సమగ్రాంధ్ర సాహిత్యం 


పెంపుడు చిలుక చేసే రామనామం విని బ్రాహ్మణుడు సద్గతి పొందుతాడు. ఇది 
తారకబ్రహ్మ రాజీయంలోని కథ. 


ఇక విష్ణుమాయానాటకంలోని కథ' చూద్దాం. యమునానది ప్రాంతాలలో 
మధురాపురంలో పుండరీకుడనే మహాభాగవతుడున్నాడు. ఈ భక్తుని.వద్దకు నారదుడు 
వచ్చి విష్ణుమాయ గురించి చెప్పాడు. ఆ మాట ఏమిటో తెలుసుకోవాలని పుండరీకుడు 
గాఢంగా వాంఛించాడు. ఒకనాడు ఇంట్లో ఆబ్టీకం వచ్చింది. భార్య సావిత్రిని 
వంటచేయమని చెప్పి మధ్యాహ్నం నదికి స్నానానికి వెళ్లాడు. నీట్లో మునుగుతూ '*'స్వామీ, 
నీ మాయ చూడాలని వుం''దని విష్ణువుని ప్రార్థించాడు. మునిగి లేచేసరికి ఒక బోయది 
వచ్చింది. దానిని చూసి పుండరీకుడు మోహించాడు. పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడికో 
పోయాడు. ఆ ఇద్దరూ ఇరవై సంవత్సరాలు కాపురం చేశారు. ఆ తరువాత గొప్ప కరువు 
వచ్చింది. గోదావరీ పరిసరాలు సుక్షేత్రాలని పుండరీకుడు బోయదానినీ, కొడుకునూ 
తీసుకొని 'వలసపోయాడు. వాళ్ళనొక చెట్టుకింద కూర్చోబెట్టి అగ్రహారంలో 
విచ్చమెత్తడానికి వెళ్తాడు. ఒక ఇంటిముందు నిలబడి “' భిక్షాం దేహి!” అని అరిచాడు. ఆ 
యింటి ఇల్లాలు “అయ్యా! వేళకాదు తిరిగిరా!'' అంది. అతడు “అమ్మా! నా ఆలుదిడ్డలు 
చెట్టుకింద ఆకలితో అలమటిస్తున్నారు. లేదనక పెట్టమ్మా!'' అన్నాడు. ఆ ఇల్తాలు 
బయటికొచ్చి చూచింది. పుండరీకుడు తన ఇంటికే వచ్చి తన భార్య సావిత్రినే బిచ్చం 
పెట్టమన్నాడు. ఆమె “భర్త నదికి వెళ్లాడు, ఎంతకీ గాడేం - కుతుపకాలంలో తద్దినం 
పెట్లాలే అని ఆతృతతో ఉంది. భర్తను చూచింది. అతడు హాస్యానికి బిచ్చం 
పెట్టమంటున్నాడనుకొంది. అతడు మాయా భ్రాంతుడు. అది తన యిల్లు. ఆమె తన భార్య. 
తాను ఏటికి వెళ్ళి ఆ రోజునే కొద్దిసేపటిలో తన ఇంటికి వచ్చినట్టు తెలియదు. మాయవల్ల 
ఎంతోకాలం బోయదానితో కాపురం చేసినట్టు, కరువు వచ్చినట్టు భావిస్తున్నాడు. 
చివరకు సావిత్రి పాతివ్రత్యంవల్ల ఈ మాయే విడుతుంది. 


పోలికలున్న ఈ రెండు కథలనూ తెలుసుకొన్నాం కాబట్టి వీటిని బట్టి పూర్వ 
పరిశోధకులు ఏం వ్రాశారో చూద్దాం. చాగంటి శేషయ్యగారు ఇలా చెప్పారు. “తారక 
బ్రహ్మరాజీయమునందు విష్ణుమాయా నాటకంలోని పుండరీకుని కథవంటి కథ యొకటి 
యుండుటచే ఈ రెండు గ్రంథములు రచించిన దొక్కడేయని శ్రీరామకృష్ణయ్య గారు 
“పీఠికలో వ్రాసియున్నారు.. ఈ కారణము వలననే యీ గంథకర్ణలు భిన్నులని 
తలంపవలయునని నా యభిప్రాయము. ఏ కవియును ఒకమారు తాను వ్రాసియుండిన 
కథను మరల నింకొక గ్రంథమున వ్రాసి యుండడనియు, రామనామ మాహాత్మ్యమును 
తెలుపుటకై చెప్పిన కథను విష్ణుమాయా ప్రభావమును బోధించుటకై 
రెండవమారుపయోగింపడనియు, తన రెండవ గ్రంథమున నింకొక కథను గల్పించి చెప్పి 
తన ప్రతిభను వెల్లడింప బ్రయత్నించుననియు నా యుద్దేశము.* ఈ వాదనలో బలం లేదు. 


4. ఆంధ్రకవితరంగిణీ, 4-వ సంపుటం, పుట 2%. 


మడికి అనంతయ్య 661 


శ్రీనాథుడు కాశీఖంఢంలో గుణనిధి కథనూ, శివరాత్రి మాహాత్మ్యంలో సుకుమారుని 
కథా చెప్పలేదా? అలాగే తెనాలి రామకృష్ణుడు ఉద్భటాచార్య చరిత్రలో మదాలసుని కథ, 
పాండురంగ మాహాత్మ్యంలో నిగమశర్మ కథా కథనం చేయలేదా? ఎల్లన కూడా ఈ 
దారిలోనే పయనించాడనుకోవచ్చు కదా। 


విష్ణుమాయానాటకంలోని కథగాని, తారక బ్రహ్మరాజీయంలోని ఇతివృత్తంగాని ఏ 
పురాణంలోనూ లేదు. కవి ఈ కథను ఎక్కడినుండి స్వీకరించి ఉంటాడన్నది ప్రశ్న. మడికి 
సింగన వాసిష్ట రామాయణం వ్రాసినట్టు మనం తెలుసుకొన్నాం. అందులో మాయా 
వైభవం గురించి ఎ చిన్న చిన్న కథలున్నాయి. దానిలో లవణరాజు కథ పసిద్దమైనది. 
లవణుడనే రాజో es క ఒక నన గ. వచ్చి తన 
విద్య ప్రదర్శించాడు. ఆ ప్రభావంలో రాజు ఒక గుర్రాన్ని ఎక్కిపోతున్నట్టు, దారిలో ఒక 
చెట్టుకు తాను తగులుకున్నట్టు, తనను ఒక బోయ వనిత కాపాడినట్టు భావించాడు. ఆమె 
అందానికి ముగ్భుడ్లై పెళ్ళి చేసుకొని కాపురం చేసి, కరువు వస్తే పెళ్లాం బిడ్డలతో వలసపోయి, 
వాళ్లు మరణిస్తే ఆ వియోగం భరించలేక నిప్పులలో పడి చనిపోతాడు. ఇంత కథా 
త్రుటికాలంలోనే జరిగింది. రాజు కళ్లు తెరిచేసరికి కొలువులోనే వున్నాడు. ఎదుట 
ఐంద్రజాలికుడూ వున్నాడు. 


విష్ణమాయా నాటకంలోని పుండరీకుని కథకూ దీనికీ ఎక్కువ పోలికలున్నాయి. 
రెండూ చిత్తభ్రమను సూచిస్తాయి. లవణరాజు కళ్లు తెరిచి తన కొలువులోనే ఉంటాడు. 
పుండరీకుడు నీళ్లలోంచి వచ్చి తన యింటికే వెళతాడు. సింగన వాసిష్ట రామాయణంలో 
కథవల్లనే కవి ఉత్తీజితుడై విష్ణమాయా నాటకంలో ఈ కథను వ్రాసివుండవచ్చు. కథలో 
ఇన్ని పోలికలున్నాయి. రచనలో ఉన్నాయేమో పరిశీలిద్దాం చూడండి. లవణరాజు 
చూసిన మాలదానిని మడికి సింగన ఎలా వర్ణించాడో: 


చేతులగాజులున్‌ జెవుల జిట్లును బొట్టును దాటియాకులున్‌ 

నా తెరతీరునై పరపు వాలిన కన్నులు నల్లరూపునున్‌ 

భాతి దలిర్చ నొక్కతి యనామిక గ్రద్దన గంపమోచి కొం 

చా తెరువట్టి చేనికడ కంబలి తండ్రికి గొంచుబోవగన్‌. (వాసిష్ణ. 2-227) 


ఇక విష్ణుమాయానాటకంలో పుండరీకుడు చూసిన బోయ వనితను కవి ఎలా వర్ణించాడో 
గమనిద్దాం. 


పచ్చగాజుల యొప్పు పచరించు చేతుల సంకుటుంగరముల ఛాయ తెసగ 
నిగనిగల్‌ దొలకాడు బిగువు చన్నుల మీద గురువిందపూసల సరముదనర 
ధవళ తాళపలాశ తాటంకరుచి మించు చెక్కుల జిరునవ్వు జీరువార 

గొప్పు న కందని కురుల నించుక దోచునుదుటి జేవురుబొట్టు కుదురు మరయ 


662 సమగాంధ్ర సాహిత్యం 


సన్న బలిపెంపు టొల్లియ సగముగట్టి 

సగము ముసుకిడి యొయ్యారముగ మెరుంగు 

కంచు మెట్టెలు మెరయంగ గడకవచ్చు 

నవ్విలాసిని దగమెచ్చె నవనిసురుడు. (విష్ణు. ౩-137) 


పుండరీకుని కథలోనూ, లవణరాజు కథలోనూ కరువు వస్తి వలసపోవడము ఉంది. 
సింగన వ్రాసిన పద్యాన్ని, విష్టమాయా నాటకంలో అనుసరించిన పద్యాన్ని కూడా 
చూద్దాం. సింగన ఇలా వర్ణించాడు, 


కడవులు కావటందు నిడగ్రక్కున మూపున మోచి బిడ్డనిన్‌ 

దడయక వీపునం దునిచి తక్కిన మువ్వుర దోడుకొంచు, నా 

పడతియు గంప మోచికొని పల్మరు దిట్టుచు వెంటగూడిరా 

నడవికి నేగి పెక్కిడుము లందితి నయ్యెడ నేమి సెప్పుదున్‌? (వాసిష్ణ. 2-234) 


ఇక అనంతయ్య పద్యాన్ని చూద్దాం. 


కొడుకు జంకట నిడికొని బోయయిల్లాలి జక్కగా వీపునసంతరించి 
గంజి చిత్తడికి నీగలు పోక ముసిరెడు నుగ్గంపుకుండచే నొకటిపూని 
యొక్క కరంబున నెక్కుడించిన విల్లు గోలల పిడియంబు గూడ బట్టి 
నడు నెత్తిపై ద్రాట మడచి చుట్టిన చింపి యీతాకు చాప వహించి క్రుంగి 


పీనుగుల నెత్తుకొని నిజస్థానమునకు 
జరుగు వెక్కురు బడుగుపిశాచమనగ 
మైలపట్టిన మైచాయ మ్రాగుపడుచు 

పుండరీకుండు గౌతమీ భూమి కరిగ. 


ఇతర విషయాల సాక్ష్యంతో చాగంటి శేషయ్యగారు అనంతయ్య కర్పృత్వాన్ని ఎంత 
బలంగా ప్రతిపాదించినా దానిని ఈ ముఖ్యమైన పోలికలను బట్టి ఎవరైనా పూర్వపక్షం 
చేయవచ్చు. విష్ణుమాయా నాటకంలో పుండరీకుని చరిత్రేకాక, నారదుడు సంసారం చేసిన 
కథకూడా ఉంది. దీనిని కూడా విష్ణుమాయా నాటకకర్త సింగన గ్రంథంలో పేర్కొన్న 
చిన్న సన్నివేశంలోనుంచే స్వీకరించి వుంటాడు. వాసిష్ట రామాయణంలో నారదుని 
సంతానం ప్రసక్తి ఉంది. నిభిధ్వజుడనే రాజుకు చూడాల అనే భార్య ఉంది. అతడు 
వైరాగ్యం పొంది రాజ్యాన్ని భార్యకు అప్పగించి తపస్సుకు పోతాడు. ఆమె అతల 
కర్మబంధ విముక్తుణ్ణి చేయడంకోసం ఒక బ్రహ్మచారియై వెళుతుంది. అతడు 'నుష్వావరవు' 


అని ప్రశ్నిస్తే. 
“నేను నారదపుత్రుండనన. నన్నరపతి యమ్మహాముని కెట్లు పుత్రుండవై 
తెరింగింపవేయన, నక్కుమూరుండిట్లనియె. 


మడికి అనంతయ్య 663 


నారదుడొక్కనాడు మును నాకనదిన్‌ విహరించుచో మీరు 
న్నారులు నీటిలో వివసనంబులతో దమియింప వారియా 
కారము లెల్ల జూచి ముని గ్రక్కున సంస్కలనంబు నొందినన్‌ 
గోరీ మయోఘ వీర్య మొక కుంభమునం దిడనందు బుట్టితిన్‌. 
(వాసిష్ట. 5-146, 147) 


మడికి సింగన పుస్తకంలో ఉన్న ఈ నారద సంతాన ప్రసక్తిని చూశాక విష్ణుమాయా 
నాటకకర్త ఇతర పుస్తకాలు వెదకి దేవీ భాగవతంలోని నారద సంసారపు గాథలు చదివి 
సర్పవరక్షేత్ర మాహాత్మ్యంగా దానిని రచించి ఉంటాడు. 


శ్రీనాథుడు చాలా గ్రంథాలను మలచడంలో ఘటికుడు. అతడు నందనందన 
చరిత్ర అనే కావ్యం ఒకటి రచించాడని లాక్షణీకులు విశ్వసిస్తారు. ఆ నందనందన చరిత్రమే 
ఈ విష్ణుమాయానాటకమని బాలాంత్రపు వెంకటరావుగారి ప్రతిపాదన. విష్ణుమాయా 
నాటకంలో “నందనందన గాథామరందధారి' అనే సమాసం ఒకటి ఉంది (1-30). 
అందుచేత ఇది శ్రీనాథ రచితమైన నందనందన చరిత్రమని బాలాంత్రపు వారు 
విశ్వసించారు. వీధి నాటకాన్ని వల్లభరాయని పేరుమీద ప్రకటించినట్టి విష్ణుమాయా 
నాటకమైన నందనందన చరిత్రను అనంతయ్య పేరిట లోకం మీదకు వదిలాడని ఆయన 


వాదం. 


మడికి అనంతయ్య విష్ణుమాయానాటకాన్నే రచించి ఉంటాడని చాగంటి 
శేషయ్యగారు ఎంత గట్టిగా నమ్ముతున్నా కర్ణ్యత్వం అతనికే దఖలు పర్చలేం. ప్రస్తుతానికి 
అతడు మడికి సింగన తమ్ముడు మాత్రమే. 


ఏ లేఖకుల జౌదార్యం వల్లనో విష్ణుమాయానాటకం గద్యలో అతని పేరు 
కనబడుతుంది. 


భావిపరిశోధన కొత్త విషయాలను తెలియచేస్తుందేమో. 


కొరవి సత్యనారన 


ఆ౦ధ్రకవి పితామహుడనే బిరుదు గల పూర్వకవులలో కొరవి సత్యనారన ఒకడ 
ఈయన రామాయణం వ్రాశాడని ఇతని చిన్నన్నగారి మనుమడు కొరవి గోపరాః 
వాసిన పద్యంవల్ల తెలుస్తున్నది. గోపరాజు 'సింహాసన ద్వాత్రింశిక అనే కావ్య 
చించాడు. అందులో తన వంశం గురించి చెప్పుకుంటూ పినతాతగారిని ఒక పద్యంల్‌ 
ఏనుతించాడు. 


రామాయణకృతి కృతియై - తా మెరయుచు నాం ధ్రకవిపితామహుడనగా 
భూమిని మించిన భీమనే - నామంబున బరగె సత్యనారన ఘనుడై. 
(సింహా. 1-49 


గోపరాజు ఈ పద్యం సింహాసన ద్వాత్రింశికలో వ్రాయబట్టి సత్య నారన అనే క 
న్నాడనీ, రామాయణం వ్రాశాడనీ, అతనికి భీమన అనే మారుపేరు ఉంద 
ిలుస్తున్నది. ఈ పద్యంలోని మొదటి పాదంలోని 'కృతి కృతియై' అనే పదాని 
కృతిపతియై' అనే పాఠాంతరం ఉంది గాని, ఇతడు 'ఆంధ్రకవి పితామహుడు” అనే విరు 
ంందినవాడే కనుక రామాయణ రచన ఇతనిదే అయి ఉంటుందని భావించి పండితులు 'క 
పతియై' అనే పాఠాంతరాన్ని తోసిరాజన్నారు. 


సింహాసన ద్వాత్రింశికలోనే ఇంకో పద్యంలో గోపరాజు తన పినతాతగారి 
ేరించాడా అనే అనుమానం కలుగుతున్నది. చూడండి ఈ పద్యం: 


భీమనపద్యమన్న గడు ప్రీతి వహించుచు మేలుమేలునా 

నేమిది చెప్పినార మననిక్కమె ప్రాసము గూర్చి నాడ వౌ 

నేమిది కాదు దీని వడి కిక్కడి కర్థమిదెట్టి దీగణం 

బేమని పెట్టినా డవని ఎగ్గులువట్టు గుబుద్ధి పెద్దలన్‌. (సింహా. 1 18 


భీమన ఈ పద్యం చెప్పాడంటే ' భళిభళీ” అని మెచ్చుకొంటారట. నేను చెప్పాన 

ఏంటే “జౌను మరి. నిజమే. ప్రాసపెట్టావు. ఇది సరిపోదు. ఈ యతికి ఇక్కడ అర్థమేమిటి 
౭ గణం ఎందుకిలా వేశావు?” అని కుబుద్దులయిన పెద్దలు తప్పులు పట్టుకొంటారఉ 
త్ర పద్యంలోని భీమన ఎవరు? వేములవాడ గీమకవేనా? మన సాహిత్యంలో భీమన ఆ 
రు కనబడగానే వేములవాడకవే అనుకోవడం పరిపాటి. గోపరాజు ఇతణ్ణీ పూర్వక 
ుతిలో వినుతించాడుగాని ఈ పద్యంలో అతడు వేములవాడ భీమకవినిగాని, మ 
పఖ్యాతులైన ఇతరేతర భీమకవినిగాని స్మరించడు. తన పినతాత గొప్పకవి కనుక తాన 
వాసిన పద్యం ఆంధ్రకవి పితామహుడైన భీమన సత్యనారన వ్రాసినదని చెప్తే త 
)న్నతనంలో ఎవరైనా మెచ్చుకొని వుంటారు. తనదే అని బయటపెడితే స్తన శల్యపరీక్ష చే 
“భూమిన్‌ చినఖీమన యను' అని శిష్టావారి పాఠాంతరం. ఆంధ్రవాజ్మయచరిత్ర సర్వస్వం. పుట. 5 


కొరవి సత్యనారన 665 


వుంటారు. ఈ పద్యంలో భీమన నిజంగా గోపరాజు పినతాత అయితే అనాడు అతనికి 
మంచి సాహిత్య జీవనముండేదనీ, పలుకుబడి ఉండేదనీ విశదమవుతుంది. 


కొరవి వారిది ప్రఖ్యాతమైన కుటుంబం. సత్యనారన యొక్క పెదతండ్రి 
అన్నయామాత్యుడు ప్రసిద్ధమైన ముప్ఫయి ఇద్దరు మంత్రులలో ఒకడు. గండపెండెము 
దాల్చినవాడు. 


ఘనదానకర్ణుడై గండపెండెము దాల్చే 
గొరవియన్నామాత్యకుంజరండు.? 


అని 32 మంత్రుల సీసమాలిక అతనిని పేర్కొంటుంది. ఈ అన్నయమీదనే ఇంకొక 
పద్యముంది: 


హరి సిరిని వలచుసిరియును - నరుదుగ హరిగోరు గౌరవియన్నయయెపుడున్‌ 
పరకీర్ణిసతిని వలచును - వరుసన్‌ పరకీర్ణి యతని వలచు సతతమున్‌.! 


అన్న మంత్రిని ప్రశంసిస్తూ, ఇలాంటి పద్యాలున్నా ఆయనను గురించి గోపరాజు ఏమీ 
వ్రాయలేదు. అయితే అతని కొడుకు పెద్దిరాజును ప్రస్తుతించాడు. ఈ పెద్దిరాజూ, 
సత్యనారనా ఒక తరంవాళ్లు. పెద్దిరాజు పల్లికొండ రాజయిన మల్లన బీతరాజుచేత కుంచెలు 
అందలాలు బహుమానం పుచ్చుకున్నాడు. తన పెదతండ్రి కొడుకు పల్లికొండ రాజుల వద్ద 
ఉన్నాడు కనుక 'సత్యనారన అక్కడి వాడేనేమో అనే అనుమానానికి ఆస్కారం ఉంది. 


అయితే కొరవి వంశంలోని వాళ్లు వివిధ రాజన్యుల వద్ద వున్నవాళ్లు. ఈ వంశంలోని 
మొట్టమొదటివాడు వెన్నయామాత్యుడు వెలనాటి చోళుల వద్ద పృథ్వీశ్చరుని కాలంలో 
మంత్రిగా ఉండేవాడు (క్రీ.శ.1220). అప్పటి వెలనాటి రాజధాని సదనవోలు. ఇది 
గుంటూరు మండలంలోనిది. ఈ వంశంలోని మొట్టమొదటివాడు గుంటూరు మండలంలో 
వుంటే, కట కడపటివాడు గోపరాజు తన స్వగ్రామం వేముగల్లు అని చెప్పేడు. ఇది 
ప్రస్తుతం నిజామాబాదు జిల్లా ఆరుమూరు తాలూకాలో ఉంది, దీనిని చేముగల్లు అని 
కూడా అంటారు. వీళ్ల ఇంటిపీరుకు మూలకారణమైన కొరవి రాష్ట్రం వరంగల్లు మా త్రమే. 


సత్యనారన తెలంగాణాలోని వాడని మాత్రం చెప్పవచ్చు. ఇతడు నల్లగొండ 
జిలాలోని “రాచకొండ' వాడు కావచ్చు. చాగంటి శీషయ్యగారు అలాగే నిర్ణయించారు.! 
సత్యనారన యొక్క అన్న కొడుకులు సర్వజ్ఞ సింగమనాయని మంత్రులు. రాచకొండ, 


2. చాటుపడ్యమణిమంజరీ - ప్రథమభాగం 

3. సింహాసనద్వాతింశిక, పీఠిక, పుట. 16. 

4... పలికొండ అనే గ్రామం నేటి ఉత్తర ఆర్మాడులో గుడియాత్తంవద్ద ఉందని చాగంటి శేషయ్యగారు 
ఆంధ్రకవితరంగిణి - 6వ సంపుటం (పుట 144)లో వాశారు. 

5. ఆంధకవితరంగిణీ - 4వ సంపుటి - పుట 152. 


666 సమగ్రాంధ్ర సాహిత్యం 


దేవరకొండలు రాజధానులుగా పాలించిన పద్మనాయక యుగంలో సత్యనారన 
ఉన్నాడన్నది సత్యం. వెన్నమంత్రి కాలంనుంచి తరానికి పాతికేళ్ళ చొప్పున లెక్కిస్తే ఇతడు 
క్రీ.శ.1320-1345 ప్రాంతంవాడని చెప్పవచ్చు. 


ఇతడు రామాయణం వ్రాశాడని గోపరాజు చెప్పాడేగాని, లాక్షణికులెవరూ 
ఇందులోని పద్యాలను ఉదాహరించలేదు. అనంతర కవులు ఇతక్టీ కీర్షించలేదు. ఆంధ కవి 
పితామహుడమనే బిరుదు వహించినా ఇతడి కవిత ఏ కారణంవల్లనో దక్కలేదు. ఇతని 
రామాయణంలోని మంచి పద్యాలను లేఖకులు వ్రాసుకున్నవాటిని, అంతకుముందున్న 
ప్రఖ్యాతమైన ఇతర కవుల రామాయణ ప్రతులలో, ఆయా ఘట్టాలలో 
పొందుపరచడంవల్ల తమ వ్యక్తిత్వాన్ని కోల్పోవడం జరిగిందేమో! కవిత్రయంలో ఒకడైన 
ఎర్రనగారు వ్రాసిన రామాయణంలోని పద్యాలే ఇతర గ్రంథాలలో చేరిపోయాయి. 
సత్యనారన రచన కూడా ఇలాగే లుప్తమై వుంటుంది. 


ఈ కవి చరిత్రవల్ల ఒక్కటి మాత్రం నికరంగా తెలుస్తుంది. ఇవాళ ఆంధ్రదేశంలో 
సర్వసాధారణమైన 'సత్యనారాయణ' అనే పేరు పద్మనాయక యుగంలో కూడా 
పెట్టుకొనేవారు. 


విన్నకోట పెద్దన 


అలంకారాలు కోరని ఆడవాళ్లు ఉండరు. అలాగే ఆడవాళ్లతో పోల్చ బట్టి కావ్యకన్యకలు 
కూడా ఎన్నో అలంకారాలు చేయించుకొంటారు. రచనా చమత్క ్రితితో ఉండే రకరకాల 
సాగసులకు లాక్షణికులు అలంకారాలని పేరు పెట్టారు. శబ్దాన్నిబట్టి కొన్ని, అర్జాన్నిబట్టి 
కొన్ని చాలా అలంకారాలను సృష్టించారు. వీటికి నగిషీలు పెట్టిన మహానుభావులు 
ఎందరో వున్నారు. 


సంస్కృతంలో అలంకారశాన్త్రం ఒక సముద్రం లాంటిది. ఒడ్డున నిలబడితే దాని 
తరంగాలు మహాభీకరంగా కనబడతాయి. ముంచెత్తేస్తాయి. లోతుకు వెళ్లిన వాడికి రత్నాలు 
దొరుకుతాయి. అది ఎంత గంభీరమో తెలుస్తుంది. ఈ సముద్రాన్ని దాటడానికి చిన్న 
తిప్పలు, పెద్దపడవలు, విశాలమైన ఓడలు నిర్మించినవాళ్లు లేకపోలేదు. తెలుగువాళ్లు కట్టిన 
నావలు చాలా గొప్పవి. 


రెడ్డి రాజుల కాలంలో భౌతికంగా సముద్రయానం, విదేశ వ్యాపారం, 


సుగంధ ద్రవ్యాల దిగుమతి అధికమైంది. అలాగే ఈ యుగంలో సంస్కృత సాహిత్య 

1. సంస్కృతంలో అలంకార శాస్త్ర గ్రంథాలు వ్రాసిన తెలుగు వాళ్ళ సంఖ్య 50. వీళ్ళ పేర్లు, (గ్రంథాలు, 
రచించిన కాలాలు ఒక పట్టికగా ఈయూణ్ని వెంకటవీరరాఘవాచార్యులవారు పొందుపరిచారు. 
ఆంధ్రప్రతాపరుద్ర యళోభూషణం, సాహిత్య కుసుమాంజలి అనుబంధం 1, పుటలు 80, 81. 


విన్నకోట పెద్దన బ్‌ 


సముద్రయానం చేయడం, అందులో అలంకారాలనే సుగంధ ద్రవ్యాలను తెలుగులోనికి 
దిగుమతి చేసుకోవడం జరిగింది. ఈ సాహిత్య బేహారి పేరు విన్నకోట పెద్దన. ఇతడు 
వ్రాసిన పుస్తకం పేరు కావ్యాలంకార చూడామణి. దీనిని రచించిన కాలం క్రీ.శ. 1402 - 
1407 మధ్య. ఇది చాళుక్యరాజు విశ్వేశ్చరభూపతికి అంకితం. 


ఆంధ్రదేశ చరిత్రలో మొదటిసారిగా దీర్ణకాలం విశాల సామ్రాజ్యాన్ని పాలించిన 
రాజులు చాళుక్యులు అని మనం తెలుసుకున్నాం. ఈ చాళుక్యులే మొదట మార్గ కవిత 
దేశంలో వుండేటప్పుడు దేశి కవిత పుట్టించి ఆంధ్రవిషయంలో నిలిపారు. లక్ష్య గ్రంథాలను 
రచింపజేసిన చాళుక్యుల వంశంలోని రాజే లక్షణ గ్రంథ శాఖలలో ప్రముఖమైన అలంకార 
శాఖను తెలుగులో పుష్బి ంపజేయడం కేవలం యాదృచ్చికమే అయినా గమనించ తగిన 
విషయమే. 


తెలుగుదేశంలో చాళుక్య రాజ్యాన్ని స్థాపించినవాడు కుబ్బవిష్ణువర్గనుడు. అతని 
కుమారుడు జయసింహుడు క్రీ.శ 633-663 మధ్యకాలంవాడు. ఇతడు ఈనాటి 
విశాఖపట్నుం జిల్లా ఎలమంచిలి ప్రాంతాలను ఆనాడే తన పాలనలోనికి తెచ్చుకొని ఊళ్లు 
కట్టించాడు. ఇతనికి సర్వసిద్ధి అనే విరుదు వుంది. అందుచేత అతడు కట్టించిన పెద్ద 
పట్టణానికి సర్వసిద్ధి అనే పీరు వచ్చింది. ఆ పేరుతో నేటికీ ఒక తాలూకా వుంది. నెల్లూరు 
నెరజాణలకు ఎలా ప్రసిద్ధమో సర్వసిద్ధి సరసులకు అలా ఆటపట్టు. “నెల్లూరి 
నెరజాణలయాట ఈ. సర్వసిద్ధి సరసులకడ సాగిరాలేదు” అని గొబ్బూరి వెంకటానంద 
రాఘవరావుగారు వ్రాశారు. 


జయసింహుని కాలంనుంచి సర్వసిద్ధి, దానికి అనుబంధమైన ఎలమంచిలి చాళుక్య 
చరిత్రలో ప్రముఖ స్నానాన్ని ఆక్రమించాయి. చాళుక్య వంశవృక్షంలో ఒక శాఖ బాగా 
విస్తరించి ఇక్కడ ఫలించింది. క్రీ.శ. 633 నుండి క్రీ.శ. 1407 దాకా సుమారు ఎనిమిది వందల 
సంవత్సరాలు ఇది తూర్పు చాళుక్యుల పీఠం. అయితీ నెల్లూరు సిద్ధిరాజులతో పుల్లరి 
తగాదా పెటుకొని పోరాడిన కాటమరాజు పూర్వీకులు ఈ ఎలమంచిలినే పాలించారని 
యాదవ కే లోటు చెప్తున్నాయి. కాటమరాజు చెల్లెలి పేరు పాపనూకమ్మ. ఎలమంచిలి 
కొండమీద నూకిపాప మేడ ఉంది. కాటమరాజు తాతతండ్రులు బహుశా విశ్వ్చేశ్చరభూపతి 
కులం వాళ్లు కావచ్చు. ఈ సర్వసిద్ధి సరసులే నెల్లూరు నెరజాళల వద్దకు వెళి పోరాటం 


పెట్టుకొన్నారు కాబోలు. 
విశ్వేశ్చరభూపతి వేదశాస్త్ర రహస్య విధులన్నీ పరికించాడు. చతుర్వర్గ ప్రశస్తి 
పొందాడు. రాజ విద్యా తంత్రరక్తి సంభావించాడు. వర్ణక్రమాల వలను ఎరిగాడు. 


2. కళింగ నంచిక : 'కళింగము - ఎలమంచిలి' పుట 289. 
3. విశాఖపట్నం జిల్లా మాన్యువుల్‌, పుట 74 


668 సమగ్రాంధ్ర సాహిత్యం 


జ్యోతిషాయుర్వేద సంగతిని ఎగడు పొందాడు. సంగీత సాహిత్యసరణి నేర్చుకొన్నాడు.* 
గజాశ్వాల ఆరోహణాదుల విశ్రుతికెక్కినాడు. ఆయుధ విద్యలలో అతిశయించాడు. 
అక్కడా అక్కడా కావ్యాగమాలను . సత్కవుల సౌకర్యసిద్ధికోసం ఒకచోట 
ఒడగూర్చడానికి ఉత్సహించాడు. తన ఆస్థానంలో ఉండే విన్నకోట పెద్దనను 
లాలించాడు. 


విమలాదిత్యుడు 

న - మహాభారత కృతిభర్త 

కులోత్తుంగుడు 

విజయాదిత్యుడు 

మల్లపదేవుడు - 1. (లక్ష్మీదేవి) 

ఉపేంద్రుడు - 1. (గంగాంబ) 

న - ॥. (చోడాంబ) 

(క్రీ.శ. 1283) ఉనేంద్రుడు - ॥. (మల్తాంబ) 

కొప్పరాజు (గంగాంబ) 

ఉపేంద్రుడు - ॥॥. (భీమాంబ) సస్యానందమున పేర్కొనబడినరాజు 


చెన్నేశ ఉపేంద్రుడు - 14 (యనుమోపిందుడు- లక్క్మాంబిక) 


విశ్వేశ్చరరాజు 
(కావ్యాలంకార చూడామణి కృతిభర్హ) 


పెద్దన కావ్య క్రమవేది, కళాకౌశలుడు, చతురుడు. అతనితో రాజు ఇలా అన్నాడు. 


4. తన ప్రభువు సంగీతం బాగా నేర్చినవాడు కనుక విన్నకోట పెద్దన ఇలా సరిగమ పదనిసలలో అతన్ని 
నుతించాడు. 
నీసరి పని నీసరి ధని - నీసరి మాధారి గరిమ నీ సరిగారీ 
నీ సరిగా నిగమాగమ - గోసారులునుం జళుక్యకుల విశ్వేశా! 
ఇది కల్యాణిరాగంలో రూపకతాళంలో (రెండు కాళ్ళ చౌకం) పాడుకొంటే శ్రావ్యంగా ఉంటుందని 
నా మిత్రుడు వైణీక సార్వభౌముడు చిట్టిబాబు 72 మేళకర్తలలోనూ పాడిచూపి చెప్పాడు. 


విన్నకోట పెద్దన 669 


భావరస ప్రపంచమున బర్వునలంకృతి లక్షణంబు, భం 

దోవిచితి ప్రచారము, గుతూహల దస్సుర దంధ్రదేశ భా 

షా వివిధ ప్రసంగముల చందము, నందముగా నొనర్చి వి 

ద్యావిధి గానుపించుట గదా చతురత్న మనంగ మేదినిన్‌. (కావ్యా. 1-11) 


ఇలాగ అన్న మ్మ్వేశ్చరవిభుని అనుమతి అనే కొత్త ఓడ ఆధారంగా విన్నకోట పెద్దన 
ఘనరసరత్నాకరం కనుగొని కబ్బపు మణులు ఒడగూర్చి యిస్తానన్నాడు. '“కావ్యాలంకార 
చూడామణి” అనే గ్రంథాన్ని రచించాడు. సాధారణంగా కావ్యాలలో విభాగాలను 
సంస్కృతంలో సర్గలంటారు. తెలుగులో ఆశ్వాసాలు అంటారు. దృశ్యకావ్యాలలో 
అంకాలు ఉంటాయి. గద్యకావ్యాలలో ఉచ్చాన్షసం; లంబకాలు ఉంటాయి. ఈ సంగతి 
పెద్దన్నే ఇలా చెప్పాడు. 


సర్గబంధంబు కావ్యంబు సంస్కృతమున, 

బాకృతంబున నాశ్వాస భాసురంబు, 

నాటకము లెల్ల నంక సనాథకములు, 

గద్య ముచ్చా కస లంబకాంకంబయండ్రు. (కావ్యా. 4-7) 


తెలుగు కావ్యాలనే వివిధ ప్రకరణాలకు ఆశ్వాసాలనే పిర్లు ఉంటాయని చెప్పిన పెద్దన తన 
పుస్తకంలో అధ్యాయాలకు ఉల్లాసములు అని పేరు పెట్టాడు. ఉల్లాసమంటే ప్రకాశమని 
అర్థం వుంది. పుస్తకం పేరు కావ్యాలంకార చూడామణి. మణీ ప్రకాశిస్తుంది. కనుక 
ఉల్లాసమనే పేరు పెట్టడం సముచితమే. అయితే ఇందులో ఒక సాగసుకూడ వుంది. 
అర్జాలంకారాలలో ఒక అలంకారం .పేరు ఉల్లాసం. దీనిలో ఒకరి గుణదోషాలను 
ఇంకొకరి గుణదోషాలను యెత్తి చెప్పడంతో సూచిస్తారు. ఆంధ్ర వాచస్పత్యంలో ఇలా 


అర్థం చెప్పారు. 
ఉలాసాలంకారము: అర్భాలంకారములు నూరింటిలో నొకటి. గుణముచే దోషము, 


దోషముచే గుణము కల్పించబడుట. ఉదా: గంగానదిలో సాధ్వి స్నానము చేసి నన్ను 
బవిత్రురాలిం జేయుతమని కోరుచున్నది. 


విన్నకోట పెద్దన 36 అర్జ్భాలంకారాలే చెప్పాడు. అందులో ఉల్లాసం అనే పీరు లేదు. 
అతని కాలంనాటికీ అర్యాలంకారాలు 36 మాత్రమే అనుకోవడానికి వీలులేదు. ప్రతాపరుద్ర 
యశోభూషణం అనే అలంకార శాస్త్రరంథాన్ని విద్యానాథుడు క్రీ.శ. 1327కు ముందే 
వ్రాశాడు. దానిని చెలమచర్ల రంగాచార్యులుగారు చక్కగా అనువదించారు. ఇందులో 66 
అర్జాలంకారాలు ఉన్నాయి (వీటిలోనూ ఉల్లాసం అనే పేరు లేదు). 


ప్రతాపరుదయశో భూషణంలో విద్యానాథుడు లక్షణాలు చెప్పి వాటికి లక్ష్యాలను 
ప్రతాపరుద్రపరంగా రచించాడు. అలాగే కావ్యాలంకార చూడామణీలో విన్నకోట పెద్దన 


లక్ష్యాలను విశ్వేశ్చ్వరభూపతి పరంగా చెప్పాడు. అయితే కావ్యాలంకార చూడామణి 


670 సమ।గాంధ్ర సాహిత్యం 


విద్యానాథుని గ్రంథానికి అనుసరణ కాదు. విద్యానాథుని మతాన్ని పూర్తిగా విన్నకోట 
పెద్దన ఆమోదించాడని కూడ చెప్పలేం. ఇద్దరికీ అఖిప్రాయ భేదాలు ఉన్నాయి. 


విద్యానాథుని మతంలో రీతులు మూడే. అవి వైదర్శి, గౌడి, పాంచాలి. పెద్దన 
నాలుగు చెప్పాడు. అందులో విద్యానాథుడు చెప్పినవికాక - లాటి అధికంగా ఉంది. 
విద్యానాథుడు 18 శృంగార చేష్టలు పేర్కొన్నాడు. పెద్దన 20 చెప్పాడు (2-15). 
విద్యానాథునితోనేకాక ఇతర పతం రకులత కూడ పెద్దన “భేదీస్తున్నాడు. రాజశేఖరుడు 
పదిరకాల కవులను చెప్పాడు. పెద్దన వీళ్లు విభాగించిన పద్దతిలో కాక ఇంకోరకంగా కవుల 
స్వభావాలను కేటాయించాడు. అతని ఉద్దేశంలో కవులు "ఏడు రకాలు. 


వాచికార్జులు విల్ప్బ్పక రౌచికులును 

భూషణార్థియు మార్దవ స్ఫురణకరుడు 

నల వివేకియు ననగ సప్తాహ్న్హాయముల 

గవులు నెగడుదు రీహిత కావ్యములను. (కావ్యా. ౩-80) 


ఈ సప్తవిధ కవుల స్వభావాలను ఏడు పద్యాలలో పెద్దన వివరించాడు. వాటిని 
చెలమచర్ల రంగాచార్యులు గారు ఇలా క్రోడీకరించారు. 


1. వాచికుడు: పదాడంబరము గల కవిత చెప్పువాడు. 2. ఆర్థికుడు: మితములైన 
పదములతోనే విపులమైన అర్థమును స్ఫురింపజేయువాడు. 3. శిల్పకుడు: బహువిధ 
యమకాదులగు శబాలంకారముల నభిమానించువాడు. 4. రౌచికుడు: వెదకి వెదకి మృదు 
మృదు పదములతో కవన మల్లెడి నేర్చుగలవాడు. 5. భూషణార్థి: అర్భాలంకార 
భూయిష్టమైన రచన చేయువాడు. 6. మార్తవానుగతుడు! సరళములగు శబ్దములను విరళము 
లగు అర్ధములను చూపుచు వీనుల కింపుగా రసప్రధానముగా కావ్యమును రచించువాడు. 
7. వివేక బహుముఖ శాస్త్రజ్ఞాన సంపన్నుడును, శబ్బార్థగుణదోష వివేకపూర్ణుడును, 
రసవదుత్తమ కావ్యునిర్మాణ చాతురీధురీణుడునైనవాడు. ఈ వివేకియే సర్వకవి 
మూర్థన్యుడు, మహాకవి విఖ్యాతుడు. _ 
ఇన్నిరకాల కవులను చెప్పి, ఛందోలంకారాదుల పొందు ఎరిగినా, ఏది లేకపోతే పొసగదో 
అది కవితా సుందరి శక్తి; ఆ కందువ తెలిసినవాడే కవి అని చెప్పాడు. 


శక్తి వెలియైన కావ్యోక్తి సాధనంబు 

లెల్ల జీకటియింటిలో నిడిన సరకు; 

లెన్ని బుతువులు గల్లిన నెట్లు పూచు 

మహి వసంతాగమము లేక మావిమోక? (కావ్యా. 3-89) 


విన్నకోట పెద్దన శక్తిమంతుడే. ఇతడు వ్రాసిన ఇతర కావ్యాలు ఏమీ దొరకలేదు. 
లఖిస్తే కథాకథనం, ప్రాతోన్మీలనం, రసపోషణ మొదలైనవి ఏమి చేశాడో 


5. ప్రతాపరుద్రయళోభూషణం - కావ్యప్రకరణం, పుట 58. 


విన్నకోట పెద్దన 671 
చదువుకొనేవాళ్ళం. ఇతడు ప్రద్యుమ్న చరిత్రమనే ప్రబంధం రచించినట్లు మానవల్లి 
రామకృష్ణకవిగారు చెప్పారు. రెండు పద్యాలు ఉదాహరించారు.* అయితే అవి పొన్నాడ 
రచించిన గ్రంథములోనివి. విన్నకోట పెద్దనను కూడా పెద్దిరాజు అని అనంతర కవులు 
పిలిచేవారు. కావ్యాలంకార చూడామణిికి “పెద్దిరాజు అలంకారం' అనే వ్యవహారనామం 
వుంది. ఇందులోంచి అనంతర లాక్షణికులు ఎన్నో నిర్వచనాలను తీసుకొన్నారు. పెద్దనే 
తొలిసారిగా తెలుగులో ఉదాహరణ లక్షణాలను, రగడలను మొదలైనవాటిని చెప్పాడు. 
అందుచేత అతడే కొన్ని విషయాలకు పరమ ప్రామాణీికుడు. 


పెద్దన్నతన కాలం నాటికి ఉదాహరణలు బహుళ ప్రచారం పొందడంచేత విస్తరంగా 
లక్షణం చెప్పాడు. ఎనిమిదిరకాల విభక్తులను చెప్పి వాటికి నామాంతరాలుగా 
అధిదేవతలను పేర్కొన్నాడు.” మన లాక్షణికులు ఎప్పుడైతే ఏవైనా విభాగాలకు 
అధిదేవతలను పేర్కొంటారో అప్పుడవి శంఖంలో పోసిన తీర్థాలు అవుతాయి. 
విభక్తుల నామాంతరాలను, అధిదేవతలను పెద్దన ఏ లక్షణగంథాలనుంచి తీసుకొన్నాడో 
తెలియదు. అతడు స్వతంత్రించి ఉండడు. చూడండి. అతడు చెప్పినవాటికి చేసిన పట్టిక. 


ఇది ఏదెనా శాస్త్రీయ గ్రంథంలోనుంచే తీసుకొని ఉండాలనడానికి కారణం లేకపోలేదు. 
(గంథం చివర ఈ పద్యం వుంది. 


లలి నన్యోన్యముఖావలోకనము లీలం జేయగాలేని యా 
విలసత్కావ్యకళా చతుష్టయము లుర్విం బర్వ నేకస్థలిం 


uu si 
6. _ కుమార సంభవ టిప్పణంలో ఇచ్చారని వీరేశలింగంగారు ఆంధ్ర కవుల చరిత్ర - ప్రథమభాగం (పుట 


287)లో చెప్పారు. 
7. విభకులకు ఈ అధిదేవతలనే అనంతామాత్యుడు తన ఛందోదర్పణంలో చెప్పాడు. అయితే 


విభకులనామాంతరాలు, ఉదాహరణ భేదాలూ చెప్పలేదు. (అనంతుని ఛందం, 3-64) 


672 సమగాంధ్ర సాహిత్యం 


'గలిగించెం బదవాక్యవేదియు నలంకారుజ్ఞుడన్‌ భూవరో 
జల విద్యావిభవోన్నతుండు నగు విశ్వక్ష్యావిభుం డీయ్ములన్‌. (కావ్యా. 9-172) 


అన్యోన్య ముఖావలోకనం లేని శాస్త్రీయ గ్రంథాలను పెద్దన క్రోడీకరించాడనడానికి 
సందేహం లేదు. పూర్వం కల్పిత శాస్తానుగతంబుగా సంగతంగా లక్షణం చెప్తున్నానని 
ఒకచోట చెప్పనే చెప్పాడు (3-77). వివిధ సంస్కృత సాహిత్య లక్షణ గ్రంథాలను కూడా 
అనుసరించాడు. సంస్కృత లక్షణ గ్రంథాలలో చిత్రకవితను శబ్హాలంకార ప్రకరణంలో 
చెప్పారు. పెద్దన కూడా తన గంథంలో అలాగే చిత్రబంధ కవిత్వాలను శబ్లాలంకార 
విభాగంలోనే 6వ ఉల్లాసంలోనే చెప్పాడు. ఈ (గ్రంథంలో g ఉలాసాలు ఉన్నాయి. 
మొదటి ఆరు ఉల్లాసాలూ అలంకార శాస్త్రం. ఏడు ఎనిమిది ఉల్లాసాలు ఛందస్సుకు 
సంబంధించినవి. తొమ్మిదో ఉల్లాసం వ్యాకరణం. చాళుక్యరాజు మొదలుగ పలువురు దేశి 
కవిత పుట్టించి. ఆంధ్ర విషయంలో నిలిపిన కాలాన తెలుగులో ఛందో గ్రంథంగాని, 
వ్యాకరణంగాని లేదు. రేచన కవిజనాశ్రయం వ్రాసి ఛందో[గ్రంథం లేని లోటు తీర్చాడు. 
కేతన వ్యాకరణం లేని కొరత తీర్చాడు.! వేదం వెంకటరాయశాస్త్రిగారు చెప్పినట్లు - 


'ఇట్లు ఛందోవ్యాకరణాదులైనంతట రసభావాదులు కావలసి వచ్చినవి. అవియు 
క్రమముగా చూడామణియందు వెలసినవి. సంస్కృతమందును ఇవి వేర్వేరు 
(గంథములుగానే వెలసినవి. అన్నింటిని కలిపిన కావ్యాలంకార చూడామణివంటి 
పాఠ్య(గ్రంథము గీర్వాణమున కూడా లేదు.” 


సంస్కృతంలో కూడా లేని పుస్తకాన్ని పెద్దనచేత రచింపజేసిన విశ్వేశ్చరభూపతి 
ప్రశంసనీయుడు. ఇతడు స్వతహాగా ఛందశ్శాస్త్ర వివక్షుడు; సత్మృతి పరిష్కార క్రియా 
దక్షుడు. (7- ఆశ్వాసాంతం) ధీశాలేకాక ధైర్యోజ్జ్వలుడు. ఇతడు క్రీ.శ. 1402లో చాలా పెద్ద 
యుద్ధంలో పాలొని విజయం సంపాదించాడు. 


చతురపాయ బాహుశక్తిక్షమావళి - బారవిడిచి చిత్రభానుసాక్షి 
బారె సర్వసిద్ధిపదమేది ధరణీవ -. రాహమునకునోడి రాచకదువు. 
(కావ్యా. 7-41) 


ఈ పద్యంలోని “చతురుపాయబాహుశక్తిక్షమ' అనే సమాసం శకసంవత్సరాలను 
కూడా సూచిస్తుంది. ఇందులోని 'రాచకదుపు' ఆంధ్ర సైన్యమని ఒక శాసనంలోని 
శోకంవల్ల తెలుస్తుంది. సరిగ్గా అనే ఆర్థం వచ్చే శ్లోకం ఎలమంచిలిదగ్గర ఉన్న పంచధార్ల 
ఆలయంలోని శాసనంలో ఉంది.” 


త్రం యుద్ధంలో జయించి వశ్చేశ్చరభూపతి రాజమహేంద్రవరందాకా రాజ్యాన్ని 
విసరించి ఉంటాడు. రాజమహేంద్రవరమున వెలనాటిచోడరాజుల ప్రాభవము తగి 
ననన. హకననన వనన. న కవనం IT? ] 


8. కావ్యాలంకారచూడామణి - ఉపోద్దాతం, పుట 7. 
9. దక్షిణభారత శాననాలు, 6-665. 


రెడ్డిరాజులు అధిపతులగునట్టి సంధి కాలమున అత్యల్పకాలము పా్విశ్చరభూపతి 
రాజమహేంద్రవరము నా క్రమించియుండెనేమో యనునది చక్కగా పరిశోధించినగాని 
తేలదు.' అని వేదం వేంకటరాయశాస్త్రిగారు వ్రాశారు. 19 


కావ్యాలంకార చూడామణిలో పురవర్ణన లక్షణానికి లక్ష రింగా 
రాజమహీంద్రవరాన్నే పెద్దన వర్ణించాడు (3-94). అయితే ఇదీ మ్మ్పోశ్చరుని రాజధాని 
కాదు. ఇది తాత్కాలికంగా అతనికి వచ్చిన అభ్యుదయం. ఈ ''అభ్యుదయ పరంపరల 
కకంపితస్థితి యావహిల్లునట్టుగా” పెద్దన కావ్యాలంకార చూడామణి చెప్పాడు (1-16). 
సాధారణంగా ఇతర కవులు షష్ట్యంతాలయ్యాక కృతిపతికి “అభ్యుదయ పరంపరాఖి 
వృద్ధిగా' కావ్యాన్ని చెప్పన్నామంటారు. పెద్దన అఖివృద్ధికి బదులు 'అకంపితస్థితి' అనే 
మాటను వాడడంలో ఏదో విశేషార్థం ఉండి ఉంటుంది. వ్వోశ్చరభూపతి ధరణీరాజ్యానికి 
కంపితస్థితి వచ్చిందేమోగాని కావ్యాలంకార, చూడామణిలో సాహిత్య రాజ్యానికి 
అకంపితస్థితి నిజంగా ఆవహిల్లింది. అన్నిరకాల అలంకారాలూ తయారు చేయించి పెద్దన 
అతని కీర్ణీకాంతకు పెట్టాడు. ఈ నగలన్నింటికి విడివిడిగా ఉల్లాకువేయడం అవసరం. 


ఈ కావ్య కన్యక తనకు లోపించిన మరికొన్ని అలంకారాలను కోరుకొంటూ 
ఉంది. ఉన్న నగలతో తృప్తిపడకపోవడం ఆడవాళ్లకు నైజం కదా మరి! 


జన్నమంత్రి, కవిరాక్షసుడు 


వచన రచనలో శిష్టవ్యావహారికం వాడుకున్నా పద్యం రాయాలనేసరికి నేటికీ మన కవులు 
పాతబడ్డమాటలే వాడుతారు. సమకాలంలో సజీవంగా వుండే రూపాలను వాడరు. 
పద్యంలో కూడా శిష్టవ్యావహారికం వాడిన శతకమొకటి మనకు ప్రాచీనమైనదే లభిస్తున్నది. 
దాని పేరు దేవకీనందన శతకం. ఇది తెలుగుదేశంలో చాలా ప్రసిద్ధమైనది. దీని మకుటంలో 
'కృష్ణా! దేవకీనందనా?!' అని వుంటుంది. క్రీ.శ. 1656లో ఉన్న అప్పకవి తన గ్రంథంలో ఈ 
క్రింది పద్యాన్ని దేశ్శనిత్యసమాస విణ్రాంతుల సందర్భంలో ఉదాహరించాడు. 


చతురంభోధిపరీత భూవలయరా జన్యాతికోటీరరం 

జితమాణీకృవిరాజిత చ్చరణరాజీవుండు ధర్మాత్మజుం 

డతికార్పణ్యము తోడ మత్స్యవతి దా నాసింపడే నీదు శా 
శ్చతకారుణ్యము గల్గునంతకును గృష్టాః దేవకీ నందనా! (అప్పకవి. ౩-209) 


ఈ శతకాన్ని ఎవరు బ్రాశారో అప్పకవి చెప్పలేదు. ఇందులో పద్యాన్ని 
ఉదాహరించడంవల్ల ఇది అతని కాలానికే చాలా ప్రసిద్ధమని మాత్రం తెలుసుకోగలం. 


10. కావ్యాలంకారచూడామణీ - ఉపోద్దాతం, పుట 6. 


674 సమగ్రాంధ్ర సాహిత్యం 


'విక్రమార్కచరిత్ర' అనే కొశ్యంలోని వంశావళి పద్యాలవల్ల దేవకీనందన శతకం, ఎవరు 
వ్రాసినదీ మనం వూహించవచ్చు. విక్రమార్క చరిత్రను జక్కన వ్రాశాడు. వెన్నెలకంటి 
సిద్ధన మంత్రికి అంకితమిచ్చాడు. కృతిపతి తండ్రి పేరు జన్నమంత్రి. అతణ్ణి జక్కన యిలాగ 
వర్ణించాడు. 
విమలవర్తనమున వేదశాస్త్రపురా ణవాక్యార్థసరణికి వన్నా బెట్టె 
పరమహృద్యంబైన పద్యశతంబున దేవకీతనయు విధేయు జేసె 
రసికత్వమున దేవరాయమహారాయకరుణా కటాక్షవీక్షణముగాంచె 
గర్జాటకటకముల్‌ గలయంతయును మెచ్చ గణకవిద్యాప్రాడి ఘనత కెక్కె 
గురుల బోషించె సత్కవివరుల మనిచె 
బ్రజల బాలించె భాగ్యసంపద వహించె 
హరితముని ముఖ్య వంశరత్నాకరేం ద్ర 
చంద్రుడై యొప్పు సిద్ధయజన్నమం త్రి. (విక్రమార్క. 1-44) 


ఈ పద్యంలోని రెండవ పాదంలో దేవకీ తనయుని పద్యశతంతో విధేయుణ్ణి చేసినట్టు 
జన్నమంత్రి గురించి జక్కన చెప్పాడు. మూడవ పాదంలో దేవరాయల కరుణను 
బన్నమంత్రి పొందాడని కూడా చెప్పాడు. ఈ రెండు సీసపాదాలవల్లా జన్నమం క్రి కృతిపిరే 
కాక అతని కాలంకూడా చాలా సునాయాసంగా మనకు తెలుస్తున్నాయి. 

దేవరాయలు సంగమవంశపు రాజులలో ప్రసిద్ధుడు. క్రీశ. 1377-1404 దాకా 
పరిపాలించిన రెండవ హరిహరరాయల కుమారుడు. దేవరాయలు క్రీ.శ. 1406 నవంబరు 
5వ తేదీన సింహాసనానికి వచ్చాడని చరిత్రకారులు చెప్తారు. క్రీ.శ. 1406లో పట్టాభిషేకం 
చేసుకొన్నా దేవరాయలు తన తండ్రి జీవితకాలంలోనే యువరాజ పదవిలో ఉదయగిరిని 
పాలించాడు. కీ.శ. 1372లో అతడు యువరాజుగా వేయించిన శాసనం ఒకటి నెల్లూరు 
జిల్లాలో కనబడుతుంది. అప్పుడు అతని దగ్గర చామరుసు అనే మంత్రి ఉండేవాడు. ఈ 
చామయ్య గారిని నమ్ముకొని వెన్నెలకంటి జన్నమంత్రి కుమారుడు సిద్ధన ఉండేవాడని ఈ 
క్రింది పద్యంవల్ల తెలుసుకోవచ్చు. - 

దేవరాయమహారాయధీవిధేయ- మం త్రివల్లభచా మనామాత్యదత్త 

చామరచ్చత్ర శివికాదిసకలభాగ్య-చిహ్నాముల నొప్పెజన్నయ సిద్ధమంత్రి 

(విక్రమార్క. 1-50లో ఎత్తుగీతి) 

“వెన్నెలకంటి జన్నమంత్రి దేవకీనందన శతకం వ్రాశాడు. ఇతడు క్రీ.శ. 1372 
ప్రాంతాలవాడు. సంగమవంశపు రాజు దేవదరాయల కరుణకు ఈ కవి పాత్రుడైనాడు...'' 
అని నాలుగుముక్కలలో కవిచరిత్రను ముగించుకొని, ఇతడు బ్రాసిన శతకంలోని 
సొగసులను చూడడానికీ మనం ఉపక్రమించవచ్చుగాని మన కవుల చరిత్రలు ఇంత 
సునాయాసంగా తీల్చుకొనేవికావు. ఈ దేవకీనందన శతకాన్నే కవి రాక్షసుడు రచించాడనే 
1. బట్టర్‌వర్తు వేణుగోపాలచెట్టిగార్ల నెల్లూరి శాసనసంపుటి, 1వ సంపుటం, పుటలు 668, 633) 


జన్నుమంత్రి. కవిరాక్షసుడు 675 


నమ్మకం కొంతకాలం దాకా దేశంలో వుండేది. ఈ శతకం కొన్నిపతులలో చిట్టచివర ఈ 
పద్యం ఉంది. 


సదయామూర్తికళన్‌ ఘటించు కవిరక్ష శ్రేష్ట డామోదియా 
పడివేల్‌ పద్యములందు నూటెనిమిదౌ పద్యంబు లర్చింప మీ 
పదనీరేజములందు దివ్యతటినీపాథః ప్రపూర్ణాభిము 
ఖ్యదశం గాంచిన దౌట మీకరుణ కృష్ణా! దేవకీనందనా.? 


ఈ పద్యంలో కవిరక్షణ్రీష్ణుడు అనే మాటవల్ల 'కవిరాక్షసుడు' అనే ప్రసిద్ధుడు ఈ శతకాన్ని 
వాసివుంటాడని పండితులు భావించారు. ఒక్క గద్వాలవారు వేయించిన ప్రతిలోనేకాక 
కాశీనాథుని నాగేశ్చరరావుగారు ప్రకటించిన దేవకీనందన శతకంలో కూడా ఈ పద్యమే 
కొద్ది పాలాంతరాలతో చిట్టచివరన వుంది. అడయారు గ్రంథాలయంలో వున్న 
తాళపత్రప్రతిలో కట్టకడపట ఇంకో మోస్తరుగా ఇదే ఛందో బద్ధమైంది. 


కవనాచాతురి మీర మున్న కవిరక్షశేష్ణ ఢామోదియై 
భువి గావించినయట్టి కృష్ణశతకంబున్‌ భక్తితాత్సర్యవై 
భవ మొప్పన్‌ లిఖియించె సద్దురకవి ప్రావీణ్యుడౌ భాస్కరా 
ర్యవరగ్రామణి మీలసత్కరుణ కృష్ణా! దేవకీనందనా.ి 


ఇది లేఖకుడు వ్రాసుకొన్న పద్యం అయినా కవిరక్ష శ్రేష్టుడు ఈ శతకాన్ని చెప్పినట్టు 
దీనివల్ల తెలుస్తుంది. కవిరాక్షసుడు అనే ప్రసిద్ధుడు దేవకీనందన శతకాన్ని చెపితే ఆ సంగతి 
జక్కనకు తెలియకపోదు. ఏమంటే ఏ విక్రమార్క చరిత్రలో శతకం చెప్పి దేవకీ తనయుని 
జన్నమంత్రి విధేయుణ్ణి చేశాడని జక్కన బ్రాశాడో అదే పుస్తకంలో కవిరాక్షసుణ్ణి కూడా 
నుతించాడు, చూడండి: 


శ్రీహర్లు శివభద్రు జిత్తవు శివదాసు సౌమిల్లిని సుబంధు సార్వభౌము 
కరామృతకవీంద్రు గామందకు గళింగు గవిరాక్షసుని భాసుని గాళిదాసు 
NO నల గవి రాజు నాత్మదలచి. (విక్రమార్క. 1-11) 


వీళ్ళందరూ సంస్కృత కవులే. ప్రసిద్ధులే. సంస్కృతంలో కవిరాక్షసీయమనే అన్యోక్తుల 
కావ్యముంది; అది శతశోక కావ్యం. అందులో కవి ఇలా చెప్పుకొన్నాడు: 

సాక్షరేషు భవతీహ జగత్యాం - సర్వఏవ హృది మత్సరయుర్తః 

సాక్షరం కవిజనేషు తమేకం - లోక ఏష కవిరాక్షసమాహ. 
2. గద్వాల సంస్థానంవారు ప్రచురించిన ప్రతిలో ఉందని చాగంటి శేషయ్యగారు వ్రాశారు. 


అంధ్రకవితరంగిణి - నాలుగవభాగం, పుట 243. 
3.  అఆంధ్రకవితరంగిణీ, నాలుగవ సంపుటం, పుట 247. 


676 సమగ్రాంధ్ర సాహిత్వం 


దీనిని మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు ఉదాహరించారు.* సంస్కృత కవుల శ్రేణిలో 
కవిరాక్షసుణ్ణి నుతించిన జక్కన తెలుగులో ఒక కవిరాక్షసుడు తన కాలానికి ముందుంటే 
చెప్పడా? అందులోనూ ఆ కవిరాక్షసుడు తన కృతిపతి తండ్రీ వ్రాసినట్టే దేవకీనందనునిపై 
శతకం వ్రాస్తే ఆ సంగతి విస్మరిస్తాడా? ఒకటి, జక్కన కాలానికి ముందు తెలుగు కవి 
రాక్షసుడు లేకపోవాలి. ఉంటే దేవకీనందన శతకం వ్రాసి ఉండకపోవాలి; లేదా ఇంకో 
దేవకీనందన శతకానికి సంబంధం వున్న “తెలుగు కవిరాక్షసుడు జక్కనకు 
అర్వాచీనుడుగావాలి. 


“తిలుగు' కవిరాక్షసుడు అని ఎందుకు చెప్పవలసివస్తున్నదంటే మన లాక్షణీకులలో 
కూడా కవిరాక్షసుడు ఒకడున్నాడు. కాకునూరి అప్పకవి (క్రీ.శ. 1656) కవి రాక్షసుని 
గురించి ఇలా వ్రాశాడు : 


ఆదిని శబ్దశాసనమహాకవి చెప్పిన భారతంబులో 
_ నేది వచింపగాబడియె నెందును దానినె కాని సూత్రసం 
పాదన లేమిచే దెనుగుపల్కు మరొక్కటి గూర్చి చెప్పగా 
రాదని దక్షవాటి కవిరాక్షసుడే నియమంబు జేసినన్‌. 
ఆ మూడు పర్వములలో - నా మాన్యుడు నుడువు తెరగు లరసికొనికృతుల్‌ 
దాము రచించిరి తిక్కసు-ధీమణి మొదలైన తొంటి తెనుగుకవీంద్రుల్‌. 
(అప్ప. పీరిక. 46, 47) 


మొదటి పద్యంలో కవిరాక్షసుని పేరు చెప్పి అతని అనుశాసనాన్ని వివరించిన అప్పకవి 
'పూర్వగ్రంథనామ సంగ్రహం'లో 'కవిరాక్షసీయం' అనే లక్షణ గ్రంథాన్ని పేర్కొన్నాడు.! 
అప్పకవికి నూరేళ్ల తరవాత క్రీ.శ 1750 ప్రాంతాలలో వున్న కస్తూరిరంగకవి కూడా 
కవిరాక్షసుణ్ణి పేర్కొని 'కవిరాక్షసచ్చందం' అనే అతని పుస్తకం పేరు చెప్పాడు. అందులో 
నుంచి పద్యాలను ఉదాహరించాడు. “'శ్రీదైతా: యతులిర్వదొక్కటి యగు౯'' అని 21 
విధాలైన యతులను చెప్పే పద్యాన్ని కవిరాక్షసచ్చందంలోనిదని కస్తూరి రంగకవి 
ఇచ్చాడు.” కపిరాక్షసుడు చెప్పిన 21- విధాలైన యతులలో నాలుగింటి లక్షణాలను ఆ 
గంథంనుంచే తీసుకొని ఇస్తున్నట్టు చెప్పాడు. 


1. అభేదయతి: లళలకు లడలకు నొకటొక టలవుగ బాసంబు యతియునౌ (ఆనంద. 3-52) 
2. ప్రాదియతి: ప్రాదినిత్యసమాసశబ్దములుగాక... (ఆనంద. 3-211) 

3. ఆదేశయతి: ద్వీపనాకాంతరీవప్రతీపశబ్బములకు... (ఆనంద. 3-219) 

4. విభాగయతి: సంఖ్యకును బరిణామసంజ్ఞకును... (ఆనంద. ౩-254) 


. షంస్కృతవాజ్మ్యయచరిత్ర - లౌకికవాజ్మ్బయం, పుట 38. 
అప్పకవీయం, 1-5, 6. ఆనందరంగరాట్ళందం, 1-7, 7. అదే పుస్తకంలో, 8-12, 8. ఇదేపద్యం 
అనంతుని ఛందంలో ఉంది. 1-92. 


జన్నమంత్రి, కవిరాక్షసుడు 677 


కవిరాక్షసుడు చెప్పిన యతుల సంఖ్యనుబట్టి అతని కాలాన్ని నిర్ణయించవచ్చు. మన 
భాషలో మొట్టమొదటి లక్షణగ్రంథాన్ని భీమన వ్రాశాడని మన లాక్షణిక మతం. భీమన 
పది యతులే చెప్పాడన్నారు. ఆ తరువాత వాటిని అనంతుడు ఇరవైనాలుగు దాకా 
పెంచాడు. ఇరవైఒకటి చెప్పిన కవిరాక్షసుడు అనంతునికి పూర్వుడే అవుతాడు, 
అనంతునికాలం శ్రీశ. 1435. అందుచే కవిరాక్షసుడు చేసిన నియమాన్ని అనుసరించి 
తిక్కనాదులు నన్నయగారి ప్రయోగాలనే చూసి కావ్యాలు వ్రాశారని అప్పకవి చెప్పాడు. 
అందుచేత కవిరాక్షసుడు నన్నయగారికి, తిక్కనగారికి మధ్య కాలంలో ఉండేవాడని 
కూడా భావించవచ్చుగాని, అప్పకవి ఇచ్చే ఇతర కవుల కాలంలో తారీఖులలో చాలా 
తకరారు ఉంటాయి. 


కస్తూరి రంగకవి కవిరాక్షసచ్చందంలోనివని చెప్పి ఉదాహరించినా కవిరాక్షసుడు 
ంస్కృతంలోనే వ్రాసిన లాక్షణికుడని కచ్చితంగా చెప్పవచ్చు. గౌరన అనే తెలుగుకవి 
సంస్కృతంలో తెలుగు కవిత్వానికి లక్షణం చెప్పాడు. తన గ్రంథానికి 'లక్షణదీపిక' అని 
టరు పెట్టాడు. ఇందులో తెలుగు లాక్షణికులు వ్రాసిన తెలుగు పద్యాలను కూడా 
ఉదాహరించాడు. గౌరన ఒక్కసారి యీ కవిరాక్షసుని పేరు చెప్పి అతని సంస్కృత 
శోకాన్నే ఉదాహరించాడుగాని ఒక్క తెలుగు పద్యాన్ని కూడా వాడుకోలేదు. చూడండి. 


ల 


చీ 


తథాచ కవిరాక్షస: అనంతపదవిన్యాసచాతుర్యం సరసంకవే: 
బుథధో యది సమీపస్తో నకుజన్మా పురో యది. 


కవిరాక్షసుని పేరు చెప్పి అతని శోకాన్ని ఉదాహరించిన గౌరన, నిజంగా కవిరాక్షసుడు 
తెలుగులో గ్రంథాన్ని రచిస్తే అందులోనుంచి లక్షణాలను పేర్కొనడా? కవిరాక్షసుడు 
తెలుగులో గ్రంథం వ్రాయలేదనుకోవాలి. గౌరన ఉదాహరించడంవల్ల క్రీ.శ. 1400- 1450 
ప్రాంతాలలోనే కవిరాక్షసుడు ప్రసిద్భుడని చెప్పాలి. తన పేరుమీద ప్రసిద్ధమైన 
ఛందాన్నేకాక కవి రాక్షసుడు ఏ యితర (గంథాలు వాశాడో తెలియదు. ఇతడు 
ఆదినారాయణ చరిత్రం అనే గ్రంథం వ్రాశాడట. అందులోనిదని ఈ పద్యాన్ని ఒకానొక 
లక్షణ (గ్రంథంలో ఉదాహరించాడట. 


శ్రీయుతలోచనోజ్జ్వలమరీచులు భానుమరీచివిస్ఫుర 
తోయజకాంతితోడ దులతూగెడు పచ్చని పట్టుగట్టియ 
త్యాయతశంఖచ క్రరుచిరాసిగదాధరు డేగుదెంచె నా 
రాయణు డార్హరక్షణపరాయణు డాకరిరాజుపాలికిన్‌, 1€ 


3. ఆంధ్రసాహిత్యపరిషత్‌ పుస్తకభాండాగారంలో 1391వ నెంబరుగల తాళపత్రప్రతిలోని భాగం. 

10. “కవిరాక్షసుని యాదినారాయణ చరిత్రములోనిదని యొకానొక లక్షణగ్రంథములో నీక్రింది పద్య 
ముదాహరింపబడినది'' అని కందుకూరి వీరేశలింగంగారు ఈ పద్యాన్ని కవులచరిత్ర - ప్రథమ భాగం 
(669వ పుట)లో ఇచ్చారు. ఏ లక్షణ గ్రంథమో వారు పేరు చెప్పలేదు. పరిశోధిస్తేగాని పేరు, కాలం, 
లాక్షణికుని ఉదాహరణలోని చారిత్రక ప్రామాణికబలం తెలియదు. ఏ పద్యాన్ని ఏ పుస్తకంలోంచి 
ఎన్నోపుటలోంచి తీసుకొన్నారో మన పరిశోధకులు చెప్పకపోతే తరువాతి సాహిత్య విద్యార్థులకు 
ఇబ్బంది. . 


678 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇది గజేంద్రమోక్షఘట్టంలోనిదని పద్యమే చెప్తున్నది. ఆదినారాయణ చరిత్రలో 
ఇంకా ఏయే విషయాలుంటాయో ఊహాగానం చేసి ప్రయోజనం తేదు. 


దేవకీనందన శతకంలో ' కవిరక్ష శ్రేష్టుడు అనే మాట ఉండబట్టి కవిరాక్షసుని 
గురించి ఇక్కడే ఇంత చర్చించుకొన్నాం. మూడు ప్రతులలో ఈ పద్యం కనబడుతున్నది. 
కాబట్టి దానిని తేలికగా కొట్టిపారేయకూడదని ఇలాగ తరచిచూశాం. 


ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పుకోవచ్చు. జక్కన చెప్పినదానిని బట్టి వెన్నెలకంటి 
జన్నమంత్రి దేవకీనందన శతకం చెప్పాడు. ఇప్పుడు దేశంలో ఒక్కటే ఒక శతకం 
ప్రచారంలో వుంది. దానిని అతడే వ్రాశాడనడానికి ఆస్కారముంది. శతకకర్త తను 
సాధారణ కవినని వినయంగా ఇలా చెప్పుకొన్నాడు. 


కొండల్వంటి కవీశ్చరుల్‌ శతకములూర్పంగ గోటానకో 
. ట్లుండన్‌ నీవును చెప్ప బూనితి వదేమో యంటివా వింటివా 
వండే నేర్చుల బెక్కురీతుల రుచుల్‌ వర్తింపవే శాకముల్‌ 
దండిన్‌ నామన వాలకింపు మది కృ... 10 


తాను 'కొండంత కవి' కాకపోయినా చక్కగా రాయగలవాడినని వినయంతోనే తన 
కావ్యాన్ని రుచిచూడమంటున్నాడు. అతని కాలంలో చిన్నపిల్లవాళ్ల అలంకరణ ఎలా 
ఉండిందో ఈ చక్కని బాలకృష్ణుని వర్ణనతో మనం తెలుసుకోవచ్చు. 


అందెల్‌ చిన్ని పసిండిగజ్టియలు మైయన్‌ మేఖలాఘంటికల్‌ 

క్రందై మోయగ రావిరేక నుదుటన్‌ గంపింప గోపార్చకుల్‌. 

వందారుల్‌ గన వెన్నముద్దలకు నై వర్తించు మీ బాల్యపుం 

జందం బాదివిజుల్‌ నుతించుటలు కృష్ణా! దేవకీనందనా! ర్‌ 


దీనిముందు పద్యంలో కూడా బాలకృష్ణ వర్ణన అతి మనోహరంగా ఉంది. చూడండి! 


నీడల్‌దేరెడు చెక్కుటద్దములతో నిద్దంపు గమ్మోవితో . 

కూడీకూడని చిన్నికూకటులతో గోపార్భకశ్రేణితో 
వ్రీడాశూన్యకటీరమండలముతో వేడ్కన్‌ వినోదించుచు 

న్నాడాశైశవమూర్తి నేదలతు గృ... 4 


ఈ పద్యంలోని 'కూడీకూడని' అనే ప్రయోగం ఇతని విలక్షణత్వాన్ని చూపిస్తున్నది. తన 
కాలంలోని సజీవ భాషను కవిగ్రంథంలో నిస్సంకోచంగా వాడుకొన్నాడని ఈ 
వ్యావహారికరూపం చెప్తున్నది. ఇటువంటిదే “వండే నేర్పు ఆనే మాట కూడ. ఇప్పటి 
వ్యాకరణ శా స్తాలరీత్యా 'వండెడి నేర్పు' అన్నదే సాధువు. 'కూడియుగూడని కూకటుల్‌' 
అనమంటుంది వ్యాకరణం. సజీవభాషలోని ప్రయోగాలను మన లక్షణ గ్రంథాలు చూసీ 
చూడవు. వాటిని లక్ష్యపెట్టకుండా జన్నమంత్రి తన కాలంలోని ఉచ్చారణ రూపాలను 


జన్నమంత్రి, కవిరాక్షసుడు 679 


చక్కగా వాడాడు. జన్నమంత్రి ఇటువంటి ప్రయోగాలతో బాటు “విహరించే కరి' (39), 
“ఏలింది', “ఇబ్బంది. (100) వంటి రూపాలను హాయిగా, వీనుల విందుగా 
ప్రయోగించాడు. ఇతని పద్యాలలోని భావాలకు సుమతి శతకకర్త భావాలకు 
పోలికలున్నాయి. చూడండి: 


చీమలుపెట్టిన పుట్టలు - పాముల కిరవైనయట్లు పామరుడు దగన్‌ 
హీమంబు గూడబెట్టిన - భూమీశుల పాలజేయు భువిలో సుమతీ. (43వ పద్యం) 


ఇదే భావం దేవకీనందన శతకంలో జన్నమంత్రి చక్కగా చెప్పాడు: 


చీమల్‌ పుట్టలు పెట్టుచుండ నవి విస్తీర్ణంబు గావించినన్‌ 

పాముల్‌ జేరినరీతి లో భిజనసంఫన్నార్థరాసుల్‌ వృథా 

భూమీపాలుల పాలుగాక చనునా పుణ్యంబులేలొల్లరో 

సామాన్యుంబు ధనాధినాధులకు కృ... 72 


ఇతడు రసికత్వంలో దేవరాయలను మెప్పించాడని జక్కన చెప్పాడు. ఆ రాసిక్యత 
ఏమిటో చూద్దాం. జన్నమంత్రి మంచి శృంగార కవిత్వం చెప్పేవాడని కొన్ని పద్యాలవల్ల 
తెలుస్తుంది. చూడండి. 

ఇలగోవర్దన మెత్తితీ వనుచు బ్రహ్మేంద్రాదు లెంతో నినుం 

బలుమారు న్నుతులొప్ప జేసెదరు పద్మాక్షా కుచాగ్రంబునం 

జులక న్నెత్తిన రాధ నెన్నరిదిగో సాంపొంద సత్కీర్షిని 

శ్చలపుణ్యంబునగాక చొప్పుడునె కృ... 15 
ఇంటో ఉన్న పదహారువేలమంది భార్యలు చాలక ఊరివాళ్లమీద పడ్డావని కృష్ణుణ్ణి 
దెప్పుతున్నాడు చూడండి: 

విలసిల్లన్‌ పదియారు వేలసతులన్‌ వీక్షించి వారిండ్లలో 

పలవర్తించుచునుండవీటగలగోపస్త్రీల నెల్లన్‌ గడుం 

బలిమిన్‌ బట్టిరమించి నాడవు భళి ప్రాజ్ఞుండవీవౌదుభూ 

స్థలి నీవేకద కొంటెదేవరపు కృ... 12 


శృంగారంతో బాటు సున్నితమైన హాస్యంకూడా ఈ కవిలో ఉంది. భార్యలకు చనువిస్తే 
నెత్తికెక్కు తారన్న విషయాన్ని 'మృదువుగా' చెప్తున్నాడు చూడండి: 

నొసటన్‌ గన్నులగట్టి వేల్పుసతినెంతో భక్తితో జూడగా 

నిసుమంతైనభయంబులేక తలమీదెక్క న్నదట్లుండనీ 

వసుధన్‌ భర్తలు స్త్రీలకెవ్వరయినన్‌ వశ్యాత్ములైమట్టులే 

క సమితయ్యం దలకెక్కకుండుదు రె కృ... 66 
ఇతడు జీవితాన్ని బాగా అనుభవించిన తరువాతనే ఈ శతకాన్ని చెప్పినట్టు ఈ క్రింది 
పద్యంవల్ల తెలుస్తుంది. 


680 


భక్తి 


అ 


సమగ్రాంధ్ర సాహిత్యం 


బాలక్రీడల గొన్ని నాళ్ళు పిదపన్‌ భామాకుచాలింగ నా 

లో లాభ్యున్నతి గొన్ని నాళ్ళుమరి యిల్లున్‌ ముంగిలింగొన్ని నా 

ల్ళీలీలన్‌ విహరించితిన్‌ సుఖఫలం బెందేనియున్‌ లేదుగా 

చాలన్‌ నీపదభక్తి జీసెదను కృష్ణా 82 


భావంతో ఇతడు చెప్పిన ఈ క్రింది రెండు పద్యాలూ తెలుగు దేశంలో చాలా 


సు ప్రసిద్ధమైనవి : 


అరయం జందనగంధిపై విదురుపై పై నక్రూరుపై గుబ్దపై 

నరుపై ద్రౌపదిపై గుచేలకునిపై నందవ్రజ స్త్రీ లపై 

బరగంగల్లు భవత్మృపారసము నాపై గొంత రానిమ్ము నీ 

చరణాబ్దంబుల నమ్మినాడ హరి కృష్టా 91 


కరి నేలింది హుళక్కి ద్రౌపదికి కోకల్‌ మెచ్చి యిచ్చింది ద 
బర కాకాసురునిం గటాక్షమున జేపట్టిం దబద్ధం బహో 
శరణన్నన్‌ బగవాని తమ్మునికి రాజ్యం బిచ్చుట ల్కల్లయి 
త్తరి నన్నేలిన నిక్క మీకథలు కృష్ణా! దేవకీనందనాః! 100 


చిన్న చిన్న తెలుగు పదాలతోనేకాక సుదీర్ణ సంస్కృత సమాసాలతో కూడా ఇతడు పద్యం 
చెప్పగలడు. 


కుటిలారాతినిశాటకో టికదళీకూటాట వీభంజనో 

దృటమత్త ద్విప కేళిలోలము సముశ్రా వీణ్యదైత్యాంగనా 

స్ఫుట ముక్తామణీరత్న హారతిలకాపుంజాతలూన (కియా 

చటులజ్వాలము నీసుదర్శనము కృష్ణా 96 


ఇటువంటి పద్యాలు చెప్పడానికి తెలుగు సాహిత్యంలో మిగతా కవులెండరో 


ఉన్నారుగాని తన కాలంనాటి ఉచ్చారణతో శిష్టవ్యావహారికాన్ని (గ్రంథస్థం చేసినవాళ్ళు 
అరుదు. చూడండి ఈ పద్యం: 


గట్రాలన్‌ బలుకానలన్‌ గుహల గంగాసింధు దేశంబులన్‌ 

వటారావుల దేహమెల్ల జెదరన్‌ వర్తించినన్‌ మేరువున్‌ 

చుట్రా యేబదిమార్లు మెట్టిన మనళ్ళుద్ధుండు గాకుండినన్‌ 

చట్రావాని ప్రయాసమంతయును గృష్టా దేవికీనందనా! 77 


వెన్నెలకంటి జన్నయ్య తాను కొండంత కవిని కానని చెప్పుకోవచ్చును గాని 


నిజంగా 'కొండ అద్దమందు కొంచమై ఉండదా' అనిపించేటంత ఉన్నతుడు. 


ఇతడు మొదటి వ్యావహారిక భాషాకమి 


శ్రీనాథుడు 


కౌకతీయ సామ్రాజ్యం మూడు పువ్వులూ, ఆరు కాయలుగా ఉంటున్నప్పుడు 
సామ్రాజ్యాధిపతిచేత మన్ననలు పొందిన ఒక సరస సాహిత్య సామ్రాజ్య చక్రవర్తి 
తీరాంధ్రంలో ఉండేవాడు. అతని పీరు కమలనాభామాత్యుడు. అతడు తూర్పు తీరాన 
ఉన్న కాల్పట్టణమనే ఒక కరపట్టణానికి అధికారి. ఇది బహుశా మచిలీపట్టణానికి దగ్గరో 
ఉన్న కాళీపట్టణం కావచ్చు. లేకపోతే దానికి సమీపంలో ఉన్న 'కలపటం' అవటానికి 
కూడా ఆస్కారం లేకపోలేదు. ఈ రెండు పట్టణాలూ కాకపోతే ఒంగోలు తాలూకాలో 
సముద్రానికి సమీపాన ఉండే “కాల్‌ స్తానకోట' అనే గ్రామం కావచ్చు. 


కమలనా భామాత్యుడు సరససాహిత్య చక్రవర్షేకాక కవితా విద్యాధరుడు. పద్మ 
పురాణ సంగ్రహాన్ని ఈయన రచించాడో, లేక కృతి పుచ్చుకున్నాడో తెలియదు. ఈయన 
కీ.శ. 1320 ప్రాంతాలలో ఈ కరపట్టణంపై అధికారం నెరపుతూ ఉండివుంటాడు. ఇతనికి 
మారయ్య అనే కుమారుడున్నాడు. అతడు కూడా తండ్రీలాగే అమాత్యుడు - అంటే 
రాజోద్యోగి. ఈ మారయ్య విద్యారాజీవభవుడు. తండ్రంత తానూ చదువుకున్నవాడు 
కాబోలు. ఈయన భీమాంబిక అనే 'పుణ్యాచార' కీలను పెళ్ళిచేసుకున్నాడు. ఈ 
దంపతులకు క్రీ.శ. 1370కి అయిదారేళ్లు ఇటో అటో ఒక కుమారుడు జన్మించాడు. అతనికి 
శ్రీనాథుడు అని పేరు పెట్టారు. 


కమలనాభామాత్యుని కుటుంబం వారికి యజుర్వేదం ప్రమాణం. శ్రీనాథునికి 
ఉపనయనం చేశాక వేదం చెప్పించారు. “అధర్వు వేదశాఖాధీతినిష్టాతు'' డయ్యాడు. 
ఈలోగా అక్షరాభ్యాసం చేసినదాదిగా సంస్కృత పంచకావ్యాలు తాతదగ్గరో, 
తండ్రిదగ్గరో నేర్చుకొని వుంటాడు. తాత వ్రాసిన పద్మపురాణ సంగ్రహం చదివి పద్యాలు 
అల్లడం చిన్నప్పుడే మొదలుపెట్టి ఉంటాడు. అప్పటికి తెలుగులో వచ్చిన తిక్కనగారి 
భారతం, మార్కండేయ పురాణం, ఎగర్రయ్యగారి హరివంశం కూడా క్షుణ్ణంగా చదువుకొని 
ఉంటాడు. చిన్నారి పొన్నారి చిరుత కూకటి వయసులో బాల శ్రీనాథునికి మరుత్తరాజు 
కథ బాగా నచ్చింది. దీని నతడు పద్యకావ్యంగా వ్రాశాడు. ఈ కథ అతనికి అంతగా 
నచ్చటానికి అందులో చాలా చక్కని నాటకీయత ఉంది. పట్టుదల ఉంది. కథ వినండి ; 


అనగనగా కరందముడనే రాజు. అతని భార్య పేరు వీరమహాదేవి. ఈ దంపతులకు 
అనీక్షితుడనే కుమారుడు పుట్టాడు. అతడు పెరిగి పెద్దవాడై పెళ్ళీడు కొచ్చేసరికి 
విశాల రాజపుత్రిక వైశాలినికి స్వయంవరం చాటించారు. ఆ అమ్మాయిని పెళ్ళి 
చేసుకోవడానికి అతడు వెళ్ళాడు. కాని దురదృష్టవశాత్తూ ఇతర రాజకుమారులు అసూయ 
చెంది అతణ్జి పట్టి బంధించారు. కొడుకు బంధితుడయ్యాడని తెలియగానే కరందముడు 


1. ఈ గ్రామాన్ని ఒకరు పేర్కొన్నారని బండారు తమ్మయ్యగారు ''శ్రీనాథ మహాకవి'' అనే వ్యాసంలో 
వ్రాశారు. చూ] రెడ్డి సంచిక, పుట 270. 


682 సమగ్రాంధ్ర సాహిత్యం 


సైన్యాలతో వెళ్ళి యుద్ధం చేసి కొడుకును విడిపించాడు. సౌంత శక్తిసామర్గా లతో కాక 
తండ్రీవల్ల విడుదల పొందినందుకు అవీక్షితునకు వల్లమాలినంత  సిగ్గువేసింది. 
తలయెత్తుకోలేకపోయాడు. ఇటువంటి చేతకానివాడికీ పెళ్ళి ఏమిటను కున్నాడు; 
రాజ్యమెందుకనుకున్నాడు. తండ్రి ఎంత చెప్పినా వినక శాశ్వత బ్రహ్మచర్యం 
అవలంబిస్తానని వెళ్ళిపోయాడు. 


ఇంత పొరుషమున్న చిన్నవాణ్ణి తప్ప ఇంకొకరిని పెళ్ళాడటం ఇష్టం లేక ఆ వైశాలిని 
కూడా పట్టు పట్టి అడవులకు పోయి తపస్సు చేసుకొంటోంది. ఆమెను ఒకనాడు ఒక 
వృద్ధనాగేంద్రుడు తనతో నాగలోకానికి తీసుకుపోయాడు. అతనికే దురుద్దేశమూ లేదు. 
ఈమెకు పుట్టబోయే బిడ్డ నాగజాతికి రాబోయే ఆపద తప్పించగలడని అతనికి తెలుసు. 
దేవుడు మేలు చేసి ఆ బిడ్డ పుట్టి పెద్దవాడయ్యాక నాగకిక్షణ చేసినపుడు ఈమె వారిస్తుందని 
ఇప్పటినుంచి మంచి చేసుకుంటున్నాడు. 


అయితే శాశ్వత (బ్రహ్మచర్యం చేస్తానని పంతం పట్టిన అవీక్షితునికీ, ఈమెకు పెళ్ళి 
'ఎలా అవుతుంది? వీడ్డ ఎలా పుడతాడు. అది ఒక ప్న. తపస్సు చేసుకుంటున్న 
అవీక్షితునికి ఒక వ్రతం ఉంది. తన తల్లి నోము నోచే వేళలో ఎవరేది అడిగితే అది ' 
ఇవ్వాలని అతని నిర్ణయం. ఒకనాడు అతని తండే కుమారుణ్ణి ఆ నోమువేళలో ఒకటి 
ఇస్తావా అని అర్థించాడు. కొడుకు ఇస్తానన్నాడు. 'అయితీ మన కులాన్ని ఉద్దరించేవాడిని 
కను' అన్నాడు. ఇచ్చిన వరం కోసం పట్టిన పంతాన్ని అవీక్షితుడు కొంచెం సడలించి పెళ్ళికి 
సుముఖుడయ్యాడు. 

కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులవల్ల వైశాలినీ, అవీక్షితులు కలుసుకున్నారు. పెళ్ళి 
చేసుకున్నారు. వాళ్ళకు ఒక కుమారుడు జన్మించాడు. అతనికి మరుత్తుడు అని పేరు 
పెట్టారు. ఇతడు పెరిగి పెద్దవాడై తాతగారి రాజ్యాన్ని ఏలుతూ ఉండేవాడు. ఇతడు ఎంత 
పరాక్రమవంతుడంటే ఇంద్రునికే యుద్ధాలలో తోడ్పడేవాడు. ఇతని ఘనత చూసి 
ఇంద్రునికే కన్ను కుట్టింది. మరుత్తుడు చేసీ యాగాలలో ఉపద్రష్టగా ఉండవద్దని 
బృహస్పతి చెవులో ఇల్లు కట్టుకొని ఇంద్రుడు చెప్పాడు. బృహస్పతి సరేనన్నాడు. 
మరుత్తుడు యాగం మొదలెట్టి బృహస్పతిని రమ్మన్నాడు. ఆయన రాలేదు. “'నువ్వు 
రాకపోతే నీ తమ్ముడున్నా'' డని మరుత్తుడు సంవర్తుడనే బుషిని తన యజ్ఞానికి ఉప ద్రష్టగా 
చేసుకొన్నాడు. 

ఇంతలో మరుత్తుని నాయనమ్మ మనుమడికో కబురు పెట్టింది. నాగులు మునులను 
చంపుతున్నారని, ఏర్లూ, కోనేర్లూ విషపూరితాలు చేస్తున్నారనీ, అందుచేత నాగసంహారం 
చెయ్యమనీ ఆదేశించింది. నాయనమ్మ మాట తల దాల్చి మరుత్తుడు అందుకు 
ఉపక్రమించాడు. అతడు పుట్టకముందే మరుత్తుని తల్లిని మంచి చేసుకొని మాట 
పుచ్చుకున్న నాగులు వైశాలిని అండ చేరారు. 'నీ కొడుకుచేత ఈ సంహారానికి 
ఉపసంహారం చేయించు' అని ప్రార్థించారు. ఆమె తన భర్హ అవీక్షితుని వద్దకు వెళ్ళి 
అబ్బాయిని వారించండి' అని చెప్పింది. అవీక్షితుడు వెళ్ళి చెప్పాడు. మరుత్తుడు వినలేదు. 


శ్రీనాథుడు 683 


ఇద్దరూ వాదించుకున్నారు. లాభం లేకపోయింది. ఆయుధాలు పట్టుకొని యుద్దానికి 
డదు! భూమి దద్దరిల్లింది. ఆకాశం పొగచూరింది. తండ్రీకొడుకుల యుద్దాన్ని ఆపడానికి 
వాళ్ళ తాతలు, దేవతలు దిగి వచ్చారు... 


తరువాతి కథ అందరికీ తెలిసినట్టే సుఖాంతమవుతుంది. ఏ ఒక్క కాచ్యంలోనూ 
ఇంత సూటిగా లేదు. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క లాగుంది. ఈ కథలన్నింటిని 
బహుశా తెలుగుకావ్యాలలోనే చదువుకొని ఉత్తీజితుడ్డై బాల శ్రీనాథుడు కావ్యాన్ని 
వ్రాశాడు. అప్పటికి అతనికి పదమూడు, పధ్నాలుగు సంవత్సరాలకన్నా ఎక్కువ వయసు 
ఉండదు. ఈ కావ్యం శ్రీనాథుడు ఎంతో రసవత్తరంగా వ్రాశాడు కాబోలు, తన ఇతర 
రచనలలో దీనిన్సి ప్రస్తుతిస్తూ వచ్చాడు. 


చిన్నారిపొన్నారి చిరుతకూకటినాడు 
రచియించితి మరుత్తరాట్బరిత్ర. (కాశీ 1-7) 


అని అతడే రచనాకాలం చెప్పాడు. బాలశ్రీనాథుడు ఈ రచన చేస్తున్నకాలంలో కొండవీటి 
రెడ్డిరాజ్యాన్ని అనవేమారెడ్డి పాలిస్తూ ఉండేవాడు. ఇతడు ఏటేటా ఎంతో వైభవంగా 
వసంతోత్సవం చేస్తూ ఉండేవాడు. ఈ ఉత్సవాలు చూడడానికి వచ్చినవాళ్ళ మీద 
చందనం, పన్నీరు, కస్తూరి మొదలైనవాటితోపాటు ఈ రాజు కర్పూర ఖండాలు 
వెదజలేవాడు. ఏటేటా వసంతోత్సవాలు _ నిర్వహించడంవల్ల అనవేమారెడ్డికి 
వసంతరాయడనీ, వచ్చినవాళ్ళపై కర్పూర ఖండాలు వెదజల్లుతుండటంచేత కర్పూర వసంత 
రాయడనీ బిరుదులుండేవి. 


వచ్చిన జనం అందరిమీదా వెదజల్లడానికి తగినంత కర్పూరం సరఫరా చేయాలంటే 
మాటలు కాదు. ఈ సుగంధ ద్రవ్యాలను దేశదేశాల నుంచి తెప్పించి, నెల్లూరిపావాణీ 
సెట్టిగారి కుటుంబంలోని వాళ్ళు సప్లయి చేసీవారు. ఈ కాలంలో విదేశ వ్యాపారం బాగా 
వృద్ధి చెందింది. రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి నౌకా వ్యాపారం 
వృద్ది చేయించడానికి తన తమ్ముడు మల్తారెడ్డిని నియోగించాడు. అతడు మోటుపల్లి రేవును 
బాగు చేయించాడు. 


684 సమగ్రాంధ్ర సాహిత్యం 


ప్రోలయ వేమారెడ్డి అవచి దేవయసెట్టికి ప్రాపై ఉండేవాడు. రెడ్డి రాజ్యం క్రమేణా అలా 
విస్తరించింది. అనవేమారెడ్డి కాలం వచ్చేసరికి అవచి దేవయసెట్టి కొడుకు తిప్పయ్యసెట్టి 
ద్వీపాంతర వ్యాపారం స్వయంగా చూచుకుంటూండేవాడు. రెడ్డి రాజార్టనికి ముఖ్యమైన 
రేవుపుట్టణం మోటుపల్లి. దేశి పరదేశి, 'నానాదేశి అనబడే 'చాలుమూల సమస్త 
పెక్కండ్రు', నేహారులు మోటుపల్లికి వచ్చి వ్యాపారం విరివిగా సాగిస్తూ ఉండేవారు.? 
అందుచేత ౧ వ్పయ్యనెట్టి అప్పుడప్పుడు మోటుపల్లికి వచ్చినప్పుడల్లా కొన్నాళ్ళపాటు 
అక్కడే ఉంగవాడు. 

ఈ మోటుపల్లి శ్రీనాథుని జన్మస్థానమైన కాల్చట్టణానికి 50, 60 మైళ్ళ చేరువలో 
ఉండేది కాబోలు. శ్రీనాథుడు చిన్నప్పుడే తిప్పయ్యనెట్టితో బాగా స్నేహం చేశాడు. తన 
పద్యాలూ, కావ్యాలూ, అతనికి వినిపిస్తూ ఉండేవాడు. తిప్పయ్యసెట్టి తనతోబాటు అతో 
కొండవీడు తీసుకువెళ్ళి వసంతోత్సవం చూపించాడు కాబోలు. చిన్నప్పుడు కళ్ళారా 
చూసిన ఆ వసంతోత్సవ వైభవాన్ని శ్రీనాథుడు తన అనంతర కావ్యంలో వర్ణించాడు. 


తిప్పయ్యనెట్టితోబాటు కొండవీటికి వెళ్ళిన శ్రీనాథుడు రాజ దర్శనం 
చేసుకున్నాడని చెప్పలేం. కావ్యం వ్రాసినా అతడు చిన్నవాడు. మంత్రుల దర్శనం మాత్రం 
చేసుకున్నాడు. అనవేమారెడ్డి దగ్గర 'మామిడీి' వారి కుటుంబంలోని వ్యక్తులు 
మంత్రులుగా, శంతనోశులుగా ఉం టహ్నాకు మామిడి పెద్దన మంత్రి అనవేమారెడ్తికి 
మహాప్రధాని. అతనికి ముగ్గురు కుమారులు. పెద్దతని పీరు వేమనామాత్యుడు (పెద్దన తన 
రాజు పేరే పెద్దకొడుక్కు పెట్టుకొన్నాడు). రెండో కొడుకు పేరు ప్రైెగడన్న. మూడో 
కుమారుని పేరు సింగన్న. 

శ్రీనాథుడు కొండవీడు వెళ్ళినపుడు ఈ మంత్రి కుమారులు మహావైభవంతో 
ఉండేవారు. వీళ్ళ స్నేహం, ప్రాపకం శ్రీనాథునికి లభించింది. మామిడి వేమయ్య ఈ 
బాలకవిని చేరదీసి ప్రోత్సహించినట్లుంది. మరుత్తరాట్బరిత్ర బహుశా ఇతనికి అంకితం 
ఇచ్చాడేమో. ఈ వేమనామాత్యుణ్ణి శ్రీనాథుడు తన అనంతర కావ్యంలో ఇలా వర్ణించాడు. 


కాలకంఠ కఠోరకంఠషుంకారంబు చెవులు సోకనినాటి చిత్తభవుడు 

కుపిత రాఘవఘనక్రూరనారాచింబు తనువు నాటని నాటి వసధి రాజు 

క్రుద్ధ కుంభోద్భవ భ్రూలతాకౌటిల్య వికృతి గ్రుంకని నాటి వింధ్యశిఖరి 

వీరభద్రోదారఘోరివీరావేశ విహృతి గందని నాటి తుహినకరుడు 

చక్కదనమున గాంభఖీర్యసారమునను - బ్రకటథ్ధెర్యకళాకలాపములయందు 

దండనాయకచూడావతంసమైన - మంత్రిమామిడీ వేమనామాత్యు డెలమి. 

(నైషధం. 1-35) 

ఈ వేమయ్యకు శ్రీనాథుడు తన మరుత్తరాట్బరిత్ర అంకితమిచ్చాడని ఇప్పటికి ఎవరూ 
చెప్పలేదు. ఊహించనూ లేదు. అయితే శ్రీనాథుడు తరువాత ఎప్పుడో చెప్పిన ఒక 


2: విజ్ఞాన సర్వన్వం -తెలుగుభాషాసమితి, ౩వ సంపుటి, పుట 313 


శ్రీనాథుడు 685 


పద్యంవల్ల ఇది ఊహించవచ్చు. ఈ మామిడి పెద్దన్నగారి కుమారులు ముగ్గురిలో ఇద్దరికి 
శ్రీనాథుడు తన కావ్యాలను అంకితమిచ్చాడు. కడగొట్టువాడైన సింగన్న ఇలా 
అన్నాడట: 


జగము నుతింపగ జెప్పితి - పైగడయ్యకు నాయనుంగు బెద్దనకు గృతుల్‌ 
నిగమార్థ సారసంగ్రహ - మగు నాయారాధ్య చరిత మాదిగ బెక్కుల్‌. 
(నైషధం. 1-14) 


ప్రిగడయ్య ఈ సింగనకు పెద్దన్న కాడు. చిన్నన్న, వేమయ్య అతనికి పెద్దన్న. తన అనుగు 
పెద్దన్నకూ. ప్రెగడయ్యకూ కూడా శ్రీనాథుడు కృతులు అంకితమిచ్చినట్టు సింగన్న ఈ 
పద్యంలో చెప్పాడని భావించడమే సముచితం. 


మామిడి పెద్దన్నగారి పెద్దకొడుకు వేమయ్యకు ఒక పుస్తకాన్ని అంకితమిచ్చిన 
తరువాత చిన్నబ్బాయి ప్రైెగడయ్యకు పండితారాధ్య చరిత్ర అనే 'పద్య కావ్యాన్ని 
బాలశ్రీనాథుడు కృతి యిచ్చాడు. అప్పటికే ద్విపదలో పాల్కురికి సోమనాథుడు వ్రాసిన 
పండితారాధ్య చరిత్ర దేశంలో ప్రచారం పొందింది. శైవులందరూ దానిని భక్తిశ్రద్ధలతో 
పరించేవారు. దానిని సోమనాథుడు జనసామాన్యం కోసమే వ్రాసినా అది ప్రొఢపాకంలో 
బాగాపడి సామాన్య పాఠకుల స్థాయిని మించిపోయింది.* అందుచేత కథాభాగాన్ని పద్య 
ప్రబంధం చేయమని పైగడయ్య కోరి ఉంటాడు. సోమనాథుని ద్విపదలు తన కావ్యంలో 
పొందుపరుస్తూ శ్రీనాథుడు పండితారాధ్య చరిత్ర వ్రాశాడు. ఇది ఇతడు ఇలా రచిస్తే, 
మిగిలిపోయిన సోమనాథుని ఇతర ద్విపద కావ్యామైన బసవపురాణాన్ని పిడుపర్తి 
సోమనాథుడు పద్య కావ్యాన్ని చేశాడు. అలా చేస్తున్నప్పుడు పండితారాధ్య కథను 
శ్రీనాథుడు ఇంతకుముందే ప్రబంధంగా. వ్రాసినట్లు చెప్పాడు. 


అప్పటికి శ్రీనాథునికి నూనూగు మీసాల నూత్న యౌవనం వచ్చింది. ఆ రోజులో 
అష్టభాషాపాండిత్యం విద్వాంసులకు అవసరం. సంస్కృత నాటకాలలో పాత్రోచిత 
భాషలు వాడుతారు కాబట్టి వాటిని కరతలామలకం చేసుకోవడానికి సంస్కృతంతో 
బాటు ప్రాకృత, మహారాష్షీ, శౌరసేని మొదలైనవీ తెలుగు పండితులు గట్టిగా మథించి 
నేర్చుకొనేవారు. శ్రీనాథుడు ప్రాకృతం అభ్యసించాడు. ఆ భాషలో హాలుడు సంకలనం 
చేసిన 'గాథాసప్తశతి' రసవత్తరమైన గ్రంథం. దానిని యువక శ్రీనాథుడు అనువదించాడు. 
ఈ ఏడువందల_గాథలనూ అతడు తెలుగు చేసే ఉంటాడు. అయితే ఈ అనువాదం 
నష్టమైంది. మూడు పద్యాలు మాత్రమే లభిస్తున్నాయి. వాటి ప్రాకృతమూలం సంస్కృత 
ఛాయ, ఆంధ్రానువాదం చూడండి. 


గాథ : విక్కి ణ ఇ మాహమాస - మ్మి పామరో పా ఇడింప ఇవేణ 
ణిద్దూమముమ్మురమ్వి ఆ - సామలి యధణో పడిచ్చన్నో. 


———ే a యాలాల 
3౩. ఇది బండారు తమ్మయ్యగారి అఖిప్రాయం. చూ॥ ' శ్రీనాథ మహాకవి' రెడ్డి సంచిక, పుట. 281. 


686 సమగాంధ్ర సాహిత్యం 


భాయ:  విక్రీణేతీ మాఘమాసే పామరః ప్రాపరణం బలీవర్దేన 

నిర్ధూమమ్ముర్మురని భౌశ్యామల్యాః స్తనౌపశ్యన్‌, (3-88) 
అనువాదం : మాఘమాసంబు పులివలె మలయుచుండ 

బచ్చడం బమ్ముకొన్నాడు పసరమునకు 

ముదితచన్నులు పొగలేని ముర్మురములు 

చలికి నొరగోయి కేలుండు సైరికుండు? (క్రీడా. 262) 


సైరికుడు అంటే దున్నేవాడు, రైతు. ఒరగోయ అనే వీరోచితమైన మాట వాడబట్టి' 
సైనికుడు లాగ ధ్వనించే సైరికుడు అనే మాటను మూలంలోని పామరునికి వాడాడు. స్త్రీ 
వక్షోజాలు పొగలేని కుంపట్లట. వాటి వెచ్చదనం చూసుకొని, పులిలాంటి మాఘమాసపు 
చలిమీద కత్తిదూసి రైతు పచ్చడం అమ్మి పశువులను కొన్నాడని కల్పన. రగ్గుకన్నా రమణి 
ఉరోజాలే వెచ్చన అని చమత్కారం. ఈ గాథనే రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ఇలా 
సూటీగా అనువదించారు. 


ps 
పొగయకుండు కుమ్ముబోలెడు చామచ-స్లవను బడసి శీతకాలమందు 
పల్లెసేద్యగాడు పచ్చడంబును విల్చి - క్రొత్త యెద్దు దెచ్చుకొనియెజూడు 
(గా.స. సారం. 181) 


చలిలో ప్రియురాలి భరవసా చూసుకున్న రైతుబిడ్డ గడుసుదనం ఈ పై గాథ మనకు చెప్పే, 
వర్జాకాలంలోని జవరాలి విరహాన్ని ఈ క్రింది గాథ చెప్తుంది. 


గాథ: దు కావా ఉత్తణిఏ అ ఘరమ్మి వో ఊణ ణీసహిణిసణ్ణమ్‌ 
దావేఇవగలఅవ ఇఅం - విజ్ఞుజో ఓ జలహరాణం. 


ఛాయ: రు జ్ఞూవాతో తృృజితీ - గృహిరుది త్వా నిస్సహనిషణ్ఞామ్‌ 
దర్శయతీవ గతపతికాం - విద్యుదుదో్యతో జలధరాణామ్‌. (4-15) 


అనువాదం: వటురుంరూపవనోత్తృ ణాలయములో భద్రంబునం బట్టెకం 
కటిపై ముచ్చ ముడింగి నిర్బరవియోగగాని శోషించి యె 
క్కటి నిద్రించుచున్న పాంథవనితన్‌ గరావచః ప్రౌఢిమ౯ 
దటిదుద్యోతము చూపు నట్టనడురే ధారాధర శ్రేణికిన్‌. (క. 60) 


వర్షాకాలం విరహాన్ని ఉడ్రేకపరుస్తుంది. నాయకుడు ఊళ్ళోలేడు. నాయిక ముచ్చముడిగి 
నిర్భ్బరవియోగ దుఃఖంలో సొమ్మసిల్లి ఒక్కర్తే పట్టెమంచంమీద పడుకొంది. ఆమె అవస్థను 
చూస్తి సాటి ఆడదానికి గుండె కరుగుతుంది. అందుకే మెరుపుకన్నై తన వెలుగులో ఆమె 
దుస్థితిలో మొయిలురాయడికి చూపించి కనికరించమంది. ఇదీ ఈ పద్యంలోని భావం. ఈ 
గాథనే అనంతకృష్ణ శర్మగారు ఇలా అనునదించారు. 


శ్రీనాథుడు 687 


' పూరికప్పోడు గాలిత్రోపునకు జెదర 
నేల గతిలేక యేడ్చుచు గూలబడిన 
వలసపోయిన యాతని చెలిని జూడు 
మెరసె మేఘంబునకు జూపుకరణి మెరపు. (గా.స.సారం. 247) 


శ్రీనాథుడు చేసీన రెండు గాథల అనువాదాలూ మనకు కీడాభీరామం అనే ఇతర 
కావ్యంలోనుంచి దొరుకుతున్నాయి. పూర్వం వ్రాసిన కావ్యాలలోని పద్యాలను తరువాతి 
కృతులలో వాడుకోవడం మన కవులకు పరిపాటే. కొన్ని లక్షణ గ్రంథాలలో ఈ క్రింది 
పద్యం శ్రీనాథుని సప్తశతిలోనిదని చెప్పారట. ఆ సంగతి చెప్తూ మానవల్లి రామకృష్ణ 
కవిగారు దానిని ఉదాహరించారు.* 


వారణసియ దానిగొనవా? నవవారిజమందు దేటి కొ 
వ్యారుచునుంట నీ వెరుగవా? ప్రియ! తెరగంటిగంటి కె 
వ్వారికీ గెంపురాదు తగవా మగవారల దూర నీ విభుం 
డారసి నీనిజం బెరుగునంతకు నంతకు నోర్వు నెచ్చెలీ! 


ఇది 'కస్సన ణహో ఇరోసో' అనే గాథకు అనువాదం అని రాళ్ళపల్లి అనంత 
కృష్ణశర్మగారు చెప్పారు. శ్రీనాథుని తరువాత ఈ గాథాసప్తశతి నిధి జోలికి అనంత 
కృష్ణశర్మగారు తప్ప ఇంకెవరూ పోలేదు. శ్రీనాథుని కాలంలో పెదకోమటి వేమారెడ్డి ఒక 
నూరు గాథలు తీసుకొని సప్తశతీ సారం అనే పేర వాటికి మంచి టీక వ్రాశాడు. 


పెదకోమటి వేమారెడ్డి ఆ రోజులో అంటే శ్రీనాథునికి నూనూగు మీసాల 
నూత్నయోౌవనం వచ్చిన రోజులో చందవోలులో యువరాజుగానో, రాజుగానో 
ఉండేవాడు. ఇతడు ప్రోలయవేమారెడ్డిగారి అన్నగారి మనుమడు. కొండవీటికి 
అణకువగా చందవోలులో ఆ వంశం రెడ్లు పరిపాలన చేస్తూ వచ్చేవారు. మామిడి 
పెద్దన్నగారి కుమారులలో కడగొట్టువాడైన సింగన ఉత్తరోత్తరా ఈ పెదకోమటి వేముడికి 
మంతి అయ్యాడు. క్రీ.శ. 1385 సంకలో ఈ ముగ్గురు అంటే శ్రీనాథుడు, మామిడి 
సింగన్న, పెదకోమటి వేమారెడ్డి కలిసి సాహిత్య వ్యాసంగం చేస్తూ వుండేవారు కాబోలు. 
శ్రీనాథుడు సప్పశతిని తనిగించే రోజులో పెదకోమటి వేముడు కొన్ని గాథలకు టీక వ్రాసి 
వుంటాడు. | 


ఆ తరువాత కొన్నాళ్ళపాటు పెదకోమటి వేమునికి సాహిత్య గోష్టులు జరిపేటంత 
తెరపి ఉండేది కాదని చెప్పాలి. ఏమంటే క్రీ.శ. 1386లో అనవేమారెడ్డి మరణీందాడు. ఆ 
గదెమీద అనవేమారెడ్డి గారి అన్న కొడుకు కొమరగిరిరెడ్డిని రాచమరిది కాటయవేముడు 


mm 
4. కుమారసంభవం - పూర్వభాగం (1906) 4వ ఆఈశ్వాసం - 588వ పద్యానికి అధోజ్ఞాపికలో ఇది 


ఇద్బారు. 
5. గాథాసప్తశతీ సారం - పీరిక. పుట 2. 


688 సమగ్రాంధ్ర సాహిత్యం 


నిలబెట్టాడు. కోమటి వేముడు కొండవీటి గద్దెకోసం తాను ప్రయత్నాలు చేశాడు. ఒక 
ప్రక్కనుంచి కటకం కళింగాధిపతులు, మరోమూలనుంచి విజయనగరం రాయర్లు రెడ్డి 
రాజ్యాన్ని కబళించాలని చూశారు. కొండవీడు, చందవోలు రాజ్యాలలో అంతఃకలహాలు 
జరిగాయి. కాటయ వేముడు ఏ చాణక్యతంత్రం నెరపాడో తెలియదుగాని కోమటి వేముడు 
శాంతించాడు. కొమరగిరి రెడ్డి (బతికున్నంతకాలం అతడు కొండవీడు పాలించేటట్టూ, ఆ 
తరువాత పెదకోమటి చేమునికీ గద్దె సంక్రమించేటట్ట్లూ సంధి షరతులు పెట్టుకున్నారు. 
పెదకోమటి వేముడు తృప్తిపడి చందవోలులో రాజ్యం చేసుకుంటున్నాడు. అతనితో 
మామిడి సింగన్న మంత్రిగా, శ్రీనాథుడు కవిగా చందవోలులో వుండిపోయారు. తమ 
విద్యాగోష్ణులు కొనసాగించారు. 


మామిడి సింగన్నకూడా సంస్కృతంలో దిట్ట, జ్యోతిష్యమంటే చెవి 
కోసుకుంటాడు. అందులోనూ సిద్దాంత భాగమంటే ఇష్టం. సోమసిద్భాంతానికి వ్యాఖ్యానం 
వ్రాశాడు. అందులో తాను “ బ్యోతిర్చిద్యానిరాఘాట సరస్పాత్చారదృళ్యు'' డనని 
చెప్పుకున్నాడు. ఈ వ్యాఖ్యానాన్ని అతడు క్రీ.శ. 1418లో వ్రాశాడుగాని క్రీ.శ. 1386 
దాటాక మంచి నిండు యౌవనంలో శ్రీహర్తుని నైషధీయ చరిత అంటే ఒళ్ళు 
మరచిపోయేవాడు. అందుకే ఒక పద్యంలో శ్రీనాథుడు ఈ మామిడి సింగన్నను ఇలా 
సంబోధించాడు. 


శ్రీహర్ష సుకవి కవితా - వ్యాహార కథా సుధా సాస్వాద సుఖ 
శ్రీ హరోదయ నిత్య స - మాహిత మహితాంతరంగ మామిడిసింగా. 
(నైషధం. 3-1) 


“శ్రీహర్హుడనే సుకవి యొక్క కవిత్వంచేత భాషితమైన కథామృతరసాన్ని 
ఆస్వాదించుటచేత జనించిన సౌఖ్యానంద శ్రీలవల్ల నిత్యం కందళించిన డెందం కలవాడా” 
అని దీని అర్థం. అంటే ఇరవై నాలుగు గంటలూ హర్షుని కావ్యామృతంలో మామిడి 
సింగన్న మునిగి తేలుతూ ఉండేవాడు. ఈ ప్రొఢకావ్యాన్ని తెనిగింపజేయాలని మామిడి 
సింగన్న అనుకొన్నాడు. దీనికి తగినవాడు శ్రీనాథుడే అని నిశ్చయించుకున్నాడు. 
అప్పటికి శ్రీనాథుడు ఉద్దండ పాండిత్యం కరతలామలకం చేసుకున్నాడు. అతడు ఏయే 
కవుల (గంథాలు చదివాడో చూడండి: 


వ్యాసవాల్మీకి మహర్లుల వాక్సుధా సముద్రాల కెరటాలపై ఓలలాడాడు. 
భట్టబాణుని కాదంబరీ, హర్షచరిత్రలతోపాటు మయూరుని సూర్యశతకంలోని 
సొభాగ్యగరిమనూ సంగ్రహించాడు. సంస్కృతంలో నాటకాలు వ్రాసిన భాసుడు, 
సొమిల్లుడు మొదలైనవారి ప్రతిభాసమున్నేష హేలావిశేషాలను మెచ్చుకున్నాడు. మాఘుని 
శిశుపాల వధలోనూ, భారవి కిరాతార్డునీయంలోనూ ఉండే వచోమకరంద నిష్యంద 
మాధుర్యానికి ఆనందం పొందాడు. కాళిదాసును ఎప్పుడూ మనసులో ప్రార్థించుకొంటూ 
ఉండేవాడు. బాలరామాయణ నాటకం వ్రాసిన రాజశేఖరుణ్ణీ, సంస్కృతంలో రెండర్భాలు 


శ్రీనాథుడు 689 


వచ్చే రాఘవపాండవీయమనే కావ్యం వ్రాసిన కవిరాజునూ మెచ్చుకొనేవాడు. ఇంతమంది 
సంస్కృత కవుల కావ్యాలను మధించి వీళ్ళ రచనలతోపాటు తెలుగులో కవిత్రయంవారి 
కావ్యాలలో వెన్న తీసి ముద్ద చేసుకున్నాడు. వీటితోపాటు బ్రహ్మాండాది పురాణాల 
తాత్పర్యార్థం నిరూపించిన బ్రహ్మజ్ఞానం కూడా తెలిసినవాడు. 

అందుకే ఇంతటి పండితుడైన శృంగారకవిని శ్రీనాథుని పిలిపించి సింగన ఇలా 
అన్నాడు. 

బ్రాహ్మీదత్తవరప్రసాదుడ పురు ప్రజ్ఞావి శేషోదయా 

జిహ్వ స్వాంతుడ వీశ్చరార్చన కళాశీలుండ వభ్యర్ణిత 

బహ్మాండాది మహాపురాణచయతాత్పర్యార్థనిర్థారిత 

బ్రహ్మజ్ఞానకళానిధానమవు నీ భాగ్యంబు సామాన్యమే? (నైషధం. 1-13) 


అసామాన్యమైన కవితాభాగ్యం గలవాడని ఎంచే శ్రీనాథునితో శ్రీహర్లుని గొప్పతనం 
వివరించి అతని గ్రంథాన్ని తెనుగు చేయమని ఇలా చెప్పాడు. 


కవిరాజరా జిశీఖరహీరముకుటంబు, శ్రీహీరకులవార్డి వివిరకరుడు 
మామల్ల దేవీకుమారరత్నంబు, చింతామణీమంత్ర చింతనఫలంబు 
కవికులాదృష్టాధ్వగమనాధ్వనీనుండు, కాళ్మీరనృపసభాకమలహిళి 
ఖండన (గంథ సం గ్రంథకర్కశబుద్ధి. షట్క ర్మమరైశ్చైకచ క్రవర్తి 
భట్టహర్హుండు ప్రొఢవాక్సాటవమున 
నెద్ది రచియించి బుధలోకహితము పొందె 
నట్టి నైషధ సత్కావ్యమాం ధ్రభాష 
ననఘ యొనరింపు నాపేర నంకితముగ. (నైషధం. 1-16) 
అయితే సంస్కృతంలోని నైషధం ఉత్తనారికేళపాక రచన. దానిని అర్థం చేసుకోవాలంటే 


ఎన్నో వ్యాఖ్యానాలు చదవాలి. ఇటువంటి గ్రంథాలను మానసికంగా సోమరిపోతులైన 
వాళ్ళు హర్షించలేరట. అందుకే శ్రీనాథుడు ఈ పద్యం చెప్పాడు. 


పనిపడి నారికేళ ఫలపాకమునం జవియైన భట్టహ 

రుని కవితాసుగుంభములు సోమరిపోతులు కొందరయ్య తా 

నని కొనియాడ నేర రది యట్టిద. లేజవరాలు చెక్కుగీ 

టిన వసవల్చు బాలకుడుడెందమునం గలగంగ నేర్చునే? (నైషధం. 1-17) 


మాంచి పైలాపచ్చీసులో ఉన్న పడుచుపిల్ల చెక్కిలిమీద చిటిక వేస్తే యువకుల 
మనసులు ఉయ్యాలలూగుతాయిగాని చంటి వాళ్ళకేం చలనముంటుంది? ఈ విధంగా 
చెప్పి మామిడి సింగన్న బహుమానంగా కర్పూర తాంబూలం ఇచ్చాడు. దానిని స్వీకరించి 
శ్రీనాథుడు నైషధాన్ని శృంగారనైషధంగా అనువాదం చేశాడు. ఎలా చేశాడో తానే 
చెప్పుకున్నాడు, వినండి. 


690 సమగ్రాంధ్ర సాహీత్యం 


నైషధ శృంగారకావ్యం బాంధ్రభాషాపోోషంబున నశేషమనీషి హృదయంగ 
మంబుగా . 


1. శబ్దంబనుసరించియు, 2. ఆధిీపాయంబు గురించియు, ౩. భావం బుపలక్షించియు, 
4. రసంబు పోషించియు, 5. అలంకారంబు భూషించియు, 6. జొచిత్యం బాదరించియు, 
7. అనౌచిత్యంబు పరిహరించియు. మాతృకానుసారంబున చెప్పబడిన యీ భాషానైషధ 
కావ్యంబు... విలసిల్లు నాచంద్ర తారార్కంబు. (నైషధం. 8-202) ' 


ఇన్ని శ్రద్ధలు తీసికొని అనువదించిన నైషధ కావ్యాన్ని ఇలా పూర్తిచేశాడో లేదో, 
క్రీ.శ. 1395లో ఒక రాచకార్యం శ్రీనాథునిపై వచ్చి పడినట్లు ఉంది. కాటయ వేమునితో 
పెదకోమటి వేముడు ఒక ఒప్పందానికి వచ్చాడని ఇందాకా చెప్పుకొన్నాం. ఈ ఒప్పందం 
క్రీ.శ. 1390 ప్రాంతాలలో జరిగి ఉంటుంది. దాని ప్రకారం కొమరగిరి రెడ్డి తరువాత 
కొండవీటి రాజ్యం ఎంత ఉంటే అంత పెదకోమటి వేమునికి రావాలి. అయితే క్రీ.శ, 
1395లో కొమరగిరి రాజ్యంలో కొంత భాగాన్ని రాచమరది కాటయ వేమునికి ఇచ్చేశాడే. 
అందువల్ల కొండవీటి సామ్రాజ్యానికి క్రొత్త రాజధాని అయిన రాజమహేంద్రవరం 
కాటయ వేముని చేతికి వచ్చింది. ఇది పెదకోమటి వేమునికి బాధ అనిపించింది. ఎలాగైనా 
కాటయ వేముని తప్పించి కొండవీటి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలనుకొన్నాడు. అయితే 
కాటయ వేముడు అసాధ్యుడు. విజయనగరం రాజులతో ఉన్న సఖ్యతను బంధుత్వంవల్ల 
ముందే గట్టిపరచుకొన్నాడు. ఏదైనా యుద్ధం వస్తే విజయనగరం రాజులు కొండవీటికి 
కాటయ వేమునికి తోడ్పడతారు. ఈ సహాయం వారికి లభించకుండా చేయాలి. అప్పుడు 
కాటయ వేముడు బలహీనుడవుతాడు. విజయనగర రాజులవద్దకు వెళ్ళి ఈ మంతనాలు, 
ఎవరు చేయగలరు? ఒక్కడే ఒక్కడున్నాడు. అతడు అవచి తిప్పయ్యసెట్టి క్రీ.శ. 1395 
ప్రాంతాలకు తిప్పయ్య ''ఇంతింతై వటు డింతయై'' అన్నట్టు భారతదేశమంతా వ్యాపారం 
చేస్తున్నాడు. పండువా, డిల్లీ, రాడాధి పట్టణాల అధిపతులు తిప్పయ్య సెట్టి తెప్పించే 
రత్నాలను కిరీటాలలో దాలుస్తున్నారు. ఆతని వ్యాపారం ఎలా ఉందో శ్రీనాథుడే 
హరవిలాసంలోని ఒక పద్యంలో (పీఠిక, 26) ఇలా వర్ణించాడు. 


పంజూరగర్బూర పాదపంబులు తెచ్చె జలనోగి బంగారు మొలక తెచ్చె 
సింహళంబునగంధసింధురంబులు దెచ్చె హురుమంజిబలు తేజిహరులుదెచ్చె 
గోవసంశుద సంకుమద [దవముదెచ్చా యావసనాణి ముత్యూలదె 
es చీనాంబర క. క 
జగదగోపాలరాయ వేశ్యాభుజంగ - పల్లవాదిత్య భూదాన పరశురామ! 
కొమరగిరి రాజేందు కూర్మిహితుడు - బాణజెగ జెట్టీరామయ్య చామసెట్టి. 


ఇటువంటి వ్యాపారం చేయటంవల్ల అవచి తిప్పయ్యనెట్టి విజయనగరం పాలించే 
హరిహరరాయలకు, ఫిరోజీషాకు, కటకం రాజులకు విశ్వాసపాత్రుడై చాలా 
ఆంతరంగికుడై వుంటాడు. అవచి తిప్పయ్యసెట్టి చేత చెప్పిస్తే హరిహరరాయలు రెడ్డిరాజుల 


శ్రీనాథుడు 691 


అంతర్యుద్ధాలలో ఎవరికీ సహాయం చేయకుండా ఊరుకుంటాడు. మరి తిప్పయ్యసెట్టికి 
ఎవరు చెప్తారు? అతని బాలసఖుడు శ్రీనాథుడు ఉండనే ఉన్నాడు. అందుచేత సున్నితమైన 
ఈ రాచకార్యాన్ని పెదకోమటి వేముడూ. మామిడి సింగన్నా శ్రీనాథునిపై పెట్టారు. 


అవచి తిప్పయ్య అప్పటికే ముసలివాడయ్యాడు. కంచిలో స్థిరపడి హెడ్‌ ఆఫీసులో 
వ్యవహారాలు చూసుకుంటున్నాడు. ఎదిగొచ్చిన పిల్లలు మిగతా వ్యాపారం చేస్తున్నారు. 
అందుకే శ్రీనాథుడు పనికట్టుకొని కంచికెళ్ళాడు. చిన్ననాటి సఖుడైన తిప్పయ్యను 
చూశాడు. వెళ్ళిన వెంటనే రాచకార్యాల ప్రసక్తి తీలేదు కాబోలు. తన కళ్ళముందు కవిగా 
పెరిగిన శ్రీనాథుని చూసి తిప్పయ్య పొంగిపోయాడు. 


ఉభయభాషా కవిత్వ ప్రయోగకుశలుడని గౌరవించాడు. శ్రీనాథుడు తాను వ్రాసిన 
నైషధాన్ని చదివి వినిపించాడు. అది మామిడి సింగన్న మంత్రికి అంకితమని చెప్పాడు. 
తిప్ప య్యసెట్టి మనసులో కోరిక పుట్టింది. శ్రీనాథునితో ఇలాగ అన్నాడు: 


కంటినివిశుద్ధసంతతి - వింటిబురాణములు పెక్కు విశ్వము వొగడన్‌ 
మంటి బహువత్సరంబులు - గొంటి యశోధనము సుకవికోటి నుతింపన్‌. 

(హర. పీఠిక. 9) 
ఆగమజ్ఞాననిధివి తత్తాార్థఖనివి - బహుపురాణజ్ఞుడవు శుభభవ్యావతివి 
బాలసఖుడవు శ్రవప్రబంధ మొకటి - యవధరింపుము నాపిర నంకీతముగ. 

(హర.పీరిక. 12) 


తిప్పయ్యసెట్టి ఇలాగ అడగగానే శ్రీనాథుడు అంగీకరించి శుభ ముహూర్తాన 
'హరవిలాసం' అనే 7 ఆశ్వాసాల ప్రబంధం చెప్పాడు. 1, 2 ఆశ్వాసాలలో తిప్పయ్యసెట్టి 
పూర్వీకుడయిన సిరియాళుని కథను వ్రాశాడు. 3. 4 ఆశ్వాసాలలో గిరిజా కల్యాణాన్ని 
చెప్పాడు. 5వ ఆశ్వాసంలో పరమేశ్వరుని దారుకావనవిహారం, 6వ ఆశ్వాసంలో 
హాలాహలభక్షణం, 7వ ఆశ్వాసంలో కిరాతార్జునీయం రచించాడు. వివిధ మూలగంథాల 
నుండి ఈ కథలను తీసుకొన్నాడు. సిరియాళుని చరిత్ర స్థానికంగా విన్నదీ, పాల్కురికి 
సోమనాథుని బసవపురాణంలో చదివినదీ, అప్పటికి ఆడవాళ్ళు పాడుకొనేదీ 
సమన్వయించి శ్రీనాథుడు రసవత్తరంగా వ్రాశాడు. కాళిదాసు కుమారసంభవంలోని 
శోకాలను అనువదిస్తూ గిరిజా కల్యాణం చెప్పాడు. భారవి కృతినుంచి కిరాతార్థునీయ 
ఘట్టం (గహించాడు. 

ఈ ఏడాశ్వాసాల గగ్రంథాన్నీ శ్రీనాథుడు త్వరత్వరగా ఒకటి రెండు నెలల్లో 
ముగించినట్టున్నాడు. 5వ ఆశ్వాసంలో హాలాహలభక్షణ గాథను శివునిచేత పార్వతికి 
చెప్పించాడు. 64 పద్యాలదాకా శివుడు ఆ కథను చెప్పున్నాడని మరచిపోయి తాను 


mm 
6. బహుశా వాయుపురాణం చూసీ ఇలా చెప్పించాడేమో. వాయుపురాణం ఆధారంగా బమ్మెర 
పోతరాజుగారు వ్రాసిన వీరభద్ర విజయంలో ఈ కథనమే ఉంది. 


692 సమగ్రాంధ్ర సాహిత్యం 


చెప్పసాగాడు. ప్రథమ పురుషలో కథనం చేశాడు. 6-65లో విరూపాక్షుడు, 6-66లో 
ఈశ్వరుడు, 6-68లో శివుని హస్తసరోరుహం, 6-69లో మృడుడు అంటూ వరుసగా 
శివుని చేత అనిపించాడు. చాలా తొందరగా వ్రాయడంవల్లనే ఇటువంటి పొరపాట్లు 
రచనలో టొర్లాయి. రాచకార్యాలు ముంచుకురావడంవల్లనే తొందరగా వ్రాయడం 
జరిగింది. కృతిసమర్పణ జరిగాక శ్రీనాథుడు తన రాకలోని అంతరార్దాన్ని సున్నితంగా 
తిప్పయ్యసెట్టికి చెప్పి ఉంటాడు. బాలసఖుడూ, తనకు కృతి నంకితమిచ్చినవాడూ కోరిన 
కోరికను తిప్పయ్య మన్నించాడు. చేయవలసిన ఏర్పాటు చేసి చెప్పవలసిన వాళ్లకు చెప్పి 
శ్రీనాథుడు కోరిన రాచకార్యాలను చక్కబెట్టాడు. 


శ్రీనాథుని కంచికి పంపించి మామిడి సింగన్న ఊరుకోలేదు. అతడు 'యవనాదీశ 
సభా నిరంకుశవచో వ్యాపార పారాయణుడు.' యవనభాషలో అనర్గళంగా మాట్లాడ 
గలడు. బహుశా అతడు ఫిరోజిషా ఆస్థానానికి వెళ్ళి కొన్ని రహస్య సమాలోచనలు చేసి 
వుంటాడు. ఇటు తానూ, అటు శ్రీనాథుడూ కావించిన రాజనీతివల్ల చక్కని విప్లవ 
పరిస్థితులు పరిపక్వమైనాయి. 
1. (మామిడి సింగన్న మంతనాలవల్లనే, బహుశా) ఫిరోజిషా కొండవీటిపై దండెత్తి 
వచ్చాడు, 
2. (శ్రీనాథుడు చెప్పించడంచేత తిప్పయ్యమాటలు విని బహుశా,) విజయనగరం 
వారి సహాయం కాటయ వేమునికి లభించలేదు. 


3. _ పెదకోమటి వేమారెడ్డి ఏ రాజతంత్రం ప్రయోగించాడోగాని, కుమారగిరి రెడ్డి 
సామంతులు మొదట విశ్వాసంగా కొండవీడు ప్రక్కనే పోరాడి ఉన్నట్టుండి 
శత్రువులతో చేరారు. 


4. పెదకోమటి వేమారెడ్డి చిట్టచివరకు కొండవీడు జయించి రెడ్డి రాజ్యానికి పట్టం 
కట్టుకొన్నాడు.” 


తన రాజ్య లాభానికి కారణభూతులలో ఒకడైన శ్రీనాథుణ్ణి పెదకోమటి వేముడు 
సముచితంగా సన్మానించాడు. అతల విద్యాధికారిగా నియమించాడు. ఆగితుడూ, అన్ని 
విధాల ఉపకారం చేసినవాడూ అనే కారణాలవల్లనే కాక అర్హుడని కూడా యోచించే 
కోమటి వేముడు ఈ పదవిని శ్రీనాథునికి ఇచ్చాడు. ఈ మహోన్నత పదవిలో పద్దెనిమిది 
సంవత్సరాలు రాజభోగాలను అనుభపిస్తూ శ్రీనాథుడు కాలం గడిపాడు. ఈ 
ఉద్యోగంలో అతడు ఏయే విధులు నిర్వర్హించాడో చాగంటి శేషయ్యగారు ఈ విధంగా 
ఊహించారు. 


7. ఈ చారిత్రక విషయాలను క్రోడీకరించి శ్రీనాథుని రాజకీయ పాత్రను మిత్రులు వేదం 
వేంతటురాయకాస్తిగారు అంచనా వేశారు - శృంగారనైషధ సర్వంకష, ప్రకాశక విజ్ఞప్తి (1961). 
8. ఆంధఛకవితరంగిజణీ, 5-వ భాగం, పుట 25. 


శ్రీనాథుడు 693 


1. ప్రభువు చేసే దానాలకు శాసనాలు వ్రాయడం. 2. రాజసభలో తీరిక వేళలో 
విద్యాగోష్టులు నిర్వహించడం. 3. రాజసభకు వచ్చే పండితుల సామర్య్యాన్ని పరీక్షించి 
వారివారికి తగినట్లు బహుమానాలు ఇప్పించటం. 4. రాజు చదివే గ్రంథాలలో కఠిన 
ఘట్టాలకు అర్థ విచారణ చేసి స్పష్టార్థం నిర్ణయించి చెప్పటం. 5. రాజు ఏదైనా గ్రంథాలు 
రచిస్తూ ఉంటే వాటిలోని తప్పొప్పులు చూసి వివరించి సహాయం చేయటం. 6. రాజు ఇచ్చే 
సమస్యలను పూరించే కవుల పద్యాలలోని గుణగణాలు చెప్పటం, తాను స్వయంగా 
సమస్యలను పూరించటం, 7. ప్రాచీన, అధునాతన గ్రంథ సముదాయాలకు ప్రతులు 
వాయించటం, వాటిని పరీక్షించటం, పుస్తక భాండాగారాన్ని సంరక్షించడం, రాజుకు 
పండితులకు కావలసిన పుస్తకాలు తెప్పించడం, ఇప్పించడం మొదలైనవి. 8. 
రాజపోషణలో ఉన్న పాఠశాలలను పరీక్షించడం, అందులో పండితులను నియోగించడం, 
వాళ్ళకు తగిన వేతనాలిప్పించడం మొదలైనవి. 


ఈ అధికారాలలో చాలా వాటిని శ్రీనాథుడు నిర్వర్తించే వాడని చెప్పడానికీ అతని 
మాటలే ఉన్నాయి. క్రీశ. 1402 నుండి 1420 దాకా అతడు విద్యాధికారిగా రచించిన 
శాసన కావ్యాలు 12 దొరుకుతున్నాయి. ఇవి సంస్కృతాంధ్ర భాషలలో ఉన్నాయి. వాటి 
వివరాలు ఇవి: 


en క ప్రతిగృహిత. లేక శాసనవిషయం 


1... క్రీశ. 1404 కల్వపాయల తామశాసనం గోదావరీతీరాన యజ్ఞం ' 
చేసిన పెద్దయజ్వ స్ట 
2. క్రీశ 1404 పొన్నుపల్లి తామశాసనం భూలో కధన్నంతరి, 
భాస్కరాచార్యుడు 
3. క్రీశ 1404 కసుకుర్రు తామశాసనం | ....... 
4. క్రీ. శ. 1405 పినపాడు తామశాసనం శంకరదేశి కడు, 
మామిడి సింగన్నగారి గురువు 
5. క్రీశ 1408 పాన్నుపల్లి తాచుశాసనం పెద్దవిళ్ళ సింగనార్యుడు 
(తర్క మీమాంస వ్యాకరణ 
శాస్త్ర పండితుడు) 
6. క్రీశ 1408 పొట్లపాటి కామశాసనం పినిపాటి రామభద్ర 
సోమయాజి 
7. శ్రీశ 1409 ఫిరంగిపుర శిలాశాసనం పెదకోమటి వేమునిభార్య 


తవ్వించిన సంతానసాగరం అనే 
తటాకప్రతిష్ణ. ఇంధులోని 
తెలుగు భాగంలో శ్రీనాథుడు 


సీసపద్యాలు వ్రాశాడు. 


694 సమగ్రాంధ్ర సాహిత్యం 


(ప్రతిగృహీత, లేక శాసనవిషయం 


క్రీ.శ. 1411 నందమూరు తామశాసనం ఒకటవ నెంబరు శాసనంలోని 
పెద్ద యజ్న మరొక దానం 


క్రీ.శ. 1412 అలపాడు తామశాసనం సకలకవి సార్వభౌముడు 
విశ్వేశ్చర విద్వాంసునికీ 
తుంగభద్రా తీరంలో 
అలపాడు అగ్రహారం 


క్రీ.శ. 1415 పుల్లరిబోడు శిలాశాసనం పెదకోమటి వేముని కొడుకు 
రాచవేముడు తన తల్లి తవ్వించిన 


సంతానసాగరానికి జగనొ బ్బ 
గండ కాలువ తవ్వించాడు. ఆ 
సందర్భంలో ద్రాసిన శాసనం. 
ఒకే సీస పద్యం ఉంది. 


క్రీ.శ. 1418 రుద్రవరం తామశాసనం పెద్దయజ్వ కుమారుడు 
రామచంద్ర జ్యోతిష్కుడు. 


శ్రీశ (?) ములగూరమ్మ కొండపై ములగూరమ్మ గుడికి 
ప్రాకారనిర్మాణం శాసనం 
(రెండు సీసపద్యాలు, 
కొంత వచనం 


ఈ పన్నెండు శాసనాలూ శ్రీనాథుడు వ్రాసినవే అని నికరంగా చెప్పవచ్చు. ఇవికాక 
ఇంకొక రెండు అతడు వ్రాసినవే అని ఊహించేవి వున్నాయి. క్రీ.శ. 1404లో వేయించిన 
కురునూతల శిలాశాసనం ఒకటి. ఆ సంవత్సరమే షడ్డర్శనాల వల్లభ సోమయాజులగారికి 
ఇచ్చిన పెదపూడి తొచుశాసనం రెండోది. ఇంతమందికి ఇన్ని అగ్రహారాలు ఇప్పించిన 
శ్రీనాథుడు తాను స్వయంగా ఏమీ అర్థించలేదు, పుచ్చుకోలేదు. ఈ శాసనాల కాలాలను 
పరిశీలిస్టే క్రీశ. 1405- 1408లకు మధ్య పెదకోమటి వేముని దానాలు ఏమీ తెలుగుదేశంలో 
కనబడవు. దానికి కారణం అతడు ఆ సంవత్సరాలలో కాకీయాత్ర చేయడమే. 1408 
తరవాత వేయించిన ఫిరంగిపుర శాసనంలో ఈ క్రింది శోకముంది : 


శ్రీశైలే స్థిరమూలతా ముపగతా వృద్దిం కుమారాచలే 
 ® © 
పంచారామతలే ప్రతానసుషమాసింహాచలేండ్రే తతః 
శ్రీకూర్మే పురుషోత్తమే కుసుమితా యద్ధర్మకీర్తిర్ణతా 
కాశ్యాం విశ్వపతేః పురః ఫలవతీ నిత్యోపహారోచితం. 


9. శృంగార శ్రీనాథం, పుటలు 111-112 
10. ఆంధకవితరంగిణీి, 5-వ భాగం, పుట 31, 


శ్రీనాథుడు 695 


ఇది ' శ్రీనాథుడే వ్రాశాడు. పెదకోమటి వేమారెడ్డి కీర్ణిలత శ్రీశైలంలో స్థిరమూలమై 
కుమారాచలంలో వృద్ధిపాంది పంచారామాలలో సింహాచలంలో పందిరల్లి' శ్రీకూర్మం 
లోనూ, పురుషోత్తంలోనూ పుష్పించి కాశీలో విశ్వనాథుని ఎదుట నిత్యనైవేద్యానికి 
పనికివచ్చేటట్లు ఫలించిందని ఈ శోకానికి అర్థం. అంటే కాళీలోనూ, కాశీకి వళ దారి 
పొడుగునా పెదకోమటి వేముడు దానధర్మాలు చేశాడు. తన ప్రభువుతో శ్రీనాథుడు 
కూడా కాశీయాత్ర చేశాడని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు భావించారు.!! ఈ భావన 
సమంజసమే. ఉత్తరోత్తరా శ్రీనాథుడు కాళీఖండం అనువదించాడు. అందులో 
కాశీపట్టణాన్ని చూసినట్లు విపులంగా వర్ణించాడు. కాశీకి మో దారిలో ఉన్న 
పుణ్యుక్షీతాలపై శ్రీనాథుని చాటువులు, పద్యాలు ఉన్నాయి. ముఖ్యంగా సింహాచలంలో 
చెప్పినవి ఎక్కువ. సింహాద్రి అప్పన్న చందనయాత్ర సందర్భంగా అక్కడికి వచ్చిన వివిధ 
జాతుల నాతుల సౌందర్యాన్ని శ్రీనాథుడు కళ్ళకు కట్టేటట్టు వర్ణించాడు. 
ఆంధ్రనియోగిభామ : 
హరినీలముల కప్పు నణగించు నునుగొప్ప ల సలి 
గోటిచందురు డాలు గోటుసీయగజాలు మొగముకుంకుముచుక్క సాగసుగులుక 
నలజక్కవల జిక్కు అణగద్రొక్కగ నిక్కు పాలొండ్లపై నాచుపైటజార 
నిసుకతిన్నెల మెట్టి పసీడి చెంపలగొట్టు పిరుదుపై మొలనూలు బెళుకుదేర 
జిగు గమ్మావి బగడంపు జిగియు మెరయు 
మాటలాడగ గనుదోయి తేట అమర 
చెమటలూరంగ సింహాద్రి చేరవచ్చె 
భోగగుణధామ యాంధ్రనియోగిభామ. 
వేపారిభామ : 
రాపాడంగల గుబ్బచన్నుగవతో రాకేందువింబంబుపై 
దూపేయంగల ముద్దునెమ్మొగముతో దోరంపుమైధాయతో 
జూపు న్వద్దను బాలసంఘములతో సాంపారు లేనవ్వుతో 
వేపార్యంగన వచ్చె కానెవిగితో వేణీభరచ్చాయతోన్‌. 


—- విడిన కొప్పు న జాజివిరులొప్ప గారాలచిట్టి కుంకుమచుక్క బొట్టు చెదర 
జక్కగా బటువార సందెడు కుచ్చెళ్ళు జిలుగుమట్టియలపై జిందులాడ 
గొదమగుబ్బ లబైట కొంగు పయ్యనజార ముక్కునతొక వింతముద్దుగులుక 
మొలగంట లిమ్మగు మోతతో రంజిల్లుగనకంపుటందియల్‌ గల్లురనగ 

పొసగ గర్పూరవీడ్యము ల్పొందుపరచి 
యనుగుజేడెలతో ముచ్చట లాడికొనుచు 
నలరు సీంహాద్రిపై కెక్క హర్షమునను 
వచ్చె గలకంఠి వేపారిమచ్చెకంటి. 


11. శృంగారశ్రీనాథం, పుట 1. 


696 సమగ్రాంధ్ర సాహిత్యం 


అగసాలి వన్నెలాడి: 


పొలుపొందగ విభూతిబొట్టు నెన్నొసలి పై దళుకొత్త జమట లుత్తలపడంగ 
సౌగసు గా బూదండ జోపిన కీలొప్పు జారగా నొకచేత సరుదుకొనుచు 
విగిచన్నుగవమీద విరుసుపయ్యెద చెంగుదిగజారి శివసూత్ర మగుపడంగ 
ముక్కు నహురుమంజి ముత్యాలముంగరకమ్మవాతెరమీద గంతులిడగ 
గౌను జవ్వాడ మట్టియల్‌ గదిపి మోయు 
గమ్మవిలుకాని జాళువాబొమ్మ యనగ 
మెల్లమెల్లన సింహాద్రిమీది కేగ 
కన్నెపూబోడి యగసాలి వన్నెలాడి. 
సాతానివెలది: 


మీగాళ్ళ జీరాడు మేలైన కుచ్చెళ్ళు దేరగా మడిచీర దీర్చికట్టి 
బిగువుగుబ్బలమీద నిగనిగల్లళుకొత్తు నోరపయ్యెదకోంగు జారవైచి 

" వలపులకొక వింత గలుగగా గొప్పలొ కురులు నున్నగ దువ్వి కొప్పువెట్టి 
నెలవంక నామంబు సలలితంబుగ నుంచి తిరుచూర్ణ మామీద దీర్చుచేసి 
యోరచూపుల విటులదానూరడించి - గిల్కు మెట్టెల రవరవల్‌ గులకరింప 
జికిలిచేసిన తామ్రంపుజేతబూని - వీధినేతెంచె సాతాని వెలది యొకతె. 


ఒడ్డెవనిత: 


మయమకరధ్వజుని కొంప యొకచెంప గనుపింప జీరకట్టినదయా చిగురుబోణి 
యుభయకక్షములందు నురుదీర్ణతరములోౌ నెరులు పెంచిన దయా నీలవేణి 
పసుపు తావులుగ్రమ్ము పైటచేలము లెస్స ముసుగు వెట్టినదయా ముద్దుగుమ్మ 
పూర్ణచం ద్రునిబోలె బొసగ సిందూరపుబొట్టు పెట్టిన దయా పొలతి నుదుట 

యెమ్మెమీరగ నిత్తడిసామ్ము లలర 

నోరచూపుల గుల్కు సింగార మొల్క 

గల్కి యేతెంచె మరుని రాచిల్క యనగ 

వలపులకుచేటి యొక యొడ్డెకులవధూటి. ' 


ఆడవాళ్ళ సౌందర్యాన్ని నిశితంగా పరీక్షించడంలో, సహజంగా వర్ణించడంలో 
శ్రీనాథుడు అందె వేసిన చేయి. ఇటువంటి పద్యాలను ఆతిగా చెప్పడంవల్ల అతడు 
స్తీలోలుడు 'అనే అపకీర్ణి అతణ్ణి అలముకొంది. శ్రీనాథుడు అవినీతిపరుడు కాడు. 
రసికుడు. ఆనాడు శాస్త్రాలు, సమాజం అంగీకరించిన విధంగా భోగంవాళ్ళదగ్గర తన 
రాసిక్యత చూపి సుఖించాడే కాని మగనాలి జోలికి పోలేదు. చూడండి - 
ఆకాంక్షనీయమైన ఒక వనితను భోగందానిగా చేయక దాసరి వనితగా పుట్టించినందుకు 
విధిని తిడుతున్నాడు. 


శ్రీనాథుడు 697 


వాసనగల్లు మేను నిడువాలుకనుంగవ గబ్బిగుబ్బలున్‌ 
గేసరిమధ్యమున్‌మదనకేళికి నింపగు బాహుమూలవి 
. న్యాసముగల్లి నట్టి యెలనాగను బోగముదాని జేయ కా 
దాసరిదాని జేసిన విధాతను నేమనవచ్చు నీశ్వరా! 


ఇలాగే ఇంకొక పద్యంలో వగలాడిని మగనాలిగా సృష్టించినందుకు బ్రహ్మను 


గుబ్బలగుమ్మ లేజిగురు గొమ్మ సువర్ణపు గీలుబొమ్మ బల్‌ 
గప్పి మిటారి చూపులది కాపుది దానికి నేల యొక్కనిన్‌ 
బెబ్బులి నంటగట్టితీవి పెద్దవునిన్ననరాదుగాని దా 

నబ్బ! పయోజగర్భ! మగనాలికి నింత విలాస మేటికిన్‌? 


వారకాంతలతో వినోదించటమేగానీ కులస్త్రీల జోలికి శ్రీనాథుడు పోడని పై పద్యాలు 
రుజువు చేస్తున్నాయి. వేశ్యలలో కూడా రాసిక్యత లేనివాళ్ళంటే అతనికి గిట్టదు. చూడండీ 
ఈ పద్యం. 


చీరయ ముక్కు ముంగరయు జెంపల గంధము జుక్క బొట్టు మం 
జీర రుళంరుళారవము జేతుల గంకణనిక్వణంబు నొ 
య్యారపు జారుకొప్పు ను గయాళితనంబును గాని లోన శృం 
గార మొకింత లేదనుట గంటిని నీపురి వారకాంతలన్‌ 


ఈ ఊరేమిటో తెలీదు. వెళ్ళిన ప్రతి ఊళ్ళోనూ ఉన్న అందచందాలను, చూడదగ్గ 
ప్రదేశాలను, కూడవలసిన వాగకాంతలను చూసి చాటు పద్యాలు చెప్పటం శ్రీనాథునికి 
సరదా. వెళ్ళిన ప్రతీచోటా కొత్తలూరించే భోజనం చేసి దానిని పద్యంలో చెప్పటం కూడ 
ఇష్టమే. అంత మాత్రాన అతడు స్త్రీలోలుడై తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడని, 
తిండిపోతని అనుకోనక్కరలేదు. అతడు చక్కని భోజనాన్ని ఎంత మెచ్చుకుంటాడో 
సహపంక్తిని గూర్చున్న బంధువులతో కూడా అంత చక్కగా పరిహాసోక్తులు పలుకుతూ 
ఆదరిస్తాడు. చూడండీ. ఈ చాటువు - తాటికాయంత ముద్దలు చేసి తినే బంధువును 
వెక్కిరిస్తున్నాడు. 

గామము చేతనుండి పరికల్పిత ధాన్యము నింటనుండి శ్రీ 

రామకటాక్షవీక్షణపరంపరచే గడతీరెగాక మా 


రామయమంతి భోజన పరాక్రమమేమని చెప్పవచ్చు నా 
స్వామి యెరుంగుదత్క బళ చాతురి తాళఫలప్రమాణమున్‌.!2 


12. చాటుపద్య మణిమంజరీ -1 పద్భుసంఖ్య ౫. 


698 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ రామయమంత్రి ఎవరో శ్రీనాథునికి హాస్యమాడదగిన బావమరదుల 
వరుసలోని వాడై వుంటాడు. అయితే శ్రీనాథునికి సాక్షాత్తు బావమరదులు ముగ్గురు 
ఉన్నారు. వాళ్ళు దగ్గుపల్లి తిప్పయ్యగారి కుమారులు పూతన, ఎర్రన, దుగ్గన్న అనేవాళ్ళు. 
శ్రీనాథుని బావమరుదులలో ఒక పోతన్న ఉన్నాడు. కనుక అనంతరకవులూ, ప్రజలూ 
పౌరపడి బమ్మెర పోతన గారినే శ్రీనాథుని బావమరిదిగా భావించి కట్టుకథలు కల్పించారు. 
దగ్గుపల్లి పోతన్న కవికూడా కాడేమో. అయితే బావమరదులలో మూడవవాడు దుగ్గన్న 
మంచికవి. శ్రీనాథునికి అతడంటే ఇష్టం. శ్రీనాథుడు వివాహం చేసుకొన్న దగ్గుపల్లి వారి 
ఆడపడుచు పేరేమిటో తెలియదు. అత్తవారి ఊరైన దగ్గుపల్లి కృష్ణా జిల్లా గూడూరుకు 
చేరువనున్నది కావచ్చు. శ్రీనాథుడు తన కడగొట్టు మరిది దుగ్గన్నను శిష్యునిగా చేసుకొని 
తనతో తిప్పుకున్నాడు. శ్రీనాథునికి పుత్రసంతానం వుందో లేదో తెలియదు. ఒక 
కూతురును కొండవీడులోనే ఇచ్చి పెళ్ళి చేశాడు. ఈమె కుమారుణ్ణి అతడు యింటో 
పెట్టుకొని పెంచాడట. అందుచేత ఆ అబ్బాయిని, అతని సంతతిని శ్రీనాథునివారని 
లోకులు పిలవసాగారట.]3 


బంధుమిత్రులతో, భార్యాదుహితలతో శ్రీనాథుడు హాయిగా క్రీ.శ. 1402 నుంచి 
1420 దాకా పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. ఈ కాలంలో అతడు 
శాసనాలను, చాటు పద్యాలను మాత్రమే రచిస్తూ విద్వాంసులతో గోష్టిలో పాలొంటూ 
వేమారెడ్డికి అఖిలపురాణ విద్యాగమాలు వినిపిస్తూ సుఖంగా ఉండేవాడు. అయితే ఈ 
పద్దెనిదేళ్ళ సుదీర్ణకాలంలో అతడు ఏ ఒక్క గ్రంథాన్ని వ్రాయకపోవడం కొంచెం 
విచిత్రంగానే కనబడుతుంది. శ్రీనాథుని గంథాలుగా తెలియవస్తూ నేటికీ దొరకని కొన్ని 
[గ్రంథాలు ఉన్నాయి. (1) నందనందన చరిత్ర (2) వల్లవాభ్యుదయం (3) కామశాస్త్రం 
(4) ధనంజయవిజయం అనేవి వీటిలో ఉన్నాయి. ఈ (గ్రంథాలలో చిట్టచివరిది శ్రీనాథుడు 
వ్రాసి ధాస్యవాటి గన్న భూపాలునికి అంకితమిచ్చి నట్లు అనంతరకవుల సాక్ష్యం ఉంది. 
దంతులూరి బాపిరాజు అనే కవి 19వ శతాబ్దిలో 'మూర్తితయోపాఖ్యానం' రచించాడు. 
అందులోని ఈ పద్యభాగాన్ని చూడండి. 


అలరి తీరి ర థమిద కరి దది జట జ టట జ అల తసి భజ సిత జ మిస క బలసి సతి ఉడి ఏ0 4 6 జత రిస ఆకె ఏ అ 9 ఏ ఉత 4 200 ఏర ధి థి థి జ ఆజ కతల 2 ఇల ౫ 2 42 కటట 


శ్రీనాథసుకవీంద్రుచే ధనంజయవిజయంబనుసత్కావ్య మంది వెలసె 
నృపతిమాత్రుండె నిజపాదనీరజాత 
ఘటితకో టీరవైరిభూకాంతమాన 
సాంతరభయాపహారి! శ్రీదంతులూరి 
గన్నభూపాలమౌళి దోర్గర్వశాలి. పే (మూర్తిత్రయోపాఖ్యానం) 


13. శృంగార శ్రీనాథం, పుట ౫. 
14. శృంగార శ్రీనాథంలో వేటూరివారు ఉదాహరించారు. పుట. 87. 


శ్రీనాథుడు 699 


శ్రీనాథుని కాలంలో ధాన్యవాటిని పాలించే గన్నభూపాలుడొకడు ఉన్నాడు. అతడు 
సాక్షాత్తు పెదకోమటి వేమారెడ్డికి మామగారు. తన ప్రభువుల మామగారి పేర ఒక కావ్యం 
వాసి శ్రీనాథుడు అంకితమిచ్చాడేమో! అతడు వ్రాసిన ఫిరంగిపుర శాసనంలో - 


శ్రీధాన్యవాటిపురాధిపతియుం గ్రిష్టవేణ్వాజల క్రీడావినో దుండ్ధునగుగన్న భూపాలు 
అనే ప్రసక్తి ఉంది."్‌ ఇవి శ్రీనాథుని మాటలే. 


అ) 


భారవి కిరాతార్టునీయాన్ని సంపూర్ణంగా అనువదించి శ్రీనాథుడు ఈ 
గన్నభూపాలునికి అంకీతమిచ్చి వుంటాడు. ఈ గాథను కొద్దీగా హరవిలాసం ఆఖరి 
ఆశ్వాసంలో చెప్పాడు. అది తృప్తినివ్వక విస్తరించి వ్రాశాడేమో. తరువాత శ్రీనాథుడే 
వ్రాసిన కాళీఖండంలో 18 గద్యపద్యాలలో ఒక ధనుంజయోపాఖ్యానం ఉంది. (5-59 
నుంచి 76 దాకా). అయితీ ఈ కథను శ్రీనాథుడు పెంచి కావ్యంగా వ్రాకాడని చెప్పడానికి 
ఆస్కారం ఏమాత్రం లేదు. విశ్వేశ్వరాజ్ఞ లేనిదే కాశీలో ఎవరూ ప్రవేశింపలేరని, ప్రవేశిస్తే 
పడరానిపాట్లు పడతారని ఈ ధనుంజయోపాఖ్యానం చెప్తుంది. శ్రీనాథుడు వ్రాసినది 
ధనుంజయవిజయం కనుక కథ పాండవమధ్యముని విజయగాథ కావచ్చు. గ్రంథం 
దొరికితేనేగాని మరేమీ చెప్పలేం. ఈ కావ్యాన్ని శ్రీనాథుడు క్రీ.శ. 1409 తరువాత వ్రాసి 
ఉండవచ్చు. ఆ సంవత్సరం పెదకోమటి వేమారెడ్డి భార్య భూరి సద్గుణనికురుంబ 
సూరమాంబ సంతాన సాగరం అనే తటాకం నిర్మించింది. దాని ప్రతిష్టకు ఆమె తండ్రీ 
గన్నభూపాలుడు వచ్చి వుంటాడు. తన క్రిష్ట వేణాజల క్రీడావినోదాన్ని యథాలాపంగా 
నీలాక్షరాలలో చెక్కించిన శ్రీనాథుని మెచ్చుకొని అతనిచేత కృతి అందుకొని వుంటాడు. 
అవి సప్తసంతానాలలో కృతి ముఖ్యమని తలచే రోజులు కదా. 


శ్రీనాథుడు విద్యాధికారిగా పనిచేసిన పద్దెనిమిది సంవత్సరాలూ కొండవీటి 
రెడ్డిరాజ్యంలో ఒడిదుడుకులు లేవనుకోకూడదు. రాజమంశడికి, కొండవీటికి పచ్చ గడ్డివేస్తీ 
భగ్గున మండుతూనే ఉంది. ఈ అంతఃకలహములను జసగా చేసుకొని విజయనగర 
రాజులు వెలమ దొరలు, గజపతులు ఈ రాజ్యాలను కబళించటానికి ఎత్తులు వేస్తున్నారు. 
వీటికి తోడు అంతకుముందు రాజమండ్రిని పాలించిన చోడభక్తి రాజకుమారుడు 
అన్నదేవుడు పద్మనాయకులనూ, వాళ్ళ ప్రభువులైన బహమనీ సుల్తానునూ ఆశ్రయించి 
రెడ్డిరాజ్యాలపై తళ్లు తెచ్చాడు. ఈ అన్నదేవునితో పెదకోమటి వేముడు చేతులు కలిపాడు. 
కాటయ వేమునికి, విజయనగరం వాళ్ళకూ వియ్యముంది. అందుచేత వాళ్లు పెదకోమటి 
వేముణి ఇరకాటంలో పెట్టివుంటారు. క్రీ.శ. 1411లో దేవరాయలు కొండవీటిపై దాడీ 
చేశాడు. రెడ్డిరాజ్బంలో కొంత ఆ క్రమించుకొన్నాడు. క్రీ.శ. 1417లో పెదకోమటి వేమన 
ఫిరోజ్‌షాతో చేతులు కలిపి రాజమండ్రిపై దాడీ చేశాడు. ఫిరోజ్‌షా రెడ్డతో కలిశాడని 
వెలమవారు మండిపడ్డారు. వాళ్ళు విజయనగరం వాళ్ళతో కలిశారు గద్ననాయక 


15. శాసనపద్యమంజరి, ప్రథమభాగం, జయంతిరామయ్యాగారు. పుట. 24 


700 సమగ్రాంధ్ర సాహిత్యం 


వంశంలోని లింగమనేడు పెద్దసైన్యంతో కొండవీటిమీదకి దండెత్తి వచ్చి పెదకోమటి వేముని 
ఓడించి అతనికి బొమ్మవెట్టాడు. అంటే అతని బొమ్మను తన ఎడమకాలి గండపెండెరానికి 
కట్టుకున్నాడు. ఇంతటితో ఊరుకోక. పెదకోమటి వేముని సింహాలాంఛనాన్ని, 
“నందికంతపోతురాజు కఠారి'ని తీసుకొనిపోయాడట. 


ఈ పరాజయాలు రెడ్డిరాజులకు తలవంపులయ్యాయి. బహుశా యివి 
క్రీ.శ. 1419లో జరిగాయి కాబోలు. 1420లో పెదకోమటి వేముడు మరణించాడు. ఈ 
రాజకీయ విప్లవాలలో శ్రీనాథుడు తలమునకలుగా మునిగిపోయి ఉంటాడు. అందుచేత 
గంథ రచన చేసివుండడు. పెదకోమటి వేముని అనంతరం రాజ్యం సుస్థిరంగా లేదు; 
సుభిక్షంగా లేదు. పెదకోమటి వేముని కొడుకు రాచవేముడు తండ్రంత సమర్శడు కాడు; 
పరాక్రమవంతుడు కాడు. పైగా ప్రజాకంటకుడు. పురిటి మంచంమీద పన్నువేసిన 
మహానుభావుడు. ఈ పురిటిపన్ను వసూలు చేయబోతూ వుంటే సవరం ఎల్లయ్య అనే 
బలిజ నాయకుడు రాచవేమారెడ్డిని పొడిచి చంపివేశాడట., ఇతడు రాచలెంక. స్వామిభక్తి 
పరాయణత్వం వెల్లివిరిసే రోజులో ఒక భృత్యుడు ప్రభువును పొడిచి చంపాడంటే అదెంత 
కర్కోటకత్వమో తెలుస్తుంది. రాచవేమారెడ్డితో కొండవీటి రెడ్డిరాజ్యం అంతరించింది. ఒక 
మహావటవృక్షం కూలిపోయింది. ఆ కొమ్మలమీద గూడుకట్టుకొన్న పక్షులు వేరే చెట్లు 
వెతుక్కోవలసి. వచ్చింది. పద్దెనిమిది సంవత్సరాలు విద్యాధికారిగా మహోన్నత పదవిలో 
ఉండి, ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక వంశాన్ని నమ్ముకొని ఆ రాజ్యపు శత్రువులకు 
శత్రువె, రాజుకు, మంత్రులకు తలలో నాలుకె ఒడిదుడుకులకు లు 
అన [వించి కష్టాలను కట్టుకొన్న శ్రీనాథుడు క్రీశ 1424 కులకు లల త్తం 
ఆశ్రయించవలసి వచ్చింది. రాజమండ్రి రెడ్డిరాజుల ప్రాపకం తనకు కావాలనుకొన్నా 
వెనువెంటనే లభించేది కాదు. ఇద్దరికీ మొఖం చెల్లదు. అందుకే శ్రీనాథుడు పల్నాటి 
ప్రాంతాలకు రాజాశ్రయం కోసం వెళ్ళివుంటాడు. 


అప్పుడు కూడా పల్నాడు వెనుకబడిన రాజ్యమే. కొండవీటిలో రాజభోగాలు 
అనుభవించిన శ్రీనాథునికి ఈ ప్రాంతాలు రుచించకపోవటంలో వింత లేదు. 


చిన్నచిన్న రాళ్లు చిల్లరదేవుళ్ళు - నాగులేటినీళ్లు నాపరాళ్లు 
సజ్ఞజొన్న కూళ్లు సర్పంబులును దేళ్లు - పల్లెనాటి సీమ పల్లెటూళ్లు. 


అని వాటిని పేర్కొన్నాడు. రాజమందిరాలలో విడిది చేసిన శ్రీనాథుడు ఈ చిన్న 
పల్లెటూళ్ళలో పురోహితుని యింట్లో బసచేయవలసి వచ్చింది. అతనికి శుచీ శుభతా 
లేకపోతే పరమ రోత. పురోహితుని ఇల్లు ఇలా వర్ణించాడు. 

దోసెడు కొంపలో బసుల ద్రొక్కిడీ మంచము దూడరేణమున్‌ 

బాసిన వంటకంబు పసీబాలుర శొాచము విస్తరాకులున్‌ 

మాసిన గుడ్డలున్‌ దలకుమాసిన ముండలు వంటకుండలున్‌ 

రాసెడు కట్టెలున్‌దలపరాదు పురోహితునింటి కృత్యముల్‌. 


శ్రీనాథుడు 701 


బహుశా ఈ పురోహితుని ఇల్లు కారమపూడిలో ఉండి వుంటుంది. శ్రీనాథుడు ఆ వూరు 
చూశాడు. అంతకుముందు అతడు పెదకోమటి వేయునితో కాశీకి వెళ్ళాడు. కారెమపూడిని 
క్లాకీతో సరిపోలుస్తూ ఈ పద్యం చెప్పాడు. 


వీరులు దివ్యలింగములు విష్ణువు చెన్నుడు తల్లి పోతురా 
జారయ గాలఖైరవుడు నంకమశక్తీ యు నన్నపూర్ణయున్‌ 


గేరెడి గంగధార మడుగే మణికర్ణికగా జెలంగునీ 
కారెమపూడి పట్టణము కాళశిగదా పలినాటి వారికీన్‌ 


పల్నాడులో సంచరిస్తున్నప్పుడే శ్రీనాథుడు వీరుల కథలను విని ఉత్తేజితుడై 
ఉంటాడు. బ్రహ్మనాయుడు. కల్లు ప్రతిష్ట బాలచంద్రుని యుద్ధం మొదలైన ఘట్టాలను 
జానపదులు ద్వాపదగా పాడినపుడు శ్రీనాథుడు ఉప్పాంగిపోయి ఉంటాడు. ఆ 
ప్రదేశాలలో తిరిగినపుడు స్థానికులు ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయో చూపించి ఉంటారు. 
దానిని శ్రీనాథుడు ఇలా ఛందో బద్ధం చేశాడు. 


ఇచ్చోట భుజియించి రేక కార్యస్థులై సామంతనృపతులు చాపకూడు 
ఇచ్చోటజింతించెనిచ్చునుపాయంబున నళినాక్షి యార్వెల్లి నాయకురాలు 
నిజమునుశుద్ధికై నిప్పుల యేటిలో నోలాడె నిచ్చోట బీలసాని 
ఇచ్చోట బోరిరి యిలపణంబుగ గొల్ల సవతితల్లుల బిడ్డ లవనిపతులు 
ధీరులగువార లేవురు వీరపురుషు 
లె మదోదతి నిచ్చోట నాజిబడిరి 
a ం 
యనుచు జెప్పెదు రైతిహ్యమచటనచట 
జనపపెద్దలు పల్లెదేశము లయందు (క్రీడా. 122) 


స్థానికులు ఆ ప్రదేశాలు చూపిస్తున్నపుడు శ్రీనాథుని కళ్ళ ముందు ఆ వీరచరిత్ర 
మళ్ళా కనబడి వుంటుంది. విన్న పాటను, కన్న ఆటను సమన్వయం చేసుకొని వుంటాడు. 
ఇంతటి ఉద్రేకపూరితమైన కథనాన్ని, ఉత్తేజవంతమైన కథను విన్నప్పుడు ఏ కవీ 
ఊరుకోడు. అందుచేత శ్రీనాథుడు పల్నాటి వీర కథలోని కొన్ని భాగాలను ఆశువుగా 
ద్విపదలో రచించి ఉంటాడు. కోళ్ళ యుద్ధంలో వైదికోపమానం చెప్పటం శ్రీనాథునివంటి 
వానికే తగును. చూడండీ. 


వృత్రాసురుండు దేవేంద్రుండు మరల 
వైరముల్‌ పొడమగా వారి ఈపగిది 
రూపులు మార్చి యారూఢివిక్రములు 
కయ్యంబు చేయంగ కడగిరో యనగ. 


16. పల్నాటివీరచరి త్ర, విశాలాంధ్ర ప్రచురణ, పుట 142. 


702 . సమగ్రాంధ్ర సాహిత్యం 


కోళ్ళు దెబ్బలాడాయట. పలనాటి వీరభారతాన్ని శ్రీనాథుడు ఎంత చెప్పాడో తెలియదు. 
కల్లుప్రతిష్టు బాలచంద్రుల యుద్ధాలకు ఆద్యంతాలలో అతని పేరుంది. మిగతా భాగాలలో 
ద్విపద కవులు అతణ్ణి స్మరించాకనే రచన చేశారు. కాటమరాజు చరిత్రను వ్రాసిన కవులు 
సైతం శ్రీనాథుణ్ణి స్మరించి అతని వచన పద్ధతిలో కావ్యం వ్రాస్తున్నామన్నారుే” 
అందుచేత శ్రీనాథుడు కాటమరాజు చరిత్రను కూడా చెప్పాడేమో అని పండీతులు 
భావిస్తున్నారు. అయితే దీనిని శ్రీనాథుడు వ్రాయడానికి ఆస్కారం లేదేమో. పల్నాటి 
వీరచరిత్ర లాగా ఆప్పటికి కాటమరాజు కథ ప్రచారంలోనికి రాలేదు. శ్రీనాథుడు 
చాటువుగా పల్నాటి వీరులను గురించి చెప్పినట్లు కాటమరాజు కథలోని వ్యక్తులపై ఒక్క 
పద్యం కూడా వ్రాయలేదు. కాటమరాజు కథలాగా ప్రచారంలోకి వచ్చింది తాళ్ళపాక 
తిరువెంగళనాధుని కాలంలోనే. ఇతడు అన్నమాచార్యులవారీ మనుమడు. క్రీశ. 
1530-1550 ప్రాంతాలవాడు. ఇతడు తన ఇష్టమహిషీ కల్యాణంలో కాటమరాజు కథలోని 
పేర్లయిన 'ఎరనన్న్క, నలనన్న' మొదలైన పేర్లు, గొల్లల కివాలు పేర్కొన్నాడు." పల్నాటి 
వీరుల శివాలను శ్రీనాథుడు ఇలాగా వర్ణించాడు. 


గర్జించి యరసి జంఘాకాండయుగళంబు వీరసంబెట కోల ట్రేయునొకడు 
ఆలీఢ పాదవిన్యాస మొప్పగ వ్రాలి కైంగతాభినయము గైకొను నొకండు 
బిగువుగన్నుల నుబ్బు బెదరు జూపులతోడ ఫీట్కార మొనరించు బెలుచ నొకడు 
పటుభుజావష్టంభపరిపాటి ఘటియిల్లధరణి యా స్ఫోటించి దాటు నొకడు 

ఉద్దీ ప్రకటింప నొక్కరుండోలనాడు 

బయలు గుల్డింబు భంజళ్ళ బరపు నొకడు 

కొడుము దాటింపుచుమ బెద్ద గొలువులోన 

బడతి పల్నాటివీరుల బాడునపుడు. (క్రీడా. 117) 


కాటమరాజు కథ విషయంలో శ్రీనాథుడు ఒక్క పద్యం కూడా ఇటువంటిది చెప్పినట్లు 
లేదు. పల్నాటి వీరచరిత్రలో కూడా శ్రీనాథుని పోకడలు గ్రహణం పట్టిన సూర్యుని 
కాంతిలాగా కనబడుతాయేమోగాని కాటమరాజు కథలో అటువంటి ఘుట్టూలే లేవు. 

ద్విపద సాహిత్యం చేసుకొన్న అదృష్టంకొద్దీ శ్రీనాథుడు కొన్నాళ్ళపాటు 
పల్నాటిసీమలో సంచరించాడు. ఆ గాథను గ్రంథస్థం చేశాడు. అయితే ఆ సీమపైన అతనికీ 
'మక్కువ లేదు. తిండి రుచించదు. ఊరు బాగులేదు. సన్నన్నం తినే ఆతనికి ఆ ప్రాంతం 
లోని జొన్నకూడు నచ్చలేదు. 


17. కాటమరాజు కథ - మదరాసు ప్రాచ్య లిఫిత గ్రంథాలయం వారి ప్రచురణ, ఆవతరణీక, మొదటి 
పేజి. 

18. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, శృంగార శ్రీనాథం, పుట 255, బంగారు తమ్మయ్యగారు; శీనాథ 
మహాకవి - రెడ్డి సంచిక, పుట 261. 


19. అష్టమహిషీ కల్యాణం, పుట 80. 


శ్రీనాథుడు 703 


జొన్నకలి జొన్నయంబలి - జొన్నన్నము జొన్న పీసరు జొన్నలుతప్పన్‌ 
సన్నన్నము సున్నసుమీ - పన్నుగ బలినాటి సీమప్రజలందరకున్‌. 


ఈ జొన్నన్నానికి తోడు చింతకూర, బచ్చలికూరా కలిపి వండిన ఉడుకు పులుసు ఒకటి! 
ఆ చేదు శ్రీనాథుడు భరించలేకపోయాడు. తానేమిటి, తనను పుట్టించిన పజెమ్మ కూడా 
తినలేడు. శ్రీనాథుడు శ్రీకృష్ణుజ్లి ఇలాగ సవాలు చేశాడు: 


పుల్లసరోజనేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావినా 
నల్లదవాగ్ని మింగితి నటంచును నిక్కెదవేల? తింత్రిణీ 
పల్లవయ్యుక్తమౌ నుడుకు బచ్చలిశాకము జొన్నకూటితో 
మెల్లన నొక్క ముద్ద దిగమింగుము నీపస గానవచ్చెడీన్‌. 


పోనీ ఈ హాలాహలాన్ని ఎలాగో దిగమింగుదామంటే నీళ్ళు కూడా కరువు. పై పద్యంలో 
శ్రీకృష్ణుణ్ణీ సవాలు చేస్తే ఈ క్రింది పద్యంలో పరమేశ్వరుణ్ణి ఎత్తి పొడిచాడు. 


సిరిగలవానికి జెల్లును - దరుణులు బదియారువేల దగబెండ్తాడన్‌ 
దిరిపెమున కిద్దరాండ్రా - పరమేశా! గంగవిడుము పార్వతి చాలున్‌. 


ముష్టెత్తుకునేవానికి ఇద్దరు పెళ్ళాలెందుకు, గంగను విడిచిపెట్టమన్నాడు. పల్నాటి 
సీమలో శ్రీనాథునికి అక్షరాలా నీళ్ళు పుట్టలేదు కాబోలు. అందుకే విసుగెత్తిపోయాడు. ఈ 
పద్యాలు చెప్పాడు. 

అంగడీ యూరలేదు వరియన్నములేదు శుచిత్వమేమిలే 

దంగనలింపులేరు ప్రియమైనవనంబులు లేవు, నీటిక్రై 

భంగపడంగ బాల్చడు కృపావరు లెవ్వరులేరు దాతలె 

న్నంగను సున్న, గాన బలనాటికి మాటికి బోవనేటికీన్‌? 

రసికుడుపోవడు పల్నా-డెనగంగా రంభర్దైన నేకులెవడకున్‌ 

వసుధేశుడైన దున్నును- గుసుమాస్రుండైన జొన్నకూడే కుడుచున్‌. 


పల్నాటికీ “గుడ్‌బై' చెప్పి, అంగన లింపుగా ఉండే వోటు, వనాలుండే ప్రదేశం, 
శుచిగా ఉండే పరిసరాలు గల గోదావరీతీరానికి వెళ్ళాడు. పెదకోమటి పేమునితోపాటు 
కాళీకీ వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలను అతడు చూశాడు. మెచ్చుకొన్నాడు. దాక్షారామంలో 
భీమేశ్చరాలయానికి తన బంధువు బెండపూడి అన్నమంత్రి మొగలివాకిట మండపం 
కట్టించాడు. ఆ ప్రాంతాలకు వెళ్ళడమే ఉత్తమమనుకొన్నాడు. 1428 ప్రాంతాలలో 
అక్కడకు వెళ్ళాడు. సరిగ్గా అదే కాలానికీ సాంపరాయని తెలుగురాయలు కూడా 
ఆశ్వారూడుడై సింహాచలయాత్రకు వెళుతున్నాడు. శ్రీకాకుళంలోని ఆంధ్ర విష్ణువు పేరు 
ఆ రోజులో చాలామంది పెట్టుకొనేవారు. ఆంధ్రవిష్ణువు తెలుగురాయడు. వ్యక్తులకేగాక 
గ్రామాలకు కూడా ఈ పేరు ఆ రోజులలో ఉండేది. నెల్లూరు మండలంలో ఆత్మకూరు 


704 సమగ్రాంధ్ర సాహిత్యం 


తాలూకాలో “తెలుగురాయని పురి మొకటి ఉంది. కృష్ణాతీరంలో శ్రీకాకుళాన్ని 
ఆనుకొని తెలుగు రాయని పాలెం ఒకటి _ఉంది. సింహాచలంవైపు వెళుతున్న తెలుగు 
రాయలు ఏ గ్రామంవాడో తెలియదు కానీ అతడు “'కన్నడదేశంలోని సంబు రాయని 
కొడుకు” అని ఒక కాసనం వల్ల తెలుస్తున్నది. ఇతడు అశ్వారూడుడైనపుడు చూసి 
' శ్రీనాథుడు ఇలాగ దీవించాడు. 


ధాటీ ఘోటకరత్న ఘట్టనమిళద్రాఘిష్ట పల్యాణ ఘం 

టా టంకార విలుంఠలుంఠన మదోన్మత్తాహితన్షోణీ భృ 
తో టీ రాంకిత కుంధినీధర సమాత్కూటాటవి రూట క 
ర్లాటాంధ్రాధిప। సాంపరాయని తెలుంగా! నీకు బ్రహ్మాయువౌ 


కర్గ్ణాటాంధ్రాధిపుడైన ఈ తెలుగురాయలు గోదావరీ తీరమండలంలో ఉండేవాడేమో. 
ఇతని పేరుతో కలిసిన సాంపరాయణ గ్రామం తుల్యభాగా నదీ తీరాన ఉంది. ఇది 
సాధారణమైన గ్రామం కాదు. ఆ రోజులో అది మహా గ్రామం.?" ఇది దాక్షారామానికి 
చేరువలో ఉంది. ఈ సాంపరాయణ గ్రామంలో ఉండే తెలుగు రాయల్ని యాచించి 
శ్రీనాథుడు కస్తూరి పుచ్చుకున్నాడు. తాను వెళుతున్నది అహరసలాాంటి సానికూతులున్న 
దాక్షారామం. వాళ్ళకు బహూకరించటానికి కస్తూరి కావాలి. అందుకే దాపరికం లేకుండా 
తాను కస్తూరి ఎందుకు యాచిస్తున్నాడో దాతకు చెప్పాడు. చూడండి. 


అక్షయ్యంబుగ, సాంపరాయని తెలుంగాధీశ! కస్తూరికా 
భిక్షాదానము సేయరా సుకవిరాడ్చృందారక శ్రేణికి౯ 
దక్షారామ పురీ విహారవర గంధర్వాప్సరో భామినీ 
వక్షోజద్వయ కుంథికుంభములపై వాసించు దద్వాసనల్‌!22 


శ్రీనాథుడు తన కింకేరాజుల ప్రాపకం లేనప్పుడు గోదావరీ మండలంలో 
సంచరిస్తున్నప్పుడు దాక్షారామానికి వెళుతూ సాంపరాయణ మహాగ్రామంలో ఆగినపుడు 
"అక్కడి తెలుగురాయల్ని కస్తూరి యాచించాడనడమే సమంబసం.%* “శ్రీనాథుడు 
ఈశ్వరార్చనా కళాశీలుడు గనుక అతడేమాత్రం వేశ్యాలోలుడు కాడు. ఈ యాచించిన 
కస్తూరిని అతడు భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పిస్తే ఆ ప్రసాదాన్ని గుడిని నమ్ముకున్న 
సానులు మానులు పుచ్చుకొని తమ వక్షస్థలాలపై తామే వ్రాసుకొనెడివారని, శ్రీనాథుని 
హస్తాలు వేశ్యావక్షోజద్వయ సంపర్కంచేత మైలపడలేదని కొందరు భావించి ఇలా 
వ్రాశారు. 


"20. సింహాచలం శాసనం. దక్షిణభారత శాసన సంపుటి, 6వ భాగం, నెం. 905. 

21. సాంపరాయ మహాగ్రామ సవిధనిలయు' భీమ 2-74. 

22. దాక్షారామ పురీవిహార పరగంధర్వాప్సురో భామినీ - అని పాఠాంతరం. 

2. బండారు తిమ్మయ్యగారు ఈ గ్రామాన్ని సరిగ్గా గుర్తించారు. గాని ఈ పద్యం వేములవాడ భీమకవిది 
అంటున్నారు. చూ. రెడ్డి సంచి. పుట 312. 


శ్రీనాథుడు 705 

' “శ్రీనాథుని భావనలో దాక్షారామ రమాజనమంతయు భీమేశ్వర సేవకై సముపలబ్ధ 
జన్మముగల దేవగంధ ర్వాప్సురో జాతి వనితా సమితియే గాని మానవ భామినీ జన 
మేమాత్రమూ గాదు. యా దేవవేశ్యలు దేవతో భోగయోగ్యాలు గావలయు నట్టులేగాని 
మానవోపభోగయోగ్యులై యుండినట్టులు శ్రీనాథుని రచనా పద్ధతినిబట్టి యెచ్చటను 
తెలియవచ్చుట లేదు."2* 


అయితే శ్రీనాథుని దృష్టిలో వాళ్ళు మానవోపభోగ యోగ్యులు కూడా అని 
చెప్పవచ్చు. భీమనాథుని సేవలో ఎలా ఆడి పాడుతారో, మంత్రిగారి భార్య నెల తప్పినా 
ఆ సీమంతోత్సవంలోనూ మేజువాణీ కట్టీ నడివీధులలో ఆడి పాడుతారు. 
భీమనాథునికేగాాక మంత్రిగారి భార్యకు కూడా చామరాలు వీస్తారు. శుభకార్యంలో 
కావలసిన పనులు చూడండి. 


పూజకుండలు నిల్చి బువ్వుబోడి యొకర్తు శుభవితర్ణిక చతుష్కోణములను 
జాజాల పాలెల సరౌషధులు నించి ప్రోక్షించి నొక్కపద్మాక్షి జలము 

కాంత యొక్క తె సన్నెకలు బొత్తరంబును దోరించె వటశాఖతోడగూడ 
బీఠికంబులు వెట్టి బింబోష్టి యొక్క తె మడుగుబట్టము గప్పె నడుగు మునుగ 


రమణి యొక్క తె వింజామరంబు దాల్చి 

దరుణి యొక్క తె తాళవృంతంబు పూనె 

లలన యొక్కతి పసిడి సంబెల ధరించే 

వాలపట్టంబు ధరియించె నతివయోర్లు. (శివరాత్రి. 2-56) 


శ్రీనాథుని కాలంలో పంచారామవిలాసినులవల్ల ఇటువంటి భోగాలు 
అనుభవించిన మంత్రి బెండపూడి అన్నమంత్రి. అతడు ఫీమేశ్వరునికి మహావైభవోపేతంతో 
వసంతోత్సవం జరిపించేవాడు. ఇతడు కట్టించిన మండపంలోనే ఏటేటా ధీమేశ్వరునికి 
కల్యాణ మహోత్సవాలు, సానికూతుల అభినయ ప్రదర్శన జరుగుతూండేవి. ఆ వేశ్యలు 
స్వామివారి కటాక్షవీక్షణాలకోసం ఎంత సీవించేవారో, మంత్రిగారి ఆదరాఖిమానాల 
కోసం అంత ప్రాకులాడేవారు. అన్నమంత్రి గురించి. వీళ్ళ గురించి ఒకే పద్యంలో 


శ్రీనాథుడు ఇలా చెప్పాడు. 


కాంచీకంకణ తారహార కటక గైవేలయ భూషావళుళ్‌ 
లంచం బిత్తురు దూతికాతతికి లీల న్పెండపూడన్ననిన్‌ 


IT NN 

24. ఇది మిత్రులు చిలుకూరి పాపయ్యశాస్త్రిగారు “శ్రీనాథుని కవితా సమీక్ష - “శ్రీనాథుడు 
శృంగారియా?'' అనే గ్రంథంలో 'దాటువులు' శీర్షికలో వ్రాసిన మాటలు. పుట. 19-20 

. శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్యంలో యజ్ఞదత్తుని భార్య నెల తప్పితే పంచారామ లీలావతులు 
పదునాలుగు జాతులవారూ వచ్చారు. ”' నృత్యంబులాడిరి వీధులందు - బాడి రెలుగెత్తి 
పికకుహూ పంచమమున - బంజిళంబున ధవళప్రబంధగీత - కముల నవ్వేళ కర్గ్ణాటకమలముఖులు'' 
(2-54, 55) 


“6% --__ 


706 సమగ్రాంధ్ర సాహిత్యం 


బంచా స్రోవము దారతారకవయం బ్రార్థించి లోలోపలన్‌ 
బంచారామములందు బల్వెలతపురిం బ్రౌఢేందు బింబాననల్‌- (భీమ. 1-78) 


దాక్షారామంలోనో లేక రాజధానిలోనో శ్రీనాథుడు బెండపూడి అన్నమంత్రిని 
కలుసుకున్నాడు. కొండవీటికి రాజమండ్రికి గల విరోధాలు మరిచిపోయేటంత మార్పులు 
వచ్చాయి. కాటయ వేముడు పోయాడు. పెదకోమటి వేమారెడ్డి మరణించాడు. 
కాటయ వేముని వియ్యంకుడు అల్లాడరెడ్డి కూడా పోయాడు. అతని సోదరులు రాజ్యాన్ని 
ఆక్రమించుకుంటే పినతండ్రుల చేతిలోంచి అల్లాడ వేమారెడ్డి వీరభద్రారెడ్డి స్వాధీనం 
చేసుకొన్నారు. పాత రాజకీయ విప్లవం, వాటిలో శ్రీనాథుని పాత్ర విస్మరించి అతణ్ణి 
ఆదరించే తరుణం వచ్చింది. శ్రీనాథునికి రాజమండ్రీ రెడ్డిరాజుల ప్రాపకం కలిగించాలని 
అన్నమంత్రి తలచాడు. దానికీ ప్రాతిపదికగా తానొక కృతి అంకితం పుచ్చుకొని 
శ్రీనాథునిపట్ల ప్రభువులను సుముఖులను చేయాలనుకొన్నాడు. శ్రీనాథుణ్ణి చూపి ఇలా 
అన్నాడు : 
వినిపించినాడవు వేమభూపాలున కథిలపురాణ విద్యాగమములు 
కల్పించినాడవు గాఢపాకంబైన హర్షనైషధకావ్యమాం ధ్రభాష 
భాషించినాడవు బహుదేశబుధులతో విద్యాపరీక్షణవేళలందు 
వెదజల్లినాడవు విశదకీర్షి స్ఫూర్తి కర్పూరములు దిశాంగణములందు 
బాక నాటింటినాడవు బాంధవుడవు 
కమలనాభుని పొత్రుడవమలమతివి 
నాకు గృపసేయు మొక ప్రబంధంబు నీవు 
కలితగుణగణ్య। శ్రీనాథకవివరేణ్య! (భీమ. 1-23) 


“సప్తసంతానాలు నాకు సంభవించాయి. ఒక్క కృతిమాత్రం వెలితిగా వుంది. ఆ లోటు 
తీర్చటానికి లివపురాణం తెనుగుగా చేసి అంకితం కావించు - అని అన్నమంత్రి అడిగాడు. 
స్కాందపురాణంలో గోదావరీ ఖండమనేది ఏదీ కనబడలేదు. ఇది శ్రీనాథుని స్వకపోల 
కల్పితమని, అతని తెలుగు భీమఖండాన్ని చూసి ఆర్వాచీనులు సంస్క ్రతీకరించి తెలుగు 
లిపిలోనే వ్రాసిపెట్టుకున్నారని పండితులు కొందరు భావిస్తున్నారు. మరికొందరు ఈ 
ప్రవాదం నిరాధారమని, శ్రీనాథునికి ముందే సంస్కృత గోదావరీ ఖండం ఉందని ఆది 
వ్యాసప్రోక్టమే అని విశ్చసిస్తున్నారు.** ఆ మూలాన్ని మాత్రం వ్యాసులవాకు 
శ్రీనాథునిలాగా ఫీమఖండంలో ప్రతిమూలా తిరిగి వ్రాశారనీ చెప్పాలి. మూలాన్ని 
సాకుగా పెట్టుకొని శ్రీనాథుడు తాను భీమఖంఢంలో చూసిన ప్రతి చిన్న విషయాన్ని 
ఇందులో చొప్పించాడు. మూలంలోంచి నాలుగు నూలుపోగులు తీసుకొని వాటిని తనే 


26. శ్రీ ఖీమేశ్చరపురాణం (సరన్వడీ గ్రంథమండలి ప్రచురణ), చిలుకూరి పాపయ్యశాస్త్రిగారి పీఠికలో 
పుట. 11. 


శ్రీనాథుడు 707 
వర్ణనల జలతారుతో నేశాడు. కథ లేకపోయినా ఫరవాలేదు కమ్మని వర్ణనలుంటే చాలు అనే 
దృక్పథాన్ని మన సాహిత్యంలో ఇతడు ఈ కావ్యంతో ప్రవేశపెట్టాడు. 


పేరుకు ఆరు ఆశ్వాసాల కావ్యమైనా మొదటి ఆశ్వాసమంతా అవతారికే. మిగతా 
ఆశ్వాసాలలోకూడా వర్ణనలే ఎక్కువ. వ్యాసుల వారి యాత్రలో మజిలీల వర్ణన మూడో 
ఆశ్వాసంలో గాని వ్యాసులవారు దాక్షారామంలో అడుగుపెట్లరు. అన్నట్లు చెప్పటం 
మరిచిపోయాను. వ్యాసులవారు ఎప్పుడూ కాశీలో ఉండేవారు. 'వారికీ, శిష్యులకీ ఒకసారి 
కాశీలో భిక్ష దొరకలేదు. దాంతో వారు అలిగి కాశీని శపించబోయారు. వారిని వారించి 
కడుపునిండా భోజనం పెట్టించి అన్నపూర్ణా విశ్వేశ్చరులు ఆయన్నే శపించి కాశీనుంచి 
వెళ్లగొట్టారు. వ్యాసులవారు దక్షిణకాశీ అనే దాక్షారామానికి వచ్చి స్థిరపడ్డారు. ఇంతకు 
పూర్వం వేరే కారణాలవల్ల కాశీని వదిలిపెట్టిన అగస్తుులవారు ఈయన్ని కలుసుకున్నారు. 
ఇద్దరూ ఉమ్మడిగా తూర్పుగోదావరి జిల్లాలో కొంత సంచారం చేస్తారు. కావ్యం 
వ్యాసులవారు కాళీ వదలిపెట్టడంతో మొదలవుతుంది. మూడో ఆశ్వాసంలో ఆయన 
ఆగస్తు్యులవారితో కలిసి దాక్షారామంలో ప్రవేశిస్తారు. చతుర్ధ ఆశ్వాసంలో క్షీరసాగర 
మథనం, హాలాహలభక్షణం మొదలైన కివపురాణ కథలున్నాయి. ఈ విషయాలను 
శ్రీనాథుడు ఇంతకుముందు హరవిలాసంలో వ్రాశాడు. అయితే అప్పుడు చూపెట్టని 
సొగసులు కొన్ని ఈ కావ్యంలో చూపించాడు. 


హరవిలాసంలో దేవతలు సముద్ర మథనం ప్రారంభించే ముందు విఘ్నేశ్చ్వరపూజ 
చేస్తారు. ఉండ్రాళ్ళు సూపిండీ పెడతారు. ఒక దండకం చదువుతారు (హర, 2-15 నుంచి 
2-58. ఎనిమిది గద్యపద్యాలు). ఇంత చేసినా హాలాహలం పుట్టింది. ఇది విఘ్నమే. 
అందుచేత భీమఖండంలో శ్రీనాథుడు కథ మార్చాడు. సముద్ర మథనం ప్రారంభించే 
ముందు సురాసురులు వినాయకపూజ మరచిపోతారు. ఉపక్రమించి శ్రమించగానే 
హాలాహలం పుట్టింది. దేవదానవులు పంచబంగాళమై పారిపోయారు. చివరకు శివుడు 
హాలాహలం మింగి “మనం వినాయకుణ్ణి పూజించటం మరచిపోయాము. అందుకే ఈ 
విమ్నెం వచ్చింది' అని చెప్తాడు. అప్పుడు సురాసురులు తాండవవిఘ్న నాయకునికీ 
పూజలు చేస్తారు. సముద్ర మథనం తిరిగి ప్రారంభిస్తారు. ఈసారి అమృతం వగైరాలు 
లభిస్తాయి. అమృతం పంపకంలో జరిగిన అన్యాయానికి మండిపడి దానవులు 
కక్షకడతారు. త్రిపురాసురుడు విజృంభీస్తాడు. శివుడు అతణ్ణి నిర్జిస్తాడు. 


ఆ తరువాత శివుడు “పాయ కొక చోట చతికిలబడగనుండ నైననేమి ఫలము? 
ఊసుపోక వినోదంబులు పరీక్షింపగ ఆంధ్రక్షమాస్థలికి పోదామా?'' అనుకొంటాడు.?” 


దాక్షారామానికి మకాం మార్చేసి అతడు పరీక్షించిన వినోదాలు ఒకటా? రెండా? 
"శ్రీనాథుడు ఖీమనాథునికి తన మనసునకు నచ్చినట్టు బుద్ధులు మప్పాడు. కట్టూ బొట్టూ 
. మార్పించాడు. 

27. భీమఖండం, 5-15, 16. 


708 సమగ్రాంధ్ర సాహిత్యం 


గజచర్మ మెన్నడోకాని నిచ్చలుకట్టు 
పసిడికమ్ముల పట్టుపచ్చడమ్ము 
భసిత మెన్నడోకాని ప్రతిదినమ్ము నలందు 
మలయజమ్ము కురవంగ మదము గూర్చ 
నిడుదపాముల రాజు తొడవు లెన్నడొ కాని 
తారహారములు నిత్యము ధరించు 
నృకరంకరుండమాలిక లెన్నడో కాని 
ధరియించు గల్లారదామ మెపుడు 
కాటినడు దక్కి నెన్నడో గాని యుండు 
దక్షవాటి సువర్ణ సౌధములమీద 
నెన్నడొ పిశాచులను గాని యిందుముఖుల 
నెల్లకాలంబు దలచు ీమేశ్చరుండు. (సీమ. 1-116) 


ఎల్లకాలం ఇందుముఖులను తలచడమే కాక శ్రీనాథుని భీమనాథుడు కొంచెం ధూర్తుడు. 
అంతఃపురాంగనల కన్నుగప్పి సానివాడకు వెడతాడు. 


ఎనయంగల్లిన కూర్మి భృంగిరిటిగానీ తండుగానీ నికుం 

భునిగానీ కయిదండ పట్టుకొని సంభోగేచ్చ నంతఃపురాం 

గనలంగన్ను మొరంగి యప్పు రమునన్‌ గన్నేరుకాదారి ప్రా 

ద్దున భీమేశుడు సానివాడ కరుగున్‌ ధూర్త ప్రకారంబునన్‌ (భీమ. 1-112) 


శివుడు పధ్నాలుగు మహాయుగాల ముసలివాడు. ఇతనికి సానిపెళ్ళి ఎప్పుడు ఎందుకు 
మొఖం మొత్తదు? అది దాక్షారామ మహిమ। శ్రీనాథుని శివుడే కాదు. పాల్కురికి 
సోమనాథుని శివుడు కూడా ''దాక్షారామ మందు అహర్నిశలు కాంతా సుఖోప 
భోగంబులందుచు'' ఉంటాడు.?* శివునికి సాక్షాజ్ఞగదంబ సమానులధికంబు గ౭రు 
దాక్షారామ మందు అని శ్రీనాథుడు చిన్నప్పుడే బసవపురాణం చదువుకొంటున్నప్పుడు 
తెలుసుకొన్నాడు. శివుని విషయంలో చెప్పలేంకానీ శ్రీనాథుడు భీమఖండంలో 
షష్ట్యంతాల తరువాత గంటం పుచ్చుకొని ఓం ప్రథమంగా చేస్తున్న దాక్షారామ వర్ణనలో 
ఆడవాళ్ళే మొదటి పాదంలో అడుగుపెట్టారు. 


పర్యంత మందార పారిజాతకవనీరమమాణ కిన్నరీ సముదయంబు. (భీమ. 1-88) ' 


ఇంక రెండో పద్యం నుండి 7 పద్యాలలో ఆ వూరి సానులనే వర్ణించాడు. వీలు 
చిక్కినప్పుడల్లా వాళ్ళచేత ఆడించాడు. పాడించాడు. ఈ కావ్యంలో ఆద్యంతాలు శృంగార: 


28. బసవపురాణం - చతుర్శాశ్వాసం - హలాయుధుని కథలో ద్విపద నెం. 1181 
29. టనవపురాణం - తృతీయాశ్వాసం - ముగ్గసంగయ్య కథలో ద్విపద నెం. 348 


శ్రీనాథుడు 709 


వర్ణనలే ఉన్నట్లు తోసోందికానీ ఉదాత్తమైన భక్తిభావాలు, స్తుతులు, చక్కని గద్యాలు, 
వచనాలు వున్నాయి. పంచమాశ్వాసంలో 156 నుంచి 198 దాకా 43 గద్య పద్యాలు గల 
శివగీత వుంది. 


తత్పదార్థంబు పరమాత్మ తలిరుబోణి 

త్వంపదార్థంబుజీవుండు తలచిచూడు 

దత్వ మారుత వేదసూత్రంబులోని 

యర్థమిది చిత్తమందున నవధరింపు. (భీమ. 5-180) 


ఇలా సులభ్లొటిలో వేదాంతం కూడా అందులో లేకపోలేదు. బమ్మెర పోతరాజు గారికీ 
ఒరవడి పెట్టినట్టు లాటానుప్రాసంలో చెప్పిన శివభక్తిమయమైన పద్యం కూడా లేకపోలేదు. 
చూడండి. 


శ్రీభీమనాయక శివనామధేయంబు చింతింపనేర్చిన జిహ్వ జిహ్వ 

దక్షవాటీపురాధ్యక్ష మోహనమూర్తి చూడంగ నేర్చిన చూపుచూపు. 

దక్షిణాంబుధి తటస్థాయి పావనకీర్తిచేనింప నేర్చిన చెవులు చెవులు 

తారకబహ్మవిద్యాదాత యౌదలవిరులు పూన్చగనేర్చు కరముకరము 

ధవళకరశేఖరునకు బ్రదక్షిణంబు - నర్జిదిరుగంగ నేర్చిన యడుగు అడుగు 

అంబికానాయకధ్యానహర్షజలధి - మధ్యమున దేలియాడెడి మనసుమనసు. 
(భీమ. ౩-197) 


అయితే “సాని ఈశానియై” ఆడిన ఆటలు, పాడిన పాటలు మెచ్చి శ్రీనాథుడు 
కావ్యం అంతా సానికూతుల సౌందర్యం మెచ్చుకోవడానికి వ్రాసినట్టే అపోహపడేవాళ్ళు 
మొట్టమొదట అతని సమకాలికులే. అతడు రాజమండ్రిలో అడుగు పెట్టాక పండితం 
మన్యులకు కన్నార్ర అయింది. వాళ్ళు కూపమండూకాలు. చదువు తక్కువ, గర్వం 
బోలెడు. అంతకుముందు ఏ పుస్తకంలోను చేయని కుకవినింద శ్రీనాథుడు ఫీమఖండంలో 
చేయవలసి వచ్చింది. వాళ్ళను ఇలా నిరాకరించాడు. 


బోధ మల్పంబు గర్వ మభ్యున్నతంబు 

ఇంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము 

కూపమండూకములుబోలె గొంచె మెరిగి 

పండితంమన్యులైన వైతండీకులకు. (భీమ. 1-13) 


వీళ్ళు కూపమండూకాలు కనుకనే శ్రీనాథుని శైలిని, భాషను తప్పుపట్టారు. కొందరు 
తత్సమపదభూయిష్టమైన అతని పద్యాల ప్రొఢీని మాత్రమే చూసినవాళ్ళు శ్రీనాథుని భాష 
సంస్కృతం అన్నారు. పలుకు నుడికారం విన్నవాళ్ళు ఆంధ్రభాషి అన్నారు. ఎవ్వరేమను 
కుంటేనేం అని శ్రీనాథుడు తన భాషేమిటో తనే ఇలా వివరించాడు. 


710 సమగాంధ్ర సాహిత్యం 


పొడి బరికింప సంస్కృత భాష యండ్రు 

పలుకునుడికారమున నాంధ్రభాష యుండు 

ఎవ్వరేమండ్రుగాక నాకేటి కొరత 

నా కవిత్వంబు నిజము కర్ణాట భాష (భీమ. 1-15) 


తన భాష కర్ణాట భాష అనడంలో శ్రీనాథుడేమిటి ఉద్దేశించాడోకాని అందులోని అర్థం, 
అంతరార్థం ఇవాళ మనకు స్పష్టంగా తెలియదు. ఈ మాటకు నేటి పండితులు తలొకరూ 
తలో అర్థం చెప్తున్నారు. ఈ మాట పట్టుకొని కొందరితడు కన్నడదేశం వాడన్నారు.ో 
కర్ణాటక దేశంలో జనించి కొండవీటికి చిన్నప్పుడే వచ్చాడని సమర్థించుకున్నారు. 
కొంతమంది, కర్ణాటక భాష అంటే ఆ భాషామర్యాదలను పాటించే తెలుగు కవిత్వం అని 
అర్థం చెప్పారు. 31 కొందరిది మాండలిక భేదాలను సూచిస్తుందన్నారు. 32 ప్రాడి పలుకు 
నుడికారాలను వేరుగా చెప్పి నాభాష కర్ణాట భాష అనడంవల్ల ఇది ఆ రెండిటి మిశ్రమాన్ని 
సూచించే లీ భేదమేమో అనిపిస్తుంది. అయితే కొత్త పరిశోధనలవల్ల తప్పు శ్రీనాథుడు 
ఉద్దేశించిన అంతరార్థం ఏమిటో చెప్పలేమని మాత్రం చెప్పవచ్చు. 


శ్రీనాథుడు పొకనాటివాడు. “పాకనాటింటివాడవు, బాంధవుడవు - కమల 
నాభుని మనుమడవమలమతివి'' అని బెండపూడి అన్నయ్య చెప్పాడు. (భీమ. 1-23). 
కమలనాభుడు తూర్పు సముద్రతీరంలో ఉన్న కాల్చ్పట్టణానికి అధీశ్వరుడేకాని వాళ్ళది 
పాకనాడు. (శ్రీశైలం ఆడివార నుండీ తూర్పు సముద్రందాకా విస్తరించిన సీమను పాకనాడు 
అని పిలిచేవారు. శ్రీనాథుని స్వస్థానాన్ని ఆనాడు కర్నాడు అని కూడా వ్యవహరించేవారు. 


కర్ణినాడు, కర్నాట, కణ్ణవిషయ అన్నవి ప్రాచీననామాలు. నందికొట్కూరు, 
కర్నూలు, నంద్యాల తాలూకాలోని కొన్ని భాగాలు కలిసీ ఒకప్పుడు కరునాడు అలి 
చలామణి అయ్యేవి. సాతవాహనుల కాలంలోని కర్ణిరాజుల ఏలుబడిలోని ప్రాంతాలను 
కర్టినాడు అని పిలిచేవారు. కణ్ణ విషయమని వ్యవహరించేవారు. సాతవాహని కోటకు 
రూపాంతరమైన సాతానికోట ఇప్పటికీ ఈ ప్రాంతాలలో ఉంది. ' కులోత్తుంగ చోళుని 
కాలంలో కరునాడులోనివారు వడుగు అంటే తెలుగు మాట్లాడేవారు కళింగత్తుపరణీ 
కావ్యంలో జయంగొండాన్‌ కవి ఇలా రాశాడు. 


మఘులై చిరుమొఘియిల్‌. చిలవడగుం, చిలతమఘ 
కురిత్తరు కరునాటియర్‌ కురికిక్కడై తిరమిన్‌. 


దీన్ని నేను ఇలా అనువదించాను. 


30. అక్కిరాజు ఉమాకాన్తంగారు: పల్నాటివీరచరిత్ర (వావిళ్ళ ప్రచురణ), ప్రథమభూమిక, పుట. 4. 

౩1. చిలుకూరి వీరభద్రరావుగారు: ఆంధ్రుల చరిత్ర, మూడవ భాగం, పుటలు 214-217. కందుకూరి 
వీరేశలింగంగారీ ఆంధ్రకవుల చరిత్ర, ప్రథమభాగం, పుట 511. వేదం వెంళటరాయశాస్త్రిగారు. 
శృంగార నైషధసర్వంకషు ప్రథమముద్రణావతారిక, పుట 7. 

32. కుందూరి ఈశ్వరదత్తుగారు : ' శ్రీనాథుని కవిత్వతత్వము', పుటలు 27-28. 


శ్రీనాథుడు . 711 


మురిపించుతూ కొన్ని ముద్దు తెలుగుపదాలు 
అరవమ్ముతో కలసి అచటచట వాడబడుచు 
చిరుతీపి పలుకులు చెవులు విందులుసేయ 
కరునాడు యువతులు గడియతీయండి. 


కులోత్తుంగుని కాలంలో కాదు పాల్కురికి సోమనాథుని కాలంలో కూడా కర్నూలు 
ప్రాంతాలను కర్నాడు అని పేర్కొనేవారు. కర్నూలు తాలూకాలోని గొబ్బూరును కర్ణాటక 
భూమికి కుటీరమని సోమనార్యుడు చెప్పాడు. శ్రీనాథుని కాలంలోనే పాకనాడులోని 
కొన్ని ప్రాంతాలకు పాలకుడైన తెలుగురాయణ్ణి “కన్న డదేశమందులసాంబురాయని 
కొడుకు తెలుగు రాయడు అని పేర్కొనడం శాసనాల కెక్కిన విషయం.) ఈ తెలుగు 
రాయని కొడుకు తిరుమలయ్య దేవుడు గుంటూరు మండలంలోని నూతలపాడు ఏలిక. 


శ్రీనాథునీ కాలంలో కొంత పాకనాడు, కొంత కమ్మనాడు . కలిసి కర్నాడుగా 
చలామణి అయ్యేవని చెప్పవచ్చు. అందుకే తన భాషప్రొడీవల్ల, సంస్కృతం పలుకు 
నుడికారంవల్ల తెలుగు అయినా 'మొత్తంమీద కర్ణాటక ,భాష అని శ్రీనాథుడు 
చాటుకొన్నాడు. కొండవీడు, రాజమండ్రి మొదలైన చోట్ల ఎన్నాళ్ళుండినా ఆతని నెల్లూరి 
యాస పోలేదు కాబోలు. ఇతరులు 'మారుబాపనవారల్‌' అయిపోయి వుంటారు. యాస 
మాత్రమే కాదు శైలి కూడా చాలా తేడా ఉన్నదే. \ 


శ్రీనాథుని శైలిని కొందరు అక్షీపించటానికి కారణం ఉంది. 'గాఢపాంకబైన 
హర్షనైషధకావ్య మాంధ్రభాష'లో కల్పించానని శ్రీనాథుడు సగర్వంగా చెప్పుకుంటాడు. 
అయితే కొన్ని ఆయువుపట్టు శోకాలను అతడు యథాతథంగా తెలుగులోకి దించి చివర 
“డుమువులు' చేర్చినట్టు కనబడుతుంది. అందుకే సంస్కృత పండితులు 'నీ డుమువులు 
నువ్వు తీసుకొని మా నైషధం మాకిచ్చేయి' అని శ్రీనాథునితో అన్నారని చెప్పుకుంటారు. 
ఇటువంటి కథలకు యీ క్రింది పద్యాలు కారణాలు. నైషధంలో శ్రీహర్హుడు సంస్క లచ 
వ్యాకరణంలోని విషయాలను, పారిభాషిక పదాలను వాడి చక్కగా కల్పనలు చేశాడు. 
హంస నలునితో తను నానాదేశాలు చూశానని అన్నప్పుడు హర్షుడు గడుసుగా ఒక 
సకర్మకక్రియతో ఆడుకొన్నాడు. 
సరసీః పరిశీలితుం మయా గమికర్మీకృ తనైకనీవృతా 
అతిథిత్స మనాయాసాదృశోసదససత్సంశయగోచరోదరీ. (నైష. 2-40) 
'గమ్‌' అనే క్రియకు కర్మగా చేయబడిన అనేక దేశములు కలవాడనోో సరస్సులు 
పరిశీలినూ ఉందో లేదో అనే సందేహానికి ఆస్పదమైన నడుము కలదానిని చూశానని 
మూలంలోని భావం. దీనిని శ్రీనాథుడు మొదట ఇలాగ అనువదించాడు. 
33. History of Reddi Kingdoms - P. 518 
34. 'నేను అనేక దేశాలు వెళ్తాను" అనే వాక్యంలో 'నేను' కర్త “అనేక దేశాలు' కర్మ; 'వెళ్లాను' అన్నది 
క్రీయ. ఈ మాటను డొంకతిరుగుడుగా చెప్పాలంటే వెళ్లు అనే క్రియకు కర్మగా చేయబడిన అనేక 
దేశాలు కలవాడనై అని చెప్పాలి. సంస్కృతంలో శ్రీహర్షుడు ఇదే చెప్పాడు. 


712 సమగ్రాంధ్ర సాహిత్యం 


మృదురీతిం బ్రతివాసరంబు గమికర్మీభూతనానానదీ 

నదకాంతారపు రీశిలోచ్చయుడనై నైకాద్భుత గ్రీజిత 

త్రిదివంబైన విదర్భదేశమున నారీరత్నము౯ గాంచితి౯ 

సదసత్సంశయగోచరోదరి శరత్సంపూర్ణ చంద్రానన€. (శృం.నైష. 2-20) 


మూలంలో 'గమి కర్శీకృత...' అనే సమాసం ఉంటే అనువాదంలో 
'గమీకర్మీ భూత...” ఆనే సమాసం ఛందస్సు వల్ల వచ్చింది. ఇది శ్రీనాథునికి నచ్చలేదు. 
నైషథధాన్ని అనువాదం చేస్తున్నప్పుడు అతడు కొన్ని నియమాలు పెట్టుకొన్నాడు. 
శబ్లానుసరణ మొదటి నియమం. మూలంలో ఉన్న శబ్దాలను అవసరం అనుకొన్నంత 
వరకు అనుసరించడం మంచిదని భావించాడు. ఈ పద్యానువాదంలో ' గమీకర్మీకృ తనైకనీ 
వృతా' అనే సమాసం రాలేదు. అంచేత ఈ శోకాన్ని ఇంకోలాగ అనువదించాడు. అది ఈ 
పద్యం. 

కమలేందీ పరషండమండితలసత్కా సారసీవారతిన్‌ 

గమికర్మీ కృతనైకనీవృతుడనై కంటి౯ విదర్భంబునన్‌ 

రమణింబల్లవపాణి పద్మనయనన్‌ రాకేందుబింబాననన్‌ 

సమపీనస్తని నస్తి నాస్తి విచికిత్సా హీతుశాతోదరిన్‌. (శృ.నై.2-21) 


ఈ పద్యంలో మూలంలోని 'గమీకర్మీకృతనైకనీవృత' అనే సమాసం దిగుమతి 
అయినా తొలి పద్యంలో లాగ 'సదసత్సంశయ గోచరీదరి అనే మూలంలోని సమాసం 
రాలేదు. ఇది తెలుగు ఛందస్సులోని ప్రాసవల్ల వచ్చిన చిక్కు; ఈ సమాసాలను 
యథాతథంగా దించాలంటే మత్తేభవృత్తంలోని ఏ పాదంలోనైనా మొదటి పదకొండు 
అక్షరాలలోనే సాధ్యం అవుతుంది. ఈ రెండు సమాసాలలోనూ రెండో అక్షరాలు 
విఖిన్నమైనవి. అందుచేత ఈ రెండూ ఒకే పద్యంలో ఇమడ్చడం సాధ్యం కాదు. అవ్వా 
కావాలి, బువ్వా కావాలి అంటే కుదరకపోవచ్చుగానీ శ్రీనాథుడు బువ్వ తిని అవ్వదగ్గిర 
కూర్చుంటానని రెండు పద్యాలలో అనువాదం చేసి తన గడుసుదనం చూపించాడు. 
'గమీకర్మీకృత.... అనే పదబంధం  శ్రీనాథునికిష్టం. శృంగారనైషధంలోనే కాక 
భీమఖంఢంలో కూడా 'గమీకర్మీభూత కైవల్యమున్‌' అని వాడాడు (భీమ 6-37). 
“తెలుగున గమనార్థమైన క్రీయలేనపుడు 'గమీకర్మీకృతనై కనీవృతుడనై' అనుట కంటే 
“అనేక దేశములు తిరిగిన వాడనై' అను అర్థమిచ్చు వేరొక వాక్యమును వాడుటయే 
సముచితమని తోచుచున్నది. ఇట్టి భాషాంతరములు సంస్కృత పాండిత్యముకల 
విద్వ్చాంసులకే గానీ సామాన్యాం ధ్రభాషాజ్ఞానము కలవారికి బోధపడవు” అని 
కందుకూరి వీరేశలింగంగారు వ్రాసిన మాటలు అక్షరాలా నిజం.కిక్‌ 


ఈ పద్యానికే ఇలా అనుకుంటే 'అతనికంటె ఘనుడు ఆచంట మల్లన్న' అని దీని 
పితృపితామహవర్గంలో ఉండే నిగూఢశాస్తార్గమున్న పద్యం మరొకటి ఉంది చూడండి. 
ల తతా 


35. ఆంభ్రకవులచరిత్ర, ప్రథమభాగం, పుటలు 447-48. 


శ్రీనాథుడు 713 
' పాతఃకాలము వాయసంబు పణినాపత్యోక్త శాస్తంబులో 
దాతజీ స్థానులు చెప్ప డెవ్వి యను చందంబొప్ప గౌకౌయసం 
జాతుర్యం బలరార నుత్తరము విస్పష్టంబుగా గోకిల 
వ్రాతం బిచ్చె దుహీ తుహీ యని గృహారామ ప్రదేశంబులన్‌. (శృ.నై. 8-19) 
కాకులు 'కావ్‌కావ్‌' అంటాయి. కోయిలలు 'కుహుకహు' అంటాయి. కవిగారి చెవులకు 
కాకులు 'కౌ? కౌ?' అని కూస్తున్నట్లు, కోయిలలు 'తుహితుహీ' అన్నట్టు వినిపించాయి. 
ఈ శబ్బాలమీద తన పాణినీయ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ చమత్కరిస్తు న్నాడు. వ్యాకరణ 
పరిభాషలో ఆదేశములు, స్థానులు, అనే చూటలు ఉన్నాయి. మాటవరుసకు మన 
తెలుగులో 'కచటతప'లకు కొన్ని చోట్ల 'గసడదవ' లు ఆదేశమవుతాయి. వీటిలో 
కచటతపలు స్థానులు గసడదవలను ఆదేశాలు అని చెప్పుకోవచ్చు. సంస్కృతంలో తు, 
హి అనే అక్షరాలకు బదులుగా కొన్ని సందర్భాలలో తాత్‌(జ్‌ అనేది వస్తుంది. 
అప్పుడు తు, హిలు స్థానులు తాత్‌ (జ్‌ ఆదేశం. నైషధంలో కాకీ తాతజీస్థానులు ఏ రెండు 
(కౌ) ఏ రెండు (కౌ) అని ప్రశ్నిస్తే కోకిలలు తుహీ తుహీ అని జవాబు చెప్పాయట. 
ఇటువంటి ప్రొఢిని పరికిస్తే శ్రీనాథుని భాష సంస్కృతం అనడానికి ఎవరూ వెనుతీయరు. 
అయితే యీ పద్యాలు వ్రాసిన శృంగారనైషధంలోనే అతడు పలుకు నుడికారంలో 
తీయందనాన్ని చూపించాడు. కొన్ని చూద్దాం. 


నీకంటికి పేలగింజయుం బెద్దయ్యెనే (1-110), తిలలు పైనెత్తి చల్లిన దిగువబడని 
యంత సందడి (4-123) ముదిసిముప్పున పెళ్ళి (4- 129) పొమునకు బలి ఈగకెన్నడు ఇలి 
(7-53) నిండు బండికింజేట భరంబె (7-76) ఆవగింజలు తాటికాయలుగా వాడీ 
దొడ్డసీయుట (7-119), పారెడు నీళ్ళకుం గట్ట పెట్టం బనియేమి (7-122) చేదు తిన్న 
విధము (7-129) ఐదు పది చేయు (7- 168). 


తలుచుకుంటే చిన్న సంస్కృత శోకాన్ని శ్రీనాథుడు చక్కని నుడికారంలో పెంచి 
అనువదించగలడు. తనను పట్టుకొన్న నలునితో హంస ఇలాగ అంది. 


మదేక పుత్రా జననీ జతరాతురా నవప్రసూతి ర్వరటా తపస్వినీ 
గతిస్తయోరేష జనస్తమర్దయన్నహోో విధేత్వాం కరుణారుణద్ధినో (నై. 1-135) 


et CC SEES. SES I. SE: 
౫. “పాణినీయ వ్యాకరణ శాస్త్రంలో 'తు' 'హి' యనెడు లో ట్రత్యయములకు బదులుగా తాజ్‌ (జ్‌ 
అనునది వచ్చును అని తుహ్యోస్తాత జాశిష్యన్యతరస్మామ్‌' అను సూత్రముచేత జెప్ప బడియున్నది. 
బదులుగా వచ్చుదానికి ఆదేశమనియు, దేనికి బదులుగా వచ్చునో దానికి స్థానియనియును 
వ్యాకరణమందు సంజ్ఞలు. అట్లే 'యా' ధాతువునకు లో ట్ర్రథమపురుషైకవచనరూపములు 'యాతు' 
“యాతాత్‌' (పోవుగాక) అనునవి; లోణ్మధ్యమపురుషైక వచనరూపములు 'యాహీ' 'యాతాల్‌' 
(పొమ్ము) అనునవి. 'కౌ' అనునది కింశబ్ద ప్రథమాద్వివచనము. 'తుహీ' అనునది తుశ్చ హిళ్ళ తుహీ 
_ తు శబ్దమునకు, హీ శబ్దమునకు ద్వంద్నసమాసము, ప్రథమాద్వావచనము. తెల్లవారగానే ఇండ్ల 
తోటలయందు కాకులు “కౌ కౌ” అనియు, కోయిలలు 'తుహీతుహీ' యనియు కూయుట 
ఎట్లుండెననగా “తాతబ్ఞునరు' స్థానులేవని యడుగుటగాను, “తుహులు' అని యుత్తరము 


చెప్పుటగాను ఉండినది” అని “శృంగారనైషధ సర్వంకష''లో వేదం వెంకటరాయశాస్త్రిగారు 
వ్యాఖ్యానించారు. పుట. 658-59. 


714 సమగ్రాంధ సాహీత్యం 


ఈ శోకంలోని ఒకే ఒక మాటతో శబానుసరణ చేసి మిగతాదంతా తెలుగుదనంతో 
నింపి కరుణరసం జాలువారేటట్లు స్వభావోక్సులతో అనువదించాడు. చూడండి: 


తల్లి మదేకపుత్రక, పెద్ద, కన్నులు గానవిప్పుడు, మూడుకాళ్ళముసలి 
యిల్లాలు గడుసాధ్వి యేమియు నెరుగదు పరమపాతివ్రత్య భవ్యచరిత 
వెనుకముందర లేరు నెనరైన జుట్టాలు లేవడి లేవడి యెంతీని జీవనంబు 
గానకకన్న సంతానంబు శిశువులు జీవనస్థితి 'కీనతావలంబు 
కృప దలంపగదయ్య యోనృపవరేణ్య 
యభయ మీవయ్య యోతుహినాంశు వంశ 
కావగదవయ్య యర్శార్థి కల్చళాఖ్‌ 
నిగ్రహింపకువయ్య యోనిషధరాజ। (శృ.నై. 1-109) 
ఇంత చక్కగా తేటతెలుగులో అనువదింపగల నేర్చున్నా శ్రీనాథుడు ఆరభటీ 
వృత్తిలో చెప్పిన సమాసభూయిష్టమైన రచనలే నాటికీ నేటికీ పేరుకెక్కడం తప్పనిసరే 
ఆయింది. నిజానికి ఆరభటీవృత్తి అతనికీ, ఆంధ్రులకూ ఇష్టమేమో. శ్రీనాథుని ఒరవడి 
దిద్దని అనంతరకవి అరుదు. సమకాలికులు అతజ్జీ ఈసడించడం తాత్కాలికమే. అయితే 
అదే అతని మనసును బాగా కష్టపెట్టింది. కువిమర్శకు బాధపడని కవి ఎవడైనా ఉంటే 
వాడు మనిషి కాదని చెప్పాలి. శ్రీనాథుని శైలినేకాక శీలాన్ని కూడా రాజమండ్రిలోని 
పండిత మన్యులు దుయ్యబట్టారు కాబోలు. ఇహంలో వేశ్యలను ఆదరిస్తున్నందుకు తనను 
తిట్టిన వేదజడులను బహుశ వాళ్ళు తిట్టిన మోతాదులోనే ఇలా తిట్టాడు. 


శ్రుతిశాస్త్రస్మృతు లభ్యసించుకొని విప్రుండంత నానాధ్వర 

వ్రతుడై పోయి కనున్‌ బురందర పురారామద్రు మానల్చ క 

ల్పతరు ప్రాంతకుడుంగ సుఖసుప్త ప్రాప్తరంభా భగ 

ప్రతి రోమాంకుర పాటనక్రమ కళాపాండీత్య శౌండీర్యమున్‌. 

(కవితా సమీక్ష చాటువులు పుట. 81) 

ఇంత కటువుగా తిట్టడానికి శ్రీనాథుణ్ణి వాళ్ళు ఎంతగా రెచ్చగొట్లారో! తన 
కవిత్వంలోని సొగసును అర్థం చేసుకొనక వూరకే తర్కించడం మొదలుపెడికే ఏ కవికైనా 
బాధ కలుగుతుంది. 'కొయ్యబొమ్మల మెచ్చు కళ్ళకు కోమలుల సారెక్కునా' అని 
ప్రశ్నించక తప్పదు.” శుష్క తర్కాలు చేసేవాళ్ళను శ్రీనాథుడు ఈ క్రింది విధంగా యద్దేవా 
చేశాడు. 

హంసీయానకు గామికన్న ధమరోమాళు ల్నభః పుష్పముల్‌ 

సంసారద్రుమ మూలపల్లవగుళుచ్చంబైన యచ్చోట వి 

ద్వాంసు ల్రాజ మహేంద్రపట్టణమున న్థర్మాసనం బుండి ప్ర 

ధ్వంసాభావము ప్రాగభావ మనుచుం దర్కింతు రశ్రాంతమున్‌. 


37. గురజాడ అప్పారావుగారు - ముత్యాల సరాలు. 


శ్రీనాథుడు 715 


' ఈ ఎత్తిపొడుపు విన్నాక రాజమహేంద్రవరంలోని విద్వాంసులకు మరీ గంగ 
వెర్రులెత్తి ఉంటాయి. శ్రీనాథునిమీద ఉమ్మడిగా విరుచుకుపడి ఉంటారు. *'నీ కవిత్వం 
నిజంగా కర్ణాట భాష అయితే ఆ రాజ్యానికే పోక ఇక్కడెందుకు దిగబడ్డావు?'' అని 
యీసడించారేమో! సరే, అక్కడికే పోదామని శ్రీనాథుడు భావించాడు కాబోలు. 
రాజమండ్రి విడిచిపెట్టదలుచుకొన్నాడు. అతని మనస్తత్వం మంచిది కాకిగోల పడలేక, 
హంస నోరు మూసుకొనడమే మంచిది. సహించలేకపోకే ఎక్కడికైనా పోవడమే మేలు. ఈ 
భావాలనతడు భీమఖండం రచిస్తున్నప్పుడు కుకవి నిరాకరణంలో చెప్పనే చెప్పాడు. 


నికటముననుండి శ్రుతిపుట నిష్ణరముగ 

నడరి కాకులు బిట్టు పెద్దరచినప్పు 

డుడిగి రాయంచ యూరకయుంట లెస్స 

సైపరాదేని నెందైన జనుట యొప్పు. (భీమ. 1-14) 
కూపమండూకాల బెకబెకలు, కుకవి కాకాల నిషూరాలూ శ్రీనాథుడు నైపలేకపోయాడు. 
ఎక్కడికైనా పోదామనుకున్నాడు. కర్ణాట రాజ్యంలో తన ప్రతిభ రాణీస్తుందని 
విజయనగరానికి బయలుదేరాడు. విజయనగరానికి వో దారిలో శ్రీనాథుడు 
వినుకొండలోనే, మోపూరులోనే ఒక పెద్ద మజిలీ చేశాడు. బహుశా ఆ రెండు 
గామాలలోనూ కోన్నాళ్లపాటు ఉండీ ఉంటాడు. దానికి పెద్ద కారణముంది: తాను 
వెళుతున్నది పెద్దరాజ్యానికి, అక్కడి వాళ్లంతా తనకు కొత్త 'ఫలించే పరిచయాలు 
చేసుకుంటే తప్ప రాజదర్శనం జరగదు. తన ప్రతిభను, పాండిత్యాన్ని గుర్తించి సరైనవాళ్లకు 
పరిచయం చేయదగిన స్నేహితుణ్దీ సంపాదించాలి. ఆ మిత్రుడు విజయనగర 
సామ్రాజ్యంలో మంచి పలుకుబడి కలవాడై ఉండాలి. తన రచనలోని సొగసులు 
కనిపెట్టడానికి తెనుగు కవిత్వం తెలిసినవాడై ఉండాలి. అటువంటి వ్యక్తి ఈ రోజులో 
లేకపోలేదు. అతడు వినుకొండ వల్లభరాయడు. 

ఈయన ఆ కాలంలో ములికినాటిలోని మోపూరు మీద అధికారిగా ఉండేవాడు. 
ఇది కడప జిల్లాలో పులివెందల తాలూకాలో ఉంది. అక్కడ ఏటా తిరునాళ్ళు జరిగేవి. ఆ 
ఉత్సవాలలో రాత్రులు నాటకాలూ అవీ ప్రదర్శించేవారు. ఎక్కడెక్కడనుంచో నటులు 
వచ్చేవారు. గ్రామాదికారిగా ఉండే వల్లభరాయడు ఈ ఉత్సవాలను చాలా ఆసక్తితో 
జరిపీంచేవాడు. అక్కడ ప్రదర్శించే నాటకాలలో కొన్ని ఇతడు వ్రాసినవే కాబోలు. 
శ్రీనాథుడు కలుసుకొనేనాటికి ఇతడు భైరవస్వామిమీద స్తుతులు, పద్యాలు వ్రాశాడు 
కాబోలు. “ ప్రత్యక్షమొనరించి ఖైరవస్వామిచే సిద్ధసారస్వత శ్రీ వరించె” అని ఒక 
పద్యంలో శ్రీనాథుడు వల్లభరాయణ్ణే ప్రశంసించాడు. అప్పటికే వల్లభరాయడు మంచి 
చాటువులు చెప్పి వాసికెక్కినట్టుంది; శ్రవ్యకావ్యాలుగాని, దృశ్యకావ్యాలుగాని 
వ్రాశాడేమో.. శ్రీనాథుడు రెండు పద్యాలలో వల్లభరాయని చాటుపద్యాలను 
ప్రశంసించాడు. చూడండి. 
36. క్రీడాభిరామం, పద్యం 22. 


716 సమగ్రాంధ్ర సాహిత్యం 


హాటకగర్భవధూటీ - వీటి కర్పూరశకలవిసృమరసార 
భ్యాటోపచాటుకవితా - పాటవమరుదవనివల్ల భన్నకునమరున్‌. (క్రీడా. 24) 


అమృ తరసమథనసంభవ - ఘుమఘుమితవయః పయోథికోలాహలమున్‌ 

భమియించు దిప్పసచివో-త్తము వల్లభవిభుని చాటు ధారాఫణీతుల్‌. ( క్రీడా. 26) 

చాటుకవిత్వం చెప్పే ఈ వల్లభరాయడు క్రీడాఖిరాయమం అనే రూపకాన్ని 
వ్రాస్తున్నాడు. ఇది రావిపాటి తిప్పన సంస్కృతంలో వ్రాసిన ప్రేమాఖిరామం అనే 
నాటకానికి అనుసరణ. సరిగ్గా యీ రూపక రచన జరుగుతున్నప్పుడే శ్రీనాథుడు 
వల్లభరాయణ్ణీ కలుసుకున్నాడు కాబోలు. వల్లభరాయడు వ్రాసిన ప్రతి పద్యాన్నీ అతడు 
సంస్కరించినట్టు కనబడుతుంది. తన పద్యాలనెన్నిటీనో ఇందులో కలిపాడు. రూపకానికి 
ప్రస్తావనగా కృతికర్ణ వంశవర్జన పూర్తిగా శ్రీనాథుడే చేశాడు. రావిపాటి తిప్పన్న వ్రాసిన 
ప్రీమాభిరామంలో ఏ ఇతివృత్తం ఉందోగాని శ్రీనాథుడు తన సిద్ధహస్తం వేసి పూర్తి చేసిన 
క్రీడాథిరామంలో తాను విన్నవీ కన్నవీ, అనుభవించినవీ ఆనందించినవీ అన్నీ ఓరుగల్లు 
నగరంలో కేం ద్రీకరించాడు. క్రీడాభిరామానికి ఓరుగల్లు కథారంగం. ఈ తెనుగు నగరంలో 
ఒకనాడు సంచరించిన ఇద్దరు మిత్రుల అనుభవాలే ఈ రూపకంగా రూపొందించాడు. 
శ్రీనాథుడు కాక ఇంకెవరు ఈ రచనలో చెయ్యివేసినా ఈ వీధి ఇంత పకడ్బందీగా, 
పసందుగా ఉండేది కాదు. లభించినంతమటుకు క్రీడాఖిరామంలో 294 గద్యపద్యాలు 
ఉన్నాయి. చివరి గద్యలో ఇలా ఉంది: 


ఇది శ్రీయన్మహామంత్రి శేఖర వినుకొండ తిప్పయామాత్యనందన చందమాంబా 
గర్భపుణోదయ సుకవిజనవిధేయ వల్లభరాయ ప్రణీతంబయిన క్రీడాఖిరామంబను 
వీథినాటకంబున సర్వంబు నేకాశ్వాసము. 


గద్యలో కవి పేరు ఇలా ఉన్నా ఈ కావ్యాన్ని శ్రీనాథుడే వ్రాశాడని ఇందులోని 
బోలెడు పద్యాలను, పదబంధాలను అతని ఇతర కావ్యాలలోని పద్యాలతో, పదాలతో 
తెపారు వేసీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు రుజువు చేశారు. గంథం సాంతం శ్రీనాథుడే వ్రాసి 
వల్లభరాయని పేరు పెట్టాడని వారు ప్రబలమైన సాక్ష్యాలు చూపించి చెప్పాక పండితలోకం 
చాలావరకు ఆ వాదాన్ని ఆమోదించారు. క్రీడాఖిరామంలోని పచ్చి శృంగారాన్ని 
ఏవగించుకుని శ్రీనాథుడు ఇటువంటి కావ్యాన్ని సాంతం వ్రాసి ఉండడని భావించేవాళ్ళూ, 
అతడు ఇరవైనాలుగు గంటలూ ఈశ్వరార్చన కళాకీలుడని నిరూపించదలచినవాళ్లూ కూడా 
ఈ గ్రంథంలో శ్రీనాథుని చెయ్యి లేకపోలేదని ఒప్పుకున్నారు. 
వల్లభరాయడుగాని, శ్రీనాథుడుగాని ఈ క్రీడాభిరామం మహాకావ్యం అని భావించి 
ఉండరు. ఇద్దరూ బోలెడు చాటువులు చెప్పినవాళ్ళు. వాటిలో రసవత్తరమైనవస్నీ 
39. చిలుతూరి పాపయ్యశాస్త్రిగారు “శ్రీనాథుడు శృంగారియా?” అని ప్రశ్నిస్తూ “శ్రీనాథుని 
కవితాసమీక్ష'' అనే గ్రంథం వ్రాశారు. అందులో శ్రీడాఖిరామరచనలో సుమారు € పద్యాలు 
శ్రీనాథునివేనని ఒప్పుకున్నారు. 


శ్రీనాథుడు 717 


చేర్చి ఒక చిన్న కథాసూత్రంలో జారుముడి వేశారు. మోపూరు ఖైరవస్వామి తిరునాళ్ళలో 
ఏదో నాటకం వేయడానికి ద్వారసముద్రంనుంచి నటులు వచ్చారు. వాళ్ళచేత 
వల్లభరాయడు, శ్రీనాథుడు ఈ వీధి ఆడించి ఉంటారు. మహాకవి కాబట్టి ఆశువుగా 
ఎన్నేనా పద్యాలు చెప్పుకుంటూ పోగలడు కాబట్టి రూపకంలో మూడువంతులా 
ముప్పాతిక శ్రీనాథుడే తడుముకోకుండా సాయం పట్టి ఉంటాడు. తాను ఆశించినదీ 
వల్లభరాయనివల్ల వేరే ఉపకారమేగాని ఈ రూపక కర్చృత్వం కాదు కాబట్టి గద్య 
విషయంలో శ్రీనాథుడు పట్టించుకొని ఉండడు. పైపెచ్చు ఉదారంగా వల్లభరాయని పేర 
తానే గద్యం వ్రాయించీ ఉండవచ్చు. నటబ్బందంలో ఎవరో లేఖకుడు ఇది వ్రాసుకొని 
ఉంటాడు. పద్యాలు అద్భుతంగా ఉండబట్టి ప్రదర్శన తరువాత ఈ వీధికి పుత్రికలు పుట్టి 
వుంటాయి. రచనలో శ్రీనాథునికి ఉన్న ప్రముఖ పాత్ర తెలిసినవాళ్ళు దీనిని శ్రీనాథుని 
వీధినాటకమని పిలవసాగారు కాబోలు. ప్రతి సాహితీపరుని (గంథాలయంలోనూ దీని 
ప్రతి ఒకటి ఉండేదని చెప్పవచ్చు. శ్రీకృష్ణదేవరాయలవారు. దీనిని చక్కగా 
చదువుకొన్నారు. ''దేశ భాషలందు తలుగు లెస్స'' అనే వాక్యాన్ని రాయలవారు 
క్రీడాభిరామం నుంచే గ్రహించారు. ముద్దరాజు రామన్న (క్రీశ 1580-1650), కాకునూరి 
అప్పకవి (క్రీ.శ. 1656), గణపవరపు వెంకటకవి (క్రీ.శ. 1676). కూచిమంచి తిమ్మకవి 
(క్రీ.శ. 1676) మొదలైన లాక్షణికులు ఈ క్రీడాఖిరామంలో నుంచి ఉదాహరణలు 
ఇచ్చారు. 

లాక్షణీకులకు పనికి వచ్చినట్లే ఈ క్రీడాథిరామం సాంఘిక చరిత్రకారులకు మరింత 
ఎక్కువగా ఉపయోగిస్తుంది. రెడ్డిరాజుల యుగం నాటీ కట్టుబొట్టులూ, ఆటపాటలు, 
ఆహారవిహారాలు, ఆచార వ్యవహారాలు ఎన్నో ఈ గ్రంథంవల్ల తెలుస్తాయి. ఆంధ్ర 
రాజ్యలక్ష్మి ఆటపట్టయిన ఓరుగల్లు ఆ రోజులలో ఎలా వుండేదో ఈ రూపకం వల్లనే 
ఎక్కువగా విశదం అవుతుంది. కోటవెలిపాలెం కట్టకడపట నున్న మేదరవాడ దగ్గరనుంచి 
ప్రతాపరుద్ర ధరణీశోపాత్తగోష్టీ ప్రతిషాపారిణీ మాచల్జేవి కొత్తగా కట్టించుకొన్న 
చిత్రశాలదాకా ఎన్నో, వాడలు మేడలూ ఇందులో వర్ణించాడు. హట్టమార్గంలోని 
మెలసంతలో 'సుసరభే' త్తనే రోమహారిణిని బాహాటంగా ఎలుగెత్తి విక్రయించేవాళ్ల 
దగ్గర్నుండి సానులకు విటుల సందేశాన్ని చేరవేసి వీరభద్రేశ్చరా స్థానంలోని 
'పూజారివిధవ' దాకా ఎంతమందినో రకరకాల వ్యక్తులను కళ్ళకు కట్టేట్లు చిత్రించాడు. ఈ 
పుసకం లేకపోతే తెనుగు చరిత్రలోని ఒక ప్రకరణంలోని వివరాలు లోపించేవి. ఆనాటి 
రసిక జీవనం ఇంతగా మనకు తెలిసేది కాదు. ప్రతి పుటలోను శ్రీనాథుని ముద్ర స్పష్టంగా 
కనబడుతున్న ఈ కావ్యానికి వల్లభరాయడే కర్ణ అని ఉన్నందువల్ల శ్రీనాథుని కీర్తికి 
ఏమాత్రం లోపం లేదు. ఆ మూలగ్రంథం అతడే వ్రాసాడని భావి పరిశోధనలవల్ల తీలి 
క్రీడాభిరామం సంపూర్ణ ప్రతులు దొరికి, అదనపు పద్యాలవల్ల నిర్ధారణ అయితే ఇంత పచ్చి 
శృంగారం వ్రాసినందుకు శ్రీనాథుని శీలానికి వచ్చే కళంకం కూడా కొత్తగా ఏమీ ఉండదు! 
శ్రీనాథుడు షష్టి గడియలూ మడీకట్టుకొని ఉన్నట్లు నటించే కుహనశీలుడు కాడు. చేసినది 


718 సమగ్రాంధ్ర సాహిత్యం 


నిర్భయంగా చెప్పుకోగలడు. చూసినది నిస్సంకోచంగా వ్రాయగలడు. ఆతిగా 
శృంగారాన్ని వ్రాసినా అతడు అవినీతిని ఆకర్ణవంతంగా ప్రచారం చెయ్యలేదు. ఆనాటి 
ప్రహసనాలలో ఉన్న జుగుప్సాకరమైన విషయాలను పక్కన పెడీడే శ్రీనాథుని పద్యాలు 
చాలా అమాయకంగా పవిత్రంగా, నిర్మలంగా కనబడతాయి. శ్రీనాథుని అన్లీలం 
సామాన్యునికి బోధపడదు. బోధపడినా వారు కవిహృదయాన్ని అర్థం 
చేసుకోగలరుగాని అసహ్యించుకోరు.*! అనంతర కవులు బూతుల బుంగలు కొన్ని 
శ్రీనాథుని భుజాలపై పెట్టినవాళ్ళు ఉన్నారు. దానికి శ్రీనాథుడు బాధ్యుడు కాడు. 


ఎంతో కొంత తాను వ్రాసినా క్రీడాభిరామం పూర్తిగా వల్లభరాయని పేరుమీదుగా 
చలామణీ అవనివ్వడం శ్రీనాథుని హృదయ వైశాల్యానికి నిదర్శనం. వల్లభరాయడు ఈ 
మేలు మరచిపోకుండా ప్రత్యుపకారం చేసి విజయనగర సామ్రాజ్యంలోని ప్రముఖులకు 
శ్రీనాథుని పరిచయం చేసి వుంటాడు. వల్లభరాయడు మంచి హోదాలో ఉన్నవాడే. అతని 
తాత, తండ్రులు మంత్రులుగా, దండనాధులుగా విజయనగరం కొలువులో ఉన్నవాళ్ళే. 
వల్లభరాయని తండ్రి తిప్పన్నమంత్రి. వినుకొండ దుర్గానికి అధీకారేకాక 
వీరహరిహరరాయల వారి రత్నభాండాగారానికి అధికారి. వల్లభరాయని పెత్తండ్రులలో 
ఒకడు సింగనమంత్రి. ఇతడు కూడా హరిహరరాయలవద్ద సేనానిగా, అమాత్యుడుగా 
ఉండేవాడు. ఈ అన్నదమ్ములు సేవించిన రాయలు క్రీశ. 1377 నుంచి 1404 దాకా 
పాలించిన రెండవ హరిహరరాయలు. శ్రీనాథుడు విజయనగరానికి వెళ్ళిన కాలం 
క్రీ.శ. 1428-38 ప్రాంతాలు. అప్పుడు రెండవ దేవరాయలు ఆ సామ్రాజ్యాన్ని పాలిస్తూ 
ఉండేవాడు. ఇతని ఆస్థానంలో పలువురు దిగ్గంతుల వంటి కవులూ, పండితులూ 
ఉండేవారు. ఆ కవులలో ఒకని పేరు ముమ్మయ్య. అతనితో శ్రీనాథునికి పరిచయం 
అయింది (బహుశ వల్లభరాయనివల్లనే). శ్రీనాథుడు విజయనగరం వెళ్ళాడు. ఆ రాజధాని 
చుట్టుపక్కలున్న ప్రకృతి రామజీయకతను చూశాడు. వాటంత మనోహరంగానూ తన 
కవిత్సముంటుందని ముమ్మకవితో చెప్పుకుంటూ శ్రీనాథుడీ చాటువు చెప్పాడు. 


పంపావిరూపాక్షబహజటాజూటి కా-రగ్వధప్రసర సారభ్యములకు 
తుంగభద్రాసముత్తుంగ వీచీఘటా గంభీరఘుమఘుమారంభములకు 
కళ సాపుర ప్రాంతక దళీవనాంతర - ద్రాక్షాలతాఫల స్తబకములకు 
కర్ట్ణాటకామినీ కర్ణహాటకరత్న - తాటంక యుగ ధాళథల్యములకు 
నిర్నిబంధనిబంధమైనెనయుకవిత 
తెలుగునను సంస్కృతంబున బలుకనేర్తు 
ప్రాఢదేవేంద్రరాయభూపాలవరుని 
సమ్ముఖమ్ములన దయజూడు ముమ్మ సుకవి! 
40. ..: ఉదాహరణకు చూ. '“'యజమానప్రమదావికన్వర...”' (శృంగా.నై. 7-133) 


41. ఈ పద్యానికే చిలుకూరి పాపయ్యశాస్త్రిగారి సమర్థింపు. శ్రీనాథుని కవితాసమీక్ష (శ్రీనాథుడు 
శృంగారియా?) మొదటి భాగం, పుటలు 3౫4-35. 


శ్రీనాథుడు 719 


ముమ్మ కవి దయచూశాడో లేదో తెలియదు గానీ కన్నడ రాజ్యులక్ష్మీకీ దయ 
రాలేదు. శాస్త్ర నిషిద్ధమైన వేస్తాలు దరించి, ఆహారాలు భుజించి అతడు చాలా కషపడాడు. 
టోపీలు పెట్టుకొనడం, 2 తలపాగాలు చుట్టడం, అంగరఖాలు తొడగడం. వితంతువు 
వడ్డిస్తే తెలకపిండి, వెల్లుల్లీ తినడం, చల్లా అంబలీ త్రాగడం మొదలైనవి చెయ్యకూడని 
పనులు చేయవలసి వచ్చింది. ఈ గోడు శ్రీనాథుడు క్రింది పద్యంలో ఇలా చెప్పుకున్నాడు. 


కొల్లా యుంచితి గోక సుట్టితి మహాకూర్పాసముందొడ్లితిన్‌ 
వెల్లుల్లిన్‌ దిలపిష్టమున్‌ మెసవితిన్‌ విశ్వస్త వడ్డింపగా 
జల్లాయంబలి ద్రావితిన్‌ రుచులు దోసంబంబు బోనాడితిన్‌ 
తల్లీ! కన్నుడరా బ్యలక్షి, దయలేదా నేను శ్రీనాథుడన్‌. 


శ్రీనాథుడు అనే పేరు చెప్పే చాలు, అతని విద్వత్తు ఏమిటో తెలుసుకొనేటంత 
కీరిమంతుడు అతడు. కొండవీటి రాజ్యంలో విద్యాధికారిగా ఉండి, బహుదేశబుధులతో 
విద్యాపరీక్షణ వేళలందు భాషించినవాడు; తన కీర్తి కర్పూరాలు దిశాంగణాల వెదజల్తాడు. 
ఇటువంటి పేరుప్రఖ్యాతులు ఉండబట్టే బహుశా కొందరు అసూయా (గస్తులైన పండితులు 
శ్రీనాథునికి సభా ప్రవేశం కలుగనివ్వలేదు కాబోలు. 


అటువంటి పండితులలో అరుణగిరినాథుడొకడు. ఇతనికీ కవిసార్వభౌముడనే 
బిరుదు ఉండేది. ఇతని పితామహుడు కూడా గొప్పు పండితుడు. తండ్రీ అష్టభాషాకవితా 
సామ్రాజ్యపట్లాభిషిక్తుడు. తల్లి తండ్రి (తాత) శైవవేదాంత పారంగతుడు. విజయ 
డిండిమము కలవాడు. ఈ మాతామహుని వద్దనుంచే అరుణగిరినాథుడు డిండిమ 
బిరుదును దఖలు పుచ్చుకొన్నాడు. 'బిరుదడీండిమవా జ్యసంతాడిత వినుతకవిమండలుడు 
డిండిమకవి సార్వభౌముడు' అన్నది ఇతని వీరుదు. ఇతని వైభవాన్ని, దర్పాన్ని చెప్పే 
చాటువు ఒకటుంది. 


అగ్రే డిండిమాతాడనం తతఇతో వందివ్రజోద్ధోషణం 
ద్వీత్రా శి త్రపటాఃకియంతి దీరుదప్రోతాని పద్యానినః 
అస్తాం తాప దిదం మహేశమకుటీకో టీరకల్లోలినీ 
కలోల [ప్రతిమల్లసూక్తివిభవైర్ద్వేష్యాన్ని చేష్యామహే. 
ఈ శోకాన్ని చక్కగా తెనిగించి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఇలాగ వివరించారు.*కి 
మాకు ఎటయెదుర విజయడిండిమము మోయింపు, ఇటువంటి వందిజినుల 


సోత్రములు, రెండుమూడు చిత్రపటములు _(రూపప్రతివింబాలు?) మరికొన్ని 


42. విజయనగరరా జ్యంలో రాజులు, రాజోద్యోగులు, అస్థాన పండితులు అందరూ టోపీలు 
పెటుకోవాలి. నాచన సోముడు విజయనగరానికి ఆశ్రితుడు. అతడు 'పిడుగువేసిన తలటోపి 
యాగునే' (ఉ.హరి.4-146) అని వ్రాశాడు. తిరుపతిలోని కృష్ణదేవరాయలవారి విగ్రహానికి టోపీ 
ఉంది. 

43. శృంగార శ్రీనాథం, పంచమ ప్రకరణం, పుట 16. 


720 సమగాంధ్ర సాహిత్యం 


వీరుదాంకితములగు పద్యములు గలవు. ఇవి యిట్లుండ పరమేశ్వరుని జటాఘటింపజాలు 
సూక్తివైభవములచే ప్రత్యర్థి పండితులను జయింతుము. 


ముంగల జైత్రడిండిమపు మోతలు వందిజనస్తవార్భటుల్‌ 
చెంగట రెండుమూడు తన చిత్తరువుల్‌ విరుదాంకి తంబులిం 
కం గల వింతకంటే శతికంఠశిరస్స రిదూర్మిభంగివా 

గంగు లెసంగు మాకు ప్రతిపక్షబుధౌఘము నోడగొట్టగన్‌ 


విద్యానగర వీధులలోనే విద్వాంసుల ఇళ్ళలోనే మరెక్కడో డిండిమభట్టూ శ్రీనాథుడు" 
ఘర్షణ పడినట్లున్నారు. వాదం పెట్టుకున్నారు కాబోలు. ఒకరినొకరు సవాలు 
చేసుకున్నారేమో. 


“నేను కవిసార్వభౌముణ్ణి సుమా!” అని అరుణగిరినాథుడు అని ఉంటాడు. 


“నేనూ అంతే” అని శ్రీనాథుడు అని వుంటాడు. 'మరి నీ విరుదులు ఏవి' అని 
అక్కడివారు ఆడిగి వుంటారు. సమయస్ఫూర్తిగల శ్రీనాథుడు ఇలాగ సమర్ధించు 
కొన్నాడు. 


తరువున గాండివంవిడడె ధర్మరాజునాన గిరీటి? యేను వా 
కృరసిజనేత్రయానతి విచారము చొప్పున గర్వహీనతన్‌ 
మరలి తెనుంగుభూమి కసమానగతిన్‌ గొనిపోవువాడనే 
బిరుదులు నారివాగుకడబెట్టితి సత్కవిసార్వభౌముడన్‌ 


“నేను అజ్ఞానవాసం చేస్తూన్న అర్జునునంతటివాణ్డీ. సరస్వతీదేవి ఆజ్ఞచేత నా 
బిరుదులను దాచాను' అని టక్కున చెప్పిన శ్రీనాథుణ్ణి డిండిమ భట్టూ, అతని శిష్యులూ 
వెటకారం చేశారేమో! కంచుఢక్కను కర్ణకలోరంగా మోగించారేమో? ఇటువంటి ప్రత్యర్థిని 
గెలవకపోతే ఎలాగ? శ్రీనాథుడు ఈ క్రింది విధంగా భావించి వుంటాడు. 


కంటికి నిద్రవచ్చునె? సుఖంబగునేరతికేళి? జిహ్వకున్‌ 
వంటకమించునే? యితరవైభవముల్‌ పదివేలు మానసం 
బంటునె? మానుషంబు గలయట్టి మనుష్యున కెట్టివానికిన్‌ 
గంటకుడైన శాతవు డొకండు తనంతటివాడుగల్లినన్‌?*ే 


వాదం పెట్టుకుంటే ఇలాంటి కవితో పెట్టుకోవాలి. ఇటువంటి ప్రొఢ పండితుణ్జి గెలిస్తే 
పిరూ, ప్రతిష్టా ఉంటాయి. 'అందుకే దేవరాయలకు శ్రీనాథుడు యీవిధంగా విన్నపం 
చేసుకున్నాడు. 
డంబుసూపి ధరాతలంబుపై దిరుగాడు కవిమీదగాని నాకవచ మేయ 
దుష్పయోగంబుల దొంకొని చెప్పెడు కవిశిరస్సునగాని కాలుచాప 


44. కాశీఖండంలో శ్రీనాథుడీమాటలు వింధ్య పర్షతంచేత చెప్పించాడు. (కాళీ. 1-108) 


శ్రీనాథుడు 


సంగీతసాహిత్య సరసవిద్యల నేర్పు కవుల రొమ్ములగాని కాల్చి" విడువ 
చదివి చెప్పగ నేర్చి సభయందు విలసిల్లు కవినోరుగాని వ్రక్కలుగ దన్న 
దంటకవులకు బలువైన యింటిమగడ 
గవుల వాదంబు వినవేడ్క కల్లెనేని 
నన్ను బిలిపింపు మాస్థానసన్నిధికిని 
లక్షణోపింద్ర! ప్రొఢరాయక్షితీంద! 


ప్రొఢదేవరాయలకి కవుల వివాదం వినాలనే వేడుక కలిగింది సభ పెట్టించాడు. 
ఇంతటి ఉద్దండ పండితులు వాదించుకుంటున్నప్పుడు మాధ్యస్థం చేయగలిగినది ఎవరు? 
విజయనగర రాజులకు కులగురువైన చంద్రభూష క్రియాశక్తి ఒడయరు తప్ప ఇంకెవరు 
మాధ్యస్థం చేయగలరు.*% నిండుకొలువులో రాజు, రాజగురువు, కవులు, పండితులు 
ఉన్నారు. శ్రీనాథుడూ డిండిమభట్టూ వాదం సలిపారు. ఏ విషయం మీదనో చెప్పలేం కానీ 
ఎలా సాగిందో చెప్పగలం. అది ఉద్భటంగా సాగింది. శ్రీనాథుని పాండీత్యం సామాన్యం 
కాదు. అతడు సంస్కృతం, ప్రాకృతం, శౌరసేని మొదలైన భాషలో సపరిజ్ఞాన పాటవం 
కలవాడు. శ్రుతి స్మృతి పురాణేతిహాసాలు షట్మాస్రాలు మథించినవాడు. ఇక కవిత్వం 
సంగతా? అతడు చుళుకీకృత సంస్కృత వాజ్మయ జలనిధి అని చెప్పవచ్చు. అతడు 
నుతించినంతమంది సంస్కృత కవులను ఇంకెవరూ నుతించలేదని చెప్పాలి. చూడండి ఈ 
పటిీక: 


1. వ్యాసుడు 2. వాల్మీకి 3. భట్టబాణుడు 4. మయూరుడు 5. భవభూతి 
6. కివభద్రుడు 7. కాళిదాసు 8. రాజశేఖరుడు 9. భారవి 10. మాఘుడు 11. ప్రవరసీనుడు, 
12. దండి 13. భాసుడు 14. శ్రీహర్షుడు 15. బిల్లణుడు 16. మల్లణుడు 17. భట్టి, 
18. చిత్రపకవి 19. సౌమల్లుడు 20. భల్లుడు 21. క్లేమేంద్రుడు. 


పేరు చెప్పి నుతించకపోయినా శ్రీనాథుడు అనుసరించిన కవులు ఇంకా వున్నారు. 
భటుమురారి విశాఖదత్తుడు, భట్టగోపాలుడు మొదలైన ముఖ్యులే ఉన్నారు. ఇంతటి 
మండిత సాహిత్యం ఉన్న శ్రీనాథుడు అమోఘంగా అన్ని శాఖలలోనూ వాదించి 
వుంటాడు. డిండిమభట్టు ఓడిపోయాడు. ఎదుట వాగే అతని కంచుడక్కను శ్రీనాథుడు 
పగల గొటించాడు. ప్రొఢదేవరాయలు శ్రీనాథుణ్ణి ప్రశంసించి డిండిమభట్టుకుండే 
కవిసార్వభౌమ బిరుదు ఇతనికిచ్చాడు. ఆ ప్రభువుకు ధన్యవాదాలు చెప్తూ కీర్పించడానికి 
ముందు ఇతర నృపులను పొగడిన వాగోషం పోవడానికిగాను తనకు కనరస్నానం 
చేయించమని ఈ క్రింది పద్యంలో అడిగాడు. 


mm 

45. చంద్రభూష క్రియాశక్తీ ఓఒడయగు గురించి శాసనాలు క్రీ.శ. 1400 నుంచి 141 దాకా పాలించిన మొదటి 
దేవరాయల కాలంలోనే ఉన్నవని, శ్రీనాథుడు దర్శించిన దితనినే అని నేలటూరు 
వెంకటరమణయ్యగారు అఖిప్రాయపడుతున్నారు. (భారతి, ఆకోబరు 1946). 


722 సమగ్రాంధ్ర సాహిత్యం 


జననాథోత్తమ! దేవరాయనృపతీ! చక్రేశ శ్రీవత్సలాం 
ఛనసంకాశ! మహాప్రభావ హరిదక్షారక్ష! నాబోటికిన్‌ 
గునృపస్తోత్రసముడద్భవంబయిన వాగోషంబు శాంతంబుగా 
గనకస్వానము చేసిగాక పొగడంగా శక్యమే దేవరన్‌? 


దక్షిణా ధీశుడు ప్రొఢదేవరాయలు తన ముత్యాలశాలలో సభామధ్యమున ఉన్నత పీఠంపై 
కూర్చోపెట్టి కవిసార్వభామునికి కనకాభిషికం చేయించాడు. తలకడుగునీళ్ళు స్నానం 
చేసినవాడు మళ్ళా సాంతానికీ ఉపయోగించడు. అందుకే శిరస్సుమీద జలధారలాగా 
క్రుమ్మరించిన దీనారటంకాలను ఆ సభలోవున్న ఇతర విద్వాంసులకు పంచి పెడతారు. 
శ్రీనాథుని అభిషేకించిన బంగారు నాణెములు అలాగే ఇతరులు పంచుకొన్నారు. ఇంక 
దేవరాయల్ని దీవించాలి. అప్పుడు శ్రీనాథుడు భారతీదేవిని ఈ విధంగా ప్రార్థించాడు. 


జోటీ భారతియర్భాటీన్మెరయుమీ చోద్యంబుగా నేను గ 
. ర్హాటాధీశ్చరు ప్రొఢదేవనృపతిన్‌ నాసీర ధాటీచమూ 
కోటీఘోటకధట్టికకకాఖురపుటీ కుట్టాక సంఘట్టన 
స్ఫోటిధూతధరారజళశ్చుళుకితాంభో టిన్‌ [బశంసించెదన్‌. 


| శ్రీనాథుడు దేవరాయలను ఏమని ప్రశంసించాడో తెలియదు. ఆ చాటువులు గాని, 

కావ్యాలుగాని దొరకవు. కనకాభిషేకం తరువాత కొన్నాళ్ళు కర్ణాట దేశంలో ఉండి 
అక్కడి రాజును, విద్వాంసులను ఆనందింపజేసి వుంటాడు. 'కర్టాటదేశ కటక పద్మవనహేళి 
శ్రీనాథ భట్టమౌళి అని తనను తాను చెప్పుకున్నాడు." ఇటువంటి వోషణాన్ని 
ఇంతకు ముందు శ్రీనాథుడు శ్రీహర్లునికి వాడాడు. అతణ్ణి కాశ్మీర నృపసభా కమలహేళి 
అని పిలిచాడు*** కర్ణాటక నృప సభాకమలాలను వికసింపజేశాడేకానీ శ్రీనాథుడు 
శాశ్వతంగా అక్కడే ఉండిపోదలుచుకోలేదు. సూర్యునిలాగా సాగిపోయాడు. మరల 
తెనుంగుభూమికి అసమానంగా బిరుదులు పట్టుకొని పోతానని చేసిన శపథం చెల్లించుకొని 
నిజంగానే అసమానంగా తిరిగి వెళ్ళాడు. తన కాలంలో మూడు ముఖ్యమైన రాజ్యాలు 
తెలుగు గడ్డను పాలిస్తున్నాయి. ఒకటి - రెడ్డీరాజ్యం. రెండు - విజయ నగర సామాజ్యం. 
మూడు - పద్మనాయకుల రాచకొండ, దేవరకొండ ప్రభుత్వాలు. ఈ మూడింటిలో రెండు 
రాజ్యాలలో తాను సత్కారాలు పొందాడు. మూడోదానిలో కూడా సన్మానాలు 
పొందితేనేకానీ తృప్తి లేదని శ్రీనాథుడు పద్మ నాయక రాజ్యానికి ప్రయాణం కట్టాడు. 


అప్పటికి ముమ్మడి సింగభూపాలుడు రాచకొండను పాలిస్తుండేవాడు. అతని 
రాజ్యాకాలం క్రీ.శ. 1430-1475 మధ్య ప్రాంతాలు. ఇతనికీ కూడా ఇతని పితామహనికి 
సర్వజ్ఞ బిరుదు ఉండేది.*” ప్రజ్ఞా బలార్జితాన్వర్థ సర్వజ్ఞ విరుదోజ్వలుడని దేశాంతరాళ 


4-1. కాశీఖండం, 1-7. 


46-2. శ్రంగారనైషధం, 1-18, 
47. విజ్ఞానసర్వస్వం - తెలుగుభాషానమితి -౩వ నంపుటి, పుట 301. 


శ్రీనాథుడు 723 


విశ్రాంత యశస్క పరాక్రముడని ఇతణ్జీ తిరుపతి శాసనంలో కీర్తించారట. ఇతజ్జీ 
దర్శించడానికి శ్రీనాథుడు వెళ్ళడు. ఈ రాజు ప్రజ్ఞాబలం చేత సర్వజ్ఞ విరుదు 
పొందినవాడు. కనుకనే ఇతణ్జీ ఎలా మెప్పించాలో అని శ్రీనాథుడికి బెంగ పట్టుకుంది. తన 
ఇష్టదైవమైన శారదాదేవిని ఇలాగ స్తుతించాడు. 


దీనారటంకాల తీర్థ మాడించితి దక్షిణాధీశు ముత్యాలశాల 

బగులగొట్టించి తుదృటవివాద ప్రొఢి గౌడడిండిమభట్టు కంచుడక్క 
చంద్రభూష క్రియా శక్తి రాయల యొద్ద బాదు కొల్పితి సార్షుభౌమవీరుదు 
పలుకుతోడై తాంధ్రభాషామహాకావ్య నైషధ గ్రంథసందర్భమునను 

నెటుల మప్పించెదో నన్ను నింకమీద రావు సింగమహీపాలు ధీవిశాలు 
నిండుకొలువున నెలకొనియుండు నీవు సకలసద్లుణనికురుంబ శారదాంబ 


పవిత్రమైన స్త్రీలకు 'సద్దుణనికురుంబ' అనే పోషణం వాడడం శ్రీనాథునికి ఇష్టం. 
' భూరిసద్ద్గుణనికురుంబ సూరమాంబ' అని ఫిరంగిసురం శాసనంలో వాడాడు. ముదిత 
సజ్ఞననికురుంబ ముమ్మమాంబ అని కడపటి గ్రంథంలో వ్రాశాడు.కో ఎలాగ మెప్పిస్తావో 
అని దేవతలమీద భారం వేసి శ్రీనాథుడు వెళ్ళడానికి రాజకీయపు కారణాలు కూడా 
ఉన్నాయి. తాను లోగడ రెడ్డిరాజుల ఆస్థానంలో ఉన్నాడు. వాళ్ళకు పద్మనాయకులకు 
బద్ధవైరం. శత్రువుల మనిషిని సింగభూపాలుడు చిన్నచూపు చూస్తాడేమో అని భయం. 
అయితే అతడు సర్వజ్ఞుడు. సంకుచిత స్వభావం కలవాడు కాడు. శ్రీనాథుణ్ణి రెండుచేతులా 
ఆదరించి అభిమానించి ఉంటాడు. అందుకే శ్రీనాథుడు ఈ క్రింది పద్యం చెప్పాడు. 


సర్వజ్ఞ నామధేయము శర్వునకీ రావుసింగజనపాలునకే 
యుర్వింజెల్లును దక్కొరు - సర్వజ్ఞాడనుట కుక్క సామజమనుటే. 


ఈశ్వరుని సర్వజ్ఞుండనటం లాక్షణిక వృత్తి అని శ్రీనాథుడు ఇంతకు ముందు నైషధంలో 
దశావతారస్తుతిలో వ్రాశాడు. 


ముఖ్యచతురాననుడ వీవు మునిశరణ్య 

గౌణచతురానమండల కమలభవుడు 

నీవు సర్వజ్ఞుడవు బుద్ధిదేవ! నిజము 

శంభుసర్పజ్ఞడనుట లాక్షణీకవృత్తి. (శృనై. 140) 


శ్రీనాథుని ప్రతిభకు, పాండిత్యానికి, కవిత్వానికి, మాటకారితనానికి మెచ్చుకొని 
రావుసింగమహీపాలుడు ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. పద్దెనిమిది సంవత్సరాలు 
ఎవరి కొలువులో తాను విద్యాధికారిగా పనిచేశాడో ఆ పెదకోమటి వేమారెడ్డిని ఒకప్పుడు 


48. విజ్ఞానసర్వస్వం (తెలుగు భాషాసమితి) ౩వ సంపుటి, పుట 306. 
49. శాసేనపద్యమంజరి, ప్రథమభాగం, పుట 94. 
50. శివరాత్రి మాహాత్మ్యం, 1-18. 


724 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ పద్మనాయక ప్రభువులు జయించి, రెడ్డిరాజులు సగర్వంగా ఎంచుకొనే 'నందికంత 
పోతరాజు” కఠారిని తీసుకుపోయారు. అది పరరాజుల అధీనంలో కన్నా తనవంటివాళ్ళ 
చేతిలో ఉండటం మంచిది అని శ్రీనాథుడు భావించి వుంటాడు. ఆ కఠారిని అడిగి 
పుచ్చుకున్నాడు. దానిని చూస్తుంటే పాతరోజులు జ్ఞాపకం వచ్చి ఉంటాయి. తాను 
చిన్నప్పుడు తిప్పయసెట్టితో కొండవీడు వెళ్ళటం, మామిడి సోదరులకు కృతులు ఇవ్వడం, 
పెదకోమటి వేమారెడ్డికి ప్రధాన రాజ్యం సంపాదించటానికి సున్నితమైన రాజకీయ 
వ్యవహారాలలో తను పాలొనడం, తాను విద్యాధికారి అవడం అన్నీ మళ్ళీ ఒక్కసారి 
కళ్ళముందు నాటకంలాగ కనబడి ఉంటాయి. ఇంటిమీద మమత పుట్టి మళ్ళీ రెడ్డి 
రాజ్యానికే కఠారిని తీసుకొని శ్రీనాథుడు వెళ్ళిపోయాడు. 


పెదకోమటి వేమారెడ్డితో కాశీకి వెళ్ళిననాటినుంచి శ్రీనాథునికి స్కాందపురాణం 
లోని కాశీఖండం అంటే అభిమానం. అది అనువదించదలుచుకొన్నట్టుంది. 
ఎప్పటికప్పుడు వాయిదావేస్తూ మానేసినట్టుంది. ఒక్కసారి చిన్నప్పటినుంచి తాను వ్రాసిన 
కావ్యాలు జావీతా వేసుకొని ఇలా అనుకున్నాడు. 


చిన్నారి పొన్నారి చిరుతకూకటినాడు రచియించితి మరుత్తరాట్బరిత్ర 
నూనూగుమీసాల నూత్నయమవ్వనమున శాలివాహనసప్తశతి నుడివితి 
సంతరించితి నిండు జవ్వనమునను హర్షనైషధకావ్యమాం ధ్రభాష 
(బౌఢ నిరరరవయః పరిపాకమున గొనియాడితి భీమనాయకుని మహిమ 

బాయ మెంతయు మిగుల గైవ్రాలకుండ 

గాశికాఖండ మను మహాగ్రంథమేను 

దెనుగుజేసెద గర్జాటదేవకటక 

పద్మవనహేళి శ్రీనాథభట్టసు కవి. (కానీ. 1-7) 


వయసు వాలిపోకుండా కాశీఖండాన్ని అనువదించడం ఆరంఖించాడు. ఈ ప్రారంభాన్ని 
కర్టాకర్షిగా విని రాజమండ్రీ రాజ్యాన్ని తమ్ముడు వీరభద్రారెడ్డి చేత పాలింపజేస్తున్న అల్లాడ 
వేమారెడ్డి శ్రీనాథుణ్ణి పిలిపించి సముచితాసనంపై కూర్చోపెట్టాడు. తన తమ్ముని కోరికను 
గ్రహించి ఇలా ఆనతి ఇచ్చాడు. 


వచియింతు వేములవాడభీమనభంగి నుద్దండలీల నొక్కొక్కమాటు 
భాషింతు నన్నయభట్టుమార్గంబున నుభయవాక్రాడి నొక్కొక్కమూటు 
వాక్ళత్తు తిక్కయజబ్బుప్రకారము రసాభ్యుచితబంధమున నాక్కొక్కమాటు 
పరిఢవింతు ప్రబంధపరమేశ్వరుని దేవసూక్తివైచిత్రి నొక్కొక్కమాటు 
నైషధాంద్రిమహాప్రబంధములు పెక్కు 
చెప్పినాడవు మాకు నాశ్రితుడ వనఘ 
ఇపుడు చెప్పదొడంగిన యీ ప్రబంధ 
మంకితముసేయు వీరభద్రయ్య పేర (కాకీ. 1-18) 


శ్రీ 
తన తమ్ముని పేర కృతి చెప్పమన్నాక, అల్లావేమారెడ్డి కోరి శ్రీనాథుణి యీవిధంగా 
ప్రస్తుతించాడు. క్ట 


ఈక్షోణిన్ని నుబోలు సత్కవులు లేరీ నేటి కాలంబునన్‌ 
దాక్షారామచళుక్యభీమపరగంధర్వాప్సరో భామినీ 

వక్షో జద్వయగంధసారఘుసృ ణద్వైరాజ్యభారంబున 

ధ్యక్షించుం గవిసార్వభామ! భవదీయ ప్రొఢసాహిత్యముల్‌ (కాళీ. 1-14) 


“రాజుగారి అన్నగారు రాజుగారు శ్రీనాథుణ్ణి ఇలా ప్రశంసించేసరికి అప్పటివరకూ అతణ్ణి 
ఆడిపోసుకున్న పండితంమన్యుల నోటికి తాళం పడి వుంటుంది. వాళ్ళంతా 
నడమంత్రపుసిరి వచ్చినవాళ్ళే. రాజాశ్రయం వల్ల వారికి వచ్చిన వైభవాన్ని శ్రీనాథుడు 
ఇంతకుముందే చెప్పాడు. 


ధరియింప నేర్చిరి దర్భవెట్టెడు వ్రేళ్ళ లీల మాణిక్యాంగుళీయకములు 
కల్పింప నేర్చిరి గంగమట్టియమీద గస్తూరి కాపుండ్రకములు నొసల 
సవరింప నేర్చిరి జన్నిదంబుల మైల దారహారములు ముత్యాల సరులు 
చెరువంగ నేర్చిరి శిఖల వెన్నడములు గమ్ముని (క్రొత్త చెంగల్వవిరులు 
థామముల వెండీయును బైడీ దడబడంగ 
బాహ్మణోత్తముల గ్రహారములయందు 
వేముభూపాలు డనుజన్ము వీరభద్రు 
ధాత్రి యేలింప గౌతమీతటమునందు. (భీమ. 1-41) 


గౌతమీ తటంలో రాజమహేంద్రవరంలోనే కాశీఖండాన్ని శ్రీనాథుడు పూర్తి 
చేశాడు. ఇది ఏడాశ్వాసాల మహాప్రబంధం. అగస్త్రుడు కాశీని వదిలిపెట్టడం, 
వ్యాసులవారు కాళీని వీడి వెళ్ళవలసి రావడం - ఆద్యంతాలలో ఉన్నాయి. మధ్య వివిధ 
లోకాల వృత్తాంతాలు, కాశీలోని వివిధ ప్రదేశాలు, ప్రభావాలు, వివరణలు మొదలైనవి 
ఉన్నాయి. సాముద్రికం, యోగశాస్త్రం మంత్రశాస్త్రం మొదలైనవి కూడా ఉన్నాయి. 
శ్రీనాథుడు అనువదించిన రెండు ముఖ్య గ్రంథాలలో నైషధాన్ని 'విద్వదౌషధం' అని, 
కాశీఖండాన్ని 'అయఃిండం' అని చెప్పుకోవడం మొదలైందని తెలుగు పండితులు 
కొందరు వ్రాశారు.5! అయితే ' శ్రీనాథుని కాశీఖండ మిట్టి నానుడికి గురికాదగినంత 
కఠిన్లాలిలో లేదనుట నిక్కువము' అని బండారు తమ్మయ్యగారు చెప్పారు.5* 


శృంగార నైషధంలో కన్నా కాశీఖండంలోనే ఎక్కువగా శ్రీనాథుని పలుకు 
నుడికారపు సొంపులు కనబడతాయి. కాళీఖండంలోను, ఖీమఖండంలోను ఒకే కథాఘట్టం 
వుంది. వ్యాసుడు భిక్ష దొరకలేదని కోపించి కాకిని శపించబోతాడు. పార్వతి ముత్తయిదువ 


51. కాశీఖండం పీరిక, నిడుదవోలు వెంకటరావుగారు, పుట 1. 
52. రెడ్తిసంచిక, శ్రీనాథమహాకవి, పుట 300. 


726 సమగ్రాంధ్ర సాహిత్యం 


రూపంలో వచ్చి వారించి కడుపునిండా భోజనం పెడుతుంది. తరువాత శివుడు శపించి 
వ్యాసుణ్ణి కానీనుండి వెలివేస్తాడు. శపించబోతున్న వ్యాసుణ్ణి శర్వాణి వారించే పద్యాలు 
రెండు కావ్యాలలోనివీ చూద్దాం. 


భిక్ష లేదని యింత కోపింతురయ్య 

కాశికాపట్టణముమీద గాని నేయ! 

నీమనళ్ళుద్ధి తెలియంగ నీలకంఠు 

డింత చేనెనుగాక కూడేమి బాతి? (భీమ. 2-114) 


ఇది వ్యాసుణ్ణీ వారించే తొలిపద్యం. దీని తరువాత మరి నాలుగు పద్యాలున్నాయి. అయితే 
మొట్టమొదటనే శివుడు నిన్ను శోధించటానికి భిక్ష పుట్టకుండా చేశాడని చెప్పేసింది. ఆ 
తరువాత తిట్టినా, నచ్చచెప్పినా, హితోపదేశం చేసినా లాభం లేదు. ఇది తన చిత్తశుద్ధిని 
తెలుసుకోవడానికి చేసిన పరీక్ష అని తెలిస్తే వ్యాసుడు జాగ్రత్తపడడా? శివునిచేత శాపం 
పుచ్చుకొంటాడా? మొదటనే యీసంగతి ఆమె చెప్పిన తరువాత - 


ఏడుదినంబులన్నమున కెడ్డము పుట్టిన యంతమాతలో 
నేడుచుచున్నవాడవు మునీశ్వర! నేడును నీదు ధీరతల్‌ 
పాడరిపోయెనే శివుని భార్యకు గాశ్‌కి పుణ్యరాశికిన్‌ 
గాడు యొనర్పజూచెదవు కష్టపు గ్రోధము పెచ్చు లెచ్చగన్‌ 


క్రొన్నెలపూవుదాల్పునకు కూరిమిభో గపురంధ్రి కక్కటా! 

యిన్నగరీలలామమున కీపరిపాటికి నిట్టి కోపమే 

లన్న! ఘటించె దో మునికులాగ్రణి। నిక్కమువో 'బుభుక్షితః 
కిన్నకరోతి పాప, మను కేవలనీతి దలంచిచూడగన్‌ (భీమ. 2-116, 117) 


ఆకలి బాధతో పాపం చేస్తున్నావని హెచ్చరిస్తే ఇంగితజ్ఞానం ఉన్న వ్యాసుడు తన తప్పు 
తెలుసుకొని మొదటే క్షమాపణ వేడుకుంటాడు. అందుకే భీమఖండంలో వ్రాసిన క్రమాన్ని 
కాళీఖండంలో శ్రీనాథుడు మార్చివేశాడు. మొదట తిట్టించాడు. తరువాత హితోపదేశం 
చేయించాడు. ఆ పీమ్మట కాళిని ప్రస్తుతింపచేశాడు. చూడండీ - 


ఆకంఠంబుగ వేడ్కతో నిపుడు ఖిక్షాన్నంబు భక్షింపగా 
లేకున్నంగడు నంగలార్చెదవు మేలే! లెస్స! శాంతుండవే? 
నీకంటె నతిహీనులే కటకటా! నీవారముష్టింపచుల్‌ 
శాకాహారులు గందభోజులు శిలోంఛప్రక్రముల్‌ దాపసుల్‌ 


ఓ మునీశ్వర వినవయ్య! యున్నయూరు 
గన్నతల్లియు నొక్కరూ పన్నరీతి 
యటుపోషించి శివుని యర్భ్ధాంగలక్ష్మి 
కాశి యివ్వీటిమీద నాగ్రహము దగునె? 


శ్రీనాథుడు 727 


"వేయి శాఖలతో సామవేదరాలి 
యేకవింశతిరూపమై బుజణ్నీగమము 
తొమ్మిదియు నూటయొక్కండ్రు త్రోవలందె 
యొరివనాధర్వణ యజుస్సు లుండుగాని. 


ఇట్టి కాశికానగరంబు మీద ఖిక్షలేకుండుట 'కారణంబుగ నీయంతవాడు గటకటంబడి 
శపింపదలంచునే? బాహ్మణుడవు గదా? నీళ్లు నేమన్నక౯ జల్లు అటు విశేషించి 
యాకొన్నవాడవు. కావున నీ యవసరంబున గన్ను హెచ్చు కుందాడుట మముబోటి 
గృహిణులకు హెచ్చు గాదు. మాయింటికి గుడువరమ్ము. కుడిచితూర్చున్న పిమ్మటం 
గొన్ని మాటలు నీతోడ నాడగల నిప్పుడు. 


వైశ్వ దేవాదివిధులు సర్వమును దీర్చి 

యరసి యున్నాడు నాభర్త యతిఠిరాక 
నతిథి పంక్తికి రాకున్న నారగింప 

డొంటి నొక నాడు బతి యెట్టి యొరకమున 


అభ్రగంగ నుపస్పర్శ మాచరించి 
వేగ విచ్చేయవలయు నావిభుడు దసిలి 
నాకటికి నోర్వలేడు బ్రాహ్మణవరేణ్య 
యర్కమండల మిదె వ్రాలె సపరదిశకు. (కాళీ 7-163 నుండి 168) 


ఇందులో 'నీచిత్తశుద్ధి కిది పరీక్ష అని చెప్పటం ఏమీ లేదు. బంతిలో అతిథి లేనిదే భోజనం 
చెయ్యని ఒక గృహమేధి భార్య అతిథి కోసం వెతుక్కుంటూ వెళ్ళి అతడు దొరికాక చెప్పే 
మంచి మాటలేకానీ మరేమీ కావు. భీమఖండంలో 'బుభక్షితః కిన్నకరోతిపాపం' అనే 
ఆర్యోక్తి వాడినందువల్ల వచ్చిన ఫలితం కన్నా కాశీఖండంలో 'ఉన్నయూరుగన్నతల్లి 
నొక్కరూపు' అన్న నానుడి వాడినందువల్ల కలిగే ఆనందమే ఎక్కువ. ఖీమఖండంలో 
తనను భోజనానికి పిలిచిన ఇల్లాలెవరో తెలుసుకుందామనే తహతహ వ్యాసునిలో లేదు. 
కాశీఖండంలో ఆమె ఊరడించి అమృత ఖిక్షాన్నం పెట్టే విశాలాక్షి అని గ్రహిస్తాడు. 


చేయగలవాడ నేను నీ చెప్పినట్ల 

బ్రాహ్మణుడగాన నాకు జావలము ప్రకృతి. 

బుద్ధి గృపసేసి రక్షింపు పుణ్యసాధ్వి 

కాన! నీపేరు నాకు నిక్కముగ జెప్పు! (కాళీ, 7-172) 
అని అడుగుతాడు. అప్పుడామె మురిపింతాలు పెడుతుంది. 


ఊకో జెప్పగ నెంత యేని తడవౌనో విప్రశార్వూల! నీ 
వాకొన్నాడవు భోజనోత్తరమునందాస్థానమై యుండియ 


728 సమగ్రాంధ్ర సాహిత్యం 


ర్రాకం బెట్టక చెప్పిద£ వినుము వృత్తాంతంబునుం దేటగా 
వీక న్వేళ యతిక్రమించె గుడువన్‌ వేంచేయుమాగ్రక్కు నన్‌: (కాళీ, 7-174) 


ఈ పద్యంలో 'ఊకో' అనే మాట నాటి వ్యావహారిక రూపంలాగా కనబడుతుంది. 
ఇలాంటివి కాళీఖండంలో అక్కడక్కడ కనబడతాయి. 'ఓ రాత్రి గనురెప్పవెట్టక' (5- 189) 
అని ఒకచోట వ్రాశాడు. వింధ్య పర్వతం తన ఈసునంతా నారదుడితో చెప్పి పక్షపాతం 
లేకుండా సలహా చెప్పమన్న తరువాతి పద్యం చూడండి. 


అని యవష్టంభసంరంభ మతిశయిల్ల 

బలుకుటయు నాత్మ గరించి నలువవట్టి 

యొండనాక యొక్కింత సీపూరకుండి 

యుసురనుచును వేడినిట్టూర్పు పుచ్చి (కాళీ. 1-101) 


ఇందులో 'ఒండనాక' అనేది విలక్షణ ప్రయోగం. 'అనక' అనడానికి “అనాక' అనే రూపం 
వాడాడు. తిక్కనగారు 'మరువక' అనడానికి బదులు 'మరాక' అని వాడడం మనం 
గమనించాం.53 శ్రీనాథుని రచనలో మంచి భాషాపోషాలు దొరుకుతాయి. అతనికి 
స్వదేశమన్నా, మాతృభాష అన్నా మక్కువ. ఎన్ని ఊళ్ళు తిరిగినా చివరకు స్వదేశానికి 
రావాలని అతని అభిమతం. ''త్యజింపగవచ్చునె బన్మదేశమున'' (కాశీ. 5-291) అని 
ఒకచోట అంటాడు, అయినవాళ్ళు వెళ్ళగొట్టినా అక్కడే ప్రాకులాడాలని చెప్పేటంత 
స్వజనపక్షపాతం అతనికుంది. 


చులక గాల్వట్టి యీడ్బీన జూరుపట్టి 
వేలుదురుగాక తమవారి నిడుతు రెట్లు? (కాళీ. 5-298) 


అని ఒకచోట అన్నాడు. కలకలలాడుతూ పదిమంది బంధుమిత్రులతో కలిసి 
జీవించడమెంత ఆనందదాయకమో క్రీడాభిరామంలో చెప్పాడు. 


కొడుకులు కూతులుంగలిగి కూడును బాడియు దవ్వి తండమై 

విడిముడిలాతు గా గలిగి వెండియు బైడియు నిండ్లలోపలన్‌ 

దడబడ దారు బంధువులు దామరతంపరలై సుఖించువా 

రుడుపతిమౌళి నొక యుమ్మెత పూ విడువారు వేడుకన్‌ (క్రీడా. 256) 


ప్రాయం కైవ్రాలే రోజులలో బంధుమిత్రులలో కడుపులో చల్ల కదలకుండా జీవించే 
అదృష్టాన్ని శ్రీనాథుడు నోచుకోలేదు. ముసలితనం ముంచుకొచ్చే వయసులో మళ్ళీ 
రెడ్డిరాజుల ప్రాపకం దొరకిందనుకుంటే అది సుస్థిరం కాలేదు. కాశీఖండం రచన జరిగిన 
ఒకటి రెండేళ్ళలో రెడ్డిరాజ్యుం చిక్కుల్లో పడ్డట్టుంది. క్రీ.శ. 1434-35లలో కటకంలో 
కపిలేశ్వర గజపతి సింహాసనం ఆక్రమించుకున్నాడు. ఇతడు చాలా బలపరాక్రమశాలి. 


53. సమగ్రాంధ్రసాహిత్యం, కాకతీయయుగం, 


శ్రీనాథుడు 729 


కార్యసాహసోపేతుడు. దక్షిణ కళింగ విజయనగర రాజులకు, వాళ్ళ సామంతులకు 
అణకువగా .ఉండడం సహించలేకపోయాడు. కళింగ భాగాలనేకాక రాజమహేంద్ర 
రాజ్యాన్ని కూడా జయించి కళింగోత్కళ సాచూజ్యంలో చేర్చుకోవాలనే అతడు 
దండయాత్రలు చేశాడు. ఇతనికి విజయం ఎప్పుడు లభించిందో, రాజమండ్రి రెడ్డిరాజ్యం 


ఎప్పుడు అంతరించిందో తెలియదు కానీ కీ.శ. 1443 నాటికి ieee ప్రాంతాలన్నీ 
అతని అధికారంలోకి వచ్చాయి. కో 


ఈ గజపతుల తళ్ళు ప్రారంభం అవగానే శ్రీనాథుడు రాబజమయండీ విడిచిపోయాడో, 
లేక రెడ్డిరాజ్యమంతరించాక బయలుదేరాడోగాని అతడు మళ్ళా దేశాటనకి కదిలాడు. 
దినవెచ్చానికి మైలారరెడ్డిని ఆశ్రయించాడు. ఇతడు విజయనగర రాజుల సామంతుడు. 
నెల్లూరు మండలంలోని కందుకూరు తాలూకాలో ఉన్న పైడిపాడు పాలించేవాడు. 
ఇతనికి చౌహత్తమల్ల, బిరుద ధరణీవరాహ, ఘంటానాదన అనే బిరుదులు ఉండేవి. ఇతడు 
క్రీశ. 1424 నుంచి పాలిస్తున్నట్లు చెప్పీ శాసనాలు ఉన్నాయి. క్రీశ. 1429లో ఇతడు పొడ 
దేవరాయలచేత కొంతమంది బ్రాహ్మణులకు అగ్రహారం ఇప్పించాడు. శ్రీనాథుడు ఇతణ్ణి 
దిన వెచ్చం కోసం ఎప్పుడు ఆశ్రయించాడో తెలియదు. కొండవీటి రెడ్డిరాజ్యుం పోయాక 
1424లోనో, లేక మరో పది పదిహేను సంవత్సరాలకు రాజమండ్రీ రెడ్డిరాజ్యం పోయాకో 
చేరి వుంటాడు. 


మైలారరెడ్డి విజయనగర రాజ్యంలో మంచి పలుకుబడి కలవాడే. ఇతడు 
ప్రాఢదేవరాయలకు యుద్ధంలో సహాయం చేసి ప్రతిఫలంగా వరాలు అడిగించుకొన్న 
వాడు. బహుశా ఇతని ప్రోద్బలం మీదనే శ్రీనాథుడు విజయనగరం వెళాడేమో. ఏమైనా 
ఆశ్రయించిన రోజు దగ్గరనుంచి తాను మరణించేవరకు మైలారరెడ్డి దినవెచ్చం తీర్చిన 
మాట మటుకు స్పష్టం. కైలాసగిరికి పంట మైలారుడు చేరాక శ్రీనాథుడు శ్రీశైలానికి 
వెళ్ళినట్టుంది. 


అప్పుడు శ్రీశైలంలో పండితారాధ్య పీఠాన్ని పాలిస్తూ ఫిళ్లావృత్తి మఠం వుండేది. 
దానికి శాంతఖిక్షవృత్తి యతీశ్చరుడు అధికారిగా పడేవాడు. శ్రీనాథుడు ఈయన 
సందర్శనం చేసుకొన్నాడు. ఈ యతీశ్చరుని వై వెభవం రాజులను మించిపోతూ ఉంటుంది. 
ఈయన తన మూలభృత్యుడైన పువ్వుల కాంతయ్యపేర నివరాత్రి మాహాత్మా్యన్నీ 
రచించమని శ్రీనాథుని ఆదేశించాడు. శ్రీనాథుడు ఐదాశ్వాల కావ్యాన్ని చెప్పాడు. ఈ 
ప్రబంధంలో లభించిన నాలుగు ఆశ్వాసాలను మాత్రమే ఆంధ్రసాహిత్య పరిషత్తువారు 
ప్రకటించారు. ముద్రిత ప్రతివల్ల తెలిసీ కథ ఇది. 

ప్రథమాశ్వాసం : నైమిశారణ్యంలో _శౌనకాదిమునులు సూతుణ్ణి శివరాత్రి 
మాహాత్మారిన్ని తేటపడ వివరింపమన్నారు. అతడు చెప్పాడు. ప్రశయకోలక తుద 


54. విజ్ఞాన సర్వస్వం, తెలుగుభాషాసమితి, 3వ సంపుటం, పుట 3386. 
55. నెలూరు శాసన సంపుటం, ౩3వ భాగం, పుటలు 1089-92. 


730 సమ్మగాంధ్ర సాహిత్యం 


కాళరాత్రి అయ్యాక బ్రహ్మ, విష్ణువులు నేను అధికుణ్ణి అంటే నేను అధికుణ్ణి అని 
పోట్లాడుకున్నారు. ఆయుధాలు దూశారు. వాళ్ళ అస్తయుద్ధం ఆపడానికి శివుడు 
వాళ్ళమధ్య మహాస్తంభరూపంలో ఆవిర్భవించాడు. దాని ఆద్యంతాలు తెలుసుకోవడానికి 
బ్రహ్మ విష్ణువులు ఉద్యుక్సులై విఫలురయ్యారు. తరువాత శివుడు ప్రత్యక్షమై వాళ్ళకు 
నివరాత్రి వ్రతచర్యను ఉపదేశించాడు. మునుపొక బ్రాహ్మణుడు మహాపాపాలు చేసినా 
శివరాత్రి దర్శనంవల్ల శివలోకం చేరాడని చెప్పాడు. ఈ కథ చెప్పమని శానకాదిమునులు 
అడీగారు. (116 గద్య పద్యాలు) 


ద్వితీయాశ్వాసం!: వింధ్యపర్వత ప్రాంతాల రత్నపురముంది. దానిని హేమాంగదుడనే 
రాజు పాలిస్తున్నాడు. అతనికి యజ్ఞదత్తుడనే మంత్రి ఉన్నాడు. ఆ మంత్రిగారికి సంతానం 
లేదు. మంతి భార్య చాలా విచారిస్తే మంత్రి ఊరడించి పూజలు చేశాడు. వ్రతాలు 
సలిపాడు. ఆమె గర్భవతి అయింది. రాజుగారు సీమంతోత్సవమే ఘనంగా చేయించారు. 
మగబిడ్డ పుట్టాడు. వానికి సుకుమారుడనే పీరు పెట్టాడు. కుర్రవాడు పెరిగి 
పెద్దవాడయ్యాడు. గొప్ప డ్రంథసాంగుడయ్యాడు. జూదం, తాగుడు, వ్యభిచారం - 
ఒకటేమిటి సర్వావలక్షణాలు ఒంటబట్టాయి. తల్లిదండ్రులు ఎంతగానో చెప్పారు. 
ఏడ్చారు. ఇకమీదట జవదాటనన్నాడు సుకుమారుడు. (113 గద్య పద్యాలు) 


తృతీయాశ్వాసం! తల్లిదండ్రులతో అలా అన్నాడేగాని సుకుమారుడు తన పద్ధతులు 
మానలేదు. వేడుకకాడై పుణ్యస్త్రీలను ఇలువరుస చెరచడం మొదలుపెట్టాడు. 
రాజపురుషులు బంధించారు. రాజు దేశబహిష్కారం చేశాడు. సుకుమారుడు అడవిలో 
ఒక కడగొట్టు జాతి కన్యను చూశాడు. మోహించి, పెళ్ళిచేసుకుంటానని మాటయిచ్చి, 
చాటుగా దానితో కాపురం పెట్టాడు. కపటమార్దాలలో కడుపు నింపుకోసాగాడు. 
దారులు కొట్టి, దారుణాలు చేసి చెడ్డపేరు వ ఆ ప్రాంతాలలో జీవించతేక 
పతడాహాగనతో వేలసపోయాడు. (133 గద్య పద్యాలు) 


చతుర్గాశ్వాసం: ఆ జారదంపతులు పోయిపోయి ఒకచోట స్థిరపడ్డారు. ఆ 
చండాలాంగన ఇద్దరు కుమార్తెలను కని చనిపోయింది. వయసు ముదిరనా సుకుమారుని 
వ్యసనాలు వదలలేదు. కడుపున పుట్టిన కన్యలతోనే కాని పనులు చేశాడు. ఆ వూరివాళ్ళు 
కూడా వాళ్ళను వెళ్ళగొట్టారు. మాఘమాసంలో ఒకనాడు కూతుళ్ళకోసం పువ్వులు 
కోద్దామని కివాలయం వద్దకు తాగి వెళ్ళాడు. నాడు శివరాత్రి, భక్తులు ఉత్సవం 
చేస్తున్నారు. అది సుకుమారుడు చూశాడు. తరువాత కొన్నాళ్ళకు మరణించాడు. 
యమదూతలు తీసుకుపోవడానికి వచ్చారు. శివదూతలు కూడా వచ్చారు. జన్మానికో 
శివరాత్రి దర్శించినా సుకుమారుడు పుణ్యం చేసుకోబట్టి కివలోకానికి అతడు 
నోచుకున్నాడు. యమభటులను చావచంపి, శివదూతలు అతణ్ణి కైలాసం తీసుకుపోయారు. 
యమభటులు పోయి తమ ఏలికతు చెప్పుకున్నారు. (ఇక్కడదాకా కథ చెప్పాక) శౌనకాది 
మహామునులు “భటులు ప్రమథులచే భంగపడుట చూచి చిన్నవోయి యముండేమి చేసె 


పిదప?'' అని ప్రశ్నించారు. (92 గద్భ పద్యాలు) 


శ్రీనాథుడు 731 


ఇంతదాకా మాత్రమే బాగా శిథీలమైపోయిన తాళపత్ర గ్రంథం దొరికింది. 
అందులోనూ శిథిలమైన భాగాలు కొన్ని వున్నాయి. దొరికినంత మటుకే శ్రీనాథుడు 
వ్రాశాడని భావించి ఆంధ్రసాహిత్య పరిషత్తువారు దానిని ప్రచురించారు. కర్రి సాంబమూర్తి 
గారు పరిష్కరించి భట్టబాణుని కాదంబరిని శ్రీనాథుడు దీనిలో ఎంత అనుకరించాడో 
చూపించారు. దీనిలో బాణునకు తాను రుణపడుతున్నాడు. కాబట్టి పూర్వకవిస్తుతిలో 
పద్యం ఎత్తుకొంటూనే అతలీ శ్రీనాథుడు 'బాణునద్భుతశాస్త్ర బహుకళాపారీణు' అని 
పూజించాడు. శ్రీనాథుడు నాలుగాశ్వాసాలే వ్రాశాడని పండితలోకం చాలావరకు 
భావించింది. కొందరు నాల్గవ ఆశ్వాసం తర్వాత కొంత కథ ఉన్నట్లే గోచరిస్తుందని 
అన్నారు.్‌? 

వాస్తవానికి నాల్గవ ఆక్వాసం తరువాత కథ లేకపోలేదు. శ్రీనాథుడు గ్రంథాన్ని 
సాంతం వ్రాశాడు. ఆంధ్రసాహితీలోకం చేసుకొన్న అదృష్టంవల్ల ఈసంపూర్ణ గ్రంథాన్ని నా 
మిత్రులు డాక్టరు బిరుదురాజు రామరాజుగారు సంపాదించారు. ఆ ప్రతిని నాకు దయతో 
ఎరువిచ్చారు. కిథిల పూరణం చేసి గ్రంథాన్ని ఇటీవలే ముద్రించడం జరిగింది. అయిదవ 
ఆశ్వాసాన్ని గురించి ఆంధ్రపండీతలోకంలో ఏదైనా సరే ముందుగా చెప్పడం ధర్మం కనుక 
వారి పీరికలోని భాగాలనే (కింద పొందుపరుస్తాను. 


“శ్రీనాథ కవిసార్వభౌముడు రచించిన శివరాత్రి మాహాత్మ్యమును ఆంధ్రసాహిత్య 
పరిషత్తు (కాకినాడ) వారు ౧౫వ ప్రకాశముగా ప్రచురించినారు. లభించిన శిథిలప్రతి 
యాధారముగా కర్రి సాంబమూర్తిగారు దానిని పరిష్కరించినారు. ఆనాడు వారికి 
లభించినది నాలుగు ఆశ్వాసముల ప్రతియే కనుక శ్రీనాథుడంతే రచియించియుండునని 
యూహించి తమ పీరికలో నటులే వ్రాసినారు. ఒకటి రెండు అక్షరములు శిథిలమైన 
చోటులందు పూరించియు, మిక్కిలిగా శిథిలములైన తావులయందు చుక్కలగుర్తు 
లుంచియు ముద్రించినారు. ఇందు కాంధ్రసాహిత్యలోకము వారికెంతేని బుణపడివున్నది. 


ఇటీవల మెదకు మండలమున (దన్నారం గ్రామమున నొక జంగమ దేవరకడ) 
'నాకొక శివరాత్రి మాహాత్మ్యమును తాళపత్రప్రతి లభించినది. వ్రాయసకాడు దానియందు 
తాను వ్రాసిన తేరీ మున్నగు వివరములు ఏమియు వ్రాయలేదు. తాటియాకుల 
సితినిబటియు, లిపినిబటియు, ఈ ప్రతి వయసు దాదాపు 250-300 ఏండ్లుండునని 
యూహించుచున్నాను. ఇది సమగ్రమైన ప్రతి. దీనిలో నైదాశ్వాసము లుండుటయేగాక 
ముద్రితములైన నాలుగాశ్వాసములందు లేని కొన్ని కొత్త పద్యములధికముగా కలవు. 
ముద్రితప్రతిలో శిథిలములున్న చోటులన్నియు నీప్రతిద్వారా పూరించి సవరించుకొన 
వచ్చును. మీదుమిక్కిలి కొన్ని పాఠభేదములు కూడ కలవు. పైన చెప్పిన నాల్లు 
న త తో తాల నొ కాలాల నితో నానన 
56. కర్రి సాంబమూర్తిగారు ఇలా వ్రాశారు. 'కథాభాగము నాల్తాశ్వాసములు మాత్రము. శ్రీనాథుని 
చరమదశయందు రచింపబడినదనియు. ఈ గ్రంథమునందలి కథానాయకుని తోడనే శ్రీనాథుడు 
ప్రమథపదవి నందెననియు నూహించవచ్చును.” - శివరాత్రి మాహాత్మ్యు ప్రథమ ముద్రణపీరిక. 
57. బండారు తమ్మయ్యగారు - ' శ్రీనాథ మహాకవి', రెడ్డిసంచిక, పుట ౫2. 


732 సమగ్రాంధ్ర సాహిత్యం 


విషయములు దృష్టియందుంచుకొన నాకు లభించిన ఈ క్రొత్తప్రతి వైశిష్ట్రమును 
స్థాలీపులాకముగా ప్రదర్శించుటయే నా ప్రస్తుత కర్ణవ్యము.' 


1. పంచమాశ్వాసము : ముద్రితములైన ప్రతులలో నాలుగాశ్వాసములే ఉన్నను 
సుకుమారుడు పరమశివుని యనుగ్రహమున ప్రమథుడగుట యిందలి వృత్తాంతము. 
ఆశ్వాసాంతమున మునులు సూతుని 'చిన్నవోయి యముండేమి చేసె పిదప?' అని అడిగిన 
ప్రశ్నకు సమాధానముగా పంచమాశ్వాసము కలదు. ఇది ౬౧ గద్య పద్యములు గల 
చిన్నయాశ్వాసము. యముడు చిత్రగుప్తునితో సంభాషించి తన యశక్తాధికారమునుగూర్చి 
పరమశివునికే విన్నవించుకొన నిశ్చయించుకొని కైలాసమున కేగుట, కైలాసవర్ణనము, 
వివుని స్తుతించుట, సుకుమారుని నేరములు చెప్పుట, శివుడు యమునికి శివరాత్రి 
మయాహాత్మ్యమును, శివభక్తుల లక్షణములు చెప్పుట, యముడు తన లోకమునకు తిరిగి 
వచ్చి, తన భటులకు శివుడు చెప్పినవన్నియు మరల చెప్పుట ఇందలి వృత్తాంతము.! 


ఈ అయిదవ ఆశ్వాసంలో కొన్ని మంచి పద్యాలు ఉన్నాయి. యమధర్మరాజు చేసే 
వివస్తుతి బాగుంది. 


ఎవ్వానియందుండు నెల్లభూతంబులు సింధువునందు వీచికలువోలె 
నెవ్వాడు వసియించు నెల్లభూతములందు నంబువులోలంబుబోలె 
నెల్లభూతమ్ముల హృదయములందును వసియించు నెవ్వడాకసమువోలె 
ఒకడు పెక్కై తోచు సుదధి జందుడువోలె నెవ్వడజ్ఞాన మూడేంద్రియములకు 
పురుషుడని బ్రహ్మమని యజ్ఞపురుషుడనియు 
నర్కుడని వాయువని శక్రుడని హరియని 
చంద్రుడని కొల్లు రాయాయి సరణీవారు 
భక్తి నెవ్వాని బట్టినీబంటు నభవ. (శివ. రా.5-24) 


సుకుమారుడు చేసిన పాపాలను లెక్కించలేమని యముడు శివునితో చెప్పే పద్యంకూడ 
చక్కనిది. 


జలధరంబులనుండి స్రవియించు జలధార లెన్నవచ్చిన యేని నెన్నవచ్చు 
గగనమండలి దారకాచ[క్రవాళంబు నెన్నవచ్చిన నేని నెన్నవచ్చు 
భాగీరథీమహాపగిలోని సికతంబు నెన్నవచ్చిన నేని నెన్నవచ్చు 
కలశపాధోరాశి కలోలమాలిక లెన్నవచ్చిన నేని నెన్నవచ్చు. 


కాని నరునకు నెన్న శక్యంబు కావు 

పాయ కీతండు చేసిన పాతకములు 

భర్గ యేమని విన్నవింపంగనేర్తు? 

నిట్టి పాపాత్ము బొడగాన మెన్నడేని. (థివరా. 5-82) 


శ్రీనాథుడు 733 


ఇన్ని పాపాలు చేసిన ఇంకొక కథానాయకుని కథ ఇటువంటిదే శ్రీనాథుడు 
ఇంతకుముందు కాశీఖండంలో వ్రాశాడు. అది కుబేరుని పూర్వజన్మ వృత్తాంతం. 
యజ్ఞదత్తుడనే బ్రాహ్మణునికి గుణనిధి అనే కుమారుడున్నాడు. అతడు చెడుదారులు 
పట్టాడు. తండ్రికి తలియకుంథా తల్లి గారాబం చేయడంవల్ల మరీ చెడాడు. కొడుకుకు 
ఆమె నచ్చచెప్పటం వింటే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లుతాయి. " న 


అన్న! మీ తండ్రీ కోపగాడౌనొ కాడొ 
యీవు వొనరించు దుర్వ్యృత్త మెరిగెనేని 
గల్లతనమున పలుమారు కప్పిపుచ్చు 
నట్టి నామీద జంపంగ నలుగకున్నె? 


సద్రోత్రియులు ననూచానులు సోమపీథులు నైన కులము పెద్దల దలంచి 
రాజమాన్యుడు సత్యరతుడు వినిర్మలాచారవంతుడు నైన జనకు దలచి 
భాగ్యసంపద బుణ్యవతి దేవతలలోన నెన్నంగదగియెడు నన్ను దలచి 
వేదశాస్త్ర పురాణవిద్యానిరూఢులై వాసికెక్కిన తోడివారి దలచి 


చెడ్డయింటి చెదారమై కివుని కరుణ 
నివ్వటిలు నిర్వదేనేండ్ల నిన్ను దలచి 
పదియు నార్వత్సరంబుల భార్య దలచి 
గోరతనములు మానురా! కొడుకుగుర్ర! 


అఖిల కళ్ళాణగుణగణా యత్త యత్త 

మామ యౌదార్య తేజఃక్షమామహితుడు 
మాతులుండు యశోమహిమాతులుండు 
తనయ! యేలయ్య కైకోవు వినయబుద్ధి? 


విడువక నీవు పట్టణము వీథుల వీథుల వెట్టీవాడవై 
చెడుగుల గూడి ధైర్యములు సేయ మహీరమణుం డెరింగెనే 
విడుచును సోమయా జీమనువృత్తులు చేకొను నెల్లభంగులన్‌ 
జెడుదుము నీకతంబునను జీరయు గూడును లేక పుత్రకా! 


పటణములోన నీవు దర్పమున జేయు 
కొయ్యతనములు వీక్షించి కూర్మితనయ 
నవ్వుదురు నిన్ను మొదల నానావిధముల 
నవ్వుదురు దీక్షితుని ననంతరమజనులు 
అని యంత, నిలువక - 
తల్లి బడీ కొల్లిచట్టంచు నుల్లసంబు 
లాడుదురు నన్నుగూర్చి నిన్నహరహంబు 
దురయం బెల్ల నామీద ద్రోచి జనులు 
డబ్బరలు పల్కు వారి కడ్డంబు కలదె? (ఆనీ -4-90-96) 


734 సమగ్రాంధ్ర సాహిత్యం 


కివరాత్రి మాహాత్మ్యంలోని యీ గుణనిధి తల్లి పాండురంగ మాహాత్మ్యంలోని నిగమశర్మ 
అక్కకు అక్కగారు. చెవినిల్లు కట్టుకొని యీమె ఇంత హితోపదేశం చేసినా కొడుకు 
వినలేదు. ఇంటో ఉన్న ఉంగరం ఎత్తుకుపోయి జూదం ఆడాడు. అది ఒక జూదరి 
గెలుచుకొని పెట్టుకొన్నాడు. అది దీక్షితులవారు యజ్ఞంలో పెట్టుకొన్నది. దానిని ఒకనాడు 
ఆయన వీధిలో చూశాడు. అది తన సొమ్మని గుర్తించి ఎలుగెత్తి జూదరిని పిలిచి ఆపి, “ఇది 
నీకెలా వచ్చిం”దని అడిగాడు. ““ఉన్నరూపు చెప్పు, తప్పు చెప్పితీని భూపాలు 
సన్నిధింబెట్టి నిజంబు తెలిపి దండీంతు''నన్నాడు. జూదరి నిజం చెప్పేసి 


అక్షధూర్తులలోన నీయనుగుగొ డుకు 
దొరయునంతటి యక్షధూర్తుండు లేడు 
క్షితితలంబున యాగదీక్షితులలోన 
గీర్ణి నీయట్టి యాగదీక్షితుడు లేడు. 


అనిన విని లజ్ఞా క్రోధంబులు మనంబున ముప్పిరిగొన యజ్ఞదత్తుండర్ధ 
ముండితంబైన మూర్ధంబున నీర్కావిధోవతి నరిమురిజుట్టుకొని యింటికేతెంచి మొగంబు 
గంటువెట్టుకొని 'సోమిదమ్మ ఏమి చేయుచున్న దానవిటురమ్ముః నీకొడుకెక్కడంబోయె? 
బోవుగాకేమి? విను' మని యిట్లనియె 


అంగోద్నర్హనవేళ నీవు దరహాసాంకూరముల్‌ లోచనా 
పొంగప్రాంతములందిగుర్పనొక సయ్యాటంబు గల్పించి నా 
యంగుళ్యాభరణమ్ము పుచ్చుకొనవా? యా యుంగరం విప్పు డే 

శృంగారింపని చేత బావకునకున్‌ జేయన్‌ హవిర్దానమున్‌ (కాశీ, 4-101-103) 


ఈ విధంగా అడిగిన భరతో ఆమె కల్లబొల్లి కబుర్లు చెప్పింది. మధ్యాహ్నం అయింది. 
సంధ్యావందనం చెయ్యమంది. వంటలు చల్లారిపోతాయి. భోజనానికి లెమ్మంది. ఉంగరం 
పెటో పెట్టాను. ఇప్పుడు తీరికలేదంది. ఇలా చెప్పాక సోమయాజి కోపాగ్రహాన 
తత్తిరించాడు. ““జొనె! సత్పుత్రజనయిత్రి! జౌనె! సాధ్వీ! జౌనె! సూనృతభాషిణి! జౌనె దేవి! 
అంటూ వెటకారంగా సంబోధిస్తూ "అడగవలసిన నాలుగూ అడిగి కడిగేశాడు. 
మాటిమాటికి “నేను నీ మాటనమ్మి యరసి రక్షింపనేరక యనుగుగొడుకు భ్రష్టుజేసితి నేమి 
'చెప్పంగ గలదు?” అని తనను తాను తిట్టుకొన్నాడు. “ఊచముట్టుగా నీవు నీ 
యొంటికొడుకు బాడు చేసితి గృహము నిర్భాగ్యురాల!'' అని నిందించాడు. తరువాత 


చాలు నింక నాపాలికి జచ్చినాడు 

కొడుకు గుణనిధి యనువాడు కులవిషంబు 

తిలలు దర్భయు నుదకంబు దెత్తుగాక 

యే నివాపాంజలుల వాని కిత్తు నిపుడు! (కాకీ. 4-109) 


కుపుత్రత్సం కంటె అపుత్రత్వం మేలు అని కొడుకును విడిచిపెట్టాడు. 


శ్రీనాథుడు పష 


ఈ గుణనిధి కథ చాలా చిన్నది. మొత్తం 59 గద్యపద్యాలు శ్రీనాథుడు తన 
జీవితంలో వ్రాసిన 5814 గద్యపద్యాలలో ఇది నూరవవంతు మాత్రమే. అయితే ఆతని 
సృజనాత్మక శక్తికి పాత్రపోషణ, సంభాషణా రచన అన్నీ యీ ఒక్క ఉపాఖ్యానంలో 
కనబడతాయి. వాస్తవానికి శ్రీనాథుడు తన కావ్యాలలో కడుపునింపేటట్లు ఎక్కడా కథ 
చెప్పడు. ఏ పాత్ర కథ చెప్తుందో జ్ఞాపకం పెట్టుకోడు. శ్రీనాథునిపై వ్యాసం వ్రాస్తూ 
మిత్రులు ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగారు చెప్పిన కొన్ని విషయాలు అక్షరాలా నిజం. 


'కథానిర్వహణములో మాత్రము పూర్వకవులలో చాలామందికి వలెనే శ్రీనాథునికి 
శద్ధలేదు. కాశీఖండమున వింధ్య విజ్బంభణమును అడపుమని అగస్త్యుని నడగ 
వచ్చినపుడు వాచస్పతి లోపాముద్రకు చేసిన ధర్మోపదేశము కథౌచిత్యమునకు 
భంగకరమని చెప్పక తప్పదు. భీమఖండమున ఒక కథ యనియే లేదు. స్థలపురాణమును 
కవితా సౌందర్భముతో నోలలాడించుటయే యిందు ప్రముఖముగ గాన్సించును. తాను 
మోజుపడి చెప్పుకొను నైషధములో కూడా తక్కిన కవితా గుణముల గాడపాకముల 
మాట యట్టుంచిన కథ సుడితిరిగి మందగమనము చూపును. అయినను ఈతని 
సమోోసహనమైన ప్రతిభ యెన్నిలోపములనైనను సురక్షితముగా మ్రైంగివేయును. 


అనన్యమైన తన ప్రతిభతో కాశీఖండంలో వ్రాసిన గుణనిధి కథలాగా మిగతా 
కథలన్నీ శ్రద్ధగా వ్రాస్తే శ్రీనాథుడు తిక్కనగారికన్నా ఒక మెట్టు పైనే వుండేవాడు. ఇంతటి 
శైలీ సంపన్నుడు తెలుగు సాహిత్యంలో గ్రంథకర్ణల శ్రేణిలో రెండవ తరగతివాడని 
కొందరనడానికి అశ్రద్ధే కారణం. శ్రీనాథుడు తెలుగుదేశాన్ని, భాషను ఎంత ప్రేమించినా 
తెలుగు కవిత్వాన్ని సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండనివ్చకుండా తత్సమ 
రోదసిలోకానికి పంపించాడు. నభోమండలంలోనికి నౌకను పంపడం అఖండ సాంకేతిక 
శాస్త్రీయ విజయమే. అయితే అది నేల విడిచిన గొప్పసాము. 


శ్రీనాథుడు ఆగర్భ పండితుడు; ఆ బాల్యకపో నిజంగా సకల విద్యాసనాథుడు. 
సంస్కృతాన్ని ఆదరించి. అందులోనే రచనలు చేసే ప్రభువుల కొలువులో, గీర్వాణాన్నే 
అభిమానించి దానిలోనే పాండిత్య పాటవాన్ని ప్రదర్శించే కవిపండితుల సాహచర్యంలో 
కాలం గడిపినా శ్రీనాథుడు తెలుగుమీద చిన్నచూపు చూడలేదు. మొదటిసారిగా ఈ భాష 
గొప్పతనాన్ని ఇతడే చాటాడు. 

జనని సంస్కృతంబు సకలభాషలకును - దేశభాషలందు దెనుగులెస్సా 

జగతి తల్లికంటె సౌభాగ్యసంపద - మెచ్చుటాడు బిడ్డ మేలుగాదె? (క్రీడా. ౩7) 


శృంగార నైషధం, హరవిలాసం, ఫీమేశ్చరపురాణం, క్రీడాఖిరామం, కాశీఖండం, 
వివరాత్రి మాహాత్మ్యం, కావ్యాలలో శ్రీనాథుడు వాడిన వృత్త వఏశషాలు ఇవీ : 1. ఆటవెలది, 
568. విజానసర్వస్పాము - (తెలుగు భాషాసమితి) ౩వ సంపుటం, పుట 1164. 


59. శబర్‌త్నాకరంలో బహుజనపల్లివారు శ్రీనాథుణ్ణి రెండవతరగతి కవిగా అంచనా వేశారు. 
శ పపీబంపాలను కుందూరి ఈశ్వరదత్తుగారు తమ శ్రీనాథుని కవిత్సతత్వంలో వాడారు. పుట ఇ. 


736 సమగ్రాంధ్ర సాహిత్యం 


2. ఉత్పలమాల, ౩. ఉత్సాహం, 4. ఉపేంద వ్రజ, 5. కందం, 6. కవిరాజ విరాజితం, 
7. చంపకమాల, 8. తాళవృత్తం, 9. ఉేటగీతి, 10. తోటకం, 11. దండకం, 12. పంచ చమిరం, 
13. షృథ్వి, 14. భుజంగ ప్రయాతం, 15. - మత్తకోకిల, 16. మత్తేభం, 17. మహాస్రగ్గర, 
18. మానిని, 19. మాలిని, 20. రగడ, 21. లయిగాని, 22. వచనం, 23. విషయమవృత్తం, 
24. శార్తూలం, 25.శోకం, 26. సీసం, 27. స్రగ్ధర, 28. స్రగ్విణి; ఆటవెలది (సీసం), తేటగీతి 
సీసం - అయితే శ్రీనాథుడు జీవితకాలమంతా రాసిన గద్యపద్యాల సంఖ్య మొత్తం 5814. 


అయితేనేం ఇంటి ఆడబడుచుకు శ్రీనాథుడు పెట్టినన్ని అలంకారాలు ఇంకొక కవి 
పెటలేదు. 


కవిత్రయం వారికన్నా, నన్నెచోడునికన్నా శ్రీనాథుడే సాహిత్యలోకంలో 
బహురంజకుడు. ప్రతి అనంతరకవీ తన సీసాలు ఇతని సీసాల మూసలో తయారు 
చేసుకున్నట్టే కనబడుతుంది. 


శ్రీనాథుడు వ్రాసిన గద్యపద్యాలలో సీసాలు 7వ వంతుకన్నా తక్కువే. అతడు 
వ్రాసినవి ఎక్కువగా తీటగీతులు. అతని మొత్తం రచనలో తేటగీతులు రమారమి నాలుగవ 
వంతు ఉంటాయి. శ్రీనాథుడు సీసపద్యాల తరువాత తేటగీతులనేగాని ఆటవెలదులను 
వాడడు. శృంగార నైషధంలో ఎక్కడో ఒక్కమాటు సీసపద్యం తరువాత ఆటవెలది 
వ్రాశాడు. (శృ.నై.2-62) ఆంధ్ర ఛందః పరిణామంలో ఇదొక ముఖ్యఘట్లాన్ని 
సూచిస్తుంది. “నన్నెచోడుని తన కావ్యమున సీసపద్యముల కాటవెలదులనే యను 
సంధించియున్నాడు'' అని ఒకచోటే “నన్నయ నన్నెచోడ మహాకనుల సీస 
పద్యములలో చాలావరకు సీసముల కాటవెలదులే యుండును'' అని మరొకచోటీ? 
నిడుదవోలు వెంకటరావుగారు వ్రాశారు. 


నన్నెచోడుడు రెండింటిని ఇంచుమించు సరిసమానంగానే వాడాడు. సీసాల 
తరువాత 95 ఆటవెలదులు, 90 గీతిపద్యాలు రచించాడు. శ్రీనాథుడు తేటగీతుల వైపు 
మొగ్గడం గమనించదగ్గ విషయం. | 


జీవితంలో ఆటవెలదులంటే ఇష్టపడే శ్రీనాథుడు సీసాల తరువాత వాటిని 
చేరనివ్వకపోవడం అబ్బురమే! 


శ్రీనాథుని ఛందస్సులను శ్రద్ధగా పరిశోధించటం చాలా అవసరం. అతడు 
రగడలలో అంత్యప్రాస వాడినట్టు లేదు. 


61. దాశరథి శతకం (దాశరథిగారు వ్రాసినది) పీఠికగా వ్రాసిన 'శతకవాజ్యయ సమీక్షలో, ౪ పుట. 
ఇ. అదే పుస్తకం, అదే పీఠికలో, 19 పుట, 


శ్రీనాథుడు 737 


శివరాత్రి మాహాత్మ్యంలో తాళవృత్తము (4-34) అని అచ్చువేసినది హరిగతి రగడ. 
ఇందులో అంత్యప్రాస లేదు. ద్వితీయాక్షర ప్రాసకూడ కనబడదు. 


కాశీఖండం ఆరో ఆశ్వాసంలో కూడా ఒక హరిగతి రగడ ఉంది. అది 66 


పాదాలలో మణికర్ణికా ప్రభావ వర్ణన. దీనిలో అంత్యప్రాస లేకపోయినా ద్వాతీయాక్షర 
ప్రాస ఉంది. 


శ్రీనాథుని రగడలాగే అతని దండకాలు విలక్షణమైనవి. వాటిని సంస్కృత 
సంప్రదాయంలో రెండు నగణాలపై రేఫలు పెట్టి వ్రాస్తాడు. 


శృంగౌర నైషధం (4-168)లో ఉన్న సరస్వతీ దండకం అంతా సంస్కృతమే. 
తెలుగు డుమువులు లేవు. 


ఇదే సంస్కృత లక్షణంలో హరవిలాసంలో ఒక దండకం వ్రాశాడు (6-57). ఇది 
అంతా ఏకపాదం. ఇవి స్తుతులే. నమస్తే నమస్తి నమః అని చివర ఉంటాయి. 


అయితే స్తుతి కాకుండా కథ నడపడానికి శ్రీనాథుడు దండకం వాడకపోలేదు. 
కాశీఖండంలో దక్షుని యాగశాలలో దాక్షాయణీ ఒక్కొక్కర్నే పట్టుకొని 
దులిపెయ్యడాన్ని శ్రీనాథుడు నాల్గుపాదాల దండకంగా సంస్కృత లక్షణంతో తెలుగులో 


వ్రాశాడు (కాకీ. 7-74). ఇందులో చివర 'నమస్తే నమస్తే నమః ఎలాగూ ఉండదు. 
అలా నమస్తేలు చివర వ్రాసినవన్నీ దండకాలు కావు. 


భీమఖండంలో రెండుచోట్ల 'నమస్తీ'లతో అంతమయ్యే వచనాలు ఉన్నాయి 
(భీమ 3-212; 5-53). 


హరవిలాసంలో ఒకటి ఉంది (6-57). ఇది సంబోధన ప్రధానంగా గల బిరుదు 
గద్య అనుకోవచ్చు. శ్రీనాథుడు వచనంలో కథ చెప్తున్నపుడు ' ఇతడు గ్రంథాలన్నీ ఇలాగు 
వచనంలో వ్రాస్తే ఎంత బాగుండు' ననిపిస్తుంది. 


ఉదాహరణకు నారదునితో వింధ్య పర్వతం చెప్పిన మాటలు (కాశీ. 1-100) చూస్తే 


వచనమైనా. పద్యమైనా తన సాంతముద్రతో రచించేవాడే మహాకవి. శ్రీనాథుని 
పురుషపాత్రలందరూ అఘమర్షణ స్నానమే చేస్తారు. అతని స్త్రీ పాత్రలందరు చిరుబంతి 
పసుపాడుతారు. అతనికి నాట్యాలలో ' గొండ్లీ', 'ఇష్టం'; రాగాలలో 'మాల్‌కవుస్‌' అంటే 
అభిమానం. హరవిలాసంలో కాళిదాసు శోకాలు అనువాదం చేస్తూ మూలంలోని సంగతి 
6. అఘమర్షణము : పాపము నశించుటకు జపించే మంత్రం. ఇది బుగ్వేదమున 19-వ సూక్తం, 
జలంబులందుండి మూడుమారులు దీనిని జపించగా గురుతల్పగమనాది మహాపాతకములు గూడ 
నశియించును. (సూర్యరాయాంధ్ర నిఘంటువు) 


738 | సమగ్రాంధ్ర సాహిత్యం 


చెప్తూ అచ్చరలచేత ఈ హిందోళరాగమే పాడించాడు (హర. 3-63). అతని అభిరుచులు 
చిత్రమైనవి. రుచులు అనేకం. తెలుగు వంటకాలను, పానీయాలను ఇతడు పేర్కొనినన్ని 
ఇంకెవరూ పేర్కొనలేదు. ఏఏ కావ్యాలలో ఎక్కడెక్కడ ఎనెన్ని పేర్కొన్నాడో చూస్తే 
ఆశ్చర్యం వేస్తుంది. 


శ్రీనాథుని గ్రంథాలన్నీ పరిశోధకులకు ఎంతగానో వనికి వస్తాయి. అతని 
అవతారికలవల్లా, చాటువులవల్లా రాజకీయచరిత్ర, దేశ చరిత్ర వ్రాయవచ్చు. అతని 
కావ్యాలలోని వివరాలనుబట్టి సాంఘికచరిత్ర వివరించవచ్చు. కొన్ని ఆతి చిన్న ఆచారాలు 
కూడా అతని [గంథాల వల్ల తెలుస్తాయి. 


మాటవరసకు ఇవాళ ఎవరైనా సంధ్యావందనంలోనైనా, వ్రతాలలోనైనా ఆచమనం 
చేసి కేశవనామాలు ఉచ్చరిస్తారు. ఆనాడు శైవులు ఆచమించి ఏ పీర్లు చెప్పేవారు? 
“ కొందరనుష్టానపరులీచతుర్వింశత్యాచమన క్రియ లందు కేశవాది చతుర్వింశతి నామంబు 
లుచ్చరింతురు'' అని శ్రీనాథుడు చెప్పాడు (కాశీ. 5-201). ఆచమన ప్రకారం తెలిపి, అది 
ఎవెరెవరిని ఎలా శుద్ధి చేస్తుందో వివరించాడు. 


శుద్దుడగు హృధ్గతములభూసురుడు; నీళ్ళ 

గళగయుల భూమిపతి; తాలుగముల ము 

డాస్యాగంబుల శూదుడునాటదియను 

నాచమనవేళ యందు వింధ్యాద్రిదమన! (కాశీ. 5-202) 


శూద్రులకు కూడా ఆచమనార్గత వుంది. వాళ్ళు కేశవనామాలు ఇరవైనాలుగూ 
ఉచ్చరిస్తూ వివిధాంగాలు స్పృశించేవారు. ఇరవైనాలుగు కేశవనామాలనే గాక అష్టోత్తర 
శత హరిహర నామాలను కూడా శ్రీనాథుడు చెప్పాడు (కాళీ. 3-159- 162 దాకా నాలుగు 
గద్భపద్యాలు). హరిహరుల వంటి ప్రసిద్ధదైవాలనే కాక క్షుద్రదేవతలను సహితం 
శ్రీనాథుడు సగౌరవంగా స్తుతిస్తాడు. 'కాకతమ్మకుసైదోడ ఏకవీర' (క్రీడా. 128) అని 
ఒకసారి చెప్తాడు. “చర్మముండకు జెలికత్తి శైలదమన'' అని కాళీఖండంలో చెప్పాడు 
(6-208). కాశీలోని గ్రామదేవతలను వివరించి ఆందులో చర్మముండ, మహారుండ అనే 
దేవతలు ఎలా విహరిస్తారో ఇలా చెప్పాడు. 


హాలాపాన మొనర్చి యిద్దరును ఆన్యోన్యంబు మత్తిల్లి కం 

'కేళినృ త్తవినోదకందుకమణి క్రీడా విహార క్రియా 

లీలా హాస్యకళా ప్రసంగముల  నుల్లీఖించి వర్షింతురె 

క్కాలంబున్‌ఘటబన్మ! కాశినడుమ౯ గర్వించి యిద్దేవతల్‌. (కాళీ. 6-210) 


కాశీలోని (గామదేవతలను ఎలా వర్తించాడో దక్షిణకాని అయిన దాక్షారామంలోని మాతృ 
కలనూ అలాగే పేర్కొన్నాడు. దక్షవాటిక పశ్చిమ ద్వారాన గోగులమ్మ, ఉత్తరద్వారాన 


శ్రీనాథుడు 79 


మండతల్లి, తూర్పుగవనిలో నూకాంబ, దక్షిణపార్శ్వాన ఘట్టాంవిక అనే గ్రామ దేవతలు 
ఉంటారని భీమఖండంలో ప్రథమాశ్వాసంలో చెప్పాడు (99-102). ఈ గ్రామదేవతలచేత 
భూత కోటితో వసంతాలాడించాడు. 


సేతుల నూనెలం బసువునీరును గుంకుమ చెందిరంబుల 
న్నూతనగంధసారములనుం బొనరించిరి కేలితంత్రముల్‌ 

కౌతుక మొప్ప దక్షవనికాపురవీధుల భూతకోటితో 

మాతృక గోగు నూకసతి మండమదేవియు ఘట్టతల్లియున్‌. (ఖీమ. 5-116) 


ఇది గ్రామదేవతల జాతరలో కాదు; భీమనాథుని వసంతోత్సవంలో భీకరమైన క్షుద్రదేవత 
లను అపహ్సరసలతో సరి సమానంగా శ్రీనాథుడు చూడగలడు. ఈ వసంతోత్సవంలో 
అంతకు ముందర అచ్చరలేమలచేత జాజరపాటలు పాడించాడు. 


జాదురజాదురంచు మృదుచర్చరగీతుల వారుణీరసా 

స్వాదమదాతి రేకముల జంద్రిక కాయగ దక్షవాటికా 

వేదులమీదటక గనకవీణలు మీటుచు బాడీ రచ్చరల్‌ 
మోదమెలర్సగాభువనమోహనవిగ్రహు భీయనాథునిన్‌. (భీమ. 5-10) 


పాటలు పాడించేటప్పుడూ, నాట్యాలు చేయించేటప్పుడూ, శ్రీనాథుడు పక్షపాతం 
లేకుండా దేశి, మార్గసరణులు రెంటినీ పేర్కొంటాడు. దేశికవితలో ఒకటైన యక్షగానాన్ని 
శ్రీనాథుడు పేర్కొన్నాడు (భీమ. 2-65). వీథి నాటకాన్ని వ్రాశాడు. వీథులోని వినోదాలు 
వర్ణించాడు. మొగ్గవేసి ఆ భంగిమలోనే నాలుకతో పూసలు గుచ్చే దొమ్మరి పిల్లను 
మెచ్చుకొన్నాడు. మేషయుద్దాలలో, _ కోడిపందాలలో ఓడిపోయినవారి విలాపాన్ని 
గ్రంథస్థం చేశాడు. 


మన కవులకు ఏడుస్తున్న ఆడపడుచును అందంగా వర్ణించడం అలవాటే. 
ఎర్రయ్యగారు ఉషాకన్యచేత ఏడిపించి “పెలొదవెడు బాష్పవారి నయనోత్సలపీడ యొనర్చ 
రోదనాభ్యుదయ మనోజ్ఞమై వదన మొప్పిం'దని వర్ణించాడు (ఉ.హరి. 7-99). శ్రీనాథుడు 
కూడా ఏడుస్తున్న ఆడపడుచును వర్ణించాడు. 


కొసరి వసంతకాలమున గోయిల గ్రోల్చిన భంగి నేడ్చెన 

బ్బీసరుహనేత్ర' కొండచరి బెద్దెయెలుంగున వెక్కివెక్కి వె 

క్క సమగు మన్యువేగమున గాటుకకన్నులనీరు సోనలై 

యుసిరిక కాయలంత లు పయోధరముల్‌ దిగజారునట్లుగన్‌. (కాశీ. 5-167) 


అనంతర కవులు ఇది చూసి మహత్తరంగా ఏడిచారు. 'ముక్కు తిమ్మన 
ముద్దుముద్దుగా ఏడ్చాడు. అల్లసానివారు అటూఇటూ ఏడ్చారు. భట్టుమూర్తి బావురుమని 
ఏడ్చాడు' అనే సాహిత్యలోకపు సామెతకు శ్రీనాథుని రోదనాభ్యుదయం దారితీసింది. 
నిజానికి అతని కవితావిధానాలు ఎందరెందరో అనంతర కవులకు దారిచూపాయి. అందుకే 


740 సమ (గాం (ధ సాహిత్యం 


కవితా ప్రపంచపు త్రిమూర్తులలో శ్రీనాథుడు శ్రీనాథుడైన విష్ణువే అని భట్టుమూర్తి తన 
వసుచరిత్రలో ఇలా కీర్తించాడు. 


మహి మున్‌ వాగనుశాసనుండు సృజియింపం గుండలీంద్రుడు త 
న్మహనీయస్థితిమూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్‌ మహా 

మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్‌సాంపు వాటిల్లునీ 
బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున దత్రాగల్బ కమూహించెదన్‌ (వసు. 1-10) 


భట్టుమూర్తి ఇలా నుతిస్తే శ్రీనాథుని కవిత్వంలో 'సూనాస్త్రప్రమదా మదస్స్ఫురిత 
వక్షోజాత కారిన్యము' ఉందని రాధామాధవకవి చెప్పాడు. ఎందరెందరో ఎన్నెన్ని 
విధాలుగానో నుతించారు. అందుకే శ్రీనాథుడు కవిసార్వభౌముడై పట్టం కట్టుకొన్నాడు. 
తన కాలంనాటి ఏ పెదకోమటి వేమారెడ్డి పట్లాభిషికాన్నో జ్ఞాపకం చేసుకొని చతుర్భుజ 
పట్టాఖిషేకమనే ఆఖ్యానాన్ని కాకీఖండంలో వ్రాశాడు. వెల్లగొడుగు పట్టి నడిపిస్తే 
ముత్తయిదువలు కైసీసి రత్నదర్పణం చూపి దీపసంచయంతో నివాళించాక మేటి దొరలు 
వీచోపులిస్తే వెండికట్టుల వేత్రదండం దాల్చి దండనాయకుడుండగా గద్యపద్యసరణి 
కైవారాలు వింటూ ఆనాడు రాజులు పట్టాభిషేకం చేసుకునేవారు కాబోలు. 


పట్టాఖిషేకాలనే ' కాక పచ్చి వీభత్సాలను కూడా శ్రీనాథుడు వివరాలతో 
చిత్రించగలడు. ఆతని కాలంలో చంపుడు గుళ్ళు ఉండేవి. వాటిలో శైవులు ధీర 
హృదయాలతో చూపరుల ఒళ్ళు గగుర్పొడిచేటట్లు భీకర నృత్యాలు గావించేవారు. వాటిని 
శ్రీనాథుడు ఇలాగ వర్ణించాడు. 


రవరవమండు నెర్రని చండ్రమల్లెల చోద్యంపుగుండాలు చొచ్చువారు 
కరవాడియలుగుల గనపపాతర్లలో నుట్టిచేరులు గోసి యురుకువారు 
గాలంపుగొంకి గంకాళచర్మము గుచ్చి యుడువీధి నుయ్యెల లూగువారు 
కటికి హొన్నాళంబు గండకత్తెర వట్టి మిసిమింతులును గాక మింగువారు 


సందులను నారసంబులు సలుపువారు 

నెడమకుడిచేత నారతులిచ్చువారు 

సాహసము మూర్షింకొన్న సరణీవారు 

ధీరహృదయులు మైలార వీరభటులు (క్రీడా. 142) 
శ్రీనాథుని కాలంలో ఇంతకన్నా దారుణమైన ఆచారం ఒకటి వుండేది. దాని నతను 


వ్రాసిన కాశీఖండంవల్ల ఎక్కువగా తెలుసుకోవచ్చు. ఆ సాంఘిక దురాచారం 
సహగమనం. దీనిని గురించి సురవరం ప్రతాపరెడ్డిగారు ఇలా వ్రాశారు. 


-“సహగమనమును మద్యవచ్చిన ఉత్తరహిందూస్థానాచారము. మహమ్మదీయుల 
అత్యాచారాలు ఏమూలనుండిన అచట ఆ యాచారానికి అతి వ్యాప్తి కలిగెను. 


శ్రీనాథుడు 741 


ముఖ్యముగా ఇది కాశ్మీర, రాజపుత్రస్థాన, పంజాబు దేశాలలో ప్రబలమయ్యెను. తర్వాత 
బెంగాలులో ప్రబలమయ్యెను. దక్షిణదేశాలలో కాకతీయుల కాలములో రెడ్డీరాజుల 
కాలంలో ప్రారంభమై అరుదుగా నందందు జరుగుటకు మొదలయ్యెనని తలంతును. సతి 
యను ఘోరాచారము తెనుగుగడ్డపై పాదుకొన్నది కాదనియే తలంతునుో 


సురవరంవారు వ్రాసినదాంట్లో కొంత సత్యం లేకపోలేదు. శ్రీనాథుడు తన రచనలో 
'సతి'ని ప్రచారం చేశాడు. కాశీఖండంలో లోపాముద్రను కుశల ప్రశ్నలు వేసే 
బృహస్పతిచేత కొన్ని పతివ్రతా ధర్మాలు చెప్పించాడు. తండ్రి వంశంలో ఏడుతరాలు, 
తల్లివంశంలో ఏడు తరాలకు, మగనివంశంలో ఏడుతరాలవాళ్ళకు శాశ్వత స్వర్గసౌఖ్యం 
ఇవ్వగల పతివ్రత తన భర చనిపోయిన వెంటనే చితాగ్నిలో దూకిన వెంటనే ఏం 
జరుగుతుందో చెప్తున్నాడు. 


తొలుగుదు రంతనంత యమదూతకిరాతులు భీతచిత్తులై 

కలుషసమన్న్వితుండయిన కాంతుని దారుణలోహపాశశ్యం 

ఖలికలు విచ్చి పుచ్చుకొని కాంత చితాగ్నిశిఖాముఖంబునన్‌ 

వెలువడీ యాత్మభర్హ వెనువెంట హుటాహుటి గూడివచ్చినన్‌. (కాళీ. 2-90) 


ఈ విధంగా సహగమనం చేసీన స్త్రీకి ఎంత పుణ్యమో లెక్కగట్టి చెప్తున్నాడు. 


ఎన్నికకు రోమకూపంబు లెన్ని కలవు 

దివ్యవర్షంబు లన్ని మోదించుసాధి 

నాకభువనంబునం దాత్మనాథుగూడీ 

వెర పొకింతయు లేక చిచ్చురికెనేని. - (కానీ. 2-91) 


అందుకే శ్రీనాథుడు 'హరవిలాసం'లో రతీదేవి చేత సతీకృత్యం చేయింప 
చూశాడు. రతీదేవి వసంతుణ్ణి చూసి ఇలా అంటుంది. 


“నీవును పరమ మిత్రుండవు గావున నన్నును నగ్ని ముఖంబున నీసఖుం గూర్చు, 
బాడి, శశితోడంగూడ గౌముదియు మేఘంబుతోడం గూడ మెరుంగుననుట 
సకలసమ్మతంబు. కుసుమశరు శరీరభసిత చూర్ణంబు శరీరంబునం దాల్చి నా మేను 
విభావసునందు వేల్చెదం గిసలయ తల్పం బులకు నిటమున్ను సహాయుండవగు నీకు జితి 
పేర్చంజాలవచ్చెనే యని పల్కి శోకావేశంబున వెండియు. 


_హస్తయుగ్మము మోడ్చి ప్రార్థించి పలికెద దమ్ముడా నాకిమ్ము దగ జితాగ్ని 
మందమందంబుగా మలయానిలంబులు వెరపుతో మండంగ విసరుగాత 
బరలోకతృప్తికె బంధులిద్దరకును ధర్మోదకం బిండు తమ్మితేనె 
సహకారమంజరీ చరుపిండకబళంబు పెట్టుండు మాకు నైపికము ముట్టు. 


64. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, పుటలు 168, 169. 


742 సమగ్రాంధ్ర సాహిత్యం 


దేనె పెట్టుండు కస్తూరి దీర్చి యచట 

జేర గొబ్బంగ పూనీట జెంబు లిడుడు 

నన్ను వలరాజు దలచి మన్నన దలిర్చ 

దగ సమర్పణ చేయుడు దంపతులకు (హర. ౩3-93, 94) 


అయితే ఇది కాళిదాసు కుమారసంభవములోనే ఉంది. ఆ శోకాలకు మెరుగుపెట్టి 
శ్రీనాథుడు అనువదించాడు. చూడండి. మూలంలో రతి వసంతుణ్జీ చితి పేర్పమనే శోకం. 


తదిదంక్రీయా మనంతరం భవతా బంధుజనప్రయోజనం 
విధురాం జ్బలనాతిసర్జనాన్నసుమాంప్రాపషయపత్యురనికం. (కుమూర. 4-32) 


ఈ శోకాన్ని అనువదించలేదుకాని నన్నెచోడుడు తన కుమార సంభవంలో రతీదేవి 
సహగమనం చేయాలనుకొన్న సంగతిని మాత్రం ఇలా వచనంలో చెప్పాడు. 


“అని తన్ను తాను నిరాకరించుచుం బతి సహవృత్తి లేమినింగుల పాలికాధ 
మవృత్తినైనం బురుషునితోడం బరలోకంబున కరుగవలయునవశ్యం బరగ్ని ప్రవేశంబు 
సేయుదునని రతి మరణనిశ్చయంబు సేసిన.' (కుమార. 5-94) 


నన్నెచోడుడు క్రీశ. 12వ శతాల్లివాడు. కాళిదాసు పాశ్చాత్య చరిత్రకారుల ప్రకారం 
క్రీ.శ. 400 ప్రాంతాలవాడు. భారతీయ విద్వాంసుల నమ్మకం ప్రకారం క్రీస్తుపూర్వపువాడు. 
అంత ప్రాచీనకాలంలో కూడా సహగమనం ఉండేదన్నమాట. వేదాలలో కూడా 
సహగమన ప్రసక్తి ఉందని, - బుగ్వేదంలోని ' ఒక బుక్కు దానిని స్పష్టం చేస్తోందని 
అంటారు. అయితే ఆ బుక్కులో 'అగ్రే' అన్న పదానికీ 'అగ్నే' అని మార్చినందువల్ల 
(10-18-7) ఇటువంటీ భావనకు అస్కారం వుంది. ““వేదకాలంనాటీ స్త్రీలు' అనే 
విషయంపై ఎంతో పరిశోధన చేసిన శ్రీమతి శకుంతలారావుశాస్త్రి ఇలా వ్రాసింది. 

The Rigveda does not mention anywhere the practice of the burning or burial of 
widows with their dead husbands; but on the contrary considers the widow to be married 
to the brother of the dead husband. ణ్‌ 

' అయితే అధర్షవేదంలో మొదట సహగమనం ఉన్నా తరువాత లాంఛన ప్రాయంగా 
భార్యను చనిపోయిన భర్త ప్రక్కన పడుకోబెట్టి మళ్ళీ లేపీవారు. 

gm It is clear that burning of wives along with their dead husbands was-a practice 
of the Adharva vedic cult and it became almost extinct and was cbserved only as a 
show. "6 


కొన్ని ఆదిమ సమాజాలలో సహగమనం ఉన్నమాట నిజమే. అయితే నాగరికత 
పెంపొండినకొలదీ ఈ దురాచారం మెలమెలగా తగుముఖం పటి నశించింది. అయితే 
ళా ళా గి (J 


65. “Women to the Vedic Age” Sakunthals Rao Sastt, P. 25 
66. “Women in the Vedic Age" P. 54, ' 


శ్రీనాథుడు 743 


మహమ్మదీయుల రాకతో మళ్లా ఇది మనకు దాపురించింది. రాజారామ్మోహనరాయ్‌ 
ధర్మమా అని అంతరించింది. 


మరీ అత్యంత ఆదిమ సమాజూలలో మృగాలలాగా జీవించే మనుష్యులు నరభక్షణ 
చేసేవారు. నేటికీ కాంగోలో పగవాళ్లను -చంపీ పచ్చిమాంసాన్ని తినడం కనబడుతూనే 
వున్నది. మన భారతదేశంలో ఈ ఘోరం ఒక్క రాక్షసులకే నైజం. అయినా కొన్ని దారుణ 
మతసంప్రదాయాలున్న రహస్యవర్గాలు పసిపాపలను బలివేసి మాంసభక్షణ చేసేవారని 
ప్రతీతి. తన భక్తులను పరీక్షించటానికి శివుడే తనకు మాంసం కావాలనడం, భక్తుడు తన 
కన్నకొడుకునే చంపి భార్యచేత వండి పెట్టించటం శ్రీనాథుని హరవిలాసంలో ఉంది. అది 
చిరుతొండనంవి చరిత్ర. 


“చిరుతొండడు చారిత్రకవ్యక్తే. ఇతణ్జీ గురించి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఇలా 
వ్రాశారు.” . 


చిరుతొండడు: సిరియాలుడు, దభ్రభకత్తుడు నామాంతరములు. ఈతడు రెండవ 
పులకేశిని జయించి, వాతాపికోటను పట్టుకొని తన రాజున (మొదటి నరసింహవర్మ?) 
కొసగెను. ఈతడు సేనాధిపతి కాంచీపురవాస్తవ్యుడు. క్రీ.శ. 630 నాటివాడగు. ఈతని 
కొడుకు సిరియాలుడు. భార్య తిరువెంగణీ. దాసి చంద(న) నంగ.” 


ఈ చిరుతొండనంవి చరిత్రము శ్రీనాథుడు వ్రాయడానికి ముఖ్య కారణము ఇతడు 
అవచి తిప్పయ్యనసెట్టి పూర్వీకుడు కావడమే. ఈ భక్తుని కథ పాల్కురికి సోమనాథుడు 
వ్రాసిన బసవపురాణం నాలుగో ఆశ్వాసంలో ఉంది. అది 190 ద్విపదపాదాల గాథ. 
దానిని శ్రీనాథుడు 170 గద్య పద్యాలలో విపులంగా రచించాడు. పాల్కురికి 
సోమనాథుడు రచించిన పండితారాధ్యచరిత్రను, ఆ ద్విపదలనే వాడుతూ శ్రీనాథుడు 
పద్యకావ్యంగా ఎలప్రాయంలోనే రచించాడు. అయితే ఈ సిరియాల చరిత్రలో శ్రీనాథుడు 
సోమనాథుని ఆట్టే అనుసరించలేదు. సోమనాథుని కథలో సిరియాలుని తల్లిపేరు సంగళవ్వ, 
శ్రీనాథుని కథలో చారిత్రక సత్యమైన పేరే వుంది. స్థానికులు చెప్పిన కథలు, విని 
శ్రీనాథుడు ఈ రచన చేసి వుంటాడు. 


అతని ఇతర రచనలన్నీ సంస్కృత పురాణాలకో, ప్రసిద్ధ కావ్యాలకో 
అనువాదాలు. ఈ సిరియాలచరిత్ర మాత్రం స్ప్వతంత్రరచన. అందుకే ఇందులోని శిల్పం 


కథా నిర్వహణ మొదలైనవి పరిశీలించటం చాలా అవసరం. | 

67. బసవపురాణం, ఆంధ్రగ్రంథమాల ప్రచురణ (1528), పీఠిక పుటలు 60, 61 

63. శ్రీనాథుడు రచించిన భీమఖండానికి సంస్కతమూలమున్న గోదావరీఖండం అనంతర కృతి అనే 
ప్రవాదం ఉన్న సంగతి ఇంతకు ముందు చెప్పుకొన్నాం. అతని శివరాత్రి మాహాత్మ్యానికి మాతృక 
అనబడే ఈశానసంహితకూడా ఆర్వాదీనకల్చితమే అని పండితుల భావన. (చూ॥ కర్రి 
సాంబమూర్తిగారి వ్యాసం. ఆం. సా. పరిషత్రత్రిక సంపుటం ౫. సంచిక 2-3). అయితే బ్రహ్మోత్తర 
ఖండంలో ఈశానసంహిశ ఉండవచ్చునని చిలుకూరి పాపయ్యశాస్తిగారి ఊహ. 
(చూ! అం.సా.ప.సం.30. సంచిక 4, 5) కాబట్టీ శ్రీనాథుని ఇతరరచనలన్నీ అనువాదాలనుకోవచ్చు. 


744 సమగ్రాంధ్ర సాహిత్యం 


దూర్వాసుని శాపం వల్ల తుంబురుడు కాంచీనగరంలో వైశ్య కుటుంబంలో 
చిరుతొండడు అనే పేర జన్మించాడు. అతని భార్య తిరువెంగణి. వాళ్ళకు సిరియాలుడనే 
పుత్రుడు జన్మించాడు. వాళ్ళు శుద్ధ వీర్షైావాచార పరాయణులు. చిరుతొండడు జంగాలు 
ఏదడిగినా లేదనకుండా ఇస్తాననే వ్రతం పట్టాడు. ఒకనాడు ఒక భిక్షావృత్తి జంగం వచ్చి 
'శివకారుణ్యం' అని దీవించి తన నియమం చెప్పాడు. కంచి గరిపాడు గట్టు తూముతో 
తూమెడు చెరుకు రసం కావాలన్నాడు. అది చేగాను గాడినదే అవాలి. దానిని శివునికి 
అర్పించిగాని భోజనం చేయకూడదనే నియమం జంగానికుంది. “ఇదేం భాగ్యం' అని 
చెరకుగడలు తేవడానికి చిరుతొండడు వెళ్ళాడు. అయితే తూమెడురసం తీయడానికి 
నూరుగడలైనా కావాలి అని వీగువుగా మోపు కట్టించాడు. “వాడీ పళ్ళు విగించి 
చేవలంయెదిగి ఎత్తబోతే మోపు ఎత్తబడలేదు. వెగ్గలమైన మోపు ఎత్తలేక మొగ్గితిలబడ్డాడు. 
ముఖాన చెమట పట్టిందే. అప్పుడు కైలాసంనుంచి శివుడే వచ్చి సాయం పట్టాడు. ఆ మోపు 
శివునికే బరువై చెమట పట్టింది. వెంటనే మాయమైపోయాడు. . 


'అప్పుడు కైలాసంలో అప్సరసలు నాట్యం చేస్తున్నారు. మాయమై వచ్చి మళ్ళా 
శివుడు నాట్యం చేస్తున్నాడు. అతని ఒళ్ళు చెమర్చింద్‌ి. ఇది చూసి పార్పతికి ఈర్ష్య 
కలిగింది. మొగుణ్ణి మొత్తింది. (నయం! సత్యభామ కాలితో కృష్ణుని తన్నింది. అమ్మవారు 
కివుణ్ణి పువ్వుతో కొట్టింది. అలా కొడితే పుప్పొడి మూడుకళ్ళలోనూ చిందిందిట.) 
వినండీ శ్రీనాథుని పద్యం. 


అమరవరేణ్యు ప్రీంకణములాడెడు వేలుపు లేమజూచియే 

చెమరిచితంచు గేశి సరసీరుహమెత్తి ప్రతాపమొప్పగా 

హిమగిరి రాజనందన మహేశ్వరు మొత్తి మధూళికావరా 

గములు శశాంక శేఖరుని కన్నులమూటను జిందునట్లుగన్‌ (హర. 1-25) 


అపుడు శివుడు అందరూ వింటుండగా ఇలాగ సంజాయిషీ చెప్పుకున్నాడు. అప్సరసల 
చూచి ఒళ్ళు చెమర్చలేదన్నాడు. 


కమలాక్షి ఇది యేమిగా దలంచితి విప్పు డర్ధదేహంబు వీయదియకాదె 
హృదయంబు పొరువున హృదయముండుట లేద యేకీభవించిన యిరువురకును 
నేభావమైన నీహృదయంబునకు దాపనే భంగివచ్చు నాహృదయమునకు 
నపరాధశంక యావంతర్జైనను లేదు నీచిత్తమునకెక్క నిక్కువంబు 


తప్పు లేకుండ నేల నెత్తమ్మి మొగడ 

విసరి వక్షఃప్రదేశంబు బ్రేటుకొంటి 

కేసరంబులరజము బుష్పానవంబు ' 

నెరసె నిదె చూడు కన్నుల నీరు గ్రమ్మె, (హర. 1-27) 


శ్రీనాథుడు 745 


తన కంటినీరు చూపించి ఒంటినీటికి గల కారణం చెప్పాడు. చిరుతొండ నంబికి చెరకు 
మోపు ఎత్తడంవల్లనే చెమట పట్టిందని చెప్పాడు. అంత గొప్ప భక్తుని చూడాలని 
పార్వతీదేవి కోరింది. సాధారణంగా చూపడం ఎందుకని శివుడు ఒక షాను వేశాడు. 
ఇంద్రుణ్ణి పిలిచి కంచిలో ఇరవై ఒక్కరో జులపాటు ఎడతెరిపి లేకుండా అకాలవర్షం 
కురిపించమన్నాడు. ఇంద్రుడు 'చిత్తం' అన్నాడు. కనీ వినీ ఎరుగని వర్షం కురిపించాడు. 
శ్రీనాథుడు ఎనిమిది గద్య పద్యాలలో ఆ వర్ణం వివరంగా వర్ణించాడు. ఆ వర్గానికి అందరూ 
భయపడిపోయారు. ఊళ్ళో కాపురం వున్నవాళ్ళు తప్ప తక్కినవాళ్ళు వాన వెలసిన 
వెంటనే ఊరువదలి పోవాలనుకున్నారు. వాళ్ళు “గుంపులుకట్టి కోలంగట్టిన తెరంగున 
జలోపద్రవంబు దిట్టువారై మూడామడ మేర యంతయు బుక్కి టిబంటియైన తత్స దేశంబు 
వెడలి గండంబు గడిచితిమని గుండియలు నిగిడికొనుచు' వెళ్ళారట. 


జంగమారాధాన చేయనిదే భోజనం చేయకపోవడం చిరుతొండ నంబికి మరొక 
వ్రతం. వాన వెలసిన మరునాడు ఒక్క జంగం కూడా దొరకలేదు. “తివయోగి యొకండు 
లేడు నేడు మొగసాల నిదియేమి మోడె నొక్కొ!” అనుకొని వెదకడానికి వెళ్ళాడు. 


వచ్చినవాడకు వచ్చున్‌ - జొచ్చినవానంబు జొచ్చు జొచ్చినచోటే 
యచ్చుగగ్రమ్మరజొచ్చుం - బచ్చు కివార్చనకు శంభుభక్తులవెదకన్‌ 
' (హర. 2-46) 


ఊరంతా వెదికాక చివరకు, ఊరవతల పువ్వులతోట చేరువన శతవృద్దుడు ఒకడు 
పడుకొని ఉంటే ఒక గుడ్డిఅవ్వ కాళ్ళు ఒత్తుతూ ఉంది. వాళ్ళను చూచి చిరుతొండనికీ 
ప్రాణం లేచివచ్చింది. నమస్కరించాడు. ఆ శతవృద్దుడు ఎలా చూశాడో, ఎలా 
దీవించాడో, ఏమన్నాడో శ్రీనాథుడు రెండు పద్యాలలో బాగా వర్ణించాడు. చూడండి. 


సరసీ వ్రాలీన బొమలెత్తి పరమవృద్దు 

తలవడకంగ నొయ్య నీరెలుగుపడుచు 

నంవి నెమ్మోము దేరకొనంగ జూచి 

“వివుని కారుణ్య' మనుచు నాశీర్వదించె. 
దీవించి యితని వదనము - చే వెలుగిడి చూచి యేమి చెప్పెదు చెపుమా 
మీవీనుల వినగావున నీ వొత్తుచు చెప్పు చెప్పెదేని మహాత్మా, (హర. 2-49, 50) 


కనుబొమలమీద అరచేయి అడ్డుపెట్టుకొని ఆ చేవెలుగులో చూడడం ఎంత 
సహజంగా ఉంది! ఇలా చూసి ప్రశ్నించిన వృద్దును చిరుతొండడు ఇంటికి భోజనానికి 
పిలిచి విభూతి అందుకొమ్మన్నాడు. అప్పుడు వృద్దుడు ఇలా అన్నాడు. 


ఏడు గాలంబయ్యె నేను నిరాహారఘోరవ్రతంబు గైకొన్నవాడ 
హరునినుడ్దేశించి యమ్మహా వ్రతముననుద్యాపనంబు పాదా 


746 | సమగ్రాంధ్ర సాహిత్యం 


మయ్యాగపశువు నన్యంబేదియును గాదు నరుడు గావలయు నన్నరుడు బ్రాహ్మ 
ణక్షత్ర వైశ్య సంతతులలో నొక్కడౌ వాడును గడు విన్నవయసువాడు 


రోగశంకా విహీనుండు రూపసియును ' 

వాని తల్లియు దండ్రియు వడుగు సేసి 

పాక మొనరించి వడ్డింప భవున కొసగి 

కుడుతు నా పంక్తి నీవు నీకొడుకు గుడువ. (హర. 2-54) 


“అలాగే, మహాప్రసాదం' అన్నాడు చిరుతొండడు. భక్తుడేది అడిగితే అది ఇవ్వడం 
అతని వ్రతం. శతవృద్ధు విభూతి అందుకోలేదు. 'నీకు ఇష్టమే కావచ్చు. నీ భార్య 
ఏమంటుంది? ఆమె కాదు కూడదంటే నేను రాను' అన్నాడు: పైగా ఇలాగ హెచ్చరించాడు. 


ఉదరమునన్‌ ధరించి ప్రసవోద్భవ వేధన బొంది పిమ్మట 

ముదిముదియైన పీత బడీ మూత్రమునన్‌ బడి లజ్జపండుగా . 

నదవదంపైన తల్లికి (వీయంబొ సుతుండు వృథాభీమాన ధు 

ర్మదుడగు తండ్రికిం ప్రీయుడొ మానసవీధి దలంచి చూడుమా. (హర. 2-59) 


చిరుతొండడు ఇంటికి వెళ్ళి చెప్పితే అతని భార్య ముసిముసి నవ్వు నవ్వి “మన 
శరీరార్థప్రాణంబులకు గర్గలు. ఎవరు? వారి సొమ్ములు వారికే సమర్పించుటయును నొక 
దొడ్డపనియేమి?”” అని విభూతి ఇచ్చి రమ్మంది. చిరుతొండడు వెళ్ళి వృద్ధ దంపతులను 
తీసుకువచ్చాడు. చిరుతొండని కొడుకు బడిలో చదువుకొంటున్నాడు. శతవృద్దు 
వేషంలో వచ్చిన శివుడు మరొక వేషం వేసుకొని సిరియాలుని వద్దకు వెళ్ళాడు. 'మీ నాన్న 
నిన్ను చంపి శివయోగికి పెట్టబోతున్నాడు. 'జీవన్ఫద్రాణీ పశ్యతి' అను వేదవచనం 
అవలంబించి ఎక్కడికైనా పోయి ఈ బారి తప్పించుకొనడం నీ కర్తవ్యం' అని చెప్పాడు. 
అప్పుడా కుర్రాడు చెవులు మూసుకొని నీతులు చెప్పాడు. 


ఎరుక చాలని వాడందమే దధీచి 

నల్చ్ప బుద్దులె మేఘవాహనుడు శివీయు 

ధర “బరోపకారార్థ మిదం శరీర'' 

మనెడు వాక్యంబు వినవె సంయమివరేణ్య! (హర. 2-80) 


ఈ మూటలు విన్నాక శివుడు “వీడు చిరుతొండనంలి కంటె నధికుడు పొమ్మని 
మరలిపోయాడు. సరిగ్గా అప్పుడే సిరియాలుని మేనమామలు వచ్చారు. 


పల్లియచోటునుండి యెలపానెము నడ్కులు జక్కిలంబులున్‌ 

బెల్లపుటచ్చులున్‌ నెనగటేడలు జిమ్మిలి నువ్వుటుండలున్‌ 

బెల్లుగ నంబి వియ్యములు పెద్దరికంబు బ్రియంబు నొప్పమే 

నల్లునతున్‌ గుమార శిరియాలునకుం గొని తెచ్చి రర్మిలిన్‌. (హర. 2-92) 


శ్రీనాథుడు 1 747 


ఈ ఆటంకానికి తోడు పదహారు సంవత్సరాల పచ్చి బాలింతరాలు వేషం వేసుకొని 
పార్వతీదేవి వచ్చింది తన పాపనికి పాలు పొయ్యమని. తిరువెంగనాచి పచ్చి. పాలు పోసింది. 
అప్పుడు పార్వతి ఇలా అంది. 


ప్రజలెల్లం బురి గ్రంత క్రంతల మహాపాపంబుగా బల్కెడున్‌ 
నిజమో కల్లయొగాని మీరట కడున్‌నిస్త్రింశ భావంబునన్‌ 

నిజ పుత్రున్సుకుమూరు జంపి యొక దుర్దిర్వాణికిం జోగికి 
న్ఫు జియింపంగ నొనర్చువారటిది యెందుంగల్లునే యిద్ధరన్‌? 


జోగులు కపటోపాయ - ప్రాగల్భ్బ్యంబున నిధాన నవసిద్దులకై 
యేగతులనైన దిరుగుదు- రోగిరముగ సుతుని జంపుటుచితమె మీకున్‌? 
ఆవగింజంత భూతి మై నలదికొనిన - వెలది గుమ్మడికాయంత వెర్రిపుట్టు 
గటగటాఎట్లు తన బుద్ధి కాటగలియ -నిసువు జంపంగదలచెనో నీమగండు? 
కానండుగాక కన్నులు - దానేమిటివాడు నీదు తనయునిజంపన్‌ 
మానవతీ, 'మగవాడో, - మానో? యనుమాలట నేటిమాటయె చెపుమా. ' 

(పర. 2-98-101) 


అంతా విన్నాక తిరువెంగనాచి 'అంతటికి శివుడు కర్త, శివుడు భోక్త' అని చెప్పి, 


''ఈ యర్థంబునకుం జింతింపనేల, నీకుం దడవయ్యెడు, బాలెంత రాలవు, చన్నులు 
చేపుచున్నవి, బిడ్డ యింత కెంత యలమటంజెందునో, పాలు చాలుగదా, యెప్పుడు 
మాయింటికి వచ్చుచుం బోవుచుండునది నిండుకొనియుండు మని కేలుదోయి ఫాలంబున 
గీలుకొల్పి సముచిశవ్యాపారంబులం బవర్తించుచుండం జంకు గానరాక పార్వతీ దేవియు 
నటనుండి చని యంతర్జానంబుసేనె. (హర. 2-102) 


అప్పుడామె తన కుమారుణ్ణి బడీనుంచి తీసుకువచ్చింది. శివునితో అంత ఘనంగా 
జ్ఞానవృద్ధులాగ పలికిన సిరియాలుడు అన్నెం పున్నెం ఎరుగని పసికందులాగ బాల్యచేష్టలు 
చేస్తున్నాడు. 

మంచిగ మేనయత్తలు సమోదరణం బడరంగ బెట్టి పు 

త్తెంచిన మంచి భక్షకములు తేనియ నేతను ముంచిముంచి భ 

క్షీంచుచు తల్లితండ్రి దన చిన్ని కరాంగుళి వంచివంచి యూ 

రించుచు నిచ్చమీరగ జరించె గుమారకు డింటి ముంగిటన్‌. (హర. 2-106) 


ఆ విడ్డతో “నిన్ను ఖైరవయోగి పారణకు పెట్టబోతున్నాం” అని తల్లిదండ్రులన్నారు. 
అంతదాకా తాయిలం తింటూ" వాళ్లను ఊరించిన కుర్రాడు ఉదాత్తమైన భాషలో ఇలా 


అన్నాడు. 


748 సమగ్రాంధ్ర సాహిత్యం 


సంసారభ్రమ మించుకేనియును, మత్స్యాంతంబునన్‌ లేదు మీ 

వంశం దీపరిపాటిదే యుడుగుడీ వైక్షబ్యు సంభావనల్‌ 

మాంసాహారము నయ్యెదన్‌ శివునకున్‌ మాయామహాయోగికీన్‌ 

హింసాక్లేశము మానుడీ గురులు మీరే, మిమ్ము బ్రార్థించెదన్‌. (హర. 2-$2) 


తల్లి చన్నిచ్చులాగున తొడపై వీడ్డను పడుకోపెట్టుకుంది. తండ్రీ చురకత్తి వాడిగా 
నూరాడు. 

మది శంకింపకుమన్న మావలని ప్రేమస్నేహ వాత్సల్య సం 

పద వాటింపకుమన్న నాలుకతుదిన్‌ పంచాక్షరీ మంత్రముం 

బదిలంబొప్పు బఠింపుమన్న పరమ (బహ్మార్థ సంసిద్ధి య 

య్యది సుమ్మన్న యనుంగునందన తిరాలా! వీర్ణెవ వ్రతా! (హర. 2-117) 
అని వధించాడు. తరువాత చిరుతొండనంబి భార్యలిద్దరూ వంట వండారు. శ్రీనాథుడు ఏ 
పెదకోమటి వేమారెడ్డిగారి సువారంలో వండే మాంసపు వంటలు యథారూపంగా నిశిత 
కవితాదృష్టితో గమనించాడో మరి, వివరంగా ఆ వంటను ఇలా వర్ణించాడు. 


మిరియము నుల్లియున్‌ బసుపు మెంతియు నింగువ జీరకంబు శ 
ర్కరయును జింతపండును గరాంబువు గమ్మని నేయి తైలమున్‌ 
పెరుగును మేళవించి కడు బక్కువిధంబుల బాకశుద్ధి వేం 
డిరి శిరియాలునిం గటికి డెందమునం దరళాక్షు లిద్దరున్‌. 


కమ్మగాగాచిన కట్టు నంజుళ్ళను నీరు వెళ్లగ నొత్తి నేత వేచి 

చక్కగా దరిగిన నన్నమాంసంబులు పరిపాటిమైబజుజళ్లుబదనువండి 

మూల్లు టెమ్ములతోడ ముదక గాకుండగ జాదుచేసిన నల్లచారు గాచి 
వలయు సంబారాలు వడియాలు బలియించి దళమైన కొవ్వుతో దాలబోసి 


షడ్రసోపేతములు గాక జతురభంగి 

నమృత పాకంబులుగ జేసి రాక్షణంబ 

సెట్టి శిరియాలు వంశాల్లీ కీతకరుని 

సతులు తిరువెంగనాచియు జందనికయు. (హర. 2-121, 122) 


ఇలా వంట వండీ శతవృద్దుని కాళ్ళు కడిగి వడ్డించారు. ఆ కపట జంగం చేసీ పరీక్ష ఇంకా 
ఆగలేదు. 
భైరవయోగిరాజు పసిపాపని నంజుడు గూరలందు లో 
నారసి చూచి మస్తకమునందలి మాంసము లేమి గాంచి యీ 
నీఠసమాంస మేటికి వజీగ్వర! పుత్రుని యుత్తమాంగమున్‌ 
గూరలు సేయవైతి వివిగో నిజపుత్ర విసర్గమోహముల్‌. (హర. 2-127) 


శ్రీనాథుడు 749 


ఇక్కడిదాకా శ్రీనాథుడు స్వతంత్రంగా రాశాడు. ఈ పద్యానికి సరిపోయే ద్విపదలు 
పాల్కురికి సోమనాథుని బసవపురాణంలో ఉన్నాయి, 


అంగనయును సెట్టి సాష్టాంగ మెరగ 
బొంగి తాపసి శాకములు వేరు వేర 


పరికించి చూచి యేర్చడ కిరోమాంస 
మరసి యెయ్యెడ గాన కంత నిట్లనియె 


తలనూచి యెనను దనయునిమీది 
వలపు దక్కింపగ వచ్చు బొమ్మనియె 


తలదాచుకొన్నారు తగవయ్య బాలు 
తలగొని యికమీరు ధన్యులు గారు. .. (బస, 4-795, 802) 


తలమాంసం వడ్డించాక ఆ ఖైరవయోగి చిరుతొండనంబితో “నువ్వు, నీ కొడుకు నాబంతిని 
కూర్చుని తినాలని ముందే చెప్పాను. వచ్చి కూర్చోండి. అన్నాడు. 'ఉన్న ఒక్క 
కొడుకునూ చంపిపెట్టాము, ఇంకెలా వస్తాడు' అన్నాడు నంబి. 'నీ భార్య పిలిస్తే వాడు 
వచ్చాడా సరేసరి, కలిసి తిందాం' అన్నాడు యోగి. తల్లి ఇలా పిలిచింది. 


రారా వణిగ్గుంశవారాశిహిమధామ! / రారా వికస్పరాంభోరుహాక్ష। 

రారా మహాఘోర శీరశెవాచార! / రారా ఘనౌదార్య రాజరాజ! 

రారా కుమారకంఠీరవేంద్రకిశోర। / రారా సమ[గ్రధీరాహిణీయ! 

రారా మనోభవాకారరూపవిలాస। / రారా యపారసంసారదూర! 

రార నావన్నెవడుగ రారా తనూజ / రార శిరియాల రార నాప్రాణప్రదమ 

రార నాకుగ్ర! నాజియ్య రార యనుచు / జీరె గారాపుకొడుకు రాజీవనయన. 
(హర. 2-134) 


బసవ పురాణంలో పాల్కురికి సోమనాథుడు ముప్ఫయి రెండు ద్విపద పాదాలలో 
తల్లిచేత పిలిపించాడు. నాలుగు దిక్కులవైపు తిరుగుతూ ఆమె పిలుస్తుంది. చూడండి - 


పూర్వ్ణజన్య్మార్థిత భూరికర్మములు / గుర్చణగించు నాకొడుక రావయ్య 
దక్షిణాధీశ్చరు దర్చమడంచు / దక్షత గల్లు నాత్మజుడ రావయ్య. 

విరస పశ్చాజ్జ్దన్మ మరణ దుఃఖములు / పొరి మార్చజాలు నాపుత్ర రావయ్య 
ఉత్తరం బేలు నుదాత్త యోగీంద్రు / చిత్తంబునకు వచ్చు శిశువు రావయ్య 
అలరు నాకోప భోగాతీత పదము / లలవడె నేడు నాయయ్య రావయ్య 
దండధరోద్దండ దండ ప్రశక్తి / ఖండింపనోపు పుత్రుండ రావన్న! 

పాయని వ్యామోహ పాశబంధములు / కోయంగజాలు నాకుర్ర రావన్న 
ద్రవిడాది కేషణత్రయ విజృంభణము / తవులునబడని నా తండ్రీ రావన్న 
సురరాజసుతుడు విశ్రుత తపోవేషి / వరదుడైనాడు నావడుగ రావన్న 


750 సమగ్రాంధ్ర సాహిత్యం 


అంత కాంతకమూర్తి యగు తవరాజు / సంతసంబంద నాసామి రావన్న 
ఘోర నిస్సార సంసార వారాశ్‌ / పారమీదించు పాపండ రావన్న 

అంచి తాగణ్య పుణ్యప్రాప్తి నమరు /'కాంచీవిలాసు నగ్రజుడ రావన్న 
దివిజ కన్యకలతో దివి ముక్తి కన్య / కవయనున్నది భక్తి కాంతుండ రావె 
దందడి మీయయ్య దక్షిణ భుజము / నందంద యదరెడి నన్న రావన్న 
భాను డెంతీనియు పడమట వాలె / శ్రీనిలయుండ నా సీరాల రావె 


స్వాదొంద నర్ధేశసఖుని సన్నిధి / బ్రసాదంబు గొనగ నా గాదిలి! రావె. 
(బస. 4, పుట 102) 


తల్లి పిలిస్తే ఆ పిలుపు విని చనిపోయిన కొడుకు తిరిగి వచ్చాడు. శివుడు 
ప్రత్యక్షమయ్యాడు. చిరుతొండనికే కాక, కంచి ఏడువాడలవారికీ ముక్తి ఇచ్చాడు. ఈ 
కథను ఇంత వివరంగా కళ్ళముందు బొమ్మలాడేటట్లు రచించడానికి అది తన కృతిపతి 
పూర్వీతుని చరిత్ర కావడమే ముఖ్య కారణమైనా ఈ కథ శైవులలో మంచి ప్రచారం 
పొందడం కూడా అదనపు కారణం అయివుంటుంది. ఇది నేటికీ జంగం కథగా పదంగా 
ప్రజలో బతికి ఉంది,ో ఇదే కథ 'చిరుతొండరాజు చరిత్ర' అనే స్త్రీలపాటగా కూడా 
ప్రచారంలో ఉంది.” శ్రీనాథుని కథకు, దీనికి పోలికలు ఉన్నాయి. ఆడవాళ్ల పాటలో 
కూడా శివుడు చధువుల సదనానికేగి సిరియాలుని పారీపొమ్మంటాడు. 


ఇదియేమి యయ్య మీ కీలాటి వెళ్ల 
చెట్టుపెట్టినవాడు చెలగి తొలి కాయ 
నిజముగా నిచ్చును నీలకంఠరునకును. 


అని మందలిస్తాడు. అయితే శ్రీనాథుని కథాపాత్రలు వైశ్యులు. ఆడవాళ్ళ పాటలో వారు 
వెలమలు. 

వెలమయింటను నీవు ఏల బుట్టితివి. 

పాపపు గర్భాన జన్మించు కతన 

బాల్యమందున చావు నీకిచ్చె బ్రహ్మ, 
అని తల్లిదండ్రులు కొడుకును చూసి ఏడుస్తారు. ఆ బిడ్డ హితోపదేశం చేసి 'తపసికడుపున 
బడి తెతగును లోకముకు, అంటాడు. అప్పుడు తల్లి బిడ్డకు కస్తూరి నలుగు పెట్టి పన్నీట 
స్నానం చేయించి పంచభక్షా్యన్నములు తినిపించి 'జాలి కాంభోజిరాగంలో, “ముద్దుల 
తనయ నీమోము రోకలిచేత సుద్దగా తొక్కుట చూడవలసివచ్చె'' అని విలపిస్తుంది. తల్లి 
మసాలాతో వండుతుంది. 

దంచిన మాంసంబు పచనంబు చేసి 

తాలింపులో చమురు, తగ్గ మిరియంబు 
ఆత. తెలుగు జానపదగేయ సాహిత్యం, డా॥ వి. రామరాజు, పుటలు 30-413 
70. స్త్రీల పొరాణీకపు పాటలు (ఆంధ్రసారస్వ్పత పరిషత్తు), పుట 300. 


శ్రీనాథుడు. 751 


ఉప్పు మెంతియు బెట్టి ఉత్పలాగంధి 
నవరసాన్నంబులు సిద్ధంబుజేనె 


ఆడవాళ్ళ పాటలో కూడా “తలలేని వంటకం' అని శివుడు తగువు పెడతాడు. 
బిడ్డను పిలవమంటాడు. శ్రీనాథుని కథలో సిరియాలుడు బతికిరాగానే కథ 
అయిపోయింది. ఆడవాళ్ళ కథలో బిడ్డ రాగానే శివుడు రెచ్చిపోతాడు. 


మెచ్చక ఈశ్వరుడు హెచ్చుగా బల్కె / కుక్కను జంపితి కురూపి నీవు 

నక్కను జంపితివి నాకొరకు ఇపుడు / గాని మూంసంవివ్వ కరమెట్లు వచ్చె 

అప్పు డేటికి తప్పు యిప్పు డే జూడు / తప్పక ఖండింతు నీశిరస్సనిన. 
ఆయుధం వేయగా అది పూలహారం అవుతుంది. కథ సుఖాంతం అవుతుంది! 


మన దేశంలో శ్రీనాథుని కాలంలోగాని, ఆ తరువాతగాని అంతకు ముందుగాని 
నరభక్షణ లేదనీ చెప్పవచ్చుగాని, జంగాలను తృప్తిపరచడానికి ఆనాటి శైవులు ఏదైనా 
చేసేవారని మాత్రం. కచ్చితంగా చెప్పవచ్చు. శ్రీనాథుడు వీర్ణౌవాన్ని కొంచెం 
విమర్శించినవాడే. “ఆవగింజంత భూతిమై నలదికొనిన వెలది! గుమ్మడికాయంత 
వెణ్లీపుట్లు!'' ఆనడం చూశాం (హర, 2-100). శ్రీనాథుడు తన కాలంలో ఉన్న ఫీక్షా 
వృత్తి జంగాన్ని హరవిలాసంలో పిర్కొన్నాడు. (హర. 2-7) చిరుతొండనంవీని తూమెడు 
చెరుకు పానకం తెమ్మన్న జంగాన్ని భిక్షావృత్తి మఠం జంగంగా వర్ణించడం వల్ల శ్రీనాథునికి 
తొలిదగ్గర నుంచీ శ్రీశైల పరిచయం ఉందని చెప్పాలి. అతడు తన అవసానకాలంలో 
అక్కడికే వెళ్ళాడు. ఆ మఠాధిపతి కోరికపై చివరి గ్రంథం వ్రాశాడు. 


శ్రీనాథుడు ఎప్పుడెప్పుడు. ఏఏ గ్రంథాలు వ్రాశాడన్నది సంతృప్తికరంగా తేలని 
ప్రశ్న ఆంధ్ర సాహిత్యలోకంలో చెప్పుకోదగ్గ పరిశోధకులు తలొకరూ తలొక విధంగా 
చెప్పారు. శ్రీనాథుని కాలనిర్ణయం కూడా అపరిష్కృత సమస్యే. క్రీ.శ. 1370 మొదలు 1450 
పర్యంతం శ్రీనాథుడు జీవించి ఉంటాడని నేలటూరి వెంకటరమణయ్యగారు స్థూలంగా 
నిర్ణయించారు.” ఇతర పరిశోధకులు ఏయే కాలాలను నిర్ణయించినదీ చూడండీ. . 


తారీఖుల పట్టికలో ఇచ్చిన గ్రంథాలలో “నంద నందన చరిత్ర అనే 
వివాదాస్పదమైన కావ్యం పేరును ఇవ్వలేదు. శ్రీనాథుడు ఇలాంటి పేరుతో ఒక గ్రంథాన్ని 
రచించాడని కొందరు లాక్షణికులు చెప్పారు. కస్తూరి రంగకవి అభేదయతికి లక్షణం చెప్పి 
“ర కార 'ల' కారాలకు యతి చెల్లుతుందనటానికి ప్రామాణిక ప్రయోగంగా శ్రీనాథుని 
నందనందన చరిత్రలోనిదంటూ 'శాశ్వత విశ్చంభరాచక్రమీ' రాజ కుమారు జేరంగలదు'' 
అనే సీస పద్యపాదాన్ని ఉదాహరించాడు (ఆనందరంగరాట్భందం 3-274). గణపరపు 
వెంకటకవి తన ప్రయోగ రత్నాకరంలో ఇంకో పద్యపాదాన్ని ఉదాహరించి అది 
నందనందన చరి త్రలోనిదన్నాడు. 


71. భారతి, అకోబరు, 1946. - 


752 


సమగ్రాంధ్ర సాహిత్యం 


1400- 1405, 1398- 1402 


1410-05 


1395-1400 1413-18 


1400-03 
1410-15 


శ్రీనాథుడు 753 


వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఈ గ్రంథం శ్రీనాథ రచితమని విశ్వసింపలేమన్నారు.”? 
కందుకూరు వీరేశలింగంగారు పేరునుబట్టి చూస్తే ఇలాంటిది అతడు రచించి ఉండవచ్చు 
నంటూనే ఖీమఖండంలో విష్ణుకథ వచ్చే సందర్భాలలో దానిని విడిచి పెట్టిన 
మహానుభావుడు కేవల కృష్ణకథ అయిన నందనందన చరిత్ర రచించి ఉంటాడా? అని 
అటూ ఇటూ కాకుండా చెప్పారు.” 


అయితే భీమఖండంలో శ్రీనాథుడు మొట్టమొదట అవతారికలో రాధాకృష్ణుల 
ప్రసక్తి తీసుకువచ్చాడు. తెలుగు సాహిత్యంలో మొట్టమొదట రాధామాధవ శృంగారాన్ని 
వర్ణించి ధూర్తగోపాలుని చేత రాధ మోవిపయి తాంబూలము మోవి మోపించి ముద్దు 
పెట్టించిన ఘనత శ్రీనాథునిదే. చూడండి ఆ పద్యం. 


వాలిక మోము మత్తవనబర్షికిశో రకలాస్యలీల బై 

వాలిచి పచ్చకప్పు రపు వాసనతోడి ముఖారవిందతాం 

బూలపుమోవిమోవిపయి మోపుచు రాధకు నిచ్చుధూర్తగో 

పాలుడు ప్రోచుగావుత నపారకృపామతి మంత్రియన్ననిన్‌. (ఖీము. 1-3) 


ఈ రాధామాధవ శృంగారంలో పడే బహుశా శ్రీనాథుడు నందనందన చరిత్ర వ్రాసి 
వుంటాడు. “'మడీకి అనంతయ్య వ్రాసిన విష్ణుమాయా నాటకమే శ్రీనాథుడు రచించిన 
నందనందన చరిత్రి' అనే కొత్త వాదాన్ని కవిరాజహంస బాలాంత్రపు వెంకటరావుగారు 
నాతో ముచ్చటించారు 

పారికాక్షి పరీక్షిన్హ్రపాలమౌళి 

మధుకరస్వాంతసంతోషమయములైన 

కోరికలమించు శుక ముఖాంభోరుహంబు 

నందనందనగాథామరందధార (విష్ణుమాయానాటకం, 1-30) 


ఈ ఎత్తుగీతిలోని “నందనందనగాథ' ఆనే మాట ఒక్కటే కాక మరికొన్నింటిని 
కూడా బాలాంత్రపువారు బేరీజు వేశారుగాని ఎంతో కూలంకషంగా చర్చిస్తీనేగాని 
శ్రీనాథుడు వ్రాసిన నందనందన చరిత్రే విష్ణుమాయా నాటకమని, వీధి నాటకాన్ని 
వల్లభరాయని పేరుమీద ప్రకటించినట్లే విష్టమాయా నాటకాన్ని అతడు మడికి అనంతయ్య 
పేరుమీద ప్రచురించాడని పండితలోకం ఆమోదించకపోవచ్చు. అయినా పరిశోధకులు 
ఆలోచిస్తారని బాలాంత్రపువారి యీ కొత్తవాదాన్ని నివేదించాను. 


నందనందన చరిత్రను శ్రీనాథుడు రచించి ఉంటాడన్న వాదాన్ని అంగీకరించ 
వచ్చునని చాగంటి శేషయ్యగారు అఖిప్రాయపడుతున్నారు.” దీనిని వైష్ణవ మతాఖిమాని 
అయిన మైలారరెడ్డిచేత దినవెచ్చం పుచ్చుకుంటూ శ్రీనాథుడు రచించాడనడంలో తప్పు 
72. శృంగార శ్రీనాథం, పుట. 278. 


73. అంభకవుల చరిత్ర - ప్రథమ భాగం, పుకు 578. 
74. ఆంధకవితరంగిణీ - అయిదవ సంపుటం - పుట 191. 


754 సమగాంధ్ర సాహిత్యం 


లేదని కూడా చాగంటివారు చెప్తున్నారు. ““ఇంతకును ఆ గ్రంథము లభింపనపుడు విశేష 
చర్చతో పనిలేదు” అని శేషయ్యగారు అన్నారు. అయితే పరిశోధకులు చర్చను 
ముగించలేదు. కొర్లపాటి శ్రీరామమూర్తిగారు భీమఖండంలోని రాధామాధవస్తుతి 
శ్రీనాథుడు నందనందన చరిత్ర రచించాడన్న వాస్తవానికి పరోక్ష నిదర్శనమన్నారు. 
పంటమైలారరెడ్డి (1424-1429) వైష్టవ మతాఖిమాని అని చెప్పటానికి శాసన ప్రమాణాలు 
ఇంతో నిదర్శనమన్నారు. ఈ రెండూ కలిపి శ్రీనాథుడు 1426లో నందనందనచరి త్ర 
రచించాడని తన పరిశోధనా గ్రంథంలో తేల్చారు.?్‌ 


శ్రీనాథునిపై ఎందరెన్ని పరిశోధనలు చేసినా ఇంకా చేయవలసీనదెంతో ఉంది. 
ఇతని జీవిత చరిత్రమీదా, కవితాతత్త్వం మీదా ఎన్ని గ్రంథాలను వ్రాసీనా ఈ విషయం 
పుష్పకవిమానం లాంటిది. చిలుకూరి వీరభద్రరావుగారు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, 
చిలుకూరి పాపయ్యకశాస్త్రిగారు, కుందూరి ఈశ్వరదత్తుగారు ప్రత్యేకంగా పుస్తకాలు వ్రాసి 
ప్రకటించారు. బండారు తమ్మయ్యగారు ఎన్నో వాదోపవాదాలలో పాలొన్నారు. తెలుగు 
సాహిత్య పత్రికలలో ముఖ్యంగా భారతి ఉగాది సంచికలు, ఆంధ్ర సారస్వత పరిషత్‌ పత్రిక 
మొదలైనవాటిలో శ్రీనాథుని జీవిత వివరాల గురించి, కావ్య వేషాల గురించి ప్రచురితం 
అయిన వ్యాసాలు. కోకొల్లలు. ఎందరెందరో ఎన్నెన్నో అపూర్వ విషయాలు చెప్పారు. 
వీటిలో చాలామటుకు గ్రంథరూపంలో రాలేదు. వీటన్నింటినీ క్రోడీకరించి పరిశీలించి, 
సమన్వయం .చేసి చక్కని తీర్పు గంథం ప్రకటించవలసిన అవసరం మన 
విశ్చవిద్యాలయాలకు, అకాడమీలకు ఎంతైనా వుంది. 


శ్రీనాథుని పదప్రయోగ సూచికను మన సాహిత్య అకాడమీ వారు 
ప్రచురింపబోతున్నారు. అది లభ్యమయ్యాక సాహిత్య విద్యార్థుల శ్రమ కొంచెం తగ్గి 
పరిశ్రమ సుకరం అవుతుందని ఆశింపవచ్చు. అతని ప్రయోగాలన్నీ అందుబాటులో ఉంటే 

ఏ మాట ఎన్నిసార్లు వాడాడో ఏ అర్థంలో వాడాడో తెలుస్తుంది. మాటవరుసకు - 
“పెండ్లీకొడుతు' అనే మాటను అల్లుడు అనే అర్థంలో శ్రీనాథుడు చాలాసార్లు వాడాడు. 
అల్లుడు ఆనే మాటను కూడా విడిగా వాడాడు. ఏది ఎన్నిసార్లు వాడాడో తెలిస్టి ఎటు 
మొగ్గాడో తెలుస్తుంది బహుశా ఈ 'పెండ్లికొడుకు' అనే ప్రయోగం ద్రావిడభాషా 
సంప్రదాయం గాబోలు. అరవంలో 'అల్లుణ్జీ 'మాప్పిక్లై' అంటారు.. ప్రాచీన రూపం 
మణపిళ్లై (?) కాబోలు. ఇలాగే నంగ, నాచి అనే స్త్రీ పర్యాయ, పదాలను విడివిడిగా 
వాడాడు. “మాటాడనేరని మాటనంగవునీవు” (కాళీ, 3-62), హరవిలాసంలో 'నాచి' 
పదం . తిరువెంగణి పేరుతో కలిపి వాడాడు.. తమిళంలో మంగ, నంగై అనే స్త్రీ 
పర్యాయపదాలు వయోభీదాలను తెల్పుతాయి.. ఆడది అనే మాటకు తెలుగు భాషలో 


౫. శ్రీనాథుడు - పుట 168. 

78.. మంగై అంటే పన్నెండు పదమూడు సంవత్సరాల కన్య; ముద్దరాలు. నంగై అంటే ఉత్తమ స్త్రీ అని 
ఆర్థం. వదిన, కోడలు అనే ' అర్భాలుతూడా ఉన్నాయి. నాచ్చియార్‌ అనే మాటను రాచవారి' 
ఆడీపిల్లలతు వాడుతారు. దేవతాపరంగా వాడేటప్పుడు దైవానికి ఇరుపార్యాలలో ఉండే స్త్రీలకు 
' వాడుతారు. ఈ నైఘంటికార్థాలను మిత్రులు చల్లా రాధాకృష్ణోర్మగారు సేకరించి చెప్పారు. 


శ్రీనాథుడు 755 


ఎన్ని పర్యాయపదాలున్నాయో, దేనికేది అర్థమో వివరిస్తూ తిరుమల రామచంద్రగారు 
మంచి పరిశోధన చేశారు.” శ్రీనాథునివంటి ప్రముఖ కవుల పదప్రయోగ సూచికలు 
వెలువడికే ఇటువంటి . పరిశోధనలు మరీ ఫలప్రదమవుతాయి. సాహిత్యం 
శ్రీమంతమవుతుంది. 


చివరి గ్రంథం పూర్తిచేశాక శ్రీనాథునిలో శ్రీ తొలగింది. అతణ్జీ ఆదరించే నాథుడూ 
లేకపోయాడు. అతడు వెలిగిన వెలుగు ఏ కవీ వెలగలేదు. రత్నాంబరాలు కట్టాడు. బంగారు 
పళ్ళెంలో తిన్నాడు. ముత్యాలశాలలో కనకాఖిషేకం చేయించుకున్నాడు. రాజులను 
'ర్రా' కొట్టి, కస్తూరి పుచ్చుకొని వారవనితలకు ఇచ్చాడు. రెండుచేతులా ఆర్షించాడు. తన 
చేతులతో ఏందరెందరికో అగ్రహారాలు ఇప్పించాడు. తాను ఒక కేసరపాటి గడపాటి 
భూమిని పుచ్చుకోలేదు. అవసాన కాలంలో భూమీశులను గాక భూమిని నమ్ముకోవాలనే 
జ్ఞానోదయం కలిగింది. శ్రీశైల ప్రాంతాలలోనే, మరెక్కడో కృష్ణ ఒడ్డున బొడ్డుపల్లి అనే 
గ్రామాన్ని గుత్తకు తీసుకుని వ్యవసాయం మొదలుపెట్టాడు. 


“బాపన సేద్యం బాల మవైద్యం' అని సామెత ఉండనే ఉంది. 'బాపన సేద్యం 
బ్రతకడానికీ, కాదు బతికించడానికీ కాదు' అంటారు. అంతే అయింది. శ్రీనాథుడు 
పండించిన పైరంతా కృష్ణవరదలు వచ్చి కొట్టుకొని పోయింది. వరిచేలు అలాగైంది 
అనుకొని నువ్వులు పెసలు వేస్తే అవి పండగానే “విలబిలాక్షులు' కాస్తా తినిపోయాయి. 
పంట లేకపోయినా పన్నుకట్టక తప్పదు. ఏడువందల బంగారు టంకాల శిస్తు శ్రీనాథుడు 
కట్టవలసి వచ్చింది. బకాయి పడ్డాడు. అప్పటి రాజులెవరో, రాజోద్యోగులెవరో 
తెలియదు కానీ కవిసార్వభౌముని కనికరించలేదు. సర్వసాధారణ సైరికుడు శిస్తు, 
బకాయిపడితే ఎలాగ నిర్బంధించి విక్షీస్తారో అలాగే బాధించారు. 


దాక్షారామ చాళుక్యఖీమవర గంధర్వాహృరో భామినుల గొండి నృత్యాన్నీ, 
హిందోళ రాగాన్నీ పండువెన్నెలలో అనుభవించిన శృంగారోఖరుజ్లి మండుటెండలో 
ఎదురెండలో నిలబెట్టారు. ఖండశర్కరల కన్న తియ్యగా చెప్పిన కవిరాజు కంఠాన 
బొగడదండ వేశారు. ఆంధ్రదేశం నలుమూలలా సంచరించి ఎక్కడెక్కడి అందచందాలను 
తన చాటువులలో వీగించడానికీ వెళ్ళిన చరణాలకు సంకెళ్ళు తగిలించారు. పసీడీగంటుం 
పట్టుకొని ప్రశస్తమైన కవిత్వాన్ని రచించిన హస్తానికి వెదురుకర్ర యిచ్చారు. ఒక సాహిత్య 
యుగకర్తగా వెలసి వాజ్యయ ప్రపంచ భారాన్ని వహించిన భుజస్కంధంపై ఊరి 
పాలిమేరలో ఉండే నల్లగుండు ఎక్కించారు. 

మండుటెండలో చెమటలు కారుస్తూ, బొగడదండ బాధపెడుతూ ఉంటే కాళ్ళ 
నున్న సంకెళ్లు కదలనివ్వకుండా ఉంటే, వెదురుకర్ర వూతతో భుజంమీది నల్లగుండును 
మోస్తూ, నడుస్తూ, కన్నీళ్ళు కారుస్తూ వణుకుతున్న కంఠంతో ఎనఖై సంవత్సరాల వృద్ధుడు 
యీ క్రింది పద్యం చెప్తూ ఉన్న దృశ్యం తలుచుకుంటే ఎవరి కళ్ళవెంట కరుణా స్రవంతి 
ద్రవించదు? 


77. భారతి, జూన్‌, 1947. 


756 "సమగ్రాంధ్ర సాహిత్యం 


కవరాజు కంఠంబు కౌగిలించెనుకదా 
పురవీధి నెదురెండ బొగడదండ 
ఆంధ్రవైషధ కర్త యంఘీయుగ్మంబున 
దగిలియుండెనుకదా నీగళయుగము 
వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత 
వియ్యమొందెనుకదా వెదురుగొడియ 
సార్వభౌముని భుజాస్తంభ మెక్కెనుగదా 
నగరివాకీట నుండు నల్లగుండు 
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము 
వీలవీలాశక్షులు దినిపోయె దిలలుపెసలు 
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి 
నెట్లు చెల్లింతు డంకంబు లేడునూర్లు? (శృ. శ్రీ. పుట 296) 


. సహస్రమాస జీవిని, సహస్రాధికులు సన్నుతించే వ్యక్తిని ఇంత నిర్దాక్షీణ్యంగా 
రాజోద్యోగులు శిక్షిస్తున్నప్పుడు ఎవరు అడ్డుపడ్డారో, ఎవరు విడిపించారో తెలియదు. 
నల్లగుండు దింపి, కాళ్ళ ' సంకెళ్ళు తెంపి, వెదురు లాగేసి, బొగడదండ పారేసి 
కవిసార్వభౌముని నీడపట్టున చేర్చి వుంటారు. పొట్ట చేతో పట్టుకొని మళ్ళీ ఎక్కడికైనా 
అతడు వెళ్ళగలిగే అవకాశం కల్పించి వుంటారు. అయితే అతడు ఎక్కడికి వెడతాడు? 
వెళ్ళగలిగినప్పుడు, వెళ్ళవలసినప్పుడు ఆతడు చూడని ముఖ్యుడు లేడు, మెప్పించని ఏలిక 
లేడు. తెలుగు గడ్డను ఏలిన మూడు ముఖ్యమైన రాజ్యాలను సందర్శించాడు. అవచి 
తిప్పయ్య, మామడి సోదరులు, పెదకోమటి వేమారెడ్డి మొదలైనవాళ్ళు ఎప్పుడో 
పోయారు. ప్రొఢదేవరాయలు, సింగభూపాలుడు లేరు కాబోలు. జీవితంలో 
ప్రొద్దువాటారిన తరువాత తాను ఆశ్రయించిన ప్రతి ఒక్కడూ రాలిపోయాడు. ఇంక తాను 
వెళ్ళవలసినది ఒక్కచోటుకే. అక్కడికి మహా ప్రస్థానం చేస్తూ శ్రీనాథుడీ పద్యం చెప్తాడు. 

కాశికా విశ్వేశు గలసె వీరారెడ్డి రత్నాంబరమ్ములే రాయడిచ్చు? 
గైలాసగిరి బంట మైలారు విభుడుండె దినవెచ్చ మేరాజు తీర్చగలడు? 
రంభగూడె దెలుంగురాయ రాహుత్తుండు కస్తూరి కేరాజు ప్రస్తుతింతు? 
ర్ల్గస్థడయ్యె విస్సనమంత్రి మరి హేమ పాత్రాన్న మెవ్వనిపంక్తి కలదు? 
భాస్కరుడు మున్నె దేవుని పాలి కరిగె 
. గలియుగంబున నికనుండ కష్టమనుచు 
దివిజకవివరు గుండియల్‌ దిగ్గురనగ 
నరుగుచున్నాడు శ్రీనాథుడు డమరపురికి. (శృ. శ్రీ.పుట. 298) 
స్వర్గంలో కూడా “దేశభాషలందు తెలుగు లెస్స” అని చాటే కవి ఉండడం మన 
సాహిత్యం చేసుకొన్న అదృష్టమే. శ్రీనాథుడు అసాధారణ వ్యక్తి; అపురూపమైన 
మహాకవి! 


నిశ్చంక కొమ్మన 


సీ నాథుడు కాశీఖండం రచించి రాజమండ్రి పాలించిన వీరభద్రారెడ్డికి అంకితమిస్తే, అత 
మ్ముడు దొడ్డారెడ్డికి నిశ్ళంక కొమ్మన శివలీలా విలాసాన్ని అంకితమిచ్చాడు. శ్రీనాథుడి 
వలీలలు కొన్నింటిని చేర్చి హరవిలాసం రచిస్తే శివుని లీలలు అన్నింటినీ కోడీకరిం' 
గొమ్మన శివలీలా విలాసాన్ని వ్రాశాడు. 


వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఈ గ్రంథాన్ని సంపాదించి దేశానికి సమర్పించార 
గంథం పూర్తిగా దొరకలేదు. అవతారికలో కొంతా, మొదటి రెండు ఆశ్వాసాలూ మాత్ర 
ొరికాయట. ఈ [గ్రంథాన్ని ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు తమ పత్రికలో అచ్చువేశారు. 
5వతారికలో దొరికిన భాగాన్ని ప్రచురించలేదు. మల్లంపల్లి సోమశేఖరశర్మగారు é 
గంథానికి మరొక అసంపూర్ణ ప్రతిని హ్వౌదరాబాదు వాస్తవ్యులు విద్వాన్‌ ఓగేః 
ుబ్బారావుగారి ద్వారా సంపాదించారు. ఈ గ్రంథంలో మొదటి మూడు ఆశ్వాసాల 
సమగ్రమైన అవతారిక ఉన్నాయట. ఈ అవతారికను శర్మగారు తమ రెడ్డి రాజుల చరి 
౨నే ఆంగ్ల గ్రంథం అనుబంధంలో ప్రకటించారు.? ఈ అవతారికలో 84 పద్యాలున్నాయి 
)టూరి వారు సంపాదించిన అవతారికలోని భాగాలను, తాము సంపాదించిన దానిలో, 
రాగాలను జతచేసి శర్మగారు ప్రకటించారు. 


ఇది అసంపూర్ణమైనా కవిని గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. 


కొమ్మన ముత్తాత పేరు గంగయ సింగనార్యుడు. ఇతడు కృతికర్త కాడు గాన 
గావ్యాన్ని అంకితం పుచ్చుకొన్నాడు. తూర్కరాజు చూస్తుండగా ఊరయ్య అనే కవి తాన 
వాసిన సుభద్రా కల్యాణం అనే కావ్యం ఈ సింగనకు అంకితమిచ్చాడు. ఈ తూర్కరా? 
వరో. ఊరయ్య ఎవరో సరిగా గుర్తించాలని సోమశేఖరశర్మగారు రెడ్డిరాజ్యాల చరిత్రల్‌ 
వాశారు (పుట. 509). ఈ తూర్కరాజు మరెవరో కాదు. శృంగార నైషధాన్ని అంకీత 
చ్చుకున్న మామిడి సింగనగారి ముత్తాత తండ్రి. ఈ వంశావళిని శ్రీనాథుడు వర్షించా 
నైషధం 1-20 నుండి). అతణ్ణి పెదతూర్కరాజని శ్రీనాథుడన్నాడు. ఇతని తమ్ముడో 
వరో చినతూర్కరాజయి ఉంటాడు. ఈ అన్నదమ్ములలో ఎవరూ చూస్తూ ఉండగ 
ఆరయ్య కొమ్మన ముత్తాతకు కృతి ఇచ్చాడు. చూడండి పద్యం. 


ఆకల్పంబుగ దూర్కరాజు కన సూరాఖ్యాకుచేత న్ఫూభ 

ద్రాకల్యాణ మనం దనర్చు కృతిరత్నం బొప్ప గైకొన్న సు 

శోకు న్మత్పపితామహున్‌ బుధజనస్తోతవ్యదీవ్యద్గుణో 

స్పాకున్‌ గంగయసింగనార్యు దలతున్‌ ధీనిర్ణరాచార్యునిన్‌. _ (శివ.అవతారిక. 14 


31వ సంపుటం నుండి ఆవ సంపుటందాకా కొన్ని కొన్ని సంచికలలో ప్రకటించారు. 
History of Redd! Kingdoms, by M. Somasekhara Sarma, pp. 553 - 563. 


758 సమగ్రాంధ్ర సాహిత్యం 


తన ముత్తాత బుద్ధిలో బృహస్పతి అంతటివాడట. ఈయన కొడుకు పేరు నిశ్ళంకమంత్రి. 
అతని కుమారుడు అబ్బమంత్రి. ఇతడే కొమ్మన తండ్రీ. కవి తల్లి పేరు అంబమాంబ. ఈ 
వివరాలన్నీ అవతారికలోని 14వ సంఖ్యనుంచీ 16 దాకా ఉన్న పద్యాలవల్ల 
తెలుస్తున్నాయి. 


శివలీలా విలాసం వల్ల కొమ్మన వంశం గురించి అట్టే తెలియకపోయినా కొన్ని 
శాసనాలవల్ల మరికొన్ని వివరాలు తెలుస్తున్నాయి. పట్టి స్వగ్రామానికి దగ్గరలో ఉన్న 
పోలవరంలో మహానందీశ్వర దేవాలయం ఉంది. నిశ్ళంక కొమ్మన దీనికి స్థానాపతిగా 
ఉండేవాడని ఒక శాసనం చెప్తున్నది.” ఈ శాసనకాలం క్రీ.శ. 1408. ఇందులో 
చోడభక్తరాజు కుమారుడైన అన్నదేవుడు కొప్పాక గ్రామంలో కొన్న భూముల వివరణ 
ఉంది. ఈ భూములను అన్నదేవుడు మహానందీశ్చర లింగదేవుని ఆలయానికి 
దానమిచ్చాడు. 


ఈ శాసనం నిశ్ళంక కొమ్మన అన్నదేవుని కాలంవాడని, క్రీ.శ 1408లో ఆ 
దేవాలయానికి స్థానాపతిగా ఉండేవాడని తెలియచేయడమే, కాక బహుశా అన్నడేవుని 
పోషణలో కవిగా ఉండేవాడనే ఊహకు తావు ఇస్తున్నది. ఈ అన్నదేవుణ్ణి అల్లాడరెడ్డి 
బహుశా క్రీ.శ. 1415లో యుద్ధంలో చంపాడు. ఈ సంగ్రామంలో అల్లాడరెడ్డి 
మూడవ కొడుకు దొడ్డాంెడ్డి పాలొని ఉంటాడు. శివలీలా విలాసంలోని క్రింది పద్యం 
చూడండి. 


స్తుతిసియందగు నల్లడేంద్రతనయున్‌ దొడ్డక్షమాపాలకున్‌ 

హితహేమా ద్రివిశిష్టదానకలనానిర్దిష్టధూనిర్జితాం 

చితవాణీన్‌ స్థలవీథి ముక్తశిశిరగ్ర... ధారాపయస్‌ 

స్తుతిదూరీ(ర?) ప్రతిఘాతచోడపకృతాంతస్తాపరత్నాకరున్‌ (అవతారిక. 72) 


ఈ పద్యంలోని చోడపుడు అన్నదేవచోడుడే అని చెప్పవచ్చు. అంటే శివలీలావిలాస రచన 
క్రీ.శ. 1415 తరువాత జరిగి ఉంటుంది. అన్నదేవచోడుని నిర్గించాక అతని కొలువులో 
ఉండే నిళ్ళ్చంక కొమ్మనను దొడ్డారెడ్డి చేపట్టి ఉంటాడు. ఈ సంగతులు వివరించాక తన 
తాత ముత్తాతల గురించి కొమ్మన మూడే మూడు ప పద్యాలు వ్రాశాడు. తన వంశం గురించి 
ఇంత ముక్తసరిగా చెప్పినా 6 పద్యాలలో కుకవి నింద చేస్తూ తన కాలపు సాహిత్య 
వ్యవస్థను చక్కగా చెప్పాడు. 

తెలుగని చెప్ప సంస్కృ తవిధిజ్ఞత లేదని సంస్కృృతంబునన్‌ 

బలుక దెనుంగు నేరనని ప్రాక్తసమార్గము నంద వచ్చినం 


3. AR. 292 of 1920. ఈ శాసనంలో నిళ్ళంక కొమ్మయ్య అనే పేరుకు బదులు నిశ్ళంఠ కామయ్య అని 
పొరపాటుగా వ్రాశారని సోమశేఖరశర్మగారు చెప్పారు. చూ॥ గంగు ౦1 గలరు Kingdoms, పుట 519 
4. History of Redd! Kingdoms, పుట 183. 


నిశ్శంక కొమ్మన 759 


గలవది మున్నునంచు నొక కైవడి గ్రొత్తగ గూర్చి రేనిపె 
ద్దలుప (?ప) నిగోరటం (రం?) చు మహిదజ్ఞులు నాడుదు రల్పధథీయుతుల్‌. 


కలిత మహాకవీం ద్రకృతకావ్యసమర్గ్థ పదార్థమర్మముల్‌ 

తెలియగలేక చీకటియె తెంపుగ ద్రవ్వుదు రహ్హహా కడున్‌ 

ములుచలు కొంద రట్లయగు ముందట నున్నను పుట్టుజీకులు 
జ్ఞవ్రలమణీదర్పణాంతరల సత్పతివింబము గాన నేర్తురే? (అవతారిక. 18. 19) 


మహాకవులు ఇంతకుముందే లక్షలు గ్రంథాలు వ్రాశారు. ఇంక చెప్పక్కర్లేదు అనే వాళ్లకు 
జవాబు చెప్తూ తన ఉద్దేశంలో కావ్యం అంటే ఎలా ఉండాలో, అష్టాదశ వర్ణనలు ఏమిటో 
వివరిస్తూ మూడు పద్యాలు వ్రాశాడు. 


ఇల నలఘుకవులు కబ్బం- బులు లక్షలు జప్పినారు మున్నని.నాకున్‌ 
వల దుడుగ గావ్యరచనము - చెలగి కరులు నడచుత్రోవ జీమలు జనవే? 


కొత్తగ నర్థముల్‌ దలచి గుంభనశబ్దములు న్విచిత్రతా 
యత్తత నుల్లసిల్ల నిది యచ్చట నచ్చట నర్లవర్ణముల్‌ 
మెత్తిన నూలుకొల్చి రసమేళన మొప్పగ జెప్ప కూరకే 
కత్తర బెత్తరల్‌ బెనచి కారులు కబ్బము లన్న నవ్వరే? 
పురభూవర్తువు లంబుజా ప్రహిమరుక్సు త్రోదయంబు ల్మహీ 
ధరమంత్రాహవముల్‌ వివాహరతియా త్రల్‌ ద్యూతపానాంబుధుల్‌ 
విరహాంభోవనలీల లుత్తమరసావిర్చావభావ క్రియా 
సరణిం జెప్పదగున్‌ బుధుల్‌ గరము మెచ్చన్‌ సత్ర బంధంబులన్‌ 
(అవతారిక 21-28) 
ఈవిధంగా తలస్తూ 'ఉదంచితరచనా చమత్కృతి' ఉండేటట్టు ఒక సత్క్యృతి రచించాలను 
కున్నాడు. అప్పుడు అల్లాడ దొడ్డారెడ్డి అతలణ్లో పిలిపించి ఇలా అన్నాడట. 
శ్రీవత్సాన్సయ శీఖరుండవు సదా శ్రీరామచందానుకం 
పావర్ణిష్ణుశుభాన్వితుండవు ఆ(శుభా?) పస్తంబసూత్రక్రమ 
వ్యావర్డీ చరణప్రసిద్ధడవు రమ్యార్యాష్ట భాషాకవి 
త్నావిర్భావవిధాధురీణుడవు కొమ్మామాత్య నీ విమ్మహిన్‌. 
చతురుడవు పూర్వకవినాథసన్మహత్వ 
మహితుడవు సర్వబుధలో కమాననీయ 
చరితుడవు గాన నింపున జలుపవలయు 
బెంపుగల్గంగ నస్మదభీష్ట మొకడు. (అవతారిక. 25-26) 


అతని అఖీష్టమేమిటంటే సప్తసంతానాలలో కావ్యం ఎక్కువ కీర్తినిస్తుంది. అందుచేత 
కృతిపతిత్వం కావాలని కోరుకున్నాడు. దొడ్డారెడ్డి అంతకుముందు ఎన్నో పురాణాలు 


760 సమగ్రాంధ్ర సాహిత్యం 


విన్నాడట. అయితే సర్గ వంశ చరి మొదలైనవాటిచేత శివచరిత్రకు ఏకతం కలగడం 
లేదు. అందుచేత కేవల శివచరితరో "యమన్నాడు. ఆ పద్యాలు చూడండి. 


వింటి పురాణముల్‌ గరము వేడుకతోడ ననేకభంగులన్‌ 
గంటి కృతార్థతాకలితగౌ రవకౌతుక్ల దుట్లనయ్యు ము 
కంటి మహత్వ మేకతము గల్లదు యెందు వినంగ రొ(లొ?)చ్చుగా 
నంటిన సర్గవంశచరితాదులచే నటుగాన నామదిన్‌. 
కేవలశివచిరతము నే- భావనవినగోరుదుం బబంధనిధాన 
శ్రీ వేరలగ వినిపింపుము - భావరసాలంకృతాం ధభాషాసరణీన్‌ 
(అవతారిక, 29-30) 


దొడారెడ్డి తనతో అన్న మాటలే కొమ్మన శౌనకాది మహామునులచేత సూతునితో 


చెప్పించాడు. 
అవియుగావున సర్గమన్వ్జంతరాదు 
లడరి యందును గందుగా గడలుకొనుట 
వరుస నప్పు రాణముల బవ్యక్తసరణి 
దెలియగా రావు శిమమహాదివ్యకథలు (శివలీల, 1-7) 


ఇలా అన్న శౌనకాది మహామునులతో ఆ మహాదేవుని చందమంతా 'క్రమరీతి' 
తెటపడగా చెప్పుతున్నాడు. ఈ భావం వాజ్మయ సృష్టి అంతటికీ ముకురభావమట! 
(1-9) ఈ ఆదేశాన్ని విన్నాక సూతుడు ఇలా ఉపక్రమించాడు. 


కడగి బహుపురాణంబులు గనిన తెరగు 

వెదకి యాగ మజ్ఞుల చేత వినిన తెరగు 

నొక్క తెరగున (కడు) నోజ గూర్చి 

వివుని లీలావిలాసంబు చెప్పు వాడ. | (ఇివలీల. 1-15) 


కావ్యంలో సూతుడు ఇలాగ అన్నా నిశ్ళంక కొమ్మనే నిజంగా నూతన సూతుడు. 
రాజమండ్రే నైమిశారణ్యం. అల్లాడ దొడ్డారెడ్డీ కోరికలే శౌనకాది మహామునులు. 


ఈ దొడ్డారెడ్డి గొప్ప దండనాయకుడని ఈ క్రింది పద్యంవల్ల తెలుస్తుంది. 


ఎడపకా [గ్రహములు విడువని నృపతులు 
వీడరు (విడుతురు?) నిజరాజ్యువిహరణములు 

సాలవ కాజ్ఞలుసేయ జొరని భూరమణులు 
చొత్తురు గ్రాచలస్తూలగుహలు 

కడక కప్పంబు లీగానని నృపతులు 
గాంతుడు.నానాస్త్రఘర్హణములు 

వరుస పాదములకు వ్రాలని జనవిభుల్‌ 
వాలుదు..రాజీధరాతలమున 


నిశ్ళ్శంక కొమ్మన 761 


దనసముద్ధండజై త్రయా త్రా ప్రతిష్ట 

భూరిభీరీభణంకారఘో రరవము 

నఖిల దిక్కుల దళుకొత్తునప్పు డనిన 

బొగడనేల నలయదొడ్డభూపమణిని? (శివలీలా. 73) 


దొడ్డారెడ్డిచే ఉక్కాడిన శత్రువులు యుద్ధంలో పడినప్పుడు అప్సరసలు ఎలా నాట్యం 
చేస్తారో ఇలా చక్కగా వర్ణించాడు. చూడండి. 


దృక్కర్యాధిపబాహు డల్లడధరిత్రీనాధు దొడ్డాంకుచే 

నుక్కాడన్‌ రిపుకోటియాజిబడుచో నొప్పార (రు?) నాకంబులో 

జక్కాకీటటు -డుడ్డుడూ ధణధణరుంరుంధిమింధిద్ధిమిం 

ధిక్కతోణక కీర్ణ వాద్యములతో దివ్యాంగనానృత్యముల్‌. (శివలీల. 74) 


దొడారెడ్డి జైత్రయాత్రకు వెళ్లీటప్పటి సంగతులే కొమ్మన ఇందులో చెప్పాడుగాని ఆయన 
ఏయే యుద్దాలలో పాలొన్నాడో, ఏయే దుర్గాలు పట్టుకొన్నాడో చెప్పలేదు. అయితే ఈ 
దొడ్డారెడ్డీనే వర్ణిస్తూ శ్రీనాథుడు కాశీఖండంలో ఇలా చెప్పాడు. 


జరా! యల్లయరెడ్డిదొడ్డవసుధాధ్యక్షుండు ధాటీచమూ 
భేరీభాంకృతిఘోరఘోషము న నిర్భేదించె నొడ్డాది శృం 

గారంకోటయు లోతుగడ్డయును నుద్దాటించె సత్యుద్ధతిన్‌ 

కీరాంభోదితటంబున న్నిలిపె దిక్సీమా జయస్తంభముల్‌ (కాశీఖండం. 1-52) 


ఇందులో ఒడ్డాది, శృంగారపుకోట, లోతుగడ్డ అనే ప్రదేశాలున్నాయి. ఇవి విశాఖపట్నం 
జిల్లాలో ఉన్నాయి. ఈ విజయాలను కొమ్మన పేర్కొనలేదు. కాబట్టి శివలీలా విలాసాన్ని 
అతడు శ్రీనాథుని కాశీఖండానికి ముందే రచించి ఉంటాడు. ఈ ఇద్దరు కవులూ 
దొడ్డారెడ్డిని వర్ణిస్తూన్నప్పుడు ఒక ముఖ్యమైన సంగతిని చెప్పారు. ఆతడు గొప్ప 
గుర్రపురౌతు. ఒకసారి ఇరవైనాలుగు మూరల మేర గుర్రాన్ని దాటించాడట. ఈ 'ఫీటు'ను. 
కొమ్మన ఇలా చెప్పాడు. 


అరరే; అల్లయదొడ్డభూవిభుడు వాహారోహరేవంతు డిం 

పరుదారన్‌ వడిమూలగూరికడ వాహ్యాశిస్థలిక రాజకుం 

జరసింహం బను వారువంబును యదృచ్చాలీల దాటింపడే 

తిరమై యిర్వదినాల్గుమూళ్ల నిడు త్సేకంబు చేయెత్తుగన్‌ (అవతారిక, 77) 


ఈ సంగతినే శ్రీనాథుడిలా వర్తించాడు. 


762 సనుగ్రాంధ్ర సాహిత్యం 


హరి దాటించె బురోపకంఠమున వాహ్యాళిప్రదేశంబునం 

దరరే! యల్లయ రెడ్డి నందనుడు దొడ్డయ్య క్షమాధీశ్చరుం 

డిరువైనాలుగు మూళ్ళ మేర యనుగోసెక్కింపగా నేలయ 

ద్ధరణీనాథుని కీర్ణి దాటె గడు నుద్దండించి బ్రహ్మాండముల్‌  (కాశీఖంఢం. 1-53) 


కొమ్మన పద్యంలోని 'అరరే' అనే ఆశ్చర్యం శ్రీనాథుని రెండవ పాదంలో ఉంది. శ్రీనాథుని 
కాశీఖండానికి ముండే శివలీలావిలాస రచన జరిగినా శ్రీనాథుని హరవిలాసమే దీనికి 
మార్గదర్శి. హరవిలాసంలో కొన్ని శివలీలలే ఉంటే, దీనిలో అన్నీ ఉన్నాయి. వీటిని 


పరిశీలిద్దాం. 
ఇతడు ఒక్కొక్క కొత్తలీల మొదలుపెడుతున్నప్పుడు ఒక ఆటవెలది వ్రాస్తాడు. 


వినుడు సముచితముగ వివరింతు నిటమీద 
నభవు డవధరించినట్టి లీల. 


అనే రెండుపాదాలు ప్రతిపద్యంలోనూ మొదట విధిగా ఉంటాయి. తరువాత రెండుపాదాల 
లోనూ ఆ లీల పేరేమిటో వివరిస్తాడు. మొదటిలీల 1-23తో మొదలవుతుంది. ఈ 
పద్యంలోని చివరి రెండు పాదాలు శిథిలం కావడం వల్ల ఈ మొదటి లీల పేరు తెలియదు. 
అయితే ఈ లీల కడపట ఫలశ్రుతి చెప్తూ 'శివుడిట్లు పురుషభావము సవరించిన యట్టి 
లీల'గ దీనిని పేర్కొన్నాడు (1-37). రెండవ లీల 1-38తో మొదలు. ఈ పద్యంలోనూ పేరు 
దగ్గరే అక్షరాలు పోయాయి. అయితీ ఫలశ్రుతిలో (1-94) చెప్పిన దానిని బట్టి దీనిని 
'అజబోధ' అని సవరించవచ్చు. తరువాతి పీర్లను కొమ్మన పెట్టినవే పిర్కొని 
క్రోడీకరిద్దాం. 


1. పురుషభావం సవరించినలీల 1-23 (పుట 7) 
2. అజబోధ 1-38 (పుట 10) 
3. సతీవిరహం 1-95 (పుట 20) 
4. గణేశ్చరోదృవం 1-190 (పుట 38) 
5. _ చంద్రధారణం 2-3  (పుటక్‌)) 
6. వృషభవాహనం క! (పుట 57) 
7. భృంగిప్రసాదం 2-51 (పుట 61) 
.8. నందివాహనం 2-73 (పుట 66) 
9. సింధురాసురమర్దనం 2-98 (పుట 71) 
10. భుజంగధారణం 2- 142 (పుట 80) 
11. గంగాధరణం 2-194 (పుట 91) 
12. అఆంతకదహనం 2-285 (పుట 110) 


జలంధరవధ 2-324 (పుట 120) 


లు 


నిశ్శంక కొమ్మన 763 


(రెండవ ఆక్వాసాన్ని ము ద్రిస్తున్నపుడు పరిషత్తువారు పద్యాల సంఖ్యను ఇవ్వలేదు. 
అందుకే పుటలను పేర్కొన్నాను.) దొరికిన పదమూడు లీలలను ఆంధ్ర సాహిత్య పరిషత్తు 
వారు పూర్తిగా ప్రచురించారు. అయితే పదకొండు లీలలకే సంఖ్యను పేర్కొంటూ 
ఉపశీర్షికలు ఆచ్చువేశారు. పన్నెండు, పదమూడు లీలలను అచ్చువేస్తున్నప్పుడు ఆ 
సంఖ్యలుండవలసిన చోట ఖాళీలు వదిలేశారు. అందుచేత కొమ్మన వ్రాసిన పదకొండు 
లీలలే దొరికాయని కొందరు భావించవచ్చు. నిడుదవోలు వెంకటరావుగారు 
“ఉపలబ్ధమగు గ్రంథములో బదునొకండవ లీలయగు జలంధరుని వధతో ద్వితీయా 
శ్వాసము ముగియుచున్నది. ఆపై ఎంత గ్రంథమున్నదో యెరుగరాదు'' అని వ్రాశారు! 
చాగంటి శేషయ్యగారు కూడా ''లభించిన రెండాశ్వాసములలో పదకొండు లీలలున్నవి. 
ఇంక నెంత (గంథమున్నదియో తెలియరాదు'' అని వ్రాశారు. 


కొమ్మన తన గ్రంథంలో 36 శివలీలలు ఉంటాయని చెప్పాడు (1-17). అందులో 
పదమూడు దొరికాయి. ఇంక 23 లీలలు దొరకాలి. వాటి పేర్లను తెలుసుకొందాం. 


14. దారుకావనవిహారం 15. హాలాహలభక్షణం 16. సుదర్శనప్రదానం 
17. దక్షిణామూర్తిరూపం 18. దక్షునిపై కోపం 19. కామదహనం 20. కపటవటురూపం. 
21. గిరిజాకల్యాణం 22. తారకాసుర వధకు ఉద్యోగం 23. శతమన్యునిపై కోపం 
24. ఉపమన్యుని బ్రోచడం 25. త్రిపురసంహారం 26. కాలభైరవుడు బ్రహ్మశిరస్సు 
తుంచడం 27. కాలభైరవ భిక్షాటనం 28. నందక ప్రహరణం 29. దక్షయజ్ఞ విధ్వంసనం 
30. అగ్నిముఖునిచేత మృత్యువును పరిమార్శించడం 31. అర్థనారీశ్వర, 32. నృసింహ 
గర్వభంగం 33. చండీశ్వరరక్షణ, 34. త్రివిక్రమ కంకాళధారణ 35. కిరాతార్జునీయం 
36. కల్పావసానంలో ఉరులింగ ప్రదర్శన. 


కొమ్మన 630 గద్య పద్యాలలో 13 లీలలు వర్ణించాడు. ఈ లెక్కనే అతడు 
మిగతా కావ్యం వ్రాశాడనుకొంటే సగటున అతడు సుమారు 1745 గద్య పద్యాలలో ఈ 
కావ్యాం రచించి ఉంటాడు. ఇంకా వెయ్యి పైచిలుకు గద్యపద్యాలు ఇతనివి లభించాలి. 
కొంతభాగం దొరుకుతున్నదనుకోవచ్చు. 13-వ లీల దారుకావన విహారం కాకినాడలో 
ఉంది గాబోలు. “శ్రీనాథునికంటి బరమశివభక్తుడుగా లెక్కింపబడు నిశ్శంక కొమ్మనా 
మాత్యుడు తన శివలీలా విలాసమున దేవదారు వనవిహార ఘట్టమున పురుషాయతమును 
బంధాదికమునుగూడ పరమేశ్వరాశ్రయముగా వర్ణించి పెట్టినాడు” అని చిలుకూరి 
పాపయ్య శాస్త్రిగారు వ్రాశారు.” 

దారుకావన విహారాన్ని ఆంధ్రసాహిత్య పరిషత్తువారు ప్రకటించలేదు. ఈ గ్రంథం 
తృతీయశ్వాసంలో కొంత లభ్యమవుతున్నదనుకోవాలి. ఈ పద్యాలు కాక కొమ్మన 
వ్రాసినవి ఇంకో 14 పద్యాలు ప్రబంధ రత్నాకరంలో ఉన్నాయి. వాటిని ఒక ప్రాచీన 
5. రెడ్డిసంచిక, శివలీలావిలాసము, పుట ౩74. 


6. ఆంధ్రకవితరంగిణి, 5వ సంపుటం, పుట 214. 
7. శ్రీనాథుని కవితాసమీక్ష - శ్రీనాథుడు శృంగారియా? పుట జ. 


764 సమగ్రాంధ్ర సాహిత్యం 


సంకలనకర్త సేకరించాడు. ఆంధ్ర సాహిత్య ప పరిషత్తువారి ' “ఉదాహరణ పద్యములు' అనే 


పుస్తకంలో అవి వున్నాయి. ఈ 14 పద్యాలు నిళ్ళంక కొమ్మన వ్రాసిన 'వీర నూహేశ్వరము: 
అనే గ్రంథంలోనివని ఆ సంధాత పేర్కొన్నాడు. 


“ఈ కివలీలావిలాసమునకే వీరయాహేశ్వ్చ్వరమన్నది నామాంతరమో, లేక యిది వేధ 
గ్రంథమో తెలియరాదు. గ్రంథము దొరకు వరకును వీరమాహేశ్వరము ప్రత్యేక 
గంథమనియే భావింతము”” అని కందుకూరి వీరేశలింగముగారు వాశారు.* అయితే ఆ 
పధ్నాలుగు పద్యాలనూ చూస్తే అవి ఈ కివలీలావిలాసంలోనివే అయి ఉంటాయని 
చెప్పవచ్చు. చూడండి. వీరయాహేశ్చరంలో సుదర్శనంపై ఒక పద్యముంది. 


దైతీయకాంతల తళుకుగెమ్మోవుల వీటికా శ్రీలకు వీడుకోలు, 
వేల్పుటిల్లాండ్ర క్రొవ్విదపుజన్నులమీద యలుపుబయ్యెదలకు నిలువనీడ. 
విశ్చజగత్తయీ విజయలక్షీగాఢ వీరుదోత్సవములకు బెండ్లివిందు. 
_ పరిపంథి వాహినీపరిచితపరిభవ ప్రాప్త సంకటముల పాయుత్రోవ. 
సేసి యెయ్యది విలసిల్లు జిత్రమహిమ? 
నది ప్రయోగింప నెత్తి సయ్యచ్యుతుండు 
విలయసమయసముద్భూ తవిపులదహన 
దారుణస్పర్శనంబు సుదర్శనంబు. (ప్రబంధ. 110) 
ఇది శివలీలావిలానంలో': 16వ లీలలోనిది. అడి “ఇందిరా వల్లభున కలరి, సుదర్శనం 
బొసంగుటయును”' అని కొమ్మన్న విషయ సూచికలో (1-17) చెప్పిన లీల. పార్వతీదేవిని 
గిరిజగా వర్ణించే పద్యమొకటి వీరమాహేశ్వరంలో ఉంది. 


ప్రణవపీరిక నెక్కి భాసిల్లు నేదేవి యావ్నూయహేమహర్శ్మా్యాగ్ర వీథి? 

జరియించు నేదేవి సహజారుణజ్యోతి రానందమూర్తియై బహ్మనాడి? 

నేడేవి ఠవణీల్లు నిచ్చా క్రియా జ్ఞానశక్తి భిదమున విశ్చంబు నిండి? 

తోడునీడయుబోలె దులకించు సేదేవి యెల్ల కాలంబు మ్మ్పేశుగూడి? 
యట్టిదేవి జగన్మాత యఖిలవంద్య 


నిఖిలవిద్యాకళీశ్వరి నిత్యమహిమ 

నొకటియును శ్రీగళుని క్రేవ నుల్లసిల్లు 

నలఘుకల్యాణశుభగా త్రి యదిపుత్రి. (ప్రబంధ. 115) 
ఇది వటుభావంబున గిరిజః.ఃవేం తెలుసుకొన్నాక “తదీయగరిష్ట నిష్టకు మెచ్చి 
యాయమం బెండి”. "5: అని కొమ్మన చెప్పిన 21వ లీలలోని పద్యం. “'పార్వతీ 


ప్రణయ వశంయున న౧-౦ బంగీకరించుటయు'' ని కొమ్మన ఒకలీల రచించాడు. ఇది 
31వ లీల. ఇందులోని పద్యమే ఒకటి వీరమాహిశ్వరంలోనిదని సంకలనకర్త 
సంతరించాడు, 


8. _ ఆంధ్రకవుల చరిత్ర, ప్రథమభాగం, పుట. 589. 


నిశ్చంక కొమ్మన 765 


తల్లిదండ్రులతోడితగు లొల్లకుండియు దల్లిదండ్రులతోడి తగులు వలచి, 
కందర్పుమీదియక్కటికంబు సెల్లియు గందర్పుమీది యక్కటిక మొదవి. 
సంసారకేళి ప్రసక్తి బోదట్టియు సంసార కేళి ప్రసక్తిగలిగి, 
సగుణవిశీషయోజనము ల్లటించియు సగుణవిశేషయోజనము మరగి, 
సగము పురుషుండు కంజాక్షి సగము గాగ 
నర్ధనారీశ్వరాకృతి ననుపుపఅచి 
హరుడు తల్లింగమధ్యంబునందు నుండి 
హరివిరించుల కంత |బ్రత్యక్షమయ్యె, (ప్రబంధ. 109) 


అర్థనారీశ్వర లీలకు ముందుగా 'ఏకశరంబునం ద్రిపురంబు లేర్చి యబ్బింబడగూల్చుట' అనే 
25వ లీల ఒకటి వుంది. అందులోని పద్యమే ఈ క్రిందిది. 


జడివట్టుపడగలు, పడగలమీదబోగదలెడి కండ్లును, గండ్లనడుపు 

సూత్రించు జోడును, జోడుపై జరియించుబంట్లను, బంట్లకు బాయరాని 
ధనువును, ధనువుతో దగిలిన యరదంబు, నరదంబు క్రిందికి నరుగు నారి... 
నారినిద్రించు బాణము, బాణ మొదవించుసూతుండు, సూత సంజాత హరులు 
గాన నద్భుతార్థకరపదార్థావళ - యుల్లసిల్ల నొప్పు చున్న దిపుడు 
తిపురహరణకరణద్భృఢదత్త ధీర మనోరథంబు దేవః నీరథంబు. (ప్రబంధ. 108) 


'పునర్ఫూతుండగు దక్షుబన్నంబు వీరభద్ర పరాక్రమంబున విపులీకరించుటయు' అనే 29వ 
లీలలో వీరభద్రునితో వచ్చిన ప్రమథుల వర్ణనమే ఈ క్రింది పద్యం. 


కమలజాండంబులు కందుకంబులు సేసి యొండొండ దాటింప నోపువారు, 
విలయవహ్నులబట్టి వెసదండలుగ గ్రుచ్చి యురమునధరియింపునోపువారు, 
తివిరి సంహారఖైరవునైన బొరివోవ నొకమాత్ర పసిమాల్చనోపువారు, 
కాలచక్రక్రియాఘటనంబు ద్రిప్పి యొండొకలాగు గావింపనోపువారు, 
ప్రమథవీరులు వివిధరూపములతోడ 
హసనలనుఘనతాపనాద్యలఘు గతులు (9?) 
వెలయ గోటానకోటులు కొలిచివచ్చి 
దతడు హరు గొల్వ నేతెంచు నవసరమున. (ప్రబంధ. 105) 


ఈ విధంగా గుర్తుంచుకొంటూ దీనిలో మిగతా పద్యాలు ఏయే ఘట్టాలలోనివో 
తస మొత్తానికి వీరమాహేశ్చరం శివలీలా విలాసానికే నామాంతరమని 

చెప్పవచ్చు. ఈ శివలీలావిలాసం అవతారికలో ఉన్న పూర్వకవిస్తుతినే పేరమ పక్షం 
సంకలనకర్త ఉదాహరించాడు. 


నన్నయభట్టు గావ్యరచనావిధి, దిక్కనసోమయాజిన 
చ్చిన్నమహత్త్వసంవిహిత శేముషి నెజ్బయప్రైగ్గడీన్‌ సము 


766 + సమగ్రాంధ్ర సాహిత్యం 


త్పన్ననవ ప్రబంధరసభావన, నింపున ట్రార్థనాంజలుల్‌ 
మున్నుగ నాత్మలో దలతు మువ్వుర మువ్వుర బోలు పుణ్యులన్‌.? 
(ప్రబంధ. 111) 


కొమ్మన కవిత్రయాన్ని త్రిమూర్తుల్లాంటి పూజ్యులన్నాడు. నన్నెచోడుని 
నుతించలేదుగాని ఆతని కుమారసంభవాన్ని కొమ్మన చదివాడని చెప్పవచ్చు. ౩వ లీల సతీ 
వివాహంలో అమెను మొదట నఖశిఖ పర్యంతం కొమ్మన వర్ణించాడు. కాళిదాసు 
కుమారసంభవంలో అలాగే మొదట చేశాడు. అది చూసి నన్నెచోడుడు 31 
కంద పద్యాలలో వర్ణించాడు. నిశ్శంక కొమ్మన 24 పద్యాలలో వర్ణించాడు (1-135 నుంచి 
156 దాకా). ఇందులో మీగాళ్ల వర్ణన చూడండి. 

సర్వమంగళమీగాళ్ళ చక్కదనము 


మెనయజాలక తల యెత్తుకొనగలేక 
బయలు మెరసి చలింపవు భయముకతన. (శివలీలా. 1-137) 


దీనిని నన్నెచోడుని పద్యంతో పోల్చి చూడండి. 
కన నీచయోని పడుటే - లని సకళత్రమును నుమపదారాధనకొం 


దిన విష్ణుకమరఠరూప మొ-యనదగి మీగాళు లగజ కందం బొందున్‌. 
(కుమార. 3-45) 


కాళిదాసు మూలంలో దీనికి సరిపోయిన వర్ణన లేదు. కాబట్టి కొమ్మన నన్నెచోడుని చూసే 
ఇలా చెప్పి ఉంటాడు. 
నన్నెచోడుడు అన్నీ కందపద్యాలే వ్రాశాడు. కొమ్మన 16 కందాలు, 7 గీతలు, 1 చంపకం 
బ్రాశాడు, చంపకమాల చూడండి - ఆఖరుది. 
సవరదనంబు లెల్లను బొసగంగ నొక్కెడ జూచువేడ్కవా 
గ్ధవు డుపమాపదార్థసముదాయము లన్నియు దెచ్చి దక్షసం 
భవనొనరీంచెగాక తలపన్నది యట్టిదగాక తక్కినన్‌ 
సవతియ లేక యాసతియ చానలలో బకటిల్లుచుండునే? (శివలీల. 158) 
ఇది పార్వతీ వర్ణనలో కాళిదాసు వ్రాసిన చివరి శ్లోకానికి అనువాదం. చూడండి. 
, సర్వోపమాద్రవ్యసముచ్చయేన - యథా ప్రవేశం వినివేశిడిన 
సా నిర్మితా విశ్వసజా ప్రయత్నా - దేకస్థసొందర్యదిదృక్షయేవ. (కుమార. 1-49) 


హూ క 
9. ఈ వద్యం కెవలీలావిలాసం అవతారికలో 13వ పద్యం. చూ History of Reddy Kingdoms, 
Agpend. 


నిశ్ళంక కొమ్మన 767 


కాళిదాసు, నన్నెచోడుడు మొదలైన ప్రాచీనులను అనుకరించడమేగాక సమకాలికులను 
కూడా కొమ్మన అనుకరించాడు. వీర మాహేశ్చరంలోనిదని సంకలనకర్త ఉదాహరించిన 
గరుత్మంతుని వర్ణనలో ““దంభోళి నొక ఈక తాకు గానిక సేసి యమృతంబు దెచ్చిన 
యవఘతళుండు?' అని కొమ్మన వ్రాశాడు. (ప్రబంధ. 113). “జిష్ణుపతి కొక్క యీకయిచ్చిన 
ప్రదాత'' అని శ్రీనాథుడన్నాడు (కాలీ. 6-14). 

శ్రీనాథుడు హరవిలాసంలో వ్రాద్దామనుకొని కొన్నే వ్రాసిన కివలీలలు తీసుకొని 
సంపూర్ణంగా - కల్పారంభం నుండీ కల్పాంతందాకా, ఒక క్రమంగా కొమ్మన కథనం 
చేశాడు. దానికి, ప్రబంధ లక్షణాలు ఉండడానికి అక్కడక్కడ సముచితంగా వర్ణనలు 
చేశాడు. గణేశ్వరోద్భవంలో బాల్యాంక చేష్టలు చక్కగా వర్ణించాడు. ఆటలో విడ్డ తల్లిని 
ఏడిపిస్తూ ఉంటే తండ్రీ నవ్వుకొంటాడు. తండ్రిని ఇబ్బంది "పెడితే తల్లి నవ్వుకొంటుంది. 
పార్వతీపరమేశ్వరులను గణపతి ఉల్లాసపరిచాడు. చూడండి. 


సతి దను పంకపీఠిక బొసంగగ జేరిచి ముద్దులాడుచో 
నతిమహితాద్భు తంబులగు నాయమచన్నల కాత్మకుంభముల్‌ 
ప్రతియిడి వీని వాని గురుభావము చెప్పుమటంచు ముగ్గతా' 
న్విత నడుగు న్మహేశ్వరుని వీనులకు న్ముద మావహిల్లగన్‌. 


జనకుడు తన్ను నూరుతలసంగతుజేసి యథోచితోపలా 
లనముల నింపు సేయగ జెలంగుచు దత్పదనమశకలో 
చననికరంబు చూచి జలజాతసరోవరమంచు దొండ మొ 
య్యన జరిగించు దల్లిహృదయంబునకుం (బ్రియముల్‌ జనింపగన్‌. 
(శివలీలా. 1-234, 235) 


పార్వతీపరమేశ్వరుల వద్ద వినాయకునికి ఎంత చనువు ఉందో కొమ్మన కూడా అంత 
తీసుకొన్నాడనిపిస్తున్నది. మొగలిపువ్వు శివపూజకు పనికిరాదు. అయినా శివుని 
నెత్తికెక్కిన చంద్రుడి కథలో కొమ్మన మొగలిరేకును లాక్కొచ్చి తురిమాడు. చూడండి. 


ఆతూణచం ద్రకళచే - జేతః ప్రియకరనిరూడి కివు డింపలరర్‌ 
నూతనవిలాసలీలా - స్ఫీతంబగు మొగలిరేకు చెరివిన కరణిన్‌: (శివలీలా. 2-28) 


కవి నిరంకుశుడు! చంద్రుణ్ణి ఇలా వర్ణించినవాడు నక్షత్రాలను ఎలా వర్ణించాడో 
చూడండి. గంగావతరణం ఘట్టంలో శివుడు తన మేను పెంచుకొన్నాడు. నక్షత్రాలు 
మొదట తలపువ్వులులాగ ఉన్నాయట. అతడు పెరుగుతున్నకొద్దీ అవి ఇతర 
ఆభరణాలతో సరిపోలి చివరకు కాలిమువ్వలలాగ ఉన్నాయట. చూడండి. 


తొలిదొలి శేఖరస్థలమున కలవడి మవ్వంబు మిగిలిన పువ్వులగుచు. 
నంతలోపలను గర్జావతంసములకు (బ్రకట వినూత్నవజంబు.లగుచు ' 
దదనంతరంబకంఠ (ప్రదేశమునకు దీపితహారమౌక్తికము లగుచు 
మరి యాక్షణమ కటి మహితమేఖలకునిమ్ముల రచించిన వెండిమువ్వలగుచు. 


788 సమగ్రాంధ్ర సాహిత్యం 


నిట్లు నక్షత్రములు చిత్రమెసక మెసగ 

క్రమము దప్పక నిజకపర్ణములు దలప 

నుగ్రమాహీశ్వరుండున్న యునికి తోన 

నిగిడి బ్రహ్మాండమండలినిండ బెరిగి. (శివలీలా. 2-265) 
ఇటువంటి కవిత్వం పాత్రనే కాదు, కవినిగూడ ఆకాశమంత ఎత్తుకు పెంచుతుంది. 


కొమ్మన తెనుగు కవిత్వంలో ఆజానుబాహుడే. 


దగ్గుపల్లి దుగ్గన 


శ్రీనాథుడూ, బమ్మెర పోతరాజుగారూ బావమరదులని లోకం చెప్పుకొంటుంది గాని అది 
చారిత్రక సత్యం కాదన్న సంగతి మనం శ్రీనాథుని చరిత్రలో గుర్జించాం. 
కవిసార్వభౌమునికి దగ్గుపల్లి దుగ్గన్న అనే బావమరిది ఉన్నాడనీ, అతణ్ణి శ్రీనాథుడు 
అభిమానించి తనతో తిప్పుకొన్నాడని కూడా చెప్పుకొన్నాం. తన బావగారి 
సాన్నిధ్యంలో చిన్నప్పట్నుంచీ పెరగడంవల్ల దుగ్గన మంచికవి అయ్యాడు. శ్రీనాథుని, 
దయవల్లనే తాను కవి అయినట్లు తాను వ్రాసిన 'నాసికేతోపాఖ్యానం' అనే గ్రంథంలో 
ఇలా చెప్పుకున్నాడు. 

ఇది శ్రీమత్కమలనాభపొ త్ర ' చూరయామాత్యపుత్ర కవిసార్వభౌమ సకల 
విద్యానాథ శ్రీనాథమహాకవీం ద్రప్రసాదలబ్బ కవితావిశేష దగ్గుపల్లి తిప్పనార్య ప్రియ తనూజ 
దుగ్గననామధేయ ప్రణీతంబైన నాసికేతోపాఖ్యానంబను మహాప్రబంధంబు... 


దుగ్గన ఈ ప్రబంధాన్ని వ్రాయడానికి ముందు 'కాంచీమాహాత్మ్యం' కథ 
చిత్రతరంగా విస్తరించి వ్రాశాడు. దీనిని తీసుకువెళ్ళి ఉదయగిరి పాలించే పూసపాటి 
బసవరాజుగారి కొలువులో వుండే చెందలూరి దేవయ్య మంత్రికి అంకితమిచ్చాడు. 
శ్రీనాథునితో పాటు పర్యటనం చేస్తున్నప్పుడు దుగ్గన కంచిని సందర్శించి ఉంటాడు. ఆ 
క్షేత్ర మాహాత్మ్యాన్ని గ్రంథస్థం చేయాలనే కాంక్షతో ఈ కావ్యాన్ని చెప్పి శ్రీనాథుని 
మరణానంతరం ఉదయగిరి మంత్రులను ఆశ్రయించి ఉంటాడు. దుగ్గన వ్రాసిన 'శివకాంచీ 
మాహాత్మ్యం' ఇవాళ మనకు ఎక్కడా దొరకలేదు. ఆ గ్రంథంలోని రెండు పద్యాలు మాత్రం 
పెదపాటి జగన సంకలనం చేసిన ప్రబంధ రత్నాకరంలో చేర్చడంవల్ల దక్కాయి. అవి 
వర్గాకాలాన్ని వర్ణించే సీస పద్యాలు; చూడండి. 

క్షోజీనభంబులు సూత్రించిన ట్లింద్రచాపంబు చాపమై సంఘటింప 

బ్రహ్మాండభాండంబు పగిలించు గర్జలు సింహనాదస్ఫూర్తి జేయుచుండ 

సౌదామినీదామజాలము ల్లీక్కుల స్వప్రతాపానలజ్వాలలుగను 

నాహార్భుహరకిణోద్యదశనిసంఘంబులు దివ్యాస్త్రవితతులు తేజరిల్ల 


దగ్గుపల్లి దుగ్గన . 769 


నాశుశరవృష్టి శరవృష్టి నఖిలోక - బాధ కో ద్ర్లీష్మశుంభతతాప 
మార్చెనర్జునయుత నింఖడ్యా థివర్ధ్థ (?) నాఖ్యవర్షర్తునారాయణా ఖ్యమూర్తి. 
బంధూక మడరించె బరపయ్యె గేదంగి కడిమి పుపష్పితమయ్యె గ్రంథి పూచె 
నర్జునం బలరారె నరవిందములు కేరె భూస్థలి నేరులు పుక్కిలించె చెల? 
గండూపదము లుబ్బ గలర హంసచయంబు నటీయించె గప్పలు నమిలి 
జాతకంబులుమించె సాగరం బెడయించె హరిగోపములతోడ నాడెలేళ్లు 
మత్తభృంగంబులకు దేనె రిత్తయయ్యె - గండుకోయిల కూతలు గట్టుకొనియె 
చూలుకొన స్వాతి చూటి బొదువ (?) - విష్ణునకు నిద్రపోయెడి వేశయయ్యె. 
(ప్రబంధరత్నాకరం, 177-78) 


ఈ ఫివకాంచీమాహాత్మా్యానికీ మూలగ్రంథమేమిటో, కావ్యంలో ఏయే విషయాలు 
ఉంటాయో టేకుమళ్ళ అచ్యుతరావుగారు ఇలా చెప్తున్నారు." 


“ఈ శివ కాంచీమాహాత్మ్యకథ స్కాందపురాణమందలి సనత్కుమార సంహితాంత 
ర్గతమైన కాళికాఖండమున తీర్ధస్థల ప్రశంసలో చెప్పబడినది. కాంచీపురం లేక సత్యవ్రత 
క్షీతమందున్న క్షేత్రపాలకులందరి కథలున్ను అనగా కచ్చపీశ్వరుడు, సిద్ధేశ్వరుడు, 
త్రిదశేశ్చరుడు, వల్మీకమాహేశ్వ్చరుడు మున్నగు నుపదేవతలకథలున్ను, ఆ దివ్యాక్షేత్రమునకు 
ప్రధానముగా నున్న ఏకామ్రనాథుని చరిత్రమున్ను ఇత్యాది మాహాత్మ్యములెన్నియో 
ఆభివర్జింపబడియుండవచ్చు ను. 

“చతుర్వేదముల ఏకమయమూర్తి కాంచీనగరమందలి కంపానదీ తీరమున ఒక 
' మామిడిచెట్టు (ఏకాచ్రు) రూపమున జనించెను. ఆ చెట్టు మొదట నర్గేందుచౌళి యంవికా 
సహితుడై స్థిరనివాసమేర్చరచుకొనెను. కావున నప్పరమేశ్వరునకు నేకామనాధసంజ్ఞయు, 
నంవికకు కామాక్షి సంజ్ఞయు కలిగెను.”” 


ఈ కాంచీపురములో నొక భాగము విష్ణుకంచి, దాని అధిష్టాన దైవము 
వరదరాజస్వామి. ఇది వైష్ణవక్షీత్రము. కివకాంచీమహాత్మా్యాన్ని రచించాక' దుగ్గన 
ఉదయగిరిలోనో, చెందలూరులోనో ఉండి చెందలూరు మంత్రుల ఆశ్రయంలో జీవిస్తూ 
ఉండేవాడు. ఆ మంత్రులపై చాటుపద్యాలు చెప్తూండేవాడు. శివకాంచీ మాహాత్మ్యం 
అంకితం పుచ్చుకున్న దేవయ్య మంత్రిగారి పెత్తండ్రి కొడుకు గంగయ్య మంత్రిమీద దుగ్గన 
చాటుపద్యాలు చెప్పినట్టు ఈ క్రింది పద్యం వల్ల తెలుస్తున్నది. 


హితమతివి సకలవిద్యా - చతురుండవు చాటుపద్యజాలంబుల నా 
కతులితకీర్తులగలిగిం- చితి దుగ్గన కవివరేణ్య! శివకారుణ్యా! (నాసి. 1-17) 


తనమీద చాటుపద్యాలు చెప్పిన దుగ్గన 'నాసికేతోపాఖ్యానం' అనే కావ్యాన్ని - 
“చదవడానికీ, వినడానికీ ఇంపైన. దానిని ' వ్రాస్తున్నట్టు “సకల విద్వజ్ఞన 
1. విజయనగర సామ్రాజ్బుమందలి ఆంధ్రవాజ్బయ చరిత్ర, ప్రథమభాగం, పుటలు 128, 129. 


770 సమ(గాంధ్ర సాహిత్యం 


శ్రోత్రపరంపరావశంబున' విన్నాడు. విన్నాక దుగ్గన కవిత్వంలోని గొప్పతనాన్ని 
తలచుకొన్నాడు. పరమానందంతో ఇలాగ ప్రస్తుతించాడు: 

శ్రుతుల విహార దేశములు సుస్థిరవాక్యపదప్రమాణశా 

స్తతతుల యిక్క లాగమపురాణచయమ్ముల కేలిసద్మముల్‌ 

స్మృతుల నివాసముల్‌ కవిసమీహితసత్క వితాగుణ ప్రసా 

దితములు దగ్గుబల్లి కవితిప్పయ దుగ్గని గద్యపద్యముల్‌. (నాసి. 1- 15) 


దుగ్గన గద్భ పద్యాలలో వేదాలు విహరిస్తాయట. అవి శాస్త్రాలకు తావులట. 
ఆగమ పురాణాలకు ఆటపట్టులట. స్మృతులకు ఉనికి పట్టులట. వేదశాస్త్రసమ్మతాలైన 
ప్రమాణాలతో దుగ్గన శివకాంచీమాహాత్మ్యం వ్రాసి ఉండబట్టే గంగయ్యమంత్రి ఇంతగా 
పొగుడుతూ భాషించి ఉంటాడు. దుగ్గనను తన సముఖానికి రప్పించుకొని, శ్రీనాథుని 
పొగడి, '“అటువంటివాని ముద్దుమరిదివి. ఇప్పుడు వ్రాస్తున్న నాసికేతోపాఖ్యానం నాకు 
అంకితం ఇయ్యి” అని అర్థించాడు. గంగయామాత్యుడు ప్రస్తుతించినట్టూ, తన కంకితం 
ఇవ్వ్చమన్నట్టూ దుగ్గన చెప్పిన పద్యాల వల్ల కవిసార్వభౌముని సర్వతోముఖ వైదుష్యం 
తెలుస్తున్నది. చూడండి. 


సంస్కృత ప్రాకృత శారసినీముఖ్య భాషాపరిజ్ఞానపాటవంబు 
బన్నగ పతిసార్వభౌమ భాషితమహా భాష్టవిద్యాసమ భ్యాసబలము 
నక్షపాద..కణాదపక్షిలో దీరిత న్యాయకళాకౌశలాతిశయము 
శుతిపురాణా గస్మృ తిసాం ఖ్యసిద్ధాంతక బళనవ్యుత్పత్తిగౌరవంబు 
పూర్వకపిముఖ్యవరచితాపూర్వ కావ్య 
భావరససుధాచర్వణ ప్రాఢడతయును 
గందళింపగ గాకికాఖండనైష 
ధప్రముఖవివిధప్రబంధము లొనర్చి 


కవిసార్వభౌముడై కర్ణాటవిభుచేత కనకరత్నాఖిషేకములు గనిన 
శ్రీనాథసుకవి కూరిమచేయు మరిదివి దుగ్గయ కవిరాజ! దగ్గుబల్లి 
తిప్పనార్యునకును సతీమణి యెరమకును దనూజుడవు పోతనకు నెర్ర 
నామాత్యవరునకు ననుగుదమ్ముండవు శాండిల్య గోత్రుడౌ సరసమతివి 

చెప్ప నేర్తువు కృతులు సుస్థిరముగాగ 

గాన నీవు రచింపంగ గడగియున్న 

నాసికేతచరిత్రంబు నాదు పేర 

నంకితము సేయు కవిరాజు లాదరింప. ' (నాసి. 1-18, 19) 


ఇలా కృతి అడగడానికి ఇంకొక కారణం తన పినతండ్రి కుమారునికి దుగ్గన 
శివకాంచీచూహాత్మ్యం అంకితం ఇవ్వడం కూడ అయి వుంటుంది. ఆ సంగతి ఈ పద్యంలో 


చెప్పాడు. 


దగ్గుపల్లి దుగ్గన 771 


మా పినతండ్రి గంగయ యమాత్యశిఖామణీ తత్తనూభవుం 
డై పెనుపాందు దేవసచివా గ్రణి కిచ్చితి వంధ్రభాషగాం 
చీపురనాథు దివ్యకథ చిత్రతరంబుగ విస్తరించి నీ 
వోవుదు వార్యహృద్యుమధురోక్తుల సత్కృతు లొప్పజెప్పగన్‌. 
(నాసికేతో పాఖ్యానం. 1-2) 


నిజానికి దుగ్గన అంతవాడే, ఆర్యహృద్యమధురోక్తులతో పళ్కృతులొప్పిటట్టు 
చెప్పడానికి ఓపినవాడే. చిన్న కథను తీసుకుని చిత్రతరంగా విస్తరించి బ్రాయగల్లిన జాణడే, 
సలలిత కావ్యబ్బందాలను జాణలు వ్రాస్తే దుష్కవులు దోషాలు ఎన్నవచ్చుగాని వాటిని 
ఖాతరు చేయరని దుగ్గన యీ పద్యంలో చెప్పాడు: 


సలలిత కావ్యబృందములు జాణలు కావ్యరసానుబంధరీ 

తుల గొనియాడ దుష్కవులు దోషము లెన్నగ జూతు రట్టియౌ 

వెలదుల మేన నేర్పరులు విభమలీలలు చూచి మెచ్చ నీ 

గలు బ్రణమర్మముల్‌ వెదకుగాక యెరుంగునె తద్విలాసముల్‌? 
(నాసికేతోపాఖ్యానం, 1-9) 


ఈ పద్యంలో దుగ్గన నన్నెచోడుని అక్షరాలా మక్కికీ మక్కి అనుసరించాడు. 
నన్నెచోడుడు కుకవినిందలో వాళ్లను ఈగలతో పోల్చాడు (కుమారసంభవం, 1-30). 
నన్నెచోడుని ఇలా అనుసరించినా దుగ్గన అతణ్ణి పూర్వకవి స్తుతిలో పిర్కొనలేదు. ఆ 
మాటకొస్తే అతణ్ణి ఏ తెలుగు కవీ నుతించలేదు. దుగ్గన ప్రస్తుతించిన తెలుగు కవులు 
కవిత్రయంలోనివాళ్లే. ఎర్రయగారి యింటిపేరు 'చెదలువాడ' అని దుగ్గన మాటఖలవల్ల 
తెలుస్తున్నది. కవిత్రయం వారి ప్రభావం దుగ్గన రచించిన నాసికేతోపాఖ్యానంలో పూర్తిగా 
కనబడుతుంది. 


శౌనకాది మహామునులు తనకెలాంటి కథ వినాలని ఉందో సూతునికి చెప్పారు. ఆ 
సంగతి నన్నయగారిలా వ్రాశారు: 


ఏయది హృద్యమపూర్వం - బేయది యెదా వినిన యెరుక సమగ్రం 
బైయుండు, నఘనిబర్హణ - మేయది యక్కథయ వినగ నిష్టము మాకున్‌. 
(భారతం. 1-1-30) 


ఈ పద్యాన్ని దుగ్గన అనుసరించాడు. ఎలాటి కథను తెలుగు చేస్తే బాగుంటుందా ఆని 
అతడు ఇలా భావించాడు: 


ఏకథ పురాణసమ్మత - మేకథ వేదప్రసిద్ధ మేకథ పుణ్య 
శోక స్తుత్యగుణాన్విత - మేకథ చదువంగ వినగ నింపై యుండున్‌ 
(నాసికేతోపాఖ్యానం. 1-11) 


772 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇన్ని షరతులతో కూడుకొన్న కథా పోషం కోసం దుగ్గన అన్వేషించాడు. 
నాసికేతోపాఖ్యానం దొరికింది. అది సకలధర్మ మర్మ జ్ఞాపకం, దురితదూరీకరణ పారీణం, 
అపూర్వ ఆశ్చర్యధుర్యం, సకలపురుషార్థసాధకం అని నిశ్చయించాడు. ఆ యితిహాసాన్ని 
తెలుగు చేయదలిచాడు. నాసికేతుని కథ కరోపనిషత్తులోనూ, భారతం ఆనుకాసనిక 
పర్వంలోనూ ఉంది. అయితే ఆ కథలకూ, దుగ్గన వ్రాసిన కథకూ చాలా తేడా ఉంది. 
అంతమాత్రాన ఇది దుగ్గన స్వకపోలకల్పితం కాదు. ఇతడు వ్రాసినదానికి సరిపోయే 
సంస్కృతమూలం ఒకటి లేకపోలేదు. అది పూనాలోని భండార్కర్‌ పుస్తక 
భాండాగారంలో ఉంది. ఈ మూల ప్రతిని పరిశీలించి అందులోని కథను సవిస్తరంగా 
టేకుమళ్ళ అచ్యుతరావుగారు పాందుపరిచారు.2 ఒక్క మూలకథనేకాక, కఠోపనిషత్తు 
లోని కథ, భారతంలోని మూలకథ, దుగ్గన వ్రాసిన చరిత్ర అన్నీ చర్చించారు. 


నాసికేతోపాఖ్యానం ముఖ్యంగా యమలోకాన్ని వర్ణించడానికి, ఏయే పాపాలు చేస్తి, 
యేయే శిక్షలు వేస్తారో చెప్పడానికీ పురాణకర్ణలు. ఉద్దేశించారు. కావ్యకర్త మాత్రం దాన్ని 
'వేరే అభిప్రాయంతో తీసుకున్నాడు. నిరంతర బ్రహ్మచర్యం పనికి రాదనీ, మునులు సహితం 
గృహస్థాశ్రమం స్వీకరించాలనీ ప్రబోధించడానికి ప్రయత్నించాడు. బ్రహ్మమానస 
పుత్రుడైన ఉద్దాలకుడనే ముని అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. పెళ్ళి చేసుకుని ఒక 
ఇంటివాడవు కమ్మని తోటి మునులు చెప్పారు. లాభం లేకపోయింది. అతణ్జీ పుట్టించిన 
జేజమ్మ వచ్చి చెప్పాడు వినలేదు. బ్రహ్మకు ఒళ్ళు మండింది. 'నీ కొడుకే నీకూ. నీ పెళ్ళానికీ 
పెళ్ళి చేస్తాడు పో, అని శపించాడు. ఆ శాప ప్రకారం ఉద్దాలకునికి కొడుకు పుట్టనూ 
పుట్టాడు; తల్లితండ్రులకు పెళ్ళీ చేశాడు. ఆ తరువాత వాళ్ళు సుఖంగా ఉండేటప్పుడు 
ఒకసారి తండ్రికి కోపం వచ్చి కొడుకును “యమలోకానికి పో” అని శపించాడు. కొడుకు 
అలాగే పోయి, తిరిగి వచ్చి తాను చూసిన విషయాలన్నీ మునులకందరికీ గ ఇదీ ఈ 
కావ్యంలోని కథ, 


అడవిలో ముక్కుమూసుకుని కూర్చునేవాడికి - పెళ్ళి చేసుకోనని పట 
వాడికి కొడుకెలా పుట్టాడు? ఆ వీడ్డ తల్లితండ్రులకు ఎలాగ పెళ్ళిచేశాడు? అన్నవే 
కుతూహలాన్ని రేకెత్తించే ప్రశ్నలు. ఉద్దాలకుడు పట్టుదలకు పెళ్ళి వద్దన్నాడేగాని నిద్రలో 
సర్వప్రజలకూ సహజమైన స్వప్నాలు త ఉన్నాయా? కలగన్నాడు. అందులో ఒక 
వన్నాలాడీ కనిపించింది. ఆమెతో భోగించినట్టు భావించాడు. వీర్య స్థలనమంది. దానినా 
ముని ఒక తామరపూవులో నిక్షిప్తం చేసి ఆకులు చుట్టి తూళ్ళతో కట్టి నదిలో పారవేశాడు. 
అది కొట్టుకొని వెళ్లి వెళ్ళి తన రాచవారి చిన్నదానికి దొరికింది ఆమె ఆ పొట్లం విప్పి 
అందులోని పువ్వును చూసి, వీసి గట్టిగా వాసన చూసింది. ఇంకేముంది? కొంప 
మునిగింది! కొన్నాళ్ళకామె నెల తప్పింది. పళ్ళకూ, పాయసాలకూ పిల్లలు పుట్టరనీ 
మగవాని వీర్యంవల్లనే సంతానం కలుగుతుందనీ గుర్తించని తొలిరోజులలో మన 
ఆదిపురాణకర్ణలు ఇలాంటి కథలు ఎన్నో కల్పించారు. మహాభారతంలోని 


2. విజయనగర సాచ్రూజ్యుమందలి ఆంధ్రవాజ్బ్యయచరిత్రము, ప్రథమభాగం. (క్రీ.శ. 1330-1500) పుట 135 


దగ్గుపల్లి దుగ్గన 773 


మహానుభావులు ద్రోణుడు, కృపుడు, ద్రుపదుడూ కామాతురులైన మునుల 
రేతః పతనంవల్ల పుట్టినవాళ్ళీ. భారతీయులకు పరమ పూజ్యారాలైన సీతమ్మవారు కూడా 
ఇలాగ పుట్టిందే. తన జన్మవృత్తాంతాన్ని ఆమె అనసూయతో నిస్సంకోచంగా చెప్పుకుంది. 
మేనకను చూసి మరలుకొన్న జనకుడు '“వీజముష్టివిక్షేపం' చేసేటప్పుడు సీత జన్మించింది.* 
పురుష వీర్యాన్ని ధరించిన స్త్రీలీకాక నేల, నీరు, రెల్లుగడ్డి మొదలైన చేపలు వగైరా జీవులు 
కూడ బిడ్డల్ని కంటాయని వివిధ పురాణాలు మనవాళ్లు కల్పించారు. ఆదిమ శాస్త్రజ్ఞులు 
చెప్పిన గోరంత సత్యంతో ప్రాచీన భావుకులు కొండంత పురాణ సంచయాన్ని 
నిర్మించారు. 


ముక్కుమూసుకొని తపస్సు చేసుకొనే మునివీర్యాన్ని ముక్కుతో వాసన చూడడం 
వలన పుట్టినవాడు కనుక ఆ బిడ్డకు 'నాసికేతుడు' అని పేరు పెట్టారు. 


నాసికాంత సముద్భూతః సర్వలక్షణ సంయుతః 
నాసీకేతు రితి ఖ్యాతః మునిభిఃకృతమంగళః 


అని మూలంలో ఉంది. ఇతళణ్ణే 'నాచికేతుడు' అని కొందరు చకారయుతంగా 
వ్యవహరిస్తారు. భారతంలోనూ, కఠోపనిషత్తులోనూ అలాగే వుంది.* అయితే దుగ్గన 
నాసికేతుని జన్మవృత్తాంతం కూడా వ్రాయడంవల్ల జౌచిత్యవంతమైన పేరునే పెట్టాడు. 
వాస్తవానికి దుగ్గన, మూలంలో ఉన్న అనౌఛిత్యాన్ని పరిహరించి చక్కని పాత్రపోషణతో 
కథ నడిపాడు. 


మునిచర ధాతువును ఆఘ్రాణించి నెలతప్పిన చంద్రవతి తన అకారణ గర్భానికి 
అగ్గిలించి, ఉప్పొంగే కన్నీరు సంఖాకురాలతో మీటుతూ, ఏమని చెప్పుకోవాలో తెలియక 
'రొంకిన గర్భము దాగ నేర్చునే' అని భావించి తన పరిస్థితిని తల్లిదండ్రులకు చెప్పమని 
చెలికత్తిలను కోరింది. వాళ్ళు వెళ్లి రాజుకు చల్లగా తలియజేయగానే అతడు వెంటనే 
మూర్చపోయాడు. తరువాత తెప్పరిల్లి ఇలా బాధపడ్డాడు. 


రాజవంయులోన పూజనీయంబైన - కులము సక్కీర్తులు కోలుపోయె 

బహుళ వదాచార పావనమైన గో - త్రంబు నీనిందకు పాత్రమయ్యె 

బాంధవకోటికి ప్రమదంబు గావించు - నిలువడి పెంపెల్ల నిలువబడియె 

లోకవిళ్యాతమై యేకళంకము లేని - యభిమాన గరిమకు హాని కల్లె 

వసుధ ఏరివారిలో తలవంపులయ్య - గన్నియల గన్నవారిలో కష్టపడితి 

గాని వ నేను నొక్కరుడ నైతి - శుతిలపడితిని గొరగాని కూతు గాంచి. 
(నాసికేతోపాఖ్యానం. 1-181) 


3. భాస్కర రామాయణం, అయోధ్య. 432-467. 


4. భారతం, థనుశాసనికం. 2:446-462 కఠోపనిషత్తు ప్రథమాధ్యాయం, పహ. ప మహ 
నాచికేతుడకీ పేరుంది. 


774 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ కొరగాని కూతురు యెంతకైనా తెగిస్తుందని మండిపడ్డాడు. 
నెఅయలి పాతకంబునకు నిందకు రోయక రంతుసేసి మా 
కెరుగగ జెప్పు డంచు మది యించుక నేనియు గొంకులేకయీ 
పఆఅచుల ?్‌ నెల్ల నాయెడకు బంచిన డిమ్మెయి నిట్టికెతవం 
బరిమురి నెట్లు చేరెచి నొకొ యంతకు నేర్చిన దింతనేరడే! 
(నాసికేతోపాఖ్యానం, 1-192) 


దీనికి ప్రాయశ్చిత్తం ఆమెను అడవికి పంపడమే అనుకున్నాడు. ''త్యజే దేకం కులస్మార్థే'' 
అన్న నీతిని అవలంవించాడు. భృత్యులను పిలిచాడు. ఇలా చెప్పాడు. 


దీనికి మీర్‌ ప్రతి చెప్పక దానిని గొనిపోయి ఘోరదారుణ వనసం 
తానముల పాలు సేయుడు హానికి నిరవైన కూతు నర్మిలి యేలా?. 
(నాసికేతోపాఖ్యానం, 1-192) 

ఈ కం “మీరు” అనే మాటలో ఉకారలోపం ఉంది. పండితారాధ్యుడు, పాల్కురికి 
సోమనాథుడూ కొందర్‌, అనియెదర్‌, కొనినవార్‌ మొదలైన 'ఉకారలోప రూపాలను 
వాడినట్లు మనం ఇంతకుముందు గమనించాం. పండితయ్య' ₹ోమనాథుల లాగ దుగ్గన 
కూడా శేవుడే. కాని వీర్ణెవుడు కాదు. నాసికేతోపాఖ్యానం మంగళాచరణంలో విష్ణువును 
మొదట నుతించాడు. దుగ్గన తిక్కనగారి దారిలో, ఎర్రయగారి పద్ధతిలో సంచరిస్తాడు. 
భర్త అడవిలో విడిచిపె పెట్టించినప్పుడు సీతమ్మ ఎలా భావించిందీని తిక్కనగారు పరో ఆ 
పోలికలున్న. పద్యాలను తండ్రి వెళ్ళగొడితే అడవుల పాలైన చంద్రవతి భావాలుగా 
వ్రాశాడు. చూడండి: 


ఎవ్వరే నిక్కాన కేల వచ్చితి వన్న నేమని యుత్తరం వీచ్చుదాన 

నేరీతి విఫల సంసారంబు నపకీర్తి ముంచుచు వెడలంగ బోవుదాన? 

నిర్మానుషంబైన నిబిడ దుర్గముల నెవ్వారలు దిక్కని చేరుదాన 

దిగ్భ్రాంతి చేయునీ దీర్జాటవులలోన నేత్రోవ నెయ్యెడ కేగుదాన? 

భాగ్యహీనత కేమని వనగుదాన - జెనటి బామున కేమని వనరు దాన 

మాయగర్భంబు గలిగించి మన్నా గొన్న, దుష్టదైవంబు నేమని దూరుదాన? 
(నాసికేతో పాఖ్యానం, 1-207) 


ఈ పద్యానికీ, నిర్వచనోత్తర రామాయణం (9-35) లోని సీతమ్మ భావాలకూ 

పోలికలున్వాయి చూడండి. | 

5. “పఅచు' అనే మాటకు 'దుష్పుడు, దుష్టురాలు, చెడ్డది, వ్యఖిచారణి, కుల$' అనే అర్దాలు 
సూర్యరాయాంధ్ర నిఘంటువులో ఇచ్చారు. దుగ్గన్న ప్రయోగంవల్ల అన్నెం పున్నెశ ఎరుగని వాళ్ళేను 
కూడా పజచులు అనవచ్చు అని తిలుస్తోంది. పెళ్ళికాకుండా రాచవిడ్త నెల మసలిందని చెప్పడానికీ 
వచ్చిన చెలులు కులటలు కారుకదా. అయే ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి. నాటి! నేటికీ ప్యూడలు 
అంతఃపురాలలో ఆడపాపలు దాసీలుగా ఉండడం రివాజు. "వీరికి వివాహ లు ఉండవు. 
వావి వరుసలు పాటించక ప్యూడలు పురుషపుంగవులకు వీళ్ళు భోగినులుగా ఉఫయోగపడతారు. 
అందుకే బహూశా 'పరచు' అనే మాట పడుపుగత్తెకు పర్యాయపదమయింది కా 

6. సమగ ఆంధ్ర సాహీత్యం, దాళుక్క యుగం. 


దగ్గుపల్లి దుగ్గన 775 


“మున్నా తెఅంగున నున్నట్టి యే నిప్పు డిమ్మెయివనమున కెట్లు వోదు నిది యేమి 
యొంటియ్దై నేతెంచి తనిన నెప్పాట నే మరుమాట వలుకనేర్తు నెవ్వరి తోడ నే నేమని యీ 
దురవస్థ మాటికి జెప్పి వనరుదాన బతియిల్లు వాపిన కతము నన్నడిగిన నేను దప్పేదిగా 
నేర్చరింతు మునిసతీ జనంబు ముందట గొంకకయె నెవ్విదమున మెలంగి కాల మెట్టిభంగి 
యిచట నిలిచి గడపుదునేనని, యడలి యేడ్చుచున్న యవసరమున. 


తిక్కనగారి గ్రంథంలో ఇంకోచోట రాముడు సడికన్న చావు మేలని తలిస్తే, 
చంద్రవతి “సడితోటిబతుకదేటికి, విడిచెద ప్రాణములు" అనుకొంది. తాను గర్భవతి. 
భూణహత్య పాపమని కిన్నెరకంఠి విముక్తకంఠయై రో దించింది. '“కొందలమంది పెలొరలు 
కొంచగతిన్‌ మొరవెట్టుచున్న'' ఆమె ఆర్హనాదం తృణబిందుడనే బుషి విన్నాడు. ఆదుకొని 
ఆశ్రమానికి చేర్చాడు. అక్కడ ఆమె ప్రసవించింది. రోజూ కుమిలిపోతూ ఇలా రోదించేది. 


మాతామహుండును మాతామహియు జేయు - గారాము గైకొనం గానవైతి . 

యానందమున నెత్తి యర్మిలి ముద్దాడు - మేనమామల మేలుగానవైతి 

గరిమ నక్కున జేర్చి శిరసు మూర్కొను తండ్రి - కౌగిట మెలగగా గానవైతి 

యుత్సంగమున నుంచి వాత్సల్యమున దాది - గైసీయు మోహంబు గానవైతి 

పరిజనంబులు సఖులును ప్రమద మెసగ - బూని యొనరించు ప్రియమును గానవైతి 

చుట్టములకెల్ల వెలువడి రట్టుపడిన - నాకు జనియించి యిట్టెతివే కుమార 
(నాసికేతోపాఖ్యానం, 1-286) 


తన కెందుకిలా ఆబడిచూలు వచ్చిందని ఏడ్చింది. 'నాకెందుకు పుట్టావురా 
కొడుకా!' అని బాధపడింది. ఇతడెవ్వరి కొడుకని అడిగితే తండ్రి పేరు ఎలా చెప్తానని 
శోకించింది. తల్లితండ్రుల వియోగం, నీలాపనింద, అరణ్యవాసం అన్నీ కలిసి ఒక్కసారి 
బాధపెట్టేసరికి పుత్ర వాత్సల్యం విస్మరించి ఆ కొడుకును ఒక పెట్టెలో పెట్టి నీళ్లలో వదిలి 
పెట్టింది. కర్ణుని వదిలినప్పుడు కుంతి సకల దేవతలనూ కాపుపెట్టింది. ఎర్రయ 
అరణ్యపర్వంలో (7-348) చెప్పినట్టే దుగ్గనకూడా “ఫాల భాగంబునన్‌ గరకమలంబులు 
మొగిడిచి భాగీరథికింబణామంబు జేసి” సకల భూతంబులను సకలలోకపాలకులను 
సకలదేవతలన ప్రార్థించింది (నాసి. 7-239). ఎటొచ్చీ ఎర్రయగారు పద్యంలో చెప్పారు; 
దుగ్గన వచనం వ్రాశాడు. 


చంద్రతతి బిడ్డను నీళ్లలో వదిలిపెట్టి “ఈ కుర్రాడు తన జననానికి కారణభూతుడైన 
ఆ మహానుభావుని చేరుగాక'”' అనుకొంది. కుర్రవాడున్న పెట్టెను గంగ చంకను పెట్టుకు 
కొనిపోయినట్టు అది కదలాడింది. వెళ్లి తండ్రిని చేరుకుంది. అద్దంతో తన నీడలో కనబడే 
కుమారుణ్ణి శ4ండీ తీసుకున్నాడు. సంతోషించాడు. 


అనఖుండీ పసివిడ్డడు - మునుకొని నాకిప్పుడింత ముద మొదవించెన్‌ 
దనుకీన్న తల్లిదండ్రుల - కొనరగ వీడెట్టి మోహ మొనరించునొకో! 
(నాసికేతోపాఖ్యానం, 1-243) 


776 సమగ్రాంధ్ర సాహిత్యం 


అని భావించాడు. ఆవిడ్డను పెంచడం మొదలుపెట్టాడు. అతనికి కుగర్రవానిని సాకడమే 
లోకమైంది. తన కుమారుడని తెలియకుండా తండ్రి అలా పెంచుతుంటే తల్లి రమారమి 
ఉన్మత్త అయింది. “తల్లిదండ్రులకు కానిదాననైతి, దోడ బుట్టువులకు దూరమైతి, సుతుని 
కన్నులనైన చూచుచుండకతని పేరేటి వరుత పోనాడికొంటి” అని విలపించి బిడను 
వెతుక్కొంటూ బయలుదేరింది. చివరకు ఒకచోట కనబడ్డాడు. ఆమె అతివేగంగా న 


చిక్కక గౌగలించు తన చెక్కుల బాలకుచెక్కు జేర్చునిం 

పెక్క శిరంబు మూరుకొని యేడ్చుచు నచ్చెరువందు నాత్మలో 

మక్కువతోడ మైనిమురు మాటికి మాటికి మోము జూచుచున్‌ 

గ్రక్కున గ్రుచ్చి యెత్తుకొను గామిని చన్నులు చేపుచుండగన్‌, 
తరువాత కొడుకుతో ఇలా అంది: 


అక్కటికంబు మాని నిను సమ్మెయి బారగవైచి చన్ననా 
కక్కట కన్నతల్లి యని యర్మిలి సేసెద వన్న) భూమిలో 
నెక్కడ నాడు బుట్టువుల కేకరినట్టులు దైవ మిట్లు నిన్‌ 
రక్క సీనైన నా కడుపునన్‌ గలిగించెనె పాపజాతిర్చై! (నాసికేతోపాఖ్యానం, 2-14) 


అని తన్ను తాను నిందించుకొని “కడుపున పుట్టిన బిడ్డలను ఏథో కలపడానికి ఏ 
పడతులకైనా, నిర్ణయాత్ములకైనా చెల్లుతుందా. నాకు చెల్లిందికాక!”' ఆనుకొంది. తరవాత, 
నిన్నెవరు ఆదుకొన్నారు? ఎవరు పెంచుతున్నారు? అని అడిగింది. కుర్రవాడు బదులు 
చెప్పాడు. ఆ పిమ్మట ఆమె ఇలా అడిగింది: 


తనయ! నీ వాకొన్న తరి యెరింగి మునీంద్రు 
డెపుడు నీ కాహార మేమి పెట్టు? 

నే పదార్థము లిచ్చు? నేమని మాట్లాడు? 
మౌని ని న్నేరీతి మరపికొనియె? 


నాతోడి ప్రేముడి నను దలంపవు కదా 
మతిలేక మరిచిపోయితి వె నన్ను? 
దగనాసికేతాఖిధానుండ వీవని 
బుషివరుం డే వెంట నెరిగె నిన్ను? 


అత్తపస్వికి బంధులు నాప్తజనులు 

తల్లిదండ్రులు గురులు సోదరులు కలరె? 

యతని యాకృతి యేరీతి, యతని మేని 

వర్ణ మే ఛాయ, యాత డే వయసువాడు? (నాసికేతోపాఖ్యీనం, 2-23) 


కుర్రాడు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవోబు చెప్పలేకపోయాడు. ఆమె వాసకసజ్జికలాగ 
మునిరాకకోసం ఎదురు చూసింది. ఆశ్రమాన్ని అలంకరించింది. ముని వచ్చి కుర్రాడిని 


దగ్గుఫల్లి దుగ్గన 777 


చూశాడు. ఈ అలంకారాలు కుగ్రవాడికి చేతకావు. మరి ఎవరు చేశారు? ప్రశ్నించాడు. 


కొడుకు చెప్పాడు. ముని ఆమెను ఎదుటికి తీసుకు రమ్మన్నాడు. అప్పుడామె మనసులో 
ఇలా అనుకొన్నదట. 


అవ్వరమాౌని నన్ను గని యాదరణంబున గారవించి నీ 
వెవ్వరిదావ వే యనిన నేమనుదాన? 'సహాయహీనవై 
యివ్వనభూమి గ్రమ్మరగ నే'మనిన న్మరి (యేమి) యుత్తరం 
బెవ్వరు బుద్ది చెప్పగల రిత్తరి బోదునొ పోకయుందునో 
(నాసికేతోపాఖ్యానం, 2-43) 


ఎలాగైతేనేం, వెళ్ళి ఎదుట పడింది. ఒకరినొకరు చూసుకున్నారు. మన్మథ వికారాలు 
కలిగాయి. 'అలనాడు రాత్రి కలలో కనపడ్డదీ పిన్నది కాడె' అని అతడనుకొన్నాడు. ఒకరి 
సంగతులు ఒకరికి శెప్పుకున్నారు. చివరకతడు తన తమకం తేటపడగా చెప్పాడు. ఆమెను 
చెట్టపట్టదలిచాడు. ఆమె 


జిలివిలివోఖ చేతలకు సిగ్గులు నిగ్గులు వన్నెవెట్టవే 

నలి యర కీడుచుండ జరణంబులు దొటిల గాలుగన్నులం 
దొలకెడు ఎందహాసములు తొంగలి రెప్పలలోన డాగగా 
నలికుల వేశి యోసరిలె నల్లన బయ్యెద సంతరింపుచున్‌. 


ఇట్లు మైదిగిచికొని యత్తెరవ కృతాంజలియై యమ్మానివరుస కిట్లనియె. 


నీచే పడ్డడిసామ్మిది - వాచంయమ వేగ పడగ వలవదు కృపతో 

నాచనువ లీయకొని కా-లో చితధర్మకృతనిశ్చయుడ వగు మనఘా। 

ఉపయవతంత్రమ సతులకు - నుపనయనం బండ్లు పెద్ద లోమునివర నీ! 

కృప నాసీ నట్టిశోభన - ముపలబ్ధముగాగవలదె యుర్వియెరుంగన్‌? 
(నాసికితోపాఖ్యానం, 114-117) 


ముందు పెళ్ళి చేసుకోవాలని షరతు పెట్టింది. ముని అంగీకరించాడు. రాజుకు 
కబురుపెట్టాడ బ్రహ్మమానసపుత్రుడు అల్లుడవుతున్నాడని రాజు బ్రహ్మానందం 
పొందాడు. కమార్తెకు వచ్చిన అపవాదు తొలగిందని సంతోషించాడు. పెళ్ళి చేశాడు. 
పెళ్లి ప్రయత్తాలనుంచి అంపకాల దాకా దుగ్గన 65 గద్యపద్యాలలో వర్ణించాడు (2-157 
నుంచి 2-22 దాకా). ఇంతకుముందున్న “కావ్యాలలోని వర్ణనలలాడే ఉన్నాయిగాని 
కొత్తదనం యే. తన తల్లిదండ్రుల పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ పందిట్లోనే ఉన్న నాసికేతుని 
చేష్టలు మాది చిరునవ్వు పుట్టిస్తాయి - చూడండి. 


పరియ ద్రవ్యసంపాదనపరులైన వృద్ధపురంధ్రులు వేగుదెంచు 
తలగాలుతరి తలిదండ్రుల కిరముల దానును శేషాక్షతములు జల్లు 


778 "సమగ్రాంధ్ర సాహిత్యం 


నాశీర్వదించు విప్రాయమరవరుతో దానును గూడి మంత్రములు నొడువు 

తరుణీజనులు పెండ్లిధవళంబు వాడంగ నాగానములు దాను ననువదించు 

తల్లిబలగంబువారును తండ్రివంక - వారు నుత్సంగతలముల గారవించి 

వీడ పెండిలి పెద్దని వేడ్క చూడ - తల్లితండ్రుల కతిమహోత్సవమేజేయు 
(నాసికీతోపాఖ్యానం, 2-202) 


పెళ్లి అయాక బిడ్డతోపాటు వధూవరులు ఆశ్రమానికి వెళ్లారు. కొన్నాళ్లకు తండ్రికి, బిడ్డకు 
అభిప్రాయ భేదాలు వచ్చాయి. తండ్రీ హోమానికి కుమారుడు సమిధల తీసుకురాలేదు. 
మునికి కోపం వచ్చింది. .' అన్నింటికంటె ముఖ్యమైన హోమాన్ని మాన్నించావు. నీవు నా 
కొడుకువా?” అని తిట్టాడు. ఇలా చెప్పాడు: 


వినుము బ్రాహ్మణునకు వేదంబు ముఖ్యంబు 

వేదములును యాగవిధుల నొడువు 

యజ్ఞములకు మూల మగ్షి హోతముగాన ॥ 

యగ్నిహో త్రసీవ యాత్మసేవ. (నాసికేతోపాఖ్యానం, ౩-13) 


దానికి కుమారుడిలా సమాధానం ఇచ్చాడు: 


అగ్నిహో త్రంబు మేలని యానతిచ్చి 

తనఘ! యోగంబు మేలందు రాత్మవేదు 

లాత్మవిద్యనే ధారసమాస్వదించు 

మనసు సే (?) శ్వరకర్మముల్‌ మరగు నెట్లు? 

ఎన్నిక్రతువులు సేసిన నేమిఫలము? 

మగుడవలయును సు కృతంబు తెగిన యపుడు 

యపునరా వృత్తికిని మూల మాత్మవిద్య 

యాత్మవిద్యా విదూషణ మఘముజేయు (నాసికేతోపాఖ్యాన్నే ౩-15, 16) 


దానితో తీవరోషుడై తండ్రి కుమారుణ్ణి యమలోకానికి పొమ్మని ry ఇచ్చాడు. 
నాసికేతుడు యముణ్ణి చూసి, అతణ్ణి మెప్పించి తిరిగి వచ్చాడు. పరలోక విశేషాలు 
అడిగినవారందరికీ సవిస్తరంగా చెప్పాడు. ౩వ ఆశ్వాసంలో 58వ పద్యంనుది ఆ కథనం 
మొదలవుతుంది. 187 పద్యందాకా గ్రంథం దొరికింది. ఆ తరవాత ఎంత ఉన్న) తెలియదు. 
ఉన్న గ్రంథంలో. కూడా శిథిలాలు ఎక్కువ. అయితే శ్రీనాథుని ప్రియశిష్ఫని కావ్యం 
కొంతవరకైనా  నిర్దుష్టమైనది దొరికిందనీ,. కథాభాగమున్నది కిఖమవలేదనీ 
సంతోషించాలి. ' 

నాసికేతుని కథ భారతీయ తత్త్వశాస్త్ర చరిత్రలో ఒక సంధి (యుగానికి 


సంబంధించినది.. వేదాలు అనుశాసించే యాగకర్మలకన్నా వేదాంతం ప్రచోం చేసిన 
యోగాచారం గొప్పదని ఆత్మవిద్య తెలుసుకోవాలని చెప్తుంది. ఉత్తరోత్తరా 'మనగారు ' 


దగ్గుపల్లి దుగ్గన .. క 779 


“చావు తెలియలేని .చదువేమి చదువయా?'' అని తెలుసుకొనడానికి పయర్ముంకాడు 
శిథిలమైన గ్రంథభాగంలో దుగ్గన దీని గురించి ఏమి చెప్పాడో? 


దుగ్గన శ్రీనాథుని శిష్యుడైనా చాలా విషయాలలో బావగారి పద్ధతులను ఒంట 
బట్టించుకో లేదు. కృతిపతి వంశచరిత్ర రాస్తున్నప్పుడు శ్రీనాథుడెన్నో చారిత్రక విషయాలు 
చెప్తాడు. వాస్తవానికి రెడ్డిరాజుల చరిత్రను సమన్వయం చేయడానికి శ్రీనాథుని రచనలు 
ఎంతో తోడ్పడుతాయి. దుగ్గన నాసికేతోపాఖ్యానంలో చెందలూరి మంత్రుల వంశాన్ని 53 
గద్య పద్యాలలో 11-22 నుంచి 1-75 దాకా)... వర్ణించాడు గాని ఒక్క చారిత్రక విషయం 
కూడా చెప్పలేదు. అయితే అనంతరకవులు అనుసరించడానికి అనువైన పద్యాలు కొన్ని 
అందులో ఉన్నాయి. చూడండి. 


" రాజు నవీనూంతి రతిరాజు విలాసమునందు వాహినీ 
రాజుగభీరణ్‌ ఖచరరాజు నిరంతరదానశక్తిరా 
రాజు రమాపమ్చద్ధి నని ప్రస్తు సేయగ సర్వలోకసం 
పూజితుడైన కొమ్మయ సుపుత్రుడు గంగన మించె నిమ్మహిన్‌. 
(నాసికేతోపాఖ్యానం, 1-48) 


ధనపక్షంలో చెప్పి, ఈ పద్యానికి బుణపక్షంలో అనుకరణ: 


'రాజుకళంకూర్తి రతిరాజు శరీరవిహీను డంవికా 

రాజు దిగMరుండు మృగరాజు గుహాంతరసీమవర్తివి 

భా జితపూపాడ్విజయరామనృపాలుడు రాజుగాక యీ 

"రాజులు గజులీ పెనుతరాజులుగాక ధరాతలంబునన్‌? (సూరకవిచాటుధార) 


దీనిని 'అడిదం సూరకవి వ్రాశాడు. ఇతడు దుగ్గన పద్యాన్ని చదివే వుంటాడు. 
అరుణాస్పదమ; పురాన్ని వర్ణిస్తూ అల్లసాని పెద్దన్నగారు “అచటి విప్రులు మెచ్చరఖిల 
విద్యాప్రొడీ ముీమదితప్పిన మొదటి వేల్పు*” (మను 1-504) అని యేయే వర్గాలవారు 
. ఎలా ఉంటారోవర్ణించారు. దుగ్గన తన కృతిపతి వంశంలోని దుగ్గమంత్రి చేసీ దానాలకు 
తృప్తిపడి కవు కల్పవృక్షాన్నీ, కామధేనువునూ లక్ష ్యపెట్టరని వ్రాశాడు, చూడండి. 


పౌరువు నున్న కల్చకము బ్రోది యొనర్చరు దొడ్డి లోపలన్‌ 
దిరిగినకామధేనువల దేరకొసంగనుగోరు కొంగునన్‌ 
బెరసి/ దీవ్యరత్నము గణించ రనంతయు దుగ్గమంత్రియ 
హ్‌ నిచ్చు నర్గముల జెందిన సత్తువ రాజివర్గముల్‌ 
“(నాసికేతోపాఖ్యానం, 1-85) 


ఈ హ్యాన్సి చదివాఠనే పెద్దనగారు తా ఆవలి వలపుల! 'తెలకుల నున్న 
తంగెటి జుల్న' అనే రెండు పద్యాల రచనకు మనసు సిద్ధం చేసుకొని ఉంటారు. 


780 సమగ్రాంధ్ర సాహిత్యం 


అనంతర కవులలో ఈ మాత్రం ఛాయలు పడనిచ్చే కవి తక్కువవాడు కాదు. తాను 
మొట్టమొదట చేపట్టిన ఇతివృత్తాన్నే అర్వాచీనులు స్వీకరించి రచనలు చేయడానికీ 
పూనుకొనేటట్టు స్ఫూర్తినిచ్చిన వాడేమి తక్కువ వాడుకాడు. చందఖూరి చిక్కయ్య 
(క్రీ.శ. 1550కి పూర్వం), శృంగారకవి తిరుమలనాథుడూ (క్రీశ 1740 ప్రాంతాలవాడు), 
మిక్కిలి మల్లికార్డునుడూ (1805-1875), తోలేటి వెంకట సుబ్బారావు (1887) 
మొదలైనవారు నాసికేతోపాఖ్యానాలు దుగ్గన ప్రభావం వల్ల కూడా రచించారు. 


దగ్గుపల్లి దుగ్గన శ్రీనాథుని బావమరిది కాకపోయినా చదువతగిన కవే. 


జక్కన 


ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సాహస వీరుడుంటాడు. ఎటువంటి భీకయమైన సన్నివేశంలో 
నైనా అతడు తొణకడు, బెణకడు. వెనుకంజ వేయడు. అద్భుత కార్యాలను సాధిస్తాడు. 
సాతంచీన సంపదలను గడ్డిపోచలాగ చూడగలడు. అడిగినవాళ్ళకేకాక అడగనివాళ్లకు 
కూడా డానమిస్తాడు. నిపపాత ధర్మసందేహాన్నయినా లలత సతతి 
సమస్యనైనా ఎదుర్కో గలడు. 


ఇటువంటి వీరుడు లేకపోతే జనులు అతణ్ణి సృష్టించుకొంతరు. ఎక్కడ, ఏ 
దేశంలో, ఏ చెప్పుకోదగ్గది జరిగినట్టు విన్నా ఆ ఘనకార్యాన్ని తమకథానాయకునికి 
ఆపాదిస్తారు. ఇటువంటి ఉనాకకంకు నోచుకున్న వీరులే చింజీవులు. మన 
భారతదేశానికి ఏకైక సాహసవీరుడు విక్రమార్కుడు. అతని గురించి 1ప్పుకొనే కథలు 
అనేకం. విక్రమార్కుని కథలు, భట్టివిక్రమార్ముల కథలు, విక్రమార్ముని సింహాసనంపై 
ఉండే ముప్పు యిరెండు బొమ్మలు చెప్పిన కథలు, ఫేతాళుకకి కి తెస్తున్నప్పుడ వి క్రమార్కునికి 
అతడు చెప్పిన ఇరవైఐదు కథలు ఇలా ఎన్నో ఉన్నాయి. 


ఆదిమ యుగంలోనే శూద్రకరాజ చరిత్ర అనే పేరుతో విక్రమారుని కథ కన్నడ 
తెలుగు సాహిత్యాలో ప్రాచుర్యం పొందాయని ఇంతకు ముందు తెలుసులీన్నాం. క్రీ.శ 
1400 ప్రాంతాలకే విక్రమార్కుని కథలు అతని పేరుమీదుగానే తెలుగుదేశంల ప్రచారంలో 
ఉన్నాయి. వీటిని గ్రంథరూపంలో “విక్రమార్కచరిత్రగా రూపొందించినథడు జక్కన, 
ఇతడు పాకనాటివాడు. బహుశా నెల్లూరివాడు. ఇతని తాత పెద్దయామా్యుడు గొప్ప 
చిత్రకవి. ఈయన ఎన్నెన్ని విద్యలలో అందెవేసిన చెయ్యో మనం ఇతకుయుందు 
తెలుసుకున్నాం. ఈ పెద్దయామాత్యుని కుమారుడు అన్నయ్య. ఇతడు చక్క[మాటకారి. 
ఈయనను జనవినుకరమైన రసప్రసంగసంగీత కవితాఘనతీజులు రాజులు అభిలరాజ 
కుంజర సభలలో కొనియాడేవారట. ఏమని? | 


సమగ్ర ఆంధ్రసాహిత్యం - కాకతీయయుగం, 


జక్కన 781 


అడుగు మయూరరేఖను - గాడంబారండు బాణగతి మన మెరియన్‌ 
బోడగు పెద్దయయన్నయ - మాడకు మాడెత్త యతని మాటలు జగతిన్‌. 
(విక్రమ. 1-21) 


ఇందులో శ్లేష ఉంది. మయూరుడు, బాణుడు ప్రసిద్ధమైన సంస్కృత కవులు. పెద్దయ్యగారి 
అన్నయ్య మాటలు మాడకు మాడ ఎత్తట. ఇటువంటి మాటకారి నోట్లోంచి ఇతని 
కొడుకు జక్కన పుట్టుకొచ్చాడు. వైదుష్యం, కావ్యరచనా చాతుర్యం ఉన్నవాడు, గద్యలో 
చెప్పుకొన్నట్టు శారదాదయా విధేయడు; అఖిల కవిమిత్రుడు. ఇతని తాత నెల్లూరిరాజుల 
వద్ద ఉన్నవాడు కనుక వీళ్ళది నెల్లూరే అని చెప్పవచ్చు. జక్కన విక్రమార్క చరిత్రలో 
ఒకచోట కథలో నెల్లూరును వర్ణించాడు. 


శ్రీకవితాసూనచి త్రరేఖాయుక్తి కొమ్మలందును గోటకొమ్మలందు 

నవరసపదయుక్తి నానార్థగరిమలు రాజులందును గవిరాజులందు 

గవిలోకసంతో షకరజీవనస్థితి సరసులందును గేళిసరసులందు 

నవనవ శ్రీసుమనః ప్రవాళవిభూతి మాపులందునునెలమాపులందు 

గలిగి సముదగసాధా గ్రతలసమగ్ర - శాంతకుంభమహాకుంభేజాతి గుంఖి 

తోరురత్న వినూత్న శృంగార మగుచు - సిరులనొప్పారువి క్రమసింహపురము. 
(విక్రమ. 7-133) 


బెల్లంకొండ పెన్న ఒడ్డున ఉండే సిద్ధపట్టణస్థానం. నెల్లూరు మొదలైన పాకనాటి ప్రదేశాలను 
జక్కయ పేర్కొన్నాడు. క్రీ.శ. 1400 సంవత్సరానికి ఒక పాతికేళ్లు ఇటో అటో ఈ 
పాంతాలలో వెన్నెలకంటివారి వంశంలోని వ్యక్తులు మంచి రాజకీయోద్యోగాలలో 
ఉండేవారు. వాళ్లలో సిద్ధన మంత్రి ఒకడు. ఇతని తండ్రి జన్నయ దేవకీనందన శతకం 
వాశాడని ఇంతకుముండే చెప్పుకున్నాం. ఈ సిద్ధనమంత్రి జక్కనను పిలిపించి ఇలా 

అన్నాడు: ' “పురాణాలు, భారత రామాయణాలు, ప్రబంధ కావ్యాలు, కమనీయ చిత్రాలు, 
నాటకాలూ సకల దేశభాషా విశేషాలలో వరుసగా ప్రఖ్యాతం, ఉత్పాద్యం, మిశ్రమం అని 
ఒప్పే సత్కథామేళనలు ఎన్నో చిన్నప్పుడే విన్నాను.” 


తలప దదీయమేకతవితానముకంటెను సాహస క్రియా 

కలితవదాన్య తాదిగుణ గౌరవరేఖల విక్రమార్క భూ 

తలపతి యెక్కుడై నెగడె దచ్చరితంబు బబంధశయ్యగా 

దెలుగున జెప్పే యా కృతిపతిత్సము మా కొడగూర్చు నేర్చునన్‌. (విక్రమ. 1-28) 


అంతకుముందే జక్కన 'అపూర్వకథాప్రబంధం' వ్రాయాలనుకొన్నాడు. కృతిపతి 
కోరినట్టు విక్రమార్క చరిత్రను వ్రాశాడు. ఇది ఎనిమిది ఆశ్వాసాల కావ్యం. ఇందులో 
1519 గద్య పద్యాలున్నాయి. జక్కన తన కాలంనాడు వేష ప్రచారంలో ఉన్న 
విక్రమార్కుని కథలను ఒకచోట చేర్చి చక్కని కథలా చెప్పాడు. ఇప్పుడు విక్రమార్కుని 


782 సమగ్రాంధ్ర సహితం 


కథలు మనకు వచన గ్రంథాలుగా ఖన్నో లభిస్తున్నాయి. కాని మొట్టమొదటిసారిగా తెలుగు 
భాషలో వెలువడ్డ విక్రమార్కుని కథలేమిటో టూకీగా తెలుసుకొని, తరువాత కావ్యం 
గురించి చెప్పుకొందాం. 


విక్రమార్క చరిత్ర 


ప్రథమాశ్వాసం: మధురా నగరాన్ని పాలించే శృంగారశేఖరుడనే రాజు కొలువులో 
చంద్రగుప్పుడనే బ్రాహ్మణ యువకుడు చేరాడు. అతడు గొప్ప పండితుడేకాక ఎంతో 
అందగాడు. ఆ రాజ్యపు దండనాథుని .చెల్లెలు మదనరేఖ చంద్రగుప్తుని. చూసి 
మోహించింది. తనను పెళ్ళిచేసుకోమని కబురుపెట్టింది. కులం తక్కువ పెళ్ళికి 
చంద్రగుప్తుడు ఒప్పుకోలేదు. నిరాశవల్ల ఆమె, బ్రతికేటట్లు లేదు. దండనాథునికి చెల్లెలంటే 
ప్రేమ. అతడంటే రాజుకు ఇష్టం. అందుచేత శాస్త్రరీత్యా బ్రాహ్మణుడు నాలుగు కులాల 
కన్యలనూ క్రమంగా పెళ్ళి "చేసుకోవచ్చునని, చెప్పి రాజు చం ద్రగుస్తునిచేత పెళ్ళికి 
ఒప్పించాడు. రాజుగారి పురోహితుని కూతురు శీలవతిని, రాజుగారి ' కూతురు 
రాగమంజరిని, రాచనిధుల అధికారి ధనగుప్పుడనే వైశ్యుని కూతురు సుమతిని పెళ్ళి 
చేసుకున్నాక చంద్రగుప్తుడు మదనరేఖను మామగారిచ్చిన రాజ్యంతో బాటు చేపట్టాడు. ఈ 
నలుగురు ఇల్లాళ్ళలో బ్రాహ్మణ స్త్రీకి వరరుచి, క్షత్రియకాంతకు విక్రమార్కుడు, 
వైశ్యవనితకు భట్టి, శూద్రభామకు భర్తృహరి అనే కుమారులు జన్మించారు. పిల్లలు. 
పెద్దవాళ్లయ్యాక విక్రమార్కునికీ పట్టంగట్టి స శ్రీశైల పర్వతం దగ్గర కాలం 
గడపడానికి వెళ్లిపోయాడు, | 


ద్వితీయాశ్వాసం:. విక్రమార్కుడు రాజ్యం పాలిస్తూ ఒకసారి వింధ్య పర్వత ప్రాంతాలకు 
వెళ్తాడు. అక్కడ ఇద్దరు రాక్షన్గులు కొట్టుకుంటున్నారు. వాళ్ళదగ్గర ఒక కంథ, మంత్ర 
దండం, పాంకోళ్లు, 'రత్నపాత్ర ఉన్నాయి. రత్నపాత్ర ఆడిగితే పంచభక్ష పరమాన్నాలు 
ఇస్తుంది. పాంకోళ్ళు తొడుక్కుంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు. కంథ 
బోర్తిస్తే కనకరాసులు కురుస్తుంది. ఈ అద్భుత వస్తువుల కోసం రాక్షసులు 
పోట్లాడుకొంటున్నారు. విక్రమార్కుడు ఆ 'తగవు తీర్చడానికి వారి మధ్యకు వెళ్ళి 
పరుగుపందెంలో ఎవరు గెలిస్తే వారిని తీసుకోమని చెప్పి వాళ్లు పరుగెత్తగానే పాపాత్ముల 
సొమ్ము దఖలు పుచ్చుకొనడం రాజుల ధర్మం కనుక ఆ వస్తువులు తను సంగ్రహించాడు. 
పాంకోళ్లు తొడుక్కొని మిగతా మూడింటిని పట్టుకొని ఎగిరిపోయి మేరుపర్వతం 
దక్షిణ దిక్కున దిగేడు. మంత్రదండంతో ఒక పట్టణం నిర్మించి దానికీ చంద్రపురం అని 
పేరుపెట్టి పాలించసాగాడు. కోరినంత ధనమిచ్చే కంథ తన దగ్గరుంది. కనుక అడిగిన వానికి 
లేదనకుండా; చూస్తే వేయి, మాట్లాడితే పదివేలు, కలిసి భోంచేస్టి స్తే లక్ష, మనసుకు నచ్చితే 
కోటి "ధనం అర్థులకు ఇవ్వసాగాడు. పాంకోళ్లు తొడుక్కొని విక్రమార్కుడు ఒకసారి 
| బ్రహ్మలోకం వెళ్ళాడు. 'బ్రహ్మ ఏం కావాలి అని అడిగాడు. వెంటనే విక్రమార్కుడు కత్తితో 
నుదురు చీల్చి “ఈ నొసట ఇంతకన్నా మంచి వ్రాతలు కొన్ని వ్రాయి” అని అడిగాడు. 
బ్రహ్మ ఆ సాహసానికి మెచ్చుకొని దీవించి బ్రవ్మోస్తం కూడా ఇచ్చాడు. 


జక్క * 


తరువాత విక్రమార్కుడు మరో అద్భుతమైన సాహసం చేశాడు. ఉజ్జయినిలో 
కాళికాదేవి ఆలయం వద్ద అగాధమైన కొలని: గట్టున మర్రిచెట్టుకు ఒక ఉట్టి ఉంది. 
దానిలో ఎక్కి ఆ తాళ్ళు కోసి క్రింద నున్న శూలంపైన పడ్డవానికి సామ్రాజ్య పదవి 
లభిస్తుంది. ఎవరా ఉట్టి కోయబోయినా, ఒకటీ కోసి రెండవది కోస్తుంటే మొదటిది 
మొలుస్తుంది. ఈ ఉట్టి మొదలంటా ఒకేసారి కోస్తే మంచిదని భట్టి చాలా గట్టి ఉపాయం 
చెప్పాడు. విక్రమార్కుడు అలాగే చేసి కాళిని మెప్పించి ఉజ్జయిని రాజధానిగా సామ్రాజ్య 
పదవినేకాక వేయి సంవత్సరాల పాలన చేసే చిరాయువును కూడా నోచుకున్నాడు. 
ఏడాదికి ఆర్నెల్లే పాలిస్టీ రెండువేల సంవత్సరాలు సామ్రాజ్యాన్ని ఏలవచ్చుననే 
ఉపాయంతో.“ భట్టి దీనిని రెట్టించాడు. విక్రమార్కుడు మిగతా ఆర్నెల్లూ దేశసంచారం ' 
చేశాడు. 


ఒకసారి విక్రమార్కుణ్ణీ దేవేంద్రుడు స్వయంగా పిలిపించి నాట్యంలో రంభా 
ఊర్వశులిద్దరిలో ఎవరు అందె వేసిన చెయ్యో చెప్పమన్నాడు. విక్రమార్కుడు పోటీ చూసి 
న్యాయనిర్ణయం చేశాడు. అందుకు మెచ్చుకొని ముప్పైరెండు బొమ్మలున్న సింహాసనాన్ని 
ఇంద్రుడు ఇచ్చాడు. దీనిమీద కొలువుండి విక్రమార్కుడు దేశాన్ని పాలించాడు. ఎవరెక్కడ 
ఏ వింత ఉన్నదని చెప్పే అది కళ్ళారా చూసీ సాహసాలు చేసి సాధించిన అపూర్వ వస్తువులు, 
అమూల్య సంపదలు అక్కడక్కడే ఎవరు ఎదురు పడితే వాళ్ళకు దానం చేసీ పిరు 
పొందాడు. 


ఒక బంగారు కమలం సూర్యోదయంతో పైకిలేస్తూ మధ్యాహ్నం సూర్యుణ్జీ 
కలుసుకొని అతడు అస్తమించేటప్పుడు నేలకు వాలుతుంది. విక్రమార్కుడు ఈ వింత 
సంగతి విని కమలనాళంలోంచి ప్రవేశించి పువ్వులో బ్రహ్మలాగ కుదురుకొని సూర్యుణ్ణి 
కలుసుకొని అతడిచ్చిన మణి తీసుకొని సాయంత్రం పువ్వుతోపాటు నేలకు దిగాడు. . 
అనుదినం రెండుబారువుల బంగారం ఇచ్చే ఆ మణిని ఒక పేద (బ్రాహ్మణునికి 
విక్రమార్కుడు దానం చేశాడు. పాతాళానికి వెళ్ళి బలి చ్రకవర్తిని కలుసుకొని అతడిచ్చిన 
రత్నద్వయాన్ని, బయటికొస్తూనే ఒక ముసలి బ్రాహ్మణునికి ఇచ్చాడు. 


ఉజ్జయినిలో ఒక వైశ్యకుమారుడు తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చి, మధురాపురం 
పరిసరాలలో ఉన్న విల్వవాటికలో ప్రతిరాత్రీ ఒక ఆడది ఆర్తనాదం చేస్తుందని 
విక్రమార్కునితో చెప్పాడు. ఆ ఆడదాన్ని కొందరు రాక్షసులు బాధపెడుతూ ఉంటారు. 
విక్రమార్కుడు వాళ్ళను నిర్జించాడు. దాంతో ఆ కామినికీ శాపవిమోచనమైంది. ఆమె ఒక 
దేవకాంత. ఇంద్రుని ఆజ్ఞ చొప్పున ఒక ముని తపస్సును భంగం చేయటానికి వెళ్ళి ఇలా 
శాపం పొందింది. విమోచనం కాగానే ఆమె విక్రమార్కునికి ఒక రత్నాన్ని సమర్పించింది. 
దానిని అతడు ఆ వైశ్ళ్యకుమారునికి అక్కడే ఇచ్చేశాడు. 


తృతీయాశ్వాసం : విక్రమార్కుని తమ్ముడు భర్తృహరి భార్యాసమేతుడై రాజధానికి 
వచ్చాడు. అతనికీ ఒక బ్రాహ్మణుడు తాను తపస్సు చేసీ సంపాదించిన ఫలాన్ని ఇచ్చాడు. 


784 సమగాంధ్ర సాహిత్యం 


భర్హృ హరి దానిని తన భార్యకు ఇచ్చాడు. అమె తన ప్రియుడు గుర్రపువాడికి ఇచ్చింది. అది 
అలా అలా చేతులు మారి పేడ పోగుచేసుకునే దానికి దొరికింది. అది ఒక సాయంత్రం 
ఆ పండు పిడకలబుట్టమీద పెట్టుకొని పోతూ ఉంటే భర్హృహరి చూశాడు. ఆరాతీసి అంతా 
తెలుసుకొని “ఆడవాళ్ళంతా ఇంతే'నన్న వైరాగ్యంతో తపస్సుకు పోతూ మంత్రి చెప్పినట్లు 
రాజు నడుచుకోవాలి. రాజుకు వచ్చే బహ్మహత్య పాతకాన్నైనా మంత్రి తప్పించగలడని 
'ససీమిరా' కథను సవిస్తరంగా అన్నగారికి చెప్పాడు. 


చతుర్ధాశ్వాసం: విక్రమార్ము శ్లో అల్లుణ్ణి చేసుకోవడానికి విదర్భరాజు పూజలు చేసి 
అనంగవతి అనే ఒక కూతుర్ని కన్నాడు. ఆమె అందానికి ముగ్గడై సిద్ధపురం ఏలే 
శకవల్లభుడు ఆమెను పెళ్ళాడదలిచాడు. విదర్భరాజు ఇవ్వనన్నాడు. శకరాజు “దండెత్తాడు. 
విదర్భరాజుకు సహాయం చేసి అనంగవతిని వివాహం చేసుకొమ్మని నారదుడు వచ్చి 
విక్రమార్కునికి హితోపదేశం చేశాడు. విక్రమార్కుడు యుద్దానికి వెళ్లి శకరాజును జయించి 
.విదర్భరాజుకు పట్టంకట్టి అతని కూతుర్ని చేపట్టాడు. 
పంచమాశ్వాసం: విక్రమార్కుడు తన భార్య అనంగవతితో వినోదిస్తూ ఆరేసి నెలలు 
రాజ్యం చేస్తూ సంచరిస్తూ సుఖంగా ఉన్నాడు. ఒక ముని చిత్రకూటంలో ఎన్నాళ్ళనుంచో 
తపస్సుచేస్తూ వున్నాడని, ఎంతకాలానికీ అతనికి దేవి ప్రత్యక్షం కాలేదని చారులవల్ల విని 
విక్రమార్కుడు ఆశ్చర్యపోయాడు. తాను ఆ ప్రదేశానికి వెళ్ళి తన మెడ ఉత్తరించుకో బోగా 
దేవి వచ్చి “ఏం వరం కావా'లన్నది. అతడు 'ఈ మునికి వరమిస్తి నాకిచ్చినంతగా 
సంతోషిస్తా'నన్నాడు. ఆమె ఇచ్చింది. ఆ తరువాత విక్రమార్కుడు అశ్వమేధయాగం 
చేశాడు. (బ్రాహ్మణులకు మృష్టాన్న భో జనాలు పెట్టి దానధర్మాలు చేసి రాజ్యమే 
ధారపోశాడు. కాని 'వాళ్లు దానిని అతనికే ఇచ్చివేశారు. అతడు ౩2 బొమ్మల గద్దెపై నుండి 
పాలిస్తూ వచ్చాడు. 

అతడొకనాడు వేటకువెళ్ళి అడవిలో అలసిపోయి సొమ్మసిల్లి పడుకొన్నాడు. 
అప్పుడొక బాహ్మణుడు అతనిమీద నీళ్లుజల్లి సేదదీర్చాడు.* ఆ బ్రాహ్మణు తనతో 
తీసుకుపోయి విక్రమార్కుడతణ్ణీ తన పురోహితునిగా చేసుకొన్నాడు. ఒకనాడు ఆ 
పురోహితుడు రాజుగారి బిడ్డను ముద్దాడుతున్నట్లు తీసుకుపోయి నగలకోసం ఆ కుగ్రాణ్జో 
చెప్పరానంత చేత చేశాడు. నేరం చేస్తూ దొరికిపోగా రాజోద్యోగులు అతణ్ణి 
దండించబోయారు. అప్పుడు విక్రమార్కుడు 'అడవిలో ఇతను నాకు ఉపచారాలు 
చేశాడు. ఇతణ్జి, ఎంత అపచారం చేసినా మన్నించాల్సిందే' నని చెప్పి విడిపించాడు. “నిన్ను 
శోధించడానికే ఇలా చేశాను. నీకొడుకు బాగానే ఉన్నాడని పురోహితుడు 
రాకుమూరుణ్ణీ బయటపెట్టాడు. విక్రమార్కుణ్ణీ అందరూ కొనియాడారు. 


కంచిలో నవమోహిని అనే వారకాంత ఉంది. ఆమెను చూస్తే అందరూ 
మరులుకొంటారు. కాని ఆమెతో క్రీడించటానికి వెళ్ళీ ప్రతివాడినీ ఒక రాక్షసుడు 
చంపేస్తుంటాడు. ఈ సంగతిని విక్రమార్కుని పురోహితుని కొడుకు, కాశ్మీర దేశంలో 
చదువుకొని వస్తున్నప్పుడు తెలుసుకొని రాజుకు చెప్పాడు. వెంటనే విక్రమార్కుడు అతో 


జక్కన 785 


వెంటబెట్టుకువెళ్లి ఆ రాత్రి ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. అందుకామె కృతజ్ఞత చెప్పగా 
కమలాకరుణ్ణి పెళ్లాడమని విక్రమార్కుడు ఆమెతో చెప్పాడు. అతడు రాజ్యానికి తిరిగివస్తూ 
అడవిలో పడుకొన్నాడు. పక్షులు మాట్లాడుకొన్న మాటలవల్ల బకాసురుడులాంటి ఒక 
రాక్షసునివద్దకు ఆ మర్నాడు ఒక పేద బ్రాహ్మణుడు వెళ్లే వంతు వస్తుందని 
తెలుసుకొన్నాడు. తనే అక్కడికి వెళ్లి రాక్షసునికి ఆహారం కాబోయాడు. ఆ పరోపకారాన్ని 
రాక్షసుడు మెచ్చుకుని ఇంక నరభక్షణ చెయ్యనని వరం ఇచ్చాడు. 


షషాశ్వాసం: ప్రష్టపురం ఏలే రాజుకు కళావతి అనే కూతురు ఉంది. ఆమె వనంలో ఉన్న 
ఒక పాముల పుట్టపైన తన చేతులు ఉంచుతుంది. తన చేతో చెయ్యి కలిపినవాడిని ఇంటికీ 
తీసుకువెళ్ళి + స్నానం చేయించి భోజనం పెడుతుంది. తరువాత వేర్వేరు మంచాలమీద 
పడుకొని ఉండగా ఆమెచేత ముమ్మారు మాట్లాడించిన వాణ్ణి పెళ్లి చేసుకొంటుంది. ఈ 
సంగతి విని ఒక సిద్ధుడు వచ్చి విక్రమార్కునికి చెప్పి కొన్ని మంత్రసిద్ధులుపదేశించి 
వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు ఆమెను కలుసుకొని మజ్జనభో జనాదులయాక ఆమె తన 
మంచంమీద ముసుగు పెట్టుకొని పడుకొంది. ఆ గదిలో ఉన్న దీపం సెమ్మెకు ప్రాణం పోసి 
దానినొక కథ చెప్పమన్నాడు విక్రమార్కుడు. “అనగనగా ఒక రాకుమారి ఒక యువకుణ్ణి 
పెళ్ళిచేసుకొని అతని కోసం ఎన్నో త్యాగాలు చేసీ అడవులు పట్టింది. అతడు ఊళ్ళో కెళ్లి 
అన్నం తెస్తానని చెప్పి వెళ్ళాడు. అక్కడొక వారకాంత చెలికత్తె అతణ్జీ చూసి, ఆ వేళ్ళతో 
అతణ్ణే కలిపింది. వేశ్య చెలిమితో అతడు భార్యనే మరిచిపోయాడు. ఆమె భర్హకోసం వెదకి 
వేసారి నిప్పులో దూకింది. అప్పటికి భార్య జ్ఞప్తికొచ్చి ఇంక నా బతుకిందుకని అతడూ ఆ 
గుండంలో దూకాడు. తనవల్ల ఆ దంపతుల కెడబాటు కలిగినందుకు వారకాంత కూడా 
దుమికింది. దీనికంతటికీ తనదే తప్పు అని ఆమె చెలికత్తె కూడా నిప్పులో కురికింది. 
వీళ్ళలో ఎవరిది నిజమైన సాహసమో చెప్పగలవా అని దీపపు నెమ్మె రాజును అడిగింది. 
అతడు వారకాంతదే సాహసమన్నాడు. ఇది విన్న కళావతి 'అబ్బే! వారకాంత కొంత 
అనుభవించింది. దానిది సాహసమే! ఏ సుఖమూ ఎరుగని చెలికత్తెదే నిజమైన సాహసం' 
అని బదులు చెప్పి యథాప్రకారం ముసుగుపెట్టి పడుకుంది.* 


సప్తమాశ్వాసం: విక్రమార్కుడు కళావతిచేత రెండోసారి మాట్లాడించడానికి ఆ గదిలో 
ఉన్న కర్పూరపేటికకు ప్రాణం పోసి కథ చెప్పమన్నాడు. అది ఇలా చెప్పింది. 'అనగనగా 
రాజశేఖరుడనే ఒక రాకుమారుడు వేటకు వెళ్ళి ఓక యోగిని కలుసుకున్నాడు. ఆమె 
అతనికొక మాట్లాడే చిలుకనిచ్చింది. దానినతడు ఇంటికి తెచ్చి ఆప్యాయంగా 
చూసుకుంటున్నాడు. “నిన్ను కర్పూరమంజరి అనే రాజకుమార్తె పెళ్ళి చేసుకుంటుంది, 
ఇప్పుడే పెళ్ళిమాటలకు వస్తారు అని అది రాజశేఖరునితో చెప్పింది. అతడు నమ్మలేదు. 
అంతలో కర్పూరమంజరి చెలికత్తిలు అక్కడికి వచ్చి తమ రాకుమార్తికు ఒక గోరువంక 
దొరికిందని, అది రాజశేఖరుని గురించి చెప్పిన వార్తలు విని కర్పూరమంజరి అతణ్ణి 
మోహించిందని, అందుకామె తల్లిదండ్రులంగీకరించారని చెప్పారు. ఇద్దరికీ పెళ్లయి 
అన్యోన్యంగా వున్నారు. రాజశేఖరుని పెంపుడు చిలుకా, కర్పూరమంజరి మచ్చిక 
2. ఈ కథను అనంతామాత్యుడు తన భోజరాజీయంలో అనుకరించాడు. 


786 సమగ్రాంధ్ర సాహిత్యం 


గోరువంకా ఈ అన్యోన్యతను చూశాయి. తాముకూడా అలాగుంటే బాగుంటుందని 
చిలుకరాజు కన్నెగోరతో అన్నాడు. 'మగవాళ్లు పాపాత్ములు, వాళ్ళను నమ్మకూడదు' అని 
కన్నెగోర అంది. "ఆడవాళ్లే ఎంతకైనా తెగించినవాళ్లు. వాళ్ళను నమ్మకూడదు' అని 
రాజకీయంగా అంది చిలక. దాంతో మాటామాటా పెరిగి ఆ రెండూ దెబ్బలాడు 
కుంటుండగా రాజశేఖరుడు, కర్ఫూరమంజరి చూచి ఏమిటని ప్రన్నించారు. చిలుకా, 
గోరింకా తమ తమ వాదాలు చెప్పి చెరో కథా చెప్పాయి. గోరింక నీతి కథ చెప్పింది; చిలక 
ఒక బూతుకథ చెప్పింది. ఆ రెండు కథలూ వినిపించి, 'ఆడవాళ్లా మగవాళ్ళా, ఎవరు 
దుష్టులు' అని కర్పూర పేటిక విక్రమార్కుణ్ణీ ప్రశ్నించింది. అతడు “మగవాళ్లే చెడ్డవాళ్లు' 
అనగా అది విన్న కళావతి దిగ్గున లేచి “మగవాళ్లు పాపం చెయ్యొచ్చు. కాని అతడు 
చేస్తున్నాడని ఆడదికూడా తెగిస్తే పతివ్రతాధర్మాలేమైపోతా' యని రెండోసారి మాట్లాడి 
మళ్ళా ముసుగు పెట్టి పడుకొంది. 


అష్టమాశ్వాసం : కళావతిచేత మూడోసారి మాటాడించడానికిగాను విక్రమార్కుడు ఆ 
'గదీలో ఉన్న సువర్ణకలశానికి ప్రాణం పోసి కథ చెప్పమన్నాడు. అది ఇలా చెప్పింది: 
అనగనగా ఒక రాజుకు పద్మావతి, గుణవతి, లీలావతి అని ముగ్గురు కుమార్తెలున్నారు. 
అతడు వాళ్ళకు పెళ్ళిళ్లు చేసి ముగ్గుర్నీ మూడు ఊళ్ళలో ఉంచాడు. వారిలో పద్మావతి, 
అహర్నిశలూ విల్లమ్ములు చేతబట్టి భర్త వెంట తిరుగుతున్నాసరే, భర్తను మోసగించి తన 
చిత్తమొచ్చినవాడితో వ్యఖిచరించగలదు. ఈ సంగతి విన్న విటుడొకడు ఆమె ఇంటికి వెళ్ళి 
తాను విన్నది నిజమని ప్రత్యక్షంగా తెలుసుకొన్నాడు. అందుకామెకు జోహారు చెయ్యగా 
“నా చాతుర్యానికి ఆశ్చర్యపోవడమేమిటి? మా గుణవతి భర్హకళ్ళముందరే పరపురుషుడితో 
క్రీడించగలదు' అని చెప్పింది. వెంటనే ఆ విటుడు ఆ వూరు వెళ్ళి, ఆ సంగతి కూడా 
అక్షరాలా నిజమని తెలుసుకున్నాడు. అందుకామెను ప్రస్తుతించబోగా 'మా లీలావతి భర్త 
పడుకొన్న మంచంమీదనే ప్రియునితో రమించగలదు, నా గొప్పతనమేముంది' అని 
చెప్పింది. ఆ విటుడు ఆవూరు కూడా వెళ్ళి ఆ విషయంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని 
తెలుసుకున్నాడు. 

ఈ మూడు 'నిరంకు'శోపాఖ్యానాలూ సవిస్తరంగా చెప్పి ఈ ముగ్గురిలో ఎవరు 
జాణలో నిర్ణయించమని సువర్ణకలశం విక్రమార్కుణ్జి కోరింది. అతడు '“పద్మావతి' 
అన్నాడు. అప్పుడు కళావతి లేచి “వాళ్ళలో లీలావతి నిజంగా విదగ్ధ కాదా? పద్మావతి 
అని చెప్పవచ్చా' అని బదులు పలికింది. ఆ విధంగా ఆమె మూడుసారులు మాటాడక 
తప్పలేదు. తాను పెట్టిన షరతు పూర్తిచేసినందుకు ఆమె విక్రమార్కుణ్ణి వివాహమాడింది. 

విక్రమార్కుడు ఆర్నెల్లు దేశాటనం చేశాడోలేదోగాని విక్రమార్కుని చరిత్ర వ్రాసిన 
జక్కనకుమాత్రం తీర్థయాత్రలంటే చాలా ఇష్టంగా ఉంది. ఈ కావ్యంలో తీర్థయాత్రల 
ప్రసక్తి, పుణ్యక్షేత్రాల ప్రశంస విరివిగా ఉంది. విక్రమార్కునికి పట్టం గట్టి చంద్రగుప్త 
మహీసురుడు వానప్రస్తానికి వెళ్ళిపోయాడు. ఆతడు వెళ్ళిన చోటు శ్రీశైలం. అలా 
వెళ్ళడానికి ముందు 7 "పద్యాలలో (అందులో రెండు సీసాలు) అతడు శ్రీశైలక్షే త్ర 
మహిమను ఉగ్గడీస్తాడు (1:195-201). 


జక్కన | 787 


ఉజ్జయినీ నగరంలో పురందరుడనే వైశ్యుడు ఉన్న ఆస్తినంతా దానధర్మాలు చేసి 
తీర్థయాత్రలకు వెళతాడు. జక్కన అతణ్ణి ఉజ్జయిని నుంచి మధురకు పంపాడు. అక్కడ 
నుండి కాశీకి మళ్ళించాడు. ఆరు గద్య పద్యాలలో (2:189-194) కాశీవర్ణనం కావించి, 
శ్రీశైలానికి పంపించాడు. 13 గద్య పద్యాలలో (2:195-207) ఆ పుణ్యక్షేత్ర దర్శనం 
వర్ణించాడు. “శ్రీశైలం చూస్తే ముక్తి, కాశీలో మరణిస్తే మోక్షం' అన్న నమ్మకం 
ఇంతకుముందే ప్రథమాశ్వాసంలోనే వక్కాణించాడు. కాశీలో మరణీంచేవాళ్లు ఎలా 
గణనకెక్కేది లెక్కలలో ఇలా చెప్పాడు. 
రూపమొక్కటి రెండు రూపులై చెలువొందు 
మూడు మొనల పోటు ముట్టు బట్టు 
బాహుచతుష్కంబు బంచాస్యములు బూను 
షణ్ముఖుపై [బ్రేమ సలుపుచుండు 
సప్తాశ్వచంద్రు లీక్షణములుగా నొప్పు 
నెనిమిది మూర్తుల వినుతికెక్కు 
నవనిధీశసఖుం డనంగ గీర్గివహించు 
బదికొంగులైన యంబరము గట్టు 
బదునొకండు విధంబుల [బణుతికెక్కు 
వెలయ బండ్రెండుగనుపుల విల్లు పట్టు 
గర్మపాశలవి త్రవిఖ్యాతి మెరయు 
గాశిలో మేను దొరగిన ఘనయశుండు. (విక్రమార్క. 2-192) 
ఈ అంకెల సంవిధానం చూస్తి కేయూరబాహు చరిత్రలో మంచెన చేసిన ఆశీర్వాదం 
జ్ఞాపమొస్తుంది. అందులో ఒకటినుంచి అనంతందాకా లెక్కగల దేవతలు తన కృతిపతిని 
బ్రోచాలని కాంక్షించాడు (కేయూర. 1-2). మంచెన యొక్క కృతిపతిలాగ జక్కన కృతిపతి 
కూడ గణకుడే. అందుకే ఇలా అంకెలతో సంబంధించే పద్యం ఉవంకాయాత్యుడు 
భోజరాజును ప్రశంసించిన పద్యం ఈ కోవలోనిడే. 
జక్కన శ్రీశైలంలో అన్ని ప్రదేశాలూ స్వయంగా చూసినట్టున్నాడు. పురందరునికి 
తోడవీరేశ్చర దేవాలయం కూడా చూపెట్టాడు (2-206). అక్కడ నుంచి కొండ దింపించి 
అహోవిలం చూపించాడు. ఆ తరువాత పురా ణసిద్ధంబగు సిద్ధపట్టణస్థానం పంపించి 
పెన్నలో స్నానం చేయించాడు. బహుశా సిద్ధపట్టణం జక్కన స్వగ్రామమే అయి ఉంటుంది, 
అక్కడ నుంచి కాళహస్తి, తిరుపతి, కంచి, శ్రీరంగం, కుంభకోణం, రామేశ్వరం, 
సేతుబంధనం, అనంతశయనం చూపించి హేమకూటానికి విరూపాక్షలింగ దర్శనం కోసం 
పంపించాడు. జక్కన స్వయంగా ఈ యాత్రలు చేసినట్టుంది. ఈ తీర్థాలలో తాను చేసిన 
స్తోత్రాలే పురందరుని నోటంట చెప్పించినట్టుంది. విరూపాక్షలింగాన్ని మూడు శోకాలలో 
నుతించాడు. ఇవి అతడు రచించినవే అయిఉంటాయి.కి 
3. ఏక్రమార్క చరిత్ర. 2:222-224 


788 సమగ్రాంధ్ర సాహిత్యం 


హేమకూటంలో ఈ విరూపాక్షలింగదర్భనం చేయించి జక్కన పురందరుణ్ణి పంపించాడు. 
“పుట్టి పెరిగిన దేశం బెట్టి బనులకైన జూడ నిచ్చగుట నేపట్టున కాలూదక 
నిజపట్టణమునకు' ఆ వైశ్యుడు వెళ్లాడు (2-220). పురందరుని తీర్థయాత్రలలో “సర్వలోక 
లోచన సము త్సేధ సౌధగోపురంబగు కాంచీపురంబు' అని ఒర్క వాక్యంలో చెప్పేశాడు. 
కాని జక్కనకు ఆ ఊరంటే చాలా ఇష్టం. సప్తమాశ్వాసంలో 7 పద్యాలలో సుదీర్ణంగా, 
సవిస్తరంగా వర్ణించాడు. 'కంచి జూడని కన్నులు కన్నులగునె అని ప్రశ్నించాడు (7-114). 
'ద్రవిళబాలా విలాసినీతతుల' సౌందర్యాన్ని శ్రీనాథునిలాగే ఇతడూ తనివితీరా 
వర్చించాడు. 


జక్కన శ్రీనాథునికి కొంచెం పూర్వుడు. కనుక జక్కనను చూసే శ్రీనాథుడు కొన్ని 
పద్యాలను వ్రాశాడని కుందూరి ఈశ్వ్చరదత్తుగారు పోలికలు చూపించారు. వాటిని మనం 
ఒక పట్టికగా వేసీ క్రమంగా చూద్దాం. 


1. దానంబునకు నిదానంబునకు, ధర్మంబునకు విభవంబునకుబభవంబును, విలాసంబునకు 
మర్మంబును, విభవంబునకు బ్రభవంబును, | నివాసంబును, నపవర్గంబునకు సర్గంబును, 


విక్రంబునకు ననుక్రమంబును, ధర్మంబునకు మర్మంబును, దానంబునకు 
సౌఖ్యంబునకు ముఖ్యంబునై యొప్పు నిదానంబును, నానందమునకు 
నప్పురంబునకు నధీశ్వరుండు. మూలకందమును, విద్యకునిషద్యయు, 
(విక్రమార్క చరిత్రము, 1-101) విశ్రామంబునకు ధామంబునునైన పట్టణంబున 
కథీశ్చరుండు. (భీమఖండము, 1-110) 
2. తన కీర్తినర్దకి దశదిశా మండలీ రంగ తన కీర్తినర్హకి ఘనతర (బ్రహ్మాండ భవన 
మధ్యమున నర్హనము సేయ భూములగొండ్డ్లి పరిఢవిల్ల 
(విక్రమార్క చరిత్రము, 1-102) (శృంగారనైషధము, 1-9) 
3. నారీచిత్తసరోమరాళ నవ నానా - నారీచిత్తసరోమరాళ నయచాణక్యా 
గంధ సౌగంధ్యు వి విరించాన్నయ 
స్తారోదారభుజాంతరాళ ప్రతిభా క్షీరాంభోధి సుధామయూఖ కవితా 
సర్వజ్ఞ సోమాబ్బ వి సిద్ధాంత సర్వజ్ఞ జం 
స్మేరాకారశరన్ని శాకరకరా భారాతిద్విపహస్తకాండవిభబాహా 
శ్లేషప్రియంభావుక ఖడ్గధారాపయో 
స్ఫారక్షీ రపయోధి లంఘనకళా ధారాశాంతవిరో ధిభూధవేమహోూ 
జంఘాల కీర్తీశ్చరా. దగ ప్రతాపానలా! 
(విక్రమూర్క చరిత్రము, 4-229) (శృంగాధనైషధము, 6-144) 
లాటీచిత్తసరోమరాళకుకురీ లావణ్య 


లోలాత్మక 


4. కుకురుకురుచేర కేరళ 
శకమరుకర్ణాటలలాట సౌరాష్ట్ర మహీ 
పకుమం;తిజనమనీషా 
నికషోవలనయకలాప। నిగమా లాపా. 
(విక్రమార్క చరిత్రము, 6- 148) 


ర్‌. వెన్నాలజరియిడ్డ వెండీతీగలబోలు 
యజ్ఞోపవీతంబు లరుత సమర 
గన్నా చెంగల్ష్వపూవన్నె మించిన నీరు 
కావిదోవతికట్టు కటిదలిర్చ 
వెలిదమ్మివిరిమీది యెలదేటిగతి గంగ 
మట్టిపై వేలిమిబొట్టు దనర 
నీలికందుకముపై గీలించుముత్యాల 
విధమున సిగగమ్మ విరులు మెరయ 
లలితనవయౌ వనారంభ కలితమైన 
మేని మెరుగులు మెరుగుల మెరుగు దెగడ 
జంద్రధరు కృప బహ్మవర్చసము గన్న 
మారుడన నొప్పు విప్రకుమారు గాంచె 
(విక్రమార్కు చరిత్రము, 7- 143) 


6. ముగురంగూర్చిన ముండదైనమువకున్‌ 
మొక్కించు జేజేయనున్‌. 


(విక్రమార్క చరిత్రము, 8-80) 


789 


శ్రీనాథుడు 


ర్లాటీనృత్యకళావిలోకన సమారంభ 
ప్రియంభావుకా 
భోటీనేతచకోర చంద్రమగధీ 
పుష్పాన్త్రచోళీకుచా 
ఘటస్థాపిత మన్మథాంక కుహళీ 
గాఢాంక పాళిప్రియా 
(శృంగార నైషధము, 4-141) 


కుకురుకురుచోళ కేరళ 

శకమరు కర్ణాటలాట సౌవీరన్చప 
ప్రకరసభాభరణ మహా 
సుకవిజనానీక వినుతశు భచరితు 
నకున్‌ (శృంగారనైషధము, 1-41) 


సరిగొన్న దెలిపట్లు బన్నిదంబుల 

తోడ రత్నాలతారహారము ధరించి 
వలిపనీర్కా విదోవతిపై బదార్వన్న 
కళయ్రైన పసిడిమేఖల ఘటించి 
గంగమట్టియమీద గస్తూరిరసమున 
బుండ్రకమ్ములలాటమున నమర్చి 
కమలకర్ణిక కుండలముల పార్శకములందు 
అలితంబులగు నొంటులలవరించి 
యాత్మవంశపరంపరా యాతమైన 
వైదికాచారమార్గంబు వక్క ణించి 
యారజము రాచరికము నలవరించి 
నగరివీథుల జరియించు బైగడ సుతుడు. 
(శివరా త్రిమాహాత్మ్యయము, 2-90) 


ముగురంగూర్చినముండ దైవమునకున్‌ 
మోమాట లేదో సుమీ! 
(థీమఖండము, 3-6) 


ఈ పోలికలు కొట్టవచ్చినట్టు స్ఫుటంగా కనబడుతున్నాయి. లాటీచిత్తసరోమరాళ 
(శృంనై. 4-141) - శ్రీనాథుడు మంచెన పద్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని చెప్పి 
ఉంటాడు. “గౌళీనిర్ణర రాజనందనుని...'” (కేయూర 1-78) అని మంచెన తన కృతిపతిని 


790 సమగాంధ్ర సాహిత్యం 


సంబోధించాడు. ఈశ్వరదత్తుగారు ఈ పోలికలు కాక జక్కన రచించిన అయిదుసీసాలను 
ఉదాహరించి ఇలా వ్రాశారు. 


శ్రీనాథుని ఉపచార క్రియాప్రయోగములు జక్కన డక్రియాప్రయోగముల 
ననుసరించుచున్నవి... పై సీసపద్యములలో చరణాంతముల నిరూపింపబడిన ఉపచార 
క్రియావిచ్చిత్తి సహృదయాహ్లాదకరమై చమత్కారా తిశయమును బోషించుచున్నది. ఇట్టి 
వైచిత్రియే శ్రీనాథుని కొరవడియైనది.* 


అయితే శ్రీనాథునిడే శిల్పంలో పైచేయి. జక్కన 'వెన్నైల జరి యిడ్డ వెండితీగాలబోలు 
యజ్ఞోపవీతంబు లరుత సమర' అని కేవలం వర్ణనే చేశాడు. శ్రీనాథుడు యజోపవీతాలను, 
రత్నాల హారాలను కలిపాడు. నీర్కావి ధోవతిపై పసిడిమేఖల కట్టించాడు. గంగమట్టిమీద 
కస్తూరి బొట్టు పెట్టించాడు. కుండలాల పక్కన ఒంటులు అలంకరింపజేశాడు. 
వైదికాచారాన్ని రాజరికాన్ని పక్కపక్కన పెట్టాడు. ఒకడిలోనే రెండు విరుద్ధమైన వాటిని 
_ ఇమిడ్చాడు. అదీ కవిత్వం. శ్రీనాథుడే జక్కనను అనుకరించాడా, లేక జక్కనే -శ్రీనాథుజ్దీ 
అనుసరించాడా అన్నది ఒక చిక్కు ప్రశ్నే! విక్రమార్క చరిత్ర రచనాకాలాన్ని చాగంటి 
శేషయ్యగారు క్రీశ. 1375-1404 అని నిర్ణయించారు. దీనికి కారణం ఆ ఇచ్చిన కాలంలో 
దేవరాయలు యువరాజుగా ఉదయగిరిని పాలించాడు. అతని దగ్గర చామరసు అనే మంత్రి 
ఉండేవాడు. అతణ్ణి దేవరాయల మంత్రిగా జక్కన విక్రమార్క చరిత్రలో పేర్కొన్నాడు. 
దేవరాయలు క్రీ.శ. 1406లో మహారాజు అయ్యాడు. అతని కొడుకు రామచంద్రరాయలు 
యువరాజుగా అప్పటినుంచి ఉదయగిరి ఏలాడు. అతని దగ్గర చామరసు ఉన్నాడు. 
అయితే జక్కన తన కావ్యంలో రామచంద్రరాయల్ని పేర్కొనలేదు. కనుక జక్కన 
విక్రమార్క చరిత్రను 1375-1404 మధ్య ఎప్పుడేనా వ్రాసి ఉంటాడు అని శేషయ్యగారు 
చెప్పారు. జక్కన 1404లోనో, 1405లోనో వ్రాస్తే అతడు శ్రీనాథునికి సమకాలికు 
డవుతాడు. 


జక్కన విక్రమార్క చరిత్రలో దేవరాయల గురించి, చామరసు గురించి చెప్పినది 
కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవరాయలు రాజుగా ఉన్నప్పుడే, అంటే 1406 తరువాతనే 
విక్రమార్క చరిత్ర రచన జరిగి ఉంటుంది అని తెలుస్తుంది. ఈ కావ్యంలో దేవరాయల్ని 
“మహారాయలు' అని జక్కన పేర్కొన్నాడు (1-44). 'కర్ణాటమహామహేశ్వరు' డన్నాడు 
(3-137). చామరసు చామరచ్చత్ర శివికాది భాగ్యచిహ్నాలను జన్నయ సిద్ధమంత్రికి 
ఇచ్చాడు. యువరాజుగారి మంత్రిగా కన్నా రాజుగారి మంత్రిగానే అవి ఇవ్వడానికి 
ఆస్కారముంటుంది. ఆ రోజులో గొడుగు ఇవ్వడం అంటే ఎంత గొప్పో గౌరన వ్రాసిన 
హరిశ్చంద్ర చూస్తీ తెలుస్తుంది. మాలెతలను రాజు “మీకు ఏమికావా'లని అడిగాడు. వాళ్ళు 
అడిగినదేమిటో, హరిశ్చంద్రుడన్నదేమిటో చూడండీ. 


4. శ్రీనాథుని కవిత్వతత్త్వము, పుటలు 45-47. 
65. ఆంధ్రకవితరంగిణీ, 4వ సంపుటం, పుట 287 


జక్కన 791 


'గొడుగిచ్చి రక్షింపు కువలయాధీశ! 
యుచితసవాలక్ష లొండొల్ల మేము; 
పచరణ గాదు, మీ పాదంబు లాన,' 
యని పల్క, మనసు దిగ్గని విర్గి రోసి 
మనుజేశు డా మాల మగువల కనియె: 
“మును సిరివచ్చిన మోకాలి నొగ్గు 
ననువున నా త్యాగ మందక మీరు 
పొంద్నెరుంగక వేడబోలునే? పొసగ 
దందని ఫలముల కర్రులు సాప 
నొనర మహారాజయోగ్యంబులైన 
వినుతవస్తువు లేడ? విద్యవా రేడ? 
లేరొ విద్యలవారు? లేరొ భూనాథు? 
లీరీతి వేడిరో? యిచ్చిరో తొల్లి? 
గోరెడివారికి గొరత లెందుండు? 
నీరాని వస్తువు లీరాదు...? (హరిశ్చంద్ర. పూర్వ. 998- 1012) 


మహారాజయోగ్యములైన గొడుగులు మహారాజుగారి మంత్రి మాత్రమే ఇవ్వగలుగుతాడు. 
అందుచేత దేవరాయల పరిపాలనా కాలమైన క్రీ.శ. 1406-1422 మధ్య ఎప్పుడేనా 
విక్రమార్క చరిత్ర రచన జరిగి ఉండవచ్చు. దేవరాయల కొడుకు వేయించిన శాసనంలో 
చెప్పిన చామరసు మంత్రి చామరసు కాడు. 'కప్రతిదేవనిచామవొ డయలు' ఈ శాసనకాలం 
క్రీ.శ. 1406. “ఇతడు దోనికొండగామం ఏలుతూ ఉండేవాడు. ఉదయగిరిలో ఉన్న 
మంత్రిని ఈ శాసనం చెప్పదు.* అందుచేత ఈ శాసనంలోని చామరసును నమ్ముకొని 
జక్కన కావ్యరచనా కాలాన్ని నిర్ణయించలేం. శ్రీనాథునే జక్కన అనుసరించి ఉండవచ్చు. 
అయితే శ్రీనాథుని. చివరి రచనలలో జక్కన పద్యాల పోలికలు ఉన్నాయి. వాటి మాట 
ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం చెప్పవచ్చు... 


రివరా త్రి మాహాత్మ్యంలోని నగరివీథుల జరియించు పైగడసుతుడు (2-90) అనే 
పద్యానికీ, జక్కన చెప్పిన 'మారుడననొప్పు విప్రకుమారుడు' (7-143) అనే పద్యానికి 
వస్తుసామాగిలో తప్ప పోలికలు లేవేమో అనిపిస్తున్నాయి. శివరాత్రి మాహాత్మ్యాన్ని 
శ్రీనాథుడు తన అవసానకాలంలో వ్రాశాడు. ఈ పద్యాన్ని వ్రాస్తున్నప్పుడు జక్కన 
పద్యంకన్నా తన కాలపునాటి మంత్రి కుమారులే కళ్ళముందు కనబడి ఉంటారు. 'ముగురం 
గూర్చిన ముండ దైవం' అనేది ఆనాడు ప్రచారంలో ఉన్నది కావచ్చు. విక్రమార్క చరిత్ర, 
భీమఖండాలలోని వచనాలు బహుశా ఒకటే సంస్కృత మూలానికి అనువాదమేమో, పోతే 
6. నెల్లూరు శాసన సంపుటం, 1వ భాగం, పుట 310 


792 సమగ్రాంధ్ర సాహిత్యం 


నైషధంలోని పద్యాలకు, విక్రమార్క చరిత్రలోని పద్యాలకు పోలికలుండడం, శ్రీనాథునే 
జక్కన అనుకరించాడేమో అనే వాదానికి ఆస్కారం లేకపోలేదు. ; 


జక్కన ఎర్రయ్యగారి కాలంవాడని కూడా కొందరు భావిస్తారు. ఏమంటే ఇతడు 
ఎర్రయ్యగారిని స్తుతిస్తూ ఆయన అరణ్యపర్వశేషం, నరసింహపురాణం, రామాయణం 
వ్రాసినట్టు చెప్పాడేగాని హరివంశం వ్రాసినట్టు చెప్పలేదు. అందుచేత జక్కన విక్రమార్క 
చరిత్ర రచించేనాటికి హరివంశ రచన జరగలేదంటారు.” జక్కన ఎర్రయగారిని గురించి 
చెప్పిన పద్యం ఇది. 


ఈ|త్రయి దా బబంధపరమేశ్వరుడై విరచించె శబ్దవై 

చిత్రి నరణ్యపర్వమున శేషము శ్రీనరసింహరామచా 

రిత్రములున్‌ బుధవ్రజగరిష్టత నెర్రయ శంభుదాసు డా 

చిత్రకవిత్వవా గ్విభవబృ్బంభితు గొల్పెద భక్తియుక్తితోన్‌. (విక్రమ. 1-14) 


ఇందులో ' అరణ్యపర్వమున శేషము' అన్నమాటను ' అరణ్య శేషమును శేషము' అని 
దిద్దడానికి అవకాశముందేమో వ్రాతప్రతులు శోధించాలి. హరివంశం భారతశేషమే కదా, 
ఈ దిద్దుబాటుకు అవకాశం ఉంటే ఎర్రయగారి నాలుగు రచనలూ జక్కన పేర్కొన్నట్లే 
అవుతుంది. ఎర్రయగారిని ఈ పద్యంలో జక్కన _ చిత్రకవిత్వవాగ్విభవ 
జ్బంభితుడన్నాడు. అయితే తన ఒరవడిని చెప్పుకున్నాడు, 


ప్రతిపద్యము జోద్యముగా - గృతిజెప్పిన నొప్పు గాక కృతి నొకపద్యం 
బతీమూఢుడైనబిత్రత - బతిపాదింపడె ఘుణాక్షరన్యాయమునన్‌? 
(విక్రమ. 1-17) 


అని తాను కచ్చితంగా చెప్పాడు. ఇతడు తన గురించి కృతిపతి చేత ఇలా అనిపించాడు. 


చక్కన నీ వైదుష్యము - చక్కన నీకావ్యరచనచాతుర్యంబుల్‌ 
చక్కన నీ వాగ్వైఖరి - చక్కన నీవంశమహిమ జక్కనసుకవీ! 
స్వాభావికనవకవితా - ప్రాభవముల నుభయభాష బ్రౌఢిమ జెప్పన్‌ 
భూభువనంబునసరిలే - రా భారతి నీవు దక్క నన్నయజక్కా! 

(విక్రమ. 1:23-24) 


జక్కనది నిజంగా ఒక ప్రక్కనించి స్వాభావిక నవకవిత్వమే, అతని వాగ్వైఖరి 
చక్కనే. నాచన సోముని తరువాత సరిగ్గా అతికినట్టు సామెతలు వాడడంలో ఇతని కితనే 
సాటి. తెనుగుతనం ఉట్టిపడే జాతీయాలు మాత్రమే కాక సంస్కృత లోకోక్తులు కూడా 
బాగా వాడుతాడు. చూడండి. 


7. ఉంధ్రకవితరంగిణి, 4వ భాగం, చాగంటి శేషయ్యాగారు, పుట 216. 


జక్కన 793 


జక్కన సామెతలు - లోకోక్తులు 

తెలుగు: 

తూచ తప్పకుండ (1-110), పసిడిహ్హారమైనన్‌ జేరుపగచోటు వలెను (1-111), 
పూసగ్రుచ్చినగతి (1-145), తెడ్డునాకి యుపవాసము మాన్చుకొనంగ నేటికిన్‌ (1-150), 
మరువము మొలువగ తొడసె పరిమళ ముదయించినట్టు (1-), సూదిపిరింది త్రాటి క్రియ 
(2-72; 2-136), గుడి మింగువారికి నంది పిండి వడియము (2-238), నెయ్యివోసిన 
యగ్గియట్లు (3-64), ముందట నుయ్యి వెన్క లోతగు గొయ్యి యున్నలాగు (3-81), 
ఆమూలచూడీంబు (1-190; 3-106; 7-39), పులిమీసల నుయ్యల లూగవచ్చునే (4-59), 
కాకతాళీయం (4-61), బాపనపోటును కప్పుకాటును గలదె? (4-63), హస్తిమశకాంతరం 
(4-68), తామరపాకున నీటిక్రియ తల్లడము (4-99), కమలదళంబుమీది యుదకంబును 
బోలె (4-132), సింహము మెడగంటవోలె (4-132), ఏమిటికి ఏనుగునెక్కియు దిడ్డి 
దూరగన్‌ (4-149), చుట్టములసురభి (4-191), ఏనుగు పల్లనంబడిన ఏడికకున్‌ 
వశమేవహింపగన్‌ (5-132), తలపూ వాడకయుండగ (6-98), పలికిన పగడంబులు 
రాలునట్లు (7-4), చెరుకున పండొదవినట్టు (7-20), ఏమిటికి చల్లకు వచ్చి 
ముంతదావగన్‌ (7-38), పెన్నిధానంబు గాంచిన పేదవోలె (8-22), మొలపూసలు 
త్రివ్విననాటనుండి (8-41). 


సంస్కృతం 


అహింసా పరమోధర్మయనంగ (1-148), “ధర్మస్య త్వరితాగతి యను 
పురాణవచనము (2-185), 'కామినీ లోకానాం జాతిః ప్రకల్పితా' యనునీతి (3-28), 
'కామాంధో౭పి నపశ్యతి', నా మును వినబడిన పలుకు (3-68), “గుర్వాజ్ఞూం ప్రతిపాల 
యేత్తనెడి పల్కుల్‌' (5-133), “వచస్సు భాషిత పరివ్యక్తం బలమేవహి కేవల' మను పలుకు 
(5-160) 'పరోపకారార్థమిదం శరీర మనిన ధర్మమార్గం (5-226), “సర్వం విష్ణుమయం 
జగ'త్తనుట (6-65). 
ఈ సామెతలను జక్కన ఎంత చక్కగా పద్యాలలో వాడాడో గమనిద్దాం. విక్రమార్కుని 
తండ్రీ చంద్రగుష్పుడనే బ్రాహ్మణుడు. ఈ సంగతిని ఎత్తిపొడుస్తూ పరరాజులు పంపిన దూత 
ఏమంటున్నాడో వినండి. 


పలుకులు వేయునేటి కిక బ్రాహ్మణసూనుడ వీవు నీకు దో 

ర్పలమున కేమికారణము బాపనపోటును గప్పకాటునుం 

గలదె ధరిత్రి భట్టి మొన గట్టిగ నమ్మకు మోసపోకు నీ 

కొలదులె రాచకార్యములు కోమటిబుద్దుల దీర్పదీరునే? (విక్రమ. 4-63) 


794 సమగ్రాంధ్ర సాహత్యం 


ఈ దూకే వీరమరణం ఘనతను ఎలా చాటుకొంటున్నాడో చూడండి: 


ఇంచుక సూదివేదన వహించిన మాత్ర నృపాంగనాకుచో 
దంచితసొఖ్యకేళి సతతంబును గంచులి గాంచు నాజిని 

ర్వంచన దీవ్రబాణనికరక్షతదేహుల కబ్బవే మరు 
చ్చంచలలోచనాఘనకుచస్తబకద్యుతిసంగసొఖ్యముల్‌? (విక్రమ. 4-71) 


కాస్త సూదిపోట్లు ఓర్చుకొన్నంతమాత్రంచేత రవిక రాచకూతుళ్ళ పాలిండ్ల 
సౌఖ్యకేళికి నిరంతరం నోచుకుంటున్నది. యుద్ధంలో తీవ్రబాణాలవల్ల క్షతదేహులైతే 
దేవతాస్త్రీల సంగమసౌఖ్యం లభిస్తుందట. 


ఇతని ఒకటి రెండు పద్యాలు చదివినంత మాత్రం చేతనే ఇంత ఆనందం కలిగితే 
కావ్యమంతా చదివితే ఇంక ఎంత హాయిగా ఉంటుందో అన్నది సహజమైన కుతూహలమే. 


జక్కన కవిత్వం నిజానికి చక్కన. 


గజపతుల యుగం 


స్రీ నాధుడు తన అవసానకాలంలో అనుభవించిన అగచాట్లకు ఎవరు కారణం అని ప్రన్ని 
ున సాహిత్యకారులు గజపతులను చూపిస్తారు. రాజమండ్రిలో కూడా రెడ్డిరాజ్యు, 
ఏతనమయ్యాక ఆంధ్రదేశాన్ని ఓడ్రగజపతులు ఆక్రమించుకుని కొంతకాలం పాలించారు 
లుగు భాష అంటే అభిమానంగాని, ఆసక్తిగాని ఏ కోశానా లేని ప్రభువులూ, వారి క్రిం( 
నిచేసీ ఉద్యోగులూ సర్కారుకు రావలసిన పన్నులు నిర్దాక్షిణ్యంగా వసూలు చేశారు 
ట్టవలసినవాడు కవిసార్వభౌముడైనాసరే, నిరక్షరకుక్షి అయినాసరే కచ్చితంగా ఒకే నీళ 
మలు జరిపి బాకీపడితే ఒకేవిధంగా నిక్రించారు కాబోలు. “కవిరాజుకంఠంబ 
గొ గలించెనుకదా' అనే పద్యంతో శ్రీనాథుడు ఆ రాజులకు శాశ్వతమైన అపకీర్తి 
లకొల్పాడనీ, ఆంధ్రవాజ్బయం ఉన్నంతకాలం అది చిరస్థాయిగా ఉండిపోతుందనీ మ 
ాహితీపరులు తడికళ్లు తుడుచుకొంటూ భావిస్తారు. 


ఒక ప్రముఖ కవి కష్టాలకు లోనయ్యాడని బాధపడుతూ ఆ రాజ్యాన్ని 
ర్కోటకరాజ్యంగా భావించుకొనడంలో తప్పులేదుగాని .గజపతుల వల్ల మొత్తంమీ. 
నారతదేశానికి ఉపకారమే జరిగింది. చరిత్రకారులు ఈ విధంగా భావిస్తున్నారు. 


“యావద్భారతమును యవనుల దండయాత్రలకు లోనై హైందవ స్వాతంత్రమ 
౨అడుగంటనున్న తరుణములో కపిలేశ్వర, పురుషోత్తమ, వీరరుద్రులు తురుష్కు! 
దుర్కొని వారి ధాటి నాపి హిందూధర్మమును, మతమును ఉద్ధరించి వన్నెకెక్కిరి. తవ 
గ జ్యములో శాంతిభద్రతలను నెలకొల్పి చక్కని పరిపాలనా విధానము నేర్చరచి 
పజాహిత కార్యములు చేసి చిరస్మరణీయులైరి. వారి మతాభిమానమును, భో 
పపత్తులును, కళాసాహిత్య పోషణయు మరపునకు రానివి." 


శ్రీనాథునివంటి కవిని బాధించారన్న కోపంతో గజపతుల చరిత్రను అపార 
ేసుకొనక దానిని సానుభూతితో పరిశీలించడమే మన కర్తవ్యం. వాళ్లూ తెలుగ 
ఏండితులకు, కవులకు భూములు, అగ్రహారాలు ఇవ్షకపోలేదు. ఈ సంగతి గ్రంథస్థమైండి 
కీ. 16వ శతాబ్ది ప్రథమ భాగంలో జీవించిన అజ్జరపు పేరయలింగం అనే క! 
ఒడయనంబివిలాసం' అనే కావ్యం వ్రాశాడు. అందులో తన పూర్వులకు గజపతుల 
౨(గ్రహారం ఇచ్చినట్లు ఇలా చెప్పాడు.? 

శ్రీరంజిల్ల జెలంగుచున్న గజరాట్సింహాసనాధ్యక్షునిన్‌ 

ధారాళంబుగ వేదశాస్త్ర బహువిద్యారూఢి మెప్పించి యా 

వీరా గ్రేసరు డియ్యకొండన మహావిఖ్యాతిగా గౌతమీ 

తీరక్షో ణిని నజ్జరం బసగ దా దెచ్చెన్‌ మహాగామమున్‌. (ఆ.క.త. 6-174 


తెలుగుభాషాసమితివారీ విజ్ఞానసర్వస్వ్పము, 3వ సంపుటం, పుట 278. 
ఆంధ్రకవితరంగిణి, సంపుటి 174వ పుటలో చాగంటి శేషయ్యగారు ఉదాహరించారు. 


క్షషుకీము 
లో 
స 
asf 
నన : 
Cf 
భామకి 9 An 
ఉరుగ్‌ల్లు 9 ఈకోంగపస్ట్రణము 
అతాచకాంటీ ॥ 
దిసీక్‌ కింద ఆ చీదరకాంతే ల్ని | 
ఎలక Nes శ్ర కాశారు 
a aha Nets 
ఇకాడ 3 CODA ted పము 
లో ome శ వ్య 
ళ్‌తో' 
fobs? Ud బమెణాటుకుక్ష్‌ 

ఉకలుగిది 9 

“సెలన్మాతం అధ 

lesa గజపతులనాటి ఆంధ్రదేశం 
ఆంద్ర గిల 

రేంజి 9 


964 


ogg Holm 


గజపతుల యుగం 797 


తొలి రాయల యుగంలో పిల్లలమర్రి పినవీరభద్రుడు చాలా సుప్రసిద్ధుడైన కవి. 

ఇతనికి ఇద్దరు కుమారులు. వారిలో రెండవవాడు మల్లేశ్చరుడు. ఈయన కటకం గజపతుల 

అనుగ్రహం సంపాదించి వారి కొలువులో ఉన్నాడు. మడిమాన్యాలూ, అ(గహారాలూ 

అందుకొన్నాడు. “పెనుమళ్ళ' అనే అ గ్రహారాన్న్ని స్వీకరించాక ఈ పిల్లలమర్రి వారి 

ఇంటిపేరు 'పెనుమళ్ళ' గా మారింది. ఈ వంశంలోని వాడినని చెప్పుకొనే పెనుమళ్ళ సోమన 
అనే కవి తన సీమంతినీ కల్యాణం అనే కావ్యావతారికలో ఇలా చెప్పాడు. 


మహనీయ తేజు మల్లేశ్చరుండంత 

దన కార్యదక్షతా ఘనత జూచి 

మెచ్చి యాకటకేంద్రుడిచ్చిన పెనుమళ్ళ 

యన్నగ్రామమునందు నధివసించే 

నాటినుండియు తదీయనామంబు చేతన 

య్యన్యాయంబు ప్రకాశమందుచుండె (సీమంతినీ 1-51) 


ఈ పెనుమళ్ళ సోమన పూసపాటి తమ్మరాజుగారి ఆక్రితుడు. పూసపాటి వారిలో ఎందరో 
ప్రసిద్ధులు గజపతుల కొలువులో ఉన్నవారే. పిల్లలమర్రి పినవీరభద్రుని రెండో కుమారుడు 
మల్లేశ్వరునికి పెనుమళ్ళ అగ్రహారాన్ని కటకేంద్రుడిచ్చాడని సీమంతినీ కల్యాణం 
స్పష్టపరుస్తూంది. దానివల్ల ఇంటి పేరు మారింది. ఈ ఒక్క సందర్భంలోనే కాదు, మరొక 
వంశం వారి విషయంలో కూడా గజపతుల ఆదరణ వల్ల ఇంటిపీరు మారిన సాక్ష్యాలు 
ఉన్నాయి. కడపటి రాజుల యుగంలో ఏనుగు లక్ష్మణకవి తమ యింటిపేరు మారిన 
వైనాన్ని ఇలా తన సుభాషితరత్నావళిలో గ్రంథస్థం చేశాడు, 


పరమేష్టితుల్య ప్రభావుండు వాధూలు 
డను మునీంద్రుం డొప్పు ననఘమూర్తి 
యమ్మునినాఘ వంశమ్మున క్షీరాంబు 
నిధిసుధాకరుడు జన్మించినట్లు 
ప్రభవించె శ్రీ, పైడిపాటి సింగనమంత్రి 
వంశా గ్రగణ్యుడై వరలునతని 

మహిత సంతాన క్రమంబున జలపాల 
సచివుడొప్పె బలారి సచివసముడు, 
గజపతి భర్తచే గజముతోడ 

నగహారం దితండు పరిగ్రహించె 
నెలమి నేనుంగు వారన్న యింటీపేరు 
గలిగె నతనికి గజలాభకలనవలన, (అవతారిక. 29) 


భర్తృహరి సుభాషితాలను అనువదించిన ఏనుగు లక్ష్మణకవి ఆ గంథం 
అవతారికలో తమ ఇంటిపేరు మార్చుగురించి ఇలా విశదం చేయడమే గాక, తాను రచించిన 


798 సమగ్రాంధ్ర సాహిత్యం 


జాహ్నవీ మాహాత్మ్యం అనే కావ్యంలో ఇంకో విషయం చెప్పాడు. ఈ కావ్యాన్ని అతడు 
నండూరి కావురాజుకు అంకితం ఇచ్చాడు. ఈ నండూరి వారి మూలపురుషుడు 
తిమ్మరాజు గజపతుల కొలువులో చేరాక 'మహాపాత్రుడు' అయ్యాడు. అతడు 


గజరాజు నృపదత్త గజరాజు చామర 
ధ్వజ భూషణాంబర వ్రజ విరాజు (జాహ్నవి 1-38) 


అనంతర కవులు కావ్యాలలో చెప్పిన ఈ పూర్వ విషయాలవల్ల గజపతులు ఎందరో కవుల 
పూర్వీకులకు ఏనుగులూ, అగ్రహారాలు ఇచ్చాడన్న సంగతి స్పష్టమవుతుంది. ఈ 
పద్యంలో పేర్కొన్న గజపతి ఎవరో నికరంగా తీల్చి చెప్పలేం. గజపతులలో ముగ్నరే 
ప్రసిద్ధులయ్యారు. వారి పేర్లూ, రాజ్యకాలాలూ చూడండి: 


కపిలేశ్చర గజపతి ... క్రీశ. 1434-1468 
పురుషోత్తమ గజపతి ... క్రీ.శ 1468-1497 
ప్రతాపరుద్ర గజపతి ... క్రీశ, 1497-1538 


ఈ ముగ్గురూ వరుసగా తాత, తండ్రి, మనుమలు. కపిలేశ్చరుడు గజపతి రాజ్యాన్ని 
స్థాపించాడు. ఇతడు గంగ వంశపు రాజులవద్ద మంత్రిగా ఉండేవాడు. తన రాజు రెడ్డి 
రాజ్యంపై యుద్దానికి వెళ్ళినప్పుడు ఇతడు' సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 
గంగవంశపు రాజులకు కూడా “గజపతి' అనే బిరుదముండేది. వీరి సైన్యంలో గజబలం 
ఎక్కువగా ఉండేది. కనుక వీళ్ళకు గజపతులని, గజనివహపతులని, గజఘటాపటులని 
విరుదులున్నాయి. కపిలేశ్వరుని తోటే “గజపతి' ఆనే మాట రూడి అయింది. అయితే 
కపిలేశ్చరుడు పట్టం కట్టుకోడానికి ఒక . పదిహేను సంవత్సరాలు ముందుగా 
క్రీ.శ. 1419-20లోనే లాంగూల గజపతి రాజమహింద్రవరాన్ని ఆక్రమించుకొని పన్నెండు 
సంవత్సరాలు పాలించినట్లు స్థానిక చరిత్రలు చెప్తున్నాయి." మధ్యాంధ్రం ఈ గజపతి 
అధికారంలో ఇంతకాలం ఉన్నా లేకపోయినా కొన్నాళ్ళపాటు ఉండేదని చెప్పవచ్చు. 


కపిలేశ్వర గజపతి క్రీశ 1434లో గంగవంశపు, భానుదేవుని రాజ్యభష్టుని చేసి 
సింహాసనాన్ని. ఆక్రమించుకొన్నాడు. ఆతడు మేధావి, శూరుడు, మందీమార్చలం 
గలవాడు. బంధుమిత్రుల సహాయంతో అధికారాన్ని సురక్షితం చేసుకొన్నాడు. క్రీ.శ. 1435 
జూన్‌ నెల 29వ తేదీనాడు పట్టాభిషేకం చేసుకొన్నాడని చరిత్రకారులు నిర్ణయిస్తున్నారు.* 
పదవీభష్టుడైన భానుదేవుని మళ్ళా సింహాసనమెక్కించడానికి చూసిన కిలావంశీయులైన 
నందాపురం రాజులనూ, ఒడ్డాది మత్స వంశపు రాజులనూ, యలమంచిలి చాళుక్యులనూ 
జయించి లొంగదీసుకొని రాజ్యాన్ని సుస్థిరం చేసుకొన్నాడు. ఉత్తరాదిని వంగదేశపు 


౩3. తెలుగుభాషానమితివారి విజ్ఞానసర్వస్వం, 3వ సంపుటి, పుట 272 
4. Subrahmanyam, R. SURYAVAMSIGAJAPATIS OF ORISSA, Andhra University, 
Waltair, 1957, P. 34. . 


“గజపతుల యుగం 709 


సుల్తానులను ఓడించాడు. క్రీ.శ. 1443 నాటికి తన రాజ్యాన్ని, ఉత్తరాన గంగానది నుండి 
దక్షిణాన విశాఖ జిల్లాలోని కోరుకొండదాకా విస్తరింప చేసుకొన్నాడు. రాజ్యాన్ని 
కట్టుదిట్టం చేసుకొన్నాక, మరో అయిదేళ్లలో క్రీ.శ. 1448లో కపిలేశ్చరుడు రాజమండ్రి రెడ్డీ 
రాజ్యాన్ని కమ్మంమెట్టును కైవసం చేసుకున్నాడు. ఈ విజయాలలో అతనికి తన 
కుమారుడు హంవీరదేవుడూ, పద్మనాయకవీరుడైన గజరావు తిప్పయ చాలా తోడ్పడ్డారు. 
ఈ తిప్పయ గురించి చాటుపద్యాలున్నాయి.! 


యవనుల గెల్వడే యంబరాయలు జూడ 
నెట్లెన'కంభము మెట్టు బైట 
పరిపంధియోధుల బరవడె వాడిమై 
యుద్దండవృత్తి కోసూరి యొద్ద 
కాటయవేమ భూ కాంతు సైన్యంబెల్ల 
గొట్టడె యలగుండు కొలని కేవ 
జడమపామాత్యుని సావిగా గొట్టడె 
కొండవీడా పెద్ద కొండగడిని 

ప్రబల రణరంగ జయఖిరి భఖభాంకృతుండు 
రాయచేకోలు గండధరాగి నాథు 
రామరఘురామ బలభద్ర రామనిభుడు 
దీప్తబలుడైన గజరావు తిప్పఘనుడు. 


రాజమండ్రి రాజ్యాన్ని జయించాక ఆ సీమమీద రాజప్రతినిధిగా తన తమ్ముడు 
పరశురాముని కుమారుడైన రాఘదేవనరేంద్రుని కపిలేశ్వరుడు నియమించాడు. గోదావరి 
దాకా రాజ్యం విస్తరించాక కృష్ణానది దాకా విస్తరింప చేయదలిచాడు. క్రీ.శ. 1453 నాటికి 
కొండవీడు, అద్దంకి, వినుకొండ గజపతుల ఏలుబడిలోనికి వచ్చాయి. గాణదేవుడనే 
సర్హారును ఈ ప్రాంతాలకు ప్రతినిధిగా పరీక్షగా కపిలేశ్చరుడు నియమించాడు. గజపతులు 
తమ గవర్నరులను 'పరీక్ష అనే పేరుతో పిలుస్తార్లు. దగ్గరి బంధువులకే ఈ పదవులు 
ఇస్తారు. 


కపిలేశ్వరుని సైన్యంలోని పరాక్రమశాలురైన తెలుగువారున్నారు. పూసపాటి 
తమ్మభూపతి గజపతుల కోసం బెల్లంకొండ, వాడపల్లి, రంగరాజుకొండ సాధించాడు. 
క్రీ.శ. 1460 నాటికి పూసపాటి తమ్మరాజు గజపతుల కోసం ఉదయగిరిని జయించాడు. ఆ 
దుర్వానికి అతనినే అధిపతిగా కపిలేశ్చరుడు నియమించాడు. ఆ పూసపాటివారే దానిని 
పాలించి సాహిత్య పోషణ కూడా చేశారు.* గజపతుల సామంతునిగా ఉదయగిరిని ఏలిన 


5. Further sources - P. 86 
6. చూ, దగ్గుపల్లి దుగ్గన్న నాసికేతోపాఖ్యానం, దూబగుంట నారాయణ పంచతంత్రం. 


800 సమగ్రాంధ్ర సాహిత్యం 


పూసపాటి బసవరాజు ““రణరంగభైరవ, రసికశిఖామణి'' అనే బిరుదులు పొందాడు. 
కపిలేశ్వరుని రాజ్యవిస్తరణ కాంక్ష ఈ విజయాలతో తీరలేదు. బహమనీ సుల్తానులను 
ఓడించడానికి తెలంగాణాలో ప్రవేశించాడు. దేవరకొండ అతనికి సామంత 
రాజ్యమయింది. బహమనీ సుల్తానులు పరాజయం పొందారు. కపిలేశ్చరుడు 
“కలుబరగేశ్చర' అనే వీరుదును క్రీ.శ. 1458లో ధరించాడు. తెలంగాణా గజపతుల 
రాజ్యంలో ఒక భాగమైంది. ఓరుగల్లు కోటపై ఓడ్ర పతాకం వెలసింది, 


ఈ విజయాలలో కపిలేశ్చరునికి దామెర తిమ్మనాయకుడు తోడ్చడాడు. అతనిపై 
చాటు పద్యాలున్నాయి.” 
కటకంబు లోపలి గజవాడ బెజవాడ 
యొద్ది బండారిల్లు యోరుగల్లు 
తోటకూరంగళు ఫ్రే తొండమారయగుళ్ళు 
పెరటి బచ్చలి తోట బెడదకోట 
వీరపుంగవులకు వేటలు మాడెలు 
మణికి విహారంబు మాహురంబు 
గజయూధముల గట్టుగంబాలు గంబాలు 
పట్టణంబు గురాలుపల్లె ఢిల్లి 
ఇట్టి గజరాజు శార్యంబులన్ని చూడ 
కొలది మీటిన దేవర కొండకొండ 
నీదు తోర్గంటి సింహంబు నిఖిలవిరుదు 
దిశలములు సూపుదామెర తిమ్మభూప. 


తెలంగాణా స్వాధీనమయ్యాక గజపతుల సేనలకు, విజయనగరం నరపతుల 
రాజ్యం కూడా ఓడిపోయింది. క్రీ.శ. 1458 నాటీకి హంప, ధారా," కలుబరుగ డిల్లీలను 
గజగజలాడించినట్టు కపిలేశ్వర. ప్రస్తిలోని శోకాలు చెప్తాయి. కపిలేశ్వరుని విరుదులలో 
“నవకోటి కర్గాటేశ్వరా' అనే పదం చేరింది. గజపతుల సైన్యాలు కర్నూలు మండలాన్ని 
జయించాయి. కోయిలకుంట్లలో "కపిలేశ్వరుని పుణ్యం కోసం నరసింహపాత్రుడు 
జయస్తంభం వేయించాడు. 'కపిలేశ్చరుడే క్రీ.శ. 1460లో ఒక చంద్రగ్రహణంనాడు 
శ్రీశైలంలో దానాలు చేశాడు. గజపతుల సేనలు తిరువారూరు, తిరుచునాపల్లి దాకా 
దక్షిణాపథాన్నంతా జయించాయి. కుమార హంవీరుడే కాక అతని కుమారుడు దక్షిణ 
కపిలేశ్చర కుమార మహాపాత్రుడు కూడా ఈ విజయాలకు బాధ్యుడు. అందుకే 
కపిలేశ్చరుడు తన మనుమడు దక్షిణ కపిలేశ్వరుని క్రీ.శ. 1464 జూన్‌ నెలలో ఈ జయించిన 
ప్రాంతాలకు “పరీక్షగా నియమించాడు. తమిళ దేశపు కవిలెలలో, శాసనాలలో ఈ 


7. Further Sources - Vol. Z (Texts) P. 86. 
8. కపిలేశ్వరుని తామ శాసనం చూ. THE SURYAVAMSI GAJAPATIS OF ORISSA - P. 44. 


గజపతుల యుగం 801 


గజపతుల తళ్ళును “ఒడ్డియన్‌గలబై అని పేర్కొన్నారు. పడేళ్ళపాటు దేశం 
అల్లాడిపోయింది. ఆలయాలలో అర్చనలు కూడా స్తంభించిపోయాయి. అయితే గజపతుల 
రాజ్య విస్తరణ ఆగలేదు. కొండపల్లి, అద్దంకి, వినుకొండ, తెలంగాణా, కొండవీడు, 
ఉదయగిరి, చంద్రగిరి, పడవీడు, పళుదలపట్టు సావిడి, తిరువారూరు, తిరుచిరాపల్లి 
మొదలైన రాజ్యాలను కైవసం చేసుకొని కపిలేశ్చరుడు “గజపతి గాడేశ్చ నవకోటికర్లాట, 
కలుబరుగేశ్వర' అనే బిరుదులు ధరించి ఉత్తరాన గంగానది మొదలు, దక్షిణాన 
కావేరిదాకా ఒక సామ్రాజ్యాన్ని సంస్థాపించి సార్వభౌముడయ్యాడు. 


సామాబజ్య నిర్మాణం ఒక యెత్తూ, దానిని నిలుపుకొనడం ఇంకొకయెత్తు. 
కపిలేశ్చరునికి పద్దెనిమిదిమండి కుమారులట. వీరిలో కొందరు సామాజ్ఞూ 
నిర్మాణంలోనూ, పాలనలోనూ తోడ్పడీనవాళ్ళి. అయితే వీళ్ళలో ఏ ఒక్కరికీ తన తర్వాత 
రాజ్యం రాకుండా పురుషోత్తముడనే చిన్నకొడుకునే వారసునిగా ప్రకటించాడు. 
కుమార హంవీరుడూ, అతని కొడుకు దక్షిణ కపిలేశ్చరుడూ తిరగబడి కృష్ణాతీరంలో తమ 
అధికారాన్ని నిలుపుకొనచూశారు. కపిలేశ్చరుడు క్రీ.శ. 1468లో స్వయంగా కృష్ణా 
తీరానికి వచ్చాడు. తిరుగుబాటును అణచాడు. పురుషోత్తమ గజపతికి పట్టంకట్టి 
తెలుగుదేశంలోనే కృష్ణాతీరంలో కాలం చేశాడు. 


తండ్రి యిచ్చిన రాజ్యాన్ని పురుషోత్తమ గజపతి (క్రీశ 1468-1497) 
అంతఃకలహాలలో నాలుగేళ్ళపాటు నిలుపుకోలేకపోయినా తర్వాత దక్కించుకొన్నాడు. 
కుమార హంవీరుడూ, దక్షిణ ఠపిలేశ్చ్వరుడూ సామ్రాజ్యం స్థానంలో కిమిడి సంస్థానంతో 
సంతృప్తిపడ్డారు. పురుషోత్తముడు 'చక్కగ చదివిన విద్వాంసుడు, కవి' అని చరిత్రకారులు 
చెప్తారు. ఇతని పాలనలో గజపతుల రాజ్యం తరుగుతూ, చెరుగుతూ మళ్ళా పెరుగుతూ 
వచ్చింది. ఉదయగిరి రాజ్యం చేతులు మారినా మళ్ళా గజపతులకే దక్కింది. 
పురుషోత్తముని తర్వాత అతని విశాల రాజ్యానికి అతని కుమారుడు ప్రతాపరుద్రుడు 
(కీ.శ. 1497-1538) రాజయ్యాడు. ఇతని కాలంలోనే కృష్ణదేవరాయలు దండెత్తి 
జయించేదాకా సుమారు నూరు సంవత్సరాలపాటు 'యావదాంధ్రపై గజపతుల ప్రభావం 
గట్టిగా పడింది. 


తెలుగుదేశపు చరిత్రలో ఈ గజపతులేకాక: అశ్నపతులు, పరపతులు కూడా 
ప్రసిద్ధులు. ఆశ్వపతులంటే బహమనీ రాజ్యాన్ని పాలించిన తురుష్క పాలకులు. 
పరపతులంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహారాజులు. క్రీ.శ పదిహేను, 
పదహారు శతాబ్దుల చరిత్రలో ఈ మూడు వంశాల రాజకీయ గాథలూ ముప్పేటలుగా 
అల్లుకొని ఉంటాయి. గజపతులలో చివరివాడైన ప్రతాపరుద్రుని కుమార్తెనే 
కృష్ణదేవరాయలవారు వివాహం చేసుకొన్నారు. గజపతుల ఇంటి ఆడపడుచును 
చేపట్టడమేకాక, రాయలవారు గజపతుల ఆస్థానంలోని ప్రముఖ విద్వాంసులను కూడ 


9. తెలుగు సంస్కృతి (పునస్సంశోధితం) మొదటి సంపుటం (1983) పుట ౫4. 


802 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఆదరించి తమతో తీసుకుపోయారు. వాళ్లలో లొల్లలక్ష్మీధరుడు, దివాకరులు ముఖ్యులు. 
లక్ష్మీధరుడు మహోపాధ్యాయ బిరుదాంకితుడు. ఆదిశంకరుల 'సౌందర్యలహరికి 
వ్యాఖ్యానం వ్రాశాడు. ఇతడు “సరస్వతీ విలాసం' అనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వ్రాసి 
గజపతిపిర ప్రకటించాడు. ఈ లక్ష్మీధరుని పూర్వులు ఏడు పురుషాంతరాల దాకా 
మహాపండితులు. వాళ్ల వంశక్రమమిది. 


1. గజపతుల యుగం 


1. మహామహోపాధ్యాయ మహాదేవాచార్యుడు : ఇతడు లొల్లకుల సంప్రదాయ 
ప్రవర్తకుడు. భట్టలోల్లటుని నాట్య శాస్త్రానికి వ్యాఖ్యానం, వివరణా వ్రాశాడు. 
ఈయన ఎర్రా ప్రెగ్గడవారి సమకాలికుడు. ఆయనతోపాటు ప్రోలయవేమారెడ్డిగారి 
ఆస్థానంలో ఉండేవాడు. | 


2, మహాదేవాచార్యుల వారి కుమారుడు లక్ష్మీధరుడు : ఇతడు 'సాహిత్యపారిజాతం', 
'స్మృతికల్చ్పతరువు' అనే గ్రంథాలు వ్రాశాడు. 


3. లక్ష్మీధరుని కుమారుడు విరించి మిశ్రుడు: ఇతడు ' భరతార్ణవపోతము' “సాహిత్య 
మీమాంస' అనే కృతులు రచించాడు. 


4. _ విరించిమిశ్రుని పుత్రుడు పురుషోత్తమ మహోపాధ్యాయుడు: 'మీమాంస ద్వయం, 
“జీవాతు* అనే గ్రంథాలకు ఇతడు కర్ణ. 


5. ఈ పురుషోత్తముని పుత్రుడు లక్ష్మణాచార్యుడు: ఇతడు ' ప్రభాకరామృత వాహిని, 
' ప్రభావళీఖండనం' మొదలైన బహుగ్రంథాలు వ్రాశాడట. “లొల్ల లక్ష్మణార్యుడను 
మరియొక యాంధ్రుడు సకల సిద్ధాంత విషయములను పరామర్శించి 108 

_ఊల్లాసములలో 'దైవజ్ఞవిలాస' మను మహాగ్రంథము నిర్మించెను” అని మల్లాది 
సూర్యనారాయణశాస్త్రిగారు వ్రాసింది ఇతని గురించే కావచ్చు. 

6. పై లక్ష్మణాచార్యుని తనయుడు విశ్వనాథ భట్టారకుడు: ఇతనికి 'నూతనవ్యాసి, 
'మహోపాధ్యాయ', 'విద్వత్సార్వభౌమ' బిరుదులుండేవి. ఇతడు 'నయవివేక 
దీపిక రచించాడు. 

7. ఈ విశ్వనాథ భట్టారకుని కుమారుడు లక్ష్మీధరుడు; ఇతడు సాహిత్య మహీధరుడు. 

షడ్డర్శనీ పారంగతుడు. గజపతి పేర ప్రకటించిన 'సరస్వతీ విలాసం కాక 

“సాహిత్యలక్షీధరం' మొదలైన మీమాంసా గ్రంథాలు, 'యోగదీపిక వంటి యోగ 

గ్రంథాలు, మానవ ధర్మశాస్త్ర టీక “కర్ణావతంసబర్హావతంసాది అనేక కావ్యాలు కూడ 

వ్రాశాడు. కెంచెం మల్లయార్యునితో కలిసి దైవజ్ఞవిచారం కూడ ఇతడే వ్రాకశాడని ఈయూ జ్ఞ 
వెంకట వీరరాఘవాచార్యులుగారు చెప్పున్నారు.*! మల్లాదివారు పేర్కొన్న దైవజ్ఞ 

10. సంస్కృత వాజ్మయ చరిత్ర, రెండవ సంపుటి, పుట 171. 


11. తెలుగు భాషాసమితివారి విజ్ఞానసర్వస్వం, సంపుటి ౩, పుట 1048. 
లొల్లవారి వంశచరిత్ర ఈయూజ్జీవారి వ్యాసం నుంచి గ్రహించిందే. 


విలాసమూ, ఇదీ ఒకటీ కాబోలు. అయితే లక్ష్మీధరుడు అనే పేరుకు బదులు 
లక్ష్మణాచార్యుడని మల్తాదివారు పొరబడ్డారేమో! 


లక్ష్మీధరుని తాతముత్తాతల వంటి మహాపండితులు గజపతులవద్ద ఉండేవారు. 
పురుషోత్తమ గజపతి స్వయంగా కవి. చక్కగా చదువుకొన్న విద్వాంసుడు. అభినవ 
గీతగోవిందం, ఆగమకల్పతరువు, నామమాలిక, గోపాలార్చనావిధి, హారావళి, 
త్రికాండశేషం, పద్యావళి మొదలైన గ్రంథాలు వ్రాశాడట. ఇవన్నీ నేటికీ అచ్చుకాలేదు. 
ఇతని కుమారుడు ప్రతాపరుడ్ర గజపతి విద్యలలో సాక్షాత్తూ కమలభవుడట. ఇతడు 
కౌతుకచింతామణి, నిర్ణయసంగ్రహం, ప్రొఢ ప్రతాపమార్హాండం మొదలైన గ్రంథాలు 
వ్రాశాడు. ఇతని పేరనున్న 'సరస్వతీ విలాసం' లొల్ల లక్ష్మీధరుడు వ్రాశాడని ఇంతకు 
ముందు తెలుసుకొన్నాం. ఈ ప్రతాపరుద్రుని సామంతుడుగా రాజమహేంద్రవరాన్ని 
పాలించిన రామానందరాయలు కూడా సాహితీపరుడే. ఇతడు జగన్నాధ వల్లభ నాటకాన్ని 
వాశాడు. 


రెడ్డిరాజులు, సంగమవంశ రాజులు, పద్మనాయకులూ పోషించినట్లే గజపతులు 
కూడా సంస్కృత భాషను ఆదరించి, పోషించి అందులో స్వయంగా గ్రంథాలు వ్రాసి 
వన్నెకెక్కారు. వీరి కాలంలో ఒరియా భాషలో సాహిత్యం మొగ్గతొడిగి వికసించింది. 
రామాయణ, భారత భాగవతాలు ఆ భాషలో అనువాదం పొందాయి. గజపతుల 
కాలంలోనే ఓడ్రభాషలో భాగవతం అనువాదం అయింది. అదేకాలంలో కొంచెం 
ముందుగా మన తెలుగు భాషలో కూడా భాగవతాన్ని పోతరాజుగారు అనువదించారు. 
ఈ రెండు భాషలలోనూ భాగవతం ఒకేవిధంగా ప్రజాదరణ పొందడం గమనించతగ్గ విషం. 


ఒరియా భాషలో భాగవతాన్ని అనువాదం చేసిన జగన్నాధదాసు 
చైతన్య ప్రభువులకు ఆంతరంగిక మిత్రుడు. ఆయన ఈ కవికి 'అతిబడా' అనే బిరుదు 
ఇచ్చాడు. ఇతని భాగవతం ఒరియా భాషలో అత్యంత ప్రజాదరణ పొందిన గ్రంథం. మన 
వోతరాజుగారి భాగవతాన్ని ఎలాగైతే (గ్రామీణులు కంఠస్థం చేసుకొని రోజూ పారాయణ 
చేస్తారో అలాగే ఒరిస్సాలోని పల్లెటూళ్లలో 'భాగవతఘర్‌' అనే ప్రార్థనామందిరాలలో 
జగన్నాధదాసుగారి భాగవతాన్ని గానం చేస్తారట. పాడుకోడానికీ అనువుగా చాలా 
సులభమైన తొమ్మిది అక్షరాల ఛందస్సులో సరళంగా జగన్నాధదాసు భాగవతాన్ని 
వ్రాయడంతో అది ప్రజారంజకం అయింది. మన పోతరాజుగారిలాగే జగన్నాధదాసు 
కూడా భాగవతపురాణంలో ఇతర గ్రంథాలలోని గాథలను జోడించాడట.12 ఒరిస్సా 
ప్రదేశంలోని జనుల నైతిక విలువలు పెరగడానికి ఈ కావ్యమే కారణమట. దీనిని 
చదవాలనే ఆకాంక్షకొద్దీ అక్కడి జనులలో అక్షరాస్యత కూడా వృద్ధి చెందిందట. 


సంస్కృత ఓడ్రభాషలను పోషించిన గజపతులు స్వయంగా ఆంధ్రభాషను 


ఆదరించకపోయినా వారి సామంతులు మాత్రం తెలుగు కవులకు ఆశ్రయమిచ్చి 
12. The Delhi Sultanate (The History and Culture of the Indian People). Bharatiya Vidya Bhavan, 
P. 521. 


804 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఆదుకొన్నారు. గజపతుల రాజ్యం వివిధ కాలాలలో వివిధ ప్రాంతాలదాకా ఆంధ్రదేశంలో 
విస్తరిల్లింది. వివిధ. దుర్గాలలో రాజప్రతినిధులు ఉండేవారు. వాళ్ల కళాపోషణ ఆయా 
తెలుగు కవుల చరిత్రలలో చెప్పు కుందాం. 


తమ 120 సంవత్సరాల పరిపాలనలో గజపతులు తెలుగు దేశానికిచ్చిన 
సాంస్కృతిక వారసత్వమేమిటో ఇప్పుడు తెలుసుకొందాం. పోతనగారి మహాభాగవతంతో 
ఈ గడ్డమీద మధురభక్తి ప్రచారమైనా గజపతుల పరిపాలన దీనిని అధికం చేసింది. సుప్రసిద్ధ 
చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఏమన్నారో చూడండి. “కటకము 
గజపతి వంశజుల పరిపాలన కాలమున బంగాళ దేశమునుండి చైతన్య స్వామి 
తెలుగుదేశమునకు వచ్చుటతోనే తెలుగు శతక కవితలో మధుర భావములకు ప్రాచుర్యము 


హాచ్చాంది.' 13 


పోతరాజుగారి మహాభాగవతంలో కృష్ణుని ప్రియురాలిగా రాధ ప్రసక్తి లేనేలేదు. 
కటక గజపతుల సంపర్కంవల్లనే రాధామాధవ శృంగారం తెలుగుదేశంలోకి వచ్చింది. 
పోతరాజుగారు రాధ గురించి ఏమీ చెప్పకపోయినా వారి సమకాలికుడైన శ్రీనాథుడు ఒక 
కృతిలో రాధా మాధవుల శృంగారాన్ని ఆంధ్ర సాహిత్యంలో తొలిసారి కీర్తించాడు. 
[భీమఖండం 1-3]. 


క్రీ.శ. 1420-25ల మధ్య గజపతుల సంపర్కం తెలుగుదేశానికి ఏర్పడ్డాకనే భీమఖండ 
రచన జరిగింది. రాధా మాధవుల శృంగారం మనకు గజపతులు ఇచ్చిన వారసత్వమే. 
భారతీయ శిల్బరీతులలో కళింగరీతి అనేది విలక్షణమైంది. గజపతులు తాము జయించిన 
ప్రదేశాలలో దేవాలయాలు నిర్మించేవారు. వీరు కట్టించిన గుళ్లు ఉత్తరాన మిథునపురంలో, 
దక్షిణాన నెల్లూరుదాకా ఉన్నాయి. !ే గజపతుల సంపర్కం వల్లనే పూరీజగన్నాథం కూడా 
తెలుగువాళ్లకు దర్శింపవలసిన ముఖ్యక్షేత్రమైంది. తిరుపతి మొక్కులు ఎంత ప్రాచీనమో 
పూరీజగన్నాధునికి కానుకలు కూడా ప్రాచీనమే. కాటమరాజు కథలో యాదవులు 
అల్లుదాడెన్నతో కటకం జగన్నాధానికి మూడువందల ఆవులు, మూడు ఆబోతులూ 
అర్పణంగా పంపిస్తారు. దానికి ముందు కటకం నుంచి వచ్చిన దాసర్లు ప్రసాదం ఇచ్చి 
అప్పనం సంగతి హెచ్చరిక చేస్తారు.!్‌ *కటకము జగన్నాథుకరుణను' ఆవులూ, ఎద్దులూ, 
యుద్ధం చేస్తాయట. ఈ దేశిరచన గజపతుల సంపర్కం వచ్చాక వ్రాసిందే. 


గజపతులు తెలుగువారికి వంశపారంపర్యంగా వస్తున్న హక్కులను సంరక్షిస్తూ 
వాటికి సముచితస్థానాన్ని ఇవ్వడమే కాక అవి శాశ్వతంగా ఉండేటట్టు శాసనబద్ధం 
చేయడం కనీసం ఒక విషయంలో స్పష్టంగా కనబడుతుంది. జయదేవుని గీతగోవిందం 


13. ఆంధ్రమహాభాగవతోపన్యాసములు, ఆంధ్రసారస్వతపరిషత్తు, హైదరాబాదు ప్రచురణ, పుట 7. 
14. ఈత్కళదేశ చరిత్ర - రాళ్ళబండి సుబ్బారావుగారు, కళింగ సంచిక, పుటలు 663-664. 

16. కాటమరాజు కథ - ప్రొచ్యలిభిత గ్రంథాలయం (మద్రాసు) వారి ప్రచురణ, పుటలు 101-104. 
16. అదే పుస్తకంలో, పుట 13. 


గజపతుల యుగం 805 


జగమెరిగిన శృంగార గేయప్రబంధం. దీనిని పూరీ జగన్నాధుని ఆలయంలో నేటికీ గానం 
చేసి అభినయిస్తారు. ఆదిలో ఈ రసమయ శిఖరాలయిన అష్టపదులను గానం చేసే హక్కు 
తెలంగాణా నుండి వచ్చి పూరీలో స్థిరపడ్డ నట్టువమేళం ఆటగత్తెలకే ఉండేది. దీనిని 
ప్రతాపరు ద్రగజపతి గుర్తించి మన్నించాడు. అది వారికే కలకాలం చెందాలని ఆజ్ఞాపిస్తూ 
పూరీ ఆలయంలో ఒక శాసనాన్ని ఒరియా భాషలో, ఒరియాలిపిలో వేయించాడు. దాని 
సారాంశం చూడండి. 


“స్వస్తిశ్రీ చాంద్రమాన కకడ నామవత్సరపు తొమ్మిదో అంశంలో శుక్షదశమే 
బుధవారమునాడు శ్రీవీర గజపతి గౌడేశ్వర నవకోటి కర్ణాటక కలు బరుగేశ్వరులయిన 
వీరశ్రీ ప్రతాప రుద్రదేవ మహారాజుల వారు శాసించిన ఉత్తరువుల క్రమం 
ఎటువలెననంగా. 


పెద్దదేవరబల భద్రాస్వామి వారికిన్ని, గీతగోవింద శ్రీమన్మహాదేవర జగన్నాథ 
స్వామివారికిన్ని ఆరగింపు భోగాలు సమయములందు యథావిధిగా నాట్యసంసేవలు 
జరిపింపగలవారలు. సాయంసంధ్యా సమయాల ఆరగింపు భోగాలు ఆరభ్యపవళింపు 
భోగాల పర్యంతం నాట్యసేవలు శాయంగలవారలు. పెద్దదేవర నట్టువమేళము వారున్నూ, 
కపిలేశ్చరదేవరవారి ఆటగత్తలున్నూ, తెలంగాణమునకు చెందినటువంటి ప్రాచీన 
నట్టువమేళము వారున్నూ పెద్దదేవర వారి అనుగ్రహాన గీతగోవిందము వినా తదితర 
కీరనలు దేర్చరాదు. ఓం వారు తదితర కీర్తనలు పాడరాదు. నట్టువమేళముతో బాటు 
గీతగోవిందమును మాత్రమే గానము చేసే నలుగురు గాయకులున్నూ స్వామివారిని 
సీవించుకొనగలవారలు. గీతగోవిందము రానివారు వంతలో పాలొనగలవారలు, వారు 
తదితర సంకీర్ణనలు నేర్చురాదు.. అన్యగీత నాట్యాదులను తెలసి తెలసి ఆలయాన 
అనుమతించే పొరసత్వంవారలు జగన్నాధస్వామి వారికి ద్రోహము చేసినవారలు 


కాగలవారలు.''!కి 


ప్రతాపరు ద్రగజపతి ఈ శాసనాన్ని 1499లో వేయించాడు. ఇది జగన్నాధస్వామి 
వారి ఆలయంలో జయవిజయ ద్వారానికి ఎడమపక్కన ఉంది. తాను పట్టంకట్టుకొన్న 
రెండేళ్ళలో గా ఈ శాసనాన్ని వేయించడంలో ఏదో బలవత్తర కారణం ఉండే ఉంటుంది. 
ఆలయంలో గీతగోవిందమే పాడాలి, గీతగోవిందమే ఆడాలి అని ఎందుకు శాసించాడు. 
జన్మతః పూరీజగన్నాధానికి, జయదేవునికీ సంబంధం ఉంది. కనుక ఆ ఆలయంలో ఆ 
మధుర ప్రబంధమే గానం చేయాలనడంలో అర్థముంది. అయితే తెలంగాణా 
నట్టువమేళంవారికే ఈ హక్కును గుర్తించడంలో నీబిడీకృతమైన చారిత్రక కారణాలు 


17. MANMOHAN CHAKRAVARTI. "ORIYA INSCRIPTIONS OF THE 15th and 16th 
CENTURIES" Journal of the Aslatic Soclety of Bengal 62 Pt. ! (1894) 88-104. 

18. BARBARA STOLER MILLER (Ed. and Trans) JAYADEVA'S GITAGOVINDA - OXFORD 
UNIVERSITY PRESS - 1977. ఈ గ్రంథంలో ఉదాహరించిన ఆంగ్లానువాదం ఆధారంగా ఈ 
తెనిగింపు చేశాను. 


806 సమగాంధ్ర సాహిత్యం 


ఉన్నట్లు తోచక మానదు. జయదేవుడు గీతగోవింద రచన చేస్తూ దానిని గానం 
చేస్తున్నప్పుడు పద్మావతి అనే చిన్నది నాట్యం చేసేది. గీతగోవిందం అవతారికలో తాను 
'పద్మావతీ చరణ చారణ చక్రవర్తినని జయదేవుడే చెప్పుకొన్నాడు. 21వ అష్టపదిలో 
“విహిత పద్మావతీసుఖసమాజే భణతి జయదేవ కవిరాజరాజే' అని ఇద్దరి పేర్లూ చేర్చాడు. 


పద్మావతి జయదేవుని భార్య అనీ, కులాంగన అని కొందరు భావిస్తే, శృంగార 
గీతాలను అభినయిస్తూ ఆడేది కులాంగన కావడానికి వీల్లేదని గుడిసాని మాత్రమేనని 
కొందరు విశ్వసిస్తారు. 


పద్మావతి నాట్య విద్యావిశారద అన్న సంగతి మాత్రం నిజం. జయదేవునితో 
పరిచయానికి ముండే ఆమె నాట్యంలో ఆరితేరి అందెవేసిన పాత్రురాలు కావచ్చు. 


పద్మావతీ జయదేవుల వివాహం విషయమై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. 
దేవశర్మ అనే బ్రాహ్మణుడు పద్మావతిని వెంటబెట్టుకొని పూరీకి వచ్చాడు. ఆమెను 
జగన్నాధస్వామికి యిచ్చి పెండ్లి చేయదలిచాడు. దేవుడు ఆమెను జయదేవునికి ఇమ్మని 
కలలో కనబడి చెప్పాడు. దేవశర్మ ఈ సంగతి జయదేవుడికి చెబితే అతడు నిరాకరించాడు. 
పద్మావతిని ఆలయంలో అర్చకులకు అప్పగించి దేవశర్మ వెళ్ళిపోయాడు. దేవుడు పండాల 
కలలో కూడా కనబడి తన అభిమతాన్ని చెప్పాడు. చివరకు జయదేవుడు పద్మావతిని 
చేపట్టాడు. ఈ కథలోని సారాంశం ఏమిటంటే,. పద్మావతిని పూరీలో దేవదాసిగా 
అర్చించదలిచారు. ఆమె జయదేవుని ప్రేయసి అయింది. జయదేవుడు ఆమెను తన 
హృదయంలోనూ, కావ్యంలోనూ శాంశ్చతంగా నిలుపుకొన్నాడు. ఆమె చరణాలను 
చలింపచేసే చక్రవర్తిగా తాను తరించాడు. ఆమె సుఖసామాజ్యానికి తాను కవిరాజు 
అయ్యాడు. 

కథ ప్రకారం దేవశర్మ పద్మావతిని వెంటపెట్టుకొని వచ్చాడు. సరే! ఎక్కడినుండి 
వాళ్ళు వచ్చారన్నది పెద్ద ప్రశ. దేవశర్మ పద్మావతినేకాక మరికొన్ని దేవదాసి 
కుటుంబాలను వెంటబెట్టుకొని తెలంగాణా నుండి పూరీ జగన్నాధానికి వెళ్ళి వుండటానికి 
ఆస్కారం ఉంది. నేటి తిరుపతి మొక్కుల్లాగ నాడు కటకం మొక్కులు సర్వసామాన్యం. 
జయదేవుని కాలంలో జగన్నాధుని ఆలయంలో తమ బిడ్డలను కొందరు తెలుగువాళ్ళు 
దేవదాసీలను చేసే ఆచారం ఉండేదేమో. పూరీ ఆలయంలోని ప్రతాపరుద్ర గజపతి 
శాసనంలో చెక్కిన “తెలంగాణాకు చెందినటువంటి ప్రాచీన నట్టువమేళం'' తోనే 
పద్మావతి వచ్చి ఉండాలి. ఆమె జయదేవుని ప్రియురాలు కావడం వల్ల ఆమెతో వచ్చిన 
ఇతర దేవదాసీలకు సైతం గీతగోవిందంపై ఒక రకమైన 'ఆడపడచుల హక్కు 
ఏర్పడిందేమో. సుమారు మూడువందల ఏళ్ళుగా ఈ కుటుంబాలవారు కటకం జగన్నాధుని 
సన్నిధిలో ఆ ప్రబంధాన్ని అభినయిస్తూ సీవించుకోవడం గమనించిన ప్రతాపరుద్రగజపతి 
ఆ సంప్రదాయం శాశ్వతంగా కొశసాగేటట్టు ఈ శాసనం వేయించి ఉండవచ్చు. 
ప్రతాపరుద్ర గజపతికి ముందుగా అతని తాత _కపిలేశ్చరుడు కూడా తెలంగాణా 


గజపతుల యుగం 807 


నట్టువమేళం వారిని ఆదరించాడు. అతడు కీ.శ. 1459కి ముందే ఓరుగల్లు జయించాడు. 
బహుశా ఓరుగల్లులోని ఆంధ్రనాట్యం నర్హకీమణులు అతని హృదయాన్ని జయించి 
ఉంటారు. అతను కటకానికి తిరిగి వెళుతూ తన వెంట నట్టువమేళాన్ని, ఇతర 
కళాకారులనూ తీసుకువెళ్ళాడు కాబోలు. ఈ దేవదాసీలనే శాసనకర్త 'కపిలేశ్చర దేవర 
ఆటకళత్తెలు' అని ప్రత్యీకంగా పేర్కొన్నాడు. ఆంధ్రనాట్యం తన అనుంగు నట్టువమేళాన్ని 
'జగన్నాధునికి అర్పించే అవకాశం నోచుకుంది. 


పూరీ జగన్నాధుని ప్రసాదం కులభేదాలను విస్మరింపజేస్తుంది. అన్నివర్దాలవాళ్లూ 
పట్టింపులు లేకుండా పుచ్చుకోవాలి. 'సర్వం శ్రీజగన్నాధం' అనే సామెత గజపతుల 
పాలనవల్ల వచ్చిందే. కులభిదాలను నిరసించిన చైతన్యుని మతాన్ని అభిమానించిన 
గజపతుల వైదికమత సంప్రదాయాలను కూడా కాపాడి పోషించారు. హేమాద్రి చెప్పిన 
షోడశ దానాలు చేశారు. అయితే తెలుగుదేశానికి సంబంధించినంతమటుకు వీళ్లు 
హృదయం లేని రాక్షస పాలకులనే అభిపాయం పాతుకుపోయింది. చూడండి, సురవరం 
ప్రతాపరెడ్డిగారు ఏం వ్రాస్తున్నారో - 


రెడ్డిరాజుల రాజ్యపతనము క్రీ.శ. 1434 ప్రాంతములో నయ్యెను. చిరకాలమునుండి 
ప్రబల యత్నాలు చేయుచువచ్చిన ఓడ్ర (ఒడ్డి) రాజులు తూర్పుతీరపు దేశమును, 
గుంటూరుసీమను ఆక్రమించుకొని పాలించిరి. వారికి ప్రజలపై ప్రీతి లేకుండెను. దేశము 
నుండి అన్నివిధముల ద్రవ్యమును లాగుకొని పోవుటయే వారి ప్రధానాశయమై 
నట్లుండెను. కవుల ఆదరము, కళాపోషణము వారిలో లవలేశమైన కానరాలేదు. 
అఖిలాంధ్రపరిపూజ్యుడును కవిసార్వభాముడును సార్వభౌమసమ్మాన్యుడును నగు 
శ్రీనాథునే వారు కష్టపెట్టిరి. 19 


ఇంతవరకు వ్రాసి ప్రతాపరెడ్డిగారు శ్రీనాథుని ప్రసిద్ధ పద్యం 'కవిరాజు కంఠంబు 
గౌగలించెను కదా' అనేది ఉదాహరించి ఇలా వివరించారు.2* 


“ఆనాడు పన్ను లియ్యనివారి నెన్నివిధముల కష్టపెట్టుచుండిరో ఈ పద్యము బాగా 
విశదపరచినది. చిత్రమేమనగా కీ.శ. 1900 వరకు హాద్రాబాదుసీమలోని పల్లెలలోని 
పటేలుపట్వారీ లివే పద్ధతులను అవలంబిస్తూ వుండిరి. ఊరిముందర చావడియుండెడిది. 
అందు చేతులకు 'కట్టిబేడీలు' వేయు 'కోడాలు' ఉండెడివి. రెండు చేతులను మణికట్టు 
వరకు రెండు కట్టెల రంధ్రములందుంచి ఒక వెదురు చీలను (గౌడిగను) వాటికి బిగించువారు. 
మరియు ఎండలో నిలబెట్టి బండలెత్తుట, లేక ఊరిముందర నుండు గుండును భుజముపై 
మోయించుట, లేక ఒక పెద్ద మొద్దుకు గొలుసును కట్టి దానిని కాళ్లకు తగిలించుట 
ఇట్టివన్నియు చేయిస్తూ ఉండిరి. అనగా ఒడ్జె రాజుల సృష్టి దేశమంతటను వ్యాపించె 
నన్నమాట. అయితే, తటాలున ఒడ్జె రాజులే యీ శిక్షలన్నిటిని ప్రవేశపెట్టినారనుట కాదు. 


19. ఆంధ్రుల సాంఘీక చరిత్ర, రెడ్డిరా జులకాలము, పుట 134. 
20. అదే పుస్తకంలో, పుటలు 135-136. 


808 సమగాంధ్ర సాహిత్యం 


అంతకు ముందును ఇట్టివి యాచారములందుండెనేమో! కాని వాజ్మయంలో వాటి 
సూచనలరుదు. ఒడ్డెరాజుల యవయశస్సుమాత్ర మీ శ్రీనాథుని చాటుధారయున్నంత 
కాలము తెలుగునాట నుండక మానదు.'' 


నిజానికీ శిక్షలన్నీ ఒడ్డెరాజు లొక్కరే సృష్టించినవి కావు. కేయూర బాహుచరిత్రలో 
అన్యాయ వ్యాపారం చేసిన వర్తకునికి విధించిన శిక్షను మంచన గ్రంథస్థం చేశాడు. ఈ 
గజపతుల యుగంలోనే ఉన్న అనంతా మాత్యుడు తన 'భోజరాజీయం' భో చాలా వింత 
శిక్షను పేర్కొన్నాడు. “వీధుల తిరుగంగ వెన తలారులు పట్టి కొజ్లాను చేసిరో' అని ఒక 
యువతి తన్ను నిరాకరించిన వానిని ప్రశ్నిస్తుంది (భోజ. 4-319). ఇది తురుష్కుల 
సంపర్కం బాగా ఉన్న రోజులో, ఇంతకుముందే కాకతీయ యుగంలోని కేతన 
విజ్ఞానేశ్వరీయంలో ఆర్థిక నేరాలకు వివిధ శిక్షలను పేర్కొన్నాడు. వాస్తవానికి శ్రీనాథుని 
సమకాలికుడైన కపిలేశ్వర గజపతి ప్రజారంజకుడైన పాలకుడేగాని లోకకంటకుడు కాదు. 
అతడు ఉప్పుమీద, గవ్వలమీద ఉండే పన్నులు తొలగించాడు.?! ప్రజల మన్నన 
పొందాడు. 15వ శతాబ్దంలో దక్కనులో పర్యటించిన రష్యన్‌ యాత్రీకుడు అఫనాసి 
నికితిన్‌ వ్రాసిన వ్రాతలవల్ల శ్రీమంతులు స్వార్థపూరితమైన వైభవాలూ, భోగాలూ 
అనుభవిస్తూ ఉంటే సామాన్య ప్రజలు అష్టకష్టాలూ పడేవారని తెలుస్తుంది.22 శ్రీనాథుడు 
ఒకనాడు శ్రీమంతుల భోగాలు అనుభవించినవాడే. అతజ్జీ, అతని ప్రభువులనూ 
సుఖపెట్టడానికి సామాన్య రైతులనుండి ప్రభుత్వోద్యోగులు ఎలా పన్నులు వసూలు 
చేసేవారో దీనివల్ల ఊహించవచ్చు. 


గజపతులలో కపిలేశ్వరుడు ఉన్న పన్నులు కొన్ని తొలగించినా శత్రురాజులపై 
ఎక్కువ పన్నులు విధించినట్లు కూడా శాసనాధారాలు లేకపోలేదు. అనంతవర 
తాముశాసనంలో ఇలా ఉంది- “ప్రసహ్య కర్ణాటమహీపతీః పురానిమధ్య విద్యానగరీం 
నిజైర్బలైః సమున్నతం మానమి వో చ్రయాకారం సమాదదే కర్కశచక్రవిక్రమః'' ఈ 
శాసనాన్ని ప్రకటించిన వేటూరి ప్రభాకరశాస్త్రిగారు దీనికి ఇలా అర్థం చెప్పారు.2 ఈతడు 
బలాత్కరించి కర్ణాట రాజధాని అయిన విద్యానగరిని తన సేనలతో నరికట్టి సమున్నతమైన 
మానమునుబోలె హెచ్చుపన్నును గైకొనెను.'' అయితే ఇతడు అనేక అగ్రహారాలు దానం 
చేసినట్టు కూడా ఈ శోకానికి ముందుగా మరొక శోకముంది. “ఘనేన యేన 
ద్వ్జొజసంఘసాత్మృతా మహాగ్రహారా శృుచిమౌక్తికో జ్ఞకలాః మహీపురంధ్రీ హృ 
దయావలంవిలో మహాగహారా ఇవ సంచికాసతే,'” కపిలేశ్చరగజపతి ఎన్నో అగ్రహారాలు 
ఇవ్వబట్టే తెలుగు జిల్లాలలో కపిలేశ్చపురాలు చాలా ఉన్నాయి. (ఉదాహరణకు - కృష్ణా 
జిల్లా గూడూరు తాలూకాలో ఒకటి, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం 
తాలూకాలో ఒకటీ ఉన్నాయి.) విశాఖపట్నం జిల్లాలోని పార్గ్ణతీపురం ఈ కపిలేశ్వరుని 


21౧0ల! Sultanate, 6312026 Kings of Orissa, P.365 
22.“Delhi Sultanate, Gajapati Kings of Orissa, P.365 
23.*“Delh! Sultanate, Gajapati Kings of Orissa, P.365 


తొలి రాయల యుగం 809 


భార్య పేర కట్టించిన ఊరే. కపిలేశ్వరుని కుమారుడైన పురుషోత్తమ గజపతి పేరనే 
బెజవాడ దగ్గర ఉన్న పురుషోత్తమ పట్టణం కట్టారు. ప్రతాపరుద్రగజపతికి విద్యాధరుడనే 
మారుపేరు వుంది. ఈ పేరుమీదనే విద్యాధర పురమనే గ్రామం వెలసింది. కొండపల్లి వద్ద 
విద్యాధర గజపతి చెరువు అనే తటాకం ఉంది. అందులో ఇతడు లక్కపడవమీద షికారు 
చేసేవాడట. 


మొత్తంమీద ముగ్గురు గజపతులు ఆంధ్రదేశంలో చిరస్థాయిగా ఉండే ఊళ్ళు కట్టించి 
చెరువులు తవ్వించి పాలించారు. వీరి రాజకీయపు చరిత్ర తొలిదశ రెడ్డిరాజుల 
అవసానకాలంలోనూ, చివరిదశ మలిరాయల యుగంతోనూ పెనవేసుకొని ఉంది. వీరి 
పాలనములో తెలుగు సాహిత్యాన్ని పోషించారు. 


తొలి రాయల యుగం 


కాకతీయ సామ్రాజ్యం అస్తమించిన తరువాత తెలుగుదేశంలో మూడువైపులా మూడు 
రాజ్యాలు వెలిశాయి. నేటి తలంగాణాలో పద్మనాయకులు, తీరాంధ్రంలో రెడ్డిరాజులు, 
రాయలసీమలో దానికా పేరు ప్రసాదించిన విజయనగరం రాయల వంశంవారూ స్వతంత్ర 
రాజ్యాలు స్థాపించుకొని, పెరుగుతూ, తరుగుతూ యుద్దాల ప్రభంజనాలకు అల్లాడుతూ, 
శాంతి చిక్కగానే ప్రకాశిస్తూ గొప్ప వెలుగు వెలిగారు. కాకతీయ సామ్రాజ్యాధిపతి 
ప్రతాపరుద్రునివద్ద హరిహరరాయలు, బుక్కరాయలు అనే సోదరులు దండనాధులుగా 
ఉండేవారు. ఓరుగల్లు పతనమయ్యాక, వారు ఆనెగొందిని పాలించే కంపిలి రాజుల వద్ద 
చేరారు. క్రీ.శ. 1327-28లో ఢిల్లీ సుల్తాను మహమ్మద్‌ తుగ్లక్‌ అనెగొందిని ముట్టడించాడు. 
రాజు మరణించాడు. రాజోద్యోగులు హరిహరరాయలు, బుక్కరాయలు పట్టుపడ్డారు. 
సుల్తాను వాళ్ళను బంధించి ఢిల్లీకి తీసుకునిపోయాడు. సమర్ధులైన హైందవ 
సేనానాయకులకు ఇస్తామ్‌ మతం ఇచ్చి తమ కొలువులో ఉంచుకొనడం ఆనాటి ఢిల్లీ 
సుల్తానుల రాజనీతి. ప్రతాపరుద్రుని దండనాధులలో ఒకడైన గన్నయ నాయకుడు ఢిల్లీ 
సైన్యాలకు పట్టుబడి మతం మార్చుకున్నాడు. ఇతడు మారయగారిచేత 
మార్కండేయపురాణం అనువదింపజేసినవాడు. మతం మార్చుకున్నాక మల్లిక్‌ మక్పూల్‌ 
అనే పేరుతో అతడినే ఓరుగంటికి పాలకునిగా ఢిల్లీసుల్లాను పంపాడు. గన్నయ నాయకుడు 
చాలా విశ్వాసంతో సుల్తానును సేవించాడు. హరిహరరాయలు, బుక్కరాయలు కూడా 
అలాగే తన కొలువులో ఉంటారని సుల్తాను వాళ్ళను కంపిలిరాజ్యానికే తన 
ప్రతినిధులుగా పంపాడు. మాతృదేశానికి తిరిగి రాగానే సోదరులు మధ్యలో పుచ్చుకున్న 
మతాన్ని మధ్యలోనే తుంగభదలో విడిచిపెట్టారు. మాధవాచార్యుగనే మహనీయుని 
బోధనతో మళ్ళీ వైదీక మతాన్ని స్వీకరించారు. ఆనెగొందిని పాలించసాగారు. ఈ 
మాధవాచార్యులవారే సన్యసించి విద్యారణ్యస్వాములయ్యారు. తమ గురువుగారి పేరిట, 


810 సమగ్రాంధ్ర సాహిత్యం 


తొలి రాయలనాటి ఆంధ్రదేశం 


తొలి రాయల యుగం 811 


వారి ఆదేశానుసారం సోదరులు విద్యానగరమనే రాజధానిని నిర్మించారు. అది ఉత్తరోత్తరా 
పధ్నాలుగుమైళ్ళ పొడుగు, పదిమైళ్ళ వెడల్పు గల మహానగరం అయింది. చుట్టూ ఏడు 
ప్రాకారాలతో శత్రుదుర్చేద్యమై ఉండేది. మాధవవిద్యారణ్యులవారి దీవెనలతో పునాదులు 
పడిన ఈ నగరం అక్షరాల విద్యానగరమే అయింది. 


విద్యారణ్యులవారికీ సాయణాచార్యులు, భోగనాథుడు అనే సోదరులున్నారు. 
సాయణాచార్యుల వారితో వారు నాలుగు వేదాలకూ భాష్యం వ్రాయించారు. వేద 
భాష్యానికి సాయణ భాష్యం అనే పేరు రూఢమయింది. విద్యారణ్యులవారు 
సన్యసించకముందు 'పరాశరమాధవీయం' అనే పేరుతో పరాశరస్మృతికి వ్యాఖ్యానం 
వ్రాశారు. “కాల నిర్ణయ అనే నామాంతరం ఉన్న 'కాలమాధవం' అనే ధర్మశాస్త్రాన్ని 
రచించారు. రాజు కోరికమీద “జైమినీ న్యాయమాలావిస్తరం' అనే మీమాంసా గ్రంథాన్ని 
వ్రాశారు. సన్యసించాక శృంగేరీపీఠానికి ఆధిపత్యం స్వీకరించి ఎన్నో, వేదాంత గంథాలు 
వ్రాశారు. (1) పంచదశి (2) జీవన్ముక్తి వివేకం (3) అనుభూతి ప్రకాశం (4) వివరణప్రమేయ 
సంగ్రహం (5) అపరోక్షానుభూతి - టీక (6) బృహదారణ్యక _ వార్తికసారం 
(7) ఐతరేయోపనిషద్దీపిక (8) తైత్తిరీయోపనిషద్దీపిక (9) ఛాందోగ్యోపనిషద్దీపిక వారు 
రచించారు. ఇవన్నీకాక ' సర్వదర్శనసంగ్రహం' అనే పేర వివిధ మతాల స్వరూపాలను 
సాక్షాత్కరింపజేసీ (గంథం ఒకటి వ్రాశారు. ' సంక్షే పశంకరవిజయం' అనే గంథం కూడా 
రచించారు. 


ఈ మహనీయుని చల్లని దీవెనలతో వెలసిన విజయనగర సామ్రాజ్యమే 
సుప్రసిద్ధుడైన తుళువ శ్రీకృష్ణదేవరాయల వారి పరిపాలనలో మహావైభవంతో 
విరాజిల్లింది. ఆ కాలానికి ముందు ఒకటిన్నర శతాబ్దాలకు పైగా సంగమ సాళువవంశాల 
వారు ఈ రాజ్యాన్ని పాలించారు. ఇదే మన తొలి రాయల యుగంలో కొంతభాగం. 
శ్రీనాథునికి కనకాఖిషేకం చేసిన రెండవ ప్రొఢదేవరాయలు (క్రీ.శ. 1423-1446) వరకు 
సంగమరాజుల చరిత్రను ఇతర యుగాలలో మనం తెలుసుకున్నాం. క్రీశ. 1355- 1377 
సం.ల మధ్య విజయనగరాన్ని పాలించిన మొదటి బుక్కరాయలు నాచనసోముని ఆదరించి 
అగ్రహారం ఇచ్చినట్టు ముందుగానే తెలుసుకొన్నాం. అప్పటినుంచి ఆంధ్రసాహిత్య 
పారిజాతపు పెద్ద శాఖ ఒకటి ఆ రాజ్యంలో విస్తరించి మంచి పువ్వులు పూస్తూ వచ్చింది. ఆ 
సాయాజ్యంలో వర్ధిల్లిన కవుల చరిత్రను, వారు సృష్టించిన వాజ్మయ విమర్శను జోడించి 
మన చరిత్రకారులు ప్రత్యేక గంథాలను వ్రాశారు.! కీ.శ 1485లో సంగమవంశం 
అస్తమ్‌ంచి సాళువవంశ రాజులు గద్దెకెక్కారు. సాళువవారు విజయనగగ సామాజ్యంలో 
దండనాయకులుగా, మండలాధిపతులుగా ఉండేవారు. వీళ్ళు స్వామిభక్తిపరాయణులు. 
అయితే సంగమవంశం అవసానకాలంలో దుర్చలులు రాజులయ్యారు: చెట్టు చెడేకాలానికి 


టేకుమళ్ళ అచ్యుతరావుగారు. 


812 సమగ్రాంధ్ర సాహిత్యం 


కుక్కమూతిపిందెలన్నట్టు చివరికాలంలో స్త్రీలోలుడు, విషయలంపటుడు, సురాపాన 
మత్తుడు అయిన విరూపాక్షరాయలు సింహాసనం ఎక్కాడు. ఇతడు ఇరవైనాలుగంటలూ 
ఆఅంతఃపురకాంతలతోనే గడిపేవాడు.. ఇతని కాలంలో రాజకీయ పరిస్థితులు భయంకరంగా 
ఉండేవి. 


రెడ్డిరాజుల వైభవాన్ని కబళించి గజపతులూ, పద్మనాయకుల ప్రాభవాన్ని దిగమింగి 
బహమనీ సుల్తానులూ తెలుగు రాజ్యాలపై పడ్డారు. ఈ దుస్థితినుంచి విజయనగర 
సామ్రాజ్యాన్ని రక్షించడానికి సాళువ నరసింహరాయలనే సేనాని అధికారాన్ని హస్తగతం 
చేసుకొన్నాడు. ఇతడు ఒక్క అయిదు సంవత్సరాలు మాత్రమే రాజ్యం చేశాడు. తరువాత 
అతని సంతతివారినే విశ్వాసపాత్రులైన తుళువవంశపు దండనాయకులు గద్దె ఎక్కించారు. 
సంగమరాజుల సింహాసనాన్ని వాళ్ళ దండనాయకులైన సాళువణారు ఎలా అధిష్టించారో 
అలాగే, దానిని వాళ్ల దండనాయకులైన తుళువవారు కైవసం చేసుకున్నారు. అయితీ తుళువ 
నరసానాయకుడు ప్రత్యక్షంగా సింహాసనం ఎక్కక సాళువ ప్రభువులను కీలుబొమ్మలలా 
ఆడీంచి వాళ్ల పేరున రాజ్యం చేశాడు. ఇతడు కీ.శ. 1506లో మరణించాడు. ఆ తరువాత 
ఇతని కుమారుడు తుళువ వీరనరసింహరాయలు తిన్నగా గద్దె ఎక్కాడు. దానితో 
రాయరాజ్యంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయింది. 


సంగమవంశంలో కడపటి రాజులూ, సాళువవంశపు వారూ ఏలిన కాలాన్ని 
(క్రీ.శ. 1450-1500) తొలి రాయల యుగంగా చర్చించుకొందాం. 'సాళువ' అంటే డేగ అని 
అర్థం. క్రీ.శ. 1352 ప్రాంతాలలో మొదటి బుక్కరాయల కాలంలో మంగరాజనే 
సేనానాయకుడు, యువరాజైన కుమారకంపరాయలకు కుడిభుజమై దండయాత్రలలో 
పాల్గొన్నాడు. మధురను జయించి 'పరపక్షిసాళువ' అనే విరుదాన్ని పొందాడు. ఆనాటి 
నుంచి అతడు “సాళువమంగు' అనే పేర సు ప్రసిద్దుడయ్యాడు. చంద్రగిరి మండలానికి ఏలిక 
అయ్యాడు. అతని సంతతివారు తమ తండిలాదే విజయనగర రాయరాజ్యాన్ని విశ్వాసంతో 
కొలుచుకున్నారు. ఈ కుటుంబంతో రాయప్రభువులు వియ్యం కూడా అందారు,. ఈ 
రెండు వంశాల పట్టిక చూడండి - 


వనం] సంయవంు | @శ | శాజవవంం 


మంగరాజు 
ఇమ్మడీ గౌతమరాజు 
గుండరాజు 


గుండరాజు 


1335-1355 
1355-1377 
1377-1404 
1404- 1406 
1406- 1422 
1423-1446 
1446- 1465 


మొదటీ హరిహరరాయలు 
మొదటి బుక్కరాయలు 
రెండవ హరిహరరాయలు 
రెండవ బుక్కరాయలు 
మొదటి దేవరాయలు 
ప్రొఢ దేవరాయలు 
మల్లికార్డునరాయలు 


తొాలిరాయల యుగం 813 


1465- 1478 
1478- 
1485- 
1485- 1490 
1490- 
1490- 1506 


విరూపాక్షరాయలు 
రాజశేఖరరాయలు 
ముమ్మడి దేవరాయలు 


"నరసింహరాయలు 


తిమ్మరాయలు 


ఇమ్మడి నరసింహరాయలు 


ఈ పట్టిక చూస్తీ సాళువగుండరాజు రెండవ హరిహరరాయల కొలువులో 
కనిపిస్తాడు. ఈ తిమ్మరాజుకుమారుడే నరసింహరాజు. ఇతడే సంగమవంశంలోని కడపటి 
రాజాలవద్ద దండనాయకుడుగా ఉండి రాయగద్దెను చేత పట్టాడు. దానికి తగినంత 
కారణం మనం గుర్పించాం. విరూపాక్షరాయల పెద్దకొడుకు పెరు రాజశిఖరరాయలు. ఇతడు 
తన తండ్రి చెడుప్రవర్తన చూసి సహించలేక అతణ్ణి చంపించి తమ్మునికి పట్టం కట్టాడు. 
ముమ్మడి దేవరాయలు తనకు రాజ్యమిచ్చిన అన్ననే హత్య చేశాడు. అధికారం కోసం 
పితృహత్యలు, భాతృ హత్యలు చేసే రాజుల పాలనలో ప్రజలకు సుఖం ఉండదు. పరుల 
దండయాత్రలనుండి రాజ్యాన్ని కాపాడడానికి సాళువ నరసింహరాయలు పట్టాభిషేకం 
చేసుకున్నాడు. ఇతని మూర్తాఖిషేకాన్ని పిల్లలమర్రి పినవీరభద్రుడిలా వర్ణించాడు: 


తిగుళభూములు తెంకులుగ జరించిన దొడ్డ చెవుల పోతుల నెల్ల జెండివైచి 
ఘనమైన కండక్రొవ్యున బారుతెంచిన యొడ్డీని పెనులావులూడదన్ని 

పరతెంచి చక్కగ బాలదుగ్గము మెట్టి సుడివడ్డ చామల జుట్టుముట్టి 

పెనుకొండకడ వ్రాలి పిక్కిళ్ళు మొదలైన ప్రతిపక్షులను హతాహతముచేసి 
సత్కవుల త్రుప్పు డుల్చు వసంతవేళ 

రాయమీసరగండధరావరాహ 

విజయవిఖ్యాతగుండ భూవిభు నృసింహ 

సార్వభౌముని విరుదైనసాళువంబు (జైమినిభారతము, 1-45) 


ఇది జైమిని భారతంలోని పద్యం. దీనిని పినవీరభద్రుడు సాళువ నరసింహ 
రాయలకు అంకితం ఇచ్చాడు. ఈ ప్రభువు తెలుగు కవిత్వాన్ని బాగా పోషించాడు. 
కృతిభర్తగానేకాక కృతికర్తగా కూడా పేరుకెక్కాడు. ఇతడు సాయంగా రామాభ్యుదయం 
అనే కావ్యం వ్రాశాడట. ఇతడు తాళ్లపాక అన్నమాచార్యులవారికి బాల్యసఖుడు. 
ఆయనను చాలా గౌరవించాడు. ఎంతో హింసించాడు. కాళ్లమీదపడి వేడుకొన్నాడు. ఈ 
నరసింహరాయని కొలువులో ఉండే తుళువ దండనాయకులు కూడ తెలుగు కవిత్వాన్ని 
బాగా ఆదరించి కృతులు అంకీతం పుచ్చుకున్నారు. వీళ్లతో పోటీకా అన్నట్టు గజపతుల 
సామంతులూ రెండు చేతులా అంకితాలు అందుకున్నారు. 


814 సమగ్రాంధ్ర సాహిత్యం 


సప్తసంతానాలలో శాశ్వతమైనది కృతియేనని అందరూ |పతిగ్రంథాదిని ఈ 
యుగంలో మరీ ఎక్కువగా చెప్పసాగారు. ఎప్పుడో నన్నెచోడుడు మొదటిసారిగా ఈ 
సంగతి అన్నాడు. నన్నెచోడుని కాలంలో మొగ్గతొడిగిన _ అష్టాదశవర్ణనలు, 
ముద్రాలంకారాలు, చిత్రబంధకవిత్వాలు ఈ యుగంలో పూర్తిగా వికసించి సౌరభాలు 
ఘాటుగా వెదజల్లాయి. నాచన సోముడు నేర్చిన అఆర్థాలంకారాలు అనర్థం తెచ్చేటంతదాకా 
విస్తరించడం ఈ యుగంలోనే మొదలు. నవఘంటాసురత్రాణులు, అష్టఘంటావధానులు, 
ఇతర చిత్రకవిత్వ ప్రక్రియా ప్రదర్శకులు కోకొల్లలుగా ఈ యుగంలో కంఠమెత్తారు. 


తిక్కనగారు పెట్టిన వరవళ్లు దిద్దడం మానేసి తెలుగు కవిత ఈ యుగంలో 
జాత్యముగాని సంస్కృత పదాలను చొప్పించుకొనసాగింది. కొమ్ములు తిరిగిన 
పండితులకు సహితం ఒకమారు వినగానే అర్థం అవని పద్యాల రచన ఒకవంక మొదలైతే, 
పసివిడ్డలకు కూడా బోధపడే సంకీర్తనలూ, యక్షగానాలూ ఇంకొకవంక వికసింప 
సాగాయి. ప్రముఖమైన పురాణేతిహాసాల అనువాదం అయిపోవడం వల్ల చిల్లర కథలకు 
ఇనుమిక్కిలి మెరుగులు పెట్టడం కూడా ఈ యుగంలోనే శ్రీకారం చుట్టుకొంది. 


ఈనాటి లక్షణగ్రంథాల కొలబద్దలతో కొలిస్తే తొలి రాయల యుగంలోని 
మహాకవుల రచనలలో కూడా లక్షణ విరుద్ధమైన ప్రయోగాలు కనబడతాయి. ఇవి వాళ్ళ 
తప్పు లనడంకంటే వ్యాకరణ గ్రంథాల లోపమనడమే మంచిది. ఉన్నవాటికి గతి 
కల్పించడం వ్యాకర్పల కర్తవ్యం, తొలి రాయల యుగంలోనే కృతులు చాలా వెలుగు 
చూడలేదు. చూసినవాటి ముఖం మన లాక్షణికులు కొందరు చూడలేదు. చూసినవాళ్ళు 
చూసీచూడనట్టు ఊరుకున్నారు! 


ఈ యుగంలోని కవులను, వాళ్ల రచనలను కూలంకషంగా పరిశీలించి సమన్వయం . 
చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. 


గొరన 


ప్రాచీన తెలుగు సాహిత్యంలో నాటకాలను ఎవరూ వ్రాయలేదుగాని ఆద్యులెవరైనా 
మొదలుపెట్టి సంప్రదాయాన్ని నెలకొ లిపితే తెలుగుజాతి గర్వించదగ్గ నాటక రచయితగా 
ురుపొందే కవి ఒకడు లేకపోలేదు. అతని పేరు గౌరన. ఆయన హరిశ్చంద్రుని కథను 
వనాథుల చరిత్రను డ్విపద కావ్యాలుగా వ్రాశాడు. ఇవి పేరుకు ద్విపద కావ్యాలైనా కవి 
టిని నాటకాలు వ్రాస్తున్నట్టే రచించాడు. హరిశ్చంద్ర కావ్యంలో ఇది మరీ ఎక్కువగా 
నబడుతుంది. 


తన'కాలంనాటి సంఘంలో సామాజ్యాన్ని ఏలే మహారాజుదగ్గర నుండి శృశానాన్ని 
ఏత్తకు పాడే కటికవాడిదాకా ఎవరెవరు ఎలా మాట్లాడేవారో, ఎలా ప్రవర్తించేవారో, వాళ్ళ 
ట్టూ, బొట్టూ, హావభావచేష్టలూ ఎలా ఉండేవో సునిశితంగా పరిశీలించి 
సూంక్ష్మవిషయాలు కూడ గుర్తించి, పాత్రలను సూటిగా చిత్రించిన మహాకవి గౌరన 
ఏద్ధధాందస కుటుంబాలలోని గయ్యాళి భార్యల ఆగడాల దగ్గర్నుంచి నేరం చేస్తీ రాజుగా 
కో గపత్నులను రచ్చకీడ్చేముందు మంత్రులు మొదలైనవాళ్ళు అంతఃపురంలోనే వాళ్ళను 
చారణ జరిపే పద్ధతిదాకా ఎన్నో సాంఘిక ఆచారాలను చూపించాడు. 


గౌరన ఈ రాచమర్యాదలను స్వయంగా చూసి ఉంటాడు. అందుకు ఆస్కారం 
ంది. ఇతని పెదతండ్రి పీరు పోతన. ఆయన గొప్ప మంత్రి. అతడు క్రీ.శ, 1361-138 
వాకా దేవరకొండను పాలించిన మాదానాయకుని దగ్గర ఉండేవాడు. ఈ 
ోతనామాత్యుడు స్వామికార్య ధురంధరుడు. రాజనీతి యుగంధరుడు.! పెదతండ్రితో 
గౌరన చిన్నప్పుడు రాజభవనంలోని వివిధాంశాలను చూసి ఉంటాడు. తను చూసి; 
మాజాన్ని తన కావ్యాలలో చిత్రించాడు. ఇతని పెదతండ్రికాక తండ్రి కూడా మంత్రే 
యన పేరు అయ్యలుమంత్రి. ఆయన ఎవరిదగ్గర, ఎక్కడ మంత్రిగా పనిచేశాడో గౌరన 
ెప్పలేదు. బహుశా పద్మనాయకుల వద్దనే ఉద్యోగిగా ఉండి ఉంటాడు 
ఐయ్యలుమంత్రికి ఇద్దరు కుమారులు. పెద్దవాని పరు ధరణిమంతి. రెండవవాడే గౌరన 
రణకిమంపత్రి కూడా పద్మనాయకుల వద్దనే ఉద్యోగం చేసినట్లుంది. 


ధరణి నమాత్యరత్నం బనబరగు 
ధరణియంతికి గూర్మితమ్ముడ ఘునుడ. 


అని గౌరన హరిశ్చంద్ర చరిత్ర ఆరంభంలో చెప్పుకొన్నాడు. తండ్రి, పెదతండ్రి, అన్న 
మొదలైన బంధువులందరూ రాజోద్యోగులుగా చేసినా గౌరనమాత్రం అలాంటి బెడదల 
ఏట్టుకొన్నట్టు లేదు. “కవిత్వసుమహిత సామ్రాజ్యసుఖపరాయణు'నిగా తనను తన 
ెప్పు కొన్నాడు.? ఇతనికి చతురసాహిత్యలక్షణ చక్రవర్తి, ప్రతివాదిమదగజ పంచాననుడ 

ఇవి ఆంధ్రసాహిత్యపరిషత్తువారి గంథాలయంలోని 2585 నెంబరు తాళపత్ర గ్రంథం ' లక్షణదీపిక' ల్‌ 


గౌరన చెప్పిన మాటలే. 
హరిశ్చంద్రద్నిపద, ఉత్తరభాగం చివర 2911వ పాదం. 


816 సమగ్రాంధ్ర సాహిత్యం 


అనే బిరుదులు ఉండేవి. లక్షణచ క్రవర్ణి అనే బిరుదు ఇతనికి ఊరకనే రాలేదు. లక్షణదీపిక 
అనే ప్రామాణిక లక్షణగ్రంథం వ్రాశాడు. తెలుగు ఛందస్సులను గురించి సంస్కృతంలో 
రచించాడు. ఇందుకు కారణం లేకపోలేదు. ఆనాడు రాజులందరూ సంస్కృత 
భాషాఖిమానులు. సంస్కృతంలో గ్రంథాలు వ్రాయగలిగిన సమర్థులు. గౌరన 
సమకాలికుడైన పద్మనాయక ప్రభువు మాదానాయకుడు రామాయణానికి 
రాఘవీయమనే టీక వ్రాశాడు. ఆ టీక నేడు లభ్యం కాలేదు. అయినా అతడు అది 
రచించినట్లు ఆయన భార్య వేయించిన శాసనంవల్ల తెలుస్తున్నది. ఈ మాదానాయకుడు 
గౌరన పెదతండ్రిని పోషించిన 6వ తరంలోని మాదానాయకుడు కాడేమో (అతని కాలం 

(క్రీశ. 1361-84). 8వ తరంలో ఉన్న. మాదానాయకుడు కావచ్చు (ఇతని కాలం 
క్రీ.శ. 1427). ఈ మాదానాయక నృపాలుడు రామభక్తుడు. రామాయణమంటే 
అఖిమానమున్నవాడు. ఈ ప్రభువు వల్లనే గౌరనకూడ రాముణ్ణి స్తుతిస్తూ సంస్కృతంలో 
లక్షణ గంథం వ్రాసి ఉంటాడని భావించవచ్చు. 


గౌరన రచించిన లక్షణదీపికకు రెండు విభిన్నమైన ప్రతులు ఉన్నాయి. ఒకదానికి 'క' 
అని, రెండవదానికి, 'గ' అని సంకేతాలు పెట్టారు. “కి ప్రతిలో ప్రారంభం ఇలా ఉంది. 


జానకీముఖపద్మార్కం - : జానకీకుచభూషణం 
_ జానకీరమణం వందే - జగతాం మంగళప్రదం! (ఆ.సా.ప. తాళపత్రం, 2585) 


ఈ ప్రతిలో మొదట శ్రీరాముణ్ణి స్తుతించడం కనబడుతుంది. అయితే 'గ' ప్రతిలో 


ప్రణమ్య విద్వజ్ఞనపారిజాతం - కవీంద్రవిప్రార్చితపాదపంకజం 
విభుం ప్రభుం విశ్వసృ జం మహేశం - సంవక్ష్యతే లక్షణదీపి కేయమ్‌. 
(ఆ.నా.ప. తాళపత్రం, 1391) 


ఈ రెండవ ప్రతిలో ఈశ్చరునికీ ప్రణుతి కనబడుతుంది. గౌరన తెలుగులో వ్రాసిన రెండు 
కావ్యాలలోను గ్రంథాదిని శివుజ్ణే స్తుతించాడు. నవనాథచరిత్ర శ్రీ శ్రలమల్లికార్డున దేవునికి 
అంకీతం. అయితే అంతమాత్రంచేత గౌరన ఇతర దేవతలపట్ల అగౌరవం గలవాడు కాదు. 
రాముడన్నా, రామాయణమన్నా ఇష్టమే అనిపిస్తుంది. 'నవనాథచరిత్రలో మీననాథుడు 
రిష్యులతోపాటు భారతదేశంలోని దివ్యక్షేత్రాలు దర్శిస్తూ కైలాసానికి వెళతాడు. 
అయోధ్యకు వెళ్ళినపుడు మీననాథుడు శిష్యులకు రామకథ చెప్పాడు. ఈ సందర్భంలో 
గౌరన ఇరవైనాలుగు ద్విపదపాదాలు వ్రాసి చివర 'మహాపాతకహరమైన రాము వినుత 
చరిత్రంబు' “అన్నాడు. ఆందుచేత “క ప్రతిలోని శ్రీరామనందనం గౌరన చేసినదే అని 


చెప్పవచ్చు. 


3. 'గౌరన-లక్షణదీపిక' చిలుకూరి పాపయ్యశాస్త్రిగారు, ఆంధ్రసాహిత్యపరిషత్‌ పత్రిక ౩1వ సంపుటి, 
34 సంచిక. 
4. నవనాథచరిత్ర, చతుర్దాశ్వాసం, పుట 200. 


గౌరన 817 


ఈ లక్షణదీపిక రచించడంలో గౌరన సుమారు ఏభై ప్రామాణిక గ్రంథాలు 
సంప్రదించాడు. ఆ రోజులో ప్రామాణిక గ్రంథాలను సంప్రదించడమంటే అవన్నీ 
వాచోవిదేయంగా ఉండడమే. “కి ప్రతిలో ౩9 ప్రామాణిక గ్రంథాలు, 'గో ప్రతిలో 20 
(గంథాలు ఉన్నాయి. ఇవికాక 6 తెలుగు ఛందో గంథాలను గౌరన పిర్కొన్నాడని 
చిలుకూరి పాపయ్యశాస్త్రిగారు వ్రాశారు. ఈ పట్టికల నుంచి క్రోడీకరించిన గ్రంథాల 
అకారాది క్రమాన్ని చూడండి. 


1.  అమరుకము ' అమరుకము 

2. _ అలంకారచూడామణిీ 

3. అలంకారసం గ్రహము 

4. _ అలంకారసర్వస్నము 

5. ఉత్తమగండఛందము 

6. ఉత్తరరామచరితము 

7. బుగ్వేదము 

8. కవికంఠపాశము కవికంఠపాశము 

9. కవిగజాంకుశము _ | Mk... 
10. కవిరాజగజాంకుశము కవిరాజగజాంకుశము 
11. కాలనిదానము RR | 0 
వ. కిరాతార్డునీయము 


14. కృష్ణవిజయము | 


15 చమత్కారచం దిక చమత్కారచం ద్రిక 
16. ఛప్పన్నయము . 

17. aaeerenrenees త్రిభాష్యరత్నాకరము 
18. త్రివిధయము | లాటా 
య. నామలింగానుశాసనము 
20. నిధిప్రదీపిక |... అ 
ల. నైషధము 

22.  న్యాయసారము న్యాయసారము 

23. ween ప్రపంచసారము 
క. ప్రబంధదీపిక 

25. పణితశాస్తము |. అ 

26. బృహజ్ఞాతకము బృహబ్ఞాతకము 


818 సమగ్రాంధ్ర సాహిత్యం 


 . 


ఇఇ క్ష నవ వునన మమ ము వడి ట్ర ఇ phd 


క. 


ou vn an nn  . 20d 


Pama nwa hb van 8 తం 


కాత ఇ కా టి ann పిలి వతి ల ఉత 


సంహితాసం[గహము 

43.  సంహితాసారము నంహితాసారము 

44. సాహసాంకకావ్యము |. అం 

45. _సాహిత్యచంద్రోదయము సాహిత్యచం|ద్రో దయము 
సాహిత్యచూడామణి సాహిత్యచూడామణి 
సాహిత్యరత్నాకరము సాహిత్యరత్నాకరము 


(రెండింటిలోనూ ఉమ్మడిగా చెప్పినవి 12 మాత్రమే.) 


ఇన్ని గ్రంథాలను కూలంకషంగా చదవబట్టే గౌరన “ప్రతివాది మదగజ పంచాననుడు' అనే 
బిరుదు పొందడానికీ తగినంత పాండిత్యం సంపాదించాడు. అతడు ఎంత పండితుడైనా తన 
పాండిత్య ప్రకర్షను పనిగట్టుకొని తన కావ్యాలలో ప్రదర్శించలేదు. సంస్కృతం క్షుణ్ణంగా 
చదువుకొన్నా శ్రీనాథునిలాగ తత్సమ సమాసాలు గుప్పించి అదే తెలుగు కవిత్వమనిపించ 
లేదు. గౌరన అలాంటి సమాసాలు కట్టలేక కాదు. కావలసిన నాలుగైదుచోట్ల ఏడు 
పాదాలను ఏకబిగిన ఒకటే సమాసం కట్టాడు. చూడండి: 


ఫలితపుప్పితలతా భవనాంతరళ - చలితమరందసనిర్థ్హరకణశికిర - 

కలితమిళిందసంగతపికకీర - లలితగీతామృతలహరీవిలోల - కిన్నరకరపల్లకీ 

నాదముదిత - సన్నుతసారంగశాబకప్రకర - కోమలవానీరకుంజపుంజములు 
(హరి - పూర్వ. 1919 నుండి 1925) 


ఇంతకుముందే పది ద్విపద పాదాలు సమాసం కట్టి చెప్పాడు. 


గౌరన 819 


మందార మంజరీ మంజుమరంద నందదిందిందిర నందనారామ 
కమనీయ వికసిత కనకారవింద - కమలినీతలు లతాగార లతాంత 
రచిత శయ్యాతల రతిరయగళిత - కచభర సురపురగణికా కపోల 
కవిత ఘర్మోదక కణగణమిళిత - మలయ సమీర కోమల కంపితాగ్ర 
మహిత చిత్రధ్వజ మాలా సహస్ర - సహిత చింతామణీ సౌధపాళికల. 
(హరి - పూర్వ. 1355 నుండి 1364) 


ఇలాంటి వర్ణనలు హరిశ్చంద్ర చరిత్రలో అక్కడక్కడ అరుదుగా కనిపిస్తాయి. మిగతా 
(గంథమంతో తేనెలు చిలికే జాను తెనుగే. అంతటి లక్షణ పాండిత్యాన్ని కలిగి ఉండి, 
ఛందస్సుమీద పుస్తకం వ్రాసి, వివిధ వృత్తాలు వ్రాయగలిగిన గౌరన ద్విపద ఛందస్సునే 
స్వీకరించి రెండు గొప్ప కావ్యాలు వ్రాశాడంటే అతనికి ప్రజలపట్ల ఉండే క్రద్ధ తెలుస్తుంది. 
సామాన్య ప్రజల కోసం వ్రాస్తున్నా అతడు కవులను, పండితులను నిర్లక్ష్యం చేయలేదు. తన 
రచనలోని “కవితా చమత్కృతి కాంచి, హర్షించి కవులందరును శిరఃకంపంబు సేయ 
పచరించి వీనుల పండువుగాగ' బుగ్వేద ప్రసిదృడైన హరిశ్చంద్రుని చరిత్ర వ్రాస్తానన్నాడు. 


గౌరన తన కావ్యంలోబుగ్వేద ప్రసిద్ధుడైన హరిశ్చంద్రుని కథ బ్రాస్తానన్నాడేగాని 
నేదహరిశ్చంద్రుని జీవితాన్ని ఏమాత్రం ముట్టుకోలేదు. వేదహరిశ్చంద్రుని కథకు, 
ప్రచారంలో ఉన్న హరిశ్చంద్రుని కథకు పోలికలే లేవు. వేదహరిశ్చంద్రుడు ఆడిన మాట 
రమారమి తప్పి వాయిదాలు వేసే మహారాజు. సౌంత కొడుకును పుట్టగానే బలి ఇస్తానని 
దేవతకు మొక్కుకొని ఏళ్ళూ, పూళ్ళూ అది చెల్లించక సొమ్ములిచ్చి ఒక బ్రాహ్మణ 
కుమారుణ్ణి కొని అతణ్ణి బలిచేయబోయిన మహానుభావుడు. ఈ హరిశ్చంద్రుని కథకు, 
దేవీభాగవతంలోను, భాగవతంతోను, మార్కండేయ పురాణంలోను ఉన్న కథలకు 
సంబంధం లేదు. గౌరన స్కాందపురాణంలోని కథనే తీసుకొని స్వేచ్చానువాదం చేశాడు. 
రసవత్తరమైన కావ్యానికి కావలసిన మార్పులు చేశాడు. గౌరన హరిశ్చంద్ర కావ్యాన్ని 
వేదం వెంకటరాయశాస్రిగారు సటిప్పణంగా 1912లో ప్రకటించి సాహిత్యసేవ చేశారు. 
అవతారికలో ఇలా వ్రాశారు. 


“అతిహృద్యమయిన యీతని యీ (గంథమందు రెండుతావుల గొప్ప పొరబాట్లు 
సంభవించినవి. ఎవ్వయన, రంథారంభ ఘట్టంబునందును, ఉపసంహారమందును 
వసిష్టవిశ్వామిత్రులు నీచులవలె జగడమాడుట, ఆదిలో నరమూర్తులుగాను, అంతములో 
పక్షీమూర్తులుగాను. ఈ దోషము హిందూమతద్వేషులు మిక్కిలి ప్రాకట్యమునకుం దెచ్చి 
తమ గ్రంథములందు విస్తరించి మన పెద్దలను తిరస్కరణీయులనుగాను, పరిహాస 
నీయులనుగాను కావించుచున్నారు. ఇందు ఆదియందలి దుష్టభాగము కథకు ఆవశ్యక 
మయినందున దానిని అట్లే ముద్రించి, అంతమందలి పక్షియుద్ధభాగము కొన్ని పంక్తులే 
అగుటచేతను, ప్రక్షిష్తమని ప్రసిద్ధమైయుండుటంబట్టియు ము ద్రింపక విడిచినాడ.'' 


820 సమగ్రాంధ్ర సాహిత్యం 


అయితే వసిష్టవిశ్వామి త్రుల = పక్షియుద్ధం గౌరన సృష్టించినదేం కాదు. అది 
భాగవతపురాణంలో ఉంది. చూడండి: 


ఇట్లు విశ్వామిత్రుండు హరిశ్చంద్రు నెగులుపరచుట విని, వసిష్ణండు, విశ్వామిత్రుని 
గృధభ్రముగమ్మని శపించె; విశ్వామిత్రుడును వసిషృని బకంబు గమ్మని శపించె. పక్షి' 
రూపులయ్యును వారు యిరువురు యుద్ధంబు సీసీరి, బ్రహ్మ వారించి యెప్పటి 
నిజాకృతులుగా నొనరించె.క (భాగ, 9-192) 


గౌరన వివిధ మూలాలను పరిశీలించాడని ఇందువల్ల తెలుస్తుంది. 


ఇతనికి ముందు తెలుగులో హరిశ్చంద్రుని కథను రచించినవాళ్ళు లేకపోలేదు. 
మార్కండేయ పురాణాన్ని అనువదించిన -మారన అందులోనే 144 గద్యపద్యాలలో 
హరిశ్చంద్రోపాఖ్యానాన్ని రమణీయంగా చెప్పాడు. పాత్రచిత్రణ, మనస్తత్వ నిరూపణ 
చక్కగా ఉంది. అయితీ గౌరన మారనను పాత్రపోషణలో ఏమాత్రం అనుసరించలేదు. 
మారన చిత్రించిన హరిశ్చంద్రుడు కొన్ని ఘట్టాలలో దీనుడు. గౌరన పోషించిన 
హరిశ్చంద్రుడు మంచి రాజసం కలవాడు. ఆడినమాట తప్పడుగాని ఎవరికీ భయపడడు. 
తాను చేస్తున్నది తప్పనుకోడు. 


పెళ్ళాన్ని అమ్ముకోవడంకన్నా దారుణం ఇంకొకటి ఉండదుకదా! మారనవారి 
హరిశ్చంద్రుడు భార్యను విక్రయిస్తూ 


“నృశంసుండను'' అంటే “ప్రజలను బాధపెట్టేవాడను, దానవుణ్ణి'' అని 
చెప్పుకొన్నాడేగాని పీరు చెప్పుకోలేదు. (మార్కండేయ పురాణం, 1-214) గౌరన 
చిత్రించిన హరిశ్చంద్రుడు మొదటనే ప్రజలతో సగర్వంగా ఇలా చెప్పుకుంటాడు. 


వినరయ్య, చెప్పెద. విశ్చంబులోన గొనియాడదగు భానుకులమున నేను 
జనియించినాడ డ్రిశంకునందనుడ సార్వభౌముడ హరిశ్చంద్రు డన్వాడ 
సర్వసర్వంసహా చక్రంబునెల్ల నాకౌశికున కిచ్చి యితనికి మున్ను 

మేకొన్న ధనమునకై మెలత నమ్మెదను . (పుట. 139) 


మారనగారి హరిశ్చంద్రుడు అలా ప్రకటించిన వెంటనే ఒక బ్రాహ్మణుడు వచ్చి 
“వెల ఎంత' అని అడుగుతాడు. విపుల దుఃఖవేదనతో పలకడానికి రాజు నోరాడకపోతీ ఆ 
బ్రాహ్మణుడే తగినంత ధనం హరిశ్చంద్రుని వల్కలాలలో మడిచిపెట్టి శ్యేబను తలపట్టి 
ఈడ్చాడు (మార్కండేయ పురాణంలో హరిశ్చంద్రుని భార్య పేరు శ్యేబ, చంద్రమతి కాదు. 
ఉత్తర భారతదేశంలో ఈమెను తారామతి అంటారు. చంద్రమతి అనే పేరు గౌరనే ప్రచారం 
చేశాడు). మార్కండేయ పురాణంలో తను తలపట్టి ఈడ్చినప్పుడు శ్యేబ కొడుకుతో 


6. ఇది పోతనగారి వచనం. సంస్కృతమూలంలో కూడా ఈ అర్థమున్నదడే ఉంటుంది. 


గౌరన 821 


అమ్ముడుపోయిన వెనువెంటనే “నేను దాసిని, అశుచిని. నువ్వు రాజకుమారుడవు. నన్ను 
ముట్టుకోకూడదు" అని చెప్పి రోదించే కన్నతల్లి గుండెల కడలి “పిండలివండుగా' కలత 
చెందినపుడు చదివేవాళ్ళ కడుపులో చెయ్యి పెట్టి తిప్పినట్టయి గుండెలు అవసిపోక 
మానవు. 


గౌరన ఇంత హృదయవిదారకంగా చంద్రమతి నోటంట అనిపించలేదుగాని తల్లిని 
అమ్మాక కొడుకు ఆమెను పోనీక బిగువుగా పైట పెనచిపట్టుకొని కూకటితూగాడుతూ 
ఉంటే గునుస్తున్నప్పుడు హరిశ్చంద్రుడు చూస్తాడు. అతిదుఃఖితాత్సుడై, అశ్రువు లొలక, 
అప్పుడు 'తాలిమివదలి' గద్గదకంఠంతో కాలకౌశికుణ్ణి చూసి ఇలా అంటాడు. 


నెలమి ధేనువు విక్రయించుచో గ్రేవు 

దొలగింతురే తల్లి తొలగగా జేసి? 

నా కులభూషణు నా కూర్మిపట్టి 

నీకొమారుని గొను మిచ్చెద నీకు. 

విలువ వీనికి వేయివేలు నిష్కములు 

వలనొప్ప నొసగుము వసుధామరేంద్ర. (హరి. ఉత్తర. 711 నుండి 716) 


హరిశ్చంద్రుడు, కాలకౌనికుడు ఖరీదుకోసం కొట్లాడుకొంటారు. హరిశ్చంద్రుడు వేయివేల 
నిష్కాలు ఇమ్మన్నాడు. కాలకౌనికుడు ఊరకే ఇమ్మంటాడు. “వీడు నా దాసుడు. వెలది 
నా దాసి. ఇంకా పుత్రుణ్ణి ఎలా అమ్ముతావో చెప్పు” అంటాడు. దానికి హరిశ్చంద్రుడు 
మండిపడతాడు. 


ప్రొద్దున లేచి నీ మొగము కనొనిన - నిద్దినమున వచ్చు నాపద లెల్ల 
నిన్నొక విప్రుని నిందింపనేల - మిన్నక తలపోయ మేదినిలోన 

గూడు వడ్డికి నిచ్చి కూర్చెడివారి - జాడ లిట్టివియ, యాశ్చర్య మేమిటికి? . 
గులము ప్రధానమే గుణము లేకున్న - గలశాబ్దీ బుట్టదె కాలకూటంబు? 


అని హరిశ్చంద్రుడు నిందిస్తే కాలకౌకికుడు ఊరుకోడు. 


నీచాత్మ! ప్రొద్దున నీవు నామొగము - జూచితి గాన నాసొమ్ము నీకబ్బె 
దివిరి నాకులము నిందించి నా గుణము - వివరింప నీకేల? వియ్యమందెదవొ? 


అని ఎగురుతాడు. ఈ దెబ్బలాట చాలా సహజంగా ఉంది. హరిశ్చంద్రుడు “వడ్డీకి 
డబ్పిచ్చేవాడవు' అని కాలకౌళికుణ్ణి ఊరకే నిందించతేదు. చంద్రమతిని కొనడానికి 
ముందు కాలకౌళికుడు అప్పు ఎగవేసి ఉపాయాలు అడక్కుండానే హరిశ్చంద్రునికి 
బోధిస్తాడు. వడ్డీకి డబ్బిచ్చి ఎలా ధనార్జన చేయాలో పాఠాలు చెప్తాడు. అప్పుచేసి 
ఎగవేయడాన్ని న కళగా వర్ణించాడు. దానిని సురవరం ప్రతాపరెడ్తిగారు ఇలా 
(క్రోడీకరించారు. 


వ్‌ సమగ్రాంధ్ర సాహిత్యం 


ధనికుల యిండ్లకేగి, ప్రియములు పలికి, సేవచేసి, నమ్మకపుట్టించి మనసులు 
కరగించి, మాయసొమ్ములు, లక్కపొదుపులు, మాయబంగారు, బంగారునీ రెక్కించిన 
ఇత్తడి ఇనుపసామ్ములు, మాయమణులు గుప్తంగా రాత్రి తీసుకొనిపోయి, ఇవి దాచుడని 
లక్కముద్రలు వేయించి, వళడ నో తుతహాట గా బెట్టి అప్పులుగొని, యెగబెట్టి, పట్టుబడా 
రచ్చకీడ్వబడి, వారిచ్చు శిక్షలనుభవించి, రాళ్లు మోసి, దెబ్బలు తిని యైనను మందిని 
మయముంచవలెనట.* (హరిశ్చంద్ర, ఉత్తరభాగం, పుటలు 151-152) 


కాలకౌశికుడు తాను డబ్బు ఎలా కూడబెట్టినదీ వివరించాడు. ఆ ద్విపదలను 
కూడా సురవరంవారు ఇలాగ సంక్షిప్తంగా వ్రాశారు.కి 


““రోగులవల్ల కొంత లాగి, ప్రేతవాహకుడై కొంత గడించి, గండశాంతులందు, 
సప్తకములందును (ఏడుగురను పిలిచి పెట్టు శ్రాద్ధములందును) “తృష్తాఃస్మ'గా భుజించి, 
గ్రహణకాలములో ఒక మాడరపైన దక్షిణగా పొంది, ఇంటింట పంచాంగ పఠనము చేసి, 
ఆయవారములెత్తి దానము పట్టిన ధాన్యాలను తన వస్తమందు మూలమూలలందు 
మూటలుగా కట్టి, ఏమి లేనినాడు కరతిత్తి వట్టి ముష్టియెత్తి, కూడబెట్టిన పైకాన్ని 
అప్పులకిచ్చి పత్రాలు వ్రాయించుకొని వృద్ధి, చక్రవృద్ధి. మాసవృద్ధి అని వడ్డీలు 
గడించాడు. '' (హరిశ్చంద్ర, ఉత్తర. 145, 146 పుటలు) 


తనకాలంనాటి వంచకపురోహితులూ, కుహనా జ్యోతిష్కులూ అంటే గౌరనకు 
ఒళ్లుమంట. నవనాథచరిత్రలో ఒక వంచకపురోహితుణ్ణి ఎంత హేయంగా చిత్రించాలో 
అంత హేయంగానూ చిత్రించాడు. పురోహితుడు రాజుగారి అమ్మాయిపైన కన్ను వేశాడు. 
ఆమె అందం ఎలాగైనా అనుభవించాలనుకొన్నాడు. అందుకోసం ఒక గుర్రపువాడితో 
లాలూచీపడ్డాడు. ““ఫలానారాత్రి గుర్రపుశాల తగలబెట్టు. సరిగా ఆరోజు అది 
తగలబడుతుందని ముందుగానే నేను రాజుకు జ్యోతిష్యం చెప్తాను. నిదర్శనమయ్యాక 
రాజు నాకు డబ్బీస్తాడు. అందులో నీకు సగంవంతు ఇస్తాను*' అని కుమ్మక్కు అయ్యాడు. 
అన్నట్లే జరిగింది. రాజు పురోహితుణ్ణీ నమ్మాడు. కొన్నాళ్లు పోయాక “నీ రాజ్యానికి 
అరిష్టముంది. నీ కూతుర్ని ఒక మందసంలో పెట్టి ఏట్లో వదిలెయ్యి. శని విరగడ 
అవుతుంది” అని పురోహితుడు చెప్తాడు. విధిలేక రాజు అలాగే చేశాడు. ఏటో 
కొట్టుకువచ్చే మందసాన్ని పట్టి అడవిలో రహస్యంగా ఉంచమని శిష్యులను ముందే 
పురమాయించాడు. వాళ్లూ అలాగే చేశారు. ఆ పెట్టె దొరికినందుకు పురోహితుడు పడ్డ 
ఆనందం ఇంతా అంతా కాదు. పట్టపగ్గాలులేక “వగ్గుకోతికి సివము వచ్చిన రీతి'' 
కుప్పిగంతులు వేశాడు. వాటిని ఆ రోజులలో “గోవిందగంతులు' అనేవారు. “ధోవతి 
మొలనంట బిగించి భుజంమీది తన మూటలు అటుపెట్టి మడమలు మాటిమాటికి 
పిరుదులు వడిగా తాకేట్టు ముపష్ఫుయిరెండు గోవిందగంతులలాగ వేసి “ఇంక నాతరంకా దని 


7. ఆంధ్రుల సాంఘికచరిత్ర, రెడ్డిరాజుల కాలం, పుట 126. 
8. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, పుటలు 125- 126 


గౌరన 823 


శిష్యులను పంపించేసి పెట్టి తెరిచాడు. అందులోంచి ఒక ఎలుగుబంటి వచ్చింది 
(ఎలా వచ్చిందంటే అది వేరేకథ). అది అతణ్జి రక్కి చంపింది. శిష్యులు వచ్చి మూగారు. 
ప్రథమ చికిత్స చేశారు. అప్పుడు కొనప్రాణంతో “ఈ సంగతి ఎవరికీ చెప్పకండి. 
మేదినీనాథు డిట్టి నాదుర్చృత్త మెరిగిన వెడలగొట్టించు మేనెల్ల కుక్కచ్చు లొత్తి” అని 
రోదిసాడు. 


ఆ రోజులలో కుక్కచ్చు ఒత్తించడం అన్నది బ్రాహ్మణులకు వేసీ గొప్ప శిక్ష. ఈ 
సంగతి కేతన విజ్ఞానేశ్చరీయంలో విశదపరిచాడు. 


. చంపినవానిని సరిగా - జంపుట తగు విప్రుడైన జంపక పతి త 
తృంపద గొని తల గొరిగి ప - దంపడి కుక్కచ్చు వ్రాసి దండింపదగున్‌. 
(విజ్ఞాన. 2-64) 


ఈ వ్రాసిన కుక్కచ్చు కలకాలం ఉండిపోయేడి Se కుక్కచ్చు అంటే 
కుక్కపాదంలాగ కనబడే బొట్టు. ఈ నిర అమలువరచే విధం కూడా కేతన చెప్పాడు: 


తల గొరిగించి కుక్కడుగు తప్పక ఫాంమునందు వ్రాసి ముం 

గలధనమెల్ల బుచ్చుకొని గాడిద నెక్కగజేసి గ్రామమున్‌ 

వెలువడ దోచిపుచ్చుటయు విప్రుని జంపుట క్షుద్రజంతులన్‌ 

జొలువన చంపు తప్పు గలచో దగు చంపుట ధర్మమెమ్మెయిన్‌. (విజ్ఞాన. 3-42) 


తన కాలంనాడు కరినళిక్ష వేసినవాళ్లను ఎలా అలంకరించేవారో, ఏవిధంగా నడిపించేవారో 
గౌరన చక్కగా వర్ణించాడు. నవనాథచరిత్రలో సారంగధరుని కథ వుంది. కాళ్లూ, చేతులూ 
కొట్టెయ్యడానికి అతణ్ణి తీసుకొని వెళ్లడానికి ముందు వర్ణన ఇది: 


నడురేయి యగుటయు నగరరక్షకులు - తడయక సారంగధరుని బంధములు 
సడలించి వీడిన జడ జక్కవల్లి - మొగలిరేకులు మీద మురువుగా జెరివి 
మృగనాభితిలకంబు మెచ్చుడి దీర్చి - పలుచగా గుంకుమపంకంబు నలది 
చెలువారు నెరిపట్టు చీర గట్టించి - పొలుపొంద భూషణంబులు చక్కదిద్ది 
కలువపువ్యుల దండ గళమున వేసి - వెలయ గప్పురములో వేడెంబు లొసగి 
పటుఖడ్గఖేటకపాణులై యతని - నటుతోడుకొనుచును నరుగు నవ్వేళ. 

(నవనాథ. పుట. 78) 


నేడు ఆంధ్రదేశంలో విశేష ప్రచారం పొందిన సాధంగధరుని కథ ఆదిలో గౌరన 
వ్రాసినదే. అయితే ఈ సారంగధరుడు మన రాజమండ్రి ఏలిన రాజరాజుకుమారుడు కాడు. 
మాళవడేశంలో మాంధాతపురాన్ని ఏలిన రాజమహీంద్రుని కుమారుడు. ఆ రాజుకు 
రత్నాంగి అనే భార్య, చిత్రాంగి అనే ఉంపుడుకత్తె ఉన్నారు. రాజు వేటకు వెళ్లినప్పుడు 
సారంగధరుడు పావురాన్ని ఎగరేయడం, అది చిత్రాంగి మేడపై వాలడం, వెళ్లి తెచ్చుకో బోతే 


824 సమగ్రాంధ్ర సాహిత్యం 


వద్దని సుబుద్ధి వారించడం మొదలైన ఘట్టాలన్నీ గౌరన వ్రాసినవే. కాళ్లూ, చేతులూ 
కొట్టిశాక అడవిలో అల్లాడుతున్న సారంగధరుణ్ణి మీననాథుడనే సిద్ధుడు కాపాడి దీక్ష ఇచ్చి 
సిద్ధుణ్ణీ చేసి చౌరంగి అనే పేరు పెడతాడు. మీననాథుని ప్రథమ శిష్యుడు చౌరంగి. ఆ 
తరువాత ఇంకో ఆరుగురు శిష్యుల్ని చేర్చుకొంటాడు. శివుడు ఆదినాథుడు. ఈ 
తొమ్మండుగురి మ నవనాథ చరిత్ర. ఇది శ్రీనాథుని కాలంలో చాలా ప్రచారంలో 
ఉండేది కాబోలు. ''ఏ దేవి గొల్చి మత్స్యేంద్రనాథాదులు యోగసంసిద్ధికి నొడయులైరి"' 
అని హరవిలాసం (1-3)లో వ్రాశాడు. శ్రీనాథునిచేత ఏ శాంతబభీక్షావృత్తిరాయడు 
వివరా త్రిమాహాత్మ్యం చెప్పించాడో అతడే గౌరనచేత నవనాథచరిత ద్విపదలో 
వ్రాయించాడు. ఇది ఇంతకుముందే చంపూకావ్యంగా తెలుగులో వెలసింది. దానిని 
శ్రీగిరికవి వ్రాశాడు. ద్విపద కావ్యమైతీ జనంలో బాగా ప్రచారం పొందుతుందని ఆ 
మఠాధిపతి అలా పురమాయించాడు. అతడు కోరినట్లే గౌరన వ్రాసిన నవనాథ చరిత్రే 
ట్రక్యాతమురది. 


“ఈ నవనాధథుల చర్యలకు బధానరంగము మహారాష్ట్ర దేశభాగముగా 
గనబడుచున్నది”' అని కోరాడ Me వ్రాశారు.” అయితే తెలుగుదేశంతో 
వీళ్లకు సంబంధం లేకపోలేదు. గోరక్షకనాథుడు శ్రీశైలం కొండమీద అల్లమ ప్రభువుతో 
వాదించి తన ఓటమి ఒప్పుకొన్నాడట. అల్లమప్రభువు చారిత్రకవ్యక్తే. క్రీ.శ. 1125లో 
జన్మించి వీర్ణైవ మతాన్ని స్థాపించి ప్రచారం చేసిన బసవేశ్వరుడు 'అనుభవ మంటపం' అనే 
వీర్ణావ విద్యాపరిషత్తు నెలకొల్పాడు. దానికి అధ్యక్షుడు అల్లమప్రభువు. వీరైవ 
తత్త్వబోధకులలో అతడు నిరాడంబరుడు. ఇతణ్ణి ప్రభుదేవుడనికూడా పిలుస్తారు. 
కన్నడంలో అతడు వ్రాసిన వచనాలు ప్రసిద్ధమైనవి." క్రీ.శ. 12వ శతాబ్దిలోనేకాక 
నవనాథులు ఇంకా ప్రాచీనులు. నాగార్జుననాథుని శిష్యుడు సిద్ధనాగార్జునుని చర్యలు 
కూడా తెలుగుదేశంలోనే జరిగాయి. అతడు "తన పేరు తత్పర్వతస్థలి కీర్తులనయ 
గల్బించిన యేలేశ్చరం'” చూశాడు. అక్కడే వాసం కల్పించుకొన్నాడు. ఈనాడు పురాతత్వ 
పరిశోధన శాఖవారు తవ్విస్తే బయటపడిన విజయపురి గౌరనకాలంనాటికి ఉండేదేమో. 
దానిని ఇలా వర్ణించాడు. 


ఆకృష్ణవేణి మహానది దాటి - వీక నేలేశ్వరవిభు నుత్తరమున . 
నాయతంబై మించు నశ్వమేధా[ద్రి - వాయవ్యమున నవద్వారకవాట 
పరిఘ సమున్నత ప్రాకారయంత.... 
(నవనాథ. పుట 239) 


దురదృష్టవశాత్తూ ఇక్కడ గ్రంథం శిథిలమైంది. లేకపోతే ఆ కోటవర్ణన పూర్తిగా 
దొరికేది. ఇవాళ విజయపురిలో అశ్చమేధఘట్టం అవీ బయటపడ్డాయి. ఈ ప్రదేశంలోని 


9. నవనాథచరిత్ర, పీఠిక. 
10. Struggle for Empire Bharattya Vidya Bhavan పుటలు 367, 370 


గౌరన 825 


కొండనే సిద్ధనాగార్జునుడు పూర్తిగా బంగారం చేద్దామనుకొన్నాడట. ఆ ప్రయత్నాన్ని 
విష్ణువు పడనియ్యలేదు. సిర్ధనాగార్జునుణ్డో చంపేశాడు. దానికి కారణం ఇలా చెప్పాడు: 


అప్పుండరీకాక్షు డందరు వినగ - నెలు గెత్తి యిట్లనె నిత డహంకార 
కలితుడై యనుచితకర్మంబు పూనె - నది యెట్లనిన మానవావళి కందు 
వదలక బహువిధ వవహారములకు మ గారణంపై యుండు కాంచనం బిప్పు 
డేరీతి శ్రీగిరి యెల్ల దానైన - వారికి వారికి వలసినంతైన 
గోరికైకొని తమకును దామె రాజు - లై యల్పు అధికులు నను వాసి లేక 
రాయిడింపుడు బతిగ్రహదాముఖ్య - ధర్మంబు లన్నియు దప్పి మర్యాద 
“నిర్మూలమై భూమి నెరిదప్పుగాన - దడయక లోకహితంబుగా నితని 
పొద పణగించితి భువనవిద్వేషు - గాసిగా శిక్షింపగలవా రుపేక్ష 
చేసిన దోషంబు సిద్ధించుగాన - నేనే జగంబు లన్నియును రక్షింప 
బూనిన లక్షీవిభుడ నని చెప్పి యంతర్హితుడయ్యె... 

(నవనాథ. పుటలు 216-247) 


సర్వమానవ సమానత్వం ఆర్థికంగా పాబకవరాలకు ఇష్టం లేదు. ప్రజలకు మేలుచేసే 
సిద్ధులను ఆనాటి రాజులు చంపించి వేసేవారు. రసయోగశాస్త్ర నిర్మాతయైన నాగార్జునునికి 
వ్యాళిసిద్ధుడు అనే ఒక శిష్యుడుండేవాడు. ఇతడు కాయసిద్ధి పాందాడు. ఇతని విద్యను 
పరీక్షించే నెపంతో రాజు ఇతి మరుగుతున్న తైలంలో ఉరకమన్నాడు. సిద్దుడు 
ఉరికేముందు కొన్ని మందులు అందులో వెయ్యమన్నాడు. వాటి ప్రభావంవల్ల బతికి కొత్త 
తేజస్సు పొందవచ్చు అని చెప్పాడు. రాజును నమ్మక మంత్రులకిచ్చాడు. అయితే సిద్ధుడు 
తైలంలో ఉరీకాక రాజు మంత్రులను ఆ మందులు వెయ్యవద్దని వారించాడు. ఎందుకంటే 
“ఇతడిందు బతికిన నిలకెల్ల దానె పతియగు నసమానబలరూడఢు' 'డవుతాడనే. 


గోరక్కుడనే సిద్ధుని సౌరాష్ట్రదేశాపతి చంపించబోయాడు. దానికి కారణం ఆ 
సిద్ధునివద్ద సమాకర్ష విద్య వుంది. కృష్ణకందారుడనే రాజు తాను తవ్వించే తటాకానికి ఒక 
సిద్ధుని బలివేయాలనుకున్నాడు."" కలలో జలదేవత కనబడి పదివేలమంది శూద్రులనో, 
వెయ్యిమంది వైశ్యులనో, నూరుమంది క్షత్రియులనో, పదిమంది బ్రాహ్మణులనో, లేక ఒక 
సిద్దుణో బలివేయమన్నదట. చెరసాలలో ఉన్న పదివేలమంది ఖైదీలనూ రాజు 
చంపించబోయాడు. జలదేవత ఒప్పుకోలేదు. తనకు ఈ పీనుగులు పనికిరావంది. 
రాజ్యంలో ప్రజలంతా తల్లడిల్లిపోయారు. ఎవరిని చంపిస్తాడోనని అందరికీ భయమే. 
అప్పుడు గోరంటకుడు అనే సిద్దుడు జాలి పొందాడు. 


దయలేక యక్కట ధరణీశ్వరుండు - నయ మేది పాపంబునకు రోయడయ్యె 
దీనుల నొరలగా దెగటార్చి పిదప - బూని తా జేసిన పుణ్యమేమిటికి 


a ను వ స యా పట సాలు కవరు క కా 
11. ఈ కృష్ణకందారుడుకూడా చారి త్రకవ్యక్తే. 3 శ 939లో రాష్ట్రకూటసింహాసనం అధిష్టించిన మూడవ 
కృష్ణునికే ఇది నామాంతరం. 


రడ సమగ్రాంధ్ర సాహిత్యం 


మును “అహింసా పరమో ధర్మ'' యనుచు - వినుతింతు రటుగాన విడిపింతు వీరి 
నేవెరపుననైన నిప్పుడే యనుచు... (నవనాథ. పుట. 278) 


రాజుకు జ్ఞానోదయం. కలిగించాడు. మొత్తంమీద ఆనాటి సిద్దులు భూతదయ 
కలవాళ్లు. ప్రజలకు మేలుచేసేవాళ్ళు. అందుకే వాళ్ల చరిత్రను శాంతభిక్షావృత్తిరాయడు 
గౌరనచేత వ్రాయించాడు. శైవసిద్దుల చరిత్రతోబాటు తన కాలంనాటి ఆర్థిక, సాంఘిక 
పరిస్థితులను, ఆచార వ్యవహారాలను అతడు కళ్లకు కట్టేిటట్లు చిత్రించాడు. 


ప్రతీ ప్రథమశ్రేణి రచయితా తాను వర్ణించే ప్రతి సన్నివేశాన్ని మనోఫలకంమీద 
సంపూర్ణంగా సందర్శిస్తాడు. తన సాహిత్య నేత్రంతో సాకల్యంగా దానిని విశ్లేషించు 
కొంటాడు. తన కథలోని పాత్రలు సజీవ వ్యక్తులనీ, సంఘంలోని వివిధ వర్షాలలోని 
శక్తులనీ తెలియజేయడానికి ఎంత పొదుపుగా వీలయితే అంత పొదుపుగా సూచనలు 
ఇస్తాడు. తన ప్రాచీనులు పఠించిన సామెతల, జాతీయాల, పలుకుబళ్ళ సజీవజలాలను తన 
కవితల కాలువలోనికి మళ్ళించి తన కథల పొలాలను తడుపుకొని కమ్మని పంటలు 
పండిస్తాడు. వాటి ఫలాలను అనంతర కవులకు దక్కింపచేస్తాడు. గౌరన తన కావ్యాలలో 
ఇదే చేశాడు. అతని హరిశ్చంద్ర ద్వాపదనూ, నవనాథ చరిత్రనూ చదువుతూ ఉంటే 
సాహిత్యపరిశోధనా నిపుణులకు ఎందరో పూర్వమహాకవుల ప్రయోగాలు కొన్నికొన్ని 
చోట్ల స్ఫురిస్తాయి. తిక్కనగారూ, పాల్కురికి సోమనాథుడూ, నాచన సోమన మొదలైన 
వారు ఎక్కడెక్కడ ఎంత చక్కటి సామెతలను వాడారో, జాతీయాలను గుప్పించారో, 
పలుకుబళ్ళను నడిపించారో తలపునకు వచ్చి గౌరన అటువంటి మెరుపులనే మెరిపించడం 
చూసి మెచ్చుకొనబుద్ధి వేస్తుంది. ఉదాహరణకు తిక్కనగారు మహాభారతం 
ఉద్యోగపర్వంలో ధర్మరాజు పలికిన సంధిపలుకులను సంజయుడు ధృతరామ్షునికి 
చెప్తున్నప్పుడు ఇలా అంటాడు. 


అనుజులకు నడవడియే 

మిని జేయగ నేమి జూచి మెచ్చితిగాకీ 

పును సాదురేగెనేని న్వి 

ను తలపాలమునను కాని నిలువదు సుమ్మీ (ఉద్యోగ. 2-13) 


ఇందులో చాలా చరిత్రగల సామెత ఉంది. ''సాదురేగిన తల పొలానగాని ఆగదు”' 
అన్నది ఎప్పటినుంచో నానుతున్న నానుడి. దానిని గౌరన వాడాడు. చంద్రమతిని అమ్మిన 
పైకాన్ని తన భత్యానికి జమకట్టుకొని నక్షత్రకుడు హరిశ్చంద్రునితో తగవు 
పెట్టుకొంటాడు. 


ఉరిసిన పుండ్లపై నుపష్పును జల్లి - 3రల జేసెదవు నేగినిసితి నేని 
చక్క బెట్టగలేరు సాదురేగినను - బొక్కి నిల్వదు తలపాలమునగాని 


(హరి. ఉత్తర. 1257 నుండి 1260) 


గౌరన 827 


ఈ ద్విపద పంక్తుల కింద అర్థవివరణ చేస్తూ వేదం వెంకటరాయశాస్త్రిగారు ఇలా 
తెలియజేశారు. 


"సాదు = సాధువైన గోమహిషాధికృము, పొక్కి = ఉరికి, తలపాలమునన్‌ = 
పొలిమేర దగ్గరి చేనులో'' (పుట. 180) 


అయితే “తలపాలము' అనే మాటకు 'పఫొాలిమేర' అన్న అర్థం తొలిరాయల 
యుగంలో ఉంది. అన్నమయ్య ఒక పదంలో ఇలా చెప్పాడు. 


పుట్టుచు రేగితి పొలమేర నిలువడు 
 నెట్టనననేటి మాట నిజమాయెనేడు. (శృంగార సంకీర్తనలు 20-305) 


మన తెలుగు సాహిత్యంలోని ఇతర కావ్యాలలో కూడా “సాదురేగు' అనే 
ప్రయోగం కనబడుతూందిగాని ప్రాచీనరూపం 'సాంతు' అయి ఉంటుందేమో. పాల్కురికి 
సోమనాథుడు పండితారాధ్య చరిత్ర పర్వతప్రకరణంలో చాలాచోట్ల అర్జానుస్వార 
యుతంగా “'సాంతు”' అనే ప్రయోగాలు చేశారు (చలువపట్టువిడిసె సాశతెల్లననుచు; కదలె 
నీ సా(తు నిక్కములకు ననుచు జయవెట్టు ఇటు గూడి సాశెల్ల ననుచు; 
సననభిముఖుండుగా, సాంతున నలి... వగైరా ప్రయోగాలు వరుసగా 290, 291, 299 
పుటలలో ఉన్నాయి). పాల్కురికి సోమనాథుని ఎన్ని చోట్లనో అనుకరించిన గౌరన 
కూడా 'సాతు' అనే ప్రయోగించాడనుకోవచ్చు. ఈ పదానికి ఎనో పర్యాయ పదాలు 
ఉన్నాయి. సాంత్తు, సాత్తూ, సా(తు, సాతు, సాదు అన్నవి వాటిలో కొన్ని రూపాలు. 
తెలుగు సామెతలలో సాధారణంగా ప్రాసలుంటాయి. *'సాదురేగినా, బూతురేగినా 
సవసవగా పోవు'' అన్న సామెతలో విష్టులు 'సాదు' అనే రూపాన్ని స్వీకరించినా ప్రాస 
పాటించి ఆదిలో ''సాతురేగినా, బూతురేగినా'”' అన్న ప్రయోగమే ఉండి ఉంటుంది. ఈ 
పదస్వరూపం గురించి చర్చించవలసినది ఎంతో ఉంది. సాతవాహనుల కాలం నాటి 
విషయాలదాకా ఆ చర్చ సాగవచ్చు. 


సాతు అంటే 'బాటసారుల గుంపు” అనే అర్థాన్ని బ్రౌణ్యం ఇస్తుంది. ప్రామాణిక 
కావ్యాలనుండి ''బేహారంబున నొక సాతుంగూడి పరదేశంబున కరుగుచో'' అనిన్నీ! వనకరి 
యొక్కటి యా సాతునకుం గదిసి జనచయంబు దుంప దనకుటన్‌'' అనే ఉదాహరణలు 
చూపెడుతుంది. బౌణ్యంలోని ఈ ప్రయోగాలవల్ల సాతు ఎప్పుడూ గుంపు అనే అర్ధం 
చేసుకోవాలి. 


సాతులో రవాణాకు వాడే గోనెలను కూడా సాతులు అంటారు. ఆ గోనెలను నేసే 
వాళ్ళను 'సాతులవాండ్లు' అంటారు. ఆ గోనెలను మోసే ఎడ్తను సాతిద్దులు అంటారు. 
సాతులలోని గోనెలకు వేసే గట్టి ముళ్ళను సాతుముడి అంటారు. ''సాతుముడికి 
సత్తువేటుపడితే సచ్చిన తాతయినా లేచివస్తాడు. అన్నట్లు” అనే సామెత ఒకటి మనకు 
ఉంది. సాతవాహనుల కాలంలో సాతుముడి అన్నది ఉన్నట్టుంది. ఆ రాజవంశంలోని ఒక 


828 సమగ్రాంధ్ర సాహిత్యం 


రాజు పేరు శాంతమూలుడు అని మన చరిత్రకారులు చదువుతారు గానీ ఇది నిజానికి 
'చన్తముల' అని ఇటీవలి పరిశోధనలవల్ల తేలుతూంది. 'చాత్తమీట్టు' అనే రూపాన్ని కూడా 
సదరు పరిశోధకులు ఊహిస్తున్నారు. 1* ఇది బహుశా 'సాంత్తముళ్ళ' అనే రూపమై 
ఉంటుందని నేను భావిస్తున్నాను. 


సాతు రేగుతున్నప్పుడు అందులో కావళ్ళవారు, మోపరులు, చావళ్ళువారు, 
మందళ్ళు మొదలైన గుంపులు, త్రోపులు, తొక్కిళ్ళు పాల్కురికి సోమనాథుడు వర్ణించాడు. 
సాతు ఒకసారి రేగితే విడియవలసిన చోటగాని ఆగదు. ఆ చోటే గమ్యస్తానంలోని 
తలపొలము. 


పాల్కురికి సోమనాథుని ప్రభావం గౌరనమీద సంపూర్ణంగా ఉంది. బసవ 
పురాణంలో సోమనాథుడు చెప్పిన ముప్ఫయిరెండు రాగాలను హరిశ్చంద్రంలో గౌరన 
తన మాతంగకన్యల చేత పాడించాడు. ఆకాలంలోని విద్యావంతులైన మాలెతలు రాజుమీద 
సూళాది గీతాలు కట్టి పాడారని కూడా గౌరన చెప్పాడు. మన సంగీతసాహిత్యంలో 
సూళిదుల ప్రసక్తి కనబడ్డా లక్ష రంగా తాళ్ళపాక అన్నమాచార్యుల వారి సూళాది ప్రబంధం 
ఒక్కటే ప్రాచీనమైనది లభిస్తోంది.'* ఇది సుప్రసిద్ధమైన రాగమాలిక మాత్రమేకాక, 
విశిష్టమైన తాళమాలిక కూడా అని గ్రహించాలి. గౌరన కాలంలో విద్యలవారు ఇటువంటి 
సంగీత రచనలు చేసేవారు. 


పాల్కురికి సోమనాథునిలాగే నాచన సోముని కూడా గౌరన పలుచోట్ల జ్ఞాపకం 
చేస్తాడు. ఇద్దరూ సామెతల పుట్టలే. అడుగడుగునా నానుడుల కవులే. ఉత్తర హరివంశంలో 
ఒకచోట నాచన సోమన పాముకాటు సీరదుడిచిన పోవునే (4-150) అని అడిగాడు. 
గౌరన కూడా చెడు నొకో చీరరాచిన పాముకాటు" (హరి. ఉత్తర-2134) అని వాడాడు. 


ప్రాచీనుల ప్రభావం గౌరన మీద ఎంతగా ఉందో అతని ప్రభావం అనంతర కవుల 
మీద అంతకు రెట్టింపు కనబడుతుంది. గౌరన పిమ్మట హరిశ్చంద్రుని కథ చెప్పిన ప్రతీ 
ఒక్క.కవిలోనూ అనుకరణలు కనబడతాయి. అలాగే సారంగధర చరిత్రలో చేమకూర 
వెంకట రాజంతటి ప్రతిభావంతుడే గౌరనను మక్కికి మక్కి అనుకరించాడంటే గౌరన 
గొప్పతనం తెలుస్తుంది. వేమనగారు చాలాచోట్ల గౌరన భావాలకు ప్రతిధ్వనులైన 
పద్యాలను చెప్పారు. ఉదాహరణకు నక్షత్రకుని కాలకౌశికుడు మెచ్చుకుంటూ ఇలా 
అంటాడు. ' 


వటు శిరోమణి, భవద్వాక్యంబు మాకు 
బటు బుద్ధి దలపోయ బ్రహ్మమంత్రంబు 


12. తెలుగుమడుగులు - పుట 19 నుండి. 
13. శృంగార సంకీర్తనలు - సంపుటం ౩1 - సంకీర్తన సంఖ్య 478 


గౌరన 829 


పన్నిన చీకటి బాసి వెల్లింప 
సన్నపు దీపంబు సాలదే తలప? 
చిన్నవైనను బుద్ది బెద్దవునీవు; (హరి. ఉత్తర-785 నుండి 789) 


ఈ భావాలనే వేమన గారు ఇలా చెప్పారు. 


అంకీ లెరిగి మాటలాడ నేర్పినపుడు 
పిన్న పెద్ద తనము లెన్ననేల 

పిన్న చేతిదివ్వె పెద్దగా వెలుగదా 
విశ్వదాభిరామ వినురవేమ. 


వేమనగారు ప్రజలనుండి వచ్చినవారు. గౌరన తనకాలంనాటి సమాజాన్ని 
సాకల్యంగా పరిశీలించిన చైతన్యవంతుడైన కవి. వర్గతత్తాాలను, మనస్తత్వాలనూ ప్లోషణ 
చేయగలవాడు. నాటకీయత తెలిసిన ప్రతిభావంతుడు. అందుకే ఆనాటి ప్రజల 
సంభాషణలనే అతడు తన పాత్రల నోట పలికించి నాటకంలాగా కొన్ని ఘట్టాలు 
వ్రాశాడు. అతడు కల్పించిన పాత్రలు ఆ పేర్లతో నేటికీ నిలిచిపోయాయి. నక్షత్రకుని 
పాత్రను సృష్టించినది ఇతడే. కాలకౌశికుని భార్యకు కలహకంఠి అనే పేరు పెట్టిందితడే. 
సారంగధరుని చెలికాని పేరు సుబుద్ధి అని పెట్టింది కూడా గొరనే. 


నాటకాలు వాయకపోయినా ఇతడు సృష్టించిన పాత్రలే ఇటీవల స్టేజీ నాటకాలకు 
పనికివచ్చాయి. ఇతడు కల్పించిన సన్నివేశాలనే అనంతర రచయితలు వాడుకొన్నారు. 
ఇలా శాశ్శతంగా నిలిచిపోయి బహుళప్రచారం పొందిన కావ్యాలు వ్రాసిన గౌరన 
ధన్యుడు. 


ఇతని పేరు కలకాలం చెప్పుకొని ఇతని కావ్యాలను చదవడం ఆంధ్రుల విధి. 


వెన్నెలకంటి అన్నయ్య 


ల్లి విక్రమార్కుని కథలు, విక్రమార్కుని సింహాసన సాలభంజికల కథలు అంటే సామాన 
పజలకు ఎంత ఇష్టమో భేతాళుని కథలన్నా అంత ఇష్టమే. విక్రమార్క చరిత్రను జక్కన 
ుంహాసన ద్వాత్రింశికను కొరవి గోపరాజు రచించిన కాలాల మధ్యలోనే వెన్నెలకం+ 
అన్నయ్య భేతాళ పంచవింశతిలోని కొన్ని కథలను తన షోడశకుమూర చరిత్రల్‌ 
ాడుకొన్నాడు. అందువల్లనే తవి గద్యలో తాను వాసిన కావ్యం 'షకిడశకుమా 
రిత్రము' అని స్పష్టంగా చెప్పినా దీనికి భేతాళ పంచవింశతి అనే పేరు నిన్న మొన్న, 
నాకా, అంటే చిన్నయసూరి కాలందాకా ఉండేది. 


అయితే ఈ షోడశకుమార చరిత్రలో ఒక భేతాళ పంచవింశతి కథలు మాత్రమే కావ 
శకుమార చరిత్రలోని కొన్ని కథల పోలికలు, విక్రమార్క చరిత్రలోని కొన్ని సంఘటన, 
౨నుకర ౫లు, కథాసరిత్సాగరంలోని కొన్ని కెరటాల తుల్లింతలు, మంచెన కేయూరబాహ 
రిత్ర ప్రభావం దీనిలో కనబడుతుంది. ఈ (గ్రంథాన్ని శ్రద్ధగా పరిశీలిస్తే ఇది జక్క, 
లానికి తరువాత వ్రాసినదే అనిపిస్తుంది. ఇది శ్రీనాథుని రచనలు ప్రచారంలోని 
చచ్చాక వ్రాసినదేమో అని చెప్పవచ్చు. శ్రీనాథుని ప్రభావం కూడా కనబడుతుంది 
న్స నాథుడు శృంగారనైషధంలో తన కృతిపతిని ఇలా సంబోధించాడు. 


శ్రీహర్ష సుకవికవితా - వ్యాహారకథా సుధారసాస్వాదసుఖ 
శ్రీహరోదయ సత్యస - మాహితమహితాంతరంగ మామిడిసింగా! (నైష. ౩-11 


)న్నాలకంటి అన్నయ్య కూడా తన కృతిపతిని ఇంచుమించు ఇలాగే సంబోధించాడ 
రూడండి. 
శ్రీహర్హ ముఖ్యసుకవి స-మాహిత కావ్య ప్రపంచమాధుర్యసుధా 
గాహనలీలారసిక - వ్యాహారవిహారమంత్రి యన్నయసూరా! (షోడశ. 6-1 


శ్రీహర్ష పండితుడు క్రీ.శ. 1189-1195 ప్రాంతాలవాడు. ఇతని నైషథీయ చరిత్రాని 
ముదటి వ్యాఖ్యాత విద్యాధరపండితుడు క్రీ.శ. 1250 లేక 1260 ప్రాంతాలవాడు. రెండ, 
ఖాత చెండూ పండితుడు క్రీ.శ. 1297లో వ్యాఖ్య రచించినట్లు తనే చెప్పుకొన్నాడు. 
శ 1300 తర్వాత అది బహుళ ప్రచారం పొందింది అని చెప్పుకోవచ్చు. మడికి సింగ 
పీ హర్షుణ్లి పూర్వకవిస్తుతిలో పేర్కొన్నాడు. 

వ సవాల్మీకి శుకకాళిదాసబాణ 

హర్ష ణాదుల నాద్యుల నాత్మ నిలిపి 

సకల భాషారసజ్ఞుల సముల నన్న 

యార్యతిక్కకవీంద్రుల నభినుతింతు. (జ్ఞానవాసిష్టం. 1-5 

శృంగారనైషధ సర్వంకష్ట ప్రకాశకపిజ్ఞప్తి, వుతు 27. 


వెన్నెలకంటి అన్నయ్య 831 


చిమ్మపూడి అమరేశ్వరుడు చేసిన అర్వాచీన సంస్కృత భాషాకవుల పట్టికలో 
హర్షుని పేరు లేదు.? వెన్నెలకంటి అన్నయ్య మడికి సింగనకన్న ప్రాచీనుడు కాడేమో. “ఇతని 
కాలాన్ని నిర్ణయించడానికి గంథంలో ఏమీ ఆధారాలు లేవు. ఈ పుస్తకం అవతారిక 
దొరకలేదు. “అందుచేత ఆశ్వాసాంత పద్యాలలోని సాక్ష్యాలను బట్టి కాలనిర్ణయం 
చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఒక పద్యంలో కవి తన కృతిపతిని ఇలా నుతించాడు. 


సరసానందనసత్క ళాగమపరీక్షాకృష్ణకందార ఖా 
స్వరనానారస భా వనిర్మథన భో జక్ష్మావవిద్యానిరం 

తరగో ష్టీజగదేకమల్లబహుశాస్త్ర గంథసిద్దాంతవి 

స్తరవిజ్ఞానకవిత్వతత్త వ్రకలనాసర్వజ్ఞసోమేశ్చరా! (షోడశ. 7-128) 
ఇందులో కృష్ణకందారుడు, భోజుడు, జగదేకమల్లుడు, సర్వజ్ఞసోమేశ్వరుడు అనే 


చారిత్రక వ్యక్తులున్నారు. వీళ్ళ కాలాలు తెలుస్తున్నాయి. ఈ ప్రసిద్ధలతో కృతిపతిని 
పోల్చినందువల్ల కవి వీళ్ళ కాలానికి ఆర్వాచీనుడే అవుతాడు. ఎంత అన్నది వేరే ప్రశ్న, 


1. భోజుడు ధారాపురాధిపతి క్రీ.శ. 11వ శతాబ్ది 
2. సర్వజ్ఞ సోమేశ్వరుడు పశ్చిమ చాళుక్య చక్రవర్తి క్రీ.శ, 1126-1138 
3. జగదేకమల్లుడు క్రీ.శ. 1148 
4. కృష్ణకందారుడు యాదవరాజు క్రీ.శ. 1250 


ఈ చారిత్రక వ్యక్తులలో ఆఖరివాడు కీ.శ. 1250 ప్రాంతాలు కనుక వెన్నైలకంటీ 
అన్నయ్య కూడా ఆ కాలంవాడే అని నిడుదవోలు వెంకటరావుగారు అభిప్రాయపడు 
తున్నారు.* అయితే మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఇతణ్ణి రాష్ట్రకూట రాజులో మూడవ 
కృష్ణునిగా గుర్తించారు. అతని కాలం క్రీశ 939. పశ్చిమచాళుక్య చక్రవర్తినీ, 
రాష్టకూటరాజునూ పేర్కొనడంవల్ల కవి అప్పటివాడే కానక్కర్లేదు. దూబగుంట 
నారాయణకవి తన పంచతంత్రంలో తన కృతిపతిని భోజ సర్వజ్ఞ సోమేశులతో 
సరిపోల్చాడు. చూడండి. 


రామరఘురంతిసగరధర్మజ దిలీప 

భోజనర్వజ్ఞసోమేశరా జసరణి 

ధా త్రిపాలించె తమ్మభూధవసుతుండు 

శాశ్శతంబుగ బసవభూమీశ్వరుండు. (పంచ. 1-38) 

దూబగుంట నారాయణకవి కాలం మనకు చూచాయగా తెలుసు. ఇతడు గజపతుల 
సామంతుడుగా ఉదయగిరిని పాలించిన బసవరాజు కాలంవాడు. నారాయణకవి 


2. సమగ ఆంధ్రసాహిత్యం, పద్మనాయకయుగం, 1964. 
3. _తెనుగుకవుల చరిత్ర. పుట 380. 
4. History of Redd! Kingdoms, పుట 504. 


. 832 . సమగ్రాంధ్ర సాహిత్యం 


పీర్కొన్నట్టే భోజసోమేశ్వరులను ఆశ్వాసాంత పద్యాలలో పేర్కొన్న అన్నయ కూడా ఆ 
కాలంవాడే కావచ్చు. 


అఆక్వాసాలలోని ఆద్యంత పద్యాలవల్ల షోడశకుమార చరిత్ర కృతిపతి చాలా చాలా 
గట్టివాడని తెలుస్తున్నది. అతడు ఆఖ్యానం, కల్ఫితకథ, ఉపాఖ్యానం, ఆఖ్యాయికా 
ప్రపంచరహస్య వ్యాఖ్యాన వ్యవహారణ ప్రఖ్యాత చరిత్రుడు (139). శ్రీరామాయణం, 
భారతం, పారాశరసూక్తి, కూర్మపురాణం, పద్మపురాణం మొదలైన ప్రముఖమైన అపార 
పురాణ విలోచన గౌరవ మతిధన్యుడు (2-185). కేవల పండితుడే కాడు, అశ్చశిక్షకుడు 
కూడా ఇతడు 'సింధురాత్త ప్రచురతురగ సేవ్యవాజి శిక్షణుడు' (5-158). శైవసిద్ధాంతవేది 
(1-40). ఇతనికి బోలెడంత శిష్యవర్గం ఉంది (61). నాటకముఖకోహళాది 
నాట్యారహస్యాల ఉద్దాటన నిపుణప్రజ్ఞాచాతుర్యుడు. నూత్న భరతాచార్యుడు (8-91). 


.  ఈకృతిభర్ష పేరు సూరామాత్యుడు. కృతికర్ణ తండ్రి పేరు కూడా సూరామాత్యుడే. 
ఇద్దరిదీ హరితసగో త్రమే. అందుచేత అన్నయ తన తండ్రికే ఈ షోడశకుమార చరిత్రను 
అంకీతమిచ్చాడని పరిశోధకులందరూ భావిస్తున్నారు. భావిపరిశోధనవల్ల కానీ 
ఇంతకన్నా వివరాలు లభించవు. ఈ గ్రంథం కూడా పూర్తిగా దొరకలేదు. ఇది ఎనిమిది 
ఆశ్వాసాల కావ్యం. అయినా మూడో ఆశ్వాసం, నాలుగో ఆశ్వాసం పూర్తిగా దొరకలేదు. 
మిగతా ఆ్వాసాలలో శైథిల్యాలు లేకపోలేదు. (గంథపాతాలు కూడా ఉన్నాయి. అయినా 
ఉన్న గ్రంథంతో ఆ షోడశకుమారులెవరో, వాళ్ళ హోదాలేమిటో, కథలేమిటో 
చాలామటుతు తెలుసుకోవచ్చు. చూడండి. 


షోడశకుమార చరిత్ర కథ 


1. కమలాకరుడు - రాజకుమారుడు: 

ఇతడు జనమేజయ మహారాజు కొడుకు. ఇతనికి ఎనమండుగురు మంత్రి 
కుమారులు, .నలుగురు దండనాయకకుమారులు, ముగ్గురు సురోహిత కుమారులు. వెరసి 
పదిహేనుమంది స్నేహితులు తనతో కలుపుకొని వీళ్ళంతా షోడశకుమారులు, ఈ 
పదహారుమంది దండకారణ్యంలో ఒక సాధకునికి సహాయం చేయబోయారు. అపుడు ఒక 
పన్నగంవల్ల వాళ్లు ఆపన్నులయ్యారు. చెట్టుకొక పిట్టగా చెల్లాచెదరయ్యారు. కొన్నాళ్ళకు 
కమలాకరుడు బోయపల్లెలో ఒక నెమలిని చూశాడు. నిమరగానే ఆ మయూరం తన 
స్నేహితుడు ఖీమభటుడుగా మారిపోయాడు. (ద్వితీయ ఆశ్వాసం - 1 నుండి 16 దాకా.) 


2. భీమభటుడు - సేనాని కొడుకు: 


ఆ పన్నగంవల్ల ఆపన్నులయ్యాక భీమభటుడు ఉజ్జయినిలో ఒక ముసలిదాని ఇంటికీ 
వెళ్ళాడు. అది మంత్రకత్తి. అతణ్జీ అది మోసం చేయబోయింది. అతడు దాన్నే మోసం 


వెన్నెలకంటి అన్నయ్య 833 


చేశాడు. చివరికి మంత్రపాశంతో అతణ్ణి నెమలిని చేసింది. ఆ నెమలి బోయలకు దొరికింది. 
రాజకుమారుని స్పర్శవల్ల నిజరూపం వచ్చింది. (ద్వితీయ. 17 నుండి 26 దాకా) 


'ఈ కిరాతులు మనల్ని చంపుతారు. మంత్రపాశం చేత మయూరాలమై ఎగిరిపోదాం' 
అన్నాడు భీమభటుడు. ఎగిరి ఎగిరి ఒక చెట్లు క్రిందకు చేరారు. ఆ ఎండుచెట్టు 
చంద్రోదయంకాగానే చిగురొత్తి మొగ్గవేసి పూసింది. ఉన్నట్టుండి చెట్టు వాళ్ళ స్నేహితుడు 
కరుణాకరుడుగా మారిపోవడం జరిగింది. (ద్వితీయ. 27 నుండీ ౩0 దాకా) 


3. కరుణాకరుడు (గుణాకరుడు?) - మంత్రికుమారుడు: 


పాములవల్ల చెదరిపోయాక కరుణాకరుడు అడవిలో ఒక మునిశాపం వల్ల చెట్టుగా 
మారాడు. మిత్రదర్భనం వల్ల శాపవిమోచనం జరిగింది. (ద్వితీయ. 30-34) 


ఈ స్నేహితులు ముగ్గురూ కలుసుకొన్నాక ఆకాశంలోంచి ఒక వ్యక్తి వీళ్లను చూసి 
కిందికి దిగాడు. అతడు పాంకోళ్ళు తొడుక్కున్నాడు. అతని పక్కన ఒక యువతి ఉంది. 
అతడు వీళ్ళ మిత్రుడు చిత్రకరుడే. (ద్వాతీయ. 35 నుండి 36) 


4. చిత్రకరుడు - మంత్రి కుమారుడు: 


పామువల్ల చెదిరిపోయిన చిత్రకరుడు అడవిలో ఇద్దరు రాక్షసులు దెబ్బలాడు 
కొనడం చూచాడు. వాళ్ళు ఒక పాత్ర, ఒక దండం, ఒక పాంకోళ్ళ జతకోసం తగువులాడు 
కుంటున్నారు. అవి మంత్రశక్తులు గలవి. ఆ రాక్షసుల్ని పరుగుపందెం. వేస్తుకొనమని చెప్పి 
మంత్రసామగిని దక్కించుకొని మంత్రికుమారుడు ఎగిరిపోయాడు. ఒక ఊళ్ళో రాజుగారి 
కుమార్దెను చూసి మోహించాడు. పాదుకల శక్తితో కన్నెమాళిగపై దిగి ఆమెను 
కలుసుకొన్నాడు. రహస్యంగా కొన్నాళ్ళు సాగింది. రాజుకు తెలియగానే ఆమెతోపాటు 
ఎగిరిపోయాడు. స్నేహితులను చూసి దిగాడు. (ద్వితీయ. 35 నుండి 60) 


తన దగ్గర ఉన్న పాత్ర పంచభక్ష కపరమాన్నాలూ ఇస్తుంది. లాతంతో ఊళ్లూ 
నగరాలూ నిర్మించవచ్చు. చిత్రకరుడు పట్టణం నిర్మించాడు. రాజకుమారుడు ముగ్గురు 
స్నేహితులతో హాయిగా రాజ్యం పాలిస్తున్నాడు. 


(రాక్షసుల దగర వస్తుసామగ్రిని చిక్కించుకొనడం, ఊళ్ళు నిర్మించే మంత్రదండం 
మొదలైనవి విక్రమార్క చరిత్రలోని కథలోనూ ఉన్నాయి. (చూ. జక్కనకావ్యం, ద్వితీయ. 
4 నుండి 12 దాకా నెంబరు పద్యాలు). 


మంత్రదండం వ్రాసిన ఊరును కమలాకరుడు పాలిస్తున్నాడని తెలిసి 
కాంతిమంతుడు, బుద్ధిమంతుడు అనే మిత్రులు ఆ ఊరు చేరుకొన్నారు. వాళ్ళు తమ కథలు 
చెప్పుకొన్నారు. (ద్వితీయ. 66-68) 


834 సమగ్రాంధ్ర సాహిత్యం 


5. కాంతిమంతుడు - మంం|త్రికుమారుడు: 


పామువల్ల చెదిరిపోయాక కాంతిమంతుడు ఒక ఊరు చేరుకొన్నాడు. ఆ రాజుగారి 
కూతురు మదిరావతిని చూసి మోహించాడు. ఆమెకూడా అతణ్ణి ప్రేమించింది. అయితే 
రాజు ఇంకొకరితో వివాహాన్ని నిర్ణయించాడు. కాంతిమంతుడు విరహంతో, విచారంతో 
బయటకు వెళ్ళాడు. ఊరవతల అతణ్ణి స్నేహితుడు బుద్ధిసహాయుడు కలుసుకొన్నాడు. 
(ద్వితీయ. 67-90) 


6. బుద్దిసహాయుడు - మంత్రికుమారుడు: 


పామువల్ల ఎడబాటు కలిగాక బుద్ధిసహాయుడు ఎన్నో అడవులు గడచి ఒక సరస్సు 
చేరుకున్నోడు. అక్కడకు కొందరు యువతులు స్నానానికి వచ్చారు. వాళ్ళ నొక ఏనుగు 
బెదిరించింది. ఒక యువతి భయపడి పరుగెత్తి బుద్ధిసహాయుడిని కౌగలించుకుంది. ఆమె 
మదిరావతి పినతల్లి కూతురు. యిద్దరూ ప్రేమించుకున్నారు. కాని విడిపోవలసి వచ్చింది. 

విరహంతో తిరుగుతూ బుద్ధిసహాయుడు కాంతిమంతుణ్ణి కలుసుకున్నాడు. 
(ద్వితీయ. 91- 106) 


' కాంతిమంతుని ప్రేయసి తన పెళ్ళినాడు లగ్నానికి ముందురాత్రి కాముని గుడికి 
వచ్చి గర్భగుడిలో ఉరిపోసుకొని చచ్చిపోదామనుకొంది. ఆలయంలో స్నేహితులిద్దరు 
కాచుకొని ఉన్నారు. ఆమెను వారించాడు. బుద్ధిసహాయుడు ఆడవేషం వేసుకొని బయటకు 
వచ్చి పల్లకీ ఎక్కి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అక్కడ పినతల్లి కూతురు పెళ్ళికి వచ్చిన 
ప్రేయసిని కలుసుకొన్నాడు. కాపలావాళ్ళ కన్ను కప్పి అడవిలోకి వచ్చి కాంతిమంతుణ్ణి, 
అతని ప్రియురాలిని కలుసుకొన్నాడు. ఈ జంటలు రెండో కమలాకరుని సంగతి విని ఆ 
నగరం చేరుకున్నారు. (ద్వితీయ. 107-135) 


కమలాకరుడు ఒకనాడు ఏనుగు వేటకు వెళ్ళాడు. అడవిలో దుర్గాలయంవద్ద 
నరబలి ఇస్తున్న కీరాతుల్ని చూశాడు. రాజకుమారుణ్ణి చూసి వాళ్లు బంధితుణ్ణి వదిలి 

పారిపోయాడు. ఆ బంధితుడు రాజకుమారుని స్నేహితుడు వసంతకుడే, 
(ద్వితీయ. 136-138) 


7. వసంతకుడు - పురోహితపుత్రుడు: 

పామువల్ల ఎడబాశాక వసంతకుడు అడవిలో తిరుగుతున్నాడు. ఒక బేహారిని 
దొంగలు కొల్లగొడుతూ ఉంటే రక్షించాడు. ఆ వైశ్యుడు అతణ్ణి ఒక ఊరికి 
తీసుకుపోయాడు. ఆ ఊళ్ళో రూపిణి అనే వేశ్య ఉంది. అది వసంతకుణ్ణి చూసి 
ప్రేమించింది. వాళ్లు ఆనందంతో ఓలలాడుతూ ఉంటే వేశ్యమాత ధనాశచేత మందుపెట్టి 
వసంతకుణ్ణి నదిలో పారవేయించింది. నీళ్ళలో పడ్డ వసంతకుడు ఒక చచ్చిన ఏనుగు డొక్క 
తేలుతూ వుండే దానిలోకి ఎక్కాడు. దానినొక మాహాపక్షి ఎగరేసుకుపోయింది. 


వెన్నెలకంటి అన్నయ్య 835 


లంకాద్వీపంలో పడేసింది. లంకనప్పుడు విభీషణుడు పాలిస్తున్నాడు. వసంతకుని కథ విని 
అతనికి శంఖచక్రాలు, గదాంబుజాలూ ఇప్పించి మళ్లా ఆ రూపిణి ఇంటిదగ్గరనే తన 
రాక్షసులచేత విభీషణుడు వదిలిపెట్టించాడు. శంఖచక్రాలతో వచ్చిన వసంతకుడు 
విష్ణువులాగే ఉన్నాడు. వేళ్వమాత ఆశ్చర్యపోయి అత్యాశ జెంది బొందితో వైకుంఠం 
వెళ్లాలనుకుంది. వసంతకుడు ఆమెకు తగిన గుణపాఠం చెప్పాడు. ఆ తరువాత 
మంత్రదండంతో వ్రాసిన పట్టణాన్ని కమలాకరుడు ఏలుతున్నాడని విని రూపిణితో కలిసి 
అక్కడకు బయలుదేరాడు. దారిలో కిరాతులు ఆమెను బంధించి గూడెంలో పెట్టారు. 
అతణ్జి బలివేయబోయారు. ఇదీ అతడి కథ. (ద్వితీయ. 137-172) 


“ కమలాకరుడు వసంతకుని కథ విని కిరాతులగూడెంపై దాడి చేయించి రూపిణిని 
విడిపించి కలునుకొన్న స్నేహితులతో సుఖంగా ఉంటున్నాడు. (దీనితో డ్వితీయాశ్వాసం 
ముగిసింది.) 


(ఈ వసంతకుని కథ దశకుమార చరిత్రలోని అపహారవర్మ కథ వంటిది. అందులో 
అతడు వేశ్ళకు ఇంకొకరకంగా బుద్ధి చెప్తాడు.) 


8. విక్రమకేసరి - సేనానికొడుకు: 


పామువల్ల విడిపోయాక ఇతడు ఎక్కడికి వెళాడో. ఏయే సాహసాలు చేశాడో 
తెలియదు. ఎందుచేతనంటే, ఇతని కథ సగంలోంచి మొదలవుతుంది. ఇతనికి భేతాళుడు 
త్రివిక్రమసీనుని వినుత చరిత్రాన్ని చెప్పాడు. ఇతనికి కూడా వాహనంగా ఉండడానికి 
అనుకూలమైన మంత్రాన్ని చెప్పాడు. దాని ప్రభావంవల్ల విక్రమకేసరి భేతాళ వాహనుడై 
తన స్నేహితుడు కమలాకరుని కలుసుకొన్నాడు. ఇతనికి భేతాళుడు చెప్పిన కొన్ని కథలే ఈ 
ఆశ్యాసంలో ఉన్నాయి. 
. పంచమాశ్వాసం పూర్తిగా ఇతని కథే. వాటి వివరాలు; 


1. భోజనవనితాశయ్యాచంగుల కథ (3-26) 
2, జ్ఞానవిజ్ఞానశూరుల కథ (28-45) 
3. మదనమంజరి కథ (46-59) 
4. దేవసీనచరితం (60-86) 


5. వైశ్శకన్య కథ (ముగ్గురుతండ్రుల పిండప్రదాన సమస్య) (87-123) 
6. ధర్మరాజు కథ (విక్రమకేసరి జవాబు చెప్ప లేకపోయింది) (124-139) 
ఈ కథల తరువాత భేతాళ పంచవింశతి ఉపసంహారం కథ కొంత ఉంది, 


త్రివిక్రమసేనుణి బ్రాహ్మణులు బలివేయబోవడం, భేతాళ దర్శనం, వరం ఇవ్వడం 
మొదలెనవి. “ (140 నుండి చివరిదాకా) 


836 సమగ్రాంధ్ర సాహిత్యం 


రాజకుమారుడు నిండుసభలో ఉన్నాడు. అతనివద్దకు కళావతి అనే యువతి ఒక 
చిలుకను తీసుకొచ్చింది. అది అసాధ్యపు చిలుక, కమలాకరుడు ప్రేమిస్తున్న హంసావళి 
అనే రాజకన్యకూ, అతనికీ నలుని, దమయంతిని గూర్చిన కలహంసలాగ కూర్చడానికి 
ప్రయత్నించింది. ఆ చిలుకను రాజకుమూరుడు మెచ్చుకొని దువ్వేసరికి అది అతని 
స్నేహితుడు వివేకనిధి రూపాన్ని పొందింది. (షష్మా. 1-60) 


9. వివేక నిధి - మంత్రికుమారుడు: 


పామువల్ల విడిపోయాక వివేకనిధి చాలాదూరం వెళ్ళి కాక్మీరభువిలో శరదనగరం 
చెంత అడవిలో ఒక మునిశాపంవల్ల చిలుకగా మారిపోయాడు. ఈ స్నేహితులు కాంక్షించే 
హంసావళి అనే మాళవదేశపు రాజకుమార్తెను అతనికి సుముఖురాలిని చేసి నీ స్నేహితుణ్ణి 
నువ్వు కలుసుకొన్నప్పుడు నీకు శాపవిమోచనం అని ముని చెప్పాడు. (వివేకనిధి 
చిలుకరూపంలో కళావతికి చిక్కాడు. ఆమె యింటికి సిద్ధులు వస్తూ ఉంటారు. ఒక సిద్ధుడు 
కమలాకరుని చిత్రాన్ని, హంసావళి చిత్రాన్ని ఫలకాలపైన వ్రాసి తనే వీళ్ళకు సమాధానం 
కలిగించమని చిలుకకు చెప్పాడు. చిలుక మొదట హంసావళిని కలుసుకొని ఆమెకు 
కమలాకరునిమీద మరులు పుట్టించింది. ఆమె వ్రాసిన రెండర్థాల పద్యం పట్టుకొని 
ఇక్కడకు వచ్చింది) ఇప్పుడు ఇలా శాపవిమోచనం కలిగింది. (షష్టా. 62-68) 


తన అసాధారణపు చిలుక మనిషిగా మారినందుకు కళావతి చింతించింది. అప్పుడు 
కమలాకరుడు తన స్నేహితుడు చిత్రకరుడి మంత్రదండం చేత సర్వజ్ఞత్వం ఉన్న చిలుకను 
వ్రాయించి ఇప్పించాడు. తరువాత హంసావళిని కలుసుకొనడానికి అమె దేశానికి 
దిగ్విజయం నెపం మీద వెళ్ళాడు. దారిలో ఒక విమానంలో ఎవరో వ్యక్తి ఎగిరివెళ్ళడం 
రాకుమారుడు చూశాడు. విమానం ఆగింది. అందులోని వ్యక్తి దిగాడు. అతడు తన 
స్నేహితుడు ప్రభాకరుడే. (షష్టా. 69-79) 


10. ప్రభాకరుడు - మంతత్రికుమారుడు: 

'పామువల్ల చెదిరిపోయాక ప్రభాకరుడు అడవిలో ఒక మునిని కలుసుకొని 
నమస్కరించాడు. అతడు దివ్యదృష్టితో చూచి విచారించాడు. 'నానాయాతనలూ పడి 
నలుగురు యువతులను పెళ్ళి చేసుకొని చివరకు మీ స్నేహితుణ్ణి కలుసుకొంటావు' అని 
చెప్పాడు. కనకపురిని చూసినవాళ్ళకు తన కుమార్తె కనకలేఖను ఇచ్చి పెళ్ళిచేస్తానని 
వర్థమానపురం రాజు చాటించాడు. ఆ రాజకుమార్తెమీది మోహంవల్ల ప్రభాకరుడు 
చూడకుండానే చూశానని మొదట బుకాయించాడు. తరువాత ఎన్నో కష్టాలుపడి అది 
చూశాడు. ఆ గదులలో చైతన్యం లేకుండా పడుకొన్న ముగ్గురు కన్యలున్నారు. చివరి కన్య 
తాను వలచిన కనకరేఖ. ఆమె మరణించిందా? ప్రభాకరుడు విలపించాడు. అంతలో ఒక 
మాయగుగ్రం వచ్చి అతణ్ణి ఒక్కసారి వూపుగా డెక్కతో కొట్టింది. అతడు కనకపురి నుంచి 


వెన్నెలకంటి అన్నయ్య 837 


ఎగిరి వర్ధమానపురంలో పడ్డాడు. కనకపురి చూశానని చెప్పాడు. మూడు మంచాలమీద 
ముగ్గురు కన్యలను చూశానన్నాడు. అది వినగానే కనకరేఖ మరణించింది. ఆమె ప్రాణాలు 
కనకపురిలో ఉన్న కన్యలో కలసిపోయాయని అతడు మళ్ళీ ప్రయాసపడి ఆ ద్వీపానికి 
వెళ్ళాడు. కష్టాలు పడి నలుగురు కన్యలను పెళ్ళి చేసుకొని విమానం పొందాడు. దానిలోనే 
వస్తూ ఇలా స్నేహితుణ్ణి కలుసుకొన్నాడు. (షష్ట 81 నుండీ చివరదాకా) 


దిగ్పిజయం చేస్తూ కమలాకరుడు కప్పాలు చెల్లించే రాజును మన్నిస్తూ 
సాగిపోయాడు. పుత్రవర్ధనం అనే పురాన్ని ఏలే రాజు మాత్రం వచ్చి కానుకలు ఇవ్వలేదు. 
అతణ్ణి శిక్షించడానికి ఆ పురంమీద దండెత్తాడు. ఆ కోటలోనుంచి ఇద్దరు వీరులు రథమెక్కి 
యుద్దానికి వచ్చారు. తీరా చూస్తే వాళ్లు కమలాకరుని మిత్రులే. ఒకడు దృఢముష్టి 
రెండవవాడు దీర్ణబాహు. వాళ్ళు తమ కథలు ఇలా చెప్పారు. (సప్తమ. 1-7) 


11. దీర్ణబాహుడు - సేనాని కొడుకు: 

పామువల్ల విడిపోయాక దీర్ణబాహుడు వెళ్ళి వెళ్ళి ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుని 
ఇంటిముందు ఆగాడు. ఆ ఇల్లాలు - ముసలిది - ఏడుస్తూంది. ఎందుకంటే ఆరోజు తన 
కొడుకు మరణిస్తాడు. 


12. దృఢముపష్టి - సేనాని కొడుకు: 

ఆ వూరి రాజుగారి కుమార్తె రోజూ రాత్రికొక యువకుణ్ణి రప్పించుకొంటుంది.. 
అలా పిలిపించుకొన్నవాడు రాత్రి మరణిస్తాడు. ఈరాత్రి తన కొడుకు వెళ్ళాలి అని ఆమె 
రోదిస్తోంది. “నీ కుమారుడి బదులుగా నే వెళతాను' అని దీర్ణబాహుడు వెళ్ళాడు. ఆ 
రాకుమార్తె వద్ద ఒక రాక్షసుడు ఉన్నాడు. దీర్ణబాహుడు తన కత్తిని దూసి “నేను కమలాకర 
రాకుమారుని బంటును, కాచుకో” అని ఉరికాడు. అయితే నేను నీ స్నేహితుని మామను 
అన్నాడు రాక్షసుడు. ఏమిటి సంగతి అని ప్రన్నిస్తి దృఢముష్టి ఆ రాక్షసుడికి అల్లుడయ్యాడు. 
అతని బహుసాహసాలను వివరించాడు. అతడెక్కడున్నదీ తెలిపాడు. ఇద్దరూ చివరకు 
పుత్రవర్ధనం అనే పురభారాన్ని వహించారు. ఇప్పుడు ఇలా తమ స్నేహితుణ్ణీ 
కలుసుకొన్నారు. (సప్తమ. 8-64) 


ఆ తరువాత కమలాకరుడు హంసావళి రాజ్యానికి వెళ్ళి ఆమె తండ్రికి కబురు 
పంపుతాడు. అతడు కూతుర్ని ఇవ్వడానికి ఒప్పుకొంటాడు. అయితే ఒక పరిచారిక 
కుట్రవల అవాంతరాలు, ప్రమాదాలు వస్తాయి. చివరకు కమలాకర హంసావళులు పెళ్ళి 
చేసుకొంటారు. సుఖసంకధావినోదాలలో ఓలలాడుతారు. షోడ్రకుమూరులలో ఇప్పటికి 

| శ 
తేలినవాళ్ళు పన్నెండుమందే. మిగతా నలుగురి కథలూ లభించలేదు. కాని వాళ్ళ పేర్లు 
తెలుస్తున్నాయి. (సప్తమ, 64 నుంచి చివరిదాకా, అష్టమాశ్వాసం పూర్తిగా వివాహం 
వివరాల: కథ.) 


838 సమగ్రాంధ్ర సాహిత్యం 


13. యశఃకేతుడు - మంత్రికుమారుడు 
14. నీతిమంతుడు - మంతికుమారుడు 
15. మతిమంతుడు -- పురోహితపు త్రుడు 
15. కళానిధి - పురోహితపుత్రుడు 


ఇందులో షష్టాశ్వాసంలోగాని మంచి పాకాన పడిన రచన కనబడదు. మొదటి 
అఆశ్వాసాలలో కథ చెప్పుకుపోవడమేగాని ఆగి వర్ణించడం, పాత్రల భావాలను చిత్రించడం 
మొదలైనవి తక్కువే. అక్కడక్కడ మరీ లేకపోలేదు. ఉన్నవి మంచివే. ఆ కాలపునాటి 
వేశ్యల వైభవాన్ని వర్ణిస్తున్నాడు, చూడండీ. 


హాటకహర్మ్యం దేకులవారు పరిచారికావశి భటచయంబు 

ర్మరబంధచిత్రము ల్చ మంచము ల్పరుపు గీరంబులు బారువంబుకొనల 
లాలవట్టంబులు గీలుబొమ్మలు మంచి పైడిపన్నారులు బట్టుతెరలు 
నిలువుటద్దములు గంటల యుయాలలు హంసతూలికపాన్సులు దోమతెరలు 
సారమృ గమదకర్పూర చందనములు 

లలిత చీనాంబరాదులు పాలుపుమిగిలి 

చెలువుమార మనోహర శ్రీ'లమెరసి 

యొప్పుదురు వారకామిను లప్ప్రురమున. (షోడ. 2-145) 


ఆనాడు రాజాస్థానాలలో ఉండే ప్రతీహార కాంతలను వర్ణిస్తున్నాడు చూడండి. 


చిత్తజాజ్ఞాలక్ష్మీచేతి పూసెల కట్టె కరణి బెత్తము గేల గరము మెరయు 
గనకకుంభములపై వెన్నెలవోలె జన్నుల చందనచర్చ దనర 

జపలాలతాసంగి శారదా[భమ గట్టిన వెలిపట్టుపుట్టమమర 

వదనేందునకు బొంచియుదిగిన రాహునా గక్షభాగమున ఖడ్గంబు వేల 

రమణియై యున్న శృంగారరసమువోలె 

నుర్విపై గరజానువు లొంద మొక్కి 

యల్లనల్లన యా ప్రతీహారకాంత 

వినయ మొసగంగ నిట్లన విన్నవించె. (షోడ. 6-4) 


శ్రీనాథుని ప్రభావంలో రచించిన పద్యంలాగ కనిపించే శైలిలో శారదాపీఠాన్ని 
వర్ణిస్తున్నాడు. చూడండి. 


శ్రుతులుపుట్టిన యిల్లు మతిజనంబుల పంట యాగమగోష్టీవిహారదేశ 
మష్టమహాసిద్ధు లందెడు కందువ పరమయోగీంద్రుల పట్టుకొమ్మ 
సిద్ధసారస్వతసిద్ధి కాలవాలంబు శబ్దశాస్త్రమునకు జన్మభూమి 
నిశ్రేయసంబుల నిచ్చెన మహనీయమహిమల గని శ్రీల మనికిపట్టు 


వెన్నాలకంటి అన్నయ్య 839 


గరుడగంధర్వకిన్నరఖచరసిద్ధ 

పన్నగామరకోటుల బదుకుజోటు 

సర్వసర్వంసహావిభూషణ మనంగ 

దనరె శారదాపీఠంబు మనుజనాథ। (షోడ. 6-19) 


పరస్పర విరోధమున్న ఉపమానాలతో కథానాయిక అవయవాలను వర్ణించి 
కొసమెరుపుగా నడుమును వర్ణించాడు చూడండి. 


కరతరంబుల యొప్పు సరసిజంబులబోల నెరచందురుని బోలె నెమ్ముగంబు 
తనవుటూర్పుల యింపు గనుగాలిమించిన నవరోమరేఖ పన్నగము మించె 
నలకలు తేటుల చెలువంబు గెలువ నాసీకయొప్పు హేమపుష్పకము గెలిచె 
ఘనకుచంబులు శైలగరీమంబు మీరిన రదనదీప్తులు వజరత్మిమీం 

గారణమ్ము లేక కడు బరస్పరవైర 

మయ్యె నొక్కొ మేనియందె యిప్పు 

డవయవముల కనుచు నతిచింత డన్సెనా 

నడుము సన్నమయ్యె నలినముఖికి. (6-32) 


ఇతని తండ్రి కృతిభర్త నూత్నభరతాచార్యుడు కనుక కవి నటరాజు రూపాన్ని 
వర్ణించడంలో చాకచక్యం చూపించకపోడు. చూడండి. కారుమేఘాన్ని ఎలా వర్టిస్తున్నాడో. 


వితతవర్ణవితీర్ణవిద్రుమవల్లులు పరగెడు ఘనజటాపంక్తి దొరయ 
నంబుపానసమాగతాంబుదపటలంబుదనరారు కుంజరాజిసముగాగ 

బబలవాతో ద్ధూతభంగసంఘంబులు విస్తరిల్లెడు హస్తవితతిబోల 

ఘోరతరస్సు రద్దుమఘుమాఘోషణం బారభటీభాతి , నతిశయిల్ల 

(బళయకాల ఆండపలీత బజబ్బరిల్లు 

ఫాలలోచను నుగ్రరూపంబువోలె 

నంబరంబును దిక్కులు నాక్రమ్‌ంచె 

యతిభయంకరమయ్యె నా యంబుదంబు. * (6-102) 


ఇతని తండ్రి శై శైవసిద్ధాంతవేది కనుక అన్నయ్య కూడా శివభర్తుడే అనవచ్చు. అందుకే 
తుపాను మేఘాన్ని కుతోపాతో పోల్చాడు. ఉదయచంద్రుణ్ణో నివలింగంతో 
సరిపోలుస్తున్నాడు. చూడండి. 


పూర్వగిరి పానవట్టమై పొలుపుమిగుల 
బద్మరాగలింగమువోలె బబలె రాజు 
పూజచేసిన నవకంబు బూవులట్లు 
లుపరితలమున దారక లొప్పుమిగిలె. 


840 సమగ్రాంధ్ర సాహిత్యం 


శైవుడైన ఇతడు వివకవులలో ప్రసిద్ధుడైన పండితయ్యగారి ప్రయోగాలను కూడా 
చేశాడు. పండితయ్య కొందరు అనే మ తుది ఉకారలోపంగా ప్రయోగించినట్టు 
మనం చూశాం. ఇతడు కూడా అలాంటి ప్రయోగం చేశాడు. 


తెగియెనుదునుముదొడంగిన 

బగగాొని ఖర్గహతి కోర్చి పైబడి కొందర్‌ 

దెగగా గొందరు గాల్సే 
యెగయకయును మెలగ మిడుకనీక యదిమినన్‌. (షోడ.శ. 2-180) 


ఒకే పద్యంలో కొందరు అనే పదాన్ని ఉకారలోపంగానూ, ఉకారయుతంగానూ 
కూడా వాడడంవల్ల తన పూర్వకవుల ప్రయోగాల అనుకరణలు కేవలం శుకానువాదాలు 
కావని అన్నయ్య ప్రకటించుకొంటున్నాడు. ఇతడు తన కావ్యంలో ఒక చిలుకను 
సృష్టించాడు. శ్రీనాథుని హంస తరువాత అన్నయ్య చిలుకే తెలుగు సాహిత్యంలో 
అడుగుపెట్టిన ద్వితీయ విహంగపాత్రం. ఈ రాజశుకం కవితలు కూడా చెప్పగలదు. ఆ 
సంగతులు అన్నయ్య ఇలా విశదం చేశాడు. 


అష్టభాషల మధురాతు విస్తరచి త్ర - కవితలు చెప్పు సత్కవులు మెచ్చ 

" నామ్నాయములు నాల్లుసంగంబు లాలును - నఖిల శాస్త్రంబులు నవగతములు 
నూతనరీతుల ధాతు విభమముల - రసములు మెఅయు వర్ణకము వాడు 
నేపురాణముల నేకథ యడిగినం - దడబాటు లేక యేర్చడగ జెప్పు 
నోలి నవధానములు వేనవేలు సూపు - శబ్దవిజ్ఞానినైనను సరకుగొనదు, 
గౌతముని నైన దొడరి తర్కమున గెలుచు - నవధరింపు మీకీరంబు నవనినాథ. 


తన కావ్యంలోని చిలుక వేనవేలు అవధానాలు చూపుతుంటే అన్నయ్య - తానూ 
పంగా ఏవైనా అవధానాలు ప్రదర్శించాడో లేదో. అయితే కవితలలో ఇతడు చూపిన 
కొన్ని మెరుగులు అనంతర కవులలో జిగేలుమన్నాయి. చూడండి. ఆడపిల్ల మొక్కు 
మొక్కితే తళుక్కుమనే సొగసులు ఎలా వర్ణిస్తున్నాడో. 


చిలుకకు దాదిరపైన సరసీరుహలోచన రాజసూతి కిం 

పెలయంగ మొక్క బయ్యెద యొకించుక జాలుంగ బాహు 

మూలదీప్పులు లలి ద్రుళ్శియూడ సరి దోరపుజన్ను లొ 

కింత నిక్కగా, సులలితముద్రికారుచులు చూచుకరోచుల మీద జెందగన్‌. 


ఈ పద్యంలోని బాహుమూల దీప్తులు ఉత్తరోత్తరా మనుచరిత్రలోని వరూధిని 
బాహుమూల రుచులుగా శోఖిల్లాయి. పెద్దనగారి ఆ పద్యం సుప్రసిద్ధం. (మను 2-68). 
వైడశకుమార చరిత్రలో కేవలం ఇటువంటి దీస్పులేకాక వేరే నిగనిగలు కూడా లేకపోలేదు. 
అయితే దురదృష్టవశాత్తూ గ్రంథం అంతా వెలుగులోనికి రాలేదు. ఇతని [గంథం 


అనంతామాత్యుడు 841 


సంపూర్ణంగా దొరికితే భేతాళ పంచవింశతికథల ఆదిమ రచన తెలుగు భాషలలోనిది 
సంపూర్ణంగా ఉండేది. పంచమాశ్వాసంలో ఇప్పుడు పది కథలు మాత్రమే ఉన్నాయి. 
కవిభల్లటుని భేతాళ పంచవింశతినీ, దీనినీ తైపారువేసి పరికీలిస్తి వివరాలు తెలుస్తాయి. 


భావి పరిశోధకులకు చేతినిండా పని కల్పించే కవులలో వెన్నెలకంటి అన్నయ్య 
ఎవ్వరికీ తమ్ముడు కాడు. 


అనంతామాత్యుడు 


అనగనగా ఒక ఊళో ఒక అవు ఉండేది. అది ఒకనాడు అడవికి వెళ్లి మేతమేస్తూ ఉంటే 
ఉన్నట్టుండి ఒక పులి దానిమీద విరుచుకుపడి విరుచుకొని తినబోయింది. అప్పుడా ఆవు 
దానిని కొంచెం ఆగమని ప్రార్థించింది. ఆ ప్రార్థన విని పులి ఆగగానే ఆవు ఇంకొకటి 
ప్రార్ధించింది. '“పులిరాజా! పులిరాజా! ఆకలితో ఉన్నవానికి ఆహారం పెట్టడమంత పుణ్యం 
ఇంకొకటి లేదు. నువ్వు ఆకలితో ఉన్నావు. నేను నీకు ఆహారం అవడానికి నాకేం 
అభ్యంతరం లేదు. అయితే ఒక చిన్న విన్నసం: నాకు ఇంకా పొదుగు విడవని చిన్నారి 
పెయ్య ఉంది. ఇంటికి వెల్లి దానికి పాలిచ్చి వచ్చేస్తాను. కొంచెం ఓపికపట్టగలవా?'' ఆవు 
మాటలు విని పులి “అలాగే కానివ్వు అంది. ఆవు ఇంటికి వెళ్లి పిల్లకు పాలిచ్చి, ఆడిన 
మాట తప్పకుండా పులికి ఆహారంగా అడవికి వెళ్లింది. పులి ఆశ్చర్యపడి ఆవును చంపడం 
మానేసి ఇంటికి పొమ్మంది. కథ కంచికీ, మనమింటికీ, 


ఈ నీతికథ ఆంధ్రదేశంలోని ఆబాలగోపాలానికీ తెలుసు. దీనిని రచించి 
మొట్టమొదట తెలుగు సాహిత్యంలో గ్రంథస్థం చేసిన కవి పేరు మాత్రం తెలియకపోవచ్చు. 
అతని పేరు అనంతామాత్యుడు. ఇతడు కృష్ణా జిల్లావాడు. క్రీశ. 1435 ప్రాంతాలవాడు. 
ఇతని తాతతండ్రులు కవులని చెప్పలేంగాని ముత్తాత బయ్యన్న మాత్రం మంచి కవి. 
తిక్కనగారంతటివారు ఆయన కవిత్వాన్ని మెచ్చుకొని భవ్య భారతి అనే బిరుదు ఇచ్చారు. 
బయ్యన్న ఉత్త కవే కాడు, దండనాథుడు కూడ. అనంతామాత్యుడు తన ముత్తాతను 
బయ్యచమూపతి అనీ, గదానిపుణుడు, అసహాయసాహసుడు, అరాతిభయద 
బాహాఢ్యుడు, అక్షరాదివిద్యలందు చతురుడు, కవిరత్నం అనీ, రాజసభలలో పూజలు 
పొందినవాడనీ చెప్పాడు." బయ్యనమంతి నెల్లూరీ రాజుల సభలో కూడా సత్కారాలు 
పౌందాడేమో! అప్పుడే ఆ సభలో ఉన్న తిక్కనగారు భవ్యభారతి అనే బిరుదు ఇచ్చారేమో. 
బయ్యనమంత్రి పాకనాడులోగాని, వెలనాడులోగాని దండనాథుడుగా ఉండి ఉంటాడు. 
ఇతని తాతతండ్రులను గురించి కూడా అనంతామాత్యుడు వివరాలు చెప్పాడు. ఈ 
బయ్యనమంత్రి పినతండ్రి షణ్మాసాలు పునశ్చరణచేసి వాళ్ళ వంశజుల యింటి 
మార్తాలమున కైన నరకంబు లేకుండ వరము బడసినవాడట.? 


1. భోజరాజీయం, 1:23-256. 
2. అదే పుస్తకంలో, 1-21. 


842 సమగ్రాంధ్ర సాహిత్యం 


తిక్కనగారిచేత వీరుదు పొందిన బయ్యనమంత్రి తన మనుమడొకనికి తిక్కన అని 
పేరు పెట్టుకొన్నాడు. ఈ తిక్కనమంత్రి కృష్ణా జిల్లా శ్రీకాకుళంలోని ఆంధ్రవల్లభుని 
భక్తుడు. బహుశా ఈ గ్రామానికీ దగ్గరలోనే పెరుమగూరు అనే ఊరు ఉండి ఉంటుంది. 
ఇది కృష్ణవేణామలాపహారిణీ భిమరథీనదులు కలిసీ అంతర్వేది పావనక్షేత్రంలో ఉందట. 
అంతర్వేది అంటే ఈ మూడు నదుల మధ్యనున్న గడ్డకాక ఈ నదులు కలిసిన తావునకు 
చివరనున్న భాగమని జనమంచి శేషా ద్రిశర్మగారు అర్థం చెప్పారు. 


అనంతామాత్యుని తండ్రి నివసించిన పెరుమగూరు ఎక్కడుందో ఎలా తెలియదో 
అలాగే అనంతామాత్యుడు నివసించిన ధ్రువపట్టణం ఎక్కడుందో కూడా చెప్పలేం. ఇతడు 
రసాభరణం అనే అలంకారశాస్త్ర గ్రంథాన్ని వ్రాసి ధ్రువపట్టణంలోని గోపాలకృష్ణునికి 
అంకితమిచ్చాడు,“ ధ్రువ శబ్దానికి మర్రి, మోడు అనే అర్జాలున్నాయని, మర్రిపూడి, లేక 
మర్రివాడ అనే పేరును కవి సంస్కృతీకరించి ధ్రువపట్టణమనే పేరు పెట్టి ఉంటాడని 
చాగంటి శేషయ్యగారు అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం తాలూకాలో మర్రివాడ 
ఉందట. దివి తాలూకాలో మోడుమూడి ఉందట. ఈ రెండు గ్రామాలలో ఏదయినా 
ధువపట్టణామయి ఉంటుందని చాగంటీవారు ఊహించారు. ఈ రెండూకాక కృష్ణా 
మండలంలోని దరువూరే ధ్రువపురి అని నిడుదవోలు వెంకటరావుగారి ఉద్దేశం.5 


అనంతామాత్యుడు ఎక్కడివాడైనా అతడు అహోబలనరసింహుని భక్తుడు. తన 
మొదటి కావ్యాన్ని ఆ దేవునికే అంకితమిచ్చాడు. అందులోనూ దేవుడు ముచ్చటపడి వచ్చి 
అడిగితే ఇచ్చాడు. తిక్కనగారి కలలోకి వచ్చి వాళ్ళ నాన్నగారు సిఫార్సు చేస్తి 
హరిహరనాథునికి ఆయన భారతాన్ని అంకితమిచ్చారు. ఎర్రయ్యగారి కలలోకి వాళ్ళ 
తాతగారు వచ్చి అహోబలనరసింహునికి కృతి ఇవ్వమని ఆదేశించారు. అలాగే 
అనంతామాత్యుని కలలోనికి అతని గురువు తిరుమల నల్లా౯ గోవిందచక్రవర్తిగారితో 
కలిసి అహోబలనరసింహుడు విజయం చేశాడు. గురువుగారు ఈ దేవునికి ఒక కృతి 
అంకీతం ఇవ్వమని ఉపదేశం చేశాడు. అనంతామాత్యుడు పులకించాడు. కొంచెం 
వినయంగా ఇలా అనుకున్నాడు. 


వెలయగ దొంటిపెద్దల కవిత్వము వోలె రుచించు నొక్కొ యే 
బలికెడు నూత్న కావ్యరసభావములైనను భూమి దల్లిదం 
డులకు నిజాగ్రసూనుల పటుప్రచురోక్తులకంటె జిన్నబి 
డల వెడతొక్కు బల్కులు దృఢంబగు ముద్దుల నీవకుండునే 
(భోజరాజీయం. 1-70) 
3౩. భోజరాజీయం, వావిళ్ళ ప్రచురణ, మొదటికూర్పు పీఠికలో పుట 6. 


4. ఆంధ్రకవితరంగిణి, 5వ సంపుటి. పుట 262. 
5. అనంతుని ఛందము, వావిళ్ళ ప్రచురణ, ద్వితీయముద్రణ పీఠిక, పుట 47. 


అనంతామాత్యుడు 843 


నిజంగా ముద్దులీనే కవిత్వమే చెప్పాడు. పాత కథలను తీసుకొని వాటిని 
అనుసరిస్తూనే స్వకపోల కల్పిత పురాణాలు సృష్టించి చక్కగా చెప్పాడు. విక్రమార్కుని 
సింహాసనంపైన ఎక్కదలచిన భోజుని కథలు ఆంధ్రదేశంలో ప్రసిద్ధంగా ఉన్నాయి. అయితే 
ఇందులో సింహాసనం ఎక్కడానికి భోజుడు ప్రయత్నించిన గాథలేమీ ఇతడు వ్రాయలేదు. 
పోనీ అని భోజకాళిదాసు కథలుగా ఈనాడు మనం చెప్పుకొనే కథలను కూడా 
వ్రాయలేదు. బహుశా ఇతని కాలంనాటికి ఆ కథల కల్పన జరగలేదేమో. 


అనంతామాత్యుని కాలంనాటికి భోజుని కీర్షి దేశంలో వ్యాపించినా చారిత్రక 
వివరాలు విపులంగా ప్రచారమై ఉండవు. అందుకే అనంతుడు మరీ పలచని కథ తీసుకొని 
దానికి చేర్పులు మార్పులు ఎన్నో చేశాడు. తన ప్రణాళికను ఇలా చెప్పాడు. 


సూత్రకథ భోజరాజ చ-రిత్రమయా నడుమ ధర్మరీతులు నీతుల్‌ 
చిత్రకథలై తలిర్చగ- క్రో త్రసుఖముగా నొనర్చజొప్పడియుండున్‌. (భోజ. 1-86) 


తన కావ్యం నూతనంబయ్యు పురాతనకృతులట్లు సంతతశ్రవ్యమై పరగుతూ 
ఉంటుందని, 'ఇందు చెప్పబడిన కథలన్నియు ప్రశస్తధర్మోపదేశా'లనీ అనంతుని విశ్వాసం. 
ఇంత నమ్మకంగా అతడు రచించిన కావ్యంలోని కథలేమిటో కొంచెం సంగ్రహంగా 
చెప్పుకొందాం. 


పూర్వం మహుడు అనే కాంభోజరాజుకు కుష్టురోగం వచ్చింది. దాన్నతడు 
భరించలేకపోయాడు. 


కడుకొని కామినీజనుల కౌగిట నేమని యుండువాడ నా 

కొడుకుల బొత్తునం గుడువ గొంకక యేమని పీల్చువాడ నా 

యెడ కరుదెంచు సేవకుల కేమని యే గొలువిచ్చువాడ నే 

కడ చనువాడ నేదికడగా నిటు వేగెడువాడ ధీరతన్‌? (భోజ, 1-104) 


అని బాధపడ్డాడు. గౌతమీనదిలో పడి ఆత్మహత్య చేసుకొంటే 'రోగము గీగము మాను 
నంతటన్‌' అనుకొన్నాడు. అనుకొన్నట్లే వెళ్ళి ఆ నదిలో పడబోతూ ఉండగా ఒక 
మునిపత్ని వచ్చి అతణ్ణి వారించింది. ఆమె మరెవరోకాదు, గౌతమీనదే. అతడు భరించలేని 
హీయమైన రోగాన్ని తానూ భరించలేననుకొంది. అందుకే మునిభామ వేషం వేసుకొని 
వచ్చి ఆపింది. హేమకూట పర్వతంమీద ఉండే దత్తాత్రీయమహర్తి దర్శనం చేసుకొంటే నీ 
వ్యాధి పోతుందని చెప్పింది. కాంభోజరాజు అలాగే అని అక్క డికి వెళ్లాడు. 


దత్తాత్రేయుడు ఎప్పుడూ 'ముక్కునబంటిగా మాంసములు' మింగుతూ ఉంటాడు. 
'హృద్యంబగు మద్యభాండము'లోని సుర త్రాగుతూ ఉంటాడు. ఇది కపట వేషమని 


6. దత్తాత్రేయుని ప్రవర్తన మార్కండేయపురాణంలో మరీ విపులంగా ఉంది. చూడండి. 


844 సమగ్రాంధ్ర సాహిత్యం 


అతణ్ణి 6 పద్యాలలో స్తుతించాడు. దత్వాపేయుడు కనికరించాడు. తాను ప్రొద్దుట 
ప్రయాగలో, మధ్యాహ్నం  హిమకూటంలో. రాత్రి శ్రీరంగంలో ఉంటానని చెప్పాడు. 
ఇప్పుడు శ్రీరంగం పోవాలి, .రేపు వచ్చి నిన్ను రోగవిముక్తుణ్ణి చేస్తాను అన్నాడు. 
కాంభోజరాజు “చిత్తం అని ఆగాడు. చెప్పినట్టే దత్తాత్రేయుడు మర్నాడు చచ్చాడు. 
అందులోనూ ఎలా వచ్చాడంటే ' క్రేపుపైనొలసిన మక్కువ౯ సురభి యుద్ధవడిం బరతెంచు 
చాడ్చునన్‌' వచ్చాడు (1-135). రోగవిముక్తుణ్ణి చేశాడు. కాంభోజరాజు అతన్ని స్తుతించి 
“అయ్యా! మీరుండే ప్రయాగ, హేమకూటం, శ్రీరంగాల మాహాత్మ్యం విశదపరచండి' అని 
అడిగాడు. 


దత్తాత్రేయుడు 24 గద్యపద్యాలలో శ్రీరంగమహిమను వర్ణించాడు. 5 పద్యాలలో 
హేమకూటాన్ని, ర్‌ పద్యాలలో ప్రయాగను ప్రశంసించాడు. అప్పుడు కాంభోజరాజు ఒక 
ప్రశ్న వేశాడు. “అయ్యా! ప్రయాగలో మరణిస్తూ ఏది కోరుకుంటే అది జరుగుతుందట. 
నిజమేనా? అలా కోరిక తీరినవాళ్లు ఎవరైనా ఉన్నారా?'* అన్నాడు. “లేకేం? ఉన్నారు. 
ప్రయాగ మరణం ఇష్టకామ్యసిద్ధితం. పూర్వం ఒక పేద బ్రాహ్మణుడు దరిద్రం భరించలేక 
ఊరు వదిలిపెట్టి కాకీకి వెళ్లాడు. ఆ వెళ్లడం దుక్కెద్దు దేశాంతరం వెళ్లినట్టే అయింది. కాలం 
తీరి ప్రాణాలు పోయాకనే కాళీ మోక్షమస్తుందట. కావాలని ప్రాణాలు తీసుకొన్నా 
ప్రయాగ కోరుకొన్నది నెరవేరుస్తుందట. అందుచేత ఆ బ్రాహ్మణుడు ప్రయాగకు వెళ్లాడు. 
అక్కడ గంగాయమునల సంగమంలో పడి చచ్చిపోవాలనుకొన్నాడు. ఆ నదుల కలయిక 
ఎలా ఉందంటే, రెండూ విడివిడిగా కూడా కనబడుతున్నాయి. 


ఆవె దివిజాపగాజలము, లల్లవె యాయమునాజలంబులా 

ధవళతయు న్వినీలతయు దార్కొని చూడ్కికి వేడ్క చేసె మా 

ధవసదనాంగణం బగుట దత్పరిచారిక లర్థి జందన 

ద్రవమున గ్రొత్తకస్తురిని దక్కక రేకలుపెట్టిరో యనన్‌. (భోజ. 2-20) 


ఈ సంగమంలో అతనిలాగే పడి ఆత్మహత్య చేసుకోవాలని నలుగురు కాంతలు వచ్చారు. 
వాళ్లు నలుగురూ నాలుగు శకాల కోరికలు కోరుకుంటూ చచ్చిపోయారు. ఒకామె తనకు 
వచ్చేజన్మలో కనకపు కుప్పలు, మణీినికాయాలు, ధనధాన్యరాసులు, గుర్రాలు, 
ఏనుగులు, ఆవులు, గేదెలు అన్నీ ఉండి దాత అయినవాడు భర కావాలని కోరుకొని 
చచ్చిపోయింది. ఇంకొకామె వచ్చేజన్మలో తన భర్థ వదనంలో సరస్వతి తాండవించాలనీ, 
ఆతని ముఖం చూడగానే జనులు కవిత్వం చెప్పగలగాలనీ కోరుకొంది. మూడవ కాంత 
తనకు మరుజన్మలో నిర్మలకోమలాంగుడైన రాజు భర కావాలని కోరుకొంది. 
అందమైనవాడు, మన్మథకళాతంత్రంలో మాళురైనా ఈ 'ముందుజన్మలో తన భర్త 
కావాలని ఒకామె కోరుకొని చచ్చిపోయింది. 


ఈ నలుగురి కోరికలూ వింటున్న బ్రాహ్మాణునికి ఒక చక్కని యోచన తట్టింది. ఈ 
వనితా చతుష్టయం తనకు వచ్చే జన్మలో భార్యలవాలని కోరుకొంటూ అతడు ఆ నదుల 


అనంతామాత్యుడు 8645 


సంగమంలో 'హరీ' అన్నాడు. ఆ హరీ 'సరీ' అన్నాడు. తరువాతి జన్మలో అతడు 
భో జరాజై పుట్లాడు. లాటదేశంలో ధారానగరానికీ అదధీశ్వరుడై అనేక సంవత్సరాలు 
పాలించాడు. 


ఇది అనంతామాత్యుడు చెప్పిన భోజరాజు పూర్చకథ కల్పితమే, అయితే భోజుడు 
చారిత్రక వ్యక్తి. అతని గురించి చరిత్రకారులు చెప్పే విషయాలు ఇవి. 


భోజుడు పరమారవంశపు రాజు. క్రీ.శ. 1000-1055 మధ్య అతడు మాళవ దేశాన్ని 
పాలించాడు. 1020-1047 మధ్య పాలించాడని నికరంగా చెప్పగలిగే శాసనాలు ఉన్నాయి. 
అతడు బహు పరాక్రమవంతుడు. 


ఘబ్నీ మహమ్మదు దండయాత్ర చేసినప్పుడు తూర్పు పంజాబులోని రాజులు 
కొందరు తమ రాజ్యాలను విడిచిపెట్టి పరభూములు పట్టారు. శాహీరాటా 
త్రిలోచనాపాలుడు తన రాజ్యాన్ని వీడి మాళవ దేశాధిపతియైన భోజుని ఆశ్రయం 
పొందాడు.” భోజుడు బ్రతికున్నంతకాలం మహమ్మదీయులకు సింహస్వప్నంలాగ 
ఉండేది. అతడు మరణించాక (క్రీ.శ. 1055) మహమ్మదీయులు భారతదేశంపై తమ దృష్టి 
(పసరించారు.శ అయితే ఇంతటి భోజుని చాళుక్యరాజు రెండవ జయసింహుడు క్రీ.శ. 1019కి 
పూర్వం ఓడించాడు. ఒక్క భోజుణ్లే కాదు, అతనితో చెయ్యి కలిపిన విక్రమాదిత్యుని 
కూడా జయసింహుడు ఓడించాడు. నేటి జబల్పూరు ప్రాంతాలలో ఉన్న మధ్య ప్రదేశ్‌ను 
ఆ రోజులో దాహళదేశమనేవారు. దానిని క్రీ.శ 1019కి ముందుగా రెండవ కోకల్లుడు 
పాలించాడు. అతని బిరుదు విక్రమాదిత్యుడు. 


భోజుడు ఎన్ని యుద్దాలు చేసినా ఒక కొంకణాన్ని తప్ప కొత్త ప్రాంతాలను తన 
రాజ్యంలో కలుపుకొనలేకపోయాడు. ఆతడు పరాక్రమవంతుడే. పరరాజ్యాలపై 
కత్తికట్టినవాడే. కాని కలంపట్టి 'సుకవితా యద్యస్తిరాష్యేనకి'మ్మన్న సూక్తి నిదర్శనంగా 
కవితారాజ్యాన్ని వదలిపోయాడు. అతడు రమారమి 23 (గ్రంథాలు వ్రాసినట్టు 
చెప్పుకొంటారు. రామాయణ చంపులో కిష్కింధాకాండను అతడు వాశాడట.ి 
“నామమాలిక' అనే సంకలన గ్రంథం వ్రాశాడు. 19 “సరస్వతీ కంఠాభరణం” అనే అలంకార 
శాస్త్రాన్ని రచించాడు. “యుక్తి కల్పతరువు! అనే న్యాయశాస్రాన్ని కూడా వ్రాశాడట. 
విద్యాలయాలు స్థాపించాడు. ధారానగరంలో అతడు కట్టించిన సరస్వతీమందిరంలో 
వాగ్దేవత విగ్రహాన్ని అతడు ప్రతిష్టించాడు. పరమార శిల్బకళ ఇందులో పరమావధి 
చేరుతుందట."! 


7. Strugale for Empire - The History and Culture of the Indlan people, Bharatiya Vidya Bhavan, 
పుట 16. 

8. అదే పుస్తకంలో, పుట 51. 

9. Struggle for Emptre పుట312, 10. అదే పుస్తకంలో, పుట 317 11. అడే పుస్తకంలో, పుట 668. 


846 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ చారిత్రక విషయాలను అనంతామాత్యుడు చెప్పలేదు. అయితే భోజరాజు 
ముఖం చూస్తే కవిత్వం పుట్టుకొస్తుందనే మాటను పట్టుకొని ధారానగరాన్ని బాగా 
వర్ణించాడు. చూడండి: 


కైపద మిచ్చువారలును గ్రక్కున బద్యము చెప్పువారలున్‌ 

రూపిత సంస్కృతాదిపదరూడి యెలర్పన మహా ప్రబంధముల్‌ 

వే పొసగంగ బల్క్‌ షృథీవిం బధితంబుగ జేయువారు ధా 

రాపురమందెకాక కలరా మరి తక్కినపట్టణంబులన్‌? (భోజ. 2-50) 


ఇటువంటి విద్యానిలయమైన పట్టణంలో ఉండి పరిపాలిస్తున్న భోజునికి ఒక 
అపురూపమైన విద్య అలవడిందట. అది ఏలోహాన్నైనా బంగారంగా మార్చే మహావిద్య. 
దీనిని అతడు ఎలా నేర్చుకున్నాడో దత్తాత్రేయుడు కాంభోజరాజుకు చెప్పాడు. భోజుడు 
ఒకనాడు వేటకు వెళ్త్లాడట. అడవిలో అతడొక మర్రిచెట్టును చూశాడట. దానిని 
అనంతామాత్యుడు రెండు సీసపద్యాలలో బ్రహ్మాండంగా వర్ణించాడు, చూడండి. 


ఇట్టి మర్రియుండ నీద్వీపమును వట - ద్వీప మనక యేమి తెలివి యొక్కొ 
తొంటి పెద్దలెల్ల దొడగి జంబూద్వీప - మనిరి నాగ నొప్పె నక్కుజంబు. 
(భోజ. 2-61) 


దిక్సాలపురముల తెరు వేల యడుగ నీ 
ఇాంఖ్ర్‌ ఇంఖలవెంట జనగరాదె? 

యంబరస్థల మెంత యన నేల యీచూను 
ఘన విశాలత చూచి కొనగరాదె? 
యడుమండలం బెంత పొడవొకో యననేల 
యీభూజ మెక్కిన నెరుగరాదె? 

యవని యేమిట నిల్చ్బె నన నేల యీమ్రాన 
దిగిన యూడలు చూచి తిలియరాదె? 
యనగ నాశ్చర్యమై యఖీలమృగ స 

మాజ మాశ్రీతచ్చాయమై యమరియుండు 
బక్షిపక్షచ్చదాఘాతపాతఫలస _ 
హస్రవరోద్భటంబు మహావటంబు. (భోజ. 2-62) 


ఈ మర్రి చెట్టుకు తలక్రిందులా ఒక సిద్ధుడు వ్రేలాడుతూ ఉండడం భోజరాజు చూశాడు. 
అతని పేరు సర్పటి. ఆయనను రాజు తన పట్టణానికి తీసుకుపోయాడు. ఆతిథ్యమిచ్చిన 
రాజుకు ఉపకారం చేద్దామని సర్చటి అనుకొన్నాడు. 'వీడిల్లు బంగారంగాను' అని 
మనసులో దీవించి రాజుగారి కొలువు చవికెను బంగారం చేసీ తెల్లారేలోపున 
చక్కాపోయాడు. మర్నాడు ఆ వింతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారు 
మెల్లగా నిద్రలేచారు. ఇవాళ మనలో కొందరు నిద్రలేస్తూ తమ అరచేతులు 
చూసుకొంటారు. భోజరాజు అలాగే చేశాడని అనంతామాత్యుడు ఇలాగ చెప్పాడు. 


అతడట్లు మేలుకని య- చ్యుతు సంస్కృతియందు దగిలి శుభలక్షణల 
క్షీతములగు నిజకారంభో- జతలంబులు చూచుచుండు సమయమునందున్‌. 


(భోజ. 2-120) 


సేవకులు వచ్చి కొలువు చవికె బంగారమైనట్టు చెప్పారు. ఇది సర్పటి చేసిన అద్భుతమే అని 
భోజరాజు తెలుసుకొన్నాడు. వెళ్లిపోయిన సర్ప టిని కపటోపాయంతో రప్పించి, 
మాయోపాయంతో, అతివినయంతో ఆ బంగారం చేసీ విద్యను సం[గ్రహించాడు. ఇటువంటి 
మోసం చేసినందుకు కథానాయకుని శీలం దెబ్బతింటుంది. అయితే సర్పటి ఒక వేశ్యను 
మోసం చేసి ఈ విద్యను నేర్చుకొనబట్టి అది అలాగే అతని చేతులోంచి పోయిందని కవి 
సమర్థించాడు. ఒక శాపాన్ని సృష్టించాడు. దగాపడిన సర్పటిని భోజరాజు తన ఇంటో 
భోంచేసి వెళ్ళమంటాడు. సర్పటి తాను పంచభిక్ష చేసీ స చెప్తాడు. 
అందుచేత నీ ఇంట తిననంటాడు. 


_ అప్పుడు భోజుడు అగస్త్యవసిష్టుల కథ చెప్పాడు. అగస్త్యుడు ఒక ఏటికి అద్దరిని 
తపస్సు చేసుకొంటున్నాడు. అతనికి రోజూ వసిష్టుడు తన భార్య అరుంధతిచేత భోజనం 
పంపిస్తున్నాడు. ఒకనాడు మింటికీ మంటికీ ఏకధారగా వర్గంపడి ఏరుపొంగింది. అరుంధతి 
అన్నం తీసుకవెళ్లడానికి వీల్లేకపోయింది. ఆమెకు వసిష్టుడు అభయమిచ్చాడు. “'నేను సదా 
బ్రహ్మచారి పంపిస్తే వెళుతున్నాను" అని ఏటికి చెప్పమన్నాడు. ఆమె అలాగ చెప్పగానే నది 
దారి ఇచ్చింది. ఆ తెరిపిలో నడిచి వెళ్లి ఆమె అగస్త్యునికి అన్నం పెట్టింది. తిరుగు ప్రయాణం 
ఎలాగ? అగస్త్యుడు ఆమెకు ఉపాయం చెప్పాడు. “'నిత్యనిరాహారి పంపిస్తే వెళుతున్నాను" 
అని ఏటితో చెప్పమన్నాడు. ఆమె అలా అనగానే ఏరు మళ్లా తెరిపిచ్చింది. కాపురం 
చేస్తున్నా వసిష్టుడు సదా బ్రహ్మచారి! కడుపునిండా భోజనం చేస్తున్నా అగస్త్రుడు 
నిత్యోపవాసే! ఎందువల్ల! దానికో ధర్మసూక్ష్మముంది. 


అశనాభిరళి లేక యటవీస్థలంబున నియతతపోనిష్ట నెరపుచుండ 
గృహధర్మనిరతులు కొనివచ్చి భక్తిపూర్వ్చకముగా దగ సమర్పణచేయు 
నన్నపానాదుల నాసక్తుడై కొనునతడు నిరాహారుడండ్రు బుధులు 
ధర్మమార్గమున సంతతి యుపార్టింప సమాన్నయంబున వివాహంబు పడసి 
మనసు తమకంబులే కాత్మ వనితయందు 
బూని బుతుకాలమందున గాని తిథులు 
పరిహరించి యథోచితభంగి గేలి 
సలుపువాడు సదా బహ్మచారి యండు. (భోజ. 3-27) 
ఈ నిర్వచనం అనంతామాత్యుడు భారతం నుండి తీసుకొన్నాడు. 12 క్ర ఒక్క 
సందర్భంలోనే కాదు, మిగతా చోట్లకూడా అనంతుడు భారతంలోంచి తనకు 
కావలసినంత చేదుకొన్నాడు. నన్నయగారు శకుంతలోపాఖ్యానంలో ఇలా వ్రాశాడు. 
2 భోజరాజీయం పీరిక, బులుసు వెంకటేశ్వర్లుగారు, పుట 18. 


సమగ్రాంధ్ర సాహిత్యం 


నుతజలపూరితంబు లగు నూతులు నూరిటికంటె సూనృత 

ప్రత యొక బావి మేలు మరి బావులు నూరిటికంటె నొక్క సత్‌ 

త్కతు వది మేలు తత్కతుశతంబునకంటె సుతుండు మేలు త 

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాత్కము మేలు చూడగన్‌. (భార.ఆది. 4-94) 


ఈ పద్యభావాన్ని అనంతుడు ఒక కందంలో అందంగా ఎలా చెప్పాడో చూడండి : 


శతకూపాధికదీర్దిక 

శతవాప్యధికంబు గ్రతువు శతయబ్ధి సము 

న్నతు డొక్క సుతుడు దత్సుత 

శతకంబున కెక్కు డొక్క సత్యోక్తి నృపా. (భోజ. 6-92) 


తాను చెప్పే ధర్మసూత్రాల ప్రామాణీకత్వం కోసం అనంతుడు ఇలాగ పూర్వగ్రంథాలను 
అనుకరిస్తాడు. అందుకే సదా బ్రహ్మచారి నిత్యోపవాసుల నిర్వచనాన్ని భారతం నుండి 
తీసుకొని అంత చక్కగా భోజరాజు చేత కథ చెప్పించాడు. రాజు చెప్పిన ఈ చిన్న కథకు 
సమాధానంగా సర్పటి మూడు పెద్ద కథలు చెప్పాడు. 


(1) చెప్పుగూడతో పాయసం తోడి ఆతిథ్యమిచ్చిన సజ్జనుడు స్వర్గంలో ఇందుకు 


అనుభవించిన ప్రతిఫలంకథ. (2) బహ్మరాక్షసికి ఆహారంగా బలికావలసిన యోగమున్నా 


అందుకు సిద్ధపడి పుష్ప గంధిని పెళ్ళాడిన రత్నకుండుని కథ. (3) అన్నదానం చేసే మరదిని 


వదినెలు వేరు కాపురానికి పంపించిన కథ. ఈ మూడు పెద్ద కథలలో ఎన్నో 
ఉపాఖ్యానాలున్నాయి. ఉపకథలలో మళ్ళీ ఉపకథలున్నాయి. వాటి వివరాలు చూడండి. 


1. 


చెప్పుగూడతో పాయసం తోడి ఆతిథ్యమిచ్చి నవాని కథ. ౩-36 నుండి 3-123 దాకా. 
88 గద్భపద్యాలు. 

ఇందులో ఉపకథ. ఇంద్రుడు చెప్పినది. మంటిముద్ద యోగికి భిక్షగా పెట్టి 
ప్రతిఫలమనుభవించిన స్తీ కథ. 3-63 నుండీ 118 దాకా. 56 గద్యపద్యాలు. 
ఇందులో మళ్ళీ మరో ఉపకథ ఉంది. తినగా మిగిలిన అన్నం భిక్షం పెట్టి చండాల 
దంపతులుగా పుట్టినవాళ్ల కథ. 3-109 నుండీ ౩-118 దాకా 10 గద్యపద్యాలు. 


పుష్పగంధి రత్నమండనుల ప్రధాన కథ. 3-127 నుండి 6-119 దకా 978 
గద్భపద్యాలు. 

4 చిన్న ఉపకథలు రెండు: 

1. ఎలుకకథ, 4-75 నుండీ 4-27 దాకా. 13 గద్భాపద్యాలు. 

2. విప్రప్రభావం, 4-49 నుండి 4-70 దాకా. 22 గద్యపద్యాలు. 

8. చాలా పెద్ద ఉపాఖ్యానం ఒకటి. రత్నమండనుడు బ్రహ్మరాక్షసికి చెప్పిన 
గోవ్యాఘ్రసంవాదం కథ. 4-129 నుండి 6-79 దాకా 587 గద్యపద్యాలు. 


అనంతామాత్యుడు 849 


ఈ గోవ్యాఘ్రసంవాదంలో మూడు పెద్ద ఉపకథలు ఉన్నాయి. 


(అ) 


(౪) 


(a8) 


చాకెతవల్ల తపోమహిమ తగ్గి పందిగా పుట్టిన యోగికథ. 
ఇది పులి చెప్పినది. 4-143 నుండి 4-208 దాకా. 66 గద్యపద్యాలు. 


ఆవు చెప్పిన మదనరేఖ కథ. పెళ్ళికి ముందు తనను కామించిన 
గురుపు త్రునివద్దకు పెళ్ళి కాగానే భర్త అనుమతితో మొదటిరాత్రి ముందుగా 
వెళ్ళిన యువతి కథ. 4-217 నుండీ 4-353 దాకా 137 గద్భాపద్యాలు. 


ఈ మదనరేఖ సోదరుడు పాపకలోమునికి మిత్రద్రోహి తెచ్చిపెట్టిన కష్టాల 
కథ. పంచమాశ్వాసం పూర్తిగా ఇదే, 372 గద్యపద్యాలు. 


ఇందులో రెండు ఉపకథలు ఉన్నాయి: 


(1) 


(2) 


(3) 


స్వర్దకారుని నమ్మకూడదని ముసలిది చెప్పిన, నెత్తురుకారే కొండకథ. 5-21 
నుండీ 264 దాకా 53 గద్యపద్యాలు. 


తంగడి చెల్లెలి కొడుకునూ, తల్లి అన్నకొడుకునూ కాక పిచ్చుగుంటును 
పెళ్లాడిన రాజకుమారి కథ. 5-327 నుండి 367 దాకా, 31 గద్యపద్యాలు. 


అన్నదానం చేసే మరదిని వదినెలు వేరుకాపురం పెట్టించిన కథ. 6-122 
నుండి 7-233 దాకా 522 గద్యపద్యాలు. 


ఇందులోని ఉపకథలూ, ఘట్టాలూ: 


(అ) 


(ఆ) 


(ఇ) 


(ఈ) 


అల్పాశశం పెడితీ వచ్చే అనర్భాల కథ. కథానాయకుడు భార్యకు చెప్పినది. 


6-166 నుండి 182 దాకా. 17 గద్యపద్యాలు. 


విష్ణువు పరీక్షిస్తి కథానాయకుని భార్య చేటతో ఇసుక చెరిగి అది వండిపెట్టిన 
గాథ. 6-183 నుండీ 207 దాకా. 25 గద్యపద్యాలు. 

అన్నదానఫలం ఏమిటో అప్పుడు పుట్టిన పాప చెప్పగలదని గౌరీదేవి 
కథానాయకుణ్ణి ఒకచోటకు పంపిన ఘట్టం. 6-222 నుండి 6-259 దాకా. 38 
గద్భపద్యాలు. 

ఈ 'అప్పుడు పుట్టిన పాప పూర్వచరిత్ర'గా గంగాదేవి చెప్పిన 
పంజరోపాఖ్యానం కడవరకూ ఇదే. 


ఈ ఉపాఖ్యానాలనూ, వాటిలోని ఉపకథలనూ అనంతామాత్యుడు చాలా 
చాకచక్యంగా, జౌచిత్యాన్ని పోషిస్తూ అష్టాదశ వర్ణనలు పెట్టి, సజీవమైన భాషలో, 
సామెతలూ, పలుకుబళ్లూ వాడుతూ, అక్కడక్కడ హాస్యోక్తులు వాడుతూ రచించాడు. 
సున్నితమైన వెటకారంలో అనంతామాత్యుడు సిద్ధహస్తుడు. విప్రప్రభావం చెప్పీ కథలో 


850 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఒక శకునం చెప్పేవాడు. ఫలానా రైతు గడ్డికోస్తూ చచ్చిపోతాడని జోస్యం చెప్పాడు. ఆ 
రైతు చావక తిరిగివస్తాడు. అప్పుడు శకునజ్ఞణ్ణి రాజు ఎత్తిపొడిచే మాటలు చూడండి. 


చంపంగ వచ్చిన జముని రూతలకు లంచము పెట్టివచ్చెనో, 'చావనొల్ల 

బొమ్మని మోరకంబునదోచివచ్చెనో, యింటివారికి చెప్ప కిచట జచ్చి 

నట్లెన గోపింతురని చెప్పవచ్చెనో, వీని పెంజెమట నవ్విషము గరగి 

వడిసెనో, సర్బంబు వాతప్పిపోయెనో, శకునంపుబులుగు లీసారి (బమసి 

తప్పజెప్పెనో యితండేమివిధమున - బ్రతికివచ్చె ననిన ' బార్జివేం ద్ర! 

యవధరింపు మింత యణకింపనేల నీ - బంటువంత' మనుచు బలికె నతడు. 
(భోజ. 4-58) 


ఇంటివారికి చెప్పక ఇక్కడే చస్తే కోపిస్తారని భయపడి చావలేదనడం చక్కని ఎత్తిపొడుపు. 
చమత్కారంగా సంభాషణ నడిపించడంలోను, మనోజ్ఞమైన కల్పనలు చేయడంలోనూ 
అనంతుడు గట్టివాడు. ఒక రాజుగారి అమ్మాయిని త్రిమూర్తులు ముగ్గురూ చూశారు. 
“ఈమె ఎవరిని పెండ్లాడుతుంది' అని హరిహరులిద్దరూ అడిగారు. అప్పుడు అనంతుడు 
నడిపిన కథ చూడండి. 


అడిగిన బద్భజుండు దరహాసవిలాసముఖారవిందుడై 

యుడుపతిజూట! యీతరుణిీ యొడ్డుల సాలగుగాని యిందులో 

నడరగ నబ్బ దెవ్వనికి' నన్న మహాద్భుతచిత్తుడౌచు “నీ 

పడతుక యింక వేనరుని పాలగు నాతని మాకు జూపుమా!' (భోజ. 5-329) 
అనిన నూరిలోన నెనుపోతుపై కెక్కి 

వచ్చుచున్న యొక్క పిచ్చుగుంటు 

జూపి 'యితడు సుమ్ము సుదతికి మగ' డన్న 

నగుచు విష్ణుదేవు మొగము జూచి. (330) 
“వింటికదా నీ తనయుని - కొంటెతనము, వీరిమాని కుటిలాలక స 

క్కుంటునకు నిత్తురట, యిటు - వంటివి సోపెక్కునోళ్ళవారల మాటల్‌.' (331) 


అనిన చతుర్వదనుం డిట్లను 'రమ్మా! పంచవదన! యనృతంబులు ప 
ల్కునె బ్రహ్మ నన్నారుంగవె - విను మిది బొంకైన నీకు విరిగిన వాడన్‌. (332) 


తనకు పెక్కునోళ్లని లీివుడు ఈసడిస్తే బహ్మ ఊరుకుంటాడా! బ్రహ్మ ఊరుకొన్నా 
కవిబ్రహ్మ మెచ్చుకున్న కవిగారి మనుమడు ఊరుకుంటాడా! ఈశ్వరునికి ఐదు ముఖాలని 
వ్యంగ్యంగా ఎత్తిపొడిచాడు. ఈశ్వరుని ముఖాలమీద చమత్కరించడం అనంతునికి సరదా. 
సారంగధరునిలాగ కాళ్లూ చేతులు పోయాక రత్నమయండనునికి పార్వతీ పరమేశ్వరులు 
ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఆతను చేసిన స్తవంలో ఈ పద్యముంది చూడండి: 


అనంతామాత్యుడు 851 


ఆరు మొగంబులాతడు మదాత్మజుడాతని ముద్దుసీయగా 

నారు మొగంబులు స్వలయు నంబిక, యేమను నీవు గూడగా 

నారు మొగంబు లౌ, నతిరయంబున రమ్మని నీవు నవ్వుచుం 

జీరుట యోగివర్యులకు జింత్యమగున్‌ ముఖపంచకో జ్ఞ కిలా! (భోజ. 5-201) 


ఈ ఘట్టంలో అనంతుడు నాలుగు పద్యాలలో ఈశ్వరుని స్తుతించాడు. ఇంకొక 
ఘట్టంలో అపరభగీరథుడు వంజరునికి శివుడు ప్రత్యక్షమైనపుడు ఒక లయవిభాతిలో, ఒక 
లయగ్రాహిలో, ఒక లయహారిలో మూడు స్తుతులు వ్రాశాడు. ఈ ఒక్క ఘట్టంలో ఇలా 
విశేషవృత్తాలను వాడినా అనంతుడు సర్వసాధారణమైన చంపకోత్సలాలు, వీసాలు, 
కందాలు వంటి ఛందస్సులలోనే కావ్యం వ్రాశాడు. అందుచేత ఇతనికి ఇతర వశేషవృత్తాలు 
తెలియవనుకోకూడదు. ' ఇతడు ఛందో గంథం వ్రాశాడు. దానికతడు ఛందోదర్ప ణమనే 
పేరు పెట్టినా లోకులు దానిని అనంతుని ఛందం అనే చెప్పుకొంటున్నారు. 


ఈ గ్రంథాన్ని అతడు భోజరాజీయం వ్రాశాకనే రచించాడు. ఈ సంగతి 
ఛందో దర్పణంలోని ఈక్రింది పద్యం వల్ల తెలుస్తున్నది. 


శ్రీనిధి చక్రవర్తి గురుశేఖర పుణ్య కటాక్షలబ్ధము 

జ్ఞాను డనంతధీమణి లసన్మణి భోజచరిత్ర చెప్పి ల 

క్ష్మీనరసింహు గూర్చిన ప్రసిద్ధుడు వేడుకతో నొనర్చి ఛం 

దోనుతి యోగిహృ ద్భిమలతో యజవర్తి కనంతమూర్తికిన్‌. (ఛందం. 4-132) 


ఇది నాలుగాశ్వాసాల శాస్త్రం. మొదటి ఆశ్వాసంలో గద్యపద్యాది కావ్యలక్షణాలు, 
గురులఘు నిర్ణయం, గణనిరూపణ, ప్రాసయతి విశేషాలు, పరిగణనసంజ్ఞ ఉన్నాయి. రెండో 
ఆశ్వాసంలో ఉభయభాషానురూపాలైన గద్యపద్యాల విధాలు ఇరవైఆరు ఛందోనామాలు, 
వాటిలో పుట్టిన సమవృత్తాలు, వృత్తమిశ్రాలైన అర్థసమవృత్తాలు, ఛందోతిరకాలైన 
మాలావృత్తాలూ, తద్భేదమైన దండక లక్షణం ఉన్నాయి. మూడో ఆశ్వాసంలో 
జాతిలక్షణలక్షి తాలైన కందాలు, మాత్రాలక్షణయుక్తాలైన గీతాలు, సీసాలు, ఉత్సాహ, 
తరువోజ, అక్కర, షట్సద, ద్విపద, మంజరి, చౌపద, రగడలు అనే చాటుకావ్య 
ప్రమాణాలు, ఉదాహరణములు, షట్రత్యయాలు, సప్తమా ప్రత్యయాలైన సమవృత్తాల 
లెక్క ఉన్నాయి. నాలుగో ఆశ్వాసంలో వర్ణనీయాలైన దశదోషాలు ఏర్పరచడం అందు 
దోషరహితాలైన ఆదరణీయాలైన పట్టు తేల్చడం, సంధి, సమాసాలు, యాఖైఅక్షరాలు 
ఏర్పరచడం ఉన్నాయి. 


అనంతామాత్యుని లెక్కలో మన భాషలో ఏబై అక్షరాలే ఉన్నాయి. అతని 
దృష్టిలో ళకారం విడి అక్షరం కాదు. 'క్ష' మాత్రం హల్లే. ఈ లెక్క అప్పకవికి నచ్చలేదు. 
అందుకే ఇలా వెక్కిరించాడు. 


852 సమగ్రాంధ సాహిత్యం 


కాకు షాజడ్డయైన క్షకారమగుట 

దలప కేబది లిపులలో దాని గూర్చి 

తొలుత ఖిన్నాక్షరంబైన దొడ్డ 'ళా'ను 

విడిచిపెట్టెననంతుడు వెర్రివాడె! ( అప్పుకవీయం) 


అప్పకవి ఇతణ్ణి వెర్రివాడన్నా లక్షణం చెప్పడంలో ఇతని అడుగుజూడలోనే నడిచాడు. 
అప్పకవీయం మీదా, అనంతుని ఛందంమీదా ప్రత్యేకంగాను, ఇతర ఛందో గ్రంథాలను 
కూలంకషంగానూ పరిశోధించిన రావూరి దొరస్వామిశర్మగారు ఇలా వ్రాశారు: 


“చిత్రకవి పెద్దన వ్రాసీన లక్షణనారసం[గహము చాలవరకు ఛందోదర్పణాను 
సారియని పరికించిన తలియగలదు. సులక్షణసారము, కవిసంజీవని, అప్పకవీయము., 
సర్వలక్షణసారసం గహము, రంగరాట్చందము మున్నగు లక్షణ గంథములందు 
ఛందోదర్పణ ముదాహృతము. మీదుమిక్కిలి యప్పకవి కీఛందోదర్పణమే యుపజీవ్య 
[గ్రంథములలో బ్రధానమైనది. పెక్కు లక్ష రిలక్షణము లప్ప కవిఛందోదర్ప ణఛాయలో 
సంతరించెను. మరికొందరు వ్యాఖ్యాతలిందలి పద్యముల బమాణముగా 
నుదాహరించిరి.''!3 


అనంతుని ఛందాన్ని ఉపయోగించుకొనని లాక్షణికులు ఎలాగైతే లేరో ఈ 
ఛందస్సుపై పరిశోధనలు చేయని ఆధునిక పండితులు కూడా లేరు. 1921లో వావిళ్లవారు 
తొలిసారిగా ప్రచురించినపుడు గిడుగు సీతాపతిగారు అనంతుని ఛందానికి విపులమైన 
పీఠిక వ్రాశారు. కవిజనాశ్రయంలో పది యతులే చెప్పాడు. విన్నకోట పెద్దన పండ్రెండు 
చెప్పాడు. అనంతుడు ఇరవై చెప్పాడు. అప్పకవి వాటిని 41 దాకా పెంచాడు. సీతాపతిగారు 
పట్టికలు వేసి సమాకలనం చేసి వీటిని విపులంగా చర్చించారు. తెలుగు ఛందో [గ్రంథాలు 
సంస్కృతాన్ని గుడ్డిగా అనుకరించడం తప్ప ఈ భాషలో ఛందస్సులు ఎలా ఉండాలో 
చెప్పవని చక్కగా వ్రాశారు. 

“అన్ని పాదములలోనూ విశ్రాంతి. ఒక్కచోటనే ఉండుటకంటె పద్యము 
రసోచితముగా ఉండుటకు అక్షరమైత్రి కావలెనని కోరేవారు విశ్రాంతి స్థలమందు వడి 
పాటించుట మంచిదేకాని విశ్రాంతి స్థలమును నిర్ణయించుటలో రసజ్ఞులైన కవులు తమ 
స్వాతంత్ర్యము చెడగొట్టుకోకూడదని నా తుతము మూకేసీ అక్రరములి గణమంటే 
గణవిభజన పద్యము నడకను బట్టి ఉండడం మసంభవము. నడకబట్టి గణవిభజన 
ఉంటేనేగాని గణవిభజన ప్రయోజనము కనబడదు... జాగ్రత్తగా విమర్శించి చూచిన 
యెడల చక్కగా నడిచే పద్యములన్నీ ఏదో ఒక తాళమునకో, లయకో సరిపడి ఉంటవి... 
పాదమందుండే అక్షరముల సంఖ్యనుబట్టి ఛందము లేర్చరచి ఆ ఛందములలో ఒక్కొక్కటి 
విస్తరించి వృత్తములు కల్పించడమువల్ల ప్రయోజనము విశేషముగా కనబడలేదు. 


13. అనంతుని ఛందం - వావిళ్ళ ప్రచురణ (1568) - సమీక్ష, పుట జ. 


అనంతామాత్యుడు 853 


అంతకంటే శ్రుతికింపుకొలిపే నడకకు ఆధారమైన లక్షణము బట్టి తిస్రగతిచ్చందము, 
చతురస్రగతిచ్చందము మొదలయిన ఛందము లేర్చరచి పద్యములు చెప్పుటవల్లను 
ప్రయోజనము విశేషముగా ఉండునని, అట్లు ఏర్పడిన పద్యములు తెలుగు భాషకు 
అమరిఉండు ననిన్ని నా యభిప్రాయము." . 


సీతాపతిగారు చెప్పిన సంగతులను శ్రద్ధగా పరిశీలించి ద్రావిడ భాషలలోని 
ఛందస్సులను గురించి ప్రత్యకమైన తులనాత్మక పరిశోధన కావాలి. టేకుమళ్ళ 
రాజగోపాలరావుగారు కొంత చేశారు. అయినా ఈ పద్ధతులలో ఇతరులు చేయడం లేదు. 
సీతాపతిగారు స స్థూలంగా సూచనలే చేశారు గాని స సూక్ష్మంగా పరిశీలన జరగాలి. 


“అనంతుని ఛందం ద్వితీయ ముద్రణకు పీరిక వ్రాస్తూ నిడుదవోలు 
వెంకటరావుగారు కూడా కొన్ని కొత్త విషయాలు చెప్పారు. అనంతుని మతంలో 
'వీపు'లో అరసున్నలేదని బుజువు చేశారు (అయితే ముద్రాపకులు అరసున్నతోనే 
అచ్చువేశారు).15 మూడవ ముద్రణలో రావూరి దొరస్వామిశర్మగారు విపులమైన సమీక్ష 
చేశారు. వీరు అంతకుముందే ఆంధ్ర సాహిత్య పరిషత్రృత్రికలో అనంతుని ప్రశస్తి గురించి 
వ్రాశారు. అందులో గిడుగువారి ఉపోద్దాతాన్ని విమర్శించి అనంతుడు 
కవిజనా శ్రయాన్ని చూశాడని నిరూపించారు. 


అనంతుడు కవిజనాశ్రయాన్ని చూశాడు గాని విన్నకోట పెద్దన వ్రాసిన 
కావ్యాలంకార చూడామణి చూశాడో లేదో! పెద్దన ఉదాహరణ లక్షణాలు చెప్తూ, 
ఒక్కొక్క విభక్తికి ఒక అధిదేవతను చెప్పాడు. అనంతుడు కూడా అలాగే చెప్పాతు గాని 
పెద్దన చెప్పినట్టు సద్దళి, విద్దళి మొదలైన ఉదాహరణ భేదాలను చెప్పలేదు. 

ఈ (గ్రంథంలో ఛందస్సు గురించి విపులంగా, వ్యాకరణం గురించి కొద్దిగా చెప్పిన 
అనంతుడు అలంకారాలకు ముఖ్యమైన రసం గురించి విపులంగా ఒక ప్రత్యేక (గ్రంథమే 
రచించాడు. దాని పేరు రసాభరణం. అయితే గద్యలో దీనిని అనంతుడు “రసాలంకారం' 
అని పేర్కొన్నాడు. కొందరు దీనిని రసార్గవం అని పిలుస్తున్నారు. 12 ఇది కూడా నాలుగు 
ఆశ్వాసాల గ్రంథం. ఇందులో 344 గద్యపద్యాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆశ్వాసానికి 
ఒక్కొక్క పేరు పెట్టాడు, మొదటి ఆశ్వాసం చివర అది సంజ్ఞాప్రకరణమని, తరువాత 
మూడూ వివిధ ప్రకరణాలనీ ఇలా చెప్పాడు. 


అరయ సంజ్ఞా ప్రకరణ - మీరీతి దనర్చి వెలయు నిట రత్యాది 
సార ప్రకరణమును శృం - గార ప్రకరణము నాయకప్రకరణమునీకి 
(రసా. పుట 7) 


14. ఛందోదర్చణము - వావిళ్ళ ప్రచురణ - మొదటిముద్రణ ఉపోద్దాతం. 
15. అనంతుని ఛందం - మూడవముద్రణ - పుట 57. 

16. ఆంధ్రసాహిత్యపరిషత్తు పత్రికలు - సంపుటాలు ౩32, 37. 38. 

17. అనంతుని ఛందం - మొదటిముద్రణ పీఠికలో గిడుగు సీతాపతిగారు 
18. రసాభరణాన్ని ఆంధ్రసాహిత్యపరిషత్తువారు ప్రచురించారు. 


854 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ అలంకార శాస్త్రాన్ని అనంతుడు చాలా చక్కగా రచించాడు. విన్నకోట పెద్దన మనకు 
మొదటి అలంకార గ్రంథాన్ని ఇచ్చాడు. అయినా అనంతుని గంథంలో రసవివరణ 
స్పష్టంగా ఉంది. “లక్షణముల కుదాహరణముల నిచ్చుటలో గొన్ని తావుల బెద్దనకంటె 
ననంతునిదే పైచేయియ్రైనదని నా యుద్దేశము'' అని చాగంటి శేషయ్యగారు అన్న మాటలు 
అక్షరాలా నిజం." చూడండి. 4వ ఆశ్వాసంలో దుష్టనాయకుని కిచ్చిన ఉదాహరణ. 


(పద్యాలకు నెంబర్లు వేయలేదు. కాబట్టి పుటలు పీర్కొంటున్నాను.) 


చనునెడ పిన్నదాన నను జాయలు వల్కకు వేటసన్నదూ 
వనతరుపల్లకీకుసుమవాసనగంధము కంటకా గ్రసం 
జనితము లీవణంబులు ప్రచండపు టెండచెమర్చుటల్‌. సతీ! 
ఘనముగ మోవిగందుట తగన్‌ విను శంఖరవం బొనర్చగన్‌. 
(రసా. పుటలు 31, 32) 


నాయకుడు అన్యకాంతాసుఖం పొంది వచ్చాడు. ఘుమఘుమలాడుతున్నాడు. ఒంటిమీద 
రక్కులు ఉన్నాయి. ఒళ్ళంతా చెమట పోస్తోంది. మోవి బాగా కందింది. తను వేటకు 
వెళ్ళివచ్చానని, అడవిలోని పువ్యుల వాసనే ఒంట బట్టిందని, ముళ్ళవల్ల ఒళ్లు 
గీసుకుపోయిందని, ఎండ తీవ్రతవల్ల చెమటలు పోస్తున్నాయని, శంఖం బాగా ఊదడంవల్ల 
మోవి కందిపోయిందని నాయికతో నచాచెపున్నాడు. ఆడవాళ్ళ కళు మగవాని అబదాలను 
ఇట్టే పట్టేసాయి. పై సంజాయిషీ ఉండే ఆమె కన్నులను, 
బాగా కఠినంగా ఉండే వక్షోజాలను శ్రీహరి మెచ్చుకోలేదట. ఎందుచేతనంటే, ఇలా 
చమత్క రిస్తున్నాడు చూడండీ: 


తెరవాలికకన్నుల క్రొ - మ్మెరుగులు గచకరినతయును మెచ్చులె హరికిన్‌ 
నెరమీనై తాబేలై - వరలె నతం డనిన నింతి వదనము వంచెన్‌. (రసా. పుట 27) 


నాయికలలో స్వీయ, పరకీయ, పణ్య అని మూడురకాలు ఉంటారు. పరకీయ 
లక్షణాన్ని ఇలా చెప్పాడు. చూడండి. 


అత్తయు నూర లేదు మగడా మరి మందకుబోయి రాడు నే 

నిత్తరి నొంటి నుండు దనియే జను తెంచితి గృష్టరాయ నీ 

చిత్త మెరింగి మూలదేస జీకటి దాచినదాన వెన్నగో 

డొత్తున నుండి యేల నను నూరకె చూచెదు తొంగిచూపులన్‌? _(రసా.పుట 33) 


ఈ పద్యంలో హాలుని గాథాసప్తశతిలోన ఒక గాథ ఛాయలు తేకపోలేదు. 
అనంతుడు ప్రాచీన గ్రంథాలను బాగా చదివినవాడు. రసాభరణానికి పీఠిక వ్రాసిన కోపల్లి 
నివకామేశ్శ్యరరావుగారు ఇలా వ్రాశారు: “రసాభరణమును తెనుగున వ్రాసిన 


19. ఆంధ్రకవితరంగిణి, 5వ సంపుటం, పుట 26. 


అనంతామాత్యుడు 855 


యనంతామాత్యుడు విశ్వనాథుని దర్పణమును, ముమ్మటుని కావ్యప్రకాశమును గూడ 
మేళవించి యందేవిషయమున ప్రశస్తమయినదో దానినెల్ల గ్రహించినాడనవచ్చును. "29 
అయితే అలంకార శాస్త్రంమీద సమగ్రంగా, కూలంకషంగా పరిశోధనలు చేసిన బులుసు 
వెంకటరమణయ్యగారు ఇలా వ్రాశారు: “విషయ నిరూపణమునుబట్టి ఇది చాలావరకు 
విద్యానాథుని ప్రతాపరుద్రీయమునే యనుకరించుచున్నది. దర్పణాదుల ననుకరించు 
చున్నట్లు తోచదు. ప్రతాపరుద్రీయానుక్త విషయమున గగ్రంథాంతర్థసాహాయ్య మపేక్షింప 
బడవచ్చును.''2! 


. అనంతామాత్యుడు ముమ్మటుని కావ్యప్రకాశమును బాగా పరించినవాడే. 
అందులో ఈ కింది శోకం చాలా ప్రసిద్ధమైనది. 


కావ్యంయశసీ ర్థకృతి వ్యవహారవిదే కివేతరక్షతయే 
పద్యఃఫలనిర్హృతయే కాంతాసమ్మితత యోపదేశయుదే. 


దీనికి అనంతామాత్యుడు తాను వ్రాసిన సాహిత్య శాస్త్రంలో అనువదించకపోయినా 
తన మొదటి గ్రంథమైన భోజరాజీయంలోనే ఇలా అనువరించాడు: 


సకలవిద్యలయందు జర్చింప గవిత యుత్కృష్టమం డ్రది నిత్యకీర్ణికొరకు 
నర్జాప్తికొరకును వ్యవహారలక్షణం బెరిగెడుకొరకు ననేకవిధము 
లగు సమంగళములపహరియించుకొరకు నుచిత నిత్యసౌఖ్యసంసిద్ధికొరకు 
వొరర గాంతాసమ్మితోపదేశంబున బ్రీతిమై హితమాచరించుకొరకు 

పయ్యెగాన బెద్ద లాచరించెద రంచు 

నేర్పుకొలది గృతి యొనర్బబూని 

. యస్మదీయకృతికి నధిపతి గావింప 
నర్లు డెవ్నడొక్కొ యని తలంచి. (భోజ. 1-60) 


కావ్యాన్ని కాంతా సమ్మితంగా వ్రాసేవాళ్లు మన తెలుగు సాహిత్యంలో ఉత్తరోత్తరా 
అరుదయ్యారు. ఆడవాళ్లూ మగవాళ్ల్తూ కలసి చదువుతున్నప్పుడు వనితలు సిగ్గపడనిదే 
కాంతాసమ్మితమైన కావ్యం. మన ప్రబంధ కవులు కాంతా సమ్మితమైన కావ్యం 
వాశారుగాని ఆ కాంతలు కులకాంతలు కారు. వారకాంతలే. అనంతుడు నూటికి 
తొంఖైతొమ్మిది వంతులు కులకాంతా సమ్మితంగానే వ్రాశాడు. ఏదో ఒకటి రెండుచోట్ల 
కుక్కల రతిని వర్ణిస్తూ చివుక్కుమనే మాట వాడాడు (భోజ. 6-351). ఆయితే అది 
జంతువుల సహజ ప్రవృత్తికి సంబంధించినది. పశుపక్షుల స్వభావాలను గమనించడంలో 
అనంతుడు గట్టివాడు. అతని కావ్యంలో కొన్ని పట్లు చదువుతూ ఉంటే వాల్ట్‌ డిస్నీ తీసిన 
"టూ లైఫ్‌ చలనచిత్రాలు చూస్తున్నట్టు ఉంటుంది. చూడండి, ఒక ఎలుకపిల్లను ఎలా 
వరించాడో. 

20. రసాభరణం, భూమిక, పుట ౩. 

21. ఆంధ్రాలంకారవా జ్మయచరి త్రము, పుట 16. 


856 సమగ్రాంధ్ర సాహిత్యం 


“మరియు నచ్చిరుతెలుక తన తొరటలోన యుండి వెలుపలికి దనమూతి 
సాపుచుందలచూసి మరలం దిగుచు నర్ధ శరీరంబు దోవ విగుడి దుగుడుచు బుచ్చంబుం 
దక్కందక్కటి శరీరం బంతయు బపతులుజేత నించుకసీపు కంపంబునొందుచు నుండి 
యుండి మరచి తలచినట్లదరి వడి తిరిగి తొర్రచొచ్చుచు వెండియు నుండలేక వెలువడి 
ఇంఖాయార్గంబునం గొంతద వ్వరిగి వర్ణరవంబులు కర్ణంబులు సోకినం బెదరి 
కోటరద్వారంబునకుం బరతెంచుచు నిట్లుశవక్రీడలు నడిపి తదనంతరంబ 
యెలప్రాయంబు సొచ్చుడు నూగుదోసపిందెగతి నందంబగు దేహంబును,. దరుణశాకినీ 
యూలంబును బోలు వాలంబును శాల్మలీతూలకంబళంబు వధంబున నత్యంతమృదులం 
బగు నుదరంబును నాఖుకర్ణిపర్ణంబుల మాడి రిక్కించుకొని యున్నర్ణంబులును 
నలంతిపూసలంటించినట్లు దనరు కనుంగవయును, నుచ్చింతపువ్వులలోని కేసరంబుల 
క్రియ భాసురంబగు పలువరసయు, దన పయోరూపంబున _ కనురూపంబు 
లగుచుండజెలంగి సెలగొమ్మ లెక్కి వ్రేలుచు బలిష్టంబులగు తిర్యశ్శాఖలపై ద్రుళ్లగింతలు 
పెట్టుచు నాకుజొంపంబులు సొచ్చి దాగుచు నిటు బహువిధంబుల వివరించుచుండు 
నమ్మూషకమయోషంజూచి యొక్క యూషకతరుణ పురుషుండు వివశాంతఃకరుణబుం 
డగుచు జురచుర నామాకు ప్రాకి వేగిరపడి చెనకిన నది కినుకతోడ.' (భోజ. 4-19) 


మద మొదవంగ మూషకకుమారసమూహము వెన్ను సమ్మెటై 
పాదవిన వాల మార్చుచు బ్రబుద్ధ విటుండురుధైర్యమూలమున్‌ 
జెదరగ ద్రవ్వుగోళ్ళగొని చెక్కిలి వ్రేసిన మూర్చవోయి తా 
గదలకయుండె కాముబడీగంటదొడింబడియున్నకైవడఖన్‌. (భోజ. 4-21) 
భువి నట్లకాదె యువతియు గవితయు - సహజప్రసంగగతి నొందినచో 
దివిరి కడుబల్మి చేసిన - నవి సరసత యుడిగి నిరసమయి చనుటరుదే? 
(భోజ. 4-21) 


ఎలుకపీల్ల నిలా వర్ణించినట్లే ఒక ఎండ్రకాయపిల్లను కూడ చక్కగా ఇంకొకచోట 
వర్ణించాడు (భోజ. 6-274 నుండి). ఈ ఎండ్రకాయపిల్ల గంగాయాత్ర చేస్తానంటుంది. ఇది 
ముందు తన తల్లికి వేసిన ప్రశ్నలు ఎంతో ముగ్గంగా ఉంటాయి. చూడండి. 


నరలోకం బెటువంటిది - సురలోకం బెట్టి, దీవు చూచితె? మనమం 
దిరముల సాటివి యౌనో - విరచితగతి నింతకంటిె విస్తీర్ణములో? 
అందుండెడివారికి మన - చంద మొ రూపములు వేరెచందమొనాకా 
చందము వివరింపుమనిన - నందను మాటలకు దల్లి నవ్వుచు బల్కెన్‌. 
(భోజ. 6-282, 283) 


ఎలుకను, ఎండ్రపీతను వర్ణించడం ఒక ఎత్తు, గోవును దాని పెయ్యను వర్ణించడం ఒక 
యెత్తు, చూడండి. పెయ్య పాలు తాగుతూ ఉంటే ఆవు కదలనైనా కదలలేదట. 


కొడుకు చనుగ్రోలుచున్నంత దడవు దల్లి 
యడుగుది(గక కదలక యన్యుచిత్త 


అనంతామాత్యుడు 857 
గాక పై నీగ సోకిన గదలకుండె 
నెమ్మి బాషాణధేనువు నిలిపినట్లు. 


పాలు తాగాక ఆ దూడపెయ్య వేసీ చంగనాలు ఎలా వర్ణించాడో చూడండి. 


పొట్టపాంగున దల్లి పొది వాసి వీథికి బారి క్రమ్మరు బెద్ద పరువుతోడ 

దలయెత్తి చూచుచు బలుమారు దనుదల్లిపిలువంగ నిటనటబొలసియాడు 
నిలమీద మోమిడి యేమేని మూర్కొను బసివెట్టకొనుచు దత్రాంత 

నంతంత బసిబిడ్డ లడ్డంబుసుడిసిన జంకించి మిన్నంట బొకళించు (మందు) 

నిట్లు శైశవ క్రీడల నెసగుచున్న 

కొడుకుదెసజూచి కన్నీరు గక్కుకొనుచు 

“గటకటా! యిట్టి నెత్తురు గందు నిచట 

వైచిపోవంగ వలసినే నీచగతికి!' . (భోజ. 6-25) 


అప్పుడు ఆవు తన బిడ్డను పిలిచి నీతిబోధలు చేసి పులికి ఆహారంగా పోతుంది. ఇలాంటి 
ఆవును తెలుగు సాహిత్యంలో సృష్టించిన అనంతామాత్యుడు నిజంగా ఆవుకన్నా సాధువే. 
అయితే ఇంతకన్నా గోవులాంటి కవి మనకు లేకపోలేదు. ఆయన బమ్మెరపోతరా జుగారు. 
అయితే ఆయనకు అనంతుడు చాలా విషయాలలో మార్గదర్శి. చూడండి. పోతరాజుగారి 
ఈ పద్యం చాలా ప్రసిద్ధమైంది. 


కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్ల గప్పికొనగ 

నురికిన నోర్నిక యుదరంబులో నున్నజగముల వ్రేగున జగతి గదల 

జక్రంబు జేపట్టిరి చనుదెంచు రయమున బైనున్న పచ్చని పటము జార 

నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపు మని క్రీడి మరలదిగున 

గదికి లంఘించు సింహంబు కరణి మెరసి 

నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు 

విడువు మర్దున యనుచు మర్విశిఖవృష్టి 

దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. (భాగ. 1-185) 


దీనికి అనంతామాత్యుడు చక్కని వరవడి పెట్టాడు. చూడండి: 


ఉంకించి యెగయుచో నుభయపార్శ్వంబుల 
పర్గ్షుతంబులును గంపంబునొంద 
బక్షనిక్షేపణప్రొడీమ నెరవుచో 
గారాకులటుఅల మేఘములు దూల 
గమనీయబహుచిత్రగతుల నేపారుచో 
సురవిమానంబులు నూరగిలగ 
నిద్దంపుచూపులు నిగిడించుచో శంభు 


858 సమగ్రాంధ్ర సాహిత్యం 


తొడవు పాములకు దల్లడము గదుర 
గరుడగమనుండు వచ్చెన కాదలంచి 
నెమ్మి దళుకొత్త ప్రమథగణమ్ముతోడ 
గదలి బాలేందుశేఖరుం డెదురునడవ 
నిగిడె గరుడుండు కైలాసనగముపైకి. (భోజ, 7-34) 


తన అనంతర కవులకు తాను ఎలాగ మార్గదర్శకుడో అనంతుడు అలాగే తను తన 
పూర్వులు చేసిన బాటలో నడిచాడు. చూడండి. ఇది భోజరాజును ప్రశంసించే పద్యం. 


చర్చింప రెండవ చంద్రుడు మూడవ యశ్స్విని నాలవ యగ్నిదేవు 

డైదవ లోకపాలాఖ్యు డారవ పాండుసంతాన మేడవ చక్రవర్తి 

యెనిమిదవనయగు సన్మునీశుడా తొమ్మిదవయగు భోగిపతి పదియవ నిరించి 
పదునొకండువచకక్రపాణి పండ్రెండవ శూలి పద్మూడవ సూర్యుడనగ 

దనరు గాంతిరూపమున బతాపమున స 

త్యమున ధర్మచరిత నాజ్ఞ శుచిని 

భూరిసత్త్వమున బ్రబుద్ధత గలిమిని 

భూతి దేజమునను భో జవిభుడు. (భోజ. 7-245) 


ఇటువంటి అంకెల సంవిధానమున్న పద్యాన్ని మనం ఇంతకుముందు గుర్తించాం.** 


భోజరాజు రెండవ చంద్రుడు, మూడవ అశ్వని అని వరుసగా అనంతుడు వర్ణించినా 
అతడు మాత్రం తెలుగు భాషలో మొదటి గడుసువాడు. 


22. సమగ్రఆంధ్ర సాహిత్యం. మంచన, కాకతీయయుగం 


కొలని గణవతిదేవుడు 


తేలుగు భాషలో నాటకాలు లేవనీ, ఉంటే గౌరన చాలా మంచి నాటక రచయితగా 
రా జించేవాడనీ చెప్పుకొన్నాం. అయితీ గౌరనకాలంలోనే తెలుగులో నాటకాలు వ్రాసిన 
మహానుభావుడు లేకపోలేదు. కొలను గణపతిదేవుడనే కవి కివయోగసారమనే గ్రంథాన్ని 
వాశాడు. దాని అవతారికలో అతని గురువు ఇలా అన్నాడు. 


మరియును శివపరమున య్రై-నెరయు కృతుల నాటకముల నేర్చు జనులం 
“దరు నౌనౌనని పొగడగ - కరకంఠుని కరుణ రచన కావించి తిలన్‌ 
(శివయోగ. పీఠిక. 92) 


తని కృతులన్నీ దేశొతెనుగులో ఉండేవని ఇంతకు ముందు పద్యంలో ఆ గురువే చెప్పాడు 


పశుపాశపతిజ్ఞానము - నశరీరభవవిజయమనో బోధముగా 
విశదములగు నీకృతులస- దృశగతి చెప్పి దేశితెనుగున తెలియన్‌.! 
(కివయోగ. పీరిక. 91 


దురదృష్టవశాత్తు కొలని గణపతిదేవుడు రచించిన నాటకాలు, పశుపాశపళ్‌ 
కానము. అశరీరభవవిజయం మొదలైన కృతులు లభించలేదు. దొరికినవల్లా అతని 
వయో గదసారం, మనోబోధలు మాత్రమే. ఈ రెండింటిలో శెవమతబోధ, వేదాం¢ 
ప్రబోధం తప్ప రసానందమిచ్చే కథాకథనం వేదు. అయితే శివయోగసారం పీరిః 
ారిత్రకంగా మనకెంతో పనికివస్తుంది.” 


కాకతీయ సామ్రాజ్య చరిత్రలో కొన్ని ఘట్టాలను ఈ శివయోగసారం పీరిః 
సహాయం తోనే పూరించగలం. పాల్కురికి సోమనాథునికి శిష్యుడై అతని ప్రీతికోసం 
కోకిపర్రు అగ్రహారాన్ని శివభక్తులకు ప్రతాపరుద్రచక్రవర్ష్తి చేత ఇప్పించిన ఆందులూర 
అన్నయ దేవుని వంశచరిత్ర అంతా ఈ కివయోగసార పీరికవల్లనే తెలియవస్తున్నది. ఈ 
అవతారికను ఆధారం చేసుకొనే చిలుకూరి వీరభద్రరావుగారు 'అన్నయదేవుడు - వింః 
వరిత్రాంశములు' అనే వ్యాసం వ్రాసి కాకతీయ చరిత్రలో ఒక ప్రకరణాన్ని సవరించారు." 


కొలను గణపతిదేవుడు తన గ్రంథం అవతారికలో ఇందులూరివారి వంశచరిత్రన 
వంత విపులంగా వ్రాయడానికి కారణం లేకపోలేదు. అది తన వంశచరి[తే. ఇందు లూరివా? 
వంశంలో ఒక శాఖకే ఉత్తరోత్తరా కొలనువారనే ఇంటిపేరు వచ్చింది. ఆ సంగతుల 


సలుసుకొొందాం. 


ఈ పద్యంలో యతిభంగాలు, గణభంగాలు ఉన్నాయి. 
ఈ పీరిక కాకతీయసంచికలో అనుబంధంగా ప్రకటించారు. పుటలు 10-20 
'సుభాషిణి' పత్రికలో సంపాదకుడు పందిరి మల్లికార్థునరావుగారు, ప్రథమ సంచిక, అక్టోబరు 1927 


860 సమగ్రాంధ సాహిత్యం 


కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతిదేవ చక్రవర్తికీ, అతని కుమార్తె 
రు[ద్రమదేవికీ మగసంతానం లేదు. అందుకే గణపతిదేవుడు తన జీవితకాలంలో కుమార్తెను 
గద్దె కెక్కించాడు. ఆమె తన మనుమజ్జే దత్తత చేసుకొంది. తన కుమార్తె రాజ్యపరిపాలన 
సుస్థిరంగా ఉండాలంటే మంత్రి దండనాథులు విధేయులైనంతమాత్రాన చాలదు. 
బంధుత్వాలు కూడా ఉండాలని గణపతిదేవుడు భావించి ఉంటాడు. రుద్రమదేవి 
కుమార్తెలను మాండలికులకు, మంత్రులకు ఇచ్చి పెళ్ళి చేయించాడు, రుద్రమదేవికి 
ముమ్మడమ్మ, రుయ్యమ్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దపిల్లను నిడుదవోలు 
వుండలాన్ని పాలించే మహదేవరాజుకు ఇచ్చి పెళ్ళి చేయించాడు. రెండవ కుమార్తె 
రుయ్యమ్మను తమ కొలువులో వున్న ఇందులూరి పెద్దగన్నయ్యగారి అబ్బాయి 
అన్నయదేవునికిచ్చి వివాహం జరిపించాడు. 


ఈ ఇందులూరివారు అప్పటికి మూడు తరాలనుంచీ కాకతీయ చక్రవర్తుల 
కొలువులో మంత్రులుగా, దండనాథులుగా ఉంటున్నారు. అన్నయదేవుడు గొప్ప 
పరాక్రమవంతుడు. ఇతడు కారణజన్ముడనీ, ఒక యతి తన కడపటి జన్మ ఈవిధంగా 
ఎత్తాలని కోరుకుని అన్నయదేవుడుగా జన్మించాడనీ లోకులు చెప్పుకొనేవారు. ఇతడు 
ఓరుగల్లు దగ్గర్నుంచి తూర్పున సింహాచలం దాకా ఎన్నో భూములు చిన్నప్పుడే 
జయించాడు. ఇతడు తన పెదతండ్రి సోమనగారితో ఈ దండయాత్రలలో పాలొని 
ఉంటాడు. ఏమంటే సోమన్న కూడా ఓరుగంటికి తూర్పున ఉన్న శత్రురాజ్యాలన్నీ 
జయించి కొలనువీడు జలదుర్తాన్ని తన సొంతం చేసుకొన్నాడు. పెదతండ్రీ, అన్నదేవుడూ 
రెండుసార్లు ఓరుగల్లునుంచి తూర్పున దిగ్విజయం చేయవలసిన అవసరం ఉండదేమో, 
ఇందులూరి సోమన్న కొలనువీడు దుర్గాన్ని సాధించి సొంతం చేసుకొన్నాడు. అందుచేత 
గణపతిదేవ చక్రవర్తీ అతణ్జే కొలనుసోమన్న అని పిలువసాగాడు. అదే రూడి 
"అయిపోయింది. దానితో ఇందులూరివారి వంశంలో సోమన్నగారి సంతతికి 'కొలను' 
వారు అనే ఇంటిపేరు వచ్చింది. వారు ఇందులూరువారికి ఉండే విరుదులతోనే కొలనువీడు 
పాలిస్తూ ఉండేవారు. కొలనువీడు అంటే అదేదో ఊరు అనుకోకండి. నేటి ఏలూరునే 
ఆనాడు ఆ పేరుతో పిలిచేవారు. 


కొలను సోమన్నగారి తర్వాత అయిదోతరంలో శివయోగసారం వ్రాసిన 
గణపతిదేవుడు జన్మించాడు. అంటే ఇతడు సోమన్నగారి మునిమనుమడి మనుమడు. 
ఇందులూరి అన్నమంత్రికి 'రాజచౌహత్త మల్లు' డనే బిరుదు వుంది. అది వంశక్రమాను 
గతంగా ఈ గణపతిదేవునికి కూడా ఉంది. ఇతడు మంత్రిగా, దండనాథుడుగా 
పేరుపొందకపోవచ్చు. కాని సగర్వంగా తాను అన్యనారీసహోదరుడనని, యోగీజన 
పదపంకేరుహ మిత్తమధుకరుడననీ, అన్యస్తుతీ పరాన్ముఖుడననీ, కివస్తుతి సుముఖుడననీ 
చెప్పుకొన్నాడు. ఇతడు సేవించిన యోగులు శివయోగులు. అందులోనూ శ్రీగురుచన్న 
సదాశివయోగికీ ప్రియశిష్యుడు. ఈ యోగి కవికి పరాయివాడు కాడు. సాక్షాత్తు మేనబావ. 
చిన్నప్పుడే సన్యసించి శివయోగిగా ప్రసిద్దుడై ఉంటాడు. లేకపోతే మేనమరిది 


కొలని గణపతిదేవుడు 861 
శిష్యుడవడానికి ఆస్క్మారాలు తక్కువ. ఈ శ్రీగురుచన్న సదాశివయోగికి 


పూర్వాతశ్రమంలోని పేరు ఈడూరి నూకనారాధ్యుడు. ఈ ఇంటిపేరులోని ఈడూరు నేటికీ 
పక్సిమ గోదావరి జిల్లా తణుకు తాలూకాలో ఉంది. 


ఈడూరి నూకనారాధ్యుడు సకల వేదపురాణశాస్తార్థ సారసం విజ్ఞాత, సర్వజ్ఞుడు. 
గురుకటాక్షంచేత సిద్దుడైనాడు. ఆధ్యాత్మసంవేత్త. కాశీ మొదలైన ముఖ్య ప్రదేశాలు 
చరించినవాడు (శివయోగపీఠిక, 85). ఇతడు శైవయోగ శాస్త్రసారసముచ్చయాన్ని ముందే 
నిశ్చయించాడు. దానిని తెలుగు భాషలో చెప్పించాలనుకొని తన మేనమరిదిని కొలను 
గణవతిదేవుణ్ణి రప్పించి ''విలసంనూతనకవితానిపుణుడవు. ఇంతకుముందు నాటకాలు, 
శెవకృతులు చేశావు. అందుకే ఇడి నియోగిస్తున్నాను'' అన్నాడు. 


వైవయోగశాస్త్రసారసముచ్చయం - బేముమున్ను నిశ్చయించినార 
మది తెనుందుబాస నఖిలలో కో పకా- రార్థముగ రచింపు మభినవముగ. 
ఇల యజ్ఞానులయెడ కృప - కలిగి శివజ్ఞానపుస్తుకక్చోకమునం 
గలుగు యథార్థము చెప్పిన - గలుగు సుకృతమునకు మేర కలదే తలవన్‌? 
లోకానురంజసంబుగ - మాకృప మత్కృతియు దగిన మాతృకగాదే 
వేకావింపుము తెనుగున - నౌకృతి శివయోగసార మను నామమున్‌. 

(శివయోగ. పీఠిక, 93-95) 


ఈ పద్యాలవల్ల తివయోగసారం సంస్కృత గ్రంథానికి అనువాదమని తెలుస్తున్నది. దీనిని 
గణపతిదేవుడు రెండు భాగాలుగా రచించాడు. పూర్వభాగంలో ఎనిమిది ఆశ్వాసాలు 
ఉన్నాయి. ఉత్తరభాగంలో నాలుగు ఆశ్వాసాలు ఉన్నాయి. ఈ వివరాలన్నీ 
ఉత్తరభాగంలోని లవతారికలో ఉన్నాయి. చూడండి: 


గణపతిదేవనామమున గల్లిన యే శివయోగసారముం 

[బణుతమహా ప్రబంధమున బల్కితి నాక్రియ పూర్వభాగముం 

ద్రిణయనభక్తులౌ నన గథింతు సదాశివయోగనాథధీ 

మణి యన రూడికెక్సి గరిమంబున నుత్తరభాగ మేర్చడన్‌. 

విశ్వేశస్థిర భక్తి వర్ధిల్లగ నుర్విం బూర్వభాగాష్టసం 

ఖ్యాశ్వాసంబుల గర్మయజ్ఞము దపోయజ్ఞప్రకారంబు స 

రకశ్వర్య ప్రదమై తనర్చు జపయజ్ఞాచారముం గూడగా 

విశ్చస్తుత్యగతిం బ్రబంధ మమరెన్‌ * విద్వత్పరిగ్రాహ్యమై 

ఈ యుత్తరభాగంబున - నాయతి రచియింతు నాలుగాశ్వాసములం 

బాయక  ధ్యానజ్ఞాన మ -హాయజ్ఞద్వయము యమిజనానందముగన్‌. 
(ఉత్తర. అవతారిక, 2, ౩, 4) 


862 సమగ్రాంధ్ర సాహిత్యం 


శైవమత ప్రచారం కోసం వ్రాసిన గంథం కాబట్టి ఇది సార్వజనీనం కాదేమో 
అనిపించవచ్చుగాని ఇందులో అందరికీ వర్తించే నీతులు కూడా లేకపోలేదు. పాత్రమెరిగిన 
దానం మంచిదని రుజువు చేస్తూ ఆవుకు గడ్డిపెట్టినా పాలు ఇస్తుంది; పాముకు పాలుపోస్తే 
నిషం కక్కుతుంది అని ఎంత చక్కగా చెప్పాడో చూడండి. 


ప్రమదముతో నొకింతయిన బాత్రున కీని మహాఫలం బగున్‌ 
(బ్రమసి యపారవిత్తము లపాత్రున కిచ్చిన గీడుపొందు ఘా 

సము నొసగంగ దుగ్గముల జాలగ ధేనువు లిచ్చు నట్టి దు 

గ్ధము లొసగన్‌ విసం బొలుకుగాదె భుజంగమయూథ మిమ్మహిన్‌.* 


ఈ శివయోగసారాన్ని పరిశీలిస్తే ఇలాంటివి ఎన్నో దొరకవచ్చు. ఈ కృతిని 
రచించడానికి ముందు కొలను గణపతిదేవుడు దేశితెనుగులో నాటకాలు మొదలైనవి 
వ్రాశాడని చెప్పుకొన్నవాటిలో మానసబోధ ఒకటి. ఇది 459 పాదాల ద్విపద గ్రంథం. 
ఇందులో చివర ''ఉర్విపై గాంతాసహోదరుండనగ గణపనారాధ్యులం గరుణించు 
శివుడు అని వుంది. శివయోగసారంలో గణపతిదేవుడు తాను అన్యకాంతా 
సహోదరుడనని చెప్పుకొన్నాడు. ఈ సంగతి తన తొలి రచనలోకూడ చాటుకొన్నాడన్న 
మాట. 

గణపనారాధ్యుడనే కవి 'స్వరశాస్తమంజరి' అనే ద్వాపద కావ్యాన్ని వ్రాశాడు. 
అందులో కవి తనకు పరనారీ సహోదరుడనే బిరుదు చెప్పుకోలేదుగాని తన అన్నగారు 
రామరాజుకు 'పరసతిసోదరభావంబు విరుదు'' అని చెప్పాడు. నివయోగసారం, 
మనో బోధ వ్రాసిన గణపనారాధ్యుని తండ్రి పేరు ఆదిమూలుడు. అందుచేత ఇద్దరూ ఒకరు 
కారని చెప్పాలి. అదీకాక తొలి గణపనారాధ్యుడు (అంటే స్వరశాస్త్రం వ్రాసిన కవి) 
ప్రతాపరుద్రుని కాలంలోనూ, ఆ తరువాత ఓ రెండు పుష్కరాలూ జీవించి ఉంటాడు. 
అతని అన్న రామరాజు డిల్లీ సుల్తాన్‌చే మన్ననలు పొందినట్లు స్వరశాస్తమంజరిలో 
ఉంది. అయితే ఈ గణపనారాధ్యుడు కొలని గణపతిదేవుని పూర్వీకుడై ఉంటాడు. 
గోత్రాలు ఒకటే. ఒక రాజ్యంలోనే మంత్రులుగా కొలువు చేసిన వారి సంతతిలో వాళ్లు, 
మొదటి గణపనారాధ్యుడు ఈ వంశంలోని 4వ తరంలోనూ, రెండవ గణపనారాధ్యుడు 8వ 
తరంలోనూ ఉంటారు. 


ఉమామహేశ్వర సంవాదరూపమైన స్వరచింతామణి అనే 25 అధ్యాయాల గ్రంథం 
ఒకటి సంస్కృతంలో ఉంది. స్వరశాస్త్ర అంటే సంగీతానికి సంబంధించిందని 
పొరబడవచ్చునుగాని, సంగీతానికీ దీనికీ సంబంధం లేదు. ఇది యోగశాస్త్రం. ఇందులో 
4. శివయోగసారం, పూర్షభాగం. | 
5. ఈ _న్వరశాన్త్రమంజరి నేలటూరి వెంకటరమణయ్య, టి.వి. రంగాచార్యులుగార్లు తమ 
హంపీయాత్రలో సంపాదించారు. దీని గురించి నేలటూరివారు భారతి 12వ సంపుటి 1వ సంచికలో 
బ్రాశారు. స్నరశాస్త్రమంజరి వ్రాత ప్రతిని మిత్రులు నిడుదవోలు సుందరేశ్చరరావుగారు నాకు దయతో 
ఇచ్చారు. , 


కొలని గణపతిదేవుడు 863 


పిండోత్పత్తి దగ్గరనుంచి శకునాలూ వశ్యమూలికలు దాకా ఎన్నో విషయాల గురించి 
చెప్పారు.* ఈ స్వరచింతామణికి గణపనారాధ్యుని స్వరశాస్త్రమంజరి ముక్కస్య ముక్క 
అనువాదం కాదుగాని రెండు గ్రంథాలలోని విషయాలూ ఒకటే. ''మహిమీద ముఖ్యమై 
యున్న యోగకాస్త్రములెల్ల యోచించి చూచి జీవహితంబుగా జీవునిబట్టి తెరగొప్ప జనులెల్ల 
తెలియునట్లుగను స్వరశాస్త్ర మంజరి”ని గణపనారాధ్యుడు వ్రాశానన్నాడు. ఈ స్వర 
చింతామణినికూడా చూసి ఉంటాడు. 


మొదటి గణపనారాధ్యుని స్వరశాస్త్రమంజరిని రెండవ గణపనారాధ్యుడు, అంటే 
కొలను గణపతి దేవుడు చూసి ఉంటాడు. శివయోగసారంలోని కొన్ని భావాలకు, దీని 
పోలికలు ఉన్నాయి. వీటిని తైపారువేయడం వేరే పరిశోధన. కివయోగసారం వ్రాయడానికి 
ముందు గణపతిదేవుడు స్వరశాస్తాన్ని చదివాడనీ, మొదటి గణపనారాధ్యుని అన్నలాగ 
పరసతి సోదరభావంబు బిరుదుగా పెట్టుకొన్నాడనీ చెప్పుకొనడమే ఇక్కడ ముఖ్యం. ఈ 
బిరుదు పెట్టుకొనడంవల్ల శివయోగసారం, మనోబోధ వ్రాసింది ఒక్కరే అని 
తెలుసుకొనడానికి వీలవుతున్నది. ఈ మనోబోధను నిడుదవోలు సుందరేశ్వరరావుగారు 
పరిష్కరించి ప్రకటించారు.” ఇందులో గణపతిదేవుడు వైరాగ్యాన్ని చాలా తేటమాటలలో 
చెప్పాడు. పాపాత్ముడు భక్తిమార్గాన్ని చేపట్టడని ఇలా అన్నాడు: 


అలరుల తావికి నలరునే మిడుత? 

మృదుశంఖనాదంబు మెచ్చునే చెవుడు? 

కొమరారు నృత్యంబు కోరునే చీటి? 

కస్తూరి వెరుకునే గ్రామమాసూకరము? 

వెలయ సౌభాగ్యంబు వెదకునే గూబ? ' 

తనరారి చతురత దనరునే యెద్దు 

పాపాత్మునకు నేల భక్తుని క్రియలు? (మనో. 396-402) 


ఈ వైరాగ్యబోథలోని భావాలు నాటినుంచి నేటిదాకా ప్రచారంలో ఉన్నాయి. “కర్రలే 
చుట్లాలు, కటెలే బంధువులు కన్నతల్లెవ్వరే చిలుకా”' అని, పోయేనాడు ఎవరూ 
వెంబడరారని మనస్తత్తాాలు బోధిస్తాయి. గణపతిదేవుడు మనోబోధ ఎలా చేస్తున్నాడో 
చూడండి. 


మాయ బంధుల నేల మరిగెదవు మనస 

చుట్టాలు పక్కాలు సుతులు సోదరులు 

కలిమిలో సరి, వారు కలిమి గుందినను 
న 
6. సంస్కృత స్వరచింతామణిని ఆంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ (వేపేరి మద్రాసు) వారు అచ్చువేశారు. (1955) 


ఈ యోగకాస్తాన్ని తెన్మకం శ్రీ రంగచార్యులుగారు పరిష్కరించారు. 
7. మదరాసు ప్రాచ్యలిఫిత గ్రంథాలయం వారి బులెటిన్‌, 1950 - పుటలు 61-77 


864 


సమగ్రాంధ్ర సాహిత్యం 


సిరవోయెనని తన్ను జేరంగ నీరు 

కొంటెపెంపున మాన దూలపోనాడి 

ఏమేడ, మీరేడ? యేమి పోరామి. 

అని పెక్కుభంగు లందంద బలుగ 

పగల సందడి నోర్చి వాసికి బాసి 

మాటలు దలపోసి మది నీవు గుందు 

చుండుట కోవుదే ఉండవు మనస! 

ఎవ్వరెవ్వ్నరివారు ఏమిపోరామి? 

చావు మాన్చగ లేరు చా దోడరారు 

తన చేయు పుణ్యంబు తన తోడు నీడ (మనో. 195-207) 


మనోబోధలోని ఈ భావాలు గణపతిదేవుని అనంతరకృతి శివయోగసారంలో 


కనబడతాయి. చూడండి. 


మొత్తములు గట్టి తగు భృత్యులును జుట్టములు 

నత్తికొని యుండుదురు నిత్యమును మర్త్యుల్‌ 

విత్తనబహుళంబైన యత్తరిన యొక్కయెడ 

విత్త మెడత్రెవ్వడును దత్తరముతో దా 

నొత్తుకొని నీదుకడ కొత్తుమన నేటి కని 

రీత్తలును నుగ్గులును నెత్తికొని యాడం 

జిత్తమున సంతతము నుత్తలము నొందుటకు 

నుత్తములు చూచి మరి మ్మెత్తురే ధరిత్రిన్‌! (ఉత్తర. 1- 1282) 


ఏవారైనను వారలేమవుదు రూహింపంగ నెవ్వారికిం 

జావామాన్చగ లేరు వారు పిదపం జా దోడురానైనలే 

రావేగంబున దోడ జచ్చినను గర్మాయత్తులై యస్యలో 

కావాసంబున కేగుచుండుదురు తథ్యంబంతయుం జూడగన్‌. (ఉత్తర. 1-283) 


మనోబోధలోని వైరాగ్యాన్ని వేమన్నగారు కూడా అలవరచుకొన్నారు. ఇందులోని 


కొన్ని పాదాల మువ్వలు అతని ఆటవెలదుల పాదాల గజలెనాయి. 'తలలు బోడులెన 
భయా o_ 


తలపులు బోడులా?' అన్నారు వేమన్నగారు. గణపతిదేవుడు ఏమన్నాడో చూడండి. 


వెంట్రుకల్‌ చీరలు విడిచిపోయినను 

మాయలు విడుచునే మనస భావింప 

తలబోడిచీరయు తలపులో నెపుడు 

తలవని పడుచుల తత్తజ్ఞు లండ్రు. (మనో. 339-342) 


గణపతిదేవుజ్లి వేమన్నగారు చాలాసార్లు చాలాచోట్ల అనుకరించారనే చెప్పాలి. చూడండి. 


కొలని గణపతిదేవుడు 865 
ఆవులు పలుచాయలై యుండుగాక 

పాలు నాచాయలై బరగునె చెవును? 

జాతులు పెక్కని చాటిన నేమి...? (మనో. 383-390) 


ఈ మాటలు వేమన్నగారు ఎలా అనుకరించారో చూడండి: 


కనగ సొమ్ము లెన్నొ - కనకంబు నొక్కటి 

పసులవన్నై లెన్నొ - పాలునొకటి 

పుష్పజాతు లెన్నొ పూజ యొక్కటి సుమీ 
* విశ్శుదాభిరామ వినుర వేమ! 


ద్విపదలను నడిపించడంలో గణపతిదేవుడు గౌరనకు ఏమాత్రం తీసిపోడు. ఒకొక్క 
పాదంలో రెండు అంత్యప్రాసలు పెడుతూ చక్కగా కదను తొక్కిస్తాడు. చూడండి. 


దేహంబుతెరగెల్ల 'తెలియజెప్పెదను - మోహంబు ఎడబాసి ముదమార వినుము 
హేయంబులకు దిట్ల యెమ్ములపుట్ట - మజ్ఞంబు నిలయంబు మలయసదనంబు 
శోణితంబుల కుంట శుక్రంబుపెంట - చీముకరాటంబు శ్లేష్మభాండంబు 
ముదిమియుండెడు యిక్కమూత్రంపుబొక్క - అదియైన నిలచునే యచలంబుగాక 
నీరు బుగయుబోలి నరవంబగును (మనో. 235-243) 


దేహం ఎంత హేయమైనదో చెప్పి, అటువంటిదాని మీద మమకారం పొందినా అది 
శాశ్చతంగా ఉండదనీ, నీటిబుడగ అనీ చివర చెప్పడంలో వైరాగ్యం శిఖరాగ్రాన్ని 
చేరుకొంటున్నది. ఇంత తేటతెల్లమైన దేశితనుగులో గణపతిదేవుడు వ్రాసిన ఇతరకృతులు 
లభించకపోవడం దురదృష్టమే. 


జనులందరు 'జౌను జౌను' అని మెచ్చుకొన్న ఇతని నాటకాలు దొరికితే మన 
తెలుగు సాహిత్యం కూడా ఈ విషయంలో సగర్వంగా తలయెత్తుకొని తిరిగేది. నాటకాలు 
దొరక్కపోయినా నాటకాలు వ్రాసిన రచయిత పేరు తెలిసింది. అదెంత కాదు; ” 


అయ్యలరాజు తిప్పయ్యు 


విర్జావమతం మన దేశంలో వేళ్లు నిలదొక్కుకుని విజ్బంభించడం ఈ సాహిత్య చరి త్రలొ 
మనం గమనించాం. వీర్ఞైవంలాగే వీరవైష్టవం కూడా కొంతకాలానికి ప్రబలింది 
మల్లికార్జున పండితారాధ్యుల గురించి చెప్పుకొంటున్నప్పుడు ఆయన శివుణ్ణి మించి. 
దైవం లేడని చెప్పడానికి తన తల ఇస్తానన్నాడని తెలుసుకొన్నాం.! అతడ 
నిప్పుముట్టుకుంటానన్నాడు. కివునికన్నా వేరే దైవమున్నాడని ఎవరైనా చెప్పి వాళ్ళ తల త; 
కాలితో తంతానన్నాడు.? వీర్ణావుడైన ఒక తెలుగుకవి తన మతాన్ని ప్రచార, 
వేసుకొందుకు ఇటువంటి జబర్దస్తీ మాటలు చెప్పినట్టే కొంచెం తగ్గుత్రుతిలో ఓ 
వీరవైష్ణవుడైన తెలుగు కవికూడ తన మతాన్ని చాటిచెప్పాడు. వినండి. 


ఇల నీమీదను జాల భక్తిగలవాడే యెట్టివాడైన నే 

ఖలుడైనను దుది నుత్తమోత్తము డగున్‌ గాదన్న గొంగీడ్చెదన్‌ 
దెలుపన్‌ నిల్చిన నాడుకొన్న బరవాదిన్‌ గెల్బ్చిదన్‌ వేదశా 

స్త్ర లసద్వాక్యనుత ప్రతాపరఘువీరా! జానకీ నాయకా. 


ఈ పద్యాన్ని వ్రాసిన కవి పేరు అయ్యలరాజు త్రిపురాంతకుడు. ఇతడు ' రఘువీరా 
కానకీనాయకా' అనే మకుటంతో శతకం వ్రాశాడు. ఇది చాలా ప్రసిద్ధమైంది. ఈ శతక, 
వెప్పిన తిప్పయ్య మా పూర్వీకుడు అని ఇతని సంతతివాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు 
కృృష్ణదేవరాయలవారి కాలానికి కొంచెం అర్వాచీనుడైన అయ్యలరాజు రామభద్రుడు ఈ 
నిప్పు య్యకు సాక్షాత్తూ మునిమనుమడు.* కొందరు మునిమనుమడు కాడు ఉత్త మనుమ? 
అంటారు." మనుమడైనా, మునిమనుమడైనా రామభద్రకవి తన పూర్వీకుడైన తిప్పయ్య 
గారు ఒంటిమిట్ట రఘునాథ శతకం వ్రాసిన సంగతి తన కావ్యం రామాభ్యుదయంలొ 
ఘనంగా చెప్పుకొన్నాడు. కృత్యాదిని పద్యాలలోకాక ప్రతి ఆశ్వాసం చివరా గద్యల్‌ 
వలా ప్రకటించాడు: 

ఇదీ శ్రీమదొంటిమిట్ట రఘువీరశతక నిర్మాణకర్మఠ 

జగదేకఖ్యాతిధుర్యాయలరాజు తిప్పయమనీషి పర్షతాభిదాన పొత్రాక్కయార్య 

పుత్రపరిశీలిత సమిద రామానుజసిద్ధాంతామాత్య ముమ్మడి వరదా 

చార్యకటాక్షవీక్షాపాత్ర హృదయపద్మాధిష్టిత శ్రీ రామభద్రకవి ప్రణీ 

తంబైన రామాభ్యుదయ మహాప్రబంధంబునందు ప్రథమాశ్వాసము. 

సమగ్రాంధ్రసాహిత్యం, చాళుక్కయుగం. 

పండితారాధ్యచరిత్ర, వాదప్రకరణం, పుట 711. 

ఒంటిమిట్ట రఘువీరశతకం, పద్యం 64. 

ఆం ధ్రకవితరంగిణి, 6వ సంపుటి, పుట 12. 

వావిళ్ళవారు ప్రచురించిన ఒంటిమిట్ట రఘువీరశతకం పీఠికలో గన్నవరపు సుబ్బరామయ్యగారున్ను 


శతకకవుల చరిత్రలో వంగూరి సుబ్బారావుగారున్ను. శతక. పుట. 147. 
వీరేశలింగంగారు ప్రకటించిన రామాభ్యుదయము (పుట 26) 


అయ్యలరాజు తిప్పయ్య 867 


ఈ గద్యవల్ల అయ్యలరాజు తిప్పయ్యగారు ఒంటిమిట్ట రఘువీర శతకం చెప్పినట్టు 
స్పష్టంగా తెలుస్తున్నది. అయితే శతకం మకుటంలో 'ఒంటిమిట్ల' అనే మాట మనకు 
కనబడదు. శతకంలోని 108 పద్యాలలోనూ ఎక్కడో ఒకటి రెండుసార్లు అరుదుగా 
కనబడుతుంది. ఇతడు ఒంటిమిట్టలో ఉండే రాముడిమీద చెప్పడంవల్ల శతకానికి ఈ పేరు 
వచ్చింది. కవే ఒక పద్యంలో ఇలా చెప్పాడు: 


తారుణ్యోదయ యొంటిమిట్ట రఘునాథా! నీకు నే బద్యముల్‌ 

నూరుం జెప్పెద నూరుపేరు వెలయన్‌ నూత్నంబుగా నంత నా 

నోరుం బావన మౌను నీకరుణ భక్తి నన్నందరున్‌ 

రారమ్మందురు గారవించి రఘువీరా! జానకీనాయకా! (65) 


ఈ శతకం చెప్పడానికి ముందే ఇతణ్జి అందరూ, 'రారమ్మ'నే వారు. సామాన్యులు కారు. 
మహారాజులే గౌరవించేవారు. ఆ సంగతి ఇతడే ఒక పద్యంలో మొదట ఇలా చెప్పాడు. 


ఆ కర్ణాటకమండలాధిపతిచే నాస్థానమధ్యంబునన్‌ 

నాకావ్యంబులు మెచ్చజేసితిని నానారాజులుం జూడగా 

నీకుం బద్యము లిచ్చుచో ఫివుడు వాణీదేవి నాజిహ్వకున్‌ | 
రాకుండ న్వసియించు టెట్లు రఘువీరా! జానకీనాయకా। . (67) 


నానారాజులు చూస్తుండగా అస్థానమధ్యంలో కర్ణాటక మండలాధిపతి మెచ్చు 
కొనేటట్లు తిప్పయ్యగారు చెప్పిన కావ్యాలేమిటో మనకు తెలియవు. ఇతని వంశంలో 
ఎందరో కవులు పుట్టారు. వాళ్లు ఈయన వ్రాసిన ఇతర గ్రంథాలను పేర్కొనలేదు. ఈయన 
వ్రాసిన కావ్యాలను మెచ్చుకున్న కర్ణాటక మండలాధిపతి ఎవరోకూడ నికరంగా 
తెలియదు. అయితే మునిమనుమడైన అయ్యలరాజు రామభద్రయ్య క్రీ.శ. 1540 
ప్రాంతాలవాడు కాబట్టి తరానికి పాతికేళ్ళ చొప్పున వెనుకకు వెళితే ముత్తాత కీ.శ. 1440 
ప్రాంతాల వాడవుతాడు. ఆ కాలంలో కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించిన సంగమవరశం 
రాజు రెండవ దేవరాయలు. ఇతని ఆస్తానంలోనే మొదట తిప్పయ్యగారు ఉన్నా 
కొన్నాళ్ళకు విరక్తితో దానిని వదిలిపెట్టినట్టు కనబడుతుంది. రాజులను తిరస్కరిస్తూ ఇతడు 


ఈ పద్యం చెప్పాడు. 
తన గర్వంబున దారువుంగుడగుచున్‌ దైవంబు మంత్రంబు తం 
త్రములన్‌ వీడగ నాడుచున్‌ దిరుగు నిర్భాగ్యుల్‌ మహారాజులై 


మము నూరింపగ నేము నిన్నెరిగి నీమంత్రం బెరింగిన్‌ దరి 
ద్రమతిన్‌ వేడగబోవు టెట్లు రఘువీరా! జానకీనాయకా! (59) 


రాజులు ఊరించినా ఇప్పుడు లోబడలిదుగాని ఇతడు ఒకనాడు విచ్చలవిడిగా 
తిరిగినట్టు కనబడుతుంది. 


868 సమగ్రాంధ్ర సాహిత్యం 


చెడుగన్‌ గష్టుడదుష్టచిత్తుడ బరస్త్రీలోలుడన్‌ బాలుడన్‌ 

జడుడన్‌ మూఢుడ గొండెగాడను దురాచారిన్‌ నిషేధాత్ముడన్‌ 

గడుసన్‌ గాకరిగల్లగుల్లగపటిన్‌ గర్విన్ననున్‌ గావు మూ 

రడియున్నాడను నీవెదిక్కు రఘువీరా! జానకీనాయకా। (17) 


ఈ పద్యంలో చెప్పిన అవలక్షణాలన్నీ నిజంగా అతని కున్నాయో లేవో తెలియదు. 
భక్తుడు తాను పాపినని చెప్పుకొనడం మామూలు. అయితే ఈ పద్యంలో చెప్పిన 
'పరస్త్రీలోలుడన్‌' అనేది నిజమే అనిపిస్తుంది. ఇంకొక పద్యంలో కూడ 'ఆ సంగతిని 
ఇంకొంచెం విశదపరిచి చెప్పాడు. చూడండి. 


పరనారీకుచకుంభపాళికలపై బాదాబ్బ్దయుగ్మంబుపై 

గరమూలంబులపై గపోలతటిపై గంఠంబుపై గొప్పుపై 

బరువుల్‌ వారెడు నాతలంపులు మిమున్‌ భావింపగాజేసి స 

ర్వరసాధీశ్వర నన్ను బోవు రఘువీరా! జానకీనాయకా! (69) 


ఈ పద్యానికీ, పోతరాజుగారి పద్యం 'ఆదిన్‌ శ్రీసతికొప్పుపై' అనేదానికీ 
పోలికలున్నాయని పరిశోధకులు గుర్తించారు.” పోతరాజుగారి పద్యం చూడండి. 


ఆదిన్‌ శ్రీసతికొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై 

బాదాబ్దంబులపై గపోలతటిపై బాలిండ్లపై నూత్నమ 

ర్యాదం జెందు కరంబు క్రిందగుట మీదై నాకరంబుంట మే 

ల్లాదే రాజ్యము గీజ్యమున్‌ సతతమే కాయంబు నాపాయమే? (భాగ. అష్ట. 591) 


పై రెండు పద్యాలలోనూ పాదాబ్దాలు, కపోలతటి అనే మాటలున్నాయి. 
పోతరాజుగారి పద్యంలో అంసోత్తరీయం ఉంది; తిప్పయ్యగారి పద్యంలో లేదు. మొదటే 
పరనారీకుచకుంభపాళి కనబడుతుంది. ఈ రెండు పద్యాలకూ సంస్కృత భాగవతం 
ఆధారమో, లేక తిప్పయ్యగారినే పోతరాజుగారు అనుకరించారో తెలుసుకోవాలని 
పరిశోధకులు భావిస్తున్నారు. 


తిప్పయ్యగారు పూర్వకవులను అనుకరిస్తారన్న సంగతి రఘువీర శతకాన్ని చదివితే 
తెలుస్తుంది. ఆందులో ఆయన ఇలా వ్రాశాడు. 


బాలత్వంబున గొంతకాలము వృథాపాల్మాలి దుర్చుద్ధినై 

జాలన్‌ యౌవనమందు గర్వమతినౌ సంసారినై దుక్కియా 

జాలభభాంతి జరింతుగాని నిను గాంక్ష గొల్వలే దయ్య యే 

రాళంబైనది చింత వంత రఘువీరా! జానకీనాయకా! (73) 


7. వంగూరి వెంకటసుబ్బారావుగారి శతకకవుల చరిత్ర, పుట 151, 
8. చాగంటి శేషయ్యగారు, ఆంధ్రకవితరంగిణి, 8వ సంపుటి, పుట 15. 


అయ్యలరాజు తిప్పయ్య 869 


ఇది ఆదిశంకరుల 'భజగోవిందం' లోని 7వ శోకానికి అనుకరణ. చూడండి. 


బాలస్తావ త్ర్రీడాసక్త స్తరుణ స్తావ త్తరుణీసక్తః 
వృద్ధ స్తావశ్చింతాసక్తః వరే బ్రహ్మణి కోపి నసక్తః 


ఆవి 


ఈ పోలికను చూపిన వంగూరి వెంకటసుబ్బారావుగారే జానకీపతి శతకంలోని ఒక 
పద్యానికి పోలికలున్న తిప్పయగారి పద్యాన్ని చూపించారు. రెండూ చూడండి. 


చిలుకను బెంచి ముద్దులకు చేడియ కుల్కుచు రామరామయన్‌ 

బ్లలుకులు నేర్చుచున్‌ పలుకపైబడి మోక్ష మొసంగి తలచునే 

మలుమరు నీకథ ల్వినియు భక్తిని నామము లుచ్చరింపుచున్‌ 

బలమగు పాపబంధమున బారగగంటిని జూనకీపతీ! (జానకీపతి శతకం. 7) 


చిలుకన్‌ ముద్దులు చిల్క బల్కుతరి రాజీవాక్షీ యొక్కర్తుని 

చ్చలు “రామా, రఘురామ, రావే' యనినన్‌ సాలోక్యసామీష్యముల్‌ 

కొలదుల్‌ మీరగ నిచ్చినాడవట నీకు, బిడ్డపేరిడ్డవా 

రల పుణ్యంబున కేది మేర రఘువీరా! జానకీనాయకా। (82) 


జానకీపతి శతకాలను ఇద్దరు కవులు చెప్పారు. ఆణివిళ్ళ సీతారామకవి 
(క్రీ.శ. 1750), రామభద్రకవి (క్రీ.శ. 1800కి పూర్వం) అనేవారు వీటిని వ్రాశారు. తిప్పయ్య 
గారి చిలుక పద్యానికి పోలికలున్న పద్యం రామభద్రకవి వ్రాసిందే. ఈ చిలుకకథ తిప్పయ్య 
గారి కాలం తరువాత కూడ ప్రచారంలో ఉన్నదనడానికి మొల్ల వ్రాసిన ఈ క్రింది పద్యం 


సాక్ష గిం, | ' 


వారాంగన శ్రీరాముని - పేరిడి రాచిలుక బిలిచి పెంపు వహించెన్‌ 
నేరువు గల చందంబున - నారాముని వినుతిసీయ హర్షముగాదే! 
(రామాయణం పీఠిక, 22) 


మొల్ల చెప్పిన వారకాంత తిప్పయ్య 'గారి కాలానికి ముందుదై ఉండాలి. లేదా 
సమకాలికురాలైనా అయిఉండాలి. ఆయన తన సమకాలిక విషయాలను కొన్ని శతకంలో 
గ్రంథస్థం చేశాడు. చూడండి: 


చిలువంబొప్పు సువర్ణము ద్ర లితరుల్‌ చెల్లించుటే క్రొత్తకా 
కలనీముద్రలు చూడజెల్లుబడి చక్రాలంచు వేయించు మం 
డలనాథాగణి (కొత్త నీ బలిమి నానావర్ణంపుందోలుము . 
ద్రలు చెల్లించితి విందునందు రఘువీరా! జానకీనాయకా! ( ఒంటిమిట్ట 80) 


ఈ పద్యంలో చెప్పిన నానారకాల తోలుముద్రల కథేమిటో చారిత్రకులు చెప్పాలి. పిచ్చి 
తుగక్‌ రాగినాణాలు వేయడం మనం విన్నాం. తోలునాణాలు వేసిందెవరో? నాణెం 


870 సమగ్రాంధ్ర సాహిత్యం 


బంగారానిదైతీనే ఆ రోజులో విలువ. ఇనుమునుంచి బంగారం చేయాలని ఆనాడు ఎందరో 
ప్రయత్నించారు. వేమన్నగారి పద్యాలలో రసవాదం ప్రసక్తి ఎన్నోసార్లు కనబడుతుంది. 
తిప్పయ్యగారు కూడా రసవాదం సంగతి చెప్పారు. చూడండి. 


కసుమాలంబగు దేహి పుల్లువుల నీకష్టంబులం బాపి ది 

వ్యనుకాయం బొనరింతు వెవ్వడు నినున్‌ వాక్రుచ్చినన్‌ యోగిమా 

నసగేహంబుల నుండి లోహము సువర్తచ్చాయగాజేయగా 

రసవాదంబులు నేర్చితౌర రఘువీరా! జానకీనాయకా! (94) 


ఈ శతకంలో సమకాలిక విషయాలకన్నా భారత భాగవత రామాయణ గాథలలోని 
సంగతులు సహజంగా ఎక్కువ ఉన్నాయి. రెండు ఇతిహాసాలలోని కథలను ఒక్కసారే 
చెప్పి కవి చమత్కరించడం కూడ కనబడుతుంది. 


రవిసూనున్‌ బరిమార్చి యింద్రసుతునిన్‌ రక్షించినా డందునో 

రవిసూనున్‌ గృప నేలి యింద్రసుతు బోరం ద్రుంచినాడందునో 

యివి నీయందును రెండునుం గలవు నీ కేదిష్టమో చక్కగా 

రవివంశా గ్రణీ తెల్పవయ్య! రఘువీరా! జానకీనాయకా! (92) 


భారతంలో కర్దుడు రవిసూనుడు, అర్జునుడు ఇంద్రసూనుడు, రామాయణంలో 
వాలి ఇంద్రసూనుడు; సుగ్రీవుడు రవిసూనుడు. రవిసూనుణ్ణి చంపి ఇంద్రసూనుణ్ణి 
రక్షించావననా? రవిసూనుణ్జి రక్షించి ఇంద్రసూనుణ్జి పరిమార్చావనేదా? ఈ రెండూ నువ్వు 
చేశావు. ఇందులో నీకేది ఇష్టం అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్న తిక్కనగారు 
హరిహరనాథుణ్ణి “ప్రభూ, నీకు అస్థిమాల ఇష్టమా, కౌస్తుభం ఇష్టమా? కాలకూటం 
రుచిగా ఉంటుందా, యశోదాదేవి చనుబాలు రుచిగా ఉంటాయా? సెలవియ్యి”” అని 
అడిగిన శోకాన్ని గుర్తు చేసింది.” 


పురాణ కథలను పిర్కొన్నాడేకాని తిప్పయ్యగారు చెప్పే కొన్ని కథలు హరివంశం 
మొదలైన ప్రామాణిక గ్రంథాలకు విరుద్ధమైనవి చూడండి. 


' చెవి నీనామము విందునో యని కడున్‌ శంకించి కర్ణంబులన్‌ 
రవముల్‌ మీరిన ఘంట అంటనిడి ఘంటాకర్లుడే తేరగా 
నవి చూచున్‌ వరమిచ్చినాడ వట చీయంఘీద్వయీసేవక 
ప్రవరుం గాచుట ఏమి లెక్క రఘువీరా! జానకీ నాయకా! (91) 


9. మహాభారతం, విరాట 1-11 


అయ్యలరాజు తిప్పయ్య 871 


హరివంశంలోని ఘంటాకర్ణుడు  విష్ణుభక్తుడి. హరినామస్మరణ చేసేవాడే. 
విష్ణునామం వినబడకూడదని చెవులకు ఘంటలు కట్టుకొనలేదు. ఈ కథ ఆ పురాణానికి 
వ్యతిరేకమైనది. ఇంకో ఘంటాకర్ణుడు ఉన్నట్టు కనబడడు.!9 


తిప్పయ్యగారి కాలానికే పురాణ కథలు వేరే రూపాలను పొందుతున్నట్లు 
కనబడుతుంది. కొత్త పురాణాలను సృష్టించుకొనడం కూడా మొదలైంది. 


ఎటువంటి పాపాత్ములైనాసరే శివరాత్రినాడు పుణ్యం చేసుకుంటే ముక్తుడౌతాడని 
నిరూపించడానికి శ్రీనాథుడు కాశీఖండంలోని గుణనిధి కథను శీవరా త్రిమాహాత్మ్యంగా 
తిరగవ్రాశాడు. సుకుమారుడు చెయ్యని పాపమంటూ లేదు. అటువంటివానికి శైవులు 
ముక్తియిప్పిస్తే ఈ వైష్ణవుడు ఏమంటున్నాడో చూడండి. 


గోమాంసాళిని మధ్యపాని సగరిన్‌ గొండీడుచండాలుడున్‌ 

హేమస్తేయుడు సోదరీరతుడు కూడేకాదశిన్‌ భుక్తిచే 

సేమూఢాత్ముడు లోనుగాగలుగు దుళ్ళీలాక్కుడైనన్‌ తుదిన్‌ 

రామా యన్నను ముక్తిగాచు రఘువీరా! జానకీనాయకా! (52) 


వీరశైవులు ఎలాగైతే శివుని పేరు తప్పించి అన్యుల పేరు ఉచ్చరించరో వీరవైష్టవులు 
కూడా అంతీ అని ఇంకొక పద్యంవల్ల తెలుస్తుంది. పిడుగులు పడుతున్నప్పుడు 
సాధారణంగా ' అర్జునః ఫల్గునః పార్థః కిరీటి. అని గాండీవిపీర్లు చెప్పుకొనడం పరిపాటి. 
ఇతడేమంటున్నాడో చూడండి. 


పటునిర్హాతకలోరనాదము ఘన బ్రహ్మాండభాండంబు పి 

క్కటిలం జేయుచు వచ్చునప్పు డితరుల్‌ గాండీవినామంబు లె 

న్నుట మేలందురు వైష్టవుల్‌ దలప రమ్యం గోరి యెంతెంత దు 

ర్రటముల్‌ వచ్చిన నిన్నెకాని రఘువీరా! జానకీనాయకా। (14) 


ఆరాధనా భీదాలకన్నా ఆచార్యుల భాష్యాలలోని సామ్యూలను అర్థం చేసుకొనడం ఉత్తమం 
అనీ, రామానుజ శంకరదర్శనాలను అధ్యయనం చేసి సమన్వయం చేసుకొనడం విశాల 
దృక్పథానికీ అవసరమనీ తలచే మన ఇరవయ్యో శతాబ్దంలో ఈ వీర్ణౌవ, వీరవైష్ణవ కవితల 
పరిశీలన, మన పూర్వులు ఎలా బ్రతికారో, ఏమి భావించారో, ఎలా భాషించారో 
తలుసుకొనడానికీ మాత్రమే పనికివస్తుంది. 


అయ్యలరాజు తిప్పయ్య భావాలు ఎలాంటివైనా భాష సజీవమైంది. దేవకీనందన 
శతకంలో వెన్నెలకంటి జన్నమంత్రి ఎంత సజీవమైన భాషను వాడాడో తిప్పయ్యగారు 
కూడా అంత చక్కని వ్యావహారికాన్ని, ఆనాడే పద్యాలలో వాడాడు. 


10. పూర్వగాథాలహరిలో వేరే ఘంటాకర్లుని సంగతి లేదు. 


872 సమగ్రాంధ్ర సాహిత్యం 


అడిగే విద్యకు (18), చేసీ మతి (34) పుట్టేది (78) మొదలైన ప్రయోగాలు 
కనబడతాయి. శబ్లాలంకారాలూ, శ్లేషలూ వాడడంలో కూడా ఈ కవి చతురుడే. చూడండి. 
ఇనవంశోత్తమ వేదశాస్తములలో నేవింటి నేవింటివా 
డును నీకుం 'బ్రతిగాడు నీకుగల బంటున్‌ నన్ను రక్షించుకా 
- లుని బంటున్‌ విదలింపగావలయు నాలో నుండు మీ మెండుమీ 
రసమోఘాస్త్రమువిల్లు బూని రఘువీరా! జానకీనాయకా! (41) 


ఇతని ఇతరకృతులు కొంచెం దీరమైనవి. దీని తరువాతివి దొరికితే వీటిలోంచి 
ఇంతకన్నా కమనీయమైన కవితను ఆస్వాదించేవాళ్ళమేమో! ఆ కృతులు ఎలాంటివో 
చెప్పలేంగాని అవి రాజులకు అంకితమిచ్చినవి మాత్రం కావు. ఏమంటే, అల్పులమీద 
ఇతడు కృతులు చెప్పుడు. వినండి. 


క్షితిలో నల్పులమీద జెప్పిన కృతుల్‌ చీచీ నిరర్థంబు లౌ 

నుతికింబాత్రము గావు మేక మెడచన్నుల్‌ నేతిదీరాకులున్‌ 

వితతప్రొఢిని నీకుజప్పిన కృతుల్‌ వేదాలు శాస్త్రాలు భా 

రతరామాయణంలో దలంప రఘువీరా! జానకీనాయకా! (26) 


తిప్పయ్యగారికి రాజూ, రవుతూ దేవుడే. ఈ రెండు మాటలమీదా చమత్కరించి ఎలా 
పద్యం చెప్పాడో చూడండి. 


తేజంబొప్పగ నీవె కావె మొదలన్‌ ద్రేతాయుగాంతంబునన్‌ 

రాజై పుట్టితి వింక నీ కలియుగాంతంబందునన్‌ రౌతువై 

వాజిం దోలి విరోధులం దునుమ దేవా నీవ యొం డెవ్వడా 

రాజుల్‌ రౌతవు నీవ కావె రఘువీరా! జానకీనాయకా। (10) 


ఒంటిమిట్ట రఘువీర శతకం చెప్పకముందూ తిప్పయ్య ఒక కర్ణాటకమండలాధిపతి 
ఆస్థానంలో ఉన్నా, ఈ శతకంలో అతని కర్ణాటేశ్వరుడు దేవుడే అని ఈ క్రింది పద్యంవల్ల 


తెలుస్తుంది. 


నేటం దీర ననేకజన్మములనుండిన్‌ నన్ను వెంటాడుచున్‌ 

వాటంబై చనుదెంచు పాపములునుశ్రీవత్సాంక నీవంక నీ 

పాటల్‌ పాఠముపీయువారికి మరిన్‌ పాపంబులన్‌ బాపు గ 

ర్లాటాధీశ్చర! యొంటిమిట్టరఘువీరా! జానకీనాయకా! (13) 


ఇందులో తిప్పయ్య పాటలు పాఠం చేయడం గురించి చెప్పాడు. ఇతడు ఏ పాటలు 
పాఠం చేశాడో, రచించాడో మనకు తెలియదుగాని ఈ యుగంలో జన్మించి పాటలు 
రచించిన ఇంకొక మహాకవి గురించి ఎంతో తెలియవస్తున్నది. అది ముందుముందు 
తెలుసుకొందాం! 


ఆంధ్రకవి రామయ్య 


మన తెలుగు కవులందరూ వాస్తవానికి ఆంధ్రకవులే అయినా ఇంటిపీరువల్లగాని, 
బిరుదువల్లగాని ఆంధ్రకవి ఒక్కడే ఒక్కడు మనకున్నాడు. అతని పేరు రామయ్య. ఇతడు 
'విష్ణుకాంచీమాహాత్మ్యం' అనే ప్రబంధం వ్రాశాడు. ఈ (గ్రంథం నేడు లభ్యం కావడం 
లేదుగాని ఇందులోని పన్నెండు పద్యాలు మాత్రం ఒక సంకలన గ్రంథకర్త ధర్మమా అని 
దొరుకుతున్నాయి. ఆంధ్ర సాహిత్య పరీషత్తువారి కార్యాలయంలో “ఉదాహరణ 
పద్యములు' అనే వివిధ కావ్యాలలోని పద్య సంకలనం ఉంది. అందులోనివే ఇవి. 


“ప్రబంధరత్నాకరం' అనే ఇంకొక సంకలన గ్రంథాన్ని క్రీశ 1550-60ల 
ప్రాంతాలలో ఉండిన పెదపాటి జగ్గన్న నిర్మించాడు. అతడు ఆంధ్రకవి రామయ్య పద్యాలు 
సేకరించలేదుగాని వాసిరాజు రామయ్య అనే కవి వ్రాసిన “బృహన్నారదీయం' అనే 
కావ్యంలోనివి ౩ సద్యాలు ఉదాహరించాడు. ఈ రామయ్యలు ఇద్దరూ ఒక్కరేనా, లేక 
విఖిన్నులా అన్నది భావిపరిశో ధనవల్ల తేలవలసిందే. 


శ్రీనాథుని బావమరది దగ్గుపల్లి దుగ్గన 'శివకాంచి మహాత్మ్యం వ్రాశాడు. అతడు 
వివకంచి మహిమను కీర్తిస్తే ఈ రామయ్య 'విష్ణుకంచి' ఘనతను చాటడానికి ఈ పుస్తకం 
వ్రాసి ఉంటాడు. అందుచేత ఈ రామయ్య దుగ్గన్నకు సమకాలికుడో, లేక కొద్దిగా 
సమీపకాలంలోని అర్వాచీనుడో అవుతాడు. 


ఈ కవి రాయలసీమవాడై ఉంటాడని చాగంటి శేషయ్యగారు ఊహించారు గాని ఆ 
ఊహకు ఆధారం చూపలేదు. 


విష్ణుకాంచీ క్లేత్రమాహాత్మ్యం ఏ పురాణంలో ఉందో తెలియదుగాని 
పూర్వగాథాలహరిలో 'కంచి' గురించి ఇలా ఉంది. 


కంచి: ముక్తిదాయకమగు క్షేత్రములలో నొకటి. ఇది తొల్లి సత్యవ్రతక్షేత్రం 
బనబడునది. ఇచ్చటనే బ్రహ్మ విష్ణువును గూర్చి యశ్వమేధయాగము చేసెను, ఆ యాగము 
చూడవచ్చువారీ సదుపాయమునకు బ్రహ్మ విశ్వకర్మను రావించి యిట వొక పట్టణము 
నిర్మింపుమనియె. అతడు నిర్మించిన పట్టణమె కంచి. 


మన ప్రాచీన గాథలలో ముగ్గురు సత్యవ్రతులు ఉన్నారు. ఒకడు ద్రవిడ 
దేశాధీశ్చరుడు వైవస్వత మనువు. రెండవవాడు దేవీభాగవతంలోనివాడు. మూడవవాడు 
భారతంలోని సుశర్మ సోదరుడు. ఈ ముగ్గురిలోను మొదటి ఇద్దరికి. విష్ణుకంచికి ఏదైనా 
సంబంధం ఉందేమో? ఆ కార్యక్రమాల గురించి తెలుసుకొందాం. 


1, ఆంధ్రకవితరంగిణి, 98వ సంపుటము, పుట 233. 
2. పూర్వ్షగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావుగారు, పుట 8. 


874 సమగ్రాంధ్ర సాహిత్యం 


సత్యవ్రతుడు: ద్రవిడ దేశాధీశుడూ 
సత్యవ్రతుడు: దేవదత్తుడను బ్రాహ్మణుని కుమారుడు. * 


ఇందులో ఏ సత్యవ్రతుని గురించి ఈ కావ్యం చెప్తుందో, అసలు చెప్పదో తెలియదు. 
ఈ కావ్యాన్ని వ్రాయడానికి ముందు ఆంధ్రకవి రామయ్య పూర్వ్ణకవులను ఇలా 


స్తుతించాడు. 
పూర్వకవిస్తుతి: కాళిదాసు 


ద్రాక్షాపాకనవీనవైఖరి బ్రబంధస్తోమముల్‌ నెప్పియ 

ధ్యక్షుండయ్యె మహాకవీంద్రులకు నాహా! యెట్టి పుణ్యాత్ముడో 

సాక్షాద్భారతిగాక యితడు మనుష్యవ్యక్తియే యంచు సం 

లక్షింపందగు కాళిదాసు గృతిలీలావ్యాసు గీర్తించెదన్‌. (ప్రబంధ. 418) 


కాళిదాసును ఇంత స్తుతించడంవల్ల అతని కావ్యాలలోనుంచి శోకాలను అక్కడక్కడ 
అనువదించి తన కావ్యంలో పొందుపరిచేవాడేమో అనిపిస్తుంది. ఇతడు ఏ ఇతర సంస్కృత 
కవులను స్తుతించాడో తెలియదుగాని తెలుగు కవులను స్తుతించిన పద్యం లభిస్తున్నది. 
అందులో రమారమి ముఖ్యులందరూ ఉన్నారు. చూడండి, 


పూర్వకవిస్తుతి - ఆంధ్రకవులు 


శబ్దకాసన కావ్యసంఘట్టన క్రమానందితబుధవర్యు నన్న పార్యు, 
నుభయభాషారచనోన్ని ద్రభద్రవచోరాజి దిక్కన సోమయాజి 

లక్ష్యలక్షణ కళాలంకారసౌ భాగ్యసత్కావ్యవిన్యాసు శంభుదాసు, 
ఛందోనిబంధనచాతురీ ధారేయవాగ్గాము వేములవాడ భీము, 
రసికజనపద్మదీననాథు రంగనాథు 

([బకటకృతికర్మ నిస్తంద్రు భాస్క రేంద్రు 

నమితరసభావు శ్రీ త్రిపురారిదేవు 

సూక్తితిమిధాము నాచనపోము దలతు. ' (ప్రబంధ. 422) 


ఈ పద్యంలో ప్రతి కవికి ఒక విశషణాన్ని వాడడం గమనించదగ్గది. నన్నయగారిని 
శబ్దశాసనుడన్నారు. నన్నయగారు వ్యాకరణం వ్రాసి వుంటారని ఈ మాట చెప్తుందని 
పండితలోకంలో కొందరు విశ్వసిస్తారు. నన్నయగారే తనను గురించి తాను చెప్పుకొన్న 
పద్యంలో తాము విపుల శబ్దశాసనులమన్నారు (ఆది 1-9), ఎర్రయగారిపట్లగూడ ఇతడు 
“లక్షణ... కళావిన్యాసు' అనే ఛందో గ్రంథాన్ని వ్రాశారట.్‌ కస్తూరి రంగకవి ఆనందరంగ 


3. అదే పుస్తకంలో, పుట 479 
4. అందులోనే, పుట 479 
ఆంధ్రకవితరంగిణి, 4వ సంపుటం, పుట 72. 


ఆంధ్రకవి రామయ్య . 875 


రాట్చందంలో చెప్పాడు (1-7). అయితే కవిసర్పగారుడాన్ని రచించింది పట్టాఖిరామకవి. 
ఎర్రయగారి విషయంలో స్పష్టంగా చెప్పకపోయినా వేములవాడ భీమకవిమాత్రం 
ఛందో గ్రంథం వ్రాసినట్లు ఇతడు చెప్తున్నాడు. ఈ సంగతి మొదటిసారిగా చెప్పినవాడు 


ఆంధ్రకవి రామయ్యే. అయితే భీమకవి ఛందం వ్రాశాడా లేదా అన్న సంగతి మనం 
ఇంతకుముందే చర్చించాం. 


కవిత్రయాన్నీ, భీమకవినీ స్తుతించి రామయ్య రంగనాధుణ్ణి, భాస్కరుణ్ణి, రావిపాటి 
తిప్పయ్యను, నాచనసోముని తలచుకున్నాడు. శ్రీనాథుడు  క్రీడాభిరామంలో 
ప్రశంసించాడుగాని సోముని ఎక్కడా స్తుతించలేదు. తిప్పయ్యను, సోముని స్తుతించబట్టి 
ఆంధ్రకని రోమయ్య శ్రీనాథునికి కొంచెం అర్వాచీనుడనీ, రామకవి దగ్గుపల్లి దుగ్గన్నకు 
సమీపకాలస్థుడని చెప్పవచ్చు. 


ఇతని కావ్యం పేరు 'విష్ణుకాంచీమాహాత్మ్యం' కనుక అందులో కాంచీ నగరవర్ణన 
ఉండడం సహజం. అష్టాదశ వర్ణనలో ఒకటైన పురవర్ణనలో రామయ్య కంచిని వర్ణించాడు 
చూడండి. 


కాంచి - పుర వరన: 
య 
కాంచనబహువిధరత్నా- భ్యంచితమై చిత్రరచనబంధురతరమై 
మించి సురాసురముఖ్యులు - కాంచి - నుతింపంగ గాంచి కాంచిం బోలెన్‌. 
(ప్రబంధ 415) 


ఈ కాంచీపురవర్ణన నాలుగోపాదంలో 'కాంచి' అనే మాటను మూడు అర్థాలలో 
వాడాడు. (1) కాంచి; కాంచు అనే క్రియా వాచకానికి క్లానర్ధకం. (2) కాంచి; పుణ్యక్షేత్రం 
పేరు. (3) కాంచి; ఆడవాళ్ళ ఒంటిపీట మొలనూలు. 

భారతదేశంలో ముక్తిదాయకమైన పుణ్యక్షేత్రాలు ఏడు ఉన్నాయి. ఒక శోకంలో ఆ 
యేడింటిని మన పూర్వులు స్మరించారు. 

అయోధ్యా మధురా మాయా కాళీ కాంచీ అవంతికా 

పురీ ద్వారవతీవైవ పస్తెతే మోక్షదాయకాః 

ఉజ్జయని కాశి మాయ యయోధ్య కాంచి 

మధుర ద్వారక యనెడి నామములు గలిగి 

పట్టణము లేడు గీరి సంపద వహించు 

మహితకైవల్య లక్ష్మికి మందిరములు. (కాని. 3-87) 


ప్రాచీన శోకంలోనూ, శ్రీనాథుని పద్యంలోను పేర్కొన్న 'మాయా' పట్టణం 
హరిద్వారమే, ఈ “సంగతి కాళీఖండంలోనే ఉంది. (3-120). ఈ ఏడు పుణ్యక్షేత్రాలనూ 
డె__చావ్రబు, ఈ నంత కాంఖంంంం క రు 


. 6. సమగ్రఆంధ్రసాహిత్యం, చాళుక్యయుగం. 


876 సమగ్రాంధ్ర సాహిత్యం 


పేర్కొన్న శ్రీనాథుడు శివశర్మ అనే బ్రాహ్మణునికి ఈ క్షేత్రాలు చూపించాడు. అందులో 
కాంచి ప్రసక్తి ఇలా ఉంది. 


కాంచికి బోయి బాహ్మణుడు గాంచె మదావళభూమిభృచ్చిరః 
కాంచనకంధరానిలయు గైటభమర్దను గామకోటి ద 

ర్భించి భజించె బాలశళి శేఖరు నే కరిపాలనాయకు 

న్చంచె ననేక పూర్వజననంబుల బుట్టిన పాతశాఘముల్‌. (కాళీ. ౩3-108) 


కంచిలో దేవతలను చూపించాక శ్రీనాథుడు ఎందుకైనా మంచిదని తాను అంతకు ముందు 
చూసిన అరవ 'మామీ'ల అందాలను నీవశర్మకు ఇలా చూపించాడు. 


ముడువంగనేర్తురు ముడువ దావటికి రా జికురబంధము లీగ జీరువార 

జొన్న పువ్వులబోలు పొక్కిళ్ళు బయలుగా గట్టనేర్తురు చీర కటిభరమున 

దొడువంగ నేర్తురు నిడువ్రేలు జెవుల యందవతింపకంబుగా నల్లి పువ్వు 

పచరింపనేర్తురు పదియారు వన్నియ పశిడిపాశములోర పట్టు చెంప 

పయ్యెద ముసుంగు బాలిండ్లబాకనీరు 

తరచు పూయుదురోల (లి) గంధంబు బసువు 

బందికత్తిలు సురత ప్రపంచవేళ 

గంచివ్రేతలు కుసుమాస్త్రఖడ్లలతలు (కాళీ, ౩-109) 
శ్రీనాథుడు కంచిలో చూచిన అరవతల అందాన్ని ఆంధ్రకవి రామయ్య చూశాడో, 
లేదోగాని వాళ్ళను ఇలా వర్ణిస్తున్నాడు. 


పడియలలో వలబడియలందురు గాక 
గండుమీనము లంబకముల సరియె? 
పాదలు మాటుగ వేచి పొదలు టగనుగాక 
యలరుగుత్తుల కుచావలుల సరియె? 
గహనంబులోనన గహనమై చనుగాక 
చమరవాలములు కేశముల సరియె? 
ఘనములయొద్దనఘములై మనుగాక 
తళుకులు మించు గాత్రముల సరియె? 
కలువ లొండెను జకవాకంబులొండె 
దేటు లొండెను బువ్వారుదీగెలొండె 
గాక యని ప్రస్తుతింప నా కాంచిలోన 
సతులు విలసిల్లుదురు హేమలతలుబోలె. (ప్రబంధ. 419) 


ఇటువంటి విలాసినులున్న కంచి పట్టణంయొక్క మాహాత్మా్యానికీ హిమవత్‌ 
పర్వతానికీ కావ్యంలో ఏ సంబంధమో మనకు తెలియదుగాని ని ఆంధ్రకవి రామయ్య తన 
కావ్యంలో ఆ పర్వతాన్ని ఇలా వర్ణిస్తున్నాడు. 


ఆం|ధకవి రామయ్య 877 


తనుబట్టి విడువని తగవరి యితడంచు 
మృడునకు నొకవంక మేలు సేసె 
దనకు బూర్యాశ్రితుడని సుర్యాధ్యక్షుని 
శతకోటి ధనసన్నితుని జేసె, 
దన పాదములు నితాంతము జేరి కొలువగు 
. రాజీవశ్రుతుని రాజు జేసె, 
దనకు గుణంబుగా దగిలియుండుట నూచి 
యహికులాధిపుని భోగాఢ్యు జేసె 
వనుచు దనయందు గాన్పించుననుదినంబు 
ననుచు మిన్నక కొనియాడినను నిజంబు 
జగతి నొప్పారు నీ వైలచకక్రవర్తి 
యసమతరకీర్ణి నిత్యకల్యాణమూర్తి. (ప్రబంధ. 417) 


ఈ ప్రదేశంలోనో, మరిలేక ఇంకెక్కడో సంచరించే విష్వక్సేనుని గురించి ఇలా 
చెప్పున్నాడు: 

ఇష్వాపరక్రకచాది సాధన పరాహీన ప్రభాంగీకృతా 

భిష్వంగద్యుమణీ ద్యుతి ప్రకరుడై పీతాంబరాలంకృతుని 

విష్వక్సేనుని గౌస్తుభాభరణు నుర్వీ శ్రీయుతుం గొల్పి యా 

విష్వక్సేనుడు సంచరించు గణరాడ్విఖ్యాతు డా చక్కటిన్‌. (ప్రబంధ. 41) 


మన ప్రాచీన పురాణాలలో ఇద్దరు విష్వక్సేనులు వున్నారు. ఒకడు విష్ణుమూర్తి 
సేనాని; రెండవవాడు శుకుని దౌహిత్రుడైన బ్రహ్మదత్తునికి గోదేవియందు పుట్టినవాడు. 
ఇతని కుమారుడు ఉదక్సేనుడు. ఈ ఇద్దరు విష్టక్సీనులను కవి ఇక్కడ సరిపోలుస్తున్నట్లు 
కనబడుతుంది. 


ఈ పద్యంలో కవి చాలా దుష్కర ప్రాసమును తీసుకున్నాడు. ఇష్వాసము అంటే 
ఇషువులు వేసేది, విల్లు; అభిష్పంగము అంటే అత్యాసక్తి, అభిరుచి. ఈ విష్పృక్సేనునికి, 
కథానాయకునికి ఏమిటి సంబంధమో తెలియదు. దశావతారాలు యెత్తినట్టి విష్ణువు 
యెలాగైతే వివిధ కాలాలలో శిష్టరక్షణ చేశాడో అలాగే బహుశా నాయకుడు సమర్శడని 
.ఈ క్రింది పద్యాలలో వర్ణిస్తున్నాడు. 


శ్రుతులును నిర్జన స్థితులును మగిడింప 
నిగిడింప జాలు నీ నేర్పు కలిమి, 
దరణియు రిపుగర్వసరణియు ధరియింప 
హరియింపజాలునీ యలపు కలిమి, 
భ్రాత సర్మిలి గన్నమాతను బాలింప 


878 సమగ్రాంధ్ర సాహిత్యం 


లాలింప జాలు నీ లావు కలిమి, 
గేహినీ రమిసుతా వాహీని సాధింప 
భేదింపజాలు నీ పేర్మి కలిమి, 
జనుల బాతక జనులను జరుప మరుప 
నలరు నీ నేర్చు కలిమి చిహ్నములు నీకు 
మత్స్య కూర్మ మహీధర మనుజసింహ 
ఖర్వరామ త్రయీ బుద్ధ కల్కి గతులు (ప్రబంధ. 423) 


దశావతారాలైన విష్ణువు నెలకొన్న కాంచీపట్టణ మాహాత్మా్యానికి గరుత్మంతునికి 
ఏదో సంబంధం కనిపిస్తుంది. అతణ్ణి ఇలా వర్ణిస్తున్నాడు. 


గజ కచ్చపంబులే 
- రునికుక్లి లోనికిరానిది (టి) (?) భిక్ష - 

సకల లోహములు నేజవసత్వసంపన్ను 

ఖురళి కాయతకు గోప్పదంబు, 
బలభేది వజ మేయలఘు తెక్కలలోన 

జిక్కి పెంపెపీ (దిన) చిరుత పుల్ల 
కద్రూతనూజవర్గంబు లే మహనీయు 

నాగ్రహంబునకు జొళ్కాకు వదువు 
లతడు హరి గొల్వ వచ్చోటి కరుదెంచె 
శంఖచూడ సుదక్షిణ క్షమపయోద 
వాహనోద్దార తాభీల సాహనైన 
అనిత దాక్షిణ్యు దైనట్టి వినతపట్టి | (ప్రబంధ. 416) 


ఈ గరుత్మంతుని వర్ణన శ్రీనాథుని కాశీఖండం చదివాక చేసినట్టు కనబడుతుంది. 
ముక్క స్యముక్క అనుసరణ కాదుగాని శ్రీనాథుని ప్రభావం లేకపోలేదు. 
పరమసంయమి కశ్యప ప్రజాపతికిని 
వినత కాత్మజుడైన విహగ భర్త 
విషధి కుక్షినిషాద వితతి భక్షించుచో 
ద్వాజుగ్రాసి యుమిసిన విమలబుద్ధి. 
యిభకచ్చపముల రోహిణి శాఖతో దాల్చి 
దివి మీద బారిన పవనవేగి 
యహికోటి గెల్చి చిచ్చార్చి చక్రము దూరి 
యమృతంబు గొన్నట్టి యమితబలుడు 
జిష్ణుపని కొక్కయీక యిచ్చిన ప్రదాత 
యచ్యుతుని వాహనము తార్హ్యు డగ్రజులును 


ఆంధ్రకవి రామయ్య ' 879 


దాను దల్లియు గాళికా స్థలమునందు 
గొలిచి రర్కుల నలువుర గుంభజన్మ, (కాళీ. 6-14) 


శ్రీనాథుడు ఎవరినైనా వర్ణిస్తున్నప్పుడు అతని జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నింటిని 
తీసుకొని సీసపద్యంలో ఒక్కొక్కటి చెప్పి అలాటివాడు ఫలానాది చేశాడనో, 
చూశాడనో ఎత్తుగీతిలో పూర్తి చేస్తాడు. ఆ సంవిధానం ఇందులో కనిపిస్తుంది. 


పురాణాలు వ్రాస్తున్నా పుక్కిటిపురాణాలు వ్రాస్తున్నా వాటికి కావ్యగౌరవం 
ఇవ్వడానికీ మనవాళ్లు అష్టాదశ వర్ణనలు చెప్పారు. అందులో “బుతువర్ణన' ఒకటి. 
ఆంధ్రకవులు అందరూ చేసే వసంత వర్ణన మన ఆంధ్రకవి ఎలా చేశాడో చూడండి. 


రాలు కారాకుల గాలు మారాకుల గలయ భూ జము లెల్ల గానరాగ, 

సతుల డెందంబుల నతుల కుందంబుల వికసనం బాత్మకు వ్రేగుగాగ, 

బొలుచు దారకముల గెలుచు కోరికముల విరవాది తీగెలు విర్రవీగ. 

జంపక జాలంబు నింపక యోలంబు గొని దవ్యులనె తేట కొలములాగ 
నెంతయును వింత యిది యన నంతనంత 

సంతతాక్రాంత మదన నితాంత తాంత 

కాంత కాంతా కదంబక స్వాంతములకు 

సంతసము నింప వచ్చె వసంత మంత. __ (పబంధ. 421) 


అష్టాదశ వర్ణనలలో వెన్నేలను వర్ణించడం కూడా ముఖ్యమే. ఆ వెన్నెలలో 
విహరించే చకోరాలను వర్ణించడం కూడా అవసరమే. ఆంధ్రకవి రామయ్య ఎలా 
వర్ణిస్తున్నాడో చూడండి. 

రసికత సోలిసోలి యనురాగ రసంబున దేలి తేలి యా 

కసములు మెట్టి మెట్టి తమకంబున గాంతల బట్టిపట్టియా 

దొసకుల జిక్కిచిక్కి కడుదూరముగా జని తక్కి తక్కి పై 

కొసరెసగం జకోరికలు కోరిక లీరక లొత్త మత్తిలున్‌. (ప్రబంధ. 420) 

ఈ చకోర విలాసవర్గన తిక్కనగారి చకోరవిహారాలను జ్ఞాపకం తెస్తుంది, 
చూడండి. 


క్రమ్మి పైదొరగెడు కౌముది తీయంబు సౌంపున దనువున జొక్కిచొక్కి 
పచరించు చంద్రతాపంబు కాలువలలో నడ్డంబుగా నిల్చి యాగి యాగి 
వెల్లువ పెల్లు నూపెడు సాంద్ర చంద్రికాపూరంబు గని మది బొంగిపొంగి 
మిన్నులతో రాయు వెన్నెల కరడుల నెరకలు సడలించి యీది యీది 
చెలగి చెలగి మలగి మలగి యల్లల్లన - (కాలి క్రాలి బిట్టు తూలి తూలి 
ప్రమదవృత్తి గేలి సలిపె జకోరచ- యంబు సదలు దమమయంబుగా 

(నిర్వచన. 6-48) 


880 సమగ్రాంధ్ర సాహీత్యం 


ఈ చకోర వర్దనలోనే తిక్కనగారు మరపురాని ఒక చక్కని దృశ్యాన్ని 
చూపిస్తున్నారు. పెద్ద చకోరాలు వెన్నాలను చిత్తం వచ్చినట్టు తాగుతాయి. జాబిలి రేకులను 
తింటోయి. మరి పిల్లలో? ప్రకృతిసిద్ధమైన మాతృ ప్రేమను తెలియచేస్తున్నారు. 


తివిచి నవకంబు దీప్పులు దెంచి యలతి 

తునియలుగ జంచుపుటముల ద్రుంచి తల్లు 

లాదరంబున నంది యీ నర్రు లెత్తి 

ప్రీతి గముచు జకోరంబు బిల్లగములు (నిర్వచన. 6-46) 


ఈ గీతపద్యంలోని భావాన్ని ఒక సీసపాదంలో చెప్తూ జక్కన తన విక్రమార్క 
చరిత్రలో తిక్కనగారిని అనుసరించాడు. చూడండి, జక్కన చేసిన చకోర వర్ణన: 


వసగల వెన్నెల మిసిమి పుక్కిట బట్టి 
పాసగ బిల్లల నోళ్ల బోసి బోసి 
నున్నని క్రియ్యన్కు వెన్నెల తుంపరల్‌ 
హామ్మని చెలుల పై నుమిసి యుమిసి 
కమ్మని వెన్నెల కడుపు నిండగ [గోలి 
తెలివెక్కి గర్రున డ్రేన్సి గ్రేన్చి 
కన్ని చ్చలకు వచ్చు వెన్నెల కొన్నురు 
వేరివే ప్రియురాండ్ర కిచ్చియిచ్చి 
తరచు వెన్నెల గుంపుల దారీ తారి 
యీరమగు వెన్నెలోన దూరి తూరి 
పలుచనగు వెన్నెలలలోన బారి బారి 
_మెలగి బెక్కు చకోరంపు బులుగుగములు (విక్రమార్క. 6-71) 


చంద్రుడున్నంతవరకే చకోరాలకు ఈ సందడి. సూర్యోదయమైతే ఆటకట్టే! 
రామయ్య సూర్యోదయాన్ని ఇలా వర్ణించాడు: 

అరుణ స్ఫూర్తిసురేంద్ర దిక్తట మహావ్యాప్తిన్‌ విజబ్బృంథింపగా 

శిరము ల్వంచె జకోర వర్గములు హెచ్చం బక్కవాకంబు లా 


తురతం గైరవపం క్షిదూలె గడు సంతోషించె బద్మంబులొ 
క్కరి చే టొక్కరి మేలు పొమ్మనుట విక్కంబైన చందంబునన్‌. (ప్రబంధ. 413) 


తొలిసంజె వెలుగులు విజృంథింపగా చకోరాలు తలలు వంచాయి. చక్రవాకాల 
ఆతురతలు హెచ్చాయి. కలువలు విచారించాయి. పద్మాలు సంతోషించాయి. “ఒకరి చేటు 
ఇంకొకరి మేలే లేపో' అన్నది నిజమైన విధంగా భళ్లున తెల్లవారింది. 


అయితే దీనిలోనే ఈ కవి చరిత్రమీద కారుచీకటులు ఆవరించాయి. 


పోతన 


ఏిర్లోవమతాన్ని ఉద్రేకంగా, ఉడోలంగా ప్రచారం చేసిన పాల్కురికి సోమనాథుడ 
లంగాణాలోని ఓరుగల్లు నగరానికి ముప్ఫుయిమైళ్ళ దూరంలో ఉన్న “పొలుకుడి 
గామంలో జన్మించాడు. ఆయన ప్రభవించిన ఈ గ్రామానికి రెండుమైళ్ళ దూరంలో ఉన్న 
ఎమ్మెర గ్రామంలో, బహుశా ఆయన మరణించిన నూట ఏభయి సంవత్సరాలకు భాగవః 
న్సవాన్ని భక్తిపారవశ్యంతో ప్రచారం చేసిన పోతరాజుగారు జన్మించారు. వీర్షైవ మతాన్నీ 
గవత వైష్ణవాన్నీ ఉద్ధరించిన ఉద్దండులు ఇరుగు పొరుగు [గ్రామాలలో పుట్టడం కేవల 
కతాళలీయం కావచ్చు గాని అందులో ఎంతో జౌచిత్యం ఉంది. శైవమైనా, వైష్ణవమైని 
క్క కుదుటోంచి పుట్టినవే. అవి ఆశించే పరమార్థం ఒకటే. బోధించే పద్ధతులలో " తేడాల 
సంతపత్వులాన్‌ సాధించేది ఒక్కటే. 


ఒకరకంగా చూస్తే పాల్కురికి సోమనాథుని విచిత్ర వ్యక్తిత్వమే బమ్మెర పోతరా జ 
"రిలో అవిచ్చిన్నంగా రూపాంతరం పొందిందనుకోవచ్చు. తన ఆరాధ్యలక్ష్య్యాని, 
కరణశుద్ధిగా తాను అంకితం అయ్యే మానవనైజం పరిపక్షమైన స్థితిలో ఈ ఇద్దరిలోను 
క్కలాగే కనబడుతుంది. సోమనాథుడు విడిచిపెట్టిన చోటునుంచి పోతరాజుగార 
ఏందుకున్నారు. మానవునిలోని తామసాన్ని సాత్వికంలోనికి అనువదించారు. 


వాస్తవానికి నూనూగు మీసాల నూత్నయౌవనం వచ్చేదాకా పోతరాజుగారు కూడ 
శిమయనాథుడు ప్రబోధించిన వీర్ణ్లొవాన్ని ఆచరించినవారే. వారు పుట్టినది వీర్ణావ 
జృంభధించిన పాలకుర్తి పరిసరాలలో. వారి తండ్రి కేసన శెవశాస్త్రమతాల లోత 
ూసినవాడు.! వారి తల్లి అక్కసానమ్మ ' సదాశివపాదయుగార్భ్చనాను కంపాయ, 
గ్బవాని.] ఆమె పెద్దకొడుకు తిప్పయ్య ఈశ్వ్చరసేవాకాముడు.కి తల్లిదండ్రులూ 
శీడబుట్టిన ఆన్నగాటా శైవులయినప్పుడు పోతరాజుగారు కూడా ఆ మతాన్నే 
చరించడంలో, ఆ మత గురువులను ఆశ్రయించడంలో ఆశ్చర్యం లేదు. 


పాలకుర్తి ప్రాంతాలలో, ఆ రోజులలో ఇవటూరి వారు శైవమత గురువులుగా 
ంటూ ఉండేవారు. వీరు బమ్మెరవారికీ, తదితరులకూ వంశక్రమానుగతంగా గురువులు 
6తరాజుగారి కాలంలో ఇవటూరి సోమనాథుడు మతబోధ చేస్తుంటేవాడు. ఆయన 
౨ లపోతరాజుగారిలోని ఉత్సాహాన్ని మెచ్చుకుని ఆ బాలుని కవిత్వానికి చక్కగ 
"నమళ్ళించాడు. అప్పటికి పోతరాజు చాలా పిన్నవాడు. పెక్కు సత్మృతుల 
ననివాడు.* తండ్రీ అతనికీ అక్షరాభ్యాసం చేసి తనకు వచ్చినదంతా చెప్పాడు. సంస్కృత 
ంచకావ్యాలూ పాఠం చెప్పి వుంటాడు. పండితయ్య శివతత్త్వసారం, సోమనాథుని 
సవపురాణం, పండీతారాధ్య చరిత్ర మొదలైన తెలుగు పుస్తకాలను పోతరాజుగా? 
ఇయంగా చదువుకుని వుంటారు. పూర్వకవులంటే ఆయనకు అకుంఠితమైన భక్తి ఉన్నా 


భాగవతం, 1-22. 2. అదే, 1-24, 3. అదే, 1-25 4.  వీరభద్రవిజయం, 1-21 


882 సమగ్రాంధ్ర సాహిత్యం 


వీర్ణావులంటే మరీ ఎక్కువ అభిమానం. అందుకీ వీరమాహేశ్చరాచారపరులు, 
వీరసత్యవ్రతులు, వీరసచ్చరిత్రులు వీరవిక్రములు అయిన సిరియాలుడు, కరికాలుడు, 
పండితారాధ్యుడు మొదలైనవారిని ఆయన మొక్కేవాడు.! బాలపోతరాజు ఎటువంటి 
వారిని ఆరాధీంచేవాడో ఒక పద్యంలో చెప్పాడు. 


భవి జూడక భవి డాయక - భవు పదములు గొల్చి ఘోరభవభంజనులై 
భవదూరులైన పుణ్యుల - భవు నర్చనచేసి వరము వడసినవారిన్‌. 
(వీరభద్రవిజయం. 1-10) 


ఇటువంటీ బాలపోతరాజుగారిని ఇవటూరి సోమనాథుడొకనాడు పిలిపించి 
“వీరభద్రవిజయం' అనే కావ్యం చెప్పమని ఆదేశించాడు. 'చిన్నవాడవైనా, ఎక్కువ 
చదువుకోకపోయినా మృత్పసాదదివ్యమహిమచే ఎంతైనా కవిత చెప్పేలావు నీకుంటుంది' 
అన్నాడు. బాలపోతరాజుగారు వ్యాసవాల్మీకులను పూజించాక తాము చదువుకొన్న 
పంచకావ్యాలు వ్రాసిన కాళిదాసు, బాణుడు, మాఘుడు, భారవి మొదలైనవారినీ, తెలుగు 
కవులనూ ఇలాగ స్తుతించాడు: 


బాణు సంచితశబ్దపారీణు నసమానకవితాగుణావాసు కాళిదాసు 

మాఘు వాక్యామోఘు మణిభద్రు శివభద్రు రమణీయతరకవిరాజు భోజు 

బ్రకటితవిమలప్రభారవి భారవి సన్నతగుణధుర్యు నన్నపార్యు 

సేవితకవిరాజి శ్రీసోమయాజిని శృంగారకవినాథు రంగనాథు 

నవని రెండవ శారదయ్దై వెలుంగు - వైభవోద్దాము వేములవాడ భీము 

నాదిగాగల కవులను నధిక భక్తీ - 'దలచి వర్ణించి తత్పసాదంబు వడసి. 
(వీరభద్రవిజయం, 1-9) 


ఈ పద్యంలోని 'శృంగారకవినాథు' అదే పదబంధం వల్ల పోతరాజుగారు 
శ్రీనాథుణ్ణి ఉద్దేశించారని కొంతమంది ఉఊహిస్తారు.* కాని అది వాస్తవం కాదేమో. ఈ 
పద్యంలో సన్నుతగుణధుర్యు, సేవితకవిరాజి, శృంగారకవినాథు, వైభవోద్దాము అనే 
పదబంధాలు వరుసగా నన్నయ, తిక్కన, రంగనాధ, భీమకవులకు పోషణాలు. ఈ 
పద్యంలో శ్రీనాథుని ప్రశంసించలేదనుకోవాలి. ఈ పద్యంలో ఇంకో వోోషముంది. 
ఇందులో వీర్ణొవులైన పండితయ్యనుగాని, సోమనాథునిగాని తెలుగు కవులుగా 
నుతించలేదు. పండితయ్యను వీరమాహేశ్వరాచారపరునిగా కీర్తించాడు (వీర. 1-11). 
బహుశా, “భవిచూడక, భవి డాయకి అనే (వీర 1-10) పద్యంలో పోతరాజుగారు 
పాల్కురికి సోమనాథుణ్ణే స్తుతించారేమో. అందులో '“వరమువడసినవారిన్‌' అనే పాఠానికి 
బదులు 'వరము వడసీన సోమున్‌' అనే పాఠాంతరం ఉందేమో తెలియదు. 


ర్‌, వీరభద్రవిజయం, 1-11 
6. “పోతన' - నిడుదవోలు వెంకటరావుగారి గ్రంథం, నేషనల్‌ బుక్‌ ట్రస్‌వారి ప్రచురణ, పుట 3౦. 


తెలుగు కవులలో మరి ఇద్దరి ప్రభావం పోతరాజుగారి మీద లేకపోలేదు. వారు 
ప్రబంధపరమేశ్వరులు ఎర్రయ్య గారునూ, నాచన సోముడూను. ఈ ఇద్దరి రచనలనూ 
చిన్నప్పటినుంచీ ఒంటపట్టించుకుని పోతరాజుగారు పెద్దయ్యాక కూడా అనుసరించారు. 
భాగవతం సపష్పమస్కంధం ప్రహ్లాద చరిత్రలోని ఎన్నో పద్యాలకు ఎర్రయ్యగారి 
నృసింహపురాణంలోని గద్య పద్యాలు ఒజ్జబంతులు. దశమస్కంధం ఉత్తరభాగంలో 
నరకాసురవధ ఘట్టంలోని సత్యభామా యుద్దాన్ని పోతనగారు నాచన సోముని ఉత్తర 
హరివంశం చూశాకనే వ్రాశారు. ఆ ఘట్టంలో సత్యభామ “అరి జూచున్‌ హూరిజూచు” అని 
నాచన సోముడు వ్రాస్తే “పరుజూచున్‌ వరుజూచు”' అని పోతరాజుగారు వ్రాసిన సంగతి 
ఇంతకుముందు చెప్పుకొన్నాం.” ఇటువంటి సంవిధానం పోతరాజుగారి తొలి గ్రంథమైన 
వీరభద్రవిజయంలో కూడా ఉంది. శివునిమీద పూలబాణాలు వెయ్యడానికి మన్మథుడు 
వెళ్ళాడు. ఆ ఘట్టంలోని పద్యం చూడండి. . 


విలు జూచున్‌ వెలి జూచు జూచు సురలన్‌ విశ్వేశ్చరుం జూచు గొం 
దలమందుం దలపోయజొచ్చు గడిమిన్‌ దర్వీకరాలంకృతో 
జ్వలవిభ్రా జితనిత్యనిర్గుణతపోవారాన్నిధిం జెచ్చెరం 
గలవంజూచు గలంపలేక తలకుం గాముండు నిళ్చేష్టుడై. 
(వీరభదవిజయం, 2-101) 


ఈ ఒక్క పద్యరచనా విధానంలోనే కాక నాచన సోముణ్ణి పోతరాజుగారు బాగా 
అనుసరించి అతడు చేసిన మూలవిరుద్ధమైన మార్పును ఆమోదించి భాగవతంలో చేర్చారు. 
శ్రీకృష్ణుడు రుక్కిణీసత్యభామలతో జూదం ఆడుతున్నప్పుడు కాశీరాజు కృత్యను 
ప్రయోగించాడనీ, ఆడుతున్న ఆటను ఆపకుండా కృష్ణుడు చక్రాన్ని ప్రయోగించాడనీ 
నాచన సోముడు వ్రాశాడు.! ఇది మూలవిరుద్ధమే. దీనిని పోతరాజుగారు దశమస్కంధం 
ఉత్తరభాగంలో ఇలా అనుసరించారు. 


...సుధర్మాభ్యంతరంబునం జూదంబాడు దామోదరుం గనని రక్ష 
రక్షేతియార్తవంబులం గృష్షః కృష్ణ! పెనుమంటలం బురంబు కాల్పన్‌ 
బ్రశయాగ్ని చనుదెంచె నన, వారిం జూచి, మీరోడకుండని భయంబు 
నివారించి సర్గ్జురక్షకుండైన పుండరీకాక్షుండు జగదంతరాత్ముండు 
గావున తద్వృృత్తాంతం బంతయు దన చిత్తంబున నెరింగి కాశిరాజపుత్ర 
ప్రేరతయమ్మహాకృత్యను నిగ్రహింపం దలంచి నిజపార్శ ఏసర్తియైయున్న 
యద్దివ్యసాధనంబున్‌ గనుంగొని యప్పుడు, 

భీమమై బహుతీవ్రధామమై హతరిపుస్తోమమై సుమహితోద్దాసు మగుచు 
జండమై విజితమార్తాండమై పాలితాజాండమై విజయ ప్రకాండమగుచు 


7. సమగ్రాంధ్రసాహీత్యం, పద్మనాయకయుగం, 
8, ఉత్తరహరివంశం, 3140-3464. 


884 సమగ్రాంధ్ర సాహిత్యం 


నిత్యమై నిఖిలగంతవ్యమై సుజనసంభావ్యమై సద్భ్బక్తసీవ్యమగుచు 

నిత్యమై నిగమ స్తుత్యమై వినమితాదిత్యమైనిర్దితదైత్యమగుచు 
విజయసమయసముద్దూతవిపులభాస్వ 

దశికలోచనలోచనానలసహస్ర 

ఘటితపటుసటా జ్వాలికాచటులసత్వ 

భయదచక్రంబు కృత్యపై బంపె శౌరి. (భాగవతం. 10- ఎఎ. 529-60) 


నాచన సోముని ప్రభావంవల్లనే పోతనగారు శ్రీకృష్ణునిచేత జూదం ఆడించారు. 
ఇన్ని విధాల నాచన సోముణ్ణి మొదటినుంచి కడవరకూ అనుసరించినా, ఎందుచేతనో 
పోతరాజుగారు నాచన సోముని పేరు ఏ రచనలోనూ చెప్పలేదు. అయితే భాగవతంలో 
“ఇతర పూర్వకవిజన సంభావనంబు చేసి” అని, “ఉభయకార్యకరణ దక్షుండునై ఉన్నా'' 
మని చెప్పారు. ఆ ఇతర పూర్వ కవులలో సోముణ్జీ చేర్చుకోవాలి. వీరభద్ర విజయంలో 
' కూడా నన్నయ, తిక్కన, రంగనాధ, వేములవాడ భీముల పేర్లు చెప్పి 'ఆదిగాగల కవులను 
అధిక భక్తి తలచి' అన్నారు. ఇందులో ఎర్రయగారు సోముడు చేరుతారు. 


బాలపోతరాజుగారు నాలుగాశ్వాసాల కావ్యాంగా వీరభదవిజయం వ్రాశారు. 
ఇందులో ప్రథమాశ్వాసంలో దక్షయజ్ఞం జరుగుతుంది. అందులో సతీదేవి 
మరణిస్తుందిగాని వీరభద్రుడు ప్రభవించడు. నాలుగవ ఆశ్వాసంలో మళ్ళీ దక్షుడు ఇంకో 
మన్వంతరంలో యజ్ఞం చేసి శివనింద చేస్తాడు. అప్పుడు వీరభద్రుని పుట్టించి శివుడు 
విజయానికి పంపిస్తాడు. ఈ రెండు యజ్ఞాలకు మధ్య గిరిజ ప్రభవించడం, శివుని తపస్సు, 
ఆమెను శుశ్రూషకు నియోగించడం, దేవేంద్రుడు కాముణ్ణి పంపించి, శివుని తపస్సు 
అపించమనడం రతీమన్మథుల వివాదం, కామదహనం, శివుడు ఎరుకలసాని వేషంలో 
పార్వతికి సోది చెప్పడం, పార్వతి తపశ్చర్య, శివుడు కపట బ్రహ్మచారి వేషంలో వచ్చి 
ఆమెను పరీక్షించడం, తరువాత శంకరుడు సప్త మహర్షులను పిలిచి వాళ్ళను పెళ్ళి పెద్దలుగా 
పంపడం, పెళ్ళిమాటలు, వివిధ ఆచారాలూ, నాలుగు రోజుల పెళ్ళి, పార్వతీపరమేశ్వరులు 
సుఖంగా ఉండడం, ఆమె అతని కంఠం నీలంగా ఉండడానికి కారణం అడిగితే అతడు 
క్షీరసాగర మథనం హాలాహల భక్షణ కథనం చేయడం మొదలైనవి పోతరాజుగారు 
ప్రథమాశ్వాసంలో కొంతా, రెండు మూడు ఆశ్వాసాలలో పూర్తిగా వ్రాశారు. 


ఇది పోతరాజుగారి బాల్య రచన కాబట్టి చదువుతూ ఉంటే ఉడికీ ఉడకని 
అన్నంతో పండీ పండని పండు నంచుకున్నట్టు ఉంటుంది. దుష్ట సమాసాలు, అపశబ్దాలు, 
వ్యర్థపదాలు కోకొల్లలు. అయితే ఒక మహాకవి ప్రాథమిక రచన ఎలా ఉంటుందో 
కూలంకషంగా పరిశీలించడానికి తోడ్పడుతుంది. ఎంత అపక్వమైన రచన అయినా 
ఇందులో పోతరాజుగారు అనాటి సాంఘిక ఆచారాలను చాలా చక్కగా చెప్పారు. 
సప్పర్లులను పిలిచిన కివుడు ఈవిధంగా పురమాయించాడు. 


పోతన 885 


ఫీతాచలేంద్రుని కూతు బార్వతి కన్యనతిమోదమున మాకు నడిగి రండు 

ఉడురాజవదనకు నుంప వేమడిగిన నెంతైన మైకొని యిచ్చిరండు 

మదిరాక్షి నాతండు మన కిచ్చు నట్లుగా బెంపార నుంగ్రము బెట్టి రండు 

పాలకూళ్ళు గుడిచి బాలను మనసొమ్ము చేసి రండనువొంద చేసిరండు 

ఇదియె మాకు మెచ్చు నెల్ల భంగులనైన - దీనిజేయవలయు దెరగు మెరసి 

కదలిపోవ దిదె కడు మంచి లగ్నము - భూధరేంద్రపురికి పోయిరండు. 
(వీరభద్రవిజయము, ౩-27) 


ఈ పద్యం ద్వారా ఆనాడు పెళ్ళి మాటలకు వెళ్ళేవాళ్ళు ఉంకువ ఇచ్చి ఉంగరం పెట్టి 
పాలకూళ్ళు భుజించి వచ్చేవారని తెలుస్తూంది. పెళ్ళి ముహూర్తాన్ని నిర్ణయించడానికి ఇంటీ 
అరుగుమీద గడియారం కట్టించేవారు. దానిని పోతరాజుగారిలా వర్ణించారు: 


తమ పెద్దింటి యరుంగుమీద గడకక్‌ ధాన్యంబుపై బెండ్తీల 
గ్నము సాధింప బసిండీ పేర్పున నభోగంగా నదీ తోయముల్‌ 
రమణం బోసి యలంకరించి ఘడియారం బొప్ప గట్టించి య 
య్యమరాచార్యునిచే మహా మహిమతో నర్క ప్రతాపంబునన్‌. 
(వీరభదవిజయం. 3- 126) 


పుణ్యస్త్రీలు పాడుతూ క్రంతలు నడవడం, పెళ్ళిలో వధూవరుల మధ్య తెర కట్టడం, 
మధుపర్కాలు ఇవ్వడం, సుముహూర్తంలో తెర తియ్యడం, తలంబ్రాలు పోసుకోవడం, పెద్ద 
ఇంట్లోనుంచి పెండ్లి అరుగుమీదకు వచ్చి ప్రవేశహోమం చేయడం మొదలైన నాలుగు 
రోజుల పెళ్ళిని పోతరాజుగారు వివరంగా వర్ణించారు. ఆ మరునాడు అప్పగింతలు. ఇక్కడ 
మనం ఒక ముఖ్యమైన సంగతి చెప్పుకోవాలి, పోతరాజుగారు నాలుగు రోజుల పెళ్ళిని 
వర్ణించినా మంగళసూ త్రధారణను పేర్కొనలేదు. నాకు తెలిసినంతవరకూ పోతరాజుగారి 
కాలందాకా ఏఒక్క తెలుగుకవీ మాంగల్య బంధాన్ని వివాహంలో వర్ణించలేదు. తిక్కనగారి 
కాలం నుంచి అందరూ పెళ్ళిలో ముఖ్యంగా తలంబ్రాలు పోసుకోవడమే పేర్కొన్నారు. 
మడికి సింగన తొలిసారిగా తెరసంగతి చెప్పాడు. వివాహ వర్ణనలో మాంగల్యధారణను 
గురించి వివరించకపోయినా పోతరాజుగారు వీరభద్ర విజయంలో మంగళసూత్ర బంధం 
గురించి వ్రాశారు. భస్మమైన పతిని చూసి రతి విలపిస్తున్న ఘట్టంలోని ఈ క్రింది పద్యం 
చూడండి. 


రారే యేడుపు మాన్సరే మధురిపు౯ రప్పింపరే కావరే 
పోరే కుయ్యెరిగింపరే సిరికి నా పుణ్యంబు విన్సింపరే 
తెరే దేవర వేడి నా పెనిమిటిన్‌ దీర్దాయుషోపేతుగా 
నీరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్‌. 
(వీరభద్ర విజయం, 2-126) 


886 సమగ్రాంధ్ర సాహిత్యం 


పోతరాజుగారు భాగవతంలో కూడ ఒకసారి మాంగల్య ప్రసక్తి తెచ్చారు. శివుడు 
హాలాహలం మింగబోతున్నప్పుడు పక్కన ఉన్న పార్వతి వారించలేదట. . కట్టుకొన్న 
మొగుడు కాలకూటం త్రాగుతూంటే ఏ యిల్లాలయినా ఎలాగ ఊరుకోగలదు అనే ప్రశ్న 
పరీక్షిత్తుకు వచ్చింది. దానికి శుకుడు సమాధానం చెప్పాడు. చూడండి ఆ పద్యాలు. 


అమరన్‌ లోకహితార్థ మంచు నభవుం డౌగాక యంచాడె బో 
యమరుల్‌ భీతిని మింగుమీ యనిరి నో యంభోజ గర్భాదులు౯ 
దము గావన్‌ హర! లెమ్ము లెమ్మనిరి నో తా జూచి కన్గంటన 


య్యుమ ప్రాణేశ్చరు నెట్లు మింగుమనె నయ్యుగ్రానల జ్వాలలన్‌? 
అనిన శుకుం డిట్లనియె. 


మైంగెడువాడు విభుండని - మింగెడిది గరళమనియు మేలనిప్రజకు౯ 
మ్రింగుమనె సర్వమంగళ - మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో? 
(భాగవతం. 8:239-241) 


మంగళసూత్రం సంగతి పోతరాజుగారు ఇంకొకచోట చాలా చక్కగా చెప్పారు. 
భారతస్త్రీలు ఏ ఆభరణమైనా తీసీస్తారుగాని పుస్తెలు మాత్రం తియ్యరు. తాను కొలుచుకునే 
సీతారాములచేత అన్నీ దానం చేయించి పోతరాజుగారు సీతమ్మకు తాళిబొట్టూ, 
రామయ్యకు రెండు జతల ధోవతులూ మిగిల్చారు. శ్రీరామచరిత్ర ఘట్టంలో రాముడు 
యాగం చేసి భూసురులకన్నీ ఇచ్చేశాడన్న సీసపద్యం తరువాతి ఎత్తుగీతి చూడండి. 


తనకు రెండు పుట్టంబులు దనకునైన 

మెలత మంగళసూ త్రంబు మినుకుదక్క 

వినతుడై యుండె రాముని వితరణంబు 

పాండవోత్తమ! యేమని పలుకవచ్చు? (భాగ. 9-341) 


పోతరాజుగారికి సమకాలికుడో, లేక కొంచెం పెద్దవాడో అయిన శ్రీనాథుడు 
కాళీఖండంలో దక్షయజ్ఞం గురించి వ్రాస్తూ శివుణ్ణి కాదని యాగానికి వచ్చిన దేవతలను 
పేరుపేరునా దధీఛిచేత తిట్టించాడు. ఆ పద్యంలో మంగళ సూత్రాలకు దేశ్యమైన తాళ్ళను 
పేర్కొన్నాడు. చూడండి. 


శితికంధరునకు నెచ్చెలికాడు గాడొకో 
యటమటీడైన యీ యక్షభర్హ? 

యహీకంకణునకు మూడవ కన్ను గాడొకో 
పాల్మాలినట్టి యీ పాపకుండు? 

పురవైరి కవతంసపుప్పుంబు గాడొకో 
నిర్భాగ్యుడైన యీ నీరజారి? 


పోతన 887 


గంగాధరునకు లెంకలలెంక గాడొకో 
పెనుగూళయైన యీ యనిమేషింద్రు? 
డేమి గుడువంగ వచ్చినా రిండ్ల విడిచి 
హరుని వెలివెట్టినట్టి యా యాగమునకు? 
పంచవదనుని కను జేగురించె నేని 
దత్యణంబున తమ యాండ్ర తాళ్లు దెగవె? (కాశీఖండం, 7-60) 


ఇదే పద్యం చాలా కొద్దీపాటి మార్పులతో వీరభద్ర విజయంలోకూడా ఉంది 
(4-47). అయితే ఇది ప్రక్షిపమనుకోవాలి. లేఖకులెవరో మోజుపడి దూర్చి ఉంటారు. 
పోతరాజోూగారు అనుకరించడానికి కొద్దిపాటి ఆస్కారం లేకపోలేదు. శ్రీనాథుని కాకీఖండ 
రచన 1430 తరువాత జరిగిందని పండితులందరూ ఏకగ్రీవంగా భావిస్తున్నారు.” అప్పటికి 
పోతరాజుగారికి ఏ పదమూడేళో ఉండిఉండవచ్చు. కాశీఖండ ప్రతిని వీరభద్ర విజయం 
వ్రాసేటప్పుడు చూసిఉండవచ్చు. అయితే ఈ తొలిరచనలో పోతరాజుగారు నన్నెచోడు జ్ఞ, 
పండితయ్యనూ ఎక్కువగా అనుకరించారు. 


పండితయ్య తన శివతత్త్వసారంలో దక్షాధ్వర ధ్వంసం, గణాడంబరం విపులంగా 
వర్ణించాడు. అదితి, సరస్వతి, స్వాహా మొదలైన దేవతాస్త్రీల ముక్కులు, చనుముక్కులు 
వీరభద్రుడు కోశాడని కందపద్యాలలో పండితయ్య చెప్పాడు. అలాగే కందపద్యాలలోనే 
పోతరాజుగారు కూడా వ్రాశారు. కివతత్తసారంలోని 309, 314 పద్యాలతో 
వీరభద్రవిజయం నాల్గవ ఆశ్వాసంలోని 118 నుంచి 121 దాకా ఉన్న కందపద్యాలు 
తైపారువేస్తే ఈ సంగతి తెలుస్తుంది. వీరభద్రవిజయం రెండవ ఆశ్వాసంలో, మూడవ 
ఆశ్వాసంలో ముఖ్యంగా రతీమన్మథుల సంభాషణలో పోతరాజుగారు ఎక్కువగా 
నన్నెచోడుని అనుకరించారు. అయితే దక్షుణ్జీ సతీదేవి చేత ఉపాలంభనం చేయిస్తున్నప్పుడు 
నన్నెచోడుడు చూసిన నేర్చు, వాడిన పదపటిమ పోతరాజుగారు చూపలేకపోయారు. 
చూడండి, ప్రజాపతి కుమార్తె - పరమేశ్వరుని ఇల్లాలు పదిమంది మధ్య తండ్రిని 
ఏమంటుందో - 


ఏరా దక్ష యదక్షమానస వృథా యీ దూషణం బేలరా 
యోరీ పాపములెల్ల బోవిడువరా యుగ్రాక్షు చేపట్టరా 
వైరం బొప్పదురా శివుం దలపరా వర్ణింపరా రాజితోం 
కారాత్ముం డగు నీలకంఠు దెగడంగా రాదురా మన్మతీ. (వీరభద్రవిజయం, 48) 


ఇవి శివదూషణ చేసిన భవిమీద వీరశివుడు ప్రయోగించే మాటలేగాని ఒక 
కావ్యంలో ఉదాత్తమైన పాత్రచేత చెప్పించే మాటలు గావు. వీరభద్రవిజయం 
వ్రాస్తున్నప్పుడు పోతరాజుగారి మతాఖిమానం అటువంటిది. పరమతసహనం ఆ 
వయసులో లోపిస్తే ఆశ్చర్యపడనక్కరలేదు. అయితే ఇటువంటి ఉడుకునెత్తుటి వీరజైవుడు 
9. సమగ్రాంధ్ర సాహిత్యం, రెడ్డిరాజుల యుగం. 


888 సమగ్రాంధ్ర సాహిత్యం 


పరమసాత్త్వికుడై భాగవత రచన చేయడానికి వీలుగా ఎలా మారాడో తెలుసుకొనడంలో 
ఆనందముంటుంది. 


వీరభద్రవిజయం వ్రాసేనాటికి. పోతరాజుగారికి మీసకట్టు కూడా వచ్చి వుండదని 
చెప్పుకొన్నాం. నూత్నయౌవనం వచ్చి కొందరు భావించినట్టు తన గ్రామానికి సమీపాన 
ఉన్న పట్టణానికి ధనార్జనకో, మరెందుకో పోయి ఉండవచ్చు. “ఈతడు కుటుంబమునకు 
పెద్దవాడు కాడు కావున గ్రామకరణీక మీతని కుండదు. పండితుడు కవి బీదవాడును నగు 
నీతడు సమీపమందున్న గొప్పపట్టణమునకు పోయి బుజుమార్గముననే . కొంత 
ధనమార్శించి కుటుంబపోషణము చేయకూడదా?'' అని కొమర్రాజు లక్ష్మణరావుగారు 
వేసిన ప్రశ్న సమంజసమైనదే.! వారు చెప్పినట్టి ఆ రోజులలో, రాజున్నా లేకపోయినా, 
ఏకశిలానగరం పెద్దపట్టణం. పలువురు విద్వాంసులు, కవులు,- రసికులు, శ్రీయంతులు 
అక్కడ ఉండడం సహజం. వారి సహవాననిమిత్తం పోతరాజుగారు అక్కడ ఎక్కువగా 
ఉండవచ్చు. 


పోతరాజుగారి పూర్వులు గణకులు. అందులో ఒకాయన గణకదవ్రజమాన్యుడు. !* 
పోతరాజుగారు కూడా గణితశాస్త్రం బాగా అధ్యయనం చేసినట్టు కనబడుతుంది. 
భాగవత నవమస్కంధంలో గంగావతరణం ఘట్టంలో ఆయన శ్లేషమూలోపమా 
లంకారాలతో 78 పంక్తులలో సుదీర్ణమైన 'బాణవచనం' వ్రాశారు. అందులో 'గణిత 
శాస్త్రంబు కొలందిని ఘన, ఘనమూల, వర్గమూల, సంకలిత, భిన్న మిశ్రప్రకీర్ణ 
ఖాతభీష్కంబై' అని వర్ణించారు (9-229). (ఆ వచనంలో ఇతర శాస్త్రాల ప్రసక్తికూడా 
ఉందిగాని అందులో కొన్ని వరంగల్లు చేరాక నేర్చుకొన్నవి కావచ్చు). యుక్తవయసు 
వచ్చాక పోతరాజుగారు ఏ శ్రీమంతుని కొలువులోనో గణకుడుగా చేరి ఉండవచ్చు. 
ఓరుగల్లులోనే, పద్మనాయక రాజధాని రాచకొండలోనే పోతరాజుగారు నివసించి 
ఉండవచ్చు. ఆ రోజులో చాలామంది ప్రభువులు, ప్రభుత్వోద్యోగులు వైష్ణవంవైపు 
మొగ్గుతున్నారు. రాచకొండ, దేవరకొండ ప్రభువులు మొదట శైవులైనా, వేదాంత 
దేశికులవారి కుమారుడు అక్కడి పండితులను ఓడించి, వైష్టవాన్ని స్థాపించినట్లు మనం 
ఇంతకుముందు తెలుసుకున్నాం." వేదాంతదేశికులవారి వైష్ణవగ్రంథాలు పఠించడం 
అప్పుడు విరివిగా సాగేది. అదీకాక, నాటి ఆంధ్రసాహిత్య సంప్రదాయంలో 
హరిహరాదైకతం బాగా వేళ్ళూనింది. శైవుల ఇంటో పుట్టి శంభుదాసు అని బిరుదు 
వహించిన ఎర్రయ్యగారు నృసింహపురాణం, హరివంశం రచించారు. వైష్టవుడైన 
అనంతామాత్యుడు తన భోజరాజీయంలో శివుని బాగా వర్ణించాడు; నుతించాడు. 
ఎర్రయ్యగారి హరివంశంలోని కృష్ణలీలలు, మడికి సింగన్న రచించిన పద్మపురాణంలోని 
దశమాశ్వాసం (ఇది పూర్తిగా కృష్ణావతారచరిత్ర) బాగా చదివిన పోతరాజుగారికి 


10. లక్ష్మణరాయ వ్యాసావళి - 'ఏకళిలానగర మోరుగల్లే', పుట 91. 
11. వీరభద్రవిజయం, 1-32. 
12. సమగ్రాంధ్ర సాహిత్యం, పద్మనాయకయుగం 


పోతన 889 


కృష్ణావతారం గురించి, వాసుదేవతత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలనే కుతూహలం 
జనించి ఉండవచ్చు. 


ఈ కుతూహలం తీరేలోగా పోతరాజుగారు వయసుకు తగిన సొగసులు చూసి 
ఆనందించేవారని తోస్తుంది. ఆయన ప్రాయమా? పైలాపచ్చీసు! ఆయన ఉంటున్నదా 
ముఖ్యపట్నుం. వైభోగాలతో, వారవిలాసినుల నృత్యావధానాలతో, మంజాలగానాలతో 
ఆటపాటలు, శృంగారగానాలూ వెల్లివిరిసే కాలం. పోతరాజుగారు కూడా సానివాడను 
పావనం చేసీవారు కాబోలు. ఆ రోజులో వారికి రాజాశ్రయం కూడా దొరికేది కాబోలు. 
రాచకొండ, నేలే సర్వజ్ఞసింగభూపాలుడు (క్రీ.శ. 1425-1475) కూడా మంచి రసికుడు. 
అతడొకనాడు గోపాలదేవోత్సవక్రీడలో పాలొన్నాడు. అప్పుడొక మేడలోంచి 
వారకాంత ఒకర్ణె అత చూసింది. మోహించింది. ఆమె తల్లి “ఆ ప్రభువు మనింటికి 
ఎందుకొస్తాడే? మన తాహతుకు తగ దొరలనే వరించి వలపించాలి' అని హితోపదేశం 
చేసింది. సానికూతురు వినలేదు. ఎన్నిరకాలుగానో తల్లిని తిట్టి, (బ్రతిమాలి, శపించి, 
ప్రాథేయపడి సింగభూపాలుని తీసుకురమ్మంది. చివరకు ఆ ప్రభువు వచ్చి అమెను. 
ఏలుకొన్నాడు. సద్బోగినీపట్టం దిట్టమౌనట్టుగా ప్రసాదించాడు. ఏనుగు ఎక్కించాడు. 
రాజాశ్రయంలోను, సానివాడలోనూ సమానంగా వున్న పోతరాజుగారు ఈ సంగతులు 
ఒక దండకంలో వ్రాశారు. 


దాన్ని 'భోగినీదండకం' అంటారు. అంతవరకూ వున్న స్తుతి రూపక 
సంప్రదాయమునకు బదులుగా, దండకాలలో ఇతివృత్త సంప్రదాయం పోతరాజుగారి 
దండకంతోనే ప్రారంభం అయిందని కొందరు పరిశోధకులు చెప్తారు.13 అయితే 
దండకంలో ఇతివృత్తం చెప్పడం పోతరాజుగారితో కాక శ్రీనాథునితో మొదలైంది. 
దక్షయజ్ఞ సందర్భంలో కవిసార్వభౌముడు సతీదేవి చేత శివుణ్ణి భూషించి, దేవతలను 
దండకంలోనే దూషించాడు (కాశీఖండం, 7-24). నన్నయ తరువాత తిక్కన, ఎర్రనలు 
దండకాలు ఉపయోగించలేదని కూడా పరిశోధకులు పొరబడుతున్నారు.'* ఎర్రనగారు 
నృసింహపురాణంలో దండకం వ్రాశారు (5-11). పోతరాజుగారు దండకరచనలో ఎర్రన 
మార్గాన్ని అనుసరించారు. శ్రీనాథుడు రెండు నగణాలపై రగణంతో దండకం వ్రాశాడు. 
ఎర్రనగారు ఎత్తుగడతోనే తగణ దండకం వ్రాశారు. పోతరాజుగారి భోగినీదండకం, 
భాగవతంలోని అక్రూర దండకం తగణ దండకాలే. 


పోతరాజుగారు పరమ భక్తులుగా భాగవతంవల్ల ప్రసిద్దులైనారు కనుక అటువంటీ 
భోగినీ దండకంలాంటి శృంగార రచనలు చేయరని కొందరి మతం."్‌ అయితే 
వారకాంతలను చూడకూడదు; వారిని వర్ణించకూడదు అన్న నియమం పోతరాజుగారికి 
భాగవత రచనాకాలంలో కూడా లేదు. దశమస్కంధ ఉత్తరభాగంలో ధర్మజుని 


13. పోతన : నిడుదవోలు వెంకటరావుగారు, పుట 91. 
14. పోతన : నిడుదవోలు వెంకటరావుగారు, పుట 91. 
15. "ఉదాహరణకు : చాగంటి శేషయ్యగారు, ఆంధ్రకవితరంగిణి, సంపుటి, పుట 184. 


890 సమగ్రాంధ్ర సాహిత్యం 


రాజసూయ యాగానికి 'వారాంగనా జనంబులు తమతమ వారలి గూడుకొని' వెళ్లారని 
పోతరాజుగారు వర్ణించారు. ఈ వర్ణన ఒకటి రెండు మాటలతో కాదు. ఒక 
సీసపద్యంలోనూ, 24 పంక్తుల సుదీర్ణ వచనంలోనూ చేశారు. మహిత కుచభారకంపిత 
మధ్యలగుచు మొలనూళ్లు మెరయపయ్యెదలు జార ఒకరిమీద ఒకరు జల్లుకొన్న పన్నీటితో 
చెంగావి జీలుగుపుట్టంబులు దట్టంబులుగా దోగిలి మర్మంబులు బయటపడిన అగ్గలంబు 
లగు సిగ్గులకు ఒప్పిదాలైన తమ కనురెప్పలకు అడ్డంచేస్తూ ఆ వారకాంతలు పురుషులతో 
రసోక్తులనయ వసంతాలాడారని ఈ సుదీర్ద వర్ణనలో పోతనరాజుగారు చెప్పారు. . 

మహాభక్తులై పారవశ్యంతో భాగవతం రచిస్తూ బహుశా ఆ రచన కడపటిదశలో 
వారకాంతలను గురించి ఇంతగా వ్రాసిన పోతనరాజుగారు యౌవనంలో భోగినీదండకం 
వంటిది వాయకుండా ఉంటారా? ఆ దండకం చివర నున్న ఒక పద్యం - అది 
పోతరాజుగారు వ్రాసినట్టి ఉంది - చూడండి. 


పండిత క్రీరనీయుడగు బమ్మెరపోతన యా సుధాంశు మా 
రాండ కులాచలాంబునిధి తారకమై విలసిల్ల భోగినీ 
దండకమున్‌ రచించె బహుదాన విహర్తకు రావు సింగభూ 
మండల భర్తకున్‌ వినుత మానవనాధ మదావహర్హకున్‌. 


ఈ పద్యంలో అనుప్రాస పోతరాజుగారి సంవిధానాన్నే పోలినది. దండకంలో కూడా 
పోతరాజుగారికి చాలా ఇష్టమైన “మందార మకరంద మాధుర్యమున తెలు మధుపంబు 
వోవునే మదనములకు' అనే భావాలు ఉన్నాయి. (ఈ భావాలను గురించి తరువాత 
చెప్పుకొందాం). భాగవతంలోని ఇతర పద్యాల పోలికలు కూడా దండకపాదాలలో 
కనపడతాయి. మాటవరుసకు సింగభూపాలుని చూశాక భోగినీ ఇలా అనుకొంటుంది: 


మున్నే బ్రశస్తారవిందంబు నైనన్‌ 

మహీపాలు హస్తారవిందంబునై నేడు లీలారవిందంబునై యందుబో 
రత్న హారంబు నైనన్‌ 

శుభాకారు వక్షోవిహారంబు గైకొందుబో యేల ఇట్టెతి. 


సరిగ్గా ఇటువంటి భావాలే దశమస్కంధంలో శ్రీకృష్ణుని చూసినప్పుడు మధురలోని 
కాంతలకు వస్తాయి. చూడండి. 


వేణునాదములమై వెలసిన మాధవుం డధరామృతము నిల్చి యాదరించు 
- బవింఛదామములమై పెరిగిన వెన్నుండు మస్తకంబున దాల్చి మైత్రినెరపు 
వీతాంబరములమై బెరసిన గోవిందు డంసభాగముల బాయక ధరించు 
వైజయంతికలమై వ్రాలిన గమలాక్షు డతి కుతూహలమున ఇరుత దాల్చు 
డనరు బృందావనంబున దరులమైన - గృష్టు డానందమున చే క్రీడ సల్పు 
నెట్టి నోములనైన మున్నిట్టి విధము - లేల కామైతి మోయమ్మ యింక నెట్లు; 
(భాగవతం, దశమ, 1-1352) 


పోతన 891 


ఇలా పోలికలున్న భావాలవల్లనేకాక శైలి, సంవిధానా లవల్ల కూడా భోగినీదండకం 
పోతరాజుగారు వ్రాసినదే అని చెప్పవచ్చు. సర్వజ్ఞసింగ భూపాలుని ఆశ్రయించి ఉన్నప్పుడు 
పోతరాజుగారు చెప్పిన చాటువు కూడా ఒకటి లభించింది. ఆడవాళ్లకు లొంగడం 
మగవారికి పాడికాదని సింగభూపాలుడు భావిస్తే - అది తప్పనీ, లోలాక్షులకు లోబడడం 
రసికుల లక్షణమనీ పోతరాజుగారు చెప్పారట. చూడండి ఆ పద్యం. 


రసికులైనవారు రమణుల కొక వేళ - వంగుటెల్ల ధర్మ వర్తనంబు 
ఈరసమున విల్లు నారికి వంగదా - చిత్తజాతరూప సింగభూప 


ఈ సీంగభూపాలుని కొలువులో ఉండడం వల్లనేకాక, ఆ సంస్థానంలోని వైష్ణవ 
గురువుల సాన్నిహిత్యంవల్ల కూడా పోతరాజుగారు ఈ దండకాన్ని రాశారని 
భావించవచ్చు. దక్షిణాది నుండి వచ్చిన ఆ ఆచార్యస్వాములు ద్రావిడ వేదంతో పాటు 
తమిళ సాహిత్య సంప్రదాయాలను కూడా ప్రవచనం చేస్తూ ఉండేవారు కాబోలు. 
ప్రభువులకు దీక్షనిచ్చిన ఈ వైష్టవస్వాముల వల్ల ప్రజలూ, పండితులూ కూడా 
ప్రభావితులయ్యారు. తమిళ కావ్యాల గురించి సహజంగా పోతరాజుగారు తెలుసుకొని 
ఉండి ఉంటారు. 


తమిళ సాహిత్యంలో 'ఉలా' ప్రబంధమనే ప్రక్రియ ఒకటి ఉంది. అందులో 
ఊరేగుతున్న రాజును సామాన్య నాయిక చూడడం మరులు కొనడం, విరహవేదన 
అనుభవించడం రాయబారం పంపడం, తరువాత మనోరథప్రాప్తి కలగడం వరుసగా 
ఉంటాయి. సరిగ్గా ఇదే ప్రణాళికమీద పోతరాజుగారు భోగినీ దండకాన్ని రాశారు. 


ఉత్తమ కావ్యాలలో నాయికానాయకులు ఎటువంటి వారైనా ఉలా ప్రబంధంలో 
సామాన్య నాయిక కావచ్చు. కావ్యానికీ తగిన నాయకుడు ఎలా ఉండాలి? నాయిక ఎలా 
ఉండాలి? ఎటువంటివారు కావ్యనాయికా నాయకులుగా ఉండడానికి పనికిరారు? 
ఇటువంటి ప్రశ్నలకు అలంకార శాస్త్రాలు జవాబు చెప్తాయి. విన్నకోట పెద్దన తన 
“కావ్యాలంకార చూడామణి'లో ఇలా చెప్పాడు. కావ్యనాయికలు స్వీయ, పరకీయ, 
సాధారణి అని మూడు రకాలు. నీతివలన గుణాయత్తార్ణములు కలుగుతాయి (3-26). 
సాధారణి అంటే గణీక, ఈమె కళాదౌరేయాత్మ అయిన కపటలంపట లీలా మాధుర్య 
విధాయిని; దాని గతి తెలుసుకొంటే దురగాథా మనోవృత్తి (3-33). “పైడివెట్టి నిలువం 
గలవే వెలయాలి కూరుముల్‌?'' (3-34) అని ప్రశ్నిస్తున్నాడు. 


పోతరాజుగారి కాలానికి 'కావ్యాలంకార చూడామణి' ఒక్కటే ప్రసిద్ధమవుతున్న 
తెలుగు అలంకార శాస్త్రగ్రంథం. తెలుగు లాక్షణికులు సహజంగా సామాన్య నాయికలను 
ఆమోదించలేకపోవచ్చు. అయితే పోతరాజుగారి పోషకులైన సింగభూపాలుని వంశంలోని 
వాళ్ళకు వేశ్యాశృంగారం విషయంలో పట్టింపు లేదు. సర్వజ్ఞసింగభూపాలుడు 
(1383-1399) 'రసార్హవసుధాకరం* అనే అలంకార శాస్త్రాన్ని సంస్కృతంలో రచించాడు. 


892 సమగాంధ్ర సాహిత్యం 


అందులో పూర్వ లాక్షణికుల మతాన్ని చెప్పి వాటితో విభేదించే తన అభిప్రాయాన్ని 
స్పష్టపరిచాడు. 
వేశ్యకు గుణవంతుడగు నాయకుని యందును ననురాగముండదు. అట్టియరక్తను 


వర్ణించుట రసాభాసమునకే కారణమగును; కాని వేశ్యను నాటకాదులందు వర్ణింపరాదని 
కొందరందురు. వారిట్లు చెప్పుదురు. 


““వేశ్యసామాన్య వనిత: ఆమె ప్రధానముగా ద్రవ్యమునే కోరును. ఆమెకు గుణహీనుని 
యెడ నిష్టముండును. గుణియెడ నిష్టముండదు. అట్టి వేశ్యయెడ శృంగారాభాసమేగాని 
శృంగారమెంత మాత్రము నుండదు”' అని, 


“కాని ధీమంతుడగు శ్రీ సింగభూపతి యీ మతము నంగీకరింపడు. ఏలయన 
వేశ్యకు భావానుబంధము లేనిచో నాయికత్వమే నశించును. ఆమె ప్రకరణాదులయందు 
నాయికగా వర్ణింపబడి యున్నది గదా! నాయికకాని దానికి నాయికగా వర్ణించినచో 
రసాభాసమే యగును. అట్టి వర్ణనల వలన త్రికరణాదులు లోకాశ్రయములు కాపోవలసి 
వచ్చును. కాని నాటక ప్రకరణాదులు పదియును రసాశ్రయములేయని పెద్దలే నియమించి 
యున్నారు. కావున సామాన్య స్త్రీలకు, వేశ్యలకు గుణవంతుడగు నాయకునియందనురాగ 
ముండును. దీనిని రుడ్రటుడు నంగీకరించెను. 

(రసార్దవ సుధాకరం - నాయికా ప్రకరణం, పుటలు 4, 95) 


సర్వజ్ఞ సింగభూపాలుడు ఇంత చర్చించి వేశ్యను కావ్యనాయికగా వర్ణించవచ్చు నని 
లక్షణం చెప్పినా తెలుగులో లక్ష్యం ఏదీ? అందుకే పోతరాజుగారు భోగినీ దండకాన్ని 
చెప్పారేమో. తమిళ సాహిత్య ప్రక్రియలలోని ఉలా ప్రబంధం ఒక్కటే వారికి మార్గదర్శకం 
కాదు అనుకోవచ్చు. రాజు ఊరేగుతున్నప్పుడు పౌరకాంతలు చూడడం ముగ్గులవడం మన 
సాహిత్యానికేం కొత్తకాదు. రఘువంశంలో అజుడు స్ప్వయంవరా నంతరం ఊరేగడాన్ని 
కాళిదాసు సవిస్తరంగా 'వర్ణించనే వర్ణించాడు (సప్తమవర్గ 5వ శ్లోకం నుండి 16వ శోకం 
దాకా). కాళిదాసులాగే నన్నెచోడుడు కూడా ఇటువంటి వర్ణనలు చేయకపోలేదు. 
కుమారసంభవం అష్టమాశ్వాసంలో 47వ పద్యం నుండి 70వ పద్యందాకా 24 పద్యాలలో 
పౌరకాంతలు శివునికొనియాడడం, చూడడానికి రెండు కన్నులు చాలవనుకొనడం 
చెప్పాడు. ఈ వర్ణనలన్నీ పోతరాజుగారిలో గట్టి ముద్రను వేశాయి. భోగినీదండకంలోనే 
కాక భాగవతంలో కూడా కొన్ని ఊరేగింపు ఘట్టాలను ఆయన చాలా విపులంగా 
వర్ణించాడు. ఉదాహరణకు కంసవధకు ముందు కృష్ణుని పౌరకాంతలు తిలకించి, 
పులకించడం కథనం చేశారు. 


పోతరాజుగారు అర్థం లేని నిషిధాలను పాటించరు. అందుకే లాక్షణిక ధిక్కారం చేసి 
వేశ్యను నాయికగా ఎన్నుకుని తెలుగులో మొట్టమొదటి శృంగార దండకం రచించి కొత్త 
ఒరవడి పెట్టారు. వీరు ఈ మార్గాన్ని చూపాక ఈ బాణీ రచనలు ఫ్యాషనయ్యాయి. 
విద్యావతీ దండకం (గణపవరపు వేంకటకవి క్రీ.శ. 1674). చంద్రాననా దండకం : 


పోతన 893 


(నుదురుపాటి చిదానందం; 1844-86); ఇంకో చంద్రాననా దండకం (నుదురుపాటి 


సాంబశివయ్య- 19వ శతాబ్ది), మోహినీ దండకం వంటి వెన్నో పోతరాజుగారి ఫక్కీలో 
వెలువడ్డాయి. 


పోతరాజుగారు పెట్టిన ఉలా ప్రబందధోరణి ఇతివృత్తానుకరణ నాయకరాజుల 
యుగంలో దండకాలలో కాకపోయినా 'ఇలాసాలినే నాట్యునాటక కావ్యాలలో 
కనబడుతుంది. ఒక్క ప్రతిభావంతుడు లాక్షణీక ధిక్కారం చేసి జనం చేత 
జొననిపించుకుంటే వెయ్యిమంది వెన్ను తట్టుతారు. వెంట వస్తారు, అయితే పోతరాజుగారిది 
అర్థం లేని తిరుగుబాటు కాదు. వివిధ విజ్ఞులవద్ద తలియవచ్పినది తెలుసుకొని 
శ్రేయోదోయకమైన మార్గంలో మసలుకొనడమే. ఎందరివల్లనో ఎన్నో తెలుసుకొని 
అందరినీ మెప్పించడం పూరీ లక్ష రం. 


గడపవలసిన సమయంలో రసిక జీవితం గడిపిన పోతరాజుగారు ఓరుగల్లులో 
విబుధవరుల సాన్నిధ్యంలో ఎన్నో సంగతులు వింటూ వాళ్లు చెప్పిన గ్రంథాలలో ఎన్నో 

విషయాలు కంటూ సాహిత్య జీవనం గడుపుతూ ఉండేవారు. భాగవత పురాణాన్ని గట్టిగా 

చదువుతూ ఉండేవారు. ఆ అధ్యయనం వల్ల వారికి కలిగిన భావాలు గమనించతగ్గవి. 


అవే 


ధర్మంబునం దవ్యభిచారియైన యర్థంబునకు చామంబు ఫలంబుగాదు. 

2. _ తత్త్వ జిజ్ఞాస యనునది ధర్మజిజ్ఞాస. 

3. కొందరు ధర్మంబెతత్త వ్రైంబని పలుకుదురు 

4 ధర్మంబునకు భక్తీ ఫలంబు (భాగవతం, 1-56) 


అందుకే వారు భక్తిమారాన్ని అవలంబించారు. ఆ భక్తికూడా సత్త్వగుణ ప్రధానమైనదే 
అయితే మంచిదని భాగవత పఠనంవల్లనే తేల్చుకున్నారు. భక్తి మోక్షదాయకమని నమ్మారు. 


మోక్షార్థులైనవారలు ఘోరరూపులైన భూతపతుల విడిచి దేవతాం 
తరనింద సేయక శాంతులై నారాయణ కథలయందే ప్రవర్సించుదురు. 
(భాగవతం, 1-59) 


అందుకే దేవతాంతరనింద చేసే మతాన్ని మాని తాత్త్విక గుణాన్ని అలవరచుకున్నారు. 
దీనికి కూడా బాగవత పరఠశేమీ కారణం. 


'కాష్టంబుకంటె ధూమంబు, ధూమంబుకంటె ద్రయూమయంభబైన వహ్ని యెట్లు 
విశేషంబగునట్లు, తమోగుణంబుకంటె రజోగుణంబు, రజోగుణంబుకంటె బ్రహ్మ 
ప్రకాశంబగు సత్తపగుణంబు విశిష్టంబగు.' (భాగవతం, 1-59) 


ఆ కాలంలో వైష్ణవులు చాలా 'పీదవారు. మూల భాగవత రచనాకాలంనుండీ 
పోతరాజుగారి కాలందాకా _ విష్ణుభకులు దరిద్ర నారాయణులే. "కొందరు 
రాజసతామసులై సిరియు నైశ్చర్భంబును బ్రజలను గోరి పితృభూత ప్రజేశాదుల 
నారాధింతురు (భాగవతం 1-59)' అని పోతరాజుగారే చెప్పారు. భాగవతంలో ఒక 


894 సమగ్రాం(ధ సాహిత్యం 


ఘట్టంలో శివభక్తులు ధనవంతులై విష్ణుభక్తులు పేదలవడానికి కారణం చెప్పమని పరీక్షిత్తే 
శుకయోగిని ప్రశ్నిస్తాడు. చూడండీ. 


మునినాధోత్తమ! దేవ దానవులలో ముక్కంఠి సేవించువా 
రనయంబున్‌ బహువస్తు సంపదల సౌఖ్యానందులైయుండ న 
వ్వనజాతాక్షు రమామనోవిభుని శశ్వద్బక్తి సేవించు న 
న్మునివర్యుల్‌ గడు బేదలౌటకు గతంబు౯ నా కెరిగింపవే: 
(భాగవతం, 10, ఎ.ఎ. 1227) 


శివుడు గుణత్రయాన్వితుడు కనుక రాగాదియుక్తమై రాగిల్లి అతణ్ణి కొలిచేవారు 
సంపదలు పొందుతారనీ, విష్ణువు గుణాతీతుడు కనుక అతని భక్తులు రాగాదిరహితులై 
ఉంటారనీ శుకయోగి చెప్పాడు. ఇదే ప్రశ్న ఒకసారి ధర్మరాజు వేస్తే కృష్ణుడిలా జవాబు 
చెప్పాడట - 


వసుమతీనాథ! యెవ్వనిమీద నా కను 
గ్రహ బుద్ధి వొడము నా ఘనుని విత్త 
మంతయు గమమున నపహరించిన వాడు 
ధనహీనుడగుచు సంతాపమందు 
విడుతురు బంధు లవ్విధమున నొంటరి 
యై చేయునది లేక యఖిల కార్య 
భారంబు లుడిగి మద్బకులతో మైత్రి 
నెరపుచు విజ్ఞాన నిరతుడగుచు 

వీదప వా డవ్యయానంద పదము నాత్మ 
నెరిగి సారూప్య సంప్రాప్తి నెలమి నొందు 
గాన మత్సేవ మిగుల దుష్కర మటంచు 
వదలి భజియింతు రితర దేవతల నెవుడు. (భాగవతం, 10-11, 1230) 


తనను పూజింపదలచుకొన్నవాళ్ళలో ఎవరినైనా. కరుణించదలచుకొంటే వాళ్ళను 
మొదట బుక్కాపకీర్లను చేస్తానని భగవంతుడు భాగవతంలో ఇంకొక ఘట్టంలో కూడా 
చెప్తాడు. 'ఎవ్వని గరుణీంప నిశ్చయించితి వాని యఖిల విత్తంబు నే నపహరింతు, అని 
వామనుడు చెప్పాడు (భాగవతం, 8-659). ఈ భగవద్వాక్యాలను భాగవత పురాణ 
పఠనంవల్ల పోతరాజుగారు మనస్ఫూర్తిగా నమ్మి దరిద్రాన్ని వరించారు. 


భాగవత పురాణ రచనాకాలంలోగాని, ఆంధ్రీకరణకాలంలోగాని శివభక్తులు 
ధనవంతులై, విష్ణుభక్తులు పిదవారుగా ఉండడానికి తగిన కారణాలు సాంఘీక రాజకీయ 
చరిత్రలలో దొరకవు. ఆదిమ యుగం దగ్గర నుంచి మన దేశంలో శివాలయాలు ఎక్కువగా 
ఉండేవి. చాళుక్య ప్రభువు ఒక్క నరేంద్రమృ గరాజే 108 శివాలయాలు కట్టించాడు. 


పోతన 895 


ప్రభువులు, ప్రజలు కూడా పూర్వం శివాలయాలకే బాగులు చేస్తూ ఉండేవారు. మన 
ప్రాచీన సాంఘిక జీవనం, సాంస్క ఖ్రతిక జీవనం ఆలయాలపైన ఏకత ఆధారపడేవి. పెద్ద 
దేవాలయాలను నమ్ముకొని 72 నియోగాలవారు ఉండేవారని, ప్రతి ఆలయం ఒక చిన్ననైజు 
రాజధాని అని మనం ఇంతకుముందు చెప్పుకొన్నాం.!6 ఆ రోజులలో శివాలయాలకు 
ఆస్తులుండేవి. రామానుజాచార్యులవారు కొన్ని శివాలయాలను వైష్ణవాలయాలుగా మార్చి 
ప్రసిద్ధం చేశారు. తరువాతి యుగాలలో శివాలయాల ప్రభ తగ్గి వైష్ణవ దేవాలయాలలో 
అంగరంగభోగాలు ఎక్కువైనాయి. శైవులు క్రమేణా వీదవాళ్లు కాజొచ్చారు. 


రామానుజులు చేసిన మార్పు మన చరిత్రలో కొత్తది కాదు. జైనబసదులను, 
బౌద్దారామాలను మనవాళ్లు అంతకుముందు కవి త్రాలురా మూర్వెకారు, వాస్తవానికి 
భాగవత పురాణంలోనే జైనబౌద్ద మతాలను వాసుదేవతత్త్వంలో విలీనం చేసుకొనడం 
కనబడుతుంది. పరమ నాస్తికమైన సాంఖ్యాన్ని సవైదికం చేసి, . ఆస్తికం, చేసి, ఆధ్యాత్మికం 
చేసి భాగవతం దానిని సాంతం చేసుకొంది. భాగవతంలో వాసుదేవుడు ఎత్తిన అవతారాల 
సంఖ్య 21, వాటిని చూడండి. 


ప్రథమస్కంధంలో చెప్పిన వరుస - 


1. ప్రథమమైన దివ్యరూపం, 2. యజ్ఞవరాహరూపం, 3. నారదావతారం, 4. నర 
నారాయణావతారం. 5. కపిలుని అవతారం. 6. దత్తాత్రేయావతారం. 7. యజ్ఞావతారం, 
8. ఉరుక్రమావతారం, 9. షృథుచక్రవర్ణి అవతారం, 10. మీనావతారం, 11. కూర్మావతారం, 
12. ధన్వంతరి అవతారం, 13. మోహినీ అవతారం, 14. నరసింహావతారం, 15. వామనావ 
తారం, 16. పరశురామావతారం, 17. వ్యావారవతారం, 18. రామావతారం, 
19. బలరామావతారం, 20. కృష్ణావతారం, 21. బుద్దావతారం. తరువాత కల్క వతారం 

° 
(భాగవతం, 1-61). 


ద్వితీయ స్కంధంలో చెప్పిన వరుస - 


1. యజ్ఞావతారం, 2. కపిలుని అవతారం, ౩. దత్తాత్రేయావతారం, 4. సనకసనంద 
నాదుల అవతారం, 5. నరనారాయణ అవతారం, 6. ధ్రువావతారం, 7. షృథుని అవతారం, 
8. వృషభావతారం, 9. హయ (గీవ అవతారం, 10. మత్సా రివతారం, 11, కూర్మావతారం, 
12. నృసింహావతారం, 13. ఆదిమూలావతారం, 14. వామనావతారం, 15, హంషాఈవ 
తారం, 16. మన్యావతారం, 17. పరశురామావతారం, 18. శ్రీరామావతారం, 19. కృష్ణావ 
తారం, 20. వ్యాసావతారం, 21, బుద్ధావతారం. తరువాత కల్య్క్యవతారం. 

(భాగవతం, 2, 112-199) 


ఈ అవతారాలలో కొన్నిటి సవిస్తరగాథలు భాగవతంలో ఉన్నాయి. 
కపిలాచార్యుని కథ, అతడు తల్లికి సాంఖ్యం ఉపదేశం చేయడం తృతీయస్కంధంలో 


18. సమగ్రాంధ్ర సాహిత్యం, చాళుక్యయుగం 


896 సమగ్రాంధ్ర సాహీత్యం 


ఉన్నాయి. కపిలుడు నిరీశ్చ్వరమైన భౌతికవాదాన్ని ఆదిలో ప్రవచించాడు. నేడు మనకు 
అలధించిన సాంఖ్యసూ త్రసాంఖ్యకారికలు ఆదిమ రచనలు కావని, ఆదిమ సాంఖ్యం 
లోకాయతమేనని దేవీప్రసాద చటోపాధ్యాయగారు వివరించారు.!! 


ఆదిమ సాంఖ్యం అవైదికం. అది భౌతికవాదం; నిరీశ్వరం. దానిని చాలామంది 
ఆదరించి ఆచరించారు. జైన బౌద్ధదర్శనాలు దానినుండి ప్రభవించాయి. అందుచేత 
సాంఖ్య, జైన బౌద్ధ ప్రవక్తలను వాసుదేవుని అవతారాలను చేసి; ఆ దర్శనాలలో 
ప్రజారంజకమయిన వాటిని స్వీకరించి వైదికులు ఇంకొక దర్శనాన్ని సృజించారు. 
వాసుదేవుని 21 అవతారాలలో ఒకటైన వృషభావతారం, లేక బుషభావతారం 
బైనతీర్ధంకరులలో ప్రథముడైన బుషభదేవుని కథకు రూపాంతరం. పంచమస్కంధంలో 
41నుండి 89 దాకా 49 గద్యపద్యాలలో ఉంది. బుషభుడు దక్షిణ కర్ణాట దేశానికి వచ్చి 
ఉన్మత్తునిలాగా వికీర్ణకేశుడై, దిగంబరుడై సంచరించాడట. అతని కృత్యాలను విని ఆ 
రాష్రాధిపతి ' నిజధర్మాన్ని విసర్జించి మనుజులను అసమంజసమైన పాషండమతాభి 
నివేశులను చేశాడట (భాగవతం, 5-89). తెలుగుదేశంలో కూడ ఒకనాడు ఈ బుషభుని 
పూజ ఉండేది. వరంగల్లు జిల్లాలోని కొలనుపాక నేటికీ జైనులకు యాత్రాస్థలం. ఇక్కడ 
బుషభదేవుని ఆకుపచ్చని రాతివిగ్రహం ఉంది.!? జైనుడైన బుషభుని వాసుదేవుని 
అవతారంగా చేయడంలో అంతరార్థం అతని నోటివెంట బాహ్మణాధీక్యతను 
చాటించడమే. బుషభుడు తన కుమారులకు చేసిన నీతిబోధలో యీ క్రింది పద్యం ఒకటి : 


భూతజాలములందు భూజముల్‌ వర్యముల్‌ భూరుహంబులకంటె భో గికులము 
భోగి సంతతికన్న బోధనిష్ణులు బోధమాన్యులకన్నను మనుజపరులు ' 
వీరికన్నను సిద్ధవిబుధగంధర్వులు వారికన్నను సురుల్‌ వారికన్న 

నింద్రాది దేవత లిందరికన్నను దక్షాదిపన్మునుల్‌ దలప నెక్కు 


డంతకన్నను భర్లు డా యభవుకన్న 
గమలభవు డెక్కు డాతనికంటె విష్ణు 

డధికు డాతడు విప్రుల నాదరించు 

గాన విప్రుడు దైవంబు మానవులకు. (భాగవతం. 5-74) 


దీని తరువాత పద్యాలు కూడా బ్రాహ్మణ పూజనే బోధిస్తాయి. ఈ 
బుషభావతారం గురించి కొంతమంది పండితులు వేరేవిధంగా వ్యాఖ్యానం చేస్తారు. 
''వాసుదేవతత్త్వము, అవతారములు, భాగవతవైష్టవము”' అనే విషయాలపై ఉపన్యసించిన 
వేదాల తిరువేంగళాచార్యులుగారు ఇలా వ్రాశారు : 

ఇతడు బిడస్వభావమైన యోగముతో బరించెను. ప్రశాంతాంతరికరణుండై 
పరిముక్తసంగుడై ఇతడుండగా అదియే పరమహంసల కథిమన్యమగు పదమని పరమర్దులు 
11. Lokayata by Devi Prasad Chattopadhyaya, Peoples Publishing House, P. 359-458. 

12. తెలుగుఖాషాసమితివారి విజ్ఞానసర్వస్వం, 4వ సంపుటి, పుట 1387. 


పోతన 897 


తెల్పిరి. ఈ మహానుభావుని జడయోగము అవధూత ప్రవృత్తిలోని అంతరార్థము నెరుగక 
అర్హతలు, జైనులు విపరీతముగా గ్రహించి ఆవైదికమై, శిష్టులకు పరి గ్రహింపరానిదగు 
మార్గము నవలంబించిరి.!3 

అయితే చారిత్రకంగా చెప్పుకోవాలంటే బుషభుని ఉపదేశాలకు వేదానుసారులు 
వేరే వ్యాఖ్యానం చెప్పి చరిత్రను తిరగవ్రాశారు అనుకోవాలి. భాగవతతత్వాన్ని ప్రచారం 
చేయడానికి ఇటువంటిది జరగడంలో ఆశ్చర్యం లేదు. భాగవతమతం గురించి మేడేపల్లి 
వరాహనరసింహ స్వామిగారు ఇలా చెప్పారు: 

ఇది వేదాల ఉపనిషత్తుల కాలంలో ప్రచారం పొందిన మతం. ఇది 
అఆర్యేతరమతాంశాల నన్నింటిని తనలో జీర్ణించుకుని ఉండి ఉంటుంది. ప్రజామతము 
కాలక్రమేణా సాంప్రదాయికరూపమును ఆర్టింపనని వాసుదేవ శ్రీకృష్ణనామములతో 
సాహచర్యమును సంపాథించుకొన్నది. దీని సంపూర్ణరూపము భగవద్గీతలో మనకు 
గోచరమగును. ఈ వాక్ళమునకు సాధ్యమైనంత ప్రాముఖ్యమును కలిగించుటకుగాను 
మహాభారతమంతయు తిరిగి వ్రాయబడినట్లు అగుపించును.** 


శ్రీకృష్ణుని జీవితం గురించి సమగ్రంగా చెప్పే ప్రాచీన గ్రంథాలలో హరివంశం, 
బ్రహ్మపురాణం, విష్ణుపురాణం, భాగవతబహ్మవైవర్త పురాణాలు ముఖ్యమైనవి. 
వీటిలోని కథలు కొన్ని పరస్పర విరుద్దాలు. ఈ పురాణాలనన్నిటిని తులనాత్మకంగా, 
కూలంకషంగా పరిశీలించిన పండితులు బ్రహ్మ, విష్ణుపురాణాల రెండింటి పాఠాలూ 
ఒక్కలాగా ఉన్నాయని, ఈ రెండింటిలో (బహ్మపురాణమే ప్రాచీనమని చెప్తారు. పద్మ, 
అగ్ని, భాగవత, బ్రహ్మవైవర్త పురాణాలలో కృష్ణచరిత్ర వుందిగాని వీటిలో 
భాగవతమొక్కటే పురాణేతిహాసాలలో కథలను ఒక క్రమంగా చెప్తుంది. బ్రహ్మవైవర్త 
పురాణం చాలా అర్వాచీనమని, రాధకు ప్రాముఖ్యం ఇవ్వడానికి రచించినదని ఏజ్ఞులు 
చెప్తారు. 

భారత కృష్ణుడు, భాగవత కృష్ణుడు విఖిన్న వ్యక్తులనే వాదం ఒకటి ఉంది. మన 
ప్రాచీన చరిత్రలో చాలామంది కృష్ణులున్నారు. బుగ్వేదంలో “కృష్ణ అంగీరసుని' ప్రసక్తి 
ఉంది. ఇతడు అనార్యనాయకుడని, అంశుమతీతీరంలో పదివేలమంది(సైనికులతో ఇతడు 
వేచి ఉన్నప్పుడు ఇంద్రుడు ఇతళ్ణి సంహరించాడనీ సీతానాధతత్త క్రీభూషణ్‌. ఆర్‌.డి. 
భండార్కర్‌ మొదలైనవారు భావిస్తున్నారట." బుగ్వేదంలో ఎనిమిదవ మండలం 
(85- 3,4) (96-13, 15) లలో కృష్ణ ప్రసక్తి ఉంది. కౌషితకీ బ్రాహ్మణం (30-9) లో కూడా 
కృష్ణఅంగీరసుని ప్రసక్తి ఉంది. ఐతరేయ బ్రాహ్మణం (171-2,6) హరీతకృష్ణుడనే 
ఆచార్యుని పేర్కొంటుంది. ఛాందోగ్యోపనిషత్తులో దేవకీపుత్రకృష్ణుని ప్రసక్తి ఉంది 
(3-17, 6). దీనిమీద వ్యాఖ్యానం వ్రాస్తూ స్వామీస్వాహానందగారిలా అన్నారు. 
13. ఆంధ్రమహాభాగవతోపన్యాసములు, ఆంధ్రసారస్వతపరిషత్తు, పుట 361 
14. తెలుగుభాషాసమితివారి విజ్ఞానసర్వస్వం, 7 సంపుటం - దర్శనములు, పుట 685. 


15. Studies in Epics and Puranas of India - by A.D. Pusalker, P. 61 
16. 1016, 951 


898 సమగ్రాంధ్ర సాహిత్యం 


“In this passage historians find the earliest reference to Sri Krishna which cannot 
be dismissed as legendary. "17 


బౌద్ధజైన వాజ్మయంలోకూడా కృష్ణ ప్రసక్తి ఉంది. ఘటజాతకం కృష్ణవాసుదేవుడు 
మధురరాజవంశంలోనివాడని పేర్కొంటుంది. జైనుల ఉత్తరాధ్యాయనసూత్రంలోని 
ద్వాదశోపాంగం వృష్టివంశీయుడైన కృష్ణవాసుదేవుని, బలరాముని గురించి చర్చిస్తుంది. 
శ్రీకృష్ణుని గురించి దొరికినన్ని వివరాలను శ్రీ పుసాల్కర్‌గారు సేకరించి శ్రీకృష్ణుని 
చారిత్రకత్వంపై సుదీర ర వ్యాసం వ్రాశారు. 


పాణిని కాలంనాటికే వాసుదేవుణ్ణి, అర్జునుణ్ణి వీరులుగా ఆరాధించేవారు 
పాణీనికాలం క్రీపూ. 760-600 అని బెల్వల్కర్‌గారూ. క్రీ.పూ. 350 ప్రాంతాలని 
మాక్సుముల్లర్‌ మొదలైనవారూ చెప్తారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అతడు 
ఉండవచ్చు. పాణినీయ సూత్రాలలో పేర్కొనబట్టి వాసుదేవుడు, అర్జునుడు అప్పటికే 
ప్రసిద్ధపురుషులు. వారిని ప్రజలు ఆరాధించేవారు. పుసాల్కర్‌గారి లెక్కప్రకారం 
క్రీ.పూ. 950లో మహాభారత యుద్ధం జరిగింది. హస్తినాపురంలోనూ, రూపర్‌లోనూ 
జరిపిన త్రవ్వకాలను పట్టి ఈ కాలనిర్ణయం ధువపడిందట.* కాబట్టి కృష్ణుడు క్రీ.పూ. 
1000 సంవత్సరాలవాడు. 

శ్రీకృష్ణుడు తన కాలంలో వైదిక మతంపట్ల తిరుగుబాటు చేసినవాడే. అప్పటిదాకా 
సంప్రదాయానుసారం జరిపే ఇంద్రయాగాన్ని అతడు మానిపించాడు. '“కానలు, కొండలు, 
పసుల గాదిలి వేల్పులు గొల్లవారికిన్‌'' అని ప్రకృతిపూజ నేర్పాడు (హరి 1. 7-131). 
“మనమేమి ఎరుగుదుము శుక్రుని అమరులు మునులు అతని గొలుతురుగాక, ఇవ్వ్చనములు 
గిరులు మన జూచిన మేరలు, “వీటినే పూజించాలి” అన్నాడు (హరి. 17-137). తాను 
చెప్పిన కొండపండుగ చేయకపోతీ బలవంతంగానైనా చేయిస్తానన్నాడు. “నేను మీకు 
కావాలంటే ఒప్పుకోండి” అన్నాడు. హరివంశంలో ఇలా చెప్పినవాడు అదే భాగవతంలో 
కర్మయోగాన్ని ఉపదేశిస్తాడు. 

కర్మమున బుట్టు జంతువు - కర్మమునన్‌ వృద్ధి పొందు, కర్మమున జెడున్‌ 

గర్మమే జనులకు దేవత - కర్మము సుఖదుఃఖములకు కారణ మధిపా! 

(భాగవతం, 30, 1-88) 

సత్త్వరజస్తమో గుణంబు లుతృత్తిసిద్ధలయకారణంబులు. అందురజంబున జగంబు 
జన్మించు. రజోగుణ ప్రీరితంబై మేఘంబులు వర్షించు. వర్షమునం బ్రజావృద్ధియగు. 
ఇంద్రుడేమి సేయంగలవాడు? (భాగవతం, 10, 1-884) 


ఇటువంటి ప్రబోధలు చేసిన కృష్ణుడు క్రమంగా తానే ఆరాధ్యదైవం అయ్యాడు. 
అతని జీవితకాలంనుంచి ప్రచారమైన కథలన్నీ క్రీ.శ, 5వ శతాబ్దం తరువాత ఎప్పుడో 


17. Chandogya Upanishat, Swami! Swahananda, Ramakrishna Math Pubtication. 
18. పుసాల్కర్‌గారి Studies in Epics and Puranas of India, 765 పుటలో 


899 


భాగవత పురాణరూపం దాల్చాయి. నామలింగానుశాసనం అనే అమరకోశం వ్రాసిన 
అమరసింహుడు ఆ కాలపువాడు. అతడు పురాణాలకు పంచలక్షణం చెప్పాడు. 

సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ 

వంశానుచరితంచైవ పురాణం పంచలక్ష ణం. 


అన్నది అమరసింహుని నిర్వచనం. భాగవతపురాణంలో మటుకు దశలక్షణ నిర్వచనం 
ఉంది. 


సరోస్యాథ విసర్గశ్చ వృత్తిరక్షాంతిరాణిచ 

వంకో వంశానుచరితం సంస్థా హేతురసా శ్రయః 

దశభిర్లక్షజ్టైర్యుక్తం పురాణం తద్విదో విదుః 

కేచిత్సంచవిధం బ్రహ్మన్‌ మహదల్ప వ్యవస్థయా. (భాగవతం, 1-7, 9-10) 


ద్వితీయ స్కంధంలో శుకయోగి మహాభాగవతం ఉపన్యసిస్తానని చెప్పి 
''అమ్మహాపురాణంబు చతుశ్లోకరూపంబున దశలక్షణంబు ఉచిత మార్గంబుల నొప్పు. 
అందు దశలక్షణంబులెయ్యవి? యనిన - సర్గంబును, విసర్గంబును, స్థానంబును, 
పోషణంబును, ఊతులును, మన్వంతరంబులును, నీశానుచరితంబును, నిరోధంబును, 
ముక్తీయు నావ్రయంబను పది తెరంగులయ్యె'' అని వివరించాడు (భాగవతం, 2-259), ఈ 
లక్షణాలతోపాటు సాంఖ్య తత్త్వవివరణ, వేదాంత ప్రతిపాదకాలైన బాదరాయణ 
బ్రహ్మసూత్రాలను క్రోడీకరించడం మొదలైన వాటితో భాగవతం బాగా పెరిగింది. ఇతర 
పురాణాలు భాగవతంలో 18 వేల గ్రంథాలు, 12 స్కంధాలు ఉన్నట్టు చెప్తాయి. 
గంథమంటే ముప్పయి రెండు అక్షరాలు. ఇప్పటి ప్రతులలో 22 వేల గ్రంథాలున్నాయి. 
అంటే 4 వేల గంథాలు ఇతరులు కలిపారన్నమాట, ఇవి ఎవరు కలిపి ఉంటారు? 


క్రీ.శ. 1271-1309 ప్రాంతాలలో దేవగిరి రాజ్యాన్ని రామరాజు పాలిస్తూండేవాడు. 
అతని ఆస్థానంలో హేమాద్రి అనే మహామంత్రి, బోపదేవుడనే మహాపండితుడు 
ఉండేవారు. భాగవతంలోని అన్ని స్కంధాలలోనుంచీ విష్ణులక్షణ, విష్ణుభక్తి, విష్ణుతత్త్వ 
ప్రతిపాదకాలైన పద్యాలు ఉద్ధరించి బోపదేవుడు ముక్తాఫలం అనే పద్యాత్మక గ్రంథం 
వ్రాశాడు. వాటికి హేమాది పేరు పెట్టాడు. ఈ బోపడేవుడే భాగవత పురాణం వ్రాసిన 
దానికి వ్యాసులవారి పేరుపెట్టాడనే అపనింద వ్యాపించింది. అందుచేత మహాభాగవతం 
అష్టాదశ పురాణాలలో చేరదని, దేవీ భాగవతమే అందుకు అర్హమైనదనీ శాక్తేయులు 
వారింపసాగారు.!? బోపదేవుడు అధికపాఠాలు చేర్చి ఉంటాడు. 

భాగవతానికి 'హయగ్రీవ బ్రహ్మవిద్య" అనే నామంతరం ఉంది. ఈ పురాణాన్ని 
అర్థం చేసుకొనడం కష్టం. అందుకే, సాధారణంగా పండితులు కూడా భాగవతాన్ని 
పారాయణ చేయడానికి భయపడతారట. పూర్వం ఒక పండితుని వ్యుత్సత్తి గమనించడానికి 
19. సంస్కృత వాజ్మయ చరిత్ర, ద్వితీయ సంపుటం, మల్లాడి సూర్యనారాయణ శాస్త్రిగారు, పుటలు 

6-77. 


900 సమగ్రాంధ్ర సాహిత్యం 


భాగవతానికీ అర్థం చెప్పమనేవారట. ఈ సంగతులు విశదం చేస్తూ వ్యాసభాగవతంలో 
కవిత్వం కార్కశ్యమున పరాకాష్ట అందిందని పుట్లపర్డి నారాయణాచార్యులుగారు 
చెప్పా రు.29 క్లిష్టమైన ఈ పురాణంలోని అర్భాన్ని స్పష్టం చేయడానికి శ్రీధరులు విపులమైన 
వ్యాఖ్యానం వ్రాశారు. పోతరాజుగారు భాగవత తత్వాన్ని అర్థం చేసుకొనడానికి శ్రీధర 
వ్యాఖ్యతో ఎన్నోసార్లు దాన్ని అధ్యయనం చేసి ఉంటారు. అంతరార్థాలు (గ్రహించి 
ఉంటారు. 


పోతరాజుగారు భాగవత పారాయణ చేస్తూండే రోజులలో వారికి 
శ్రీమన్నారాయణ ప్రపంచాన్ని వివరించాలనే కుతూహలం కలిగింది. ఒకనాడు 
చంద్రగ్రహణం వచ్చింది. అది చాలా విశిష్టమైన సంపూర్ణ చంద్రగ్రహణం కావచ్చు. 
అందుకే ప్రత్యేకం పనికట్టుకుని పెద్దల అనుమతి తీసుకొని గోదావరిలో స్నానం 
చేయడానికి ఓరుగల్లునుంచి అంతదూరం వెళ్లారు. నిండు పున్నమిరాత్రి. గోదావరిలో 
పట్టుస్నానం చేసి పోతరాజుగారు ఇసుకతిన్నాలమీద కూర్చుని మహేశ్చరధ్యానం చేస్తూ కళ్లు 
మూసుకొన్నారు. అప్పుడు కాంతాసమేతుడైన ఒక రాజముఖ్యుడు వారి కళ్లముందు 
కనిపించాడు. ఆయన ఆ దంపతులను తీరిచూసి, మాట్లాడాలని ప్రయత్నించేలోగా ఆ 
దివ్యపురుషుడు, తాను శ్రీరామచంద్రుడనని తెలియబల్కి తన పేరు మీదుగా 
శ్రీ మహాభాగవతం తెలుగు చేయమని, దానివల్ల వారి భవబంధాలు తెగుతాయని 
ఆనతిచ్చాడు. పోతరాజుగారు కళ్ళు మూసుకుని వెరగుపడి ఇలా అన్నారు. 


పలికెడిది భాగవతమట - పలికించెడివిభుడు రామభద్రుండట నే 
పలికిన భవహరమగునట - పలికెద వేరొండు గాథ పలుకగనేలా? 
(భాగవతం. 1-16) 
కాని భాగవతాన్ని అర్థం చేసుకుని రచించడం చాలా కష్టం. అయితే పెద్దలవల్ల 
తెలుసుకున్నది, తాము బోధపరచుకున్నది విశదం చేయవచ్చు. అందుకే ఇలా చెప్పారు. 


భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు - శూలికైన దమ్మి చూలికైన 
విబుధజనులవలన విన్నంత కన్నంత - తెలియవచ్చినంత తేటపటతు. 
| (భాగవతం. 1-17) 


ఇది ఎటువంటి శైలిలో వ్రాయాలి అన్నది ప్రశ్న. ఆ రోజులలో కొందరు సంస్కృత 
సమాసభూయిష్టమైన రచన హర్షించేవారు. కొందరు తీటతెనుగు మెచ్చుకొనేవారు. 
కొందరు రెండూ ఆదరించేవారు. పోతరాజుగారు అందరినీ మెప్పించదలిచారు. ఈ సంగతే 
ఈ పద్యంలో చెప్పారు: 

కొందరికి తెలుగు గుణమగు - గొందరికిని సంస్కృతంబు గుణమగు రెండున్‌ 

గొందరికి గుణములగు నే-నందరి మెప్పింతు గృతుల నర్జొ యెడలన్‌. 

| (భాగవతం, 1-18) 

20. ఆంధ్రమహాభాగవతోపన్యాసములు, పుట 106. 


"పోతన 901 


నన్నయగారు, తిక్కనగారు మొదలైన మహాకవులు ఎన్నో కావ్యాలు తెలుగుచేసినవాళ్లు 
తాము చేసుకొన్న పుణ్యం కొద్దీ భాగవతాన్ని విడిచిపెట్టారని పొంగిపోయారు. 


ఒనరన్‌ నన్నయ తిక్కనాది కవులీ యుర్విం బురాణావళుల్‌ 

తెనుగుల్‌ సేయుచు మత్పురాకృత శుభాదిక్యంబు తా నెట్టిదో 

తెనుగుంజేయరు మున్ను భాగవతమున్‌ దీనిని దెనింగించి నా 

జననంబున్‌ సఫలంబు చేసెద బునర్జన్మంబు లేకుండగన్‌. (భాగవతం, 1-19) 


అంతకుముందే వారు పూర్వ కవులను సంభావన చేశారు. వర్తమాన కవులను పియాలు 
పలికారు. భావి కవులను బహూకరించారు.?! కుకవులను నిందించనేలేదు. భాగవతాన్ని 
కల్పతరువుగా భావించి ఇలా నుతించారు: 


లలిత స్కంధము గృష్టమూలము శుకాలాపాఫిరామంబు మం 

జులతా శోభితమున్‌ సువర్ణ సుమనస్సుజ్జేయమున్‌ సుందరో 

జ్ఞవ్రల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై 

వెలయున్‌ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్‌ సద్ద్విజశ్రేయమై. (భాగవతం, 1-20) 


ఇలాంటి మహాభాగవతాన్ని తెనిగించాలని నిశ్చయించి విడుపున్నానం చేసి 
దీక్షపట్టారు. కొన్నాళ్ళకు ఏకకిలానగరానికి వెళ్ళి గురువులు, వృద్ధబంధువులు 
మొదలైనవారి అనుజ్ఞ తీసికొన్నారు. మనసులో శ్రీరామచంద్రుని సన్నిధానం 
కల్సించుకొన్నారు. నాలుగు ఉత్పలమాలలలో కృష్ణునికి ఇదీ సమర్సించుకొంటున్న ట్టు 
షష్ట్యంతాలు వ్రాశారు. తాము ఆంధ్రభాషలో రచింపబూనిన శ్రీమహాభాగవతానికి 


ప్రారంభం చెప్పారు. 


పోతరాజుగారు ప్రారంభించిన భాగవతాన్ని సంపూర్ణంగా అనువదించలేదు. 12 
స్కంధాలలోనూ వారు వ్రాసినవి ఎనిమిదే. మిగతా నాలుగూ ఇతరులు రచించారు. 
ఒకటినుంచి నాలుగు, ఏడునుంచి పది స్కంధాలను పోతనగారు వ్రాశారు. పంచమ 
స్కంధాన్ని బొప్పరాజు గంగ, షష్టస్కంధాన్ని ఏర్పూరి సింగన, ఏకాదశద్వాదశ 
స్కంధాలను వెలిగందల నారయ వ్రాశారు. భాస్కరరామాయణంలాగే భాగవతం కూడా 
ఇంతమంది వ్రాయడానికి కారణం తెలియదుగాని వీరేశలింగంగారు భాస్కరరామాయణ 
విషయంలో చేసిన వివరణవంటిది ఈ సందర్భంలో నిడుదవోలు వెంకటరావుగారు 
చేశారు. చూడండి. 


“పోతన భాగవతమును రచింప దలపుగొని దాను గ్రంథరచనకు ప్రారంభించి తొలి 
నాలుగు స్కంధములు రచించి వెనుక భక్తిరస ప్రధానములగు సప్త మాష్టమ, నవమ, 
దశమస్కంధముల దానే రచింపదలచి మధ్యస్కంధములలో బంచమము గంగనకు, షష్టము 


21. పోతరాబజుగారిలాగా భావి కవులను బహూకరించిన తెలుగుకవి ఇంకెవరూ లేరు. “తమకు మంచి 
భవిష్యత్తు' ఉందని వారికి ముందే తెలుసు. 


902 సమగ్రాంధ్ర సాహిత్యం 


సింగనకు నిచ్చి రచింపుడని చెప్పి యుండవలెను... దశమస్కంధాంతము వచ్చుసరికి 
బోతనకు చాలాకాలము పట్టుటచే నేకాదశ ద్వాదశ స్కంధములు దన నిష్యుడగు 
వెలిగందల నారయ కొసగియుండును.''22 


నిడుదవోలుగారి వివరణతో ఖండవల్లి లక్ష్మీరంజనంగారూ, పింగళి 
లక్ష్మీకాంతంగారూ ఏకీభవిస్తున్నారు. “పోతనామాత్యుడు స్వయముగా తన శిష్యుల 
ననుగ్రహింపకోరి భాగవతమునందలి చిన్న చిన్న స్కంధములను వ్రాయుడని వారికి 
ప్రసాదించియుండును'' అని ఖండవల్లివారు అన్నారు.?* “కొన్ని భాగాలు పోతన 
జీవితంలోని ఆయన అనుజ్ఞపై ఆ కవులచే వ్రాయబడియుండునని నా యుద్దేశ్యము'' అని 
పింగళివారు చెప్పారు.?* అయితే రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ఈ ఊహకు ఆధారం 
చాలదంటున్నారు. భాగవతాన్సి తనకు కృతి ఇవులేదను కోపంకొది సరీజసింగమరేడు 
దానిని ee వ Sy గ్రంథాన్నీ 
పైకితీశాక నష్టమైన భాగాలను మిగతావాళ్లు గురువుగారిమీదా, గ్రంథంమీదా ఉండే 
భక్తిచేత పూరించారన్న కథను అనంతకృష్ణశర్మగారు నమ్ముతున్నారు.” ఈ కథను 
కూచిమంచి తిమ్మకవి ప్రచారం చేశాడు. ఇక కాకునూరి అప్పకవి, అహోబలపతి, 
ముద్దరాజు రామన్న మొదలైన లాక్షణికులు పోతరాజుగారి కవిత్వంలో బండిరాలకు, 
కొమ్మురాలకు సాంకర్యం జరిగిందని, అందుచేత అది అప్రమాణం అన్నారట! 
పోతరాజుగారు అలా వ్రాయలేదు. నష్టమైన భాగాలను ఇతరులు పూరించడంవల్ల వారి 
రచనలో యీ సాంకర్యం వచ్చిందని తిమ్మకవి తన సర్వలక్షణసారసంగ్రహంలో చెప్పాడు. 


అఖిల వేదాంత విద్యారహస్యుడు, సహజపాండిత్య విశారదుడు, పటుతరకవితా 
విభాసితుడు, సకలాంధ్రలక్షణ చక్రవర్తీ ఆయిన పోతరాజుగారు 'రేఫఅకారాలు ఎరగరని 
అజ్ఞులు కొందరాడుకొంటారు. ఆ మహాత్ముని కవిత్వంలో ఎక్కడా లోపం కలుగదని 
తిమ్మకవి చెప్తూ ఈ పద్యాలు వ్రాశాడు. 


అఖిల వేదాంతవిద్యారహస్యవిదుండు సహజపాండిత్యవిశారదుండు 
మత్తక్షితీశా ధమస్తో త్రవిముఖుండు శంభుపదాబ్దపూ జారతుండు 
సటుతరకవితావిభాసిత ప్రతిభుండు సకలాం ధ్రలక్షణచ క్రవర్తి 
రఘుకులేకనిడేశ రచితమహాభాగవతపురాణుడు పుణ్యవర్థనుండు 
బుధజనసహితుండు బమ్మెరపోతనసుకవి 

యొన్న రేఫ రకాంబు లెరుగడనుచు 

నజ్ఞులొకకొంద రాడుదు రమ్మహాత్ము 

కవితనెందును లోపమ్ము కలుగ దభవ। 


22. భాగవతం, వావిళ్ల ప్రచురణ, 1848 ముద్రణ. పీఠిక పుటలు 83, 84. 


23. ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం, పుట ౮7. 
24. తలుగుభాషాసమితివారి విజ్ఞాన సర్వస్వం, ౩వ సంపుటి, పుట 408. 
25. భాగవతం, రాయలు ముద్రణ, పీఠిక, పుటలు 8-10 వరకు. 


పోతన 903 


ఘనుడు పోతనమంత్రి మునుభాగవతము రచించి చక్రికిసమర్పించునెడల 
సర్వజ్ఞసింగయక్షా శ్రవరుండది దనకిమ్మనివేడిన నిడకయున్న 
నలిగి యాపుస్తకంబునవనిబాతించిన జివికి యందొకకొంతశిథీలమయ్యె 
గ్రమ్మర నది వెలిగందలనారవరాజును మరి బొప్పరాజు గంగ 
రాజు మొదలగు కవివరుల్దేజమెసగ 
జెప్పి రాగంథములయందె తప్పులొదవె 
గాని పోతకవీంద్రుని కవితయందు 
లక్షణంబెందు దప్పదు దక్షహరణ. 
(సర్వలక్షణసారసంగ్రహం, రేఫరకారప్రకరణం, 265, 266) 


క్రీ.శ. 1756లో ఉన్న తిమ్మకవి చెప్పేదాకా ఈ కథ దేశంలో ప్రచారం కాలేదు. 
పాతించడమే నిజమైతే పోతన నిష్యుడు వెలిగందల నారయ్య గ్రంథస్థం చేయకుండా 
ఉంటాడా? షష్ట స్కంధంలో స్పష్టంగా వేరే కృత్యాదీ, అవీ ఉంటే తిమ్మకవి ఆ స్కంధం 
పోతరాజుగారు చెప్పినదే అని చెప్పాడు. పై పద్యం తరవాత నెంబరులేని వచనంలో ఇలా 
ఉంది: '“పోతరాజు చెప్పినవి ప్రథమ స్కంధమును, ద్వితీయ స్కంధమున కొంతయు, 
షష్టసప్త మాష్టమ నవమ స్కంధములును, దశమ స్కంధము పూర్వభాగము 
కొంతయునున్నవి. అందులో రేఫఅకార సాంకర్యము లేకుండుటను బ్రాయుచున్నాము'' 
అని ప్రమాణాలు ఇచ్చారుచీ తృతీయ స్కంధములో పోతరాజుగారి గద్య మంటే వారి 
రచనగా తిమ్మకవి ఇవ్వనేలేదు. 


పోతరాజుగారి మీద ఉండే గౌరవము కొద్దీ తిమ్మకవి ఈ పాతిపెట్టడం కథ ప్రచారం 
చేశాడని పండితలోకంలో చాలామంది నమ్ముతారు. తమ ఆశ్రయంలో ఉన్న కవులు 
తమకు అంకితం ఇవ్వకుండా దేవునిపేర కావ్యాలు చేస్తీ సహించిన రాజులు లేకపోలేదు. 
మడికి సింగన 'జ్ఞానవాసిష్ట రామాయణాన్ని! రాజాశ్రయంలో ఉంటూనే దేవునికి అంకితం 
ఇచ్చాడు. సర్వజ్ఞ సింగమరేడు భాగవతం తనకంకితం ఇవ్వలేదని బాధపడినా, దేవునిపేర 
తెనిగిస్తున్నందుకు సంతోషించే ఉంటాడు. 


ఇంతకూ భాగవత రచనాకాలంనాటికి సింగమరేడు రాజ్యం చేస్తున్నాడా? ఠః 
ముమ్మడి సింగమ నాయకుని రాజ్యకాలం కీ.శ. 1430-1475 సంవత్సరాల మధ్యనే, 
భాగవత రచనా కాలంనాటికి ఇతడున్నాడని చెప్పలేము. ఇతని కాలంలోనే రాచకొండ 
దేవరకొండ రాజ్యాలు క్షీణదశలోపడ్డాయి. బహమనీ సుల్తాను అహమ్మదుషా క్రీ.శ. 1433 
నుండి తెలంగాణాపై దండెత్తడం ప్రారంభించాడు. ఓరుగల్లు దుర్లాధిపతి, మరికొందరూ 
పాదాక్రాంతులై తమ రాజ్యాలు నిలుపుకొన్నారు. బహమనీ సుల్తానులు క్రీశ 1437లో 
దేవరకొండను జయించారు. అదే సంవత్సరం అహమ్మదు షా మరణించాడు కనుక తమ 
రాజ్యాన్ని మళ్ళీ సంపాదించుకొనడానికి గజపతుల సహాయాన్ని రాచకొండ దేవరకొండ 


a aan an an లలా కనాను 
26. రాజామంత్రిప్రగడ భుజంగరావుగారు 'మంజువాణి'లో ప్రకటించిన సర్వ లక్షణసారసంగ్రహ ప్రతి. 
పుట 262. 


904 సమగాంధ్ర సాహిత్యం 


రాజులు అర్థించారు. కపిలేశ్చర గజపతి సహాయం చేయడంతో ఊరుకొనక క్రమేణా తన 
సార్వభొమత్వాన్ని సంస్థాపించుకొన్నాడు. తెలంగాణా అంతా ఉత్తరోత్తరా ఈ గజపతి 
పాలనలోనే సామంతరాజ్యమైంది. కపిలేశ్చర గజపతి మరణానంతరం కటకం సింహాసనం 
కోసం అతని కుమారులు హరివీరదేవుడూ, పురుషోత్తముడూ పోరాడుతున్నారు. ఈ 
అదనులో బహమనీ సుల్తానులు తెలంగాణాను పూర్తిగా స్వాధీనం చేసుకొన్నారు. | రేచర్ల 
ప్రభువుల రాజ్యం క్రీ.శ. 1475 నాటికి అంతరించింది. 


క్రీ.శ. 1430లో సింగమరేడు రాజ్యానికి వచ్చిన కొత్తలో పోతరాజుగారికి 
రాజాశ్రయం దొరికి ఉంటుంది. 1433 నుండి సింగమరేడు యుద్దాలలోనే తలమునకలుగా 
ఉన్నాడు. క్రీ.శ. 1430-33 సంవత్సరాల మధ్య భోగినీ దండకం రచన జరిగి ఉంటుంది. ఆ 
పిమ్మట ఒక దశాబ్దంపాటు పోతరాజుగారు భాగవతం శ్రీధర వ్యాఖ్యతో అధ్యయనం 
చేశారనుకోవచ్చు. బహుశా ఒక పుష్కరం కాలం కావచ్చు. ఇన్నేళ్ళు అధ్యయనం చేశాక 
భాగవత రచనకు పూనుకొన్నారని నికరంగా చెప్పుడం చాలా కష్టం. 


పోతరాజుగారిని పోషించిన సింగమరేడు కటకం గజపతులతో జరిగిన యుద్ధంలో 
పురుషోత్తమ గజపతి ఉదయగిరి దండయాత్రలో గజపతుల కొలువులోని కంఠమరాజ్య 
వంశజుడైన తమ్మభూపాలుని చేతిలో మరణించాడు.?” 


ముమ్మడి సింగమనేని రాజ్యకాలంలోని తెలంగాణాలోని రాజకీయ సాంఘిక 
పరిస్థితులు విషమించాయి. సమాజంలో అస్థిరత్వం నెలకొంది. ప్రాణ, విత్త, మానాలకు 
రక్షణలేదు. ఒకప్రక్క బహమనీ సుల్తానుల దాడులవల్ల, ఇంకొకప్రక్క గజపతుల ఆక్రమణ 
వల్ల చిలరమనుజాధిపతులు పుట్టుకొచ్చారు. పెళ్ళాం, పిల్లలను పోషించుకొనడానికి 
భూమీశులను నమ్ముకొనడంకన్నా భూమిని నమ్ముకొనడం మేలన్నది సత్యం. భాగవతాన్ని 
ఎన్నోసారులు పారాయణ చేసి ఆ తత్వాాన్నే ఒంటపట్టించుకొన్న పోతరాజుగారు 
భోగాలకు విముఖులై సర్వసాధారణ జీవితాన్ని సాగించడంలో సిద్ధాంతాల ఆచరణ 
సంపూర్ణంగా కనబడుతుంది. పోతరాజుగారు బీదతనం అనుభవిస్తూ వ్యవసాయం 
చేసుకొంటూ జీవించారనీ, రాజులన్నా, వారిచ్చే సంపదలన్నా కిట్టక భోగాలకు 
విముఖులై భాగవతం రచించారనీ లోకులు చెప్పుకొనే విషయాలు సుప్రసిద్ధాలు. ఈ క్రింది 
పద్యం వారు వ్రాసిందే అంటారు. 


ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్‌ 

సొమ్ములు గొన్ని పుచ్చుకొని సాక్కి శరీరము బాసి కాలుచే 

సమ్మెట వ్రేటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ 

బమ్మెరపోతరా జొకడు భాగవతంబు జగద్ధితంబుగన్‌. (భాగవతం, 1-11) 
అయితే ఇది ప్రక్షిప్తమని పండితులు భావిస్తారు. ఈ పద్యమూ. దీనితోపాటు 'చేతులారంగ 
శివుని పూజింపడేని' అనే పద్యమూ రెండు వచనాల మధ్య ఉన్నాయి. తొలి వచనం 


ఉభయకార్య దక్షుండనై' అనే ఉత్తమ పురుషతో ముగుస్తుంది (1-10). మలి వచనం 


27. తెలుగు సంస్కృతి - మొదటి సంపుటం దేశము చరిత్ర, పుట 381. 


పోతన 905 


మదీయ పూర్వజన్మసహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణకథా విరచన 
కుతూహలుండనై' అని ఉత్తమ పురుషతోనే మొదలవుతుంది (1-13). ఈ రెండు 
వచనాలూ కలిసి ఏకాండంగా ఉండేవనీ, అందుకే రెండూ ఉత్తమ పురుషలోనే 
ఉన్నాయనీ, ఎవరో లేఖకులు ప్రథమ పురుషలో ఉండే 'ఇమ్మనుజేశ్వరాధముల' అనే 
పద్యమూ, 'చేతులారంగ శివపూజ' అనే పద్యమూ కలిపి ఉంటారనీ భావించవచ్చు. 
అయితీ ఆ రెండు వచనాల మధ్య ఈ రెండు పద్యాలూ దేశంలో ఉన్న 
వ్రాతప్రతులన్నిటిలోనూ ఏమాత్రం మినహాయింపు లేకుండా ఉన్నాయట. ఇటీవల మన 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు రెండువందల తాళపత్ర గ్రంథాలను సేకరించి 
పరిశీలించి, వాటిలో ముప్పయి ప్రతులను ఎన్నుకొని పాఠాలు నిర్ణయించి భాగవతం అచ్చు 
వేశారు. అకాడమీ సంపాదకులు చూసిన అన్ని వ్రాతప్రతులలోనూ ఈ పద్యాలు ఉత్తమ 
పురుష వచనాలమధ్యనే ఉన్నాయట. 2 


అనన్య ప్రచారం పొందిన ఆంధ్రసాహిత్య [గ్రంథాలలో పోతరాజుగారి భాగవతం 
ఇప్పటికీ చాలామందికి పారాయణ (గంథం. ఎందరెందరో లేఖకులు పోతరాజుగారి 
మాతృక నుండి పుత్రికలు రాసుకొనే ఉంటారు. ఆ కాలమునుంచీ ఇప్పుడు చర్చిస్తున్న 
పద్యాలు వ్రాతప్రతులలో ఉన్నాయో లేవో చెప్పలేము. ఎప్పుడు వచ్చి చేరాయో 
ఊహించడం అనవసరం. పోతరాజుగారి మనస్తత్వాన్ని అర్థం చేసుకొన్న పరిశోధకు 
లందరూ ఆ పద్యాలను వారు రచించిరని భావిస్తారు. ఉదాహరణకు ఆంధ్ర సారస్వత 
పరిషత్తువారు ఏర్పాటు చేసిన 'ఆంధ్రమహాభాగవతోపన్యాసాలు - పోతన చరిత్ర 
స్థలకాలములు' అనే అంశంపై ఉపన్యసించిన సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు ఇవి 
ప్రక్షిప్తములనే సకారణంగా నొక్కి చెప్పారు. 


మల్లంపల్లి సోమశేఖరశర్మగారూ ఇంకా ఇలా అఖిప్రాయపడుతున్నారు. 
“భాగవతమును రచించుచుండగనే పోతనామాత్యుడు లోకాంతరగతుడై యుండునని 
నాయూహ. ఏకాదశ, ద్వాదశస్కంధముల నాయన రచియింపనే లేదనియు, అందువలననే 
భాగవత సంపూర్ణార్థము పోతనామాత్య ప్రియశిష్యుడైన వెలిగందల నారయ, తన 
గురువుగారి మీదగల భక్తి గౌరవముల వలన వానిని రచించి యుండుననియుననుకొను 
చున్నాను. మిగిలిన యాంధ్ర మహాభాగవతమును పోతనమాత్యుడే రచియించియుండ 
వలెను. దీనిలో పంచమ, షష్ట స్కంధములు ఉత్పన్నములగుటకు ప్రాయకముగా ఆనాటి 
రాజకీయ పరిస్థితులే కారణమై యుండవచ్చునని నేనూహించుచున్నాను.''** శర్మగారు 
రాజకీయ పరిస్థితులే కారణమని స్పష్టపరచినా, ఎవరు ఎందువల్ల పంచము, షష్ట స్కంధాలు 
నాశనం చేశారో ఊహించడం అసాధ్యమయిన విషయం. అందుకే ఆ సుప్రసిద్ధ 
పరిశోధకులు సూచించి ఊరుకొన్నారు. ఇటీవల ఒక సాహితీపరుడు షష్టస్కంధాన్ని 


28. భాగవతం, ప్రథమస్కంధం, 3౩5 పుటలో అధో జ్ఞాపిక. 
29. ఆంధ్రమహాభాగవతోపన్యాసములు - పుటలు 16-17. 


906 సమగ్రాంధ్ర సాహిత్యం 


పాషండులు విధ్వంసం చేశారని భావిస్తున్నారు. రాచమల్లు హరికవులు చెప్పిన షష్ట స్కంధంలో 
ఈ పద్యం కనబడడమే ఆ భావనల నేలవిడిచిసాము చేయబోవడానికి కారణం. 


చండాంశుప్రభచిక్క తిమ్మయ తనూజా! తిమ్మ! విధ్యస్తపా 

షండంబైన త్రిలింగ భాగవత షష్టస్కంధ కావ్యంబు నీ 

కుం దక్కం జతురానన త్వ గుణయుక్తుతమీర వాణీ మనో 

భాండారోద్ధత చూరకార విరు ప్రఖ్యాతిసార్థంబుగన్‌. 
(కవిజన సంజీవని - 1-35) 


ఈ పద్యంలోని “'విద్వస్త పాషండంబైన'”' అనే సమాసాన్ని తీసుకొని పోతన 
భాగవతమును పాషండులు ధ్వంసము చేసినట్లు కవుల షష్టములోనిట్లు గలదు” అని చెప్పి 
““పాషండవిధ్వస్త'' యనుటకు బదులు ప్రాసనమునకై విధ్వస్త పాషండయని వాడబడినది'' 
అని ఈ సాహితీపరుండు వివరిస్తున్నాడు. ఇది పొసగని వాదన. సుప్రసిద్ధమైన 
నందిఘంట కవుల జంటనే రాచమల్లు హరికవులంటారు. వీరి షష్టస్కంధానువాదాన్న 
కవుల షష్టమనీ, శృంగార షష్టమనీ లాక్షణికులు పేర్కొన్నారు. ఈ ప్రతిభావంతులైన 
కవులు “ప్రాసమకోసము' విధ్వస్తపాషండం అనే మాటకు పాషండవిధ్వస్తమనే మాటకు 
తేడా తెలియని వారని ఊహించడం సాహసోపేతమైన సంగతి. 


నిజంగా పాషండులవల్లనే త్రిలింగ భాగవతం నష్టమైతీ షష్టస్కంధాన్ని పూరించిన 
ఏర్పూరి సింగన భాగవత నైప్టికుడని కీర్తించి కవ పట్టపుగా జని తలంచి బమ్మెర 
పోతరాజుగారికి మొక్కిన పద్యం చెప్పాక 'పాషండవిధ్వస్తం' గురించి పేర్కొనడా? 
భాగవతం వాస్తవానికి నాస్తిక దర్శనాలలోని మంచిని 'సాంతం చేసుకొని ఆ మతాలను 
నిర్మూలం చేయడానికీ ప్రయత్నించిన రచనే. భాగవతంలోని అన్ని స్కంధాలూ 
విధ్వస్తపాషండాలు కావడానికి ప్రయత్నించాయి. ““ప్రవిస్తర దుర్ధాంతదురంత దుస్తాహ 
జనుస్సంభా వితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం'' అన్నది 'గోవింద 
కథాసుధారసమహావరోరుధాద,.. చేతనే ఆరుతుందని ఆ కథనే వింటామని శౌనకాది 
మహామునులు సూతునికి చెప్పారు (భాగ. 1-47). సూతుడు వినిపించినదే, మునులు 
విన్నదే పోతరాజుగారు తెలుగువారికి వినిపించారు. 


అకాడమీవారు ప్రచురించిన భాగవతం పీఠికలో ఈ క్రిందిపద్యం ఉదాహరించి 
కొన్ని సంగతులు వ్రాశారు. చూడండీ. 


వినుము శుకుడు వచ్చి విజ్ఞానపద్ధతి - నతని కెట్లు సూపె, నతడు పిదప 
దనశరీర మెవ్నిధంబున వర్ణించె - విప్రముఖ్య; నాకు విస్త్థరింపు.*" (భాగ 1-275) 


30. సమాలోచన ఆనే పత్రికలో ''పోతనమహాకపి'' అనే వ్యాసంలో జి.ఏ.ఎన్‌.ఎస్‌. సోమయాజుల శర్మ. 
31. అకాడమీ సంపాదకులు పీఠికలో యీ పద్యం 1-275 అన్నా అచ్చు వేయడంలో 274గా వేశారు. 


“అచ్చు ప్రతులలోను, వ్రాతప్రతులలోను పాఠమిట్లే ఉన్నది. 'వినుము' అను క్రియ 
పద్యమున సంగతి పడుటలేదు. సరియైన పాఠమేమో ఇంకను విచారింపవలసియున్నది.''32 


ఈ పద్యంలో 'వినుము' అన్న క్రియ సంగతపడకపోవడానికి కారణం ఉంది, 
“వినుము” అన్నది పోతరాజుగారి ఊతపదం. చాలాపద్యాలు వారు 'విను' 'వినుము' అని 
ఎత్తుకొంటారు. అప్పుడప్పుడు ఒకే పద్యంలో రెండుసార్లు 'వినుము' అనే మాట 
వాడుతారు. చూడండి. వారు 'వినుము' వాడిన గద్యపద్యాల జాబితా. 


వినుండు (1-65), విను (1-112), వినుమీసృష్టి (1-127), వినుమీసంసారం 
(1-130), వినుము నీకు నేడు (2-12), వినుము భగవంతుడైనహరి (2-16), 
వినుమూఢుండు (2620), వినుమప్పరమాత్మమైన (2-28), వినుమునీవడిఇన (2-34), 
వినుడంభో జభవుండు (2-35), వినుముబహ్మకర్చన (2-38), వినుమీ ఈశ్వరు (2-83), 
వినముమాయావిభుండైన (2-86), వినువత్స (2-102), .వినువేయేటికి (2-106), 
నీకెరింగించెద వినుము (2- 112), 2-116 నుంచి 197 దాకా విష్ణువు యొక్క 21 అవతారాల 
వర్ణన. ఈ గద్యపద్యాలలో 20సార్లు 'వినుము' అనే మాట దొర్లింది. వాటి సంఖ్యలు - 116, 
118, 120, 122, 124, 135, 137, 139. రెండుసార్లు, 141, 143, 145, 149, 152, 154, 172, 
173, 193, 197. అన్యులన్‌ జెప్పునేల వినుము (2-199), ఎరిగింతు వినుము (2-203). 
వినుశుకయోగికి (2-217), వినుమని చెప్పె వడినూతుండు (2-222), వినువిప్రుడు (2-284). 


పోతరాజుగారు వ్రాసిన ప్రథమ ద్వితీయస్కంధాలలో వెరసి 715 పద్యగద్యాలు 
ఉన్నాయి. వాటిలో 'వినుము' అనే క్రియ 41 సార్లు దొర్లింది. ఇతర స్కంధాలలో కూడా 
పోతరాజుగారిలా ఈ క్రియను చాలాసార్లు వాడారు. గ్రంథవిస్తరణ భీతిచేత, అన్నీ 
క్రోడీకరించినా, ప్రకటించడం లేదు. 


కొంతమంది కవులకు కొన్ని పదాలు ఎలాగ ఊతపదాలు అవుతాయో, అలాగే 
కొన్ని ఉపమానాలు కూడా విరివిగా వాడేవి అవుతాయి. “మందారమకరంద 
మాధుర్భమునతేలు మధుపమ్ము వోవునే మదనములకు' అనే భావం పోతరాజుగారికి 
చాలా ఇష్టం. దీశొని ఆయన పాల్కురికి సోమనాథుని రచననుండి గ్రహించారు. బసవ 
పురాణంలో బిజ్ఞలుడు కోపించి బండారు బసవన్నను బిలిచి తన సొమ్ము 
తనకిమ్మన్నప్పుడు అతనన్నవి - 


బగుతు డాసించునే పరధనంబునకు 

మృగపతి యెద్దెస మేయునే పుల్లు? 
క్షీరాబ్దిలోపల గ్రీడించు హంస 

గోరునే పడియలనీరు ద్రావంగ 
జూతఫలంబుల జుూంవించు చిలుక 

బాతి బూరుగుమ్రూని పండ్లు గనొనునె 


౩2. ఇ్రీమహాభాగవతం, మొదటి సంపుటం, పీఠిక పుట 111. 


908 సమగాంధ సాహిత్యం 


రాకాయలజ్యోత్స్య ద్రావు చకోర 
మాకాంక్షసీయునే చీకటి ద్రావ? 
విరిదమ్మి వాసనల విహరించు డేటి 
వరిగొని సుడియునే ప్రబ్బలి విరుల 
నెరుగునే యలదిగ్గజేంద్రంబు కొదను 
యెరపందిచనుసీక నెరుగవుగాక. (బసవపురాణం, 3:32-42) 


సోమనాధునికే చాలా ఇష్టం. బసవపురాణంలోనేకాక చతుర్వేదసారంలో కూడా 
వీటిని చెప్పాడు. 


రాకాయలజ్యోత్స్య ద్రావనిచ్చలుగొన్న నాచకోరంబుల కరుచియగునె? 

సహకారపల్లవచయములు దొరికిన జగతి కోయిలకును చప్పనగునె? 

క్షీరాబ్టిలోపల గ్రీడింపగల్లిన భువి రాజహంసకు బుల్లనగునె? 

విరిదమ్మివాసన వెల్లిముంచిన గోలు షట్పదమ్ములకు నాస్వాదమగునె? 

బహుశతరదయారభావప్రభావన - మహిమ దనరు జంగమంబు రాగ 

నతులభక్తి పరుల కావశ్యకంబగు - పరిహృతాభిభంగ బసవలింగ! 
(చతుర్వేదసారము, 153) 


చిన్నప్పుడు పాల్కురికి సోమనాథుని రచనలు బాగా చదువుకొన్నపోతరాజుగారికి 
ఇవి చక్కగా ఒంటపట్టాయి. యౌవనంలో వ్రాసిన భోగినీదండకంలో ఈ భావాలను 
పోతరాజుగారు ఇలా చెప్పారు: 


సింగభూపాలుపై వ్రాలి నాచిత్తమున్మత్తమై సోలి కామానలా యత్తమై రాదు, తేరాదు 
నే నామరుండనై గౌరీవరుండైన వాణీధవుండైన దేవోత్తరుండైన నన్యున్‌ మదిం గోరగా 
నొల్లనే? ఉల్లసత్స్ఫుల్ల మందారరా జన్మరందంబునం [గోలు మత్తాళి దుత్తూరముం గ్రోలునే? 
హేమరాజీవరా జీరజోరా జీితాకాశగం గానదీలోలకలోల డోలా నటద్రాజ 


హంసంబు శైవాలగండూనదీ భేక భేకీడు లీ సంకులాసారకాసారముంజేరునే? 
మండితాఖండలానీలజీమూతనిర్యత్స యోధావలన్‌ ద్రాపు సారంగి కుంభాం 
తరాంభఃప్రపూరంబులన్‌ ద్రాపునే మాధవో జ్ఞాతచూతాంకురస్వాదు 
లీలాలసత్కోకీలేంద్రంబు రుల్లీవరక్రూరభల్లాతకీశాఖకున్‌ బోవునే? 


ఇనే భాగాలు భాగవతంలో చాలాసార్లు దొర్లాయి. చూడండి 


హరినామాంకిసత్క థామృతరసన్యాలోలుడైనట్టి స 

త్పురుషశ్రేష్టు డసత్కథాలవణవాఃపూరంబు దా గ్రోలునే 
పరమందారమరందపాసకుతుకస్వాంతద్నిరేఫంబు స 

త్వరమైపోవునె చేతివేములకు తద్గంధానుమదాత్మయై? (భాగవతం, 3-223) 


పోతన 


కాన సరోజలోచను జగత్‌ స్త్రవనీయకథాసుధారసం 

బానిన యట్టి జిహ్వ యసదన్యకథాలవణో దకంబులన్‌ 

బానముసేయ జూచునె సుపర్యమహీజమరందపావలా 

భానుభవంబు నొందు మధుపంబున్‌ బోవునే వేపచెట్లకున్‌ (భాగవతం, 3-441) 


పూని భవత్సదాంబురహ మూలనివాసులమైన మేము మే 

ధానిధి! నీ విలోకనము దక్కగ నన్యము గోరనేర్తుమే? 

మానిత పారిజాతకుసుమస్సు టనవ్యమరందలుబ్ధ తో 
భానయశాలియైనమధుపంబు భజించునె యన్యపుష్పమున్‌? (భాగవతం, 4-295) 


మందారమకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు? 

నిర్మలమందాకినీవీచికల దూగు రాయంచ చనునె తరంగిణులకు? 

లలితరసాలపల్లవఖా దియై చొక్కు కోయిల సేరునే కుటజములకు? 

బూర్దేందుచం ద్రికాస్సు రితచకోరక మరుగునే సాం ద్రనీహారములకు? 

అంబుజోదరదివ్యపాదారవింద - చింతనామృతపానవిశీషమత్త 

చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు - వినుతగుణశీల! మాటలు వేయునేల? 
(భాగవతం, 7-150) 

నను బాణిగ్రహణంబు చేసితిగదా నాభర్ధవున్నీవ దై 

వనియాగం విది బొరుషంబునకు నావాక్యంబు సిద్దంబు సా 

ఖ్యనివాసు న్ని ను మాని యొండువరునిం గాంక్షింప నేనోర్తునే 

వనజం బానెడీ తీటి యన్యకుసుమావాసం బపీక్షించునే? (భాగవతం, 9-529) 


సిరికి నుదార చిహ్నముల జేయు భవచ్చరణారవిందముల్‌ 

సరసిజనేత్ర మాతపముసంపదజేరితి మెట్టకేలకున్‌ 

మరలగలేము మానుగలమాటల నొల్లము పద్మగంధముల్‌ 

మరగిన తేటు లస్యకుసుమంబుల చెంతల జేరనేర్చునే? (భాగవతం, 10-1-9889) 


నీరదాగమ మేఘ నిర్యత్సయఃపాన చాతకం బేగునే చౌటిపడెకు 

బరిఫక్షమాకంద ఫలరసంబులు గ్రోలు కీరముల్‌ చనునె దుత్తూరములకు 
ఘనరవాకర్ణ నోత్కలిక మయూరముల్‌ గోరునె కఠినరుల్లీరవంబు 

గరికుంభ పీశిత సద్రాసమోదిత సింహ మరుగునే శునకమాంసాభిలాష 
బవిమలాకారా! భవదీయ పాద పద్మ 

యుగ సమాశ్రయ నైపుణోద్యోగ చిత్త 

మన్యు జేరునె తన కుపొస్యంబు గాగ 

భక్తమందార! దుర్భర భవవిదూర! (భాగవతం, 10-11.257) 


పోతరాజుగారి ప్రసిద్ధమైన పద్యాలలో ''సిరికింజెప్పడు శంఖచక్ర యుగమున్‌ 


జేదోయి సంధింపడు” (8-96) అనేదీ, “తన వెంటన్‌ సిరి, లచ్చివెంట నవరోధ 


910 సమగ్రాంధ్ర సాహిత్యం 


వ్రాతమున్‌” (8-98) అనేదీ చాలా ముఖ్యమైనవి. భక్తులను రక్షించడానికి ఎవ్వరికీ 
చెప్పకుండా విష్ణువు బయలుదేరితీ భార్య, పరివారం అనుసరించారని ఈ అష్టమ 
స్కంధంలో గజేంద్రమోక్షంలోకాక ముందుగా తృతీయ స్కంధంలోనూ వ్రాశారు. 


సనకసనందనాదులు విష్ణువును సీవించుకొనడానికి వచ్చారు. వాళ్ళకు జయ 
విజయులు “ఇప్పుడు అవకాశం దొరక' దన్నారు. అడ్డగించారు. మునులు ఘర్షణపడ్డారు, 
శపించారు. ఆ కలకలం లోపలనున్న హరి ఆలకించాడు. శ్రీదేవితో సరసాలాప 
వినోదసౌఖ్య రచనలు చేస్తున్నాడు. వాటిని చాలించి శుద్ధాంతమందిరపు మాణిక్య 
గేహళుండు నడచి వెళ్ళాడు. అతని వెంట శరనిధికన్యకామయు సంభమమొప్పగ తోడు 
వెళ్ళింది. ఆమె వెంట అచ్చరలు వెళ్ళారట. వాళ్ళ తరువాత పక్షీంద్రుడుకూడ ఉన్నాడు. కైన 
తేయాంసవిన్యస్తవామహస్త్స కలితకేయూర వలయకంకణములొప్ప అని పోతరాజుగారు 
వర్ణించారు. జయవిజయులకు శాపం ఇస్తున్న సనకసనందనాదుల వద్దకు వెళ్ళిన 
(శ్రీమన్నారాయణుని కలి పోతరాజుగారు 8 గద్యపద్యాలలో వర్ణించారు (36-535). ఈ 
దృశ్యాన్నే వారు సంక్షిప్తం చేసి 'తనవెంటన్‌ సిరి లచ్చివెంట' అనే ఒకే పద్యంలో తరువాత 
చెప్పారు. దశమస్కంధంలో శ్రీకృష్ణుని వెతుక్కుంటున్న గోపికలచేత పోతరాజుగారు 
చెప్పించిన పద్యం వినని తెలుగువాడు దేశంలో ఉండడు. చూడండి అది. 


నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పై 

జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రా 

జిల్లెడు మోమువాడొకడు చెలుల మానధనంబు దెచ్చెనో 

మల్లియలార! మీ పొదలమాటున లేడు కదమ్మ చెప్పరే. (భాగవతం, దశమ, 1.1010) 


అయితే ఇటువంటి పద్యాలే పోతరాజుగారు నవమస్కంధంలోనూ వ్రాశారు. అక్కడ 
రాముణ్ణి వర్ణిస్తూ ఇవే మాటలు వాడారు చూడండి. 


నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాశకంబులన్‌ 
విల్లును దాల్చువాడు గడు విప్పగు వక్షమువాడు మేలు పై 
జల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులం 
జిల్లెడువాడు నైన రఘుసత్తము డీవుత మా కభీష్టముల్‌ (భాగవతం, 9-360) 


రాముడాదేశించి వ్రాయమన్న పుస్తకాన్ని ప్రారంభిస్తూ శ్రీకృష్ణుని- నందాంగనా 
డింభకుని ప్రార్థించారు. షష్ట్యంతాలు కృష్ణపరంగా వ్రాశారు. మిగతా కవులంతా 
షష్టక్థంతాలు కందపద్యాలలో వ్రాస్తే పోతరాజుగారు ఉత్పలమాలలు గట్టి పూజించారు. 
పద్యంలోనూ అంత్యానుప్రాస హాయిగా వాడారు. కృష్ణస్థుతిలో వాడిన అనుప్రాసను 
రామకథ చెప్పడంలో విరివిగా వాడారు. నవమస్కంధంలో వారు 258 నుంచి 362 దాకా 
శ్రీరామ చరిత్ర వ్రాశారు అంటే 105 గద్యపద్యాలు. వీటిలో అనుప్రాసలు తెగ వ్రాశారు.కి 
చిట్టచివర ఇలా వ్రాశారు; 


3. ఈ రామచరిత్రలో పోతరాజుగారి పద్యాలకన్నా “ఇతరుల చేతిపని చాల కలదని రాళ్లపల్లివారు 
- శంకీస్తున్నారు. చూ॥ శ్రీమదాంధ్ర భాగవతం, రాయలప్రచురణ, పీఠిక, పుట 11, 


పోతన 911 


మయమంతనములు సద్గతులకు - పొంతనములు ఘనములైన పుణ్యముల కీదా 
నీంతన పూర్వమహాఘని - కృంతనములు రామనామకృతి చింతనముల్‌ 
(భాగవతం, 9-362) 
ఇటువంటి పద్యమే రుక్కిణీకల్యాణం ప్రారంభిస్తూ చెప్పారు: 


భూషణములు చెవులకు బుధ-తోషణము లనేక జన్మదురితౌఘ విని 
శోషణములు మంగళతర - ఘోషణములు గరుడగమను గుణభూషణముల్‌. 
(భాగవతం, 10-1, 1682) 


పోతరాజుగారి దృష్టిలో శ్రీరామునికి, శ్రీకృష్ణునికి తేడా లేదు. కాబట్టి ఇటువంటి 
సంవాద రచనలు సాధ్యమైనాయి. అయితే దశమ స్కంధంలోని 'నల్లనివాడు' అనే పద్యమే 
ఎక్కువ ప్రచారం అయింది. పోతరాజుగారి భాగవతంలోని వివిధ ఘట్లాలలోని కొన్ని 
పద్యాలు మన జాతిజీవనంలో కలిసిపోయాయి. ఎవరైనా అపురూపంగా మన ఇంటికీ వస్తీ 
““ఊఉరరకరారు మహాత్ములు”' అంటాం. ఇది పోతరాజుగారి పద్యభాగం. దశమస్కంధంలో 
బలరామకృష్ణులకు సంస్కారం చేసి నామకరణం కావించడానికి గర్గడు మందకు 
వెడతాడు. అప్పుడు నందుడు తగిన సత్కారాలు చేసి ఇలా అంటాడు. 


ఊరక రారు మహాత్ములు 

వా రధముల యిండ్ల కడకు వచ్చుట లెల్లన్‌ 

గారణము మంగళములకు 

నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా! (భాగవతం, 10-1.283) 


ఈ పద్యంలోని తొలిపాదం తెలుగువాళ్ళ సంభాషణలో ఒక చక్కని వాక్యంగా 
నిలిచిపోయింది. ఇటువంటిది ' మాట తిరుగలేరు మానధనులు' అనేది. అది అష్టమస్కంధం 
లోని వామనావతార ఘట్టంలోనిది. శుక్రాచార్యునితో బలిచక్రవర్తి చెప్పినది. పూర్త్ణిపద్యం 
చూడండి. 


బ్రతుకవచ్చుగాక బహు బంధనములైన - వచ్చుగాక లేమి వచ్చుగాక 
జీవధనములైన జెడుగాక పడుగాక - మాట దిరుగలేరు మానధనులు 
(భాగవతం, 8-597) 


బలిచక్రవర్తి ఈ మాట అనడానికి రెచ్చగొట్టిన శుక్రాచార్యుని హితోపదేశం కూడా చాలా 
ప్రసిద్ధమైనదె. చూడండీ. 


వారిజాక్షులందు వైవాహికములందు - బాణవిత్తమాన భంగమందు 
జకిత గూకులా గ్రజన్మ రక్షణామందు - బొంకవచ్చు నఘముపొంద దధీపః 
(భాగవతం, 8-584) 


ఇలాగే “పృథివి నధిపులు నూతనప్రియులు గారె అనేది కూడా ప్రసిద్ధమె. “ఇద 
(భమరగీతలలోనిది (10-1-1463). ఇదే భావం 10-1-1216లో కూడా ఉంది. 


912 సమగ్రాంధ్ర సాహిత్యం 


పోతరాజుగారి పద్యాలలో ప్రచారం పొందిన మిగతావన్నీ ఒక ఎత్తు, ఈ క్రింది పద్యం 
ఒక్కటీ ఒక ఎత్తు. 


నీ పాద కమలసేవయు - నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం 
తాపార భూతదయయును - తాపసమందార! నాకు దయసేయగడే। 

(భాగవతం, 10-1.1268) 
ఇది కంసవధకోసం మధురకు వెళ్ళిన బలరామకృష్ణులకు మాలికుడు దండనిచ్చిన 
ఘట్టంలో నిది. తమకు పూలహారం ఇచ్చిన మాలికుణ్జే “నీకేమి వరం కావాలంటే అతడు పై 
పద్యములోని కోరిక కోరుతాడు. ఇది పోతరాజుగారి వ్యక్తిగత ప్రార్థనకూడా కావచ్చు. 
భాగవత రచనకు ముందు పోతనగారు భగవత్రార్థన చేస్తూ 'నారాయణా' అనే 
మకుటంతో ఒక శతకం వ్రాశారని లోకులు చెప్పుకుంటారు. అయితే ఇది పోతరాజుగారు 
వ్రాయలేదని, ధర్మపురిలో ఉండే లక్ష్మీనారాయణ స్వామిమీద ఎవరో చెప్పిన శతకం అని 
చాగంటి శేషయ్యగారు భావిస్తున్నారు. ఈ ఊహకు కారణమైన ఈ క్రింది పద్యాన్ని 
శతకంలోంచి చూపించారు. 

అపరాధమ్ములు నిన్ను నమ్మి విను మే నా జన్మ పర్యంతమున్‌ 

విపరీతంబుగ జేసినాడ నిక నీవే దిక్కు నాలోనికిన్‌ 

'గపటం బింతయు లేక దండధరునుం గటిక రక్షింపుమీ 

కృపకుంబాత్ర నయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా! (నారాయణశతకం, 98) 


ఈ ఒక్క పద్యంవల్లనే కాక ఇంకో పద్యంవల్ల కూడా ఇది పోతరాజుగారి రచన 


కాదని చెప్పవచ్చు. చూడండి. 

నీమూర్తుల్‌ గన నీ కథల్‌ విన దుదిన్‌ నీ పాదనిర్మాల్య ని 

ష్టామోదంబు నెరుంగ నీచరణతోయం బాడ నైవేద్యముల్‌ 

నీమంబొప్ప భజింప నీజపము వర్ణింపన్‌ గృపం జేయవే 

శ్రీమించన్‌ బహుజన్మ జన్మములకున్‌ శ్రీయాది నారాయణా! 

(నారాయణశతకం, 105) 
ఇందులో ' ప అనే మాట పోతరాజుగారి తత్వానికి విరుద్ధం. వారు 
పునర్జన్మ కోరరు. భాగవతాన్ని తెనిగించి 'నాజననంబున్‌ సఫలంబు జేసెద బునర్గన్మంబు 
లేకుండగానో అని వారు దీక్ష వహించారు (భాగవతం 1-19). అందుచేత 
బహుజన్మజన్మాలు చెప్పే నారాయణశతకం పోతరాబాగారి రచన కాదని చెప్పవచ్చు. 

ఈ శతకం ఆయన వ్రాసింది కాదని కొందరు నమ్ముతున్నట్టే వీరభద్రవిజయం 
కూడా పోతరాజుగారి రచన కాదని కూడా భావిస్తున్నారు. పింగళి లక్ష్మీకాంతంగారూ ** 
ఖండవల్లి లక్ష్మీరంజనంగారూక్‌ మొదలైనవారు ఈ వాదాన్ని గాడంగా నమ్ముతున్నారు. 
వీరభద్ర విజయంలో పోతన పేరు గద్భములో ఉండడంవల్తా, కవివంశంలో వ్యత్యాసాలు 
34. తెలుగుభాషాసమితి వారి విజ్ఞానసర్వస్వం, ౩వ సంపుటి, పుట ౫. 


3. ఆంధ్రసాహిత్యచరిత్రసంగ్రహం, పుట అ. 


పోతన 913 


లేకపోవడంవల్తా ఖండవల్లి వారు బమ్మెర పోతరాజుకు అదే పేరుగల సవతి తమ్ము 
డున్నాడని, అతడు వీరభద్రవిజయం వ్రాశాడని భావిస్తున్నారు. పోతరాజుగారీ గ్రంథాన్ని 
వ్రాయలేదనే విశ్వాసానికి ఆద్యులు గురజాడ శ్రీరామమూర్తిగారు. వీరు “వీరభద్ర 
విజయవివేకం' అనే సుదీర్ణచర్చ చేశారు. 


పండితులు ఇలా భావించడానికి ప్రప్రథమ కారణం భాగవత రచన పూర్తి అయ్యాక 
అందులో దక్షయాగఘట్టంలో శివనింద చేసి, అందుకు ప్రాయశ్చిత్తంగా పోతనగారు ఈ 
వీరభద్రవిజయం చెప్పినట్లు ఎవరో ఒక పద్యం కల్పించి గ్రంథంలో చొప్పించారు, చూడండి 
ఆ పద్యం. 

భాగవత ప్రబంధ మతిభాసురతన్‌ రచియించి దక్షదు 

ర్యాగకథాప్రసంగమున నల్పవచస్ముడ నైతి తన్నిమి 

త్రాగతవ క్రదోషపరిహారమునకై యజనైక్షశైవశా 

స్రాగమవీరభద్రవిజయంబు రచించెద వేడ్క నామదిన్‌. (వీరభద్రవిజయం, 1-41) 

భాగవతంలోని భావోద్వేగం, సురుచిరపాకం, పరిణతభావనా వీరభద్రవిజయంలో 
లేవు. అందుచేత భాగవత రచన తరువాత ఇంత పేలవంగా ఉండే గంథం వ్రాయడం 
జరగదు అనే సహజభావం జనించి అసలు వీరభద్ర విజయం పోతరాజుగారు ఎప్పుడూ 
రచించి ఉండరనే గాడవిశ్వాసానికి దారితీసింది. అయితే ఇది పోతరాజుగారి బాల్య రచన 
కావచ్చు. ఇందులో చేసిన దోషాలు ఏమిటో విబుధవరుల వల్ల విన్నంత కన్నంత 
తెలుసుకొని తరువాతి రచనలో దిద్దుకొనవచ్చు. వీరభద్రవిజయం అసహ్యంగా కన్పించే 
గొంగళిపురుగు కావచ్చు. దీనినుంచి రంగురంగుల రెక్కలున్న సీతాకోక చిలుకలాగా 
భాగవత రచనాళిల్బం జనించడానికీ అవకాశాలు లేకపోలేదు. పోతరాజుగారికీ 
లాటానుప్రాస ఇష్టమే (కమలాక్షు నర్చించు కరములు, 7-169). వీరభద్ర విజయంలో 
కూడా లాటానుప్రాస రచన ఉంది. శివుని మీదకు పంపించేముందు ఇంద్రుడు మన్మథుని 
పొగిడే పద్యం చూడండి. 


“జగములోపల గల జంతురాసులబట్టి మనసుల గలచు నీ మహిమ మహిమ 

నాడుచో గంటు గానగరాక వాడియై సరిలేక నటు నీ శరము శరము 

పరమేష్టిసృష్టిలోపలి పురుషుల కెల్ల దీపమై వెలుగునీరూపు రూపు 

అఖిలంబు నెందాక నందాక నందమై షృథుతరంబైన నీ బిరుదు వీరుదు 

శూలినైన దాపసులనైన బాధింతు - గాలినైన నెట్టి ఘనులనైన 

గలదె నీదు పేర్మి ఘనత తక్కొరులకు - నిన్ను బోల వశమె నిరుపమాంగః 

(వీరభద్రవిజయం, 2-58) 

పోతరాజుగారికి చాలా ఇష్టమైన అంత్యానుప్రాస భాగవతంలోనే తన విశ్వరూప ప్రదర్శనం 
చేస్తుంది. 'అతని వర్ణన పద్యములలో అంత్యానుప్రాసలేని దెక్కడనో గాని ఉండదు' అని 
అకాడమీవారి ఖాగవత సంపాదకులు అన్నారు. 
౩6. కవిజీవితములు, పుటలు 622-642. 


914 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ అంత్యానుప్రాస భాస్కరరామాయణం నుంచి పోతరాజుగారు అలవరుచు 
కొన్నారు. నాచన సోముడు మరికొన్ని శబాలంకారాల మజాలు నేర్చాడు. ఎర్రయ్యగారు 
ఆర్థాలంకారాల రహస్యాలు బోధించారు. పాల్కురికి సోమనాథుని అమితావేశానికి 
పోతరాజుగారే ఏకైక వారసులు. భాషా ప్రపంచంలోని శబ్దాలన్నీ వారికి కరతలామలకాలు. 
అనుప్రాసలు వాడేటప్పుడుగాని, పర్యాయ పదాలను గుప్పించేటప్పుడు గాని 
తడుముకోవడం లేనేలేదు. పాటలాగ ధ్వనించే పద్యాలలో వ్యర్థపదాల అపశ్రుతులు 
వినబడవు. అయితే శబ్లాలపైన వారికున్న మక్కువ ఎక్కువ కావడంచేత పోతరాజుగారిపై 
అభిమానం ఉన్నవారు సైతం ఇలా భావిస్తారు. “ఈ శబ్దదృష్టి పోతన్నలో కొంత 
చాపల్యమునకే దారితీసినదనవచ్చు. ఒక్కొక్కసారి ఇతడు శబ్బములను శబ్దములకొరకే 
వాడును. బ్రహ్మయన్నచో నాతనికి చాలదు. “తలవాకిట వాణిగల పోడిమిచే 
వాడీమికక్కిన నలుమొగంబుల తక్కరిగొంటు' అని బ్రహ్మాండముగ విస్తరించి చెప్పిననే 
యీతనికి తృష్తి!'' అని పుట్టపర్షి నారాయణాచార్యులుగారు చెప్పిన మాటలు నిజం.3* 
అయితే శైలికి తగ్గ శబ్దాలను స్వీకరించడం అవసరం. పోతరాజుగారి భాగవతం 
ఆంధ్రదేశంలో ప్రచారం కావడానికి మధురమధురమైన శైలికూడా కారణమే. 
““భాగవతమునకింతటి. ప్రజాదరణము అందలి భక్తి ప్రభావమువలననే కాదు. 
మయంద్రగంభీరగమనముగల యీతని శ్రలివలనను వచ్చినది. అది సహజధారా విలసితము. 
ఓజఃప్రసాదగుణో జ్జ్వలితము బిగువైన ఆ పదబంధమున సంస్కృృతములు, తెలుగులు 
చెరిసగముగా గుచ్చిన మల్లెలు జూజులై పరిమళించును' అని గడియారం శేషశాస్త్రిగారు 
చెప్పిన మాటలు వాస్తవాన్ని వ్యాఖ్యానం చేస్తాయి.కికి 


ఈ పరిమళాల మత్తులో తన్ను తాను మరిచిపోయి పోతరాజుగారు పారవశ్యంలో 
ఈదులాడుతారు. కళ్లుమూసుకుని భాగవత తరంగనిస్వానాలు వింటారు. నిజానికి భాగవత 
దశమస్కంధంలోని పలుఘట్లాలకు సరిసమానమైనవి - ఎర్రయ్యగారి హరివంశంలో 
ఎన్నో ఉన్నాయి. రెండు రచనలూ తులనాత్మకంగా పరిశీలిస్తే ఎర్రయ్యగారి రచన దృశ్య 
కావ్యంగా ఉంటుంది; పోతరాజుగారిది పాట కచ్చేరీ. ఉదాహరణకు గోపికలు కృష్ణుని 
మీద నేరాలు యశోదతో చెప్పే ఘట్టం తీసుకుందాం. పోతరాజుగారు 23 పద్యాలు 
ఏకబిగిని వ్రాశారు (భాగవతం 10-ఐ-306-328). ఎర్రయ్యగారు 25 గద్యపద్యాలు 
వ్రాశారు (హరివంశం, 1-5:211-235). 


పోతరాజుగారి రచనలో అన్నీ గోపికల మాటలేగాని కవివచనాలు లేనే లేవు. 
ఎర్రయ్యగారు గోపికలు ఎలా చెప్పారో వివరిస్తారు. “ ఓర్తుకీర్ణించువిధంబున జేతుల వీచుచు 
కృష్ణబననిం గదిసి ఇట్లనియె'' అంటారు. ''మరియొక్క యతివ ఆగ్రహమున అందరం 
ద్రోచికొం చరు దెంచి'' చెప్పిందంటారు. పోతరాజుగారికి గోపికలు ముఖ్యం కాదు. కృష్ణ 
లీలలే ప్రధానం. అందుచేత కృష్ణుడు ఏం చేశాడో చెప్పించారుగాని వాళ్లు ఎలాగ చెప్పారో 
తాము చెప్పదలచుకోలేదు. 


37: ' ఆంధమహాభాగవతోవన్యానములు, పుట 19. 
38. తెలుగుభాషాసమితివారి విజ్ఞానసర్వస్వం, 3వ సంపుటి, పుట 6. 


యోాతిం 9156 


పోతరాజుగారి కవితాదృష్టిని వారి పాత్రలు అలవరచుకొని బాలకృష్ణుని 
దేవునిగాశే భావిస్తాయి. కాళిందిమడుగులో పడ్డ కృష్ణుని తలచుకొని పోతరాజుగారి 
యశోద "తండ్రీ! నీవు సర్పదష్టుండవైయున్ను నిచట మాకు ప్రభువు లెవ్వరింక' అని 
రోదిస్తుంది. ఆమె దృష్టిలో కృష్ణుడు కొడుకు కాదు, ప్రభువే. ఎర్రయ్యగారు ఇదే ఘట్టంలో 
యశోదచేత తల్లిలాగ విలపింపజేశారు. ''కన్న, కడు పగ్గలమై వెలపెట్టరాని పెంపునగల 
మానికం బొదవి బుగ్గలు పోయెనె యిక్క డక్కటా!*” అని ఆమె ఏడుస్తుంది. వెన్నరిన్న 
నేరానికి రోలుకు కట్టినందుకు ఇలా చేశావా అని విలపిస్తుంది. 


ఎర్రయ్యగ్గారి యశోద పూర్తిగా వెర్రిబాగుల తెలుగుతల్లి. పూతన పచ్చి దారుణం చేశాక 
నందుడు వచ్చి 'నీవేల యేమరితివి' అని గద్దిస్తాడు. అప్పుడామె, 


కడుపునిండగ జన్నిచ్చి కొడుకుని ద్ర 

నోవ దీవియమండంగ బ్రొద్దువోవు 

నందనుక మేకొనియుండియలసికన్నా 

కొంతమూసితి నాలస్యమేదియిందు? (హరివంశం, 1-5-157) 


ఇవి తెలుగు ఇల్లాలి మాటలే. కృష్ణుడు శకటాసురుణ్ణీ చంపాక ఎర్రయ్యగారి యశోద 
విరిగిన బండిని చూసి ఎంతో భయపడుతుంది. కృష్ణుని చూసి 'భవజ్జనకుండు వచ్చి 
నన్నాన్ని తరంగుల బరుపడు' అంటుంది. ఇలా బాధపడుతుంది: 


ఈమెయి శకటం బెడలుట - కేమి గతము దీని నెవ్వ రెరుగుదురువిభుం 
డేమి యది యనిన నుత్తర మేమని నేనిత్తు నిండ యిడుదురు నాకున్‌. 
(హరివంశం, 1-5-179) 


ఇలా అన్నాక ఎర్రయ్యగారి యశోద బాలుణ్ణి తొడమీద పెట్టుకొని మాట్లాడక 
పాలిస్తుంది. ఇలాంటి భయాలు, నింద వేస్తారనే బెంగ పోతరాజుగారి యశోదలో లేవు. 
అయితే ' బాలుని రోదనంబు విని పరతెంచి' సహజంగా ఇలా అంటుంది. 


'అలసితివి గదన్న! యాకొంటివి గదన్న! 

మంచియన్న, యేడ్పుమాను మన్న 

చన్ను గుడువు మన్న సంతసపడు మన్న 

యనుచు బన్ను గుడిపె నర్చకునకు. 49 (భాగవతం, 10-1-258) 
కృష్ణలీలలనే పాలతో ఎర్రయ్యగారు పాయసం చేశారు. పోతరాజుగారు కోవా 


చేశారు. వాస్తవానికి భాగవతంలోని యితర ఘట్లాలలోని పద్యాలు కూడ తియ్యని 
కోవాబిళ్ళలే. భీష్మస్తవం, కృష్ణనిర్యాణం, ప్రహ్హాదచరిత్ర, గజేంద్రమోక్షం, వామనావతారం, 


39. హరివంశం, (7-4) 
46. భాగవతం, వావిళ్ళ ప్రచురణ, 1922 ముద్రణ, పీరీక, పుట 70. 


916 సమగ్రాంధ సాహిత్యం 


రుక్మి౭ీకల్యాణం మొదలైన ఘట్టాలన్నీ సుప్రసిద్దాలు. “పోతన కవితాసము ద్రమునందు గల 
పద్యములన్నియు గుమ్మడికాయంత ముఖ్యములే. ఉందేవి గణనీయములో నిర్ణయింప 
నవసరం లేదు. ప్రతిపద్యము పఠనీయము. ప్రతికథాంశము స్మరణీయమే'' అని శేషాద్రి 
రమణకవులు చెప్పిన మాటలు నిజానికి నిమ్మకాయలంత రత్నాలు. పోతనగారి పద్యాలు 
పరిమళాలు వెదజల్లే పారిజాతాలు. భాగవతానికి కల్పవృక్షంగా భావించిన పోతరాజుగారు 
ఆ వృక్షశాఖపై కూర్చుని గానం చేసీ మత్తకోకిలవంటివారు. ఛందస్సులలో ఆయనకు 
మత్తకోకిల అంటే ఇష్టం. ఏఏ వృత్తాలు, జాతులు ఎన్నెన్ని వ్రాశారో చూడండి. 


పోతరాజుగారి భాగవతంలో గద్యపద్యాలు (అకాడమీ ప్రతిని అనుసరించి) 


సంఖ్య ఛందస్సు సంఖ్య ఛందస్సు 
1. ఆటవెలది 14. మత్తకోకిల 
2. ఇందవజ 15. మత్తేభం 
3౩. ఉత్పలమాల 16. మహా స్రగ్గర 
4. ఉత్సాహం 17. మూనిని 
5. ఉపింద్రవజ 18. మాలిని 
6. కందం 19. లయగగ్రాహి 
7. _కవిరాజవిరాజితం 20. లయవిభాతి 
6. చంపకమాల 21. వచనాలు 
9. తరళ 22. శార్దూలం 
10. తేటగీతి 23. శోకం 
11. దండకం 24. సీసం 
12. పంచచామరం 25. స్రగర 


ఆ 


13. భుజంగప్రయాతం 


పోతనగారి భాగవతంలో ఆటవెలది పద్యాలు మొత్తం 326 ఉన్నా సీసం వెనుక 
ఆటవెలది వాడిన సందర్భం ఒక్కటే కన్పిస్తుంది. మిగిలిన సీసాలన్నీ తేటగీతి 
అనుసంధానమైనవే. భాగవతంలో అతి చిన్న వచనం ఒక్కమాటగా వుంటే (మరియును, 
వెండియును) అతి దీర్ణమైనడి 112 పంక్తులు దాటింది. వృత్తాలన్నీ చూశాక - పోతనగారి 
కవితాకన్య మత్తీభగమన అనక తప్పదు. 


వారి గద్భపద్యాల వివరాలు చూస్తే వోషవృత్తాలలో మత్తకోకిలలంటే పోతరాజు 
గారికీ ఇష్టం అని తెలుస్తుంది. భాగవతంలో 35 సార్లు, వీరభద్రవిజయంలోకూడా 20 
మత్తకోకీలలు ఆలపించడం గమనించదగ్గ విషయమే. మత్తకోకిలలాగే నడచే తరళను 
పోతరాజుగారు వీరభద్రవిజయంలో నాల్గుసారుల భాగవతంలో 17సార్లు వాడడం కూడ 


పోతన 917 


గమనించాలి. పోతరాజుగారి ఛందస్సులు భాగవతాన్ని కూలంకషంగా చదివిన పాఠకుణ్ణీ 
సమ్మోహింపజేస్తాయి. పుట్టపర్తి నారాయణాచార్యులుగారు ఇలా అన్నారు : 
“భాగవతమున ప్రతిసీసపద్యము కడపటను సాధారణముగ ఆటవెలదియే 
తగులుచుండును. ప్రత్యీకముగ వ్రాసిన యాటవెలదులుకూడ నెక్కువ. వీనిలోని 
సౌందర్యమును “చాలు[చాలు!' ననునంతవరకు పోషించినవాడు వేమనయోగి! కాని 


తొలుత నొక వింత యొయ్యారముతో, ఆంధ్రభాషలో నాటవెలది యడుగుపెట్టినదీ 
పోతన్నతోనే!' 1 


పోతరాజుగారి ఆటవెలదుల నడకలోని ఘలంఘలలు చెవులను భమింపజేయడం 
వల్లనే వారు సీసాల తరువాత తేటగీతులు ఆలపించడంకన్నా ఆటవెలదులను ఆడిస్తారనే 
భావన కలుగుతుంది. అయితే వాస్తవానికి ఆయన భాగవతంలో వ్రాసిన 899 సీసాలలో 
677 తేటగీతులు, 222 ఆటవెలదులు ఎత్తుగీతులుగా వ్రాశారు. వీరభద్ర విజయంలో 118 
సీసపద్యాలున్నాయి. అందులో 101 ఆటవెలదులు, 17 తేటగీతులు మాత్రమే ఉన్నాయి. 


శ్రీనాథుడు తన సీసాల తరువాత ఒక్కటే ఒక్క ఆటవెలదీ, మిగతా తేటగీతులే 
వ్రాశాడని మనం ఇంతకు ముందు గమనించి ఆంధ్ర ఛందః పరిణామంలో ఇదొక ముఖ్య 
ఘట్టాన్ని సూచిస్తుందని చెప్పుకొన్నాం.** శ్రీనాథుడూ, పోతరాజుగారూ బావమరదులు 
కాకపోయినా ఇంచుమించు సమకాలికులు కావడంవల్ల ఇద్దరి సీసాల ఎత్తుగీతులలో 
పోలికలు కనబడుతున్నాయి. వీరభద్రవిజయం వ్రాసే కాలంలో, బహుశా పోతరాజుగారు 
ఆధునిక పద్ధతులు వినకపోవడం వల్ల ప్రాచీనుల పద్ధతివైపు మొగ్గారు. తరువాత 
శ్రీనాథుడు వాడినట్టే ఎక్కువ తేటగీతులు, సీసాలపిదప వాడారు. అయితే ఈ మహాకవుల 
జీవిత దృకృథాలలోకూడా ఎవరికివారే. చనిపోతున్న సమయంలోకూడా శ్రీనాథుడు 
“కస్తూరి కేరాజు ప్రస్తుతింతు?' అని వాపోయాడు. పోతరాజుగారిది ఎప్పుడూ పై చేయే. అది 
నిద్రలోకూడా క్రీిందవదు. పరీక్షిత్తుకు శాపమిస్తున్న శృంగిచేత ఆయన ఇలా అనిపించారు : 


సోము హిరణ్యదానములు పుచ్చుకొనంగ ధనంబు లేమియుం 
దేము సపంచనంబులుగ దీవెనలిచ్చుచు వేసరింపగారము (భాగ 1-465) 


వస్తుతః పోతరాజుగారికీ భోగాలంటే ఇష్టంలేదు. వారి దృష్టిలో కటికనేల 
కమనీయం. పట్టుబట్టలకన్నా ముతకదుస్తులే వారికి మెత్తగా ఉంటాయి. అందుకే 
భాగవతంలో ఇలా ఒక పద్యం చెప్పారు (2-21). 


కమనీయభూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూదివరపు లేల? 
సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజన భాజన పుంజమేల? 
వల్కలాజినకుశావళులు లేకున్నవే కట్ట దూకూల సంఘాతంబు తేల? 
కొనికొని పసియింప గుహలు లేకున్నవే ప్రాసాదసౌధి పటల మేల? 


41. ఆంధ్రమహాభాగవతోపన్యాసములు, పుట 1%, 197. 
42. సమగ్రఆంధ్రసాహిత్యం, రెడ్డీరాజులయుగం. 


918 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఫలరసాదుల గురియవే పాదపములు - సాధుజలముల నుండవే సకలనదులు? 
పొసగ భిక్షము పెట్టరే పుణ్య సతులు - ధనమదాంధుల కొలువేలతాపసులకు? 


భాగవతంలో ఎక్కడ పడితే అక్కడ ఇటువంటి భావాలు సాక్షాత్కరించడంవల్ల 
పోతరాజుగారి పదాలని కొన్ని ప్రక్లిపాలను లోకులు నమ్ముతారు. వాటిలో 
'ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి' అనే పద్యం గురించి ఇంతకుముందు చెప్పుకొన్నాం. 
పోతరాజాగారికి సుమారు రెండువందల సంవత్సరాలకు పూర్వ్ణమున్న మంచెన తన 
కియూరబాహు చరిత్రలో ఈ క్రింది పద్యం వ్రాశాడు. 


బాలరసాలపుష్పో నవపల్లవకోమల కావ్యకన్యక౯ 

గూళల కిచ్చి యప్పడుపుగూడు భుజించుటకంటె సత్కవుల్‌ 

హాలికులైననేమి మరి యంతకు నాయలి లేనివాడు గౌ ** 

ద్దాలికులైననేమి నిజదారసుతోదరపోషణార్థమై? (కేయూర. 1-13) 


అయితే ఈ పద్యం పోతరాజుగారి చాటువుగా కొద్ది మార్పులతో బహుళ ప్రచారం 
పొందింది.*% ఇందులో “సత్కవులశ్రీ హాలికులైననేమి?'* అనే ప్రశ్న శ్రీనాథుణ్ణి చూసి 
పోతరాజుగారు వేశారని లోకం చెప్పుకొంటుంది. కమ్మని కావ్యాన్ని ఏ ప్రభువుతో 
అంకితమిచ్చి వెయ్యినూటపదహార్లు పుచ్చుకోమని సహజపాండిత్య విరుదాంకితునికి 
కవిసార్వభౌముడు సలహా ఇచ్చాడనీ, అది విన్నాక పోతరాజుగారు అంత పనీ చేస్తారనీ 
భయపడి సరస్వతీదేవి కళ్ళనీళ్లు పెట్టుకొందనీ, అప్పుడు ఆయన ఈ పద్యం చెప్పి 
ఊహించాగనీ ఇంకొక కథ. 


కాటుకకంటినీరు చనుకట్టుపయిం బడనేల యేడ్చెదో 

కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల యో మదంబ! యో 

హాటకగర్భురాణి! నిను నాకటికింకొనిపోయి యల్ల క 

ర్ఞాటకిరాటకీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ! 

ఆలుబిడ్డలను పోషించుకోడానికి పుస్తకాలు అమ్ముకోనక్కర్లేదనే విశ్వాసం 
పోతరాజుగారికుందని ఈ చాటువులే చెప్పవలసిన అవసరం లేదు. ఇంతకుముందు 
గమనించినట్టు భాగవతంలోని పద్యాలెన్నో సాక్ష్యమిస్తాయి. ఉన్న దానితో తృప్తిపడి 
పోతరాజుగారు కుటుంబాన్ని హాయిగా పోషించుకొన్నారు. ఆయనకు ఎంతమంది 
సంతానమో నికరంగా తెలియదు. వారి వంశంలోని వారే మనుమలో, మునిమనుమలో 
వ్రాసిన కృతులలోని పద్యాలవల్ల పోతరాజుగారి వారసుల సంగతి తెలుస్తున్నది. 


4. 'సాలసాల' అని పాఠాంతరంలో పోతరాజుగారి చాటువు అని ప్రవాద. 
4. “గహనాంతరసీమల కందమూలగౌద్దాలికు లైననేమి'' అని చాటువులో పాఠాంతరం. 
45. 'బాలరసాలసాల' అనే దప్రయోగం భాగవతం, ౩-753లో ఒకసారి 


పోతన 919 


అయితే పరిశోధకులు ఈ పద్యాలను కృతులగద్యలను రకరకాలుగా వ్యాఖ్యానం 
చేస్తున్నారు. కట్టుకథల ప్రకారం పోతరాజుగారికి మల్లన, అనే కుమారుడున్నాడు.* 
వారసుల గ్రంథాల సాక్షర్థింవల్ల ప్రొఢసరస్తతి అనే బిరుదున్న కుమారుడున్నాడు. ఇతని 
అసలు పేరు కేసన, పోతరాజుగారు తమ కొడుక్కీ తండ్రిపేరు సహజంగా పెట్టుకొని 
ఉంటారు. అయినా ఈ కేసన పోతరాజుగారి కొడుకు కాడు. మనుమడు అని 
కొందరంటారు.*” బమ్మెరవారి వంశంలో మల్ల అనే పేరు పోతరాజుగారికి కొన్ని తరాలు 
ముందూ, వెనుకా కనబడదు. కుమారునికి ఆ పేరు నెందుకు పెట్టారో! 


ఇపూలోకంలో పుత్రపొత్రాఖివృద్ధిగా పోతరాజుగారు చల్లగా జీవించినా పరంలో 
వారు కోరుకున్న వరం ఒక్కటే ఉంది. అది మోక్షం. 


పోతరాజుగారు భాగవతం ప్రథమ స్కంధంలో శ్రీకారం చుట్టి కైవల్యం 
కావాలనుకొన్నారు. ' శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్‌'' అని గ్రంథం 
ఆరంభించారు. 


దశమ స్కంధంలో చిట్టచివర శుకయోగిచేత ఫలశ్రుతి చెప్పిస్తూ ఈ 
కృష్ణకథాసుధారసము  గ్రోలినవారు 'కాంతురచ్యుతపదంబైనట్టి కైవల్యమున్‌'' అని 
ముగించారు (భాగవతం దశమ, 11-1332). వారి ఆకాంక్ష తొలినుంచి చివరిదాకా 
కైవల్యమే. భాగవతజన్య్మ వల్ల వారికి పునర్జన్మ లేదని భావించారు. 

నిజమే పోతరాజుగారికి పునర్జన్మ లేదు. అసలు మరణిస్తే కదా మళ్లీ పుట్టడం అనే 
సమస్య వస్తుంది? 


తెలుగు సాహిత్యం జీవించి వున్నంతకాలం ఆయన బతికే ఉంటారు. 


46. అకాడమీవారి భాగవత పీఠిక, పుట 153. 
47. ఆంధ్రకవితరంగిణీ, చాగంటి శేషయ్య, 11వ సంపుటి, పుటలు 92. పోతరాజుగారు చేశారు. 


బొప్పరాజు గంగన్న 


మన దేశానికి భారతదేశమనే పేరు రావడానికి కారణభూతుడైన భరతుని కథ భాగవత! 
పంచమ స్కంధంలో ఉంది. చతుర్ధ స్కంధందాకా మహాభాగవతాన్ని అనువదించి; 
బమ్మెర పోతరాజుగారు ఎందుచేతో ఈ స్కంధాన్నీ దీని తరువాతి దాన్నీ తెనిగించలేదు 
మళ్లా సప్తమస్కందాన్నే అందుకున్నారు. భరతుని కథ ప్రధానంగా ఉన్న ఈ పంచవ 
స్కంధాన్ని బొప్పరాజు కుమారుడు గంగన్న అనువదించాడు. ఇతని జీవిత విశేషాలేవీ 
తెలియవు. గద్యంలో సైతం ఇతడు తనను గురించి విపులంగా చెప్పుకోలేదు. “ఇది (శ్ర 
సకల సుకవిజనానందకర బొప్పనామాత్యపుత్ర గంగనార్య ప్రణీతంబైన శ్రీమద్వాగవళ 
పురాణంబు నందు” అని కథల పట్టికే ఇచ్చాడుగాని కనీసం తన గోత్రమైనా 
వెప్పుకోలేదు. 

పంచమ స్కంధాన్ని గంగన్న రెండు ఆశ్యాసాలుగా విభజించాడు. ప్రథమః 
౯ర్చసంలో 183 గద్భ పద్యాలున్నాయి. రెండో ఆశ్వాసంలో 166 గద్య పద్యాలున్నాయి 
పథమాశ్వాసంలో ఒక ఇరవై కథలు, రెండోదానిలో ఆరు ఉన్నాయి. ద్వితీయాశ్వాసంల్‌ 
గూగోళ ఖగోళ విషయాలు ఎక్కువ. అందుకే కథలు తక్కువ. ప్రథమాశ్వాసంలో లెక్కక 
ఇరవై కథలు గద్యంలో చెప్పినా అంతా ఒక రాజవంశ చరిత్ర. మనువు త్రుడైః 
పియపుత్రుడు రాత్రులన్నీ దీనాలు చేస్తానని ఏడురోజులు రెండో సూర్యునిలాగ రథః 
గడిపాడట. ఆ రథనేమి మార్గాలు సప్తసముద్రాలూ, సప్తద్వీపాలూ అయ్యాయి 
5-1-18). ఇతనికి ఆగ్నీధుడు మొదలైన ఏడుగురు కుమారులు పుట్టారు. ఒక్కొక్కని! 
ఒక ద్వీపం ఇచ్చి ప్రియవ్రతుడు 'నారద పదవికి' వెళ్లిపోయాడు. 


ఆ తరువాత ఆగ్నీధుడు రాజయ్యాడు. అతడు పుత్రకాముడై బ్రహ్మను అర్థించాడు 
కన సమ్ముఖంలో సంగీతం చేసే 'పూర్నచిత్తి' అనే అహరసను |బహ్మ ప్రసాదించాడు. ఈ 
యువతిని చూసి ఆగ్నీధ్రుడు “నాతోడంగూడి తపంబు సేయుము, సంసారంబ 
వృ ద్ధిపాందసీయుము'' అన్నాడు. వారిద్దరికీ తొమ్మండుగురు కుమారులు పుట్టారు 
అందులో నాభి పెద్దవాడు. _ ఇతనికి వాసుదేవుడు ప్రత్యక్షమై '“నీకు కుమారుణ్ణి నయి 
ఏన్మిస్తా'' ననే వరం ఇచ్చాడు. ఆమాట మేరకు బుషభావతారం ఎత్తాడు. బుషభుని! 
గరతుడు మొదలైన నూరుగురు కుమారులు పుట్టారు. 


బుషభుని తరువాత భరతుడు రాజయ్యాడు. ఈ సంగతులను కవి ఇలాగ చెప్పాడు 


భరతు డాదిగ సుతుల నూర్చురను గాంచె, 
నట్టి భరతుని పేరను నవనితలము 

పురవరాశ్రమ గిరితరుపూర్ణ మగుచు 

నమరి భారతవర్గ నామమున మించె (భాగవతం, 5-1-63 


8 భరతుడే సుప్రసిద్ధుడైన జడభరతుడయ్యాడు. తపస్సు చేసుకుంటూ ఒక జింకపిల్లన 
ఏంచాడు. దానిమీద మమత చేత తపస్సు చెడింది. పునర్ణన్మలో లేడిగా జన్మించాడు. ఈ 


] బెప్పరాజు గంగన్న 521 


తరువాతి జన్మలో విప్రుడై పుట్టి జడుడుగానే జీవించాడు. బలిపశువయ్యాడు. రాజుగారి 
పల్లకి మోశాడు. ఆయనకు జ్ఞానోపదేశం చేశాడు. ఇది పంచమ స్కంధం 
ప్రథమాశ్వాసంలోని కథల వరుస. 


సూర్యుడు (బహ్మాండానికి మధ్యగతుడై ఉంటాడని, ఆ సూర్యుని కిటూ అటూ 
ఇరవైఐదు కోట్ల యోజనాల అండకటాహం వుంటుందని, సూర్యుని రథం 
ముహూర్తమా త్రరబున ముప్ఫయినాలుగు లక్షలా ఎనఖైనూర్ల యోజనాలు సంచరిస్తుందని 
ఒకసారీ, ఒక క్షణంలో సూర్యుడు రెండువేలా యాఖై యోజనాలు సంచరిస్తాడని 
ఇంకొకమారూ ఈ ఆశ్వాసం తెలియజేస్తుంది. మన పురాణాలు ఆదిమ విజ్ఞానసర్వస్వాలు. 
ప్రతిపురాణంలోనూ ఇటువంటి విజ్ఞాన విషయాలు అక్కడక్కడ ఉంటాయి. 
స్కాందపురాణం, కాలళీఖండంలో సూర్యుని రథ వేగం శ్రీనాథుడు తెనిగించాడు. 


'రెండువేలును నిన్నూట రెండు యోజ 

నంబులర్ధనిమేష మాత్రంబునందు 

సంబరంబున బారు తీవ్రాంశురథము 

నిలచె బహుకాల మిట్టిదే నియతిమహిమ. (కాశీఖండం, 1-135) 


ఈ సూర్యరథ వేగాన్ని మన సాహిత్య పరిశోధకులు కొందరు కాంతివేగమని 
భ్రమించారు." సూర్యుని రథంలో సూర్యుడు ఉంటాడు కనుక సూర్యరథ వేగం కాంతి వేగం 
కాదని వైజ్ఞానికవేత్త శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు విశదం చేశారు.? “సూర్యుడు సాగే 
వేగం సెకనుకు సుమారు 18% మైళ్లు. కాంతివేగం 186000 మైళ్లు. మరి 'తీవ్రాంశురథం' అనే 
మాటలు ఏ వేగంతో అన్వయం? సూర్యుణ్ణి రథాన్నీ వెనుకవిడిచి రథాలు 
పరుగెత్తిపోయినవన్న అర్థం కాదుగదా? ఇది కుదరదే?'' అని గోపాలకృష్ణమూర్తిగారు 
సందేహించారు. మన ప్రాచీన గ్రంథాలలోని వైజ్ఞానిక విషయాలను సమర్ధులు శాస్త్రీయ 
పద్ధతులలో బాగా తరచి నిగ్గతీయడం చాలా అవసరం. 


ఈ పంచమ స్కంధంలో ఏ కవికైనా తన కావ్యకళను చూపించే అవకాశాలు 
తక్కువ. వచ్చిన సందర్భాలలో బొప్పరాజు గంగన్న యథాశక్తి తన నైపుణ్యాన్ని 
ప్రదర్శించాడు. అది ఇతర భాగవత రచయితల సామర్ల ర్ధ్యం ముందు తీసికట్టే బ్రహ్మ పంపిస్తే 
తనముందుకొచ్చిన పూర్వచిత్తిని చూసి ఆగ్నీధ్రుడు "వేసిన ప్రశ్నలను గంగన్న 14 గద్య 
పద్యాలలో చెప్పాడు. ఒకటి రెండు చూద్దాం. 


సతి! నీ వెవ్వత? వీ ప -ర్వతమున కేమైన గోరి వచ్చిన వనదే 
వతవో? శారదవో రతి - పతిపంపిన మాయవో? తపస్సారమవో? 
(భాగవతం. 5-1-27) 


1. 'అలసానివాని అఆల్లికవిగివిగి' అనే కావ్యంలో నిడుదవోలు వెంకటరావుగారు, భారతి బే, 1964. 
2. కలగూరగంప, భారతి - నవంబరు, 1964. 


922 సమగ్రాంధ్ర సాహితాం 


ఈ పద్యాన్ని పేర్కొని కురుగంటి సీతారామయ్యగారు ఆక్షేపించారు. మన్మథ పరవశుడవై 
నీవు శారదవో అని సరస్వతినిగా పలుకుట యశ్లీల ద్యోతకముగా నున్నది అని వారన్న 
మాటలు ప్రస్తుత కాలంలో నిజమే. అయితే ఒక సంగతి మరచిపోకూడదు. తన వద్దకు 
బ్రహ్మ ప్రసాదించితీ వచ్చిన పూర్వచిత్తి అనే అప్సరసతో అతడు “నాతోడంగూడి 
తపంబుచేయుము” అని చెప్పాడు. ఆ ఆదిమకాలంలో “సంసారంబు వృద్ధిసియుట'' ఒక 
రకమైన తపస్సీ. అందుకే శారదలాగ కనుపించిన అప్పురసను 'తపస్సారమవో?' అని 
ప్రశ్నించాడు. ఆమె కురులనుండి రాలే పుష్పాల వర్ణన ఇలా తెనిగించాడు. 


చెదరగ వేదముల్‌ చదువు శిష్యులపై దగ పుష్పవృష్టి స 

మ్మదమున నంతలో గురియు మాడ్కిని మన్మథసామ గానముల్‌ 

చదివెడు శిష్యులో యనగ షట్పద పంక్తులు చేరి మోయగా 

బదపడి మీద రాలు గచభారమునందుల జారు కొవ్విరుల్‌. (భాగవతం. 5-1-30) 


ఇటువంటి శృంగార ఘట్టాలలో కవులు విజృంభిస్తారు. 14 గద్య పద్యాలను వ్రాసిన 
గంగన్న రక్తికట్టించలేకపోయాడు. కరుణరసం చిప్పిత్త ఘట్టంలో ఎలా వాశాడో చూద్దాం. 


వ. అంత నాభరతుం డొర్కనా డా మహానదిం గృతా భిషేకుండై ముహూర్త్షత్రయం 
బంతర్జలంబులందు బణవోచ్చారణంబు సేయుచుండు సమయంబున నిర్భర గర్భిణియగు 
హరిణి జలార్టినియై యొంటి జలాశయ సమీపంబునకు వచ్చి జలపానంబు సేయునెడ నా 
సమీపంబున మృగపతి గర్జించి (లోకభయంకరంబుగ) నాదంబుసేయ హరిణి 
స్వభావంబున భీత యగుటంజేసి బెగ్గడిలి (హరవిలోకన వ్యాకులచిత్తయై) దిగ్గన నదరి 
గగనంబునకు నెగిరి యవగతతృషయగుచు నది నుల్లంఘించు నెడ నధికభయంబునంజేసి 
యా గర్భ్బంబు యోనిద్వారంబున గళితంబైజలంబులం బడియె. (ఆ హరిణి యుల్లంఘనాది 
భయంబునంజేసి) తత్తీరంబుననుండు (గిరిదరిం) బడి శరీరంబు బాసె. అంత నాహరిణ 
పోతంబుజలంబుల దేలుచున్న భరతుండు గనువిచ్చి చూచి కరుణార్ర చిత్తుండై (మృత 
జనని) యగు హరిణపోతంబును దన యాశ్రమంబునకు గొనిపోయి... 

(భాగవతం. 5-1-101) 


ఇంకొక కవి అయితే ఘట్టంలో గుండెలు కరిగించే పద్యాలు ట్రాసీవాడు. 
బొప్పరాజు గంగన్న నిస్సారమైన వచనం వ్రాశాడు. ఎంత చెడ్డా మంచి రసవంతమైన 
ఘట్టం కనుక జింకపిల్ల భరతునితో ఎలా ఆడుకొనేదో ఒక పద్యంలో వర్ణించకపోలేదు. 


గురువులువారి విట్టురికి కొమ్ముల జిమ్ముచు నంతనంత ద 
గ్గరుచును గ్లాలుద్రవ్వుచు నఖంబుల గీరుచు గాసిసేయుచు 
న్నొరుగుచు ధారణీశ్వరుని యూరుపుల శయనించి యంతలో 
నరకడ మెక్కుచుం బొదలి యాడుచు నాహరిణంబు లీలతోన్‌. 
(భాగవతం, 5-1-106) 
3. _ “ఆంధ్ర మహాభాగవతోపన్యాసములు' పుట ౫. 


ఇటువంటి జింకపేల్ల ఒకనాడు పారిపోయింది. దానిమీద ఎంతో మమత పెంచుకున్న 
భరతుడు ఎలా బాధపడ్డాడో, ఏ విషయాలు తలచుకొన్నాడో గంగన్న ఒక వచనం 
వ్రాశాడు. చూడండి. 


వ. ఇట్లు భరతుడు హరిణకుణక క్షేమంబు గోరుచు నెప్పుడు వచ్చి నన్ను 
సంతోషపరచు? నానా ప్రకారంబులైన తన గతుల చేత నెప్పుడానంద మొందించు? 
ధ్యానసమాధి నున్నప్పుడు నన్నుం గొమ్ముల గోకుచునుండునట్లి వినోదంబు లెప్పుడు 
గనుగొందు? దేవపూజా ద్రవ్యంబులు ద్రొక్కి మూర్కొనినం గోపించి చూచినం 
గుమారుండువోలె దూరంబునకు జని నిలచిన మరల నేబిలచిన వెనుక నిలచియుండు నిట్టి 
మెలుకువ స్వభావంబు గలుగుట యెట్టు? లీ భూడేవి ఎంత తపంబు జేసినదియో? ఏ 
హరిణ పాదస్పర్శంబున బవిత్రంబైన భూమి స్వర్గా(పవర్గుకాములైన మునులకు 
యజ్ఞార్లమైనట్టి హరిణపోతంబునెట్లు కనుగొందు? అదియుతురగాక భగవంతుండగు 
చంద్రుండు మృగపతి భయంబున మృతజననియు స్వాశ్రమ పరిభష్టంబు నైన 
మృగశాబకంబును గొనిపోయి పెంచుచున్నవాడో? మున్ను పుత్రవియోగతాపంబును 
జంద్రకిరణంబులంబాపుడు ఇపుడు హరిణపోతంబు తన శరీరస్పర్భంజేసి చంద్ర 
కిరణంబులకన్న నధికం బగుచు బుత్రవియోగతాపంబు నివర్ణింపజీసి... (భాగవతం, 
5-1-112) 


కనీసం ఈ భావాలను పద్యాలలో పొదిగితే మంచి కవిత్వం అయేది. కాని గంగన్న 
ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదు. పెంపుడు జంతువులపైన ప్రేమ కూడదని బోధించే 
ఘట్టంలో ఇంతకన్నా శిల్పం కూడదనుకొన్నాడు కాబోలు! ఏమైనా ఇది సహృదయులకు 
ఆనందం ఇవ్వదు. 


కొంచెం ఉదార దృక్పథంతో చూసేవాళ్ళకు గంగన్న రచన మెరుగుగానే 
కనబడుతుంది. '“పోతన కవిత్సమువలె నుండకపోయినను, సింగన నారయల కవిత్సమునకు 
దీసిపోదనియు, సింగన కవిత్వము కంటె నొక్కింత యిదియే వాసిగాంచుననియు'' చాగంటి 
శేషయ్యగారు అభిప్రాయపడుతున్నారు.* దీనికి ఒక కారణం లేకపోలేదు. గంగన్న 
కవిత్వంలో చాలాచోట్ల పోతరాజుగారిని అనుసరించాలనే తాపత్రయం కొంత ఫలప్రదం 
కావడమే. ఇందువల్ల '“పంచమస్కంధమును బొత్తిగ రచించినట్లు గంగనార్యుడు గద్యంలో 
వ్రాసికొనియున్నను నీస్కంధమున బోతనామాత్యుని కవిత చాలా బాగుగా నున్నదని 
కూడా శేషయ్యగారు పొరబడుతున్నారు." 


పోతరాజుగారు పంచమ, షష్ట స్కంధాల జోలికి మొదట్లోనే వెళ్ళదలుచుకో లేదేమో 
అనిపిస్తుంది. పంచమస్కంధం చాలావరకు జైనపురాణ గాథలకు వైష్టవత్వపు రంగు 
పూయడమే. భగవంతుడగు నారాయణుడు బుషభావతారం ఎత్తాడు. యజ్ఞ 
సంసుతిని తిరసు.రించడం, తనకు “బహువిధద్రవ్వసంపాదనంబు గలిగి, విభవ 


4. ఆం[్రకవితరంగిణి - 6వ సంపుటం - పుట 211. 
5. అదే పుస్తకంలో - పుట 212. 


924 సమగ్రాంధ్ర సాహిత్యం 


యుక్తంబులైన యశ్వమేధాదులు తృషప్తికరం కావనడం, దిగంబరుడై, ఉన్మత్తకారుడై ' దక్షిణ 
కర్ణాటదేశంలో అర్హనామకుడు అవడం మొదలైన కథలు జైనతీర్ధంకరులలో మొదటివాడైన 
బుషభనాధుని జీవిత చరిత్రకే మారువేషం వేయడం ఆదిలోనే ఉంది. ఆ బుషభనాధుని 
కుమార భరతుని కథ, ఆ భరతుని కుమారుడైన సుమతి పాషండమతాన్ని ఆదరించడం 
కూడా విపులంగా ఉంది. పాషండులు అతణ్ణి చూసి ఇలా అన్నారట. 


ధరణీవల్లభ! నిన్నును 

నిరతమును బుద్ధ దేవునిం గొలిచిన యా 

తెరగున గొలిచెదమని భా 

సురమతి బోధించి రపుడు సుమతింీతిన్‌. (భాగ. 5-2-5) 


ఇక్కడ పాషండులు బోధించిన తమ దర్శనాన్ని గంగన్న దాటేశాడు. పంచమ 
స్కంధాన్ని కథను చేస్తున్న శుకయోగీప్రహాద చరిత్రం వగైరాలు వక్ళమాణ గ్రంథంబున 
విస్తరించుతానని వాయిదా వేశాడు (5-2-114). భాగవతాన్ని ఎన్నోసార్లు పారాయణం 
చేసిన పోతరాజుగారు అందుకే సప్తమ స్కంధంలోని విస్తరమైన ప్రహాద చరిత్రను 
చెప్పడానికే ఉవ్విళ్లూరినట్లు భావించడంలో తప్పులేదు. దశమస్కంధ రచన దాకా తమ 
ఆంధ్రీకరణను కొనసాగించి ఉంటారు. “గోపికాజనమనోజాతుండైన కృష్ణుండు 
లీలామానుష విగ్రహుండై నిజరాజధానియైన ద్వారకాపురంబున నమానుష విభవంబులగు 
సౌఖ్యంబులను బొదలుచుండెను”' (దశమ - ఉత్తర 1331) అని రాశాక యాదవ కులంలో 
ముసలం పుట్టడం రాయడానికి పోతరాజుగారికి మనస్కరించలేదేమో. ఏకాదశ, ద్వాదశ 
స్కంధాలను వదలిపెట్టినట్లే మధ్యలో వాయిదా వేసిన పంచమ, షష్టస్కంధాలను 
ఇాత్చతంగా వాయిదా వేశారు కాబోలు. 


అయితీ తెలుగువారి విశ్వాసం ప్రకారం భాగవతం పూర్తిగా పోతరాజుగారి రచనే. 
అందుకే దేశంలోని చాలా ప్రతులలో అన్ని స్కంధాలలోనూ వారి గద్యనే లేఖకులు 
రాసుకొన్నారు. ఆంధప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారి 'బహుపాఠాంతర పరిష్కార 
విపులపీరికా సహిత' ప్రచురణలో తాము దేశం మొత్తంమీద 257 ప్రతులను సంపాదించి 
పరిశీలించినట్టు చెప్పారు. చాలా ప్రతులలో పంచమ, షష్ట ఏకాదశ, ద్వాదశ 
స్కంథాలలో పోతరాజుగారి గద్య కనబడుతోందట. ఇది లేఖకుల .భక్తి ప్రపత్తులకేగాని 
క్రద్ధకు నిదర్శనం కాదు. 


గంగన తన గద్యంలో “సకల సుకవి జనానందకర' అనే పోషణాన్ని 
వాడుకొన్నాడుగాని ఒకందుకే సుకవిజనులు ఆనందిస్తారు. ఆది గంగయ్య అనువదించడం 
వల్ల పోతరాజుగారి భాగవతంలో పంచమస్కంధం ఎలాగో ఒకలాగ పూర్తయిందన్న 
సంతోషమేగాని ఇంకేమీ కాదు. 


ఏర్పూరి సింగన్న 


భాగవతంలో షష్టస్కంధాన్ని బమ్మెర పోతరాజుగారు ఎందుచేతనో అనువదించలేదు. 
వారు విడిచిపెట్టిన ఈ స్కంధాన్ని ఎందరో అనువదించారుగాని ఒక్క ఏర్పూరి సింగన 
అనువదించిన భాగాన్నే పోతరాజుగారి రచనలతో జోడించి ఆది నుంచి ఆంధ్రులు అతణ్ణి 
గౌరవిస్తున్నారు. దీనికి కారణం అతని తెనిగింపు పోతరాజుగారి అడుగుజాడలలోనే 
నడిచింది. అతని రచనాశిల్పం వారి వరవళ్ళనే దిద్దుకొంది. కొన్ని కొన్ని చోట్ల 
పోతరాజుగారే ఈ పద్యాలు వ్రాశారా అన్నంత చక్కగా సింగన్న గ్రంథాన్ని నడిపిస్తాడు. 
సాగసులు చూపిస్తాడు. పారవశ్యం కలిగిస్తాడు. సహృదయులను మెప్పిస్తాడు. 


ఈ మెప్పించే విద్య సింగన్నకు విద్యాభ్యాసం చేస్తున్న రోజులనుంచి అలవడ్డదే. 
చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడో, నూనూగు మీసాల నూత్నయౌవనమందో, 
సింగన్న మృదుశయ్యమీద నిద్రపోతున్నప్పుడు శారద కలలో సాక్షాత్కరించిందట. ఎలా 
దర్శనమిచ్చిందో సింగన్న ఈ పద్యంలో వర్ణించాడు. 


ఉరవడి ప్రాగ్వీథి నుదయించు మార్తాండకోటిబింబచ్చాయ గూడినట్లు 

హరిహర|బ్రహ్మల యాత్మలలో నుబ్బి కరుణ యొక్కట మూర్తి బెరసినట్లు 

ఖరకరకరతీవ్రగతిని గరంగుచు హేమాద్రి సాగపెల్లెగసినట్లు 

ఫణీరా జఫణీరా జిమ ణిగణవిస్ఫూ రిశిరంబు వెలి దల చూపినట్లు 

ఉట్టి పడ్డట్లు కట్టెల్డు నూదినట్లు - 'తేజమొసగంగ నామోల దివ్యవాణి 

పూని సాక్షాత్కరించి సంపూర్ణదృష్టి - జూచి ఇట్లని పలికె మంజులముగను. 
(భాగవతం, 6-17) 


'విద్యాభ్యాసంబునం దలిగి కొండుకగా ఉన్న సింగన్న అప్పటికే సంగీత 
సాహిత్యాలలోనూ, రకరకాల సాములలోనూ గడితీరాడు. ఇంక ఈ చిన్నవాడు కవిత్వం 
చెప్పడం మంచిదని ఆమె తలచి ఆనతిచ్చిందట. 


ఆటలుపాటలుం జదువు లద్భుతముల్‌ విననొప్పు వాదయముల్‌ 

సాటిదలంపరాని బలుసాములు మున్నగు విద్యార్గులెల్ల నీ 

కాటలు పాటలయ్యె విను మిన్నిటికిన్‌ మెరుగిడ్డ భంగి నా 

చాటున జాటుకారపదసాధుకవిత్వము జెప్పు మింపుగన్‌. (భాగవతం, 6-18) 


అమ్మవారు కలలో అలా చెప్పీచెప్పగానే ఆమె యొక్క కృపాలోకాన సుళోకుడై 
సింగన వెంటనే ఒక శోకం చెప్పాడు (భాగవతం, 6-20). దాన్ని అమ్మవారు మెచ్చుకొంది. 
తరువాత సింగన్న మేలుకొన్నాడు. ఆనాటినుంచి అతనికి కవిత్వ తత్వజ్ఞానం గోచర 
మయిందట. సింగన చేసిన ఈ కథనంవల్ల చిన్నప్పటినుంచీ అతడు ఉభయభాషా 


కావ్యాలను గట్టిగా చదువుకున్నాడనీ, స్వప్నంలో సాక్షాత్కరించిన సరస్వతి తనను 


926 సమ[గాంధ్ర సాహిత్యం 


దీవించగలదన్న ఆత్మవిశ్వాసం, దీవించాలనే అభిలాష కలవాడనీ చెప్పవచ్చు. ఆధునిక 
మనస్తత్వశాస్త్రరీత్యా మానవులు తమ చిరవాంఛలు కలలో తీర్చుకుంటారన్న సంగతి 
స్పష్టం. అయితీ పుట్టిబుద్ధెరిగినది మొదలు విద్యలన్నీ ఆటపాటలు చేసుకున్నవాడు అలా 
అధిలషించడం నైజం. 


సింగన్న ఏర్పూరు గ్రామంలో పుట్టాడు. అది నల్లగొండ జిల్లాలో ఉంది. వాళ్ళ 
తాతముత్తాతలలో ఒక ఎర్రాపైగ్గడ ఆ గ్రామానికి శాసకుడు. ఈ ఎర్రా ప్రెగ్గడా, 
కవిత్రయంలోని ఎర్రనగారూ విభిన్నులు. పేరూ, గోత్రం (శ్రీవత్స) ఒకటేగాని వ్యక్తులు 
వేరువేరు. ఈ వంశంలో కసువన్న అనే మంత్రి పుట్టాడు. అతడు శివభక్తుడు. అందుకే అతని 
కుమారుడు సింగన్న కూడా శివపూజలో తనరినవాడే. అయితీ వివిధ గ్రంథాలు 
చదవడంవల్ల విశాల దృక్పథం అలవరచుకున్నాడు. అతడు 'విష్ణుచరితామృ తనిష్యందిపటు 
వాగ్విలాసా నందోచితమానసుడు' (భాగవతం, 6-30). తెలుగు కవులలో కవిత్రయం 
వారినీ, భాస్కరుడు, నాచన సోముడు, శ్రీనాథుడు మొదలైనవారిని అభిమానించి సింగన్న 
నమస్కరిస్తాడు. శ్రీనాథుణ్ణి అతడు 'కవిమనోనాథు' డని పేర్కొన్నాడు. అయితే అతని 
దృష్టిలో కవి పట్టపురాజు బమ్మెర పోతరాజుగారే. ఆ సంగతిని కృత్యాదిని పూర్వకవులను 
స్తుతిస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఒక పద్యంలో చెప్పాడు. 

ఎమ్మెలు నెప్పనేల? జగమెన్నగ పన్నగరాజశాయికిన్‌ 

సామ్ముగ వాక్యసంపదలు సూరలు చేసినవాని భక్తితో 

నమ్మినవాని భాగవత నైష్టికుడై తగువాని బేర్మితో 

బమ్మెర పోతరాజు కవిపట్టపురాజు దలంచి మొక్కెదన్‌. (భాగవతం, 6-12) 


పోతరాజుగారంటే ఇంత భక్తి కనుకనే, వారు విడిచిన షష్టస్కంధాన్ని తెనిగించడానికి 
సింగన్న పూనుకొన్నాడు. “విబుధవరులవల్ల విన్నంత కన్నంత' తేటపరుస్తామని 
పోతరాజుగారు అన్నట్టే సింగన్న కూడా ఉపక్రమించాడు. 
భాగవతం తేటపరుప నెవ్వడు సాలు - శుకుడుదక్క నరుని సకుడుదక్క? 
బుద్ధి తోచినంత బుధులనే విన్నంత - భక్తి నిగిడినంత పలుకువాడ 
(భాగవతం, 6-23) 


స్కంధాంతంలో సింగన్న వ్రాసుకొన్న గద్య ప్రకారం ఈ స్కంధంలో నలభై కథలున్నాయి. 
వీటిలో మొట్టమొదట ఉన్న అజామిళోపాఖ్యానం, చిట్టచివరనున్న చిత్రకేతూపాఖ్యానం 
సింగన్న చాలా రసవత్తరంగా వ్రాశాడు. ఇవి ఇంత హృద్యంగా ఉండడంవల్ల ఇవి 
పోతరాజుగారు 'వ్రాసినవనే పండితులు నమ్ముతున్నారు. అయితే పోతరాజుగారిపైనున్న 
గౌరవాఖిమానాల కొద్దీ సింగన్నను కించపరచనక్కరలేదు. అతడు చాలా సమర్శుడు. 
పోతరాజుగారి శిల్పాన్ని పుణికిపుచ్చుకొన్న సత్యాన్ని మంగళాచరణంనుంచి 
EEE. 5... RR. A. A = A 


1. భాగవతం (వావిళ్ళ ప్రచురణ) పీఠిక - శేషాద్రిరయమణకవులు, పుట 71. వీరి ఆధిప్రాయంతో కురుగంటి 
సీతారామయ్యగారు ఏకీభవించారు. చూ. ఆంధ్ర భాగవతోపన్యాసములు, పుటలు 43-44. 


ఏర్పూరి సింగన్న 927 


షష్ట్యంతాలదాకా ఉన్న 36 గద్య పద్యాలలో నిరూపించాడు. పై రెండు ఉపాఖ్యానాలలో 
పోతరాజుగారు అభిమానించే అంత్యనియమాలు, సాంస్కృతిక దీరసమాసాలు, 


సీసపద్యనియతులు ఉండడంవల్ల పండితులు అలా భావించారు. కాని మొదటి 


ముప్ఫుయిఆరు గద్య పద్యాలలో ఈ విషయాలు సింగన్న పోతరాజుగారి ఒరవడిలో ఎలా 
వ్రాసినది చూద్దాం. 


కాళికి బహుసన్నుతలో - కాళికి కమనీయవలయ కరకీలితకం 
కాళికి తాపసమానస - కేళికి వందనము సేసి క్రీర్తింతు మదిన్‌. (భాగవతం, 6-7) 


ఇది పోతరాజుగారే వ్రాశారా అన్నంత చక్కగా ఉంది. పోతరాజుగారు తమ తల్లిని 
ప్రస్తుతిస్తూ ఖాగవతంలో ఇలా వాశారు: 


మానిను లీడుగారు బహుమాన నివారిత దీనమానస 

గ్లానికి దానధర్మ మతిగౌరవ మంజులతా గభీరతా 

స్థానానికి ముద్దసానికి సదాశివపాదయుగార్చనానుకం 

పానయ వాగృవానికిని బమ్మెర కేసయఅక్క పానికిర్‌. (భాగవతం, 1-24) 


ఇదే ఒరవడిలో సింగన్న కూడా తన తల్లిని కీర్ణించాడు. 


ఆడదు భర్ణ్వమాట కెదురాడదు వచ్చినవారి వీడగా 

నాడదు పెక్కు భాష లెడనాడదు వాకిలి వెల్లి కల్లమా 

టాడదు మిన్న కేని సుగణావళి కిందరగాక సాటి యే 

చేడియ? యేరి చూరికుల శేఖరు కన్స్వయముమ్మడమ్మకున్‌. (భాగవతం, 6-27) 


తన తల్లి అంటే ఎంత భక్తో పోతరాజుగారి కవిత్వం మీద కూడ భక్తి సింగన్నకు వుంది. 
నిజంగా అజామిళోపాఖ్యానం, చిత్రకేతూపాఖ్యానం పోతరాజుగారు వ్రాసిఉంటే ఆ 
సంగతి కృత్యాదిని “ఎమ్మెలుసెప్పనేల?' పద్యం తరువాతనో, ఎక్కడో చెప్పి మిగతాది 
తాను పూర్తిచేస్తున్నట్టు సింగన్న వ్రాసిఉండేవాడే. 


అవసానకాలంలో కన్నకొడుకును 'నారాయణా' అని పిలిచినంతమాత్రాన 
మోక్షం పొందిన పరమ పాపాత్ముని కథ అజామిళోపాఖ్యానం. ఇది సుప్రసిద్ధం. 
అజామిళుడు సదాచార సంపన్నమైన కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు. అతడు మొదట 
“మంచి గుణములు తనయందు మరపినాడు'. అయితే ఉద్రేకమదం పుట్టించే యౌవనం 
అతనిలో అంకురించింది. మన తెలుగు కవులు ఎంతసీపూ ఆడపిల్లలకు యౌవనం 
రావడమే వర్ణిస్తారుగాని సింగన్నలాగ తుమ్మెద పంక్తుల్లాగ మీసకట్టు వస్తున్న చిన్నవాడి 
అందాన్ని వర్ణించినవాళ్లు అరుదు. చూడండి. అజామిళునికి యుక్తవయసు ఎలా వచ్చిందో. 


కడకంట యౌవనగర్వంబు వొడగట్టె మదిలోని సుద్రేవమదముదొట్టై 
కడుమేన గామవికారంబు దలసూపె ముఖమున చిరునవ్వు మొలకలెత్తె 


928 సమగ్రాంధ్ర సాహిత్యం 


నతివృష్టి నిష్ణరంబయ్యె దేహంబెల్ల గచభారమున నెరికప్పు మెరనె 

కటీభారమున నూరుకాండముల్‌ జిగిమీరె బాహుశాఖలు దీర్ణభంగితోచె 

నురము విపులమయ్యె నుల్లసద్వరకాంతి - పూరమంగకమున పొందువడియె 

భూరితేజుడైన భూసురాన్సయమునకు - నఖినవైకయౌవనాగమమున. 
(భాగవతం, 6-90) 


ఈ కుర్రవాడు ఒకనాడు పువ్వులూ పండ్లూ తేవడానికి, నాన్నగారి అనుమతితో 
పూదోటకు వెళ్లాడు. అక్కడ ఒక పొదరింట చీకటితప్పు చేస్తున్న విటీవిటులను చూశాడు. 
వాళ్లీ లోకంలో లేరు. ఈ అబ్బాయిని గమనించనేలేదు. అజామిళుడు చూసిన దృశ్యాన్ని 
సింగన్న 7 పద్యాలలో వర్ణించాడు. ఆ సానికూతురు పురుషాయితం చేయడం కూడా 
అజామిళుడు చూశాడు. 


కురులలికంబుపై నెగయ క్రొమ్ముడీ వీడగ గుబ్బదోయిపై 

సరములు చౌకళింప గటి సంగతి మేఖల తాళగింప స 

త్కర వరకంకణావళులు గర్జీల గౌ నసియాడ మీదుగా 

మరుని వినోదముల్‌ సలిపె మానిని యౌవన గర్వ్నరేఖతోన్‌. (భాగవతం, 6-100) 


ఈ దృశ్వం చూడగానే అజామిళుని 'మనోగహనమందు మరుండు పావకు కైవడి' 
చలించాడు. తత్ఫలితంగా వేశ్యాలోలుడయ్యాడు. 


ఆలీలావతి గండపాళికలపై హాసప్రసాదంబుపై 
నాలోలాలక పంక్తిపైనొసలిపై నాకర్ణద్భగ్ఫూతిపై 
హేలపాది కుచద్వయోరు కటిపై నిచ్చల్‌ పిసాళింపగా 
_ జూలిం బొందుచు నాత్మ గుందుచు మనోజాతవలోపితుడై. (భాగవతం, 6- 108) 


సింగన్న ఈ పద్యంలో పోతరాజుగారిని అనుసరించాడు. “ఆదిన్‌ శ్రీసతికొప్పుపై 
తనువుపై అంసోత్తరీయంబుపై' అనే పద్యం పోతరాజుగారు వామనావతారంలో వ్రాశారు 
(భాగవతం, 8-591). ఆ పద్యానికీ పై సింగనపద్యం అనుసరణ, అజామిళుడు ఇంకా ఇంకా 
ఎలా చెడిపోయాడో సింగన మరీ వివరంగా వర్ణించాడు. 


సముచిత శ్రుతిచర్చ చర్చింపనొల్లక సతికుచద్వయచర్చ చర్చసేయు 
దర్కకర్కశపాఠతర్మంబు కాదని కలికితో ప్రణాయతర్కంబుసేయు 
స్మృతిపదవాక్యసంగతిగాక తత్సతిపదవాక్ళసంగతి బరగజేయు 
నాటకాలంకారనైపుణ్యం బుడీగి తన్నాటకాలంకారపాటి దిరుగు 

బరగ చిరకాల మీరీతి బాపనియతి 

రమణ దాసీకుటుంబ భారము వహించి 

యది కుటుంబిని గాగ బాపాత్ము డగుచు 

నసుచియును దుష్టవర్తశుండై మెలంగె. (భాగవతం, 6-107) 


ఏర్పూరి సింగన్న 929 


ఇంతకూ అజామిళునికి పెళ్లి కాలేదా, భార్య అందకత్తి కాదా అంటే అమె కులస్త్రీలలామ, 
కుసుమాస్త్రఖేలనకామ' (భాగవతం, 6-105). అయినా, అజామిళుడు వేశ్యా 
వ్యామోహంలోపడి దారులు కూడా కొట్టాడు. 


బంధుల దిట్టి సజ్జనుల బాధలుబెట్టి యనాథకోటి బెన్‌ 

బందెలునుట్టి యీరములు పట్టి పథంబులు గొట్టి దిట్టయైై 

నిందలకోర్చి సాధుకులనిందితుడై గడియించు విత్తమీ 

సుందరి కిచ్చి మచ్చికలు సొంపెనగూర్చి వసించె దత్కృపన్‌. (భాగవతం, 6- 106) 


“శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్యంలో సుకుమారుడు కూడా దారులుకొడతాడు. 
ఈ అజామిళోపాఖ్యానం శ్రీనాథుని రచనలు చదివాక వ్రాయడంవల్ల ఇంత శృంగారభరిత 
మయింది. ఈ అజామిళోపాఖ్యానంలోనే కాక ఇతరత్రా కూడా 'కవిమనోనాథు'డైన 
శ్రీనాథుని అనుసరించాడు. కశ్యపుని భార్యల సంగతి, వాళ్ళ సంవాదం గురించి చెప్తాను 
విను అని పరీక్షిత్తుతో శుకయోగి చెప్పీ సర్వసాధారణ విషయాన్ని సింగన్న శ్రీనాథుని 
చలువవల్లనే ఇలా వ్రాశాడు. 

కామితప్రదుడైన కశ్యపు కౌగిట ముచ్చట దీర్తు రే ముద్దరాండ్రు 

అభిలలోకములకు నవ్వులై జగమెల్ల బూజింప నుందు రే పూవుబోండ్లు 

బలియులై పుత్రులు బౌత్రులు త్రిజగంబు లేలంగ జూతు రేయిందుముఖులు 

ముంగొంగుపసిడియై మూల్లుపుణ్యంబుల విర్రవీగుదు రెట్టివింతరాండ్రు 

వారి కలగంపకడుపుల నేరుపరుప 

నరిది బిడ్డల బడసిన బిరుదుసతుల 

నామములు నన్వయంబులు నీమనంబు 

పూనజెప్పుదు వినవయ్య మానవేం ద్ర (భాగవతం, 6-255) 
ఈ ఇల్లాళ్లకు పుట్టిన దేవదానవులు పరస్పరం చేసుకొన్న యుద్ద్ధాలను వర్ణించే ఘట్టంలో 
సింగన నాచన సోముణ్ణి చక్కగా అనుసరించాడు. 

.. నుదురు వెడలించియు, మెదళ్లు గెడలించియు, నడుములు ద్రుంచియు, నాసికలు 
దెంచియు, పదంబులు విరిచియు, బార్య్వంబులం జెరచియు... 


అని సింగన్న వ్రాయడానికి నాచన సోముడు నరకాసురఘట్టంలో చేసిన శ్రీకృష్ణుని 
యుద్ధవర్గన ఒరవడి, (ఉ. హరివంశం - 1-148) 

యుద్ధవర్ణనలో నాచన సోముని పదాల పంథాలలో నడచినా, పాత్రపోషణలో, 
వాళ్ల సంభాషణలు నడిపించడంలో సింగన, తిక్కన సోమయాజిగారినే అనుసరిస్తాడు 
చూడండి. ఇంద్రునితో వృత్రాసురుడు అనే మాటలు - 


దీకొని నే డిచట దిక్కని వచ్చినవారు కల్లిరే 
నేకమతిం విశాచముల కెల్లను తృప్తిగ మన్నిశాతశూ 


930 సమగ్రాంధ్ర సాహిత్యం 


లైక మహాగ్నీ కీలల ననేకవిధంబుల సోమయాజినై 
మేకలజేసి వేల్చెద నమేయ మదోద్ధతి వ్రాలియియ్యనిన్‌. (భాగవతం, 6-395) 


మాటలు ఇంత పరుషంగా ఉన్నా వృత్రాసురుడు చాలా పెద్దమనిషి. 'యుద్దధర్మ 
మెరిగియున్న శత్రుని బూచి సిగ్గుతోడ వజ్రిశిరము వంచె' (6-411). అసలు వృత్రాసురుడు 
భగవదృక్తుడు, విష్ణువు చేతిలో 'మోక్షంకోరి యుద్దానికి దిగాడు. ఇలా ఆక్రోశించాడు. 


ఆకలిగొన్న క్రేవులు రయంబున నీకలురాని పక్షులుం 

దీకొని తల్లికిన్‌ మరి విదేశగతుండగు భర్త కంగజ 

వ్యాకుల చిత్తయైన జవరాలును దత్తరమందుభంగి నో 

శ్రీకర పంకజాక్ష నిను జేరగ నామది గోర్కెయుం గదే! (భాగవతం, 6-400) 


వృత్రాసురుడిలా భగవత్రార్థన చేయడం వింతగానే ఉంటుంది. అయితే అతడు 
శాపంవల్ల ఆలా రాక్షసుడై పుట్టాడు. అతడు పూర్వజన్మలో చిత్రకేతుడనే రాజు. 
అతనికెందరో భార్యలున్నారు. ఈ సంగతి సింగన ఇలా వర్ణించాడు: 


మానితతారుణ్యమదనతురంగులు కందర్చవిజయైకఖద్గలతలు 

'మదనసమ్మోహనమంత్రాదిదేవతల్‌ పంచశిలీముఖు బందెకత్తె 

లసమాస్తుడఖీిలంబు నడకించు బొమ్మలు నాత్మసంభవుని కట్టాయితములు 

పుం డ్రేక్షుకోదండు భూరితేజంబులు శంబరవిద్వేషి సాయకములు 

నాగ బొలుపారు నొకకోటి నళినముఖులు 

తనకు బత్నులుగాగ నత్యంతవిమల 

కీర్షివైెభవసన్మార్గవర్తి యగుచు 

జగతి బాలించుచుండె నా జనవిభుండు. (భాగవతం, 6-445) 
ఇంతమంది భార్భలున్నా అతనికి సంతానం లేదు. అప్పుడు అంగీరసుడనే ముని వచ్చి 
పుత్రుణ్ణి ప్రసాదించాడు. చిత్రకేతుని అగ్రమహిషికి ఒక బిడ్డ పుట్టాడు. రాజు 
కుమారునిమీద మక్కువతో పట్టపురాణి ఇంట్లోనే ఉండిపోసాగాడు. మిగిలిన రాణులను 
అలక్ష్యం చేశాడు. వాళ్లకు అసూయపుట్టి పట్టపురాణి బిడ్డకు విషం పెట్టి చంపారు. బిడ్డ 
పోతే తల్లి ఇలా రోదించింది: 


కుంకుమరా గరమ్యకుచకుంభములన్‌ కడు కజ్జలంబుతో 

బంకిలమైన బాష్ప్రముల బాల్పడ మజ్జన యాచరింపుచున్‌ 
కంకణపాణీపల్లవయుగంబున వక్షము మోదికొంచు నా 

పంకరుహాక్షి యేడ్చె బరిభావితిపంచమసుస్నరంబునన్‌. (భాగవతం, 6-451) 


ఈ ఏడుపు పద్యం శ్రీనాథుని పద్యానికి అనుసరణ (కాశీఖండం 5-167). ఇలా 
పూర్వ కవులను అనుసరించిన మాత్రాన ఏ కవీ స్వతంత్ర రచనలు చేయలేదనుకోకూడదు. 
ఏర్పూరి సింగన ఒకచోట ఇలా వ్రాశాడు. “అవిద్వాంసుడైన వాడ నవరతంబు దన్ను 


ఏర్చూరి సింగన్న 931 


స్వతంత్రునిగా దలంపుచుండు”' (భాగవతం, 6-416). సింగన్న విద్వాంసుడే, భాగవత 
షష్టస్కంధం రచించాక కువలయాశ్చ చరిత్ర అనే ప్రబంధం వ్రాశాడు, ఇది మార్కండేయ 
పురాణంలోని కథ. కువలాయాశ్వుడు ఒక పందిని వేటాడుతూ పాతాళానికి వెడతాడు. 
అక్కడ ఒక రాక్షసుని సంహరించి మదాలసను పెళ్లిచేసుకుంటాడు. వాళ్లు సుఖంగా 
ఉన్నప్పుడు చచ్చిపోయిన రాక్షసుని సోదరుడు పగబట్టి, కువలయాశ్వుడు దూరంగా ఊన్న 
సమయంలో అతడు చచ్చిపోయాడన్న పుకారు పుట్టిస్తాడు. మదాలస ప్రాణం విడుస్తుంది. 
ఆమె మరణవార్త విన్నాక కువలయాశ్వుడు విరాగి అవుతాడు. ఆ తరువాత సరస్వతీదేవి 
దయ వల్ల ఇద్దరూ మళీ కాపురం చేస్తారు. 


ఈ కథను తీసుకొని సింగన్న ఎన్ని ఆశ్వాసాల ప్రబంధం వ్రాశాడో తెలియదుగాని, 
పట్టుమని పన్నెండు పద్యాలు మాత్రమే ఈ కావ్యంలోవి లభిస్తున్నాయి. పెదపాటి జగ్గన్న 
తన ప్రబంధరత్నాకరంలో ఈ పద్యాలను చేర్చుకున్నాడు. ఈ పన్నెండు పద్యాలలో ఏడు 
పురవర్ణనలోనివే. వరుసగా చూడండి: 


బాహ్మణులు: 


ఆది 'బహ్మముఖాళి చాలక విహారార్థప్రయత్నంబుతో 

వేదంబుల్‌ భువి ధర్మపోషణకునై విఖ్యాతిగా బుట్టెనో 

కాదే నిట్టి మహత్వ మన్యుల యెడన్‌ గానంబునాబొల్తురా 

భూదేవోత్తము లప్పురంబున మహాపుణ్యప్రభావంబులన్‌ ( ప్రబంధరత్నావళి. 465) 


వైశ్యులు: 


శేషఫణులకు మణులైన జేరి యమ్మ 

గోరి రత్నాకరంబైన గుత్తగొనగ 

జాలి పరవస్తుసంచయమితి నొనరి 

పరగుదురు వైశ్యవరు లప్పుట్టణమున. (ప్రబంధరత్నావళి, 476) 


గృహాలు: జొన్నత్యం 
గోపురగోపురప్రతిమగోపురముల్‌ చెలువంద నప్పురిన్‌ 
మూవులు రేపు లంగనలు మంజులగీతవినోదకృత్యముల్‌ 
చూపగ గిన్నరాదు లవి చూచు నెపంబున వచ్చి నేర్తు రా 
లాపని శేషనర్తనవిలాసకలాపములన్‌ ముదంబునన్‌. 
చల్లని పండువెన్నెలల సౌధతలోన్నత హేమవేదులం 
దల్లన వల్లభుల్‌ గదిసినట్టి సుధాకరు జూసి ప్రాణముల్‌ 
జిల్లన కం దలచి  సయ్యన బావుదు రంకసంగతో 
త్భుల్లవధూముఖంబులను బొల్పగు కస్తురిపత్ర భంగముల్‌ 


932 


సమగాంధ్ర సాహిత్యం 


ప్రాచీనంబు రత్నకాంతులు లసత్రాకారముల్‌ హిమముల్‌ 
సూచింపన్‌ ఘనవేది కుట్టిమము లాశుభ్రాంశుకాంతంబులై 
యేచోటన్‌ వరవత్నజాలములచే నింపాలంది సాంపాందుచున్‌ 
వాచాగోచరమై గృహంబు లమరున్‌ వస్తు ప్రశసోన్నతిన్‌. 
(ప్రబంధరత్నావళి, 467, 468, 473) 


పుణ్యకాంతలు: 


తమచూపు లొగి బాంధరతులపై బూనిన 

ఖావజు కరవాలభాతు లనగ 

తమకురుల్‌ యువమృగేంద్రములకూ తీర్చిన 

మరునసమానంపు టురులనంగ 

దమ హాసములు విటోత్కరమనముల బట్టు 

వలరాజుపూవుల వల లనంగ 

దమ కాంతి పురుషుల దాపంబు నొందించు 

రతిరాజు మోహనరస మనంగ 
జలజకాహళకదళికా పులినగహన 
కో కవిసశంఖచంద్రాళికులము దెగడు 
పాదజంఘోరు కటిమధ్యపటుకుచోరు 
బాహుగళవ॥క్షకచముల పుణ్యసతులు. (ప్రబంధరత్నా. 470) 


పుణ్యాకాంతలు: 


నిరుపమ ధర్మస్థితిచే - వరప్రాతివ్రత్యనిరతివైభవమున న 
ప్పురి పుణ్యకాంత లమరిరి - గిరిదత్పురివాణు లెల్లకీర్ణితగతులన్‌ 
(ప్రబంధరత్నావళి, 472) 


ఇటువంటి పురంలో నివసించే కువలయాశ్వుడు ,పందిని వేటాడడానికి అరణ్యానికి 
వెళ్ళాడు. అక్కడి శబరకాంతలను సింగన్న ఇలా వర్ణించాడు: 


గిటగిటనగు నెన్నడుములు 
పుటపుటనగు చన్నుగవలు బున్నమనెలతో 

చిటచిటలాడెడు ముఖములు 

గటితలముల యొప్పు శబరకాంతల కొప్పుల్‌ (ప్రబంధ. 466) 


ఈ అడవిలో సింహాలూ, ఏనుగులూ సహజంగా దెబ్బలాడుకుంటాయి. ఏనుగు 


కుంభస్థఖాలను సింహాలు చీల్చినప్పుడు రాలిన ముత్యాలను ఏరి శబరబాలికలు 
గీరనగింజలాట ఆడుతారట. 


ఏర్పూరి సింగన్న 933 


మీరిన భద్రనాగములమీదికి దాటి తదీయకుంభముల్‌ 

జూరలు వట్టి కేసరికిశో రసఖావళినుండి రాలి సాం 

పారిన మౌక్తికంబులు ప్రియంబున నేరి కీరాతబాలికల్‌ 

గీరనగింజలాడుదురు గేలి దలిర్పగ బక్కణంబులన్‌. (ప్రబంధరత్నావళి, 474) 


గీరనగింజలాట ఎలా ఆడుతారోగాని ఒకనాడు తెలుగుదేశంలోని తెలుగుపిల్లలు 
దానిని ఆడేవారని పింగళి సూరన్న (కళాపూర్ణోదయం, 6-202), ధూర్జటి (కాళహస్తీశ్చర 
మాహాత్మ్యం, 3-33), శేషము వెంకటపతి (శశాంక విజయం, 2-19), అయ్యలరాజు 
నారాయణుడు (హంసవింశతి, 3-416) ఈ క్రీడను పేర్కొన్నారు. అయితే ఏర్పూరి సింగన్న 
వాళ్ల అందరికన్నా ప్రాచీనుడు. యతిప్రాసస్థానాలలో ఈ మాట వాడాడు. ఇది 
ఓమనగుంటలాట కాదు. ఏమంటే పింగళి సూరన 'గీరనగింజ లోమన్‌గుంటల్‌' అని 
విడివిడిగా ఆటలు పేర్కొన్నాడు. బహుశా ఇది ఈ రోజులో తెలుగు బాలికలు ఆడే 
చింతపిక్కలాట కావచ్చు. _గీరనగింజలాడే శబరబాలికలున్న _ అడవిలోంచి 
కువలయాశ్వుడు పాతాళంలోకి వెళ్ళాడు. అక్కడ మదాలసను చూశాడు. ఆమె అందాన్ని 
సింగన్న ఇలా శ్లేషతో వర్ణించాడు. 


తనజన్మ మప్పుల దలమున్క లని రోసి 
పులిన మీ పొంకంబు బొందెనొక్కొ? 
పరికింప తన పట్టు దిరిగెడి పాటని 
పెన్నిధి సుడిమూర్తి బెరసెనొక్కొ? 
(బ్రతుకెల్ల గతి బట్టబయలాయె నని చూచి 
గగన మీపుట్టువు గనియె నొక్కొ 
పనిలేక పాసెడి పాపంబు దలపోసి 
జక్కన లీరీతి కక్కెనొక్కొ.? 

యనగ లలనజఘన మంబుజముఖీనాఫి 
చామనడుము బాలచన్నుదోయి 
మహితరుచుల దెగడి మానవసతికన్ను 
దోయి పండువగుచు దొరిసెనంత (ప్రబంధరత్నావళి, 469) 


ఇలా తన్నుపండుగ చేసే కథానాయికను కువలయాశ్సుడు వివాహం చేసుకున్నాడు. ప్రతి 
ప్రబంధంలో ఉండే అష్టాదశ వర్ణనలలో ఒకటైన పుత్రోదయాన్ని చంద్రోదయంతో పోల్చి 
సింగన్న ఇలా పద్యం చెప్పాడు. 

తిమిర మంతయు బాసి దిక్కులు తెలివొందె 

నమృతాంశువులు చెందె నభవీథి 

గువలయానందమై కోరిక లిగురొత్తె 

విబుధుల మదిలోన వెటలొదవె 


నూతనకవి సూరన 


“ధనమూల మిదం జగత్‌” అన్నారు మన ప్రాచీనులు. నవీన రాజకీయ శాస్త్రకారులు 
సహితం అన్నిటికీ అర్ధిక కారణాలే ముఖ్యం అన్నారు. డబ్బుంటే చాలు, దానితోపాటు 
అన్నీ వస్తాయనుకొంటారందరూ. అయినా ధనంకన్నా గుణం ప్రధానం అని ప్రతిఒక్కరూ 
నీతిని బోధిస్తూ ఉంటారు. పెళ్లిచూపులలో సహితం, 'అందం కొరుక్కుతింటామా?' అని 
సర్ది చెప్పుకుని డబ్బువైపే మొగ్గుతారు. అందానికీ, ఐశ్వర్యానికీ ఉన్న దెబ్బలాట ఈనాటిది 
కాదు. రూపం ముఖ్యమని మన్మథుడూ, రూకలు ముఖ్యమని కుబేరుడూ ఒకసారి 
ఇంద్రసభలో వాదులాడుకొని తమ పంతాలు నెరవేర్చుకోడానికి భూమికి దిగివచ్చారని 
ఒక కవి చక్కని ఇతివృత్తం కల్పించాడు. ఆంధ్రసాహిత్యంలో ఈ వివాదాన్ని విశదం చేసిన 
మన పాత కవిపేరు - నూతనకవి సూరన. అతని కావ్యం పేరు 'ధనాఖిరామం.! 


ఇతడు తాను తిక్కన సోమయాజిగారి వంశంలోనివాడినని కంఠోక్తిగా 
చెప్పుకున్నాడు. 'ధనాఖిరామం' అవతారికలో అతడిలా అన్నాడు: 


అనువుగ భారతాంబునిధి యవ్వలికిన్‌ దగ నీది నందులో 
ఘనకవితామృతంబు చవిగాంచిన తిక్కయసోమయాజి పా 
' వనతరమైన - యట్టి కులవర్ధనుడన్‌ మహి బేరు కల్లు నూ 
తనకవి సూరనాహ్వాయుడ ధర్మగుణప్రతిపాలనీయుడన్‌. (1-15) 


ఇతడు ఏవిధంగా తిక్కనగారి కులవర్గనుడో తెలియదు. తిక్కనగారు గౌతమ 
గోతులు, ఇతడు కౌశికగో త్రుడు. గోత్రాలు వేరు కావడంవల్ల ఈ నూతనకవి తిక్కనగార 
వంశంలోని వాడని చెప్పలేం. పోనీ, కూతురి సంతతివాడని సరిపెట్టుకోలేం. మన తెలుగు 
కవులలో మడికి సింగన్న ఒక్కడే తాను తిక్కనగారి మనుమరాలి వంశంలోనివాడనని 
వెప్పుకున్నాడు. 1 

ఈ నూతనకవి సూరన తన బంధుత్వాన్ని విశదీకరించకపో బట్టి మన పరిశోధకులు, 
తిక్కనగారూ ఇతడూ నియోగి బాహ్మణులే కాబట్టి కవి అలాగ చెప్పుకొన్నాడని 
భావిస్తున్నారు.? అయితే, ఇది ఇలాంటి ఉత్త 'బాదరాయణ సంబంధం కాదేమో. 
భావిపరిశోధనవల్లగాని ఈ బంధుత్వం ఏమిటో తీల్చి చెప్పలేం. ఈ కవిని గురించి ఇతర 
విషయాలు కూడా తక్కువే. 'రత్నపరీక్ష: వ్రాసిన ఖైరవకవికి ఇతడు సమకాలికుడని 
వెప్పవచ్చు. ఎందుకంటే, ఇద్దరూ ముదిగొండ వీరభద్రుని శిష్యులు. నూతనకవి సూరన 
గంథంలోనుంచి ఒక పద్యాన్ని. పెదపాటి జగ్గన్న తన ప్రబంధ రత్నాకరంలో 
ఉదాహరించాడు. కాబట్టి సూరన విధిగా క్రీ.శ. 1550కి ముందువాడని చెప్పవచ్చి. 
ధనాధిరామంలో చేసిన పూర్వకవి స్తుతిలో చివరివాడు నాచన సోముడు. అతనికాలం 


| వాసిష్టరామాయణం, 1-29 
.  ఆంధ్రరవితరంగిణి, చాగంటి శేషయ్యగారు, 6వ సంపుటి, పుట 84. 


వెలిగందల నారయ్య 935 
ఈ పద్ధతిని స్వతంత్ర రచన అయిన కువలయాశ్వ చరిత్రలో కూడా అనుసరించడం 
గమనించదగిన విషయమే. ఈ గ్రంథం పూర్తిగా దొరకకపోవడం దురదృష్టమే. 
అనువాదమైన షష్టస్కంధ రచనలోనే ఎన్నో పలుకుబళ్లు, సామెతలు, నుడికారపు 
సొంపులు చూపిన సింగన్న స్యయంగా వ్రాసిన ప్రబంధములో ఎన్ని కుప్పలు పోసేవాడో! 
అజామిళుడు పశ్చాత్తాపపడే ఘట్టంలోని మాటలలో తెలుగుతేనె ఊరుతూ ఉంటుంది. 


వృషలియం దనురాగవృద్ధి బిడ్డల గని కులము గోదావరి గూల ద్రోసి 

రచ్చల కెక్కి పెన్‌రజ్ఞాసీతల పరివారిలోపల దలవంపుచేసి 

కట్టిడిముదుకనై కర్మబంధంబుల పుట్టనై నిందల ప్రోవ నగుచు 

దరుణుల రోతల దవిలి భోగించిన కడిది నాజన్మంబు గాలిపోయె 

చదువు చట్టువడియె శాస్త్రంబు మన్నయ్యె 

బుద్ధి పురువుమేసె పుణ్యమణగె 

నీతి మట్టువడియె నిర్మలజ్ఞానంబు 

మొదలికుడిగె బోధ మూరిపోయె. (భాగవతం, 6- 134) 


సింగన్న వ్రాసిన కువలయాళ్వ చరిత్ర దొరక్కపోవడంవల్ల ఇటువంటి చక్కని 
పద్యాలు ఎన్ని కాలగర్భంలో కలిసిపోయాయో! 


అయితే పోతరాజుగారి భాగవతం ఉన్నన్నాళ్ళూ సింగన్న షష్టస్కంధం కూడా 
జీవిసుంది. 


సింగన్న ధన్యుడు! 


ఎలిగందల నారయ్య 


బమ్మెర పోతరాజుగారి ప్రియశిష్యుడినని చెప్పుకొంటూ మహాభాగవతంలోని ఏకాదశ, 
ద్వాదశ స్కంధాలను వెలిగందల నారయ్య అనువదించాడు. పోతనగారి రచనగా 
గద్యలున్న స్కంధాలలో కూడా కొంత నారయ్య రచించినట్టు లోకం చెప్పుకుంటుంది. 
ద్వితీయ స్కంధంలో 92వ పద్యంనుంచి నారయ్య రచన అనే ప్రవాదం ఉంది. అంటే 
ద్వితీయ స్కంధంలో ఉన్న 289 గద్య పద్యాలలో 31 మాత్రమే పోతరాజుగారు వ్రాస్తే 
మిగిలిన 198 నొరయ్య వ్రాశాడన్నమాట. అలాగే దశమస్కంధం ఉత్తరభాగంలో ఉన్న 
1337 గద్య పద్యాలలో నారయ్య 1100 వ్రాసి గురువుగారి పేరు పెట్టాడనుకోవాలి.! 


తన సౌంత పేరుతో అనువదించిన స్కంధాలలోని కవిత్వానికీ. ఇతడు 
పూరించినవనుకొనే పోతరాజుగారి స్కంధాలలోని కవిత్వానికీ చాలా తేడా 
కనబడుతూంది. ఏకాదశ, ద్వాదశ స్కంధాలు మొక్కుబడికి చెయ్యాలికదా అని 
1. శైలివల్ల మాత్రం అలా అనిపించదు. 


936 సమగ్రాంధ్ర సాహిత్యం 


అనువాదం చేసినట్టు కనబడతాయేగాని అందులో ఉత్తేజకరమైన కథనమైనా లేదు. 
ఏకాదశ స్కంధంలో 125 గద్య పద్యాలున్నాయి. వాటిలో 37 వచనాలు. వీటిలో 48 
పంక్తులదాకా ఉన్నవి కూడా కనబడుతాయి. ద్వాదశ స్కంధంలోని మొత్తం 49 
గద్యపద్యాలలో 21 వచనాలే. దీనిలో 71 పంక్తులదాకా విస్తరించిన వచనం కూడా ఉంది. 


నారయ్య వ్రాసిన ఏకాదశ, ద్వాదశ స్కంధాలలో అక్కడక్కడ ఒకటో, ఆరో మంచి 
పద్యం కనబడుతుంది. అయితే ఈ పద్యాలు హరిభట్టు వ్రాసిన ఏకాదశ ద్వాదశ 
స్కంధాలలోనివని చాగంటి శేషయ్యగారు పరిశోధించి తేల్చారు.? హరిభట్టు. గ్రంథంలో 
నుంచి ఈ పద్యాలను తీసికొని ప్రతిలేఖకులు నారయ్య కృతిలో కలిపి ఉంటారన్న 
చాగంటివారి భావన సమంజసమైనదే. రాజమహేంద్రవరం గౌతమి గ్రంథాలయంలో ఉన్న 
హరిభట్టు కృతులతో తైపారువేసి ఈ కింది పద్యాలు హరిభట్టువే అని చాగంటివారు 
రుజువు చేశారు. 


వాలాయము యదుకుల నిర్మూలకరం బయినయట్టి ముసలం బొక టీ 
బాలిక కుదయించును బొం-డాలస్యము లేదటంచునట పల్కుటయున్‌. 
(భాగవతం, 11-22) 
వినుము స్వాయంభువుం డను మనువుకును 
' రమణ నుదయించె నట ప్రియవ్రతు డనంగ 
దనయు డాతని కాగ్నీధ్రు డనగ సుతుడు 
జూతుడయ్యె భువనవిఖ్యాతు డగుచు. (భాగవతం, 11-34) 


దారలయందు పుత్రధనధాన్యములందు ననేకభంగులం 

గూరిమి చేయు యర్త్యుడతిఘోరవియోగజదుఃఖమగ్నుడై 

నేరువుదక్కి చిక్కువడి నీతివివేక విహీనుడై మనో 

భారముతో గపోతపతిభంగి నిజంబుగ బోవు నష్టమై. (భాగవతం, 11-96) 


నారయ ద్వాదశ స్కంధంలో మొదట కృతిపతి సంబోధన అయ్యాక 8 పంక్తుల వచనం 
వుంది. తరువాత ఈ పద్యం-ఉంది. 


నరవర ఈ ప్రశ్నమునకు - సరిచెప్పగ రాదు నాదు సామర్ధ్యముచే 
® 
బరికించి నీకు చెప్పెద - గరమొప్పగ భావికాలగతులన్‌ వరుసన్‌. 
| (భాగవతం, 12-8) 
ఈ పద్యం తరువాత 37 పంక్తుల సుదీర్ణ వచనం ఉంది. ఈ రెండు వచనాలకూ 
వంతెనలాంటి ఈ పద్యాన్ని హరిభట్టు నుంచి తెచ్చి లేఖకులు కలిపారు. అలాగే పదకొండు 
పంక్తుల వచనం అయ్యాక ఒక చంపకమాల కనబడుతుంది. ఈ పద్యం తరువాత కూడ 11 
పంక్తుల వచనం ఉంది. ఈ చంపకమాల కూడా హరిభట్టు దేనట। చూడండి. 


2. ఆంధ్రకవితరంగిణి, 6వ సంపుటి, పుట 208. 


వెలిగందల నారయ్య 937 


నరవర తొంటిభూపతుల నామగుణంబులు వృత్తిచిహ్నముల్‌ 

సిరియును రూపసంపదలు చెన్నగు రాజ్యము లాత్మవిత్తముల్‌ 

వరుస నణంగెగాని యిట వారల కీర్తులు నిర్మలంబులై 

యురవడి భూమిలో నిలిచియున్నవి నేడును రాజశేఖరా! (భాగవతం, 12-14) 


ఇలా ఈ ద్వాదశ స్కంధంలో మరి నాలుగు పద్యాలు హరిభట్టువేనట. అవి 1. ఈ 
జగంబేలు (12-17), 2. ఉత్తమశోకుండన (12-19), 3. ఏనుమృతుండ నౌదునని 
(12-25), 4. మృతియును జీవనంబు (12-27) అనే పద్యాలు. ఈ జాబితా ఇంతకంటే 
ఎక్కువ ఉండవచ్చుగాని “హరిభట్టు గ్రంథములోనుండి నారయ కవివని ముద్రిత ప్రతిలో 
జేర్చబడీన పద్యములనన్నింటిని నిట వ్రాయుట గ్రంథవిస్తరమని యెంచి వాని మొదళ్లను 
కొన్నిటి నీక్రింద నిచ్చుచున్నాడను'' అని చాగంటి శేషయ్యగారు కొన్నే పేర్కొన్నారు. ఈ 
పద్యాలను తొలగిస్తే నారయ్య అనువాదం ఎక్కువగా వచనంలోనే జరిగిందని చెప్పాలి. 


రసవంతమైన కవిత్వం వ్రాయకపోయినా ఏకాదశ స్కంధంలో నారయ గారడీ 
కవిత్వాన్ని ప్రదర్శించాడు. ఒక సర్వలఘుసీసాన్ని వ్రాశాడు చూడండి. 


నవవిక చసరసిరుహనయనయుగ నిజచరణగగనచరనదినిఖిలనిగమవినుత 

జలధిసుతకుచకలశలలితమృ గమదరుచిరపరిమళితని జహృ దయధరణిభరణ 

దుహిణముఖసురనికరవిహితనుతికలితగుణకటిఘటితరుచిరతరకనకవసన 

భుజగరిపు వరగమనరజతగిరిపతివినుత సతతవృ తజపనియమసరణిచరిత 

తిమి కమర కిటి నృహరి ముదితబలినిహి 

తపద పరశుధర దశవదనవిదళన 

మురమథన కలికలుషసుముదపహరణ 

కరివరదమునివరసురగరుడవినుత (భాగవతం, 11-72) 
ఇది పోతరాజుగారు అప్పుడప్పుడు భాగవత రచనలో చూపిన గారడీకవిత్వ ప్రకియల 
ప్రభావం. అష్టమస్కంధంలో క్షీరసాగరమథనం వర్ణిస్తూ రెండు సర్వలఘు కందాలు 
వ్రాశారు పోతరాజుగారు. చూడండి. 


ఎడమ గుడి మునుపు దిరుగుచు 

గుడి నెడమను వెనుక దిరుగు కులగిరి కడలిన్‌ 
గడవెడల సురలు నసురులు 

దొడితొడి ఫనిఫణము మొదలు తుదియును దిగువన్‌ 


వడిగొని కులగిరి దరువగ 

జడనిధికగమకరమరరుష ఫణిగణముల్‌ 

సుడివడు దడబడు గెలకుల 

బడు భయపడి నెగసి బయలబడు నురలిపడు. (భాగవతం, 8-211, 22) 


3. ఆంధకవితరంగిణి, 6వ సంపుటి, పుట 208. 


938 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ అష్టమ స్కంధంలోనే ఇంకో మూడుచోట్ల సర్వలఘుకందాలను పోతరాజుగారు 
వ్రాశారు (8-146; 8-199; 8-526). గురువుగారు వాడిన ఈ ప్రక్రియను అనుసరించి 
ప్రియశిష్యుడు సర్వలఘుసీసాన్ని వ్రాసినా, పోతరాజుగారు సర్వలఘువులలో కూడా 
వాడిన యమకాలు, ఛేకాలు నారయ్య సాధించలేదు. 


నారయ్య పోతరాజుగారికి ప్రియశిష్యుడేగాని వారి మతాన్ని మటుకు అనుసరించ 
లేదు. పోతరాజుగారు అద్వైతులు. నారయ్య విశిష్టాద్వైతి, ఇతడు ఆంధ్రీకరించిన ఏకాదశ 
ద్వాదశ స్కంధాలలో విశిష్టాదైకిత సంప్రదాయాలు కనబడుతున్నాయి. ' “నారయ 
ఏకాదశద్వాదశస్కంధ రచనము మూలమునకంటే చాలాచోట్ల న్యూనముగను, 
కొన్నిచోట్ల మూలాఖిప్రాయమునకు విరుద్ధముగ నున్నది” అని నిడుదవోలు వెంకటరావు 
గారు సోదాహరణంగా రుజువు చేశారు. నారయ్య గురించి శేషా ద్రిరమణ కవులు వ్రాసిన 
యీ క్రింది విషయాలు అక్షరాలా సత్యం. 


నారయ్య యంత లాక్షణికుడు, ప్రొఢకవి కాడు; అతని కవితాధార పదపూర్ణముల 
తోడను, రచనావ్యత్యస్తములతోడను వ్యాకరణ దోషముల తోడను నిండియుండును. 
ఇంచుమించుగా నేకాదశ ద్వాదశ స్కంధములలో ఉన్నట్టి భాషాలోపములు ద్వితీయ, 
తృతీయ, చతుర్ధ స్కంధములలో, దశమస్కంధోత్తరభాగములలో నుండుటచే, నివన్నియు 
నారయ్యకవియే సంస్కరించినటుల నిర్దారణము చేయవచ్చును. నారయ్య కవితలో 
నుదంతషష్టికి నుగాగమంబురామి కొనికి కాదేశము కొన్నిచోటుల గననగును. ఇంకను 
ఎశోద, వాకృవ్య, మూపరము రజితములోనగు నపశబ్దములు తరచుగా గానవచ్చును. 
ఇతడు పూర్తిచేసిన భాగములలో వచనము లెక్కువగా గానవచ్చుచున్నవి. మూల గ్రంథము 
కూడా కొంత విడిచిపెట్టబడి మరికొంత క్షుప్తీకరింపబడియున్నది. దీనింబట్టి చూడ 
పోతరాజు పద్యభాగములు కథాంశములలో కలుపుటకై వచన రచనము విరివిగ గావించె 
ననియు నారయ్య కవితాప్రాగల్భ కము కలవాడు కాడనియు దోచుచున్నది. 


దీనికి ఒక్క ఉదాహరణ చాలు. శ్రీకృష్ణు నిర్యాణవార్తను పోతరాజుగారు ప్రథమ 
స్కంధంలో గుండెలకు హత్తుకుపోయేటట్టు, చెవిలో నిలిచిపోయేటట్టు వ్రాశారు. 
మహానిధిగోలుపోయిన  పేదచందంబున  నిట్టూర్చులు నిగుడింపుచు అర్జునుడు 
అన్నతోఇలా చెప్తాడు: 


మన సారథి మన సచివుడు 

మన నెయ్యము మన సఖుండు మన బాంధవుడున్‌ 

మన విభుడు, గురువు దేవర 

మనలను దిగనాడి చనియె మనుజాధీశా। (భాగవతం, 1-356) 


4. పోతన, నేషనల్‌ బుక్‌ ట్రస్టు ప్రచురణ, పుట 18 
5. మహాభాగవతం, వావిళ్ళ ప్రచురణ (1922), పుటలు 72,73 


వెలిగందల నారయ్య 939 


ఆ తరువాత ఆనకట్టను బద్దలు చేసుకొని పారే మహానదిలాగ 22 పద్యాలలో 
. ఆక్రోకిస్తాడు. ఇది శ్రీకృష్ణుని నిర్యాణ వార్తను మాత్రమే చెప్పుతున్నప్పుడు వచ్చిన 
కవిత్వం. పోతరాజుగారే స్వయంగా నిర్యాణ ఘట్టాన్ని రచించి ఉంటే మాటలతో 
ఉద్రేకాల అగ్ని పర్వతాలను బ్రద్దలుచేసి కన్నీళ్ళ లావాతో హృదయాన్ని ఉడికించేవారు. 
కృష్ణనిర్యాణ ఘట్టాన్ని ఏకాదశ స్కంధంలో నారయ్య ఎలా వ్రాశాడో చూడండి. 

... అప్పరమేశ్చరుని సన్నిధానంబునకు వచ్చి, జగన్నాథుంగా దెలిసి భయంబున, 
మాహాపరాధుండను, బాపచిత్తుడను, కుటిల పచారుండనని అనేకవిధ దీనాలాపంబులం 
బలుకుచు బాష్ప జలధారాసిక్తవదనుండైన సరోజనేత్రుండు వానింగరునించి యిట్లనియె - నీ 
వేల జూలింబడెదు? పూర్వజన్మకర్మంబు లెంతవారికినైనా నను భావ్యాంబులుగాని 
యూరకపోవనేరవు. నీవు నిమిత్తమాత్రుండ వింతియ. (భాగవతం, 11-118) 


కాలుమీద కాలు ఆనించి ఊపుతూ ఉన్న కమనీయరూపాన్ని అఖరుసారి 
పోతరాజుగారు వర్ణించకుండా ఊరుకొనేవారా? బోయవాడు విల్లు ఎక్కుపెడు 
తున్నప్పుడు ఆరాటంలో ఆ సంగతి ఒక పద్యంలో చెప్పేవారు కదా? కదలుతున్న కృష్ణుని 
హాహారవంతో వర్ణించి మన హృదయాలు కదిలించి మనచేత హాహాకారాలు చేయించేవారు 
కదా! పోతరాజుగారి ప్రియశిష్యుడు ముక్తసరిగా ఉత్త వచనంలో ఇది వ్రాశాడు. 
పడిపోయిన కృష్ణుని వద్దకు దారుకుడు వచ్చాడు. చూశాడు. ఈ సన్నివేశాన్ని నారయ్య 
ఎలా చెప్పాడో చూడండి. 

దారుకుడు కనియె నంతట - జారునిరూడావధాను సర్వజ్ఞ హరిన్‌ 

మేరుసమధీరు దనుజవి - దారుని నేకాంతపరుని దద్దయువేడ్కన్‌. 

కని, అత్యంత భయ భక్తితాత్సర్యంబుల ముకుళితకరమలుండై యిట్లనియె 

నిన్ను జూడని కన్నులు నిష్టలములు 

నిన్ను నొడవని జిహ్వ దా నీరవంబు 

నిన్నుగానని దినములు నింద్యములగు 

గన్నులను చూచి మమ్ముల గారవింపు 

అనుచు దారుకుండు నిర్వేదనపరుండై యిట్లని విన్నవించె 

(భాగవతం, 11-119- 122) 

పోతరాజుగారే కాదు. ఇంక ఎవరైనా ఇంత నిష్ఫలంగా, “నీరసంగా”, 'నింద్యంగా' 
ఈ ఘట్టాన్ని -వ్రాయరు, ''నారయ్యరచితమైన ఏకాదశ ద్వాదశ స్కంధాలిట్లు 
మూలమునకు విఖిన్నముగా నుండి పోతన (గగంథముతో పొత్తు కలుగకపోవుటచేతనే 
నాటినుండి నేటివరకు ఈ రెండు స్కంధములను ఐదారుగురు కవులు తినిగింపవలసిన 
యావశ్యకము కలిగినది” అని నిడుదవోలు వెంకటరావుగారు చెప్పిన మాటలు నిజమే 

అయితే ఎవరు అనువదించినా పోతరాజుగారి కవిత్వంతో సరితూగలేదన్నదీ శుద్ధ 
సత్యమే. 
6. పోతన: నేషనల్‌ బుక్‌ ట్రస్లు ప్రచురణ, పుట 185. 


కాకునూరి పండితులు 


అ౦ధ్ర సాహిత్యంలో పరమప్రామాణిక గ్రంథం అప్పకవీయం. దీనిని వ్రాసిన కాకునూ 
ంప్పుఠవి తన తల్లివంక చుట్టాలు కవులని చెప్పుకొన్నాడుగాని, తన తాతముత్తాతల 
"వ్యాలు వ్రాసినట్టు ఎక్కడా విశదీకరించలేదు గాని ఒక్కచోట 'మదీమాన్వం 
ఏభుండగు తిరుమలభట్లారకుండు' కాలామృతమునందు 'శ్రీమద్వేంకటనాయకం' అ! 
ఏంగళాచరణం చేసినట్టు చెప్పాడు.! ఇది బహుశా కాలామృతానికి ఆంధ్రీకరణమట. 
అయితే ఇది తెలుగు భాషలో వెలసిన తొలి జోోతిషగంథం అవుతుంది. ఈ కవిని గురిం 
హ్పుకొనడం సముచితమే. 


అప్పకవి తన కాలాన్నీ, వంశాన్ని చాలా స్పష్టంగా వివరించాడు. శాలివాహనశక 
578 మన్మథనామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమినాడు అంటే క్రీ.శ. 1656 ఆగస్టు ౩. 
ారీఖునాడు తనకు కల వచ్చిందని చెప్పుకొన్నాడు. అందులో దేవుడు కనిపిం? 
నన్నయగారి వ్యాకరణ గ్రంథాన్ని తెనిగించమని ఆదేశించినట్లు చెప్పాడు. అప్పక! 
ఏష్టంగా చెప్పిన ఈ తారీఖును ఆధారం చేసుకొని అతని తాతముత్తాతల కాలాన్ని 
ర్హయించవచ్చు. 


' అప్పకవి తన గ్రంథంలో ఆరు తరాలవరకూ తన వంశాన్ని చెప్పాడు. అందులొ 
ముఖ్యుల జీవిత విశేషాలను పేర్కొన్నాడు. అతడు ఇచ్చిన వివరాలను ఆధారం చేసుకొః 
తని వంశవృక్షాన్ని ఈ విధంగా పొందపరచవచ్చు. 


అప్పకవి వంశం 
1. కాకునూరి తిమ్మకవి క్రీ.శ. 1500 


2. సోమయ క్రీ.శ. 1530 
అమరేశ్వరుడు ౩. గంగన్న క్రీశ. 1560 


4 తదువలభ్యూ 
కీ.శ. 1590 


అప్పకవీయం, 4-67 2. ఆం ధ్రకవిసప్షశతి - బులుసు వెంకటరమణయ్యగారు, పుట 88. 


a Fe 


కాకూనూరి పండితులు 341 


ఈ వంశవృక్షంలో 4వ నెంబరు వ్యక్తిగా మనం పేర్కొన్న తిరుమలభట్టే కలామృతం 
వ్రాశాడని ఇంతకు ముందు పరిశోధకులందరూ భావిస్తూ వచ్చారు. అయితే 1 నెంబరు 
వ్యక్తిగా సూచించిన మూలపురుషుడు ఆ గ్రంథాన్ని వ్రాసి ఉంటాడని నేను భావిస్తున్నాను. 
తన పెదతాత ఆ గ్రంథాన్ని వ్రాస్తే అప్పకవి అతనికి 'మదీమాన్వయ ప్రభుండు' అనే పోషణం 
వాడి ఉండడు. మూలపురుషుని పేరు తిమ్మన, ఇది తిరుమల శబ్దభవం. ఈ తిమ్మనగారినే 
తిరుమలభట్టు అని 4వ ఆశ్వాసంలో పేర్కొన్నాడని ఊహించవచ్చు. 


అప్పకవి చెప్పిన ' శ్రీమద్వేంకటనాయకం' అనే పదాలతో ప్రారంభం అయే 
మంగళాచరణమే నేటి సంస్కృతకాలామృత ప్రతులలో కనబడుతుంది. 


శ్రీమద్వేంకటనాయం కులగురు నత్వా సదాభీష్టం 
జ్యోతిశ్శాస్తపయోనిధి ప్రమథనా త్సారం సముత్కృష్యతం 
విద్వద్విశ్వమనోహరం మృదుపదం సంక్షేపత స్సంస్ఫుటం 
గర్భాదానముఖం పిపాసుసులభం కాలామృతం వచ్మ్యహమ్‌. 


ఇలా సంస్కృతంలో మంగళాచరణం చేసి తిమ్మయ్య తెలుగులో కూడా 
కాలామృతం వ్రాశాడని అనుకోడానికి ఆస్కారం తక్కువే. మదరాసు ప్రాచ్యలిఖీత 
[గ్రంథాలయంలో ఆంధ్రటీకాసహితమైన ఒక కాలామృతం వుంది. దానిలో వాస్తు 
ప్రకరణం మాత్రమే ఉంది. దాని వ్యాఖ్యాత కవితార్కి కసింహుడు వేదాంతాచార్యులు. 
భావిపరిశోధన వల్లనే తప్ప కాకునూరి తిమ్మయ్య తెలుగులో కాలామృతం వాశాడో, 
లేదో తేల్చి చెప్పలేం. 


క్రీ.శ. 1500 ప్రాంతాలలో ఉండే ఈ కాకునూరి తిమ్మనగారు, అతని కుమారుడు సోమన 
చాలా ప్రసిద్ధులని చెప్పవచ్చు. ముఖ్యంగా సోమన ఉద్దండుడు, చిన్నప్పుడే కాశీకి వెల్లి 
(బహ్మేంద్రులవారి వద్ద శాస్ర్తాలు చదివాడట. బహ్మరాక్షసితో క్రమం చెప్తూ బండికట్టిన 
గండభాగాన్ని మోదాడట. మధురకు వెళ్ళి అక్కడి పండితులను వేదశాస్త్రపురాణాది 
వాదాలలో ఓడించాడట. వాళ్ళ కాకునూరింటిని చేయడంవల్ల సోమన్నకు 
కాకునూరింటివాడనే పౌరుషనామం వచ్చిందట. 


అతడు మధురను బుధసమూహముల దొడరి 

వేదశాస్తపురాణాదివాదములను 

గాకునూరింటి చేసిన కారణమున 

గాకునూరింటివా డన ఘనత గాంచె. (అప్పకవీయం, పీఠిక 72) 


ఈ కాకునూరి సోమన మధురకు వెళ్ళి పండితులను ఓడించడం ఆనాటి రాజకీయ 
కారణాలవల్ల సాధ్యమైందని ఊహించవచ్చు. క్రీశ, 1470 ప్రాంతాలలో సాళువ 
నరసింహరాజు రామేశ్వరం, కన్యాకుమారుల వరకు దిగ్విజయం చేశాడు. విజయనగర 
నవనవ ననన 


3. R. 819 Triennial Catalogue of Mss. Vol. ౪1. 


942 సమగ్రాంధ్ర సాహిత్యం 


సామాజ్యాధిపతులు క్రీ.శ. 1352లోనే మధురను జయించారు. దక్షిణదేశంలో 
శ్రీరంగపట్టణం ఎప్పుడూ విజయనగరం ఏలికల ఆ(గహానికీ, అనుగ్రహానికీ లోనవుతూ 
వచ్చింది. తొలి రాయల యుగంలోనూ, అంతకు ముందూ మధుర మీదకు దండనాయకులే 
కాక తెలుగు పండితులు కూడా దాడీ చేసేవారని దీనివల్ల స్పష్టమవుతూంది. 


ఈ కాకునూరి పండితులు నేటి మహబూబ్‌నగర్‌ జిల్లా నాగరకర్నూలు తాలూకా 
లోని “లేమావిళ్ళ' అనే గ్రామంలో ఉండేవారు. దీనినే అప్పకవి 'అభినవచూతస ద్రామం' 
అన్నాడు (పీఠిక 73). తిమ్మకవిగారి సోమయ్య చరిగొండసీమలో కాకునూరనే 
సర్వాగ్రహారం సంపాదించాడట. నిడుదవెల్లి, బొద్దీనేపల్లి, నివరలపురి అనే గ్రామాలలో 
మాన్యక్షేత్రాలు ఆర్జించాడట.* కాకునూరి సోమయ్య గురించి ఈ వివరాలన్నీ అప్పకవి ఈ 


క్రిందిపద్యంలో చెప్పాడు. 


బాలుడై కాళికాపట్టణంబున కేగి (బహ్మేంద్రునొద్ద శాస్త్రములు చదివె 
(బహ్మరాక్షసిచేత క్రమము చెప్పంబడి కట్టిన గండభాగంబు వొందె 
చరికొండసీమలో సంతరించెను గాకునూరన సర్వాగహర మొకటి 
నిడుదవిల్లిని బొద్దనేపల్లి నివరల పురిని మాన్య క్షేత్రములు గడించె 
నవని సర్వజ్ఞుడగుట గంగాంబికాఖి 
' రాముడగుటను నిక్కంబు సోముడనగ 
మనియె నిల గాకునూరి తిమ్మన సుతుండు 
సోముడభినవచూత సద్రామమున. (అప్పకవీయం, పీఠిక 73) 


ఈ సోమయ్యగారే తపస్సు చేసి తమ ఇంట్లో ఎప్పుడూ విద్యప్రస్తుత అవాలనే వరం 
సరస్వతీదేవి దగ్గర పొందారట. అందుకే కాకునూరి వారింట్లో ఏ శుభకార్యం జరిగినా 
ముందు వాణీపూజ చేస్తారట (అప్పకవీయం, పీరిక 74). ఎప్పుడూ తన ఇంట 
సరస్వతీపూజ జరగాలనే వరం కోరుకున్న ఈ సోమయ్యా, కాలామృతం వ్రాసిన తాత 
తిరుమలభట్టారకుడూ తొలి రాయల యుగంలోని ఉద్దండపండితులు. మధురలోని 
పండితులను పురాణాది వాదాలలో జయించిన సోమయ్య తెలుగులో గంథాలేమీ 
రచింపక పోవడం ఒక వింతే! 


4. ఈ గ్రామాలూ, కాకునూరు మహబూబ్‌నగర్‌ బిల్లా, కల్వకుర్తి తాలూకాలో ఉన్నాయి. చూ॥ 
బూర్లుల రామకృష్ణరావుగారి సారస్వతముక్తావళి, పుట 47 


934 సమగ్రాంధ్ర సాహిత్యం 


నర్తంచరశ్రేణి నయమెల్ల దిగజారె 

జిత్తజోల్లాసంబు దెలుపుమిగిల 

దివ్యనీరంబుల తేటలల్లనబర్వె 

భువనాధిపతి వేడ పొంగిపారలె 

దీపికాజాలమెల్ల చిత్రించినట్టి 

రమణ దోపంగ దృక్చకోరములు మెచ్చ 

నమిత తేజోవిరాజమానాత్ముడైన 

పుత్రచంద్రుడు జననంబు నొదమెనపుడు. (ప్రబంధరత్నావళి. 471) 


ఇదే భావాన్ని ఇంకో పద్యంలో ఇలా వర్ణించాడు: 


వైరితమస్తమంబడగ వంశమహార్థిని మువ్చి బాంధవో 

ద్ధారచకోరసంతతి ముదంబున దేలగ వర్థివర్గస 

త్రైరవజాత మెల్లను వికాసము బొందగ బుతచంద్రజ 

న్యారవచం ద్రికానుభవ మబ్బిన చిత్తము మిన్నముట్టడే? (ప్రబంధరత్నావళి. 475) 


. ౬కే బావాన్ని రెండు రకాలుగా చెప్పడం అనే గుణం సింగన్నకు షష్టస్కంధ 
రచనాకాలంనుంచీ అలవడినదే. భాగవత మూలంలో ఈ శోకం వుంది: 


కేచి త్కీవలయాభక్తా 8 వానుదేవపరాయణా; 
ఆఘం ధున్వంతి కార్డేషే్యన నీహారమివ భాస్కరః (6-1-15) 


దీనిని సింగన మొదట ఇలా అనువదించాడు: 


కొందరు పుణ్యవర్తనలు గోపకుమారపదార విందజా 
నందమరందపానకలనారతషట్పదచిత్తు లౌచు గో 

విందపరాయణుల్‌ విమలవేషులు దోషమడంతు రాత్మలన్‌ 

జెందిన భక్తిచేత రవి చేకొని మంచు నడంచుకైవడిన్‌. (భాగవతం, 6-52) 


ఆ శోకాన్ని మళ్ళీ ఇలా ఒక కందంలోకి అనువదించాడు: 


హరిభక్తిచేత కొందరు - బరిమార్తురు మొదలుముట్ట బాపంబుల నె 
ష్టురతకరములసూర్యుం - డరుదుగ బెనుమంచు పించ మణచినభంగిన్‌. 
(భాగవతం, 6-53) 


'రవిచే మంచు విడడం' అనే భావం సింగన్నకు ఇష్టం. దీనినే మళ్ళా “మంచు 
విరియించు మార్తాండుని చందంబున' (6-436) అని వాడాడు. ఒకే శోకాన్ని రెండు 
రకాలుగా అనువదించడం సింగన్న శ్రీనాథుని చూసీ నేర్చుకున్నాడు. నైషధంలో 
శ్రీనాథుడు ఒకే శోకాన్ని రెండువిధాలుగా అనువదించడం మనం గమనించాం.* సింగన్న 


2. సమగ్రాంధ్రసాహిత్యం - రెడ్డీరాజులయుగం. 


944 సనుగ్రాంధ సాహిత్యం 


క్రీశ. 1344 ప్రాంతం. కాబట్టి సూరన నాచన సోమునికి, పెదపాటి జగ్గన్నకూ మధ్య 
కాలంలోవాడని నికరంగా చెప్పవచ్చు. క్రీ.శ. 1344-1550లకు మధ్య ఇంచుమించు 
రెండువందల సంవత్సరాలున్నాయి. అందుచేత ఇటో ముప్పాతిక, అటో ముప్పాతిక 
లెక్కించి, ఇతడు క్రీ.శ. 1420-1475 ప్రాంతాలవాడని చెప్పుకోవచ్చు. ఈ కాలంకూడా 
ఖైరవకవి కాలానికి సరిపోతుంది. 


[గ్రంథంలోని ఆంతరంగిక సాక్ష్యంవల్ల ఇతడు బమ్మెర పోతరాజుగారికి కొంచెం 
సమీపకాలంలోని చిన్నవాడని చెప్పవచ్చు. భాగవతంలో సంస్కృత కవులను స్తుతిస్తూ 
పోతరాబుగారీ పద్యం చెప్పారు. 


పుట్టం బుట్ట శరంబునన్‌ మొలవ వనంభోయాన పాత్రంబునన్‌ 

నెట్టంగల్లను గాళి గొల్వను బురాణింపన్‌ దొరంకొంటి మీ 

దెట్టివెంట జరింతు దత్సరణి నా కీవమ్మ యోయమ్మ మేల్‌ 

పట్టున్‌ మానకు మమ్మ నమ్మితి జుమీ, బ్రాహ్మీదయాంభోనిధీ। (1-7) 


పోతరాజుగారీ పద్యం చెప్పాక తెలుగు సాహిత్యంలో వాల్మీకి ప్రసక్తి వచ్చినప్పుడు 
చాలామంది కవులు 'పుట్టన్‌ పుట్టడం' చెప్తారు. 


కావ్యం అన్నిటికన్నా గొప్పదని చెప్పవలసివచ్చినప్పుడు సూరన కూడా 
ధనాఖిరామంలో పోతరాజుగారిని ఇలాగే అనుసరించాడు. 


పుట్టం బుట్టి మహానది - బుట్టియు నైకతస్థలమును బుట్టి జగంబుల్‌ 
నెట్టన బొగడగ వెలసిన - యట్టి మహాత్ముల దలంతు నాదిమకవులన్‌ 
(ధనాభిరామం, 1-10) 


ఈ ఒక్క విషయంలోనే కాదు. అంత్యానుప్రాసలో కూడా సూరన ఒకచోట 
పోతరాజుగారిని అనుసరించాడు. భాగవతంలో పోతరాజుగారు సరస్వతీ ప్రార్థన ఇలా 
చేశారు: 


క్షోణితలంబు నెన్నుదురు సోకగ మొక్కి నుతీంతు సైకత 

శ్రోణికి జంచరీకచయసుందర వేణికి రక్షితానత 

శ్రేణికి దోయజాత భవచిత్తవశీకరణైక వాణికిన్‌ 

వాణికి నక్షదామశుక వారిజపుస్తకరమ్యపాణికిన్‌. (భాగ, 1-6) 


ఈ అనుప్రాసాన్ని చివరి పాదాలలో అనుసరిస్తూ సూరన ధనాభిరామంలో 
సరస్వతీ ప్రార్థన ఇలా చేశాడు: 


వీణెయు బొత్త మంకుశము వేడుకతో జపమాల జేతులం 
బ్రాణపదంబులై వెలయు భవ్యతనుప్రభ నిండి సర్వగీ 


నూతనకవి సూరన 945 


ర్వాణులు సన్నుతింపగను వర్ణన కెక్కిన బ్రహ్మరాణికిన్‌ 
వాణికి మత్తకీరపిక వాణికి మొక్కెద కార్యసిద్ధికిన్‌. (1-8) 


ఈ అనుకరణవల్ల నూతనకవి సూరన కచ్చితంగా పోతరాజుగారికీ తరువాతి కవే 
అని చెప్పవచ్చు. అందుచేత ఇతని కాలం భాగవత రచన జరిగాక, అది ప్రజాదరణ 
పొందాక అని చెప్పవచ్చు. అంటే క్రీ.శ 1475-1500 ప్రాంతాలని నిర్ణయించవచ్చు. ఈ కవి 
తన గ్రంథాన్ని దాక్షారామభీమేశునికి అంకితం ఇచ్చాడు. అందుచేత అతడు ఆ 
ప్రాంతాలవాడని చెప్పవచ్చు. ధనాభిరామానికి కథారంగం కూడా దాక్షారామమే. రూపం 
గొప్పదో, ధనం గొప్పదో తేల్చడానికి మన్మథ కుబేరులు భూలోకానికి దిగి యెకాయెకిని 
దాక్షారామానికే వెళ్ళారు. ఆ దేవతలను కవి తన సీమకే తీసుకొని వెళ్ళడంలో ఆశ్చర్యం 
లేదు. రూపం కన్నా, ధనంకన్నా స్వస్థలాభిమానం గొప్పదే. “జననీ జన్మభూమిశ్చ 
స్వర్గాదపి గరీయసీ' అన్నారు మరి! 

స్వర్గంలో ఇంద్రుడు కొలువుతీరి ఉన్నప్పుడు మన్మథుడు అక్కడకు వెళ్లాడు. అతని 
రాక చూసి రంభ. ఊర్వశి మొదలైనవాళ్ళు అతులిత మోహాయత్తచిత్తలై అన్నీ మరిచి 
పోయారు. అప్పుడు ఇంద్రుడు ఆ దేవవేశ్యలను చూసి మీకు ధనమా, రూపమా? ఏది చాలా 
అవశ్యం?'' అని అడిగాడు. వాళ్లు చెప్పలేకపోయారు. అప్పుడు మన్మథుడు ఇలా అన్నాడు. 


మానితరూపయౌవనసమగ్రతచే తుదిముట్టి పైకళా 
స్థానము లంగ భేదములు జాతులు తప్ప కెరింగి కామవి 
ద్యానిపుణుండనై మెలగునాతని గూడి రమించునట్టి యా 
మానిని యొండొరుం గవయ మైకొను నే ధన మెంత యిచ్చినన్‌? 
(ధనాఖిరామం, 1-46) 


మన్మథు డీమాటలు చెప్పగానే కుబేరునికి ఒళ్లు మండింది. ధనాన్ని చులకన 
చేయడం సహించలేకపోయాడు. దాని మహిమ నిలా వర్ణించాడు. 


కడు వికృతాంగు చక్కనివానిగా జేయు పాపకర్ముని పుణ్యవరునిజేయు 

చంచలాత్ముని నిశ్చలచిత్తుగా జేయు నధికభీతుని సాహసాంకు జేయు 

కులహీను మిక్కిలి కులజునిగా జేయు వీరిడివాని వివేకి జేయు 

వడి ననాచారు నాచారవంతుని జేయు .సరవితో జడమతి సరసు జేయు 

బేల నిల భీము డనుపేర పిలువజేయు - రసికతలు యింతలేని నిరక్షరీకు 

పావనంబైన సకలవిద్యావిశాలు - డనగ జేయును ధనము, తథ్యంబు వినుము. 

(ధనాఖిరామం, 1-51) 
దీనికి మన్మథుడిలాగ సమాధానం చెప్పాడు: 

రూపంబు ధనము నిచ్చును - రూపం బటు తన కులంబు రూఢిగ జేయున్‌ 

రూపంబు లోకవశ్యము - రూపము లేనట్టి నరుని రోతురు భామల్‌. 
(1-62) 


946 సమగ్రాంధ్ర సాహిత్యం 


“అబ్బే' ఆడవాళ్లకు కావలసినది డబ్బిగాని రూపంకా'దని కుబేరుడు చెప్తూ వాళ్ళ 
మనసులు బ్రహ్మకూడా తెలుసుకోలేడని రెట్టించి ఇలా అన్నాడు. 


పోనీక నొకని చూపులచేత కరగించి మాటల నొక్కని మరగజేసి 

ఆలింగనముల దేలాడించి యొక్కని నొకని కౌగిటిలోన నోలలార్చి 
అధరామృతంబుచే నలరించి యొక్కని యొక్కని మరుకేళశి జొక్క జేసి 

బాసల నొక్కని భ్రమయించి సీతల దొడ్డుగా నొక్కని నొడ్డుబెట్టి 

ఇన్ని విధముల భమియించి యెవ్వరికిని 

వలవ రెంతయు ధనము కేవలము విటుల 

భ్రమల బిట్టుదు రిదిగాన కమలముఖుల 

మనము తెరుగంగ వశమె యవ్వనజజునకు? (ధనాభిరామం, 1-64) 


నూతనకవి సూరన వ్రాసిన ఈ పద్యంలోని భావాలే కొక్కోకం వ్రాసిన ఎర్రయ్య తన 
సకలనీతి కథావిధానంలో రెండుచోట్ల చెప్పాడు చూడండి. 


ఒక్కని జూచు వేరొకని నొల్లక మారు మొగంబు వెట్టు నొం 
డొక్కని కాసజూపు మరి యొక్క నితో రమియించు  వేడ్యుతో 
నొక్కని గౌగిలించు తల పొక్కనిపై నిడి తాల్మిదూలు నే 
- దిక్కునబట్టి చూడ సుదతీజనవర్గము నమ్మవచ్చునే? (సకల. 1-88) 


కౌగి లొక్కని కిచ్చు గామించు నొక్కని 
నలుగు నోక్కనితోడ గలియు నొకని 
బలుకునొక్కనితోడ బులకించు నొక్కని 
దక్కించు నొక్కని దగులు నొకని 

నొకని రమ్మని పిల్చు నొకని కాసలు జూపు 
కనుసన్న నొకనికి గాక సేయు 

నమ్మించు నొకనిబంతము చెప్పు నొకనికి 
మొక్కు వేరొక్కని -దిక్కు చూచు 

తడవు నొక్కని మనమునదలచు నొకని 
వన్నా యొకనికి నొకనికి వలపు జప్పు 

నింట నొకడుండ బొన్నింట నొకని గలయు 
వారవనితల దెలియ నెవ్వారు గలరు? (సకల. 2-330) 


కుబేరుడు ధనప్రభావాన్ని ఇలా విస్తరించాడు: 


చుట్టములు గానివారలు - చుట్టాలము మీకు ననుచు పొంపు దలిర్బన్‌ 
నెట్టుకొని యాశ్రయింతురు - గట్టిగ ద్రవ్యంబు చాలగలరే బంధుల్‌ 
(ధనాఖిరామం, 1-70) 


నూతనకవి సూరన 947 


ఈ మాటలు విన్నాక మన్మథుడు ఊరుకోలేదు. డబ్బు పాపిష్టిదని ఇలా తిట్లాడు: 


ప్రాణమిత్రునినైన పగవానిగా జేయు నరమి ప్రాణముమిద నలుగ జేయు 
కొరగానికతిలో భిగుణము బుట్టగజేయు దోడబుట్టినవాని దొలగజేయు 
నరయబాపంబుల కాలయంబుగజేయు సత్యమార్గంబుల సమయజేయు 

వివరింప గురుజనవిద్వేషిగా జేయు దుష్టవర్తనమున దొడరజేయు 

వసుమతీ చక్రమున నెంతవారికైన 

దగిలి ధనకాంక్ష యెన్ని విధంబులకును 

దెచ్చునది గాన యిన్ని యు దెలియ వినుము 

ధనము పాపస్వరూపంబు తథ్య మరయ. (ధనాఖిరామం, 1-75) 


ధనాన్ని ఇంత తిడుతూ ఉంటే కుబేరుడు సహించలేకపోయాడు. ఇలా సవాల్‌ చేశాడు. 


తరమిడి యిన్ని మాటలు వృథా పనిలేవు సమస్తవైభవో 

త్కరమగు దక్షవాటిపురి గల్లు ధరాస్థలిలోన బోయి నీ 

నిరుపమరూపసంపదయు నేర్చున జూపుము నేను వచ్చియా 

పురవరసీమ జూపెదను భూరిధనంబున నా మహత్వమున్‌. (ధనాభిరామం, 1-79) 


ఓడిపోయినవారికి దేవలోకం వెలి అని నిర్ణయించుకున్నారు. మారుకు మారు 
ప్రతిజ్ఞలు చేశారు. ఇంతలో 85 పద్యాలున్న ప్రథమాశ్వాసం ముగిసింది. ధనాభిరామం, 
డ్వితీయాశ్వాసం, వసంత కాలవర్ణనతో మొదలవుతుంది. 8 గద్యపద్యాలలో ఆ వర్ణన 
అయ్యాక మన్మథుడు దాక్షారామం వెళ్లడం కవి చెప్తాడు. 14 పద్యాలలో రోకలి 
పాటలాంటి పురవర్ణన. మన్మథుడు మారువేషంలో ఊళోకి రాగానే అతణ్ణి చూసి 
అందరూ అబ్బురంగా చెప్పుకొంటారు. అతడు భీమేశ్వరస్వామి సాన్నిధ్యంలోకి వెడతాడు. 
నూతనకవి సూరన 10 పద్యాలలో విపులంగా స్వామివారి ముందు సానికూతురు చేసే 
నాట్యాలు వర్ణించాడు, ఈ ఘట్టంలోని పద్యాన్నే పెదపాటి జగ్గన్న తన 
ప్రబంధరత్నాకరంలో ఉదాహరించాడు. చూడండి. 


ఇరువదియారు వీక్షణము లెన్నగ నాలుగు వర్ణచేష్టలన్‌.3 

బిరుదుగ నేడు భూనటన లర్వదినాలుగు దోర్విలాసముల్‌ 

నరపతి జూపి హంసవృష సామజవాయసశుద్ధసంగతుల్‌ 

పరువడి ముట్ట నిల్చి సితపంకజలోచన లాడుచుండగన్‌. (ధనాభిరామం, 2-46) 


ఈ సానికూతుళలో ఒకదానిమీద మన్మథుని కన్ను పడింది. ఆ సంగతి కవి ఇలా 


చెప్పాడు: 


3. ఇది వేటూరి ప్రభాకరశాస్త్రిగారి ప్రబంధరత్నావళిలో 482-వ పద్యం. అందులో మొదటి పాదంలో 
నాలుగు వక్రచేష్టలు అనే పాఠం ఉంది. చివరిపాదంలో 'లోచన పాడుచుండగన్‌' అనే పాఠం ఉంది. 


948 సమగ్రాంధ్ర సాహిత్యం 


వెన్నెల వాడ బాడ జదువంగల కావ్యము జెప్ప వ్రాయగా 

గిన్నెరమీట వీణెయును గీర్హిత బుద్ధిని బట్టు రూపము 

న్సన్నుతి కక్క వైభవవిశాలగుణో జ్వలచారుమూర్తితో 

నన్నిట నేర్చరైన సుగుణావతి జూచె మరుండు వేడుకన్‌. (ధనాఖిరామం, 2-63) 


ఈమె మన్మథుని జూచి మరులుకొన్నది. అలంకార శాస్త్రంలో చెప్పిన దశావస్థలు 
ఆమెకు ప్రాప్తించాయి. దర్శనం, మనస్సంగం, సంకల్పం, జాగరం, కార్యం (చిక్కుట), 
అరతి = (అరుచి), అలజ్ఞ, ఉన్మాదం, మూర్చ, మరణోద్యమం అని వాటికి శాస్త్రకారులు 
పేర్లు పెట్టారు. ఈ పదింటినీ ఒకే ఒక పద్యంలో స్త్రీ పర్యాయపదాలతో గుత్తళం చేసి 
ఏమాత్రం భావుకత లేకుండా సూరన వ్రాశాడు. 


కనుకలితో టెక్తెిగాంతాశిరో మణి తలపోయుచుండెను దరళనయన 
కాంక్షల కడుడస్సె గామినీతిలకంబు వర్ణింపగా వచ్చె వనజనయన 
తమకించె గవయ నెంతయును గోకిలవాణి సిగ్గు జక్కంబెట్టె చిగురుబోణి 
ప్రియము రెట్టించంగ నియమించె మానిని వలపున శోషించె వరవధూటి 
యతను ధ్యానంబు జేసే రాయంచమిన్న 
మదముతో తన్ను మరచెనో మోహనాంగి 
' తనరి యది దశావస్థల ననుసరించి 
యంగజుని జూచి గుందె నా యతివ యవుడు. (ధనాఖిరామం, 2-75) 


యతిప్రాసలకోసం వాడిన మాటలలాగే కనబడతాయి. కాని పర్యాయపదాలు 
కౌచిత్యంతో, భావుకతతో వ్రాసినవి కావు. కవిసమయాల ప్రకారం. పాతబడ్డ మాటలే 
వాడినా రసవత్తరంగా చెప్పడం ఏ కొద్దిమందికో చేతనవుతుంది ఉదాహరణకు శ్రీనాథుని 
పద్యం తీసుకుందాం. 


శ్రీరస్తు భవదీయచికురంబులకు మహాభూర్యబ్దములు సితాంభోజనయన। 

వరకాంతిరస్తు తావకముఖనఖముల కాచందతారకం బబ్బవదన! 

మహిమాస్తు నీకటిమధ్యంబులకు మన్ను మిన్నుగలన్న న్నాళ్ళు మించుబోడి! 

విజయోస్తు నీ గానవీక్షల కా నీలకంఠహరిస్థాయిగా లతాంగి 

కుశలమస్తు లచ్చాతశతాకుంభ - జంభభిత్కు ంభికుంభా భిబ్బం భమాణ 

భూరిభవదీయవర్షో జములకు మేరు - మందరము లుండుపర్యంత మిందువదన. 
(చాటువు.) 


ఈ పద్యంలో తరచినకొద్దీ అర్ధాలు దొరుకుతాయి. శ్రీ చంచలమైనది; చికురములు 
కదలిక కలవి. ఎన్నో సంవత్సరాల కాలం అలా గడుస్తూ ఉంటుంది. ఆడవాళ్లు 
చంచలాక్షులు. వాళ్ల ముఖాలను చంద్రులతోటి, నఖాలను తారలతోటీి పోల్చడం 
కవిసమయం. అవి కాంతివంతాలు. ఆచంద్రతారకం ఆ రెండూ చరకాంతితో వర్ధిల్లాలని 


చూతనకవి సూరన 949 


దీవించడంలో సాగసుంది. అలాగే ఆడువారి నడుము ఆకాశంతో పోలుస్తారు. మిన్ను 
ఉన్నంతకాలం నీ సన్నని నడుముండాలనటం సముచితం. 


అలంకార శాస్త్రంలో చెప్పిన దశావస్థలను పేర్కొన్నాడేగాని నూతనకవి సూరన 
సాగఫైన కల్పనలు చేయతేదు. ఆమె మన్మథుని చూసి మోహించి చెలికత్తెచేత రాయబారం 
పంపింది. అతడు '“పచ్చబైకంబు నేను వెచ్చమునకు బెట్ట'నన్నాడు. ఆమె సరే అంది. 
'కుబేరుడంత ధనవంతు డొచ్చినను తన్నువిడువనని' చెప్పాక మన్మథుడా సుగుణావతి 
ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో పడకగదిని సూరన ఇలా వర్ణించాడు. 


ప్రకటితబంధసంగతులు వ్రాసిన చొక్కపు మేలుకట్టులన్‌ 
సకినెల మంచమున్‌ ఖరచు చల్లని పువ్వుల పాన్పు బోదిరా 
శుకములు వీఇయున్‌ సురటియున్నరసాంపుగ గల్లి పైడిజా 
లకముల మేడమీదను విలాసమున్నతి నొప్పు మెప్పుగన్‌. 
(ధనాధిరామం, 2-120) 


ఆ గదిలో మేడమీదను పురాణములోని శృంగారపు ఘట్టాలను చిత్రకారుడు 
చిత్రించాడట. ఆ సంగతి ఇలా చెప్తున్నాడు: 


పాయక కమలసంభవు కూతు జెరబట్ట నేడ్తెర వెను వెంట నేగువిధము 
జంభానురారీయు సంభ్రమంబున వచ్చి గౌతమునిల్లాలి గవయు తెరగు 

తన తపోవిధి మాని ఘనవరాశరమౌని కణగి యోజనగంధి గనయురీతి 
చందురుండును సురాచార్యుని సతి జూచి యరసి మోహించిన యట్టి రీతి 
నసమనయనుడు దారువనాంతరమున 

గాంతలను భమియించెడు వింతలాగు 

గోపికల గ్యష్ణు డలయించు క్రొయ్యదనము 

లింట పొసపరి నిండ చిత్రించినాడు. (ధనాఖిరామం, 2- 122) 


ఈ గోడమీది బొమ్మలన్నీ శ్రీనాథుణ్ణి చూసి చెప్పినవే. కవిసార్వభౌముడు 
శృంగారనైషధంలో నలదమయంతుల విహారసొధంలోని కుడ్యచిత్రాల నిలా వర్ణించాడు: 


అమరవల్లభుడు గౌతము కూర్చి నిల్లాలి జీకటితప్పు జేసినవిధంబు 

సితభాను డాచార్యు చిగురాకుబోడీపై గన్ను వైచిన కన్నెకలుపుమరులు 

నట్టేట దాశకన్యకకు నువ్విళులూరి జూలిబొందిన పరాశరు విరాళి 

గారాబుకూతుపై గాగాని పని బూను వనజసంభవుని నెమ్మనము వెలితి 

దారువనదీథిశీతాంశుధరుని రంతు - శౌరి గోపాలకామినీచౌర్యకేళి 

కామరసభావములుమించికానబడగ - దీర్చియిడువులయందు చిత్రించినారు 
(శృంగారనైషధం, 7-151) 


950 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ పద్యాన్ని చెప్పాక దీనిని శ్రీనాథుడే అనుసరిస్తూ క్రీడాఖిరామంలో మాచల్లేవి ఇంట్లోని 
చిత్రశాలను ఇలా వర్ణించాడు: 


ఆదె దారువనభూమి నసమనేత్రుడు వాడె 

సంయమీంద్రుల పుణ్యాసతులు వారె 

యదె కన్యకారత్న మబ్బాసనుడు వాడె 

యదె రతి క్రీడా విహారశయ్య 

వాడె వైకుంఠుడు వారి గోపస్త్రీలు 

యమునానదీసైక తాంతకమదియె 

అదె యహల్యాదేవి యమరాధిపుడు వాడె 

యదె పర్ణశాలికాభ్యంతరంబు 

చందురుడు వాడె యదె బృహస్పతిపురంధి 

జాలరియు నదె శ్రీపరాశరుడు వాడె 

కుశికజుడు వాడె యదె యింద్రుకొలువులేను | 
చిత్తజుని శొర్య మెరిగించె చిత్రశాల. : (క్రీడాభిరామం, 191) 


శ్రీనాథుడు ఇంత చక్కగా వర్ణించిన కుడ్యచిత్రాల వర్ణనను అనుకరించి 
అనంతరకవులు వాటిని శుద్ధ 'బూతు' చిత్రపటాలను చేశారు. ఎంతో మంచి కవిత్వం వ్రాసే 
బైచరాజు వెంకటనాథుడు తన పంచతంత్రంలో పడక గదిని ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. 


చంద్రికపూవన్నై జిలుగుదువ్వలున మేల్క ట్లుదంతపుకోళ్ళ పట్టెమంచ 
మొరుగువిల్లలు పట్టుపరుపు కప్రపుబల్కు సురటి క్రొవ్విరులు కస్తూరిరాయి 
పూవుకట్టిన గంధపొడి కదంబము పెట్టె కలవంబు చికిలిబాగాలబరణి 
పండుటాకులు నాసవోల్పానకములును గండచక్కెర తెల్లపిండివంట 
సంజసరిపట్టు బకదారిజాతి పారువములు, గుజరాతి కెంపుదీపములు బూతు 
చిత్రపటములు కుడివీరుచెంబుగలిగి తనరు .సదనంబు రాజనందనుడుసొచ్చె. 
(పంచ. 4-390) 


ధనాభిరామంలో నూతనకవి సూరన ఈ చిత్రాలకు ఏమి విశేషణం వాడలేదు. ఆ 
బొమ్మలున్న మేడలోనికి వెళ్లి నానావిధ మోహాలతో, నవరసగతుల సుఖంగా ఉన్నాడు 


మన్మథుడు. ఇంతతో 132 గద్యపద్యాల ద్వాతీయాశ్వాసం ముగిసింది. 
మూడో ఆశ్వాసంలో ఒక సిద్ధుని వేషం వేసుకుని కుబేరుడు దక్షవాటికలోనికి 
ప్రవేశిస్తాడు. అప్పుడు కనబడ్డ శుభసూచన నిలా వర్ణిస్తాడు. 
క్రమమున బాలభారద్వాజములు వచ్చి చేరువ పచ్చని చెట్ల వ్రాలె 
తొలగక చమరు... తునుమయసంబును యెడమదిక్కు నుండి కుడికివచ్చె 
కలకలమని పక్షి గలిసి పైజేసెను కదిసి మందర క్షేమకార్మియాడె 


నూతనకవి సూరన 951 


బాగొంద బూర్జకుంభము లదురుగావచ్చె కళ్యాణమగుచోట గౌ9 పలికి 
యేచి గణికానముహంబు లెదురువచ్చె 


మంచిమాటలు వనవచ్చె మించి కెలన 
వెడల ననుకూలవాయువుల్‌ విసరె మీద 
మేటి ధనదుండు శ్రీదక్షవాటి జొరగ (ధనాభిరామం, 3-7) 


మంచి శకునాలను వర్ణించాలనే పోకడ కవులకు పిల్లలమర్రి పినవీరభద్రుడు నేర్పాడు. 
శకుంతలాపరిణయంలో దుష్యంతుడు వేటకు బయలుదేరినప్పుడు కనుపించిన శకునాలను 
తరువాత మాండవ్యుడు ఏకరువు పెడతాడు. (శకుంతలా పరిణయము, 1-132) 


పినవీరభద్రుని ఆ శకునాల పద్యం చూసే సూరన కుబేరుడు దక్షవాటికలో 
ప్రవేశించినప్పటి శుభసూచనలను వర్ణించాడు. భీమేశ్వరుని పూజారులను పిలిపించి ఆ 
దేవుని నైవేద్యానికని నూరు సువర్ణ పుష్పాలు కుబేరుడు. సమర్చించాడట. గుడిలో 
నాట్యమాడేవారికి, అందరూ ఆశ్చర్యపోయేటట్టు మణులు, వస్త్రాలు ఇచ్చాడుట. వచ్చి 
అడగని వాళ్ళది పాపం! అందరికీ అన్నీ రెండు చేతులా విరజిమ్మాడు. ఆనాటి ఆభరణాల 
జాబితాను సూరన్న ఇలా వర్ణించాడు. 


కమ్మలు పచ్చలకడియాలు జోళ్ళును పతకంబు మొలనూలు బాహుపురులు 
పుంజాల దండలు పూదెల కడియాలు ముంగరల్‌ రాకట్టు నుంగరములు 
ముత్యాలపేరులు మొలనూళ్లు డోరీలుకుంటెనల్‌ నీలాల కంటసరులు 
ముంగామురంబులు మొగపులతీగెలు సందులదండలు సరపణులను 
బసిడియెత్తులు నేవళా ల్పన్నసరులు 

చేరుబొట్లును తాళీలు చెవులపువులు 

కదలు మట్టెలు పిల్లాండ్రు మొదలుగాను 

బుడమి వెలసిన నవరత్న భూషణములు (ధనాఫిరామం, ౩-36) 


ఇది ఇరవైఆరు ఆభరణాల పట్టిక, ఇటువంటి కేటలాగులు సాంఘిక చరిత్రకు బాగా 
పనికి వస్తాయి. ఈ జాబితాల కవిత్వాన్ని మూలఘటిక కేతన దశకుమార చరిత్రలో 
మొదలుపెట్టాడని మనం ఇంతకుముందు చెప్పుకొన్నాం.* (దశమ ౩3-77). కేతనలాగే 
సూరన నగలను పేర్కొని, తన కాలంలోని చీరల రకాలను కూడా పేర్కొన్నాడు. 

వెలలు నీటంచు వెలిపముల్‌ కరకంచు పట్టును జీబులును పదకడములు 

మంజిష్టుకిముకముల్‌ మదావళంబులు కర్ఫూరవన్నైలు ముత్తిసరులు (?) 

తోపులు వీరనెతులు గజపొప్పళ్ళు వ్రాతలు పతినిలురాయగళులు 

జూలీలు చెరగులు సామంతవిధులును కావులు దసలిలు ఖండసరులు 

సర్జశృంగారములు చిర్భచౌ కములును 

చిన్న కస్తురిముళ్ళును... లుఠ చారు 
4. సమగ్రాంధ్రసాహిత్యం - దశకుమార చరిత్ర, కాకతీయయుగం. 


952 సమగ్రాంధ్ర సాహిత్యం 


వన్నియలు మంచి బొమ్మంచు వన్నియలును 
మొదలుగా గల చీరలు ముదమెలర్చ (ధనాభిరామం, 8-37) 


ఈ పద్యంవల్ల క్రీ.శ. 1475 ప్రాంతాలలో ఆడవాళ్ల చీరల ఫాషన్లు ఏమిటో మనకు 
బోధపడతాయి. కుబేరుడిలా విచ్చలవిడిగా చీరలూ, నగలూ కురిపిస్తూ ఉంటే, ఒక్క 
సుగుణావతి తప్ప అందరూ వెళ్ళి పుచ్చుకొన్నారు. ఆమె తల్లి వెళ్ళి కుబేరుణ్ణి చూసి 
'మాయింటికి దయచేయండి' అంది. అతడు ఎంత వారవనిత పిలిచినా ఒకడున్న చోటికి 
వెళ్ళడం కూళతనం అన్నాడు. ''దానికేముంది, ఉన్నవాణ్ణి వెళ్ళగొడతాను'' అని వేశ్యమాత 
వెళ్ళింది. 'కంతునైనా నుద్దవిడిగాసిలబెట్టిలు వెళ్లగొట్టెదన్‌' అని తీర్మానించుకుంది. సిద్దుని 
వేషంలో ఉన్న “కుబేరుని తన ఇంటికి “తీసుకువెళ్ళింది. కాళ్ళు కడిగి కమ్మని పానీయం 
ఇచ్చింది. అదేమిటంటే - 

పసిమిగల క్రొత్తయిప్పు పూరసము దిగిచి 

ఖండశర్కరతో కూడ వండి మిగుల 

మేలిమి కర్పూరజముతో మిళితమైన 

మంచి సారాయి రయమున గొంచువచ్చి (ధనాఫిరామం, 3-59) 


ఆమె ఇచ్చిన సారాయిని ఆతడు మణులు తాపడం చేసిన కొప్పెరలో పోసి తాగి బాగులేదని 
కప్పుతో పాటు పారవేశాడు. 'ఏదీ నీ కూతురు?” అని అడిగాడు? అప్పుడు వేశ్యమాత 
మేడమీదికి వెళ్ళి కూతురికి హితోపదేశం చేసి పాత అల్లుని వెళ్ళగొట్టమంది. సుగుణావతి 
వినలేదు. వేశ్యమాత నీతులు చెప్పింది. సుగుణావతి కరిగింది. వెళ్లి సిద్దుణ్ణి పూజించి 
వస్తానని మన్మథునితో చెప్పింది. అతడు ఆరు పద్యాలలో “మన ఒప్పందం ఏమిటంటావు?' 
అని ఇలా దెప్పిపొడుస్తాడు. 


అతులనవరూపవిద్యా - చతురత్వము చూడనైతి జలజానన స 
మ్మతి మీర ధనము జూచితి క్షితి వారాంగనల నెందు జేరగ బానెన్‌? 
(ధనాఖిరామం, 3-88) 


ఈ మాటలు విన్నాక సుగుణావతి వూరుకొన్నా వేశ్యమాత ఊరుకోలేదు. నాలుగు 
పద్యాలలో చెడామడా తిట్టింది. 


పటువగు నీదు రూపమును బ్రాయము నేర్చును మేలు విద్యలున్‌ 
సటవెట మాకు నేల మణిజాలములో కనకాంబరాదులో 
నటనలు సేసిపోయెదవు నాకడ జెల్లవు కట్టిపెట్టి మీ 
కటకట లంజపెట్టు భువి గట్టె యెరుంగవుగాక యేమియున్‌ 
పెట్టినవాడవో సతికి బేమతో సొమ్ములు చాలదెచ్చి చే 
పట్టినవాడవో పనులపట్టున నాపదలెల్ల మాన్ని ఛీ 
రట్టున కోడవేమియును రాదొక పైకము చాలుజాలు నీ 
పట్లువు దోతొలంగు విటపంతముగా దిట నుండ మిండడా! 
“ (ధనాఫిరామం, 9-93, 94) 


నూతనకవి సూరన 953 


చేసేదిలేక మన్మథుడు బయటికి నడిచాడు, భీమేశ్వరుని గుడికి వెళ్లి ఒక దండకం చదివితే 
దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ధనమే గెల్చి రూపం ఓడిపోయినా భీమేశ్చరుడిలా తీర్చు 
చెప్పాడు. 

రూపు లేకున్న జగములో రూడి లేదు 

ధనము లేకున్న మరియు నంతకును కొరత 

వలయు రూపంబు ధనము నవశ్య మఖిల 

మానవులకును సుగలకు మాన కిపుడు (ధనాథీరామం, 3-106) 


భీమనాథుడు చేసిన ఈ రాజీలో, 111 పద్యాలున్న తృతీయాశ్వాసం, దానితోపాటే 
ధనాభఖిరామం కూడా సంపూర్ణం అవుతుంది. ఈ కావ్యంలో సానిరమణులు (2-57), 
సానిచకోరలోచనలు (2-58), మీనటెక్కెము (2-64) అనే వింత ప్రయోగాలు వాడాడు. 
వేశ్యమాతను “విటరంపము' అని తరచుగా పేర్కొన్నాడు. ఈ ధనాభిరామం సూరన 
స్వాకపోలకల్సి తమో, లేక దేనికైనా అనువాదమో చెప్పలేం. అయితే రావిపాటి తిప్పన 
వ్రాసిన ప్రీమాభిరామాన్ని, ధనాభిరామాన్నీ మరింగంటి సింగరాచార్యులు ద్విపద 
కావ్యాలుగా రచించినట్లు తెలుస్తుంది. 


అనఘ! ప్రేమాభిరామ ధనాఖిరామ 

కావ్యములు జాతివార్తలు గడలుకొనగ 

ద్విపదలగు జిసితిని గడుగృపను నెన్న 

బూని షోడశవత్సరములనె మొదలీ (సీతాకల్యాణం, R. 703) 

సింగరాచార్యుల కాలం కీ.శ. 1750 ప్రాంతాలు. ఈయన నూతనకవి సూరన 
ధనాభిరామాన్ని ద్విపదగా చెప్పాడో, లేక రావిపాటి తిప్పన్న సంస్కృతంలో 
ప్రేమాఖిరామంతోపాటు ధనాఖిరామం కూడా చెపితే, దానిని జాతి వార్తలతో చెప్పాడో 
తెలియదు. ఈ ధనాధిరామం కావ్యం చాలా ప్రచారం పొందిందని కూచిరాజు ఎర్రన 
వ్రాసిన ఈ క్రింది పద్యం చాటుతూంది. 

సాక్షాన్మమథు గూడి యిష్ట గతులన్‌ సంభోగముల్‌ సల్చినం 

దాక్షీణ్యంబున గూడియున్నతరి వఖీదం బొంది హీమాంబరా 

పిక్షన్నిల్వ కుబేరునిం గలసి చూపెం గూర్మి కామాంధరమై 

దాక్షారామమునందు నొక్క సతి కాంతుల్‌ పేదకుం గూర్తురే? 

(సకలనీతి కథానిధానము, 2-332) 


సూరన 328 గద్యపద్యాలలో ధనాఖిరామంలో చెప్పిన కథను ఎర్రన ఒక్క పద్యంలో 
సంక్షిపం చేశాడు. అలాగే ఇందులోని సారాంశాన్ని సుమతి శతకకారుడు ఏనాడో ఒక్క 
౦లో వివరించాడు. 


6. ఈ పద్యాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు క్రీడాభిరామం పీఠికలో ఉదాహరించారు. నూతనముద్రణ, 
పుట 93. 


es 


954 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఎక్కువ చదువు చదివిన - చక్కనివాడైన రాజచంద్రుండైనన్‌ 

మిక్కిలి రొక్కము లియ్యక - చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ 

ఉత్తరోత్తరా ఇంకొక శతకకర్ణ అయిన వేమనగారు ధనమన్నది ఎలా ఉత్పన్న 
మవుతుందో చెప్పారు. 

భూమిలోనవుట్టు భూసారమెల్లను 

తనువులోన పుట్టు తత్వమెల్ల 

శ్రమములోన పుట్టు సర్వంబు ధనమౌను 

వశ్చదాఖిరామ వినురవేమా। 


మన శతక కవుల దృక్పథం విలక్షణమైనది. కావ్యకవుల సంప్రదాయం 
విభిన్నమైనది. ఇంటిపీరువల్ల మాత్రమే సూరన కొంతవరకూ నూతనకవి. 


చంద్రమౌళి, దేవరా జభట్ల్టు 


ఆడితప్పని హరిశ్చంద్రుని కథను గౌరన ద్విపద కావ్యంగా రచించి దానికి ఆంధ్రదేశంలో 
అశేష, ప్రచారం కలిగించాడు. గౌరన శ్రీనాథుని సమకాలికుడు. క్రీ.శ. 1385-1445 
ప్రాంతాలలో జీవించాడు. గౌరన ద్విపద కావ్యాన్ని చదివాక దాని ప్రభావంలో పడి 
చంద్రమౌళి అనే కవి ఆ కథను పద్యకావ్యంగా తిరగరాకాడు. ఈ చంపూహరిశ్చంద్ర 
కావ్యం నేడు దొరకడం లేదుగాని, ఒకనాడు చాలా ప్రచారంలో ఉండేదని చెప్పవచ్చు. 
దీనిని రచించిన చంద్రమౌళిని అనంతరకవులు నుతించారు. క్రీ.శ. 1720 ప్రాంతాలలోనున్న 
జంటకవులు తురగా రాజకవి, అయ్యంకి బాలసరస్వుతులు ఈ చంద్రమౌళిని సుప్రసిద్దులైన 
పూర్వ్ణకవులతో చేర్చారు. 

నన్నపను దిక్కమఖి బ్రబంధపరమేశు 

సాధు నాధర్వణాచార్య చంద్రమౌళి 

భాస్కరు ననంతు శ్రీనాథభట్టు భీము 

సోము నమరేండ్రు దలతు నుత్సుకత నాత్మ." (నాగరఖండం) 

ఈ జంటకవులకన్న చాలా పెద్దవాడు పెదపాటి జగ్గన్న కూడా చంద్రమౌళి 
హరిశ్చంద్ర కావ్యాన్ని చదివి ఆనందించినవాడే. వాస్తవానికి పెదపాటి జగ్గన్న ఈ 
గ్రంథంలోని ఒక పద్యాన్ని ఉదాహరించడంవల్లనే చంద్రమౌళి అనే కవి ఒకడు హరిశ్చంద్రో 
పొఖ్యానాన్ని పద్యకావ్యంగా క్రీ.శ. 1550కి పూర్వం వ్రాశాడని ఊహించగలుగుతున్నాం. 
జగ్గన్న తన ప్రబంధరత్నాకరంలో పేర్కొన్నది ఒకే ఒక పద్యం. అది రాజదోషాలను 
తెలియజేస్తుంది. : 


1. ఈ పద్యాన్ని నిడుదవోలు వెంకటరావుగారు ఉదాహరించారు. భారతి 13వ సంపుటం, 1వ భాగం, 
పుకులు 16-169. 


చంద్రమౌళి, దేవరాజభట్టు 


అలసట టొంకు నాస్తికత యాయతచింత యయుక్తి కారితా 

కలనము దీర్ణసూత్రము వికాసము బొందమి దుర్వ్య్యయంబు పె 

ల్లలుక నిరర్ధకార్యరుచి యర్ధమతచ్యుతి మంత్రసాని ప్రా 

జ్ఞుల వెలి శాంత సొమ్యకృతిశూన్యత నా నివి రాజదోషముల్‌ 

(ప్రబంధరత్నావళి, 136) 

పధ్నాలుగు రాజదోషాలను పట్టికలాగ చెప్పే ఈ పద్యం ఏ ఘట్టంలోనిదో 
తెలియదు. బహుశా, వేటాడి తన ఆశ్రమానికి వచ్చిన హరిశ్చం ట్రునికి వసిష్టుడు చేసిన 
నీతిబోధ కావచ్చు. గౌరన తన ద్విపదకావ్యంలో వసిష్టని చేత ఇలా చెప్పించాడు. 


అనఘాత్మ పతి కతివ్యసనంబు చనదు - మనువంశమున బుట్టి మరతురే నీతి? 

గ్రూరమృ గవ్యాళఘోరనిశాట - భేరుండసంచారభీకరంబైన 

గహనభూముల గులకాంతయు నీవు - విహరించు టివీ యవివేక మంతయును 

బురి కేగు మింకొక బుద్ధి చెప్పెదను - జొరకు మెన్నడు గాధిసుతు తపోవనము 

జడలుగట్టులు వృథా శాంతి యాతనికి - నుడుగక ముక్కున నుండు గోపంబు. 

(హరిశ్చంద్ర - పూర్ణా. 651-660) 

గౌరన ద్వాపదకావ్యంలో వసిష్టుడు చేసిన ఈ కొద్దిపాటి నీతిబోధలు చంద్రమౌళి 
విపులీకరించి ఉంటాడు. రాజదోషాలను పేర్కొనే ఈ ఒక్కపద్యమే కాక మరొకటి కూడా 
లభిస్తూంది. 

అకటా! చేరెడు నేలకుం దగడె సప్తాంభో ధివేష్టీభవ 

త్సకల ద్వీపకలాపభూపమకుటాం చత్సద్మరాగో జ్వల 

ప్రకటానర్గళ నిర్గళత్కరణశుంభ త్పాదుడైనట్టి రా 

జుకుమూరుండని యేడ్చె కన్నుగన నశ్రుల్‌ కాల్వలై పారగన్‌.* 

ఈ పద్యం ఆఖరు పద్యంలో, “రాజకుమారుడు అని ఉండవలసిన చోట 
'రాజుకుమారుడు' అని యతిస్థానంలో ఒక ప్రయోగం ఉంది. దీనిని గణపవరపు వేంకట 
కవి అనే లాక్షణికుడు తన 'ఆంధ్రకౌముది' అనే గ్రంథంలోని వ్యాకరణ సీసమాలికలో 


పేర్కొన్నాడు. 

సరసపుమాటల చంద్రమౌొళికవి రచన ఘటించిన హరిశ్చం ద్రకథను 

ధోరణి గ 'నకటా చేరెడు నేలకు' ననెడి మత్తేభ నాలవపదమున 

రాజుకుమారుడ' నా జీల్లె జేతనమగు పదమునకు షష్ట్యర్థమునను 

రహిగ నాదేశంబు రాక యీ రీతుల గృతులందు జెల్లు నొకిక్క డలగనుక 

యెచట నేయర్ధమం దెట్లుండె సట్టులె రచియింపగావలె రసికుల కిక. 

(ఆంధకాముది, పుట - 30) 

లా 


2. ఆంధ్ర సాహిత్యపరిషత్తువారి ప్రచురణ, సంఖ్య ౫ 


956 సమగ్రాంధ్ర సాహిత్యం 


యతికోసం, గణాలు కిట్టించుకొనడంకోసం మాత్రమే కాక నిజంగా చంద్రమౌళి 
సరసపు మాటలలో హరిశ్చంద్ర కావ్యాన్ని వ్రాయడం వల్లనే గణపవరపు వెంకటకవి ఈ 
విశేషణాన్ని చెప్పి ఉంటాడు. క్రీ.శ. 1674లో ఈ లాక్షణికుడు ఉదాహరించిన 'అకటా 
చేరెడు నేలకు అనే మత్తేభం క్రీ.శ. 1500-1550 ప్రాంతాలలో ఉన్న రేచనగారి శంకరకవి 
రచించిన హరిశ్చంద్ర కావ్యంలో నేడు కనబడుతుంది. అయితే శంకరకవి కావ్యంలో ఈ 
అర్థం వచ్చే పద్యాలు రెండున్నాయి. చితి పర్చడానికి ముందు కాటిసుంకంగా ఒక మాడ 
ఇమ్మని హరిశ్చంద్రుడు అడిగాక, శంకరకవి కావ్యంలో చంద్రమతి ఇలా విలపిస్తుంది. 


శ్రీలు దైవార జలనిధి - వేలావలయితధరి త్రి విమలయంశుండై 
యేలు నృపనూతి యడుగెడు - నేలకు పాత్రుండు గాడె నీ కిటుతగునే? 
(హరిశ్చంద్ర, 5-84) 

ఈ పద్యం తరువాత 'అని మరియు' అనే చిన్న వచనం ఆ పీమ్మట ' అకటా చేరెడు 
నేలకుందగడె' అనే మత్తేభం శంకరకవి కావ్యంలో కనబడుతున్నాయి. ఈ వచనమూ, 
పద్యమూ ప్రక్షిప్తాలని చెప్పవచ్చు. పునరుక్తిగా శంకరకవి ఈ మత్తేభం వ్రాయడని చాగంటి 
శేషయ్యగారు భావిస్తున్నారు. అదీకాక, ఒక సుప్రసిద్ద లాక్షణికుడు క ఈ మత్తేభం 
రచనే Hae arg pes 
దానినిబట్టి క్రీశ. 1715 - 1756 మధ్య ఈ “అకటా చేరెడు నేల' అనే పద్యం కూచిమంచి 
తిమ్మకవి తన సర్వలక్షణసారసంగ్రహంలో హరిశ్చందోపాఖ్యానంలో నుంచి ఆరు 
ప్రయాగాలు ఇచ్చాడని తెలుస్తూంది. ఆ ప్రయోగాలు ఈ పద్యాలలోనివని 
తెలుస్తున్నాయి. 
1. సమయసముచితమృదువాకృసరణి వెలయ (హరి 1-76, సర్వ. పుట 78, పద్యం 47) 
2. తన సామ్రాజ్యము బాసినన్‌ (హరి. 1-175, సర్వ. పుట 162, పద్యం 68) 
3. నీవు చేసిన దోషంబు నీక యుండె (హరి. 2-172, సర్వ. పుట 148, పద్యం 80) 
4. క్షాశ్రచక్రమెల్ల విశ్వామి త్రమునికి (హరి. 4-207, సర్వ. పుట. 161, పద్యం 64) 
5. ఒక్కింత శంకింపకున్న సాహసురాల (హరి. 5-73. సర్వ. పుట 56, పద్యం 129) 
6. అకటా! బెత్తిడు నేలకుం దగడె! (హారి. 5-86, సర్వ. పుట 56, పద్యం 18) 


ఈ వరుసలోని మొదటి ఐదు ప్రయోగాలూ కూచిమంచి తిమ్మకవి నికరంగా శంకరకవి 
గంథంలోనుంచే ఇచ్చాడు. ఆరవది కూడా అందులోనుంచే ఇచ్చాడని మంత్రిప్రగడవారి 
ప్రతి చూస్తే అనుమానించవచ్చు. కాని నా దగ్గిర వున్న మరొక గుజిలీప్రతిలో “యొక్క 
షష్టికి సులభము” అనే వచనమేగాని “అకటా! జుత్తెడు నేలకున్‌'” అనే ఉదాహరణమే 
లేదు. ఇది మంత్రిప్రగడవారి ప్రతిలో విలేఖకులు చేర్చినట్టున్నారు. 


3. ఆంధ్రకవితరంగిణి, 8వ సంపుటి, పుట.78. 4. రాజామంత్రిప్రగడ భుజంగరావుగారు ప్రచురించిన 
సర్వలక్షణ సారసంగ్రహం (1901) ప్రతిలోని నీ ఉదాహరణలు. 


చంద్రమౌళి, దేవరాజభట్టు 957 


'జుత్తెడునేల', "అడుగుడునేల' అనేవన్నీ ఏ కవి అయినా గౌరన నుండే గ్రహించారు. 
అతడు ద్విపదలో ఇలా వ్రాశాడు: 


సకలదీపుల నేలు జనపతిపుత్రు - డకట! చేరెడు నేల కర్ణుండు గాడె? 
(హరి. ఉత్తర. 2162-63) 
ద్విపద కావ్యాలలో గౌరన ఏది రాస్తే అది చంద్రమౌళి, శంకరకవీ అనుకరించినట్టు 
తోస్తుంది. దొరికిన రెండు పద్యాలవల్లా చంద్రమౌళి కొంత స్వీయ ప్రతిభను జోడించినట్లు 
కనబడుతుంది. పూర్తిగంథం ఎప్పుడేనా దొరికితీ చంద్రమౌళి సరసపు మాటలేమిటో 
తెలుసుకోగలుగుతాం. 


చందమౌళికాక శంకరకవికి పూర్వం దేవరాజభట్టు అనే కవికూడా హరిశ్చంద్ర 
కథను చక్కని పద్యకావ్యంగా వ్రాశాడు. ఈ గ్రంథంలోనుంచి రెండు పద్యాలను ఒక 
ప్రాచీక సంకలనకర్ణ సేకరించాడు. ద్విపద హరిశ్చంద్రలో 'గౌరన వ్రాసిన భావాలను 
శంకరకవీ, చంద్రమౌళీ అనుసరించారు కానీ దేవరాజభట్టు అలా చేయలేదేమో అని ఈ 
రెండు పద్యాలవల్లా తెలుస్తూంది. ఇతడు విష్ణుభక్తుడు. దిక్కులనే ఆకులున్న లతలాగ 
భూమి విష్ణు గ్రహాన్ని చుట్టుకొంటే ఆకాశమనే పూవు, అబ్బజాండమనే పండు పండుతుందని 
ఒక చక్కని పద్యంలో చెప్పాడు. 

అంబుధు లాలవాలము దిగంతము లాకులు కూర్మశేషవ 

గ్లశ్రంబులు కందమూలములు చక్రపు గొండలు కోటనాగహ 

ర్షంబున విష్ణువిగ్రహకుజంబున జుట్టి పెనంగి మిన్నుపు 

ప్పంబుగ నబ్ద్బజాండ మను పండును బండు ధరితి వల్లియై. 

- ('ప్రబంధరత్నావళి, 180) 

అయో ధ్యానగరం అమరావతికన్నా గొప్పదని దేవరా జభట్టు ఇలా వర్ణించాడు: 


సురనిచయంబు ద్రోచి నహుషుం డటు లేలకయున్న రాక్షసు 

ల్వరుసల వచ్చి చూరకొని వాసవు వెట్టికి బట్టకున్న శ 

ర్విరిగనుమూయగన్న దైదీవం బను నారడి నల్బజీవమై 

యరుగక భూమినున్న అమరావతి యీడగు నయ్యయోధ్యకున్‌. 

(ప్రబంధరత్నావళి, 181) 

స్వతంత్రంగా ఇంత చక్కని కవిత్వం చెప్పిన దేవరా జభట్టు కావ్యం నష్టం కావడం 
నిజంగా 'దురదృష్టమే. ఈ కవులేకాక మరొక అజ్ఞాత కవికూడా హరిశ్చంద్ర కథ పద్య 
ప్రబంధంగా వ్రాశాడు. శ్రీరామునికి అగస్త్యుడు ఈ కథ చెప్తాడు. ఈ కావ్యంలో 18 
తాటాకులు మాత్రమే దొరుకుతున్నాయి.ీ హరిశ్చంద్రుని అడవులకు పోవడం దాకా 
గంథం దొరుకుతూంది. 0 
5. ఆంధ్రసాహిత్యపరిషత్తులోని ఉదాహరణపద్యాలు సేకరించిన కవి. 
6. మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం సంఖ్య R400 ట్ర కేటలాగు, మూడవ సంపుటి, మూడవ 

భాగం, పుట 1007 


958 సమగ్రాంధ్ర సాహిత్యం 


విరజాజు లే వేళ దురిమెడు వేసలి ముడి విప్పి జడలుగా మురియజేసి 
గురుతరలలితదుకూలముల్‌ దొలగించి కాఠిన్యవల్కాంశుకములు గట్టి 
మణీమయమకుటభూషణములు దొలగించి యక్షమాలికలు నెయ్యమునదాల్ని 
శ్రీచందనము వగ చిల్కెడు మేన ధరాపరాగము దాల్చి యేపు మిగిలి 
రాజయోగిరీతి రాజవర్యుం డేగ - సతియు సుతుడునట్ల చనిరి తోడ 

జూచి పౌరు లెల్ల శోకార్తులై యట్టి - కారణంబుజేసెగా విధాత. 


ఈ పద్యాలు గౌరనకు అనుకరణలు కావు. ఈ అసమ[గ్రకావ్యం వ్రాసిన రచయిత పేరైనా 
కనీసం తెలియకపోవడం విచారకరమే. 


వీరశరభకవి అనే యింకొక రచయిత వ్రాసిన హరిశ్చండ్రోపాఖ్యానం కూడా 
లభీస్తుంది.” ఇది సమగ్రమేగాని కృత్యవతరణిక లేదు. కాబట్టి కవి కాలం తెలియదు. 
కావ్యం ద్వైతవన వర్ణనతో మొదలవుతుంది. కాబట్టి గౌరనకు అనుసరణ అని చెప్పవచ్చు. 
అంతేకాదు. పద్యం ఎత్తుగడ శంకరకవి రచనలోలాగే ఉంది. ఈ విషయాలు తరువాత 
చర్చించుకొందాం. 


7. మదరాసు ప్రా.లి. గ్రంథాలయం సంఖ్య ౧812 టై. కేటలాగు, 5వ సంపుటి. 


కూచిరాజు ఎర్రన్న 


కొమం పురుషార్థాలలో మూడవదని మన ప్రాచీనులు నిర్ణయించారు. నరుడు "కామి గాక 
మోక్షగామి* కాడన్నారు. కామం పాపం కాదనే ఆరోగ్యవంతమైన దృక్పథం అలవరిచారు. 
ధర్మశాస్తాలూ, అర్థశా స్రాలూ వ్రాసినట్టె కామశాసాలు కూడా వ్రాశారు. “వాత్స్యాయన 
కామసూత్రాలు” జగత సిద్ధమైన గంథం. సంస్కృత వాజ్మయంలో కామశా స్తానికీ 
సంబంధించిన శాఖలో ఇది ప్రాచీనతమమైనది. వాత్స్యాయనుడు క్రీ.పూ. 150 
సంవత్సరాల ప్రాంతంవాడైన పతంజలికి ఇంచుమించు సమకాలీనుడని పండితులు 
భావిస్తున్నారు." అయితే ఇంత ప్రాచీనమే కాకుండా ప్రామాణికం అయిన వాత్స్యాయన 
కామసూత్రాలకు కాక 'కొక్కోకము' అనే రతిరహస్యానికే ఆంధ్రదేశంలో ప్రశస్తి వచ్చింది. 
పంచకావ్యాలకూ వ్యాఖ్యానం వ్రాసిన మల్లినాథసూరి కొక్కోకము నుంచి ఉదాహరణ 
లిచ్చాడు. క్రీ.శ. 1450-1500 ప్రాంతాలలో ఉండే కూచిరాజు ఎర్రన కొక్కోకాన్ని 
తెనిగించాడు. తెలుగులో మనకు దొరుకుతున్న కామశాస్త్రం గ్రంథాలలో ఇదే మొదటిది. 


ప్రాచీనమైన వాత్స్యాయన కామసూత్రాలు ఉండగా కొక్కొకాన్నే మనవాళ్ళు 
అనువదించడానికి సామాజిక పరిస్థితులే బహుశా కారణం. వాత్స్యాయనుడు “ధర్మా 
కామేమోభ్యోనమః అని తన గ్రంథాన్ని మొదలుపెట్టాడు. అతనిది మడికట్టుకొన్న 
కామశాస్త్రం. కొక్కోక పండితుడు కామశాస్త్ర ప్రయోజనాన్ని ఎత్తుకొంటూనే ఇలా 
చెప్పాడు. 


అపాధ్యాయా స్సుంసిద్ధి స్సాద్యాయా శ్చానురంజనం 
రక్తాయా శ్చ రతి స్స్పమ్యఖ క్కామ శాస్త్ర ప్రయోజనం 


ఈ శోకాన్ని కూచిరాజు ఎర్రన్న ఇలా అనువదించాడు. 


తన కసాధ్యమైన తరుణి సాధించుట 

దొరకెనేని తన్ను మరగికొనుట 

మేలు కలుగు సతులు మెలుపంగ నేర్చుట 

కామశాస్త్రమునకు కలుగు ఫలము (కొక్కోకము, 1-3 


అసాధ్యం అయిన ఆడవాళ్ళను వశపరుచుకోవడానికి చిట్కాలు చెప్పే కొక్కోకః 
అధిక ప్రచారం పొందడంలో ఆశ్చర్యం లేదు. కొక్కోకం పండితుడు తన రతి రహస్యుంలొ 
జాత్యాధికారం మొదలైన 15 ప్రకరణాలు వ్రాశాడు గానీ కూచిరాజు ఎర్రన్న మూడ 
అధికరణాలే అనువదించాడు. ఆడవారిలోనూ, మగవారిలోనూ ఉండే పద్మినీజాక 
మొదలెన జాతి బేధాలు, ఏఏ దేశాల ఆడవారికెలా ఎలా తృప్తి కలుగుతుందో మొద 
ఆశ్వాసం వివరిస్తుంది. అరవైనాలుగు బంధాలూ, అందులోని భేదాలూ, విపరీతబంధాలక 


1. వాత్స్యాయన కామసూత్రములు, 1930-పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రిగారు, పీఠిక, పుట 4 


960 సమగ్రాంధ్ర సాహిత్యం 


తగినవాళ్ళివరో రెండవ ఆశ్వాసం తెలుపుతుంది. మూడవ ఆశ్వాసంలో ఆడవాళ్ళను 
వేశపరచుకోవడానికి మంత్రాలూ, మూలికలూ మొదలైనవి చెప్పాడు. వాటీతోపాటు 
వీర్యవృద్ధి, గర్ఫోత్పత్తి వేంటి విషయాలు కూడా ఉన్నాయి. 


కొక్కోకంనుంచి అనువదిస్తున్నప్పుడు కూచిరాజు ఎర్రన్న ఎటువంటి ప్రణాళిక 
వేసుకొన్నాడో రమారమి అదే పద్ధతి భారతదేశంలో అందరూ అనుసరించారు. కొక్కోక 
పండితుడు కామశాస్త్ర ప్రయోజనాన్ని ప్రకటించి విజయభేరి మోగించాక దేశంలో 
పరిస్థితులు ఎలా మారిపోయాయో పంచాగ్నులవారిలా వివరించారు. 


“సరి, ఇకనేమున్నది? కొత్త యొక వింత పాత ఒక రోత' అని కదా కేవలము పరమ 
శోత్రియలము; అనూచానము నావంతయేని జవదాట మనుకొన్న మహామహోపాధ్యా 
యులందరును నాడు మొదలుకొని కొక్కోకుని త్రోవ తొక్కినారు. దానితో ఎవ్వరి 
(గ్రంథమును చేసినను జాత్యాధికారము బంధాదికారము వశౌషధనిధానములు మొదలగు 
ప్రకరణములు అనివారితముగా నారంభథింపబడినవి. నిజమునకు వాత్స్యాయనాదులలో 
గూడా బంధాదులును వశ్యాషధాదులును లేకపోలేదు. కాని వానికి నియమము కలదు. 
ప్రయోక్తృ భేదములు కలను. ఇంతయేల జౌపనిషధికాధికరణమును అవలంఖించు 
వాత్స్యాయను డేమనుకొనుచున్నాడో చూడుడు. 'వ్యాఖ్యాతంచ కామసూత్రం తత్రోకైః 
విదిఖిం అఖిప్రేత మర్థం అవధిగచ్చ న్నాపనిషదిక మాచరేత్‌” అన్నాడు. కాని మనవారు 
పెండ్లికిని పిడుగునకు "ఒకటే మంత్రమును సాయించినారు.'' 


మంత్రాలతో చింతకాయలు సహా రాల్చగలమనే గట్టి నమ్మకం ఉన్న మన 
ప్రాచీనులు ఆడవాళ్ళను వశపరచుకోవడానికి మహామంత్రాలు పుట్టించారు. “ఓం 
చాముండ జయజృంభ మోహాయ వశమానయాయ స్వాహా” అని మృత్రించి పూవులు 
పంపితే ఎలాంటి వనితైనా వశమవుతుందట.క కూచిరాజు ఎర్రన్న మరో చిట్కా చెప్పాడు. 

వెర్రి యెత్తినట్టి నేపి దక్షిణదిక్కు నెముకమీద నొక్క యింతిపేరు 

వ్రాసి ప్రీతభూమివహ్నిచే గాల్చంగ - వలచివచ్చు నెట్టి వనితయైన 

(కొక్కోకము 3-23) 

వెగర్రికుక్క కుడిపక్క యెముకమీద ఆడదాని పేరు వ్రాసి వల్లకాట్లో తగలబెడితీ ఆ 
పేరున్న స్త్రీ ఎలాంటిదయినా వచ్చి వశమవుతుందట! పేరు రాస్తున్నప్పుడు కుక్క కరిస్తే వెర్రి 
కుదిరి రోకలి తలకు చుట్టాలి; ఈ ఇరవయ్యో శతాబ్దంలో కూడా ఇటువంటి చిట్కాలు 
యిస్తే నమ్మేవాళ్ళుంటారు. ఈ మంత్రాలూ తంత్రాలూ చెప్పేవాళ్ళకు దండం పెడతారు. 


సుకవులే దండం పెట్టగా కొక్కోకాన్ని తెలుగు చేస్తానని కూచిరాజు ఎర్రన్న 
సంకల్పించారు. ఇతనికి రాచరామన అనే ఇంకొక పేరుంది. నవఘంటాసుత్రాముడు అనే 


2. వాత్స్యాయన కామసూత్రములు, పీఠిక, పుట 16. 
౩. కొక్కోకము, 3-15 


కూచిరాజు ఎర్రన్న 961 
వీరుదు వుంది. ఇతడు అష్టభాషా కవిప్రవీణుడు. అవధానకవిత్వం కూడా చెప్పేవాడు. 
క్రీ.శ. 1468-3497 ప్రాంతాలలో పురుషోత్తమ జగపతి పాలనలో ఆంధ్రదేశంలోని 
వినుకొండ దుర్గాన్ని కుంటముక్కల మల్లమంత్రి ఏలుతూ ఉండేవాడు. ఇతడు కూచిరాజు 
ఎ(ర్రన్న కొక్కోకాన్ని తెనిగిస్తున్నాడని విన్నాడు. అతణ్ణి పిలీపించి ఇలా అన్నాడట. 


నవఘంటాను త్రాముడ - నవధానకవీశ్చరుండ వగు దీపు మహినె 

దివిరి రచియింప బూనిన - కవితామణి భూషణంబు గావలె మాకున్‌ 

జల్లులు పదపూరణములు బొల్లులు నసమర్హములును బునరుక్తములుం 

జైల్లని వడి ప్రాసంబులు వల్లికలును బోరవు నుపధమగు నీకృతినిన్‌ 
(కొక్కోకము 1-10-11) 


అంకితం పుచ్చుకోబోయేవాడు ప్రతికవి కవిత్వాన్ని ఇలా పొగడుతూనే ఉంటాడు. 
ఆయితే కొక్కోకము తెనిగింపులో నిజంగా జల్లులు, పదపూరణములు మొదలయినవి 
కనబడవు. ఇతని అనువాదం గురించి పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రీగారు ఇలా 
వ్రాశారు. 

'ఎగ్రయకవి ఆంధ్రీకరణము భావప్రధానమైనది. కాని ప్రతిపదార్థపరిపాటిని 
పాటింపదు. అసలే కొక్కోకకవి క్రొత్తదోవ ద్రొక్కినాడు. ఆపైని ఎర్రయ కవియును 
మరియొక ఆకు నెక్కువ చదివినాడు. ఈయన ఏ అధికారమునం దేశోకము నాంధ్రీక 
రించినను నరనారీప్రయోజనము లేనిదే కదలువాడు కాడు. కామకాస్తమునందంతటను 
ముఖ్యమగు నాయిక వేశ్య యేనా అని ఈయన గ్రంథము చదువుచున్నప్పుడు దోచును.' 


అయితే పాపం ఏమాట కామాటే చెప్పుకోవాలి. ఎర్రన్న ప్రతివ్రత లక్షణాలు మొదలైనవి 
వ్రాయకపోలేిదు. 


కసవున్‌ గట్టెలు నూకలు న్నుముక యంగారంబునున్‌ భస్మమున్‌ 
మసలంబాయక చేర్చి దాసులకు గర్మవ్యాప్తి పాటించి దు 
ర్వ్యసనంబుల్‌ విడజేసి భర్త విడువన్‌ వస్తాదిసంరక్షణన్‌ 
బిసబాహామణి జాగురూక యయి మన్నింపదగున్‌ భృత్యులన్‌ 
(కొక్కోకము, 2-145) 
ఇంటో చాలా కసపు, కట్టెలు, నూకలు, ఊక, బొగ్గులు, బూడిద మొదలయిన 
'నిష్కామము' పదార్థాలతో మునిగిన ఇల్లాలు భర్తతో ఎలా సుఖించాలో చెప్తున్నాడు. 


పూవుందోటల వృక్షవాటికలలో బూబోడీ బ్రాణేశు సం 

భావింపన్‌ వలయున్‌ విదూషక నట భ్రష్టాంగనా ఖిక్షలున్‌ 

దైవజ్ఞుల్‌ వెలయాలునున్‌ వివిధమంత్ర ప్రక్రియాయోగినీ 

భావస్త్రీ సహభాషణంబులు నసద్బావ్యంబు లిల్లాలికిన్‌ (కొక్కోకము, 2-142) 


4. వాత్స్యాయన కామసూత్రాలు, పీఠిక, పుట 19. 


962 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇల్లాలికి ఎవరెవరి స్నేహసంభాషణలు కూడవో చెప్పాడు. దానికీ ముందు 
ఆరుబయట తోటలో కలుసుకోవాలని చెప్పాడు. అయితే పడకగది ఎలా ఉండాలో 
వర్ణించాడు: 


పట్టెమంచము దూదిపరుపు ముక్కాల్పీట యగురుధూపము వెలుగైన దివ్వె 

పూలు గంధము గంధపొడి పున్లు బరిణయు జాలవల్లిక వన్నా మేలుకట్లు 

తమపదగమ్మును దలగడ చిరుచాప సానరాయడవంబు సంచి గిద్ద 

గొడుగు పాపలు గాజుగుడక నున్న పుగ్రోని గంధపుజిప్పు బాగాల బరిణీ 

గిండి చెంబును జిరు తెరగిన్నా బోన - నిలువుటద్దము వీణయు జిలుకసురటి 

మిదియ యిల్లును మంజూరు మిగిలినట్టి పంచయును గల్లు కేళికాభవనమును. 
(కొక్కోకము, 2-2) 


ఇటువంటి కేళికాభవనాలు కలవారికే సాధ్యమవుతాయి. భాగ్యవంతులకు తప్ప ఇటువంటి 
చిత్రభోగాలు లభించవు. ఈ సంగతులే కొంచెం వేదాంతం చెప్పాక విశదం చేస్తున్నాడు. 


భవము ఘటాంతతోయచలభావము, దీనికి సారమొక్కటే 
వివిధ సుఖ ప్రపంచ మతివిభమ మందుల సౌఖ్య మాత్మలో 
దవిలిన చర్మ నిర్మితము దాని నెరుంగడు మందబుద్ధి హృ 
దృవరతిచిత్ర భోగములు భాగ్యవిహీనులు కెట్లు చొప్పడున్‌? 
(కొక్కోకము, 1-32) 


ఈ కొక్కోకాన్ని అంకితం పుచ్చుకొన్న కుంట ముక్కల భైరవమంత్రి 
భాగ్యవంతుడే. ఇతని కీర్ణి కటకం, గుల్బర్గ, ఢిల్లీ నగరాలదాకా ప్రాకింది. ఇతణ్జీి గజపతి, 
అశ్వపతి గౌరవించారని చెప్పాక కూచిరాజు ఎర్రన్న ఇలా షష్ట్యంతాలు మొదలుపెట్టాడు. 


ఇటువంటి మంత్ర నిధికిని - బటుతరవిద్యాపోషపాండిత్యు నకున్‌ 
గటక కలుబరగు ఢిల్లీ - కటక స్తవనీయసుగుణగుణనీయుకున్‌. 
(కొక్కోకము, 1-20) 


ఈ మల్లమంత్రికి కటకం గజపతులు మహాపాత్ర బిరుదు ఇచ్చారు. కలుబరుగ అశ్చపతుల 
దండనాథుడు జమాఖాను ఏనుకొండ దుర్గాధిపత్యాన్ని మల్లమం తికి ఇచ్చాడు. ఈ 
సంగతులన్నీ ఈ క్రీంది పద్భంవల్ల తెలుస్తున్నాయి. 

హరిపదధ్యానసురుడు చందలమహాలక్ష్మీ ప్రదానైక లభ్యదనుడు 

రమణతో గజపతిరాయ లిచ్చిన సముంచిత మహాపాత్ర .ప్రసిద్ధయశుడు 

ఆ జమాఖానరాయని చేత నొడయడై వినుకొండ దుగ్గమేలిన ఘనుండు.! 


5. ములగనేటి సోమయాజిశర్మగారు ప్రచురించిన కొక్కోక ప్రతిలో (1955) అజిముఖానరాయునిచేత 
నొడయడై 'ఘనమన్నై' దుర్గ మేలిన అనే పాఠాంతరం ఉంది. 


కూచిరాజు ఎర్రన్న, 963 
గుడిచెర్వు నల్లిల్లు కృతిపతినని క్షేప తనయాదిసప్త సంతానకరుడు 
మునిపరాశరగోత్ర సంజనితు డార్య 

శేఖరుని వెంకటాచార్యు శిష్యు డనఘ 

మంత్రి పెరుమాళ్ళతో కొమ్మయ మనుఓబయ్య 

మంత్రి తెలగయ్య ఖైరవమల్లమంత్రి (కొక్కోకము, 1-18) 


ఈ పద్యంలోని చివరి పాదాలలోని పేర్లు మల్లమంత్రి తాతముత్తాల పీర్లు, కుంటుముక్కల 
వారి వంశంలో పెరుమాళ్ళమంత్రి పుట్టాడు. అతని కొడుకు కొమ్మయ ఆయనకు 
మనుమయ్య జనించాడు. ఇతని కుమారుని పీరు ఓబమంత్రి. ఈయనకు తెలగయ్య అనే 
కొడుకున్నాడు. ఇతనికి ఖైరవమంక్రి ప్రభవించాడు. ఈయన కుమారుడైన మల్లమంత్రీ 
కృతిభర్హ. “పేదరాసి పెద్దమ్మా పెద్దమ్మ కొడుకా కొడుకుచేతి గొడ్డలా' అన్నట్టు కనిపించిన 
ఈ పద్యం వంశవృక్ష నిర్ణయానికి, చరిత్రకారులకు ఎంతో పనికి వస్తుంది. 


కొక్కోకం అంకితం పుచ్చుకొన్న మల్లమంత్రి ఖైరవమంత్రికి చిన్నకొడుకు. 
పెద్దకొడుకు పేరు గంగయ్య. ఈ గంగయ్య మంత్రికి కొడుకు పుడితీ తండ్రి పేరే 
పెట్టుకొన్నాడు. అతణ్ణి పినఖైరవుడు అంటారు. ఈ పినఖైరవుడు కూడా గజపతుల 
కొలువులో ఉన్నాడు. గంధకరీంద్రశిక్షుడై' కొండపల్లి దుర్గానికి ఏలిక అయ్యాడు. 
మహాపాత్రబిరుదు వహించాడు. తన పినతండ్రికి కొక్కోకం అంకీతం ఇచ్చిన కూచిరాజు 
ఎర్రన్నను అతడు కొండపల్లీకి రప్పించాడు. 'పురాణసారం' అనే కృతిని అంకీతం 
పుచ్చుకున్నాడు. తరువాత కొన్నాళ్ళకు ఇలా అన్నాడు. 


శ్రీవత్సగో త్రవారధి పూర్త్ణాశీతాంశుడికి కూచియంత్రికి నాత్మజుడవు 

వివిధాష్టభాషాకవిత్వవాచా ప్రొఢి-బూర్వ కవీంద్రుల బోలినాడ 

వేఖిల పురాణేతిహాసకావ్యస్మృతిచయము రచించిన చారుమతిని 

మాపిన తండ్రియౌమల్ల మంత్రికిని గొక్కోకం చెప్పిన కోవిదుడవు 

రసికు లభినుతిసీయ బురాణసారమునుపమంబుగ నాకిచ్చి నట్టి ప్రౌఢ 

వట్లు గావున నొకటి నిన్నడుగ దలచి - యిచ్చటికివిల్వ బంచితి నెర్రనార్య! 
(సకలనీతి కథానిధానము, 1-18) 


పినభైరవమంత్రి అడగదలచినది ఏమిటంటే - తనకు కలియుగ భూపాలుర కథలన్నీ 
వినాలని ఉంది. వాటిని ఎర్రన్న ఆంధ్రకావ్యంగా వ్రాయాలి. వ్రాసి, తన ఇష్టదైవమైన 
తిరుపతి వెంకటేశ్వరునికి అంకితమివ్వమని _ పినఖైరవమంత్రి కోరాడు. ఎర్రన్న 
అంగీకరించాడు. 'సకలనీతికథా నిధానము’ అనే ఐదు ఆశ్వాసాల గ్రంథం వ్రాశాడు. 


జ జ్యో 
6. చాగంటి శేషయ్యగారు, ఆంధ్రకవితరంగిణి, 8వ సంపుటి, పేజి 202లో 'కృతివననిక్షేప పృథు 
తటాకాలయ తనయాది' అనే పాఠం ఇచ్చారు. ములగలేటివారు ' గుడిచెర్పువర్ధిల్లు వడివననిక్షేప' అని 
అచ్చువేశారు. 
7. _ సకలనీతి కథానిధానము, 5-222 


964 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇందులో 1662 గద్యపద్యాలు లభిస్తున్నాయి. ఈ కథలన్నీ నారదుడు బలిచ క్రవర్తికి 
చెప్పాడని ఎర్రన్న ఒక పుక్కిటి పురాణాన్ని కల్పించాడు. ప్రథమాశ్వాసంలో విక్రమార్క 
చరిత్రనంతా వ్రాశాడు. ద్వితీయాశ్వాసంలో భేతాళ పంచవింశతి పూర్తిగా చెప్పాక 
కేయూరబాహు చరిత్ర వివరించాడు. తృతీయాశ్వాసంలో పంచతంత్రం తిరగవ్రాశాడు. 
చతుర్ధాశ్వాసంలో దశకుమార చరిత్రలో 125 నీతిపద్యాలు చొప్పించాడు. పంచమా 
శ్వాసంలో కథాసరిత్సాగరంలోని కథలు కొన్ని చెప్పాడు. వీటిని సంస్కృృతమూలంనుంచే 
కాక తెలుగు కావ్యాలలోంచి తీసుకున్నాడు. కేయూర బాహుచరిత్రలో మంచెన ఇరికించిన 
నీతికథల వరుసను ఎర్రన్న యథాతథంగా అనుకరించాడు. పూర్ణకవులు చెప్పినవి 
శిలాక్షరాలుగా భావించి అలా చేశాడు కాబోలు. సుకవుల రచన గురించి ఈ అభిప్రాయం 
ఇలా చెప్పాడు. 

సుకవులు, చెప్పిన కవితా- నికరములు శిలాక్షరముల నిలుకడ గాంచున్‌ 

గుకవులు చెప్పిన కవితా- నికరములు జలాక్షరముల నీచత నణగున్‌ 

(సకలనీతి కథానిధానము, 1-10) 

ఈ సకలనీతి కథానిధానములోని 1662 గద్యపద్యాలలో 125 నీతిపద్యాలు పోగా, 
35 కృత్యాది పద్యాలు మొదలైనవి పోగా మిగిలిన 1500 గద్యపద్యాలలో సుమారు 150 
కథలు చెప్పడానికి ఎర్రన్న ప్రయత్నించాడు. అంటే కథకు సగటున పది పద్యాలు 
అన్నమాట. ఒకప్పుడు ఒకే ఒక పద్యంలో కథ చెప్పాడు. ఏ గూటిచిలక ఆగూటి పలుకే 
పలుకుతుందని ఒక సీసపద్యంలో చెప్పాడు. 


వేటవో యొక భూమివిభుడు బోయలపల్లె జేరంగ వాకిట చిలుక జూచి 
“జనపతి చనుదెంచె జంపి సౌమ్మెల్లను బుచ్చుకొండ'నుటయు బోక మిగిడి . 
యొక మునీశ్చరుల పల్లెకు జేర వాకిట కీరంబు బలికెను. 'క్లితివిభునకు 
నర్హ్యపాద్యాదు లి'మ్మనిన సంతోషించి మునుపటి చిలుక దన్ననినమాట 
జెప్పుటయు భూమిపతికి నచ్చిలుక పలికె నట్టి కీరంబు నాతోడబుట్టె దుష్ట 
సంగతమున ని న్నభంగి ననియె - శిష్ట సంగతి నేబూజసేయు మంటి. 
(సకలనీతికథానిధానము, ౩3-54) 
కేయూరబాహు చరిత్రలో 'బుద్ధిమాలిన కపి భూపాలుని చంపిన కథ'ను మంచెన 
12 గద్యపద్యాలలో వర్ణించాడు. (3-289-300). ఈ కథనే ఎర్రన్న ఒక్క పద్యంలో ఇలా 
చెప్పాడు. 
ఒకనాడు నృపతి వేటకు నేగి మర్కట శిశువును తెచ్చి బోషింప బెరిగి 
యదియు వర్థనబొంది యధిపతి హితచర్య వర్ణింప నాసన్నవర్తి జేసి 
ఖడ్గ మొక్కటి దాని కరమున కందించి యేనిద్రపోయెద నీవు నన్ను 
బోతుటీగెనను బొలయంగ రాకుండగాచుండు మెవ్వరే గదిసిరేని 
8. మద్రాసు ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయ ప్రచురణలో, సంఖ్య 18గా దీనిని ప్రకటించార 
గంథపాఠాలు చాలా ఉన్నాయి. 


కూచీరాజు ఎర్రన్న 965 


 ఖండనము చేయు మనిన నక్కపియు నట్ల 
నుండి భూపతి నిద్రింప నొక్క యీగ 
ముట్టుటయు ఖడ్గమున దాని బెట్టుగొనిన 
గళముదెగుటయు బాణసంగతిని బాసె, (సకలనీతి కథానిధానము, 2-85) 


ఇంత పరమ టూకీగా కథ చెప్పితి ఎలా రసవంతంగా ఉంటుంది? పాత్రపోషణ 
ఉండదు. ఎక్కడోగాని సంభాషణలు ఉండవు. ఉన్నా చమత్కారాలకు ఆస్కారం 
ఉండదు. ఏఏ సన్నివేశాలలో పాత్రలు ఏఏ అనుభూతులు పొందుతాయో ఏవిధంగా 
భావించాయో కవి ఏమీ చెప్పడు. ఈ సకలనీతి కథావిధానము వాస్తవానికి బోలెడు కథల 
అస్పష్టరేఖా చిత్రాలని చెప్పవచ్చు. కొక్కోకం వంటి బూతుల శాస్త్రమే కాకుండా ఇలాంటి 
నీతుల గ్రంథం కూడా వ్రాయగలనని చెప్పుకొందుకే ఎర్రన్న ఇది వ్రాశాడేమో! 


అయితే ఈ నీతికథల నిధానంలో ఎర్రన్న వాడిన భాష ఏమంత మృదువైనది కాదు. 
ప్రయాగలో నలుగురు స్త్రీలు ఆత్మహత్య చేసుకుంటూ మరుజన్మలో తమకు ఇలాంటి భర్త 
కావాలనుకొన్నారనీ, “వచ్చేజన్మలో' వీరి నల్లురికీ నేనే భర్తనవ్వాలనుకొంటూ ఒక 
పేద బ్రాహ్మణుడు వాళ్ళతోటే మరణించి భోజరాజుగా కోర్కెలు తీర్చుకున్నారని 
భోజరాజీయంలో అనంతమాత్యుడు వ్రాశాడు.” 


ఈ కథనే చెప్తూ ఎర్రన్న వాడిన మాటలు చూడండి 
ముండితుడా ప్రయాగవసుముఖ్యము లొల్లక తీర్ధవాసులన్‌ 
ముండన మాచరించునెడ ముగ్గురు ముండలు వచ్చి యిందులో 
రండయొకర్శి నాత్మపతి రాజుగ గోరి త్రివేణి గూలె నా 
రెండవ ముండయున్‌ బ్రియధురీణమనోహరుగా దలంపుచున్‌ 


ఆ త్రివేణి గూలె నంత మూడవదియు నాత్మ భర్త కళల నధికు డగుచు 
జేరి మొగము జూచు వారెల్లకవులుగా గోరి యాత్రివేణి గూలుటయును 


ఈ ముండలు మువ్వురకు న్నేమగాడం గావలయు నిహమున నని తా 
నాముండియందు గూలుచు - భూమిపయిన్‌ ధరణి యేలే భోజుం డగుచున్‌ 
(సకలనీతికథానిధానము, 2-7, 8-9) 


ఉదాత్తపురుషుడైన భోజుని భార్యలుగా జన్మించబోయే వాళ్ళను గురించి చెప్తూ 
ముండలు, రండలు అనే మాటలు వాడడం వల్ల వెగటు కలుగకపోదు. ఈ పదాలు 
మార్చలేని చోట్ల యతి ప్రాసస్థానాలలో భీతాక్షారాలుగా ఉన్నాయి. సుకవుల రచనలు 
శిలాక్షరాలని చెప్తూనే ఎర్రన్న ఈ గ్రంథంలో కొన్నిచోట్ల సుప్రసిద్ధ కథలను మార్చేశాడు. 
పంచతంత్ర గాథలను విష్ణుశర్మ రాజకుమారులకు చెప్తాడన్నది లోకవిదితం. ఎర్రన్న దీన్ని 
రమారమి “ఆరప్పీరాత్రుల గాథలు'గా చెప్పించాడు. ఇలావర్గాన్ని వజుడనే రాజ 
పాలిస్తున్నాడట. ఒక మంత్రివరునకు కన్య దొరకకపోతీ అతని చెలికాడు తన కూతు? 


9. భోజరాబజీయం, 2:27-37 


966 సమగ్రాంధ్ర సాహిత్యం 


తంక్రీకన్యను ఇచ్చాడట. ఇచ్చి “ఇది యఖిల కళలనెరుగు, గాథ చెప్పనేర్చు. భూమీశ్చరున 
కన్య చిత్తంబు లేకుండా నాదరించు” అంటాడు (3-43). ఆ కన్య తన దాదికి కథలు 
చెప్పటం మొదలుపెడుతుంది. ఈ కథలు పంచతంత్ర కథలే. ఈ కథలు విన్నాక రాజు 
మంత్రులను ' దినక్రొత్తల' నడగడం మరిచిపోయాడట. (3-336) 


పంచతంత్రాన్ని ఎర్రన్న ఇలా మార్చేయడం వల్ల ఒకటి మాత్రం స్పష్టంగా 
తెలుస్తూంది. క్రీ.శే 1450- 1500 ప్రాంతాలలో అరబ్బీ పారశీక భాషలలోని కథలు - 
ముఖ్యంగా వేయిన్నొక రాత్రుల కథలు - తెలుగుదేశంలో ప్రచారం పొందాయని 
చెప్పవచ్చు. అరబ్బీ కథలలోని శహరజాద్‌ ఈ గ్రంథంలో తంత్రీకన్యగా రూపొందింది. 
ఈమె చెప్పిన కథలు కొన్ని రెండుమూడు కథల మేళవింపులు. పంచతంత్రంలో రెండు 
కొంగలు ఒక తాబేలును తీసుకొని ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. జనం వింతగా 
చూస్తారు. క్రిందనున్న కోలాహలం ఏమిటని తాబేలు అడుగుతుంది. ప్రశ్నించడానికి నోరు 
తెరవగానే కరచిపట్టుకున్న కర్రనుంచి తాబేలు క్రిందపడిపోతుంది. ఈ కథను ఎర్రన్న 
ఇక్కడితో ఆపలేదు. అసలు తాబేలు క్రిందపడడానికి కారణం, క్రిందనున్న నక్క ఒకటి ఈ 
దృశ్యాన్ని చూసి ఇలా అడిగింది. 


కటకట యాకమఠము మీ - రటుగొని చనుటెల్ల మెసగనా। యన ముఖసం 
పుట ముడిగి హంస లేలా -యిటుచేసెద రనుచు గూర్మమవనిం బడియెన్‌ 
(సకలనీతికథానిధానము, 8-63) 


కిందపడిన తాబేలును నక్క తినబోయింది. గట్టిగా ఉండడంవల్ల సాధ్యం అవలేదు. 
“నన్ను నీటిలో పెట్టి నానపెట్టు, మెత్తబడతాను' అని తాబేలు అంటుంది. నక్క తీసుకువెళ్ళి 
నీళ్ళలో పెట్టి తన కాలితో తాబేలును అదిమి పట్టింది. కొంచెంసీపయ్యాక ' ఒళ్ళంతా 
నానింది కానీ నీ అడుగున్నచోట నానలేదు' అన్నది తాబేలు. నక్క కాలు తీసింది, తాబేలు 
నీటిలోకి, కథ కంచికీ వెళ్ళిపోయాయి! ఈ రెండు కథలు ఇలా జోడించడం బాగానే ఉంది. 
గానీ తాబేలు ఇంత తెలివైనదైతే అసలు ఆకాశంలో నోరెందుకు విప్పుతుంది? ఈ సంగతి 
ఎర్రన్న చెప్పుడు! 

ఈ గ్రంథంవల్ల ఒకటి మాత్రం విశదమవుతుంది. ఒకటి - ఇందులోని పద్యాలు 
కొన్ని ఇతరుల గ్రంథాలలో ఉండాలి. లేదా, ఇతరుల పద్యాలను ఎర్రన్న చేర్చుకొని 
ఉండాలి. కవిభల్లటుని విక్రమార్క చరిత్రలోనిదని కందుకూరి వీరేశలింగం పంతులుగారు 
ఈ క్రింది పద్యాన్ని ఉదాహరించారని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం." అయితే 
అది ఎర్రన్న గ్రంథంలోనిది. 

చెప్పుకొన్న నీవు జీవంబు విడుతువు - చెప్పినపుడే నాకు జీవహాని 

చెప్పి మున్ను నేను జీవంబు విడిచెద - నీవు చన్నపిదప నిలవలేను 

(సకలనీతి కథానిధానము, 2-189 


10. సమగ్రాంధ్రసాహిత్యం, రెడ్డీరాజులయుగం 


కూచిరాజు ఎర్రన్న 967 


ఇది భేతాళ పంచవింశతి కథలను చెప్తున్న ఘట్టంలో ఎర్రన్న వ్రాశాడు. చీమల భాష 
వచ్చిన రాజు, తను విన్న సంగతి భార్యతో చెప్పడమా మానడమా అని డోలాందోళనలో 
ఉన్నప్పుడు అన్న మాటలు. ఇది కవిభల్లటుడు కాక ఎర్రన్న వ్రాసినదే అని చెప్పవచ్చు. 
అయితీ చతుర్ధాశ్వాసంలో వ్రాసిన యీ క్రింది పద్యాలలో ఇతరుల అనుకరణలు కొన్ని 
ఉన్నాయి. వాటి గురించి ఎర్రన్న ఇలా వ్రాశాడు. 


ప్రాణంబు సకలజనులకు - వానయ యివ్యాస తరచు వచ్చిన దిట్టం 
బూనుదురు గాన పరిచయ మేనరునకు నైన మానహీనత జేయున్‌ 
(సకలనీతికథానిధానము, 4-102) 


ఇది బద్దెన నీతిశాస్త్ర ముక్తావళికి అనుసరణ. చూడండి. 


వాన సమస్తజీవుల కవశ్శము ప్రాణము ప్రాణమైన య 
వ్వానయ బల్మరుం గురియవచ్చిన దిట్టుదు లెల్లవారలున్‌ 
హీనమనస్కులై యొరులు ఇండ్లకు బల్మరు బోవు నేనియుం 
మానిని కట్టవచ్చు నవమాథము, నూనము మానభంగమున్‌. 
(నీతిశాస్త్రముక్తావళి, 105) 


సుమతీశతకంలోని కొన్ని పద్యాలకు పోలికలున్నవి కూడా ఎర్రన్న, వ్రాసిన నీతులలో 
ఉన్నాయి. చూడండి. 


తీలునకు తోక విషమగు - వ్యాలమునకు బండ్ల విషము వనమక్షికకున్‌ 
బోలంగ శిరము విషముయగు - కాలినఖలునకును విషము కాయంబెల్లన్‌ 
(సకలనీతికథానిధానము 4-77) 


ఇది సుమతీశతకంలోని ప్రసిద్ధమైన ఈ క్రింది పద్యానికి పూర్తిగా అనుకరణ. 
తల నుండు విషము ఫణికిని - వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్‌ 
తలతోక యనక నుండును - ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! 
సుమతీశతకములోనిదే ఇంకొక పద్యం చాలా ప్రసిద్ధమైనది ఉంది. తావు మారితే మిత్రులే 
శత్రువులవుతారన్న పద్యం చూడండి. 
కమలములునీటబాసీన కమలాత్ముని రశ్మిసోకి కమలినభంగిన్‌ 
దమతమ నెలవులు తప్పిన దమ మిత్రులె శత్రు లౌట తథ్యము సుమతీ 
దీనికి అనుకృతి ఎర్రన్న గ్రంథంలో ఇలా కనబడుతుంది. 


తమవారి బాసినను నుత్తము మిత్రుండైన మిగులదాపము సీయు౯ 
గమలంబు నీటబాసిన కమలాప్పుని వేడిచేత కమలినభంగిన్‌ 
(సకలనీతికథా సంవిధానము, 4-133 


968 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ పద్యంలో 'తమవారి' అన్న చోట కొంచెం చమత్కారం ఉంది. ఈ 'వారి' అంటే 
నీళ్ళనీ, కావలసిన వాళ్ళనీ రెండర్థాలు ఉన్నాయి. ఈ సకలనీతి కథానిధానాన్ని అంకితం 
ఇస్తూ షష్ట్యంతాలలో చిత్ర కవిత్వం గురించి ఇలా చెప్పాడు: 


నవరసభావవిశీషో- దృవరచనాచిత్రమధురబంధుర కావ్య 
స్తవవచనామృతలహరీ - కవితానాధునకున్‌ శ్రీజగన్నాధునకున్‌ 
(సకలనీతి కథానిధానము, 1-34) 


ఈ పద్యంలో ఇలా చిత్ర మధుర, బంధుర కావ్యాలను పేర్కొన్నా సకలనీతి 
కథానిధానంలో ఎర్రన్న చిత్ర కవిత్వ ప్రక్రియలు చేయలేదు గానీ కొన్ని అపురూపమైన 

విశేష వృత్తాలు వాడాడు. వాటికి వింతపేర్లు పెట్టాడు. “వీరభద్రభూషణ'మనే ఒక కొత్త 
పేరుతో ఒక వృత్తం వ్రాశాడు చూడండీ. 


ఆకళింగదత్తు పుత్రి యాది తేయ కాంతచే 

నాకథాక్రమంబు వించు నబ్జనేత్ర నీపతిన్‌ 

నాకు జూపు మన్న శ్రీదనందనుండు మత్రియున్‌ 

నీకు నెట్లు చూపవచ్చునీవు కన్య ఓ సఖీ! (సకలనీతి కథానిధానము, 5-58) 


ఇది 15వ ఛందంలో ర-జ-ర-జ-ర అనే 10923వ వృత్తాంతం. దీనిని అప్పకవి 
సుగంధి అని పేర్కొన్నాడు. దీనికే శాలిని, చామర, ప్రశాంతులనే ఇతర పేర్లు ఉన్నాయట. 
దీనికే ఎర్రన్న వీరభద్రభూషణమని పేరుపెట్టాడు. 17వ ఛందస్సులో “న- జ- జ- జ-వగ' 
అనే గణాలతో కవిరాజితం అనే వృత్తాన్ని వ్రాశాడు. చూడండి. 


కమలవిలోచన కౌస్తుభభూషణ కంజభవా 
ద్యమరగణార్చిత నాకమునీశ సమాశ్రయ శ్రీ 
రమణీమనోహరరాక్షససంహారరక్షణచి 

. త్రముదితగంగయఖైరవపా త్రశు భస్థిరదా! (సకలనీతి కథానిధానము 2-391) 


ఇది అప్పకవీయంలో లేదు. ఇలాగే పన్నెండవ ఛందంలో భాభాస-స అనే 
గణాలతో ప్రజవృత్వాంతం వ్రాశాడు (5-4). ఇదీ కూడా అప్పకవి పేర్కొనలేదు. 
'నందన' అనే పేరుతో ఒక రగడ భేదాన్ని వ్రాశాడు. 


నందన నిటునకు ననిచి ప్రియమునన్‌ 

బొందుచు మరియొక పురుషుని నెచటన్‌ 

చెందక ధవమునుచినుకక యుండన్‌ 

సుందరివిటునియసువులు గొనగన్‌ (సకలనీతి కథానిధానము, 3-303) 


11. దీని ఆఖరుపాదంలో గణభంగం ఉంది. 


కూచిరాజు ఎర్రన్న 969 


ఇది మధుర గతి రగడ. ఎర్రన్న, ప్రతిపాదానికి 16 మాత్రలు సరిగానే వాడాడు. 
మొదటి రెండు పాదాలలో 14 అక్షరాలు. చివరి రెండు పాదాలలో 13 అక్షరాలు ఉన్నాయి. 


దీనిని ఒక నందనవృత్తంగా సృష్టించాడు. ముద్రాలంకారం వాడాడు. ఇతడు 'విలసితం' 
అనే వృత్తం ఒకటి వ్రాశాడు చూడండి. 


కపటసఖ్యమును గామినితోడన్‌ - (శపథ) యుక్తముగా జాగణరాయం 
డుపమ విలారి సరసోక్తుల తోడన్‌ - నృపతి యాత్మ గరుణింపగ జేసెన్‌ 
(సకలనీతి కథానిధానము, 2-346) 


ఇది పన్నెండవ ఛందంలో 'న-భ-జయ' అనే గణాలవృత్తం. దీనిని అప్పకవి 
చెప్పలేదు."* కూచిరాజు ఎర్రన్న వాడిన విశేషవృత్సాల పరిశీలన చాలా అవసరం. దోదక 
వృత్తం వ్రాసి దానికి ఉన్న పర్యాయపదాలన్నీ ఒక్కొక్క మారు ఒకటి వాడాడు. పాదపం 
(1-99), తోదకం (5-169), దోదకం (1-266:2-108; ౩-238; 3-340 (గణభంగం, 
4-399) అని ఈ పుస్తకంలో పర్యాయపదాలు కనబడతాయి. ఇలాంటి విశీషవృత్తాలను 
వాడిన ఎర్రన్న గర్భ కవిత్వం కూడా వ్రాసినట్టు ఒక పద్యం వల్ల తెలుస్తున్నది. చతుర్విద 
వృత్తం అని ఒకటి కనబడుతుంది. చూడండీ. 


పనసరసాలపాటల పాటిగ నుత్తమమధ్యమాధముల్‌ 
వినబడుచుంద్రు పూయక ఫలించియు బూచి ఫలంబు నొందియున్‌ 
ననిచి ఫలంబు బూనక వినాశము బొందినయట్టి పోలికన్‌ 
మును ఫలమిచ్చి పూచి ఫలముల్‌ ఘటియించియు బూచి పండకన్‌ 
(సకలనీతి కథానిధానము, 4- 105) 


ఈ చంపకమాలలో ఏ పద్యాలు ఇమిడ్చాడో తెలియడం లేదు. విజ్ఞులు వెదికి చెప్పితే 
సంతోషం. ఎర్రయ్య సకలనీతి కథానిధానంలో శబ్దాలతో చమత్కారాలు చేయలేదుగాని 
కొక్కోకం పీఠికలో కొంత తన అవధానకవీశ్చరత్వం ప్రదర్శించాడు. కొక్కోకం కృతి 
పుచ్చుకొన్న మల్లమంత్రిగారి అన్నను ఇలా వర్ణించాడు: 


మూధవమాధవ మాధవులకు సాటి సౌందర్య విక్రమసంపదలను 
గోపాల గోపాల గోపాలురకు జోడు భోగసాహసకళాభోగములను 
గాంగేయ గాంగేయ గాంగేయులకును 'బతివర్ణ్ల ప్రతాపపావనరూడి 
కుంభజకుంభజకుంభజాలకు నీడు రణ తపస్సామర్థ్యరా జసముల 
నితరజసముల సరిపోల్చ నెట్లు - వచ్చు భాగ్యసౌభాగ్య వైభవప్రాభవముల 
కుటిలరిపుమం త్రిహృద్వేదికుంటముక్ష - గంగ యామాత్యునకుదానకర్ణునకును 
(కొక్కోకం, 1-17). 
12. ఎర్రన్న వాడిన ఈ అపూర్వవృత్తాలు అప్పకవీయంలో లేనట్లే మన ఛందోగ్రంథాలలోనూ 
కనబడలేదు. రావూరి దొరస్వామిశర్మగారు విపులంగా వృత్తపట్టికలు ఇచ్చిన “తెలుగు భాషలో 
ఛందోరీతులు' అనే గంథంలోనూ లేవు. 


970 సమగ్రాంధ్ర సాహిత్యం 


కొంచెం నిదానంగా వ్రాస్తే సకలనీతికథా నిధానంలోకూడా ఇటువంటి మజాలు 
చూపీవాడేమో! నవఘంటాసుర త్రాణ అవధానకవీశ్చర వీరుదాలు ఆశు, చిత్రకవిత్వాలు 
చెప్పడంవల్లనే వచ్చాయి కాబోలు, “ఇతడు కవిత్సరచనా ప్రొఢి బూర్వకవీంద్రులను 
పోలినవాడు' అని కృతిపతి పినఖైరవ మహాపాత్రుడు భావించాడు. ఎర్రన్న తాను తన 
కవిత్వంలో అనుసరించిన పూర్వులను మాత్రం కృతజ్ఞతతో స్మరించాడు. 


వినుతి యొనర్తు నాంధ్ర సుకవీంద్రుల నన్నయ్య భట్టు దిక్కయ 

జ్బను నమరేశ్చరుక జదలువాడ మహాత్ముని మారనార్యు నా 

చనుసుతు సోము భాస్కరుని జక్క యనుం గవిసార్వభౌమునిశ్‌ 
వనరుహపుత్రసన్నిభుల వర్ణిత కావ్యకళావిధిబ్లులన్‌. (సకలనీతి కథానిధానం, 1-8) 


మారనను పూర్వకవులతో చేర్చి నుతించిన పద్యం నేను చూచినంత మటుకు ఇది 
మొట్టమొదటిది. విక్రమార్క చరిత్రను అనుసరించినందుకు జక్కనను స్మరించిన ఎర్రన్న, 
కేయూరబాహు చరిత్రను అనుసరించినందుకు మంచెన పేరు ఎందుకు ఎత్తలేదో తెలియదు. 
బహుశ “మారనార్యు' అనే మాటకు బదులు 'మంచనార్యు' అని వ్రాశాడేమో 
పాఠాంతరాలు వెదకాలి. ఐతీ దురదృష్టవశాత్తు సకలనీతి కథానిధాన ప్రతులు దేశంలో 
లేవు. ఇతని కొక్కోకం ప్రతులు మటుకు అన్ని ఊళ్ళలోనో దొరుకుతాయట! 
““ఎల్జియకవి'' కొక్కోకము వ్రాతప్రతులు ఆంధ్రదేశమున నింటింట వందలకొలదిగా 
ఉన్నవి” అని పంచాగ్నులవారు వ్రాశారు.!కి 


ఇంత ప్రచారం అన్ని గ్రంథాలతూ రాదు. అది ఒక విశేషమే! 


13. వాత్సాయన కామసూత్రాలు, పీఠీక, 19 


అడిదం కవులు పూసపాటిరాజులు 


గ౦ంటాన్ని నడిపించినట్టే కత్తిని జశిపించి రెండు విద్యలలోనూ ఆరితేరిన ఆం ధ్రకది 
కుటుంబాలో అడిదము వారిదొకటి. ఆడిదం అంటే ఖడ్గమని అర్థం, క్రీ.శ. 1720-1785 
ప్రాంతాలలో వున్న సుప్రసిద్ధకవి అడిదం సూరకవి. తమ వంశంలో అప్పటికి 23 
పురుషాంతరాలనుంచి అందరూ కవిత్వమే వృత్తిగా జీవించినారని చెప్పాడు. తరానికి 25 
ఏళ్లు లెక్కవేసుకుంటే క్రీ.శ 1160 నుంచి ఈ కుటుంబంలో ' వ్యక్తులు కవులై జీవించారనీ 
తెలుస్తుంది. మూలపురుషునినుంచి పధ్నాలుగు పురుషాంతరాలు గడిచాక, అంటే 
క్రీ.శ. 1440 ప్రాంతాలలో ఈ కుటుంబంవారికి రాజాశ్రయం లఖించిందట. ఈ సంగతి 
సూరకవి ఇలా చెప్పాడు. 


ఇరువది మూడు పూరుషము లిప్పటి కయ్యె గవిత్వవృత్తిచే 
నరపతులెల్ల మెచ్చ బదునాల్లు తరంబులు మించు పిమ్మట! 
వెరవగు జీవనస్థితి లభించుట తొమ్మిది యయ్యె బూరుషాం 
తరములు నిక్కళింగవసుధాదవు చెంగట నాశ్రయించుటల్‌. 
(చాటు. 11 పుట 128/3019) 


ఈ పద్యంలో చెప్పిన కళింగరాజు పేరు పూసపాటి ఇమ్మడి తమ్మిరాజు. ఇతడు 
క్రీశ 1458 ప్రాంతాలలో కపిలేశ్చర గజపతివద్ద సేనానిగా ఉండేవాడు. ఇతని తండ్రి మొదటి 
రాచిరాజు క్రీ.శ. 1380 - 1440 మధ్య మన్యసుల్తాను అనే బిరుదుతో ప్రొఢదేవరాయలవద్ద 
రణోద్యోగిగా ఉండేవాడు. తండ్రి నరపతులైన విజయనగర రాజుల వద్ద వుంటే, కొడుకు 
గజపతుల వద్ద చేరాడు. ఇతనివద్ద అడీదంవారి వంశంలో ఉన్న నీలా ద్రికవి చేరాడు. 


ఈ రాజాశ్రయం దొరకడానికి ముందు అడిదంవారికి గ్రంథవారణం వారనే ఇంటి 
పీరు ఉండేది. ఎందుకంటే తాము వ్రాసిన గ్రంథాలన్నింటిని ఒక ఏనుగుమీద వేసుకొని ఈ 
కవులు సంచారం చేసేవారట. అప్పటికి పధ్నాలుగు తరాలనుంచీ కవిత్వం చెప్పుకుంటూ 
జీవిస్తున్నవాళ్లు అన్ని పుస్తకాలు వ్రాయడంలో ఆశ్చర్యం లేదు. గ్రంథవారణం వారనే 
ఇంటిపేరు రావడానికి ముందు వీరు మోదుకూరివారు. గోదావరి మండలంలో ఒక 
మోదుకూరు ఉంది. పూసపాటి తమ్మిరాజును నీలాద్రికవి ఆశ్రయించి ఆ రాజుతోపాటు 
పర్యటన చేస్తూవుండేవాడు. తమ్మిరాజు చాలా పరాక్రమవంతుడు. కటకం గజపతులతో 
పాటు అనేక యుద్ధాలలో పాల్గొని అశ్వపతులను, నరపతులను, పద్మనాయకులను 
జయించాడు. ఇతని విజయాలు గురించి ఈ పూసపాటివారి వంశంలోనే క్రీ.శ. 1640 
ప్రాంతాలలో ఉన్న ఇంకో తమ్మిరాజు తన శ్రీకృష్ణవిజయంలో ఇలా వ్రాశాడు: 

అరిబలంబుల నందపుర్ణూలమునొద్ద మర్దించి గజపతి మాన్యుడయ్యె 

భూరిసైన్యములతో బొదివి బెల్లముకొండ సాధించె నిశ్ళంకసాహసమున 
1. అడిదం సూరకవి చాటువులను వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చాటుపద్య మణీమంజరి రెండవ 

భాగంలో విపులంగా ప్రచురించారు. 


972 సమగ్రాంధ్ర సాహిత్యం 


దట్టించి లగ్గలు పట్టించి చేకొనె బ్రబలుడై శ్రీరంగరాజుకొండ 

బల్లిదుడై యోడపల్లి గైకొనియె వివక్షులందరు పటాపంచలుగను 

త్రిభువనీరాయబవిరుదప్రదీప్తు రావు - సింగన జయించి బెదవీటి చెంద బొదవి. 

కలన శరణన్న బాహాదిఖానుగాచె - రాచభూపాలు తమ్మిధరావరుండు. 
(శ్రీకృష్ణవిజయం, 1-117) 


ఇమ్మడి తమ్మిరాజు సాధించిన ఈ విజయాలను నాలుగవ తమ్మిరాజు పీర్కొన్నట్టి 
పూసపాటివారి వంశంలోనే .వున్న వేంకటపతిరాజు ఉషాభ్యుదయంలోనూ, విజయ 
రామరాజు విష్ణుభక్తిసుధాకరంలోనూ, ఈ వంశాన్ని ఆశ్రయించిన కొటికలపూడి 
సోమేేఖరకవి నరసభూపాలరా జీయంలోనూ పేర్కొన్నాడు. అయితే ఈ ఘనవిజయా 
లన్ని టినీ నీలా ద్రికవి ఒక కావ్యంగా వ్రాశాడట. దాని పేరు రణరంగవిజయం. 
తమ్మిరాజుతోపాటు తాను కూడా యుద్దాలలో ప్రత్యక్షంగా పాలొన్న నీలాద్రికవి ఈ 
విజయాలను ఎంతో చక్కగా వర్జించి వుంటాడు. నిండుకొలువులో ఈ కావ్యాన్ని 
నీలాద్రికవి చదివి వినిపిస్తే తమ్మిరాజు సంతోషించి ఒక అడిదాన్ని బహూకరించాడట. 
అప్పటినుంచి గంథవారణం వారికీ అడిదంవారనే ఇంటిపేరు కలిగింది. ఈ సంగతి 
సూరకవి ఇలా చెప్పాడు: 

కదనపార్దు డందె రాజునీలాద్రి - అల కళింగరాజు లడిద మొసగ 

నిందుచేత నయ్యె నింటిపీ రడిదము - రామరాయవినుత రామచంద్ర.” 


కవి స్వయంగా పాలొన్న యుద్దాలను వర్ణించే ఈ రణరంగవిజయం నేడు దొరక్కపోవడం 
దురదృష్టం. దొరికితే ఆంధ్రసాహిత్యంలో తొలి చారిత్రక గ్రంథంగా ఇది నిలబడిపోయేది. 
పూసపాటి తమ్మిరాజుపైన చాలా భట్టు పద్యాలున్నాయి. బహుశా ఇవి అడిదం నీలా ద్రికవి 
వ్రాసిన రణరంగవిజయంలోనివి కావచ్చు. 


అతిశార్యుండగు పూసపాటి కులరాచాధీశుతమ్మయ్య కు 

న్నతి గావించుచు నాశ్రయించి రిలపర్నాటీపరిచ్చేది కా * 

కితికోటిప్రభు లాత్మ బాంధవతనో మహా 

చతురుండంచునొ షడ్డ్వీపాగ్నిశశభృచ్చాకాబ్ధకాలంబునక . (ఆంధ్రకవితరంగిణీ, 6-234) 
ఇతజ్జీ సేవించే రాజుల గురించి భట్టుపద్యం ఉండేది. 


కొందరు రాజులప్పనము కొమ్మని యియ్యగ బంధువర్గమై 
కొందరు గొల్వ జేరు లిడి కొందరు మొక్కగ నూడిగంబుల౯ 
ముందర కొందరుం బిరుదుమోవగ రాజుల పూజలింగమై 
యందున్‌ మించె రాచమనుజాధీపు తమ్మన రాజమాత్రుడే?(ఆంధ్రకవితరంగిణి, 6-234) 
ఈ తమ్మిరాజు ప్రతాపాన్ని వర్ణించే పద్యం కూడా వుంది. 
2. అడిదము సూరకవి జీవితం. రచన:అడిదము రామారావు గారు. పీరీక:నిడుదవోలు వెంకటరావు 
గారు, పుట7 


అడీదం కవులు పూసపాటిరాజులు 973 

మెండెండ రాజుల గుండెలో గాలాము నిరసించు రాజుల వెన్ను తరటు 

కలహించు రాజుల కడుపులోపల కత్తి గర్వించు రాజుల కాలయముడు 

మార్కొన్న రాజుల మత్తేభసింహంబు మదవైరిరాజుల మగల మగడు 

(కోధించు రాజుల కొసమీసముల మిండ నిరసించు రాజుల నెత్తిపిడుగు 

సకలసౌ జన్యరాజన్యచక్రవర్షి - రాజు కబశేశ్వరస్వామి రాజ్యధుర్భు 

భూసురారాసుతగువాటిపూసపాటి - రాచవిభు తిమ్మవుద్దండరాచమాన. 
(ఆంధ్రకవితరంగిణీ, 6-234) 


ఈ రెండవ తమ్మిరాజు కుమారుని పేరు రాచిరాజు. ఇతడు క్రీ.శ. 1462 నుండీ 1496 
దాకా రాజ్యం చేసిన పురుషోత్తమ గజపతి కొలువులో వున్నాడు. కేతవరం అనే 
పట్టణానేకి అధిపతి అయ్యాడు. రాజ్యాన్ని విస్తరించుకొనో, ప్రతాపాన్ని ప్రదర్శించో, 
ఆనాటి రాజకీయాలలో ప్రముఖపాత్ర వహించో పూసపాటి రాచిరాజు గజపతుల 
వియ్యంకుడయ్యాడు. ప్రతాపరుద్రగజపతి కుమార్తెను తన్న కుమారుడు మూడవ 
తమ్మిరాజుకు చేసుకొన్నాడు. ఇతడు కృష్ణదేవరాయలవారి తోడల్లుడు. పూసపాటి 
రాచిరాజును శ్రీకృష్ణవిజయంలో నాలుగవ తమ్మిరాజు ఇలా వర్ణించాడు: 


నవభారతాఖ్యాన నవ్యకావ్యమునకు నాయకుండయ్యె నేనరవరుండు 
కటకేశ్వరునిచేత గని కేతపరమాత్మ పురముగా నేలె నేభూవిభుండు 


నిలిపె బారుహబున్నె నృపగండపెండేర మెపుడు డా కాలనే నృపతిమౌళి 

అఖీలసద్గుణవతి యక్కమాంబాదేవిప్రాణేశు డయ్యె నే పార్థివుండు 

ప్రథితగజపతిరా జవీర ప్రతాప- రు ద్రతనయాధినాయకాళూఢతమ్మి 

రాజజనకత గాంచెనే రాజతిలక - మత డలరు తమ్మ విభురాచయప్రభుండు. 
(శ్రీకృష్ణవిజయం, 1-121) 


ఈ పద్యంలో చెప్పిన నవభారతం అనే కావ్యానికి రాచిరాజు నాయకుడయ్యాడనే 
విషయాన్ని తలొకరూ తలొకవిధంగా అర్థం చేసుకొంటున్నారు. ఈ కావ్యాన్ని ఇతడు 
రచించాడని కొందరు, లేదు - అంకితం పుచ్చుకొన్నాడని కొందరు అంటున్నారు. 
నరసభూపాలరాజీయంలో ఇలా చెప్పాడట 


వారిలోపల రాచభూవాసవుండు - గండపెండేరమును బూనె దండీనూత్న 
భారతంబన గృతిజేసి భాసురముగ - గేతవరపట్టణేశుడై కీర్ణిమించె. 


ఈ పద్యంవల్ల రాచిరాజు 'నవభారతం' రచించనట్టే విశదమవుతుంది. అయితే ఈ కావ్యం 
నషమెనది. ఈ రాచిరాజే పూసపాటి వారి వృత్తాంతాన్ని తెలిపే వసిష్టగో త్రక్షత్రియుల 
గుంది 56 చరణాల సీసమాలిక వ్రాశాడట. దీనిని విజయనగరం మహారాజావారి 
కాలేజీపత్రికలో 1933వ సంవత్సరానికి పూర్వం ప్రకటించినట్లుంది.* దీనినే దువ్వూరి 
వాదుల పక పను వ వన ————— 
3. ఆంధ్రకవితరంగిణి, 8వ సంపుటము, పుట 4లో చాగంటి శేషయ్యగారు ఉదాహరించారు. 

4. టేకుమళ్ళ అచ్భుతరావుగారు ఈ సీసమాలికలో భాగాలను తమ 'విజయనగరసామ్రూజ్యమందలి 

ఆంధ్రవాజ్ఞయచరి త్రము లో ఉదాహరీంచారు. ఆ పాదాలు పై పత్రికలో నివన్నారు. 


974 సమగ్రాంధ్ర సాహిత్యం 


జగన్నాధశర్మగారు చిన్న పుస్తకంగా ప్రకటించారు. ఈ సీసమాలిక కాపీకోసం నేను 
ఎంతగానో ప్రయత్నించానుగాని చాలాకాలం దాకా దొరకలేదు. దొరికాక ఎన్నో 
అనుమానాలకు తావిచ్చింది. ఈ సీసమాలికలో నంధేల కృష్ణంరాజు ప్రసక్తి ఉంది కనుక 
ఇందులో ప్రక్షిప్తాలు చేరాయనో లేక సీసమాలికే కూటకరణమనో అనుమానించడానికి 
ఆస్కారం ఉంది. ఆనందగజపతి మరణానంతరం జరిగిన విజయనగరం పెద్దదావాలో 
చాలా సాహిత్య వ్యళీకాలు, జరిగాయి. నిప్పులేందే పాగరాదు కనుక రాచిరాజు ఒక 
సీసమాలికను చెప్పాడేమో. ఆ నిప్పులో ఎవరికి కావలసిన సమిధలు వాళ్ళు 
ఆహుతిచ్చారేమో. ఈ సీసమాలికను నిజంగా రాచిరాజే వ్రాస్తే 'వంశచరిత్రలను 
శతాబ్దాలతో గ్రంథస్థం చేసిన కవులలో ఇతడు ప్రథముడవుతాడు. ఈ సీసమాలిక కడపట 
ఇలా వుందిట. 


న. శరణాగత త్రాణవీరుదవార.............. 

లనుచు శ్రీరామచంద్రార్భణముగ బుతుగగ నాద్దీచం ద్రశకంబునందు 
సరససంగీతసాహిత్యచ క్రవర్తి - రాజమార్తాండ శ్రీతమ్మరాజరాజు 
రాచిరాజోచితంబు విభ్రాజితంబు - ధరణి వెలయుత నా చంద్రతారకంబు.5 


దీనివలన రాచిరాజు సరస సంగీత సాహిత్య చక్రవర్తి అని తెలుస్తున్నది. ఇతనికి అడిదము 
నరసింహమంత్రి సమకాలికుడు. ఈ మంత్రి నీలాద్రికవికి ఏమవుతాడో తెలియదు. 
బహుశా కుమారుడు కావచ్చు. ఇతని గురించి అడిదం ఇలా వ్రాశారు: 


మా నృసింహమంత్రి సేనానిగా దొల్లి - గజపతీంద్రు గొలిచి కటకమందు 
ఆడిద మన్వయంబు నన్వర్థముగ చేసె - రామరాయవినుత రామచంద్ర" 


ఇతడు అడిదంవారి వంశంలోనివాడే కనుక 'కవిత్వవృత్తి చేత జీవించాడని 
ర చ 
చెప్పవచ్చు. ఇతని గ్రంథాల పేర్లైనా తెలియవు. చాటువులు చెప్పాడేమో. రాచిరాజుపైన ఒక 
చాటువు లఖిస్తున్నది. 


మన్నెసులతాను వీరుదం - బెన్నగ గజరాజువీట నెన్నగ దామున్‌ 
మన్నీల మనుచు వచ్చిన - దన్నును నీగొడుగువాడు తమ్మయరాచా.? 


ఇది నరసింహమంత్రి చెప్పాడో లేదోగాని మొత్తంమీద తొలి రాయల యుగంలో 
అడీదం కవులూ, పూసపాటి రాజులూ చాలా పేరుమోసివాళ్ళని చెప్పవచ్చు. 


ఓ. నిడుదవోలు వెంకటరావుగారు ఉదాహరించారు. భారతి, 26వ సంపుటము, సంచిక ౩3, పుటలు 
137-139. 

€. అడిదము సూరకవి జీవితము - పీఠిక, పుట 8 

7. ఆంధ్రకవితరంగిణీ, సంపుటము 8, పుట 50 


దూబగుంట నారాయణకవి 


[ప్రపంచ కథా వాజ్యయాన్నే శ్రీమంతం చేసిన భారతీయ నీతికథల సంపుటం ఒకటి 
అత్యంత ప్రాచీన కాలంలోనే ప్రభవించింది. దాని పేరు పంచతంత్రం. చదువురాని 
రాజకుమారులకు ఆర్నెల్లలో రాజనీతిని బోధించడానికి విష్ణుశర్మ అనే మేధావి ఒక 
కథాక్రమంలో చెప్పిన రకరకాల కాకమ్మ కథలతో అయిదు ముఖ్యమైన తంత్రాల 
సీరికలందులో ఉన్నాయి. అవి మిత్రభేదం, 1. మిత్రలాభం, 2. సంధి, ౩. విగ్రహం, 4. 
లబ్దనాశనం, 5. అసంప్రీక్షకారిత్సం అనేవి. తంత్రం అనే మాటకు కపటోపాయం అనే 
అర్థమే నేడు ప్రసిద్ధమైనా, రాజ్యాదుల పరిపాలనా వ్యవస్థను ప్రాచీనకాలంలో 
తంత్రమచేవారు. స్వతంత్రం పరతంత్రం అనే మాటలలో ఈ అర్థం నేటికీ ఉంది. కాళిదాసు 
శాకుంతలంలో “లోక తంతాధికారి” అని వాడాడు. రాజ్యాంగంలో అన్నిటికంటే 
ముఖ్యమైన నీతి అవయవానికి తంత్రమనేవారు. 

తనకాలంనాటి ప్రచారంలో ఉన్న నీతిబోధకమైన పిట్టకథలను రసవత్తరంగా 
ఉండడానికి కొన్ని 'రంకు' కథలు తీసుకొనో, కల్పించో పంచతంత్రాన్ని విష్ణుశర్మ 
క్రీశ మూడవ శతాబ్దంలో రచించాడు. అది అతిత్వరలో బహుళ ప్రచారాన్ని పొందింది. 
క్రీ.శ. 531-597 మధ్య పారశీక దేశాన్ని పాలించిన (ససానియిన్‌ రాజు) ఖుస్రూ 
అనూషల్వాన్‌ కోరికపై బరో అనే రాజవైద్యుడు పహ్హవీభాషలోకి పంచతంత్రాన్ని 
అనువదించాడు. ఇది లోకానికి దక్కలేదుగాని దీనిని ఆధారం చేసుకొని ఆరవ 
శతాబ్దంలోనే సిరియన్‌ భాషలోకి అనువదించిన గ్రంథం నేటికీ సురక్షితంగా ఉంది. బర్తో 
చేసిన అనువాదాన్నే అనుసరిస్తూ క్రీశ. 725లో జనించిన అబ్బుల్లా ఇబిన్‌- ఆల్‌ముకఫ్సా 
అనే కవి అరేబియన్‌ భాషలోకి పంచతంత్రాన్ని పరివర్ణనం చేశాడు. అది కలీలా- వా- 
దివ్ను' అనే పేరుతో సుప్రసిద్ధమయినది. మిత్రభేదం అనే మొదటి తంత్రంలో ఉన్న 
కరటకదమనుకుల పేర్లే అరేబియన్‌ గ్రంథనామాన్ని సగర్వంగా అలంకరిస్తున్నాయి. 
బహుమూద్‌ (షావాన్‌) అనే రచయిత ఒక అరేబియన్‌ ప్రతికి ఉపోద్నాతం వ్రాస్తూ భారతీయ 
పంచతంత్రాన్న్ని “వీద్వా' అనే బుషి వ్రాసినట్టు తెలియజేశాడు. పాశ్చాత్య లోకంలో 
పంచతంత్రం అంటే 'వీద్బా నీతికథ' లనే పేర పోష ప్రచారాన్ని పొందాయి. ముకఫ్సా వ్రాసిన 
గంథం అచిరకాలంలోనే పర్షియన్‌, తుర్కి, మంగోల్‌, మలె, ఇతియోపియో భాషలలోనికి 
పరివర్హన పొందింది. క్రీ.శ. 12వ శతాబ్దంలో హిబూ భాషలలోనికి, దానినుండి లాటిన్‌ 
భాషలోనికి 13వ శతాబ్దం మూడవ పాదంలో అనువాదం అయింది, భారతీయ 
భాషలన్నీంటీకి సంస్కృతం మూలభాష అయినట్టు యూరోపు భాషలకు ఏలిక అయిన 
లాటిన్‌లోంచి వివిధ పాశ్చాత్య దేశాలవాళ్ళు తమ మాతృభాషలలోనికి పంచతంత్రాన్ని 


అనువాదం చేసుకున్నారు." 
ప్రొఫెసర్‌ జొహన్నేన్‌ హర్‌టిల్‌ సవిస్తరమైన పరిశోధనలు చేసి జర్మన్‌ భాషలో ఒక 


గ్రంథాన్ని ప్రచురించాడు. అందులో ఏఏ భాషలలో ఎన్నిరకాలుగా పం త్రం 
గ్రంథాన్ని ప్రచురించాడు. అందులో ఏఏ భాషలల్‌ ఎన్నిరకాలుగా పంచతంత్రం 
1. ఎన్‌సైకోపిడియా బ్రిటానికా, సంపుటి 3, 548 పుట. 


976 సమగ్రాంధ్ర సాహిత్యం 


అనువాదం అయిందో చెప్పాడు. అయన లెక్క ప్రకారం 50కన్నా ఎక్కువ ప్రపంచ 
భాషలలో 200 వైచిలుకు అనువాదాలు ఉన్నాయట. ఇతడు లెక్కించిన అనువాదాల 
గురించి ఫ్రాంక్షిశ్‌ ఎడ్డర్‌టన్‌ వివరించాడు. 


క్రీ.శ: 13వ శతాబ్దం నాటికే ప్రపంచ భాషలలోకి పరివర్తనం పొందిన పంచతంత్రం 
మన తలుగు భాషలలోనికి కూడా రమారమి ఆ కాలంలోనే వచ్చింది. క్రీ.శ. 1347లో 
ఉన్న, మడికి సింగన్న నాటికి ఒక పంచతంత్రం తెలుగులో ప్రసిద్ధమయినది. ఆ కావ్యం 
పూర్తిగా మనకు నేడు లభించదు. గాని అందులోనుంచి 189 పద్యాలు మడికి సింగన్న తన 
'సకలనీతి సమ్మతం' అనే సంకలన గ్రంథంలో చేర్చుకోబట్టి మొదటి పంచతంత్రం యొక్క 
ఉనికి మనకు తెలుస్తున్నది. ' 


నేడు మన భాషలో లభిస్తున్న మొట్టమొదటి సంపూర్ణ పంచతంత్రం రచించిన కవి 
దూబగుంట నారాయణకవి. ఇతడు నెల్లూరు జిల్లాలో ఉదయగిరికి చేరువలోనున్న 
దూబగుంట అనే గ్రామానికి క్రీ.శ. 1470 ప్రాంతంలో కరణంగా ఉండేవాడు. నెల్లూరు 
జిల్లాలో మూడు దూబగుంట గ్రామాలున్నాయి.* ఒకటి మనం ఇప్పుడు చెప్పుకొన్నది. 
రెండోది నెల్లూరు దగ్గరే ఉంది. మూడోది ఆత్మకూరు ప్రాంతంలో ఉంది. నారాయణకవి 
ఉదయగిరికి చేరువలోనున్న దూబగుంట వాడని ఊహీంచడానికీ కారణం - అతడు 
ఉదయగిరి దుర్గాన్ని పాలించిన బసవరాజుకు పంచతంత్రాన్ని అంకితం ఇచ్చాడు. 
అందుచేత కవి తన కృతిభర్త రాజధానికి చేరువలో ఉన్న దూబగుంట వాడని చెప్పవచ్చు. 
ఇటీవలి సాహిత్య పరిశోధకులు కావలి-ఉదయగిరి మార్గములో గల కనిగిరి 
గ్రామమునకు ఈశాన్యదిశగా తొమ్మిది మైళ్ళ దూరమున గల దూబగుంట గ్రామమే 
నారాయణకవి నివాసమని భావిస్తున్నారు.* 


ఈ బసవరాజు పూసపాటి వారీ వంశంలోని వాడు. కటకం రాజధానిగా కొన్నాళ్ళు 
తెలుగుదేశాన్ని పాలించిన గజపతులకు ఇతడు సామంతుడు. బసవరాజు తండ్రి పీరు 
తమ్మారాయుడు. ఈయన శాసనాలు రెండు దొరుకుతున్నాయి." క్రీశ 1460లో ఉదయగిరి 
మీది చున్యాన్యనను 'కటమరాబజువల్లభయ్యాగాశరి కుమారుడు తమ్మరాయనింగారు 
కాళీ వి్సోశ్వరునికి, గోపాలకృష్ణునికి విడివిడిగా చెరొక నగరు కట్టించి ప్రతిష్ట చేయించాడు. 
తండ్రి. క్రీశ 1460 ప్రాంతాలవాడు కనుక కొడుకు కా అదే ప్రాంతాలవాడని 


2, The Panchatantra by Franklin Edgerton, George Allen and Unwin Ltd., 1965. 

3. Alphabetical list of villages in the Madras Presidency (1924) అనే పుస్తకం ప్రకారం నెల్లూరు 
జిల్లాలోని ఆత్మకూరు తాలూకాలో ఒకటి, కనిగిరి తాలూకాలో ఇంకొకటి, కావలి తాటక! 
వేరొకటి. వెరసి మూడు దూబగుంట గ్రామాలు కనబడుతున్నాయి. పునర్విభజన తర్వాత జిల్లాల 
సరిహద్దులు మార్చాక, కొత్త జిల్లాలు వచ్చాక ఈ మూడు గ్రామాలున్న తాలూకాల పీర్లు మారడం 
సహజం. 

4. నూర్యదేవర రవికుమార్‌ - 'వ్యాససుధ' పుట 70 

5. నెల్లూరు శాసన సంపుటి, పుటలు 1373-1378 '' ' 


దూబగుంట నారాయణకవి 977 
అనుకోవచ్చు. లేదా, చారిత్రకులు తరానికి పాతికేళ్ళు లెక్కిస్తారు కనుక 1485 
ప్రాంతాలవాడని చెప్పవచ్చు. 


ఈ రాజవంశంలో ఇంకొక బసవరాజు కూడా ఉన్నాడు. అతడు పంచతంత్రంలో 
కృతిభర్తకు స్వయానా సవతి సోదరుడు. ఇతని కుమారుడు సింగరాజు శాసనమొకటి 
క్రీ.శ. 1518 నాటికి లభిస్తున్నది.* అందులో ఈ వంశం వాళ్ళకు 'హోసవీరుదరగండ', 
'సహకారబాంధవ','మల్లనావల్లభ', “రణరంగభైరవగండధనుంజయ' అనే వీరుదులు 
ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ విరుదులలో కొన్ని దూబగుంట నారాయణకవి పంచ 
తంత్రంలో పేర్కొన్నాడు. ' ప్రసవాంబకసమనూపున కొసవిరుదరగండనికి మహెోర్వీశున 
కున్‌ (1-4) అనీ, 'రణరంగభైరవునకున్‌ ప్రణమితరాజన్యహృదయ పద్మార్కునకున్‌' 
(1-43) అనీ, 'సహకారబాంధవునకున్‌ సహజాలంకారడేహసౌందర్యకున్‌' (1-44) అనీ 
శాసనాలలోని వీరుదులనే నారాయణకవి చెప్పాడు. శాసనాలలో చెప్పిన వంశక్రమాన్నే 
చెప్పాడు. అందుచేత కవికాల నిర్ణయం కచ్చితంగా చేయవచ్చు. 


తన కాలంనాటికి ఒక పంచతంత్రం తెలుగులోకి అనువాదమై ప్రసిద్ధమై, సకలనీతి 
సమ్మతంవంటి సంకలన గ్రంథంలో చేరినా దూబగుంట నారాయణకవి ఎందుకో కొత్తగా 
దీనిని అనువదించాడు. బసవరాజు ప్రత్యేకంగా ఏరికోరి దీన్ని తెనిగించమన్నాడు. కవీ, 
అతని పోషకుడూ మొదటి పంచతంత్రాన్ని చూడలేదనుకోవాలి. చూస్తి మరేదో 
కారణాలవల్ల మళ్ళీ ఆంధ్రీకరణకు పూనుకొని ఉండాలి. నారాయణకవి తన గ్రంథంలో 
కవిత్రయాన్ని తప్ప ఇంకెవరినీ నుతించలేదు. తన గురించి కూడా అట్టే చెప్పుకోలేదు. 
బసవరాజు నిండు కొలువులో కూర్చొని తనను పిలిపించినట్టే ఇలా చెప్పాడు. 


హరిహర భక్తు నార్యసుతు నంధ్రకవిత్వవిశారదు మహీ 

శ్వర పరమాననీయ గులవర్థను శాంతు బ్రబంధ వాచకా 

భరణము నాగమాంబకును బహ్మయమంత్రికి నాత్మసంభవున్‌ 

సరసుని దూబగుంట పురశాసను నారన నామధేయునికిన్‌. 
(రూ. పంచతంత్రం, 1-14) 


ఈ పద్యం వల్ల కవి హరిహరభక్తుడని, ఆంధ్రకవిత్వ విశారదుడని, రాపూజితుడని, 
ప్రబంధవాచకాభరణమనీ తెలుస్తున్నది. తిక్కనగారు ప్రవచించి ప్రచారం . చేసిన 
హరిహరనాధతత్వం ఆంధ్రదేశంలో క్రీ.శ. 1480 ప్రాంతాలలో, అంటే తిక్కనగారు పోయిన 
రెండువందల ఏళ్ళు తరువాత కూడా, నెల్లూరు మండలంలో సంస్కారులను ఆకర్షిస్తూనే 
ఉంది. నారాయణకవి హరిహరభక్తుడని చెప్పుకొన్నా కావ్యంలో ఎక్కడా హరిహరనాధ 
రూపాన్ని వర్ణించనే లేదు. గానీ రెండు మూడు చోట్ల హరిశంభుకీర్తనము (2-119), 
హరిహరస్మరణము (5-44) అని ఇద్దరు దేవుళ్ళను కలిపి చెప్పినా మొత్తంమీద హరిని 
హరుని విడివిడిగానే స్తుతించాడు. ఈ కవిని బసవరాజు పిలిపించి ఇలా అన్నాడు. 

6. దక్షిణభారత శాసనసంచయం, 4వ సంపుటి, నెం. 789 


978 సమగ్రాంధ్ర సాహిత్యం 


సురుచిరమైన నీకవితనూరి నభాంతర యోగ్యకామనీ 
హరిసరసార్థ గుంభనల నందము గావున నార నార్యసు 
స్థిరగతి గీర్ణినన్నొర జేసి సమస్త జగత సిద్దమై 
పరగుచు నుండు మాకొక ప్రబంధ మొనర్చు ప్రియంబెలర్పగన్‌. 
తత బంధం బెయ్యది యంటేని, 
పంచతంత్రం మనగ సంచితగీర్వాణ భాష మున్ను చెప్పబడినయట్టి 
కావ్య మంధ్రభాష గర్జాంచితంబుగా - గూర్చువలయు నీదు నేర్పు మెరయ. 
(దూ. పంచతంత్రం, 1- 17-18-19) 


నారాయణకవి యొక్క నేర్చు అంతంతమాత్రమే అని చెప్పాలి. ఇతడు కవిత్రయాన్ని 
మాత్రమే స్మరించడంచేత శక్తిమంతుడనిపిస్తాడని శివశంకరస్వామిగారు భావిస్తున్నారు.” 
గాని టేకుమళ్ళ అచ్యుతరావుగారు చెప్పినట్టు నారాయణకవి సామాన్యుడే. 
““భావసంపుటియందును, భావనావిసృతియందును నెక్కువగా ప్రతిభాగాంభీర్యములు 
కాన్బింపవు. అయినను కవన ధోరణి ఎచ్చోటైనను రసవిహీనత నొందదు. నారాయణకవి 
గొప్ప పండితుడని చెప్పుట కవకాశము లేదు. మహాకవీశ్వరుడని చెప్పుటకు వీలు లేదు. 
సామాన్య కవియనియే భావింపదగినది.* అని టేకుమళ్ళ వారు చెప్పిన మాటలు అక్షరాలా 
నిజమే. నారాయణకవి రచన అంతా ప్రొఢంగానే లేదని బైచరాజు వెంకటనాథుడు అనే 
మరొకతడు మళ్ళీ పంచతంత్రం తెనిగించి ఉంటాడని టేకుమళ్ళ వారు ఊహించడం కూడా 
సముచితమే. 


తెలుగులో కొన్ని పంచతంత్ర కావ్యాలు 


వరుసనెం. కాలం క్రీ.శ. పేరు వివరణ 
1 1256 మంచెన ఇతడు తన కేయూరబాహు చరిత్రలో పంచ 
తంత్రంలోని కథలు ఉపయోగించుకొన్నాడు. 
2. 1347కు పేరు తెలియని ఇతని కావ్యంలో 189 పద్యాలు సింగన తన 
ముందు తొలి సకలనీతి సమ్మతం అనే సంకలనంలో 
అనువాదకుడు ఉదహరించాడు. 
3. 1480 దూబగుంట లఫిస్తున్న అనువాదాలలో మొదటి 
ప్రాంతం నారాయణకవి సంపూర్ణ గ్రంథం 
4. 1497 ప్రాంతం కూచిరాజు ఎర్రన సకలనీతికథానిధానంలో కథలు చేర్చాడు 
ర్‌. 1500-1570 ప్రచరాజు చాలాప్రొఢంగా వ్రాసిన పద్యకావ్యం. 
వెంకటనాథుడు 
ర 1510-1530 తిప్పయ్యగారి కృష్ణదేవరాయల కాలంవాడు. సంపూర్ణంగా 
భానుకవి ఆంధ్రీకరించాడు. మద్రాసు ప్రాచ్యలిభిత 


గంథాలయంవారు ప్రకటించారు. 


7. తెలుగు భాషాసమితివారి విజ్ఞానసర్వస్వం, 3వ సంపుటి, పుట 911. 
8. _ విజయనగరసాచూజ్యమండలి ఆంధ్రవాజ్బ్యయచరిత్రము, పుట 119. 


దూబగుంట నారాయణకవి 


వరుసనెం. కాలం క్రీ.శ. పేరు వివరణ 
7. 18, 19వే రావిపాటి విద్యార్థులకోసం వచనకావ్యంగా 
శతాబ్దులు గురుమూర్తిశాస్త్రీ అనువదించిన ప్రథముడు 
8. 19వ శతాల్లీ పరవస్తు మిత్రలాభ మిత్రబేధాలను “నీతిచంద్రిక అనే పేర 
చిన్నయసూరి వ్రాశాడు. హితోపదేశాన్ని అనుసరించాడు. 
ర 19వ శతాన్లీ శిష్ట కృష్ణమూర్తి పంచతంత్రం వీరుకూడా పద్య కావ్యంగా 
శాస్త్రి ఆంధ్రీకరించారని తెలుస్తున్నది. 
10. 19వ శతాబ్లీ కందుకూరి చిన్నయసూరి విడిచిన భాగాలు ఆంధ్రీకరించారు. 
వీరేశలింగంగారు 
11... 19వ శతాద్దీ కొక్కొండ కందుకూరివారికి పోటీగా ఉన్న చిన్నయసూరి 
వెంకటరత్నం వదలిన భాగాలు తెనీగించారట. 
12. 19 శతాప్లీ ఉల్లంగి పద్యకావ్యంగా అనువదించాడు. 
రామచందరావు, ' 
నెల్లూరు 
13... 20వ శతాబ్దీ విశ్వాత్ముల బొమ్మలకథగా బాలురకోసం చిత్రించారు. 
నరసింహమూర్తి మిత్రబేధం, మిత్రలాభాలకు నండూరి 
రామమోహనరావుగారు సాహిత్యం వ్రాశారు. 
14. 20వ శతాబ్ది బాపు నరసింహమూర్తిగారు విడిచిన 
అసం ట్రేక్ష్యకారిత్యం చిత్రించారు. నండూరివారు 
సాహిత్యం వ్రాశారు. 
15. 20వ శతాబ్ది విద్వాన్‌ విశ్వం నాలుగువేల పంక్తులు ద్విపద కావ్యంగా 
బాలురకోసం రచన చందమామ పత్రికలో 
ప్రచురితమైనది. 


979 


రామాయణం లాగే పంచతంత్రం కూడా తెలుగు భాషలోకి చాలాసార్లు 
రచితమైంది. ఆదినుంచి నేటిదాకా ఎన్నిసార్లు ఎలా అనువాదం అయిందో ఈ పట్టిక చూస్తే 
తెలుస్తుంది. పంచతంత్రాన్ని కమ్మని మాటలోనే కాక బొమ్మలరూపంలో కూడా 
చెప్పుకొనడం కేవలం ఆధునిక ప్రక్రియేకాదు. అత్యంత ప్రాచీనకాలంలో కూడా 
పంచతంత్ర కథలను భారతీయ శిల్పులు గండరించారు. మహాబలిపురంలో “అర్జుని 
తపస్సు! అనే సుప్రసిద్ధ శిల్పం ఉంది. సంధి విగ్రహతంత్రంలోని ' తగువుతీర్చిన పిల్లికథ' ను 
ఇక్కడ కిల్పులు గండరించారని ఎ.ఎస్‌.పి. అయ్యర్‌గారు గుర్తించారు. ఈ శిల్చం 
క్రీ.శ. 7వ శతాబ్దీలోనిది. కర్ర కరచిన తాబేలును కొంగలు ఎగురవేసుకొని వో కథను 
(మిత్రభేదం) తంజావూరుకు ఆరుమైళ్ల దూరంలో ఉన్న “కండియార్‌ దేవాలయంలో 
గండరించారని వారే చెప్పారు. ఇదే కథను ముక్తీశ్వరం శిల్పులు కూడా చెక్కారు. 
కాంబోడియాలోని అంగోర్‌ వాట్‌ శిల్పాలలో పంచతంత్రం కథలున్నాయట. 
కొటాన్‌లోని ప్రాచీన. గుహలోనూ, చివరకు చీనాదేశపు నడిబొడ్డున ఉన్న ఒక 
గుహలోనూ పంచతంత్రం కథలను శిల్పులు చెక్కుకున్నారు. 
9. Panchatantra Hitopadesa Storles by A.S.P. Ayyar, Introduction, P.5 


580 సమగ్రాంధ్ర సాహిత్యం 


శిల్పం కళ్ళముందు కన్పడుతున్నా మాట్లాడుతూ ఏదో చెప్పగలగాలి. కావ్యం ఏదో 
చెప్తున్నా కళ్ళముందు కనబడేటట్టు చిత్రించాలి. అప్పుడే కళ రాణిస్తుంది. నారాయణకవి 
మూలవిధేయత ఎక్కువగా పాటించడం వల్ల ముక్తసరిగా చెప్పినట్టు కనబడుతుంది. 
వెంకటనాథుడు అష్టాదశ వర్ణనలూ పెట్టి దీన్ని మహాప్రబంధం చేద్దామనుకోవడం వల్ల 
ప్రొఢత్వం చిక్కనైంది. భానుకవి రచన “మధ్యరకంగా ఉంది, నాశాయజకవీ చక్కగానే 
అనువదించినా సింగన ఉదాహరించిన ప్రథమకవి శెనిగింపీ ఇంపుగా ఉందేమో 
అనిపిస్తుంది. రెండు అనువాదాలు తారతమ్యం చూడండి. 


మిత్రబేధంలో దమనకుడు తన ప్రభువైన పింగళకునితో భృత్యులను రాజు యోగ్యత 
లనుబట్టి ఎలా వాళ్ళ వాళ్ళ స్థానాలలో నిలపాలో చెప్పే ఘట్టంలోని పద్యాలు ఇవి: 

నరపతి భృత్యుల దొడవుల - నొరసి తగిన నెలవులందు నునుపక యున్నన్‌ 

జరణంబున చూడామణీ - శిరమున నందియము బెట్టు చెలువముగాడదే! 

కుందనము కూర్చ నర్ల్హమై యందపడిన 

వృధులరత్నంబు వెండిలో బెట్టెనేని 

రత్నమున కేమి కొరయగు రాజు బంటు 

దగిన పని బెట్టకుండిన తగవుకాదె? (దూబగుంట, 1-132, 133) 


ఇవే పద్యాలను ప్రథమకవి ఎలాగ అనువదించాడో చూడండి. 


అధికుడైన వాని నతినీచతరమైన - యట్టిపదవి దెచ్చి పెట్టుటెల్ల 
వర్ణనీయమైన నరశిరోరత్నంబు - కాలగట్టినట్లు కాదె తలప 
తగిన పదంబునం దిడెడు దక్షత రాజున కుండుగాక యీ 
జగమున - నీతిమంతుడన జూలిన సేవకు డుండకుండునే 
తగరముమిద దెచ్చి నిరతంబగ రత్నము గీలుకొల్పగా 
వగచునే రత్స మట్టిపనివానిది దోషముగాక యారయన్‌? 

(సకలనీతి సమ్మతం, 210-211) 
అనవసరమైన విషయాలలో మనం జోక్యం కలిగించుకోవడం ఎందుకు, సీల పీకి 
దూలంలో చిక్కి చచ్చిన కోతి కర్మ మన కెందుకు అని కరటకుడు చెప్పినప్పడు ఆ నక్కతో 
దమనకుడు మూలంలో ఇలా చెప్తాడు. 

సుహృదా ముపకారకారణాత్‌ ద్పాషతా మపష్యపకారకారణాత్‌ 
నృపసంశ్రయ ఇష్యతే బుధైర్జఠరం కో నభిభర్తి కేవలం (పంచతంత్రం, 1-22) 
దీనిని ప్రథమకవి ఇలాగ కందంలో అందంగా అనువదించాడు. 


కడుహితులకు నహితులకును వడి మేలును గీడు జేయవలసినవారల్‌ 
పుడమి పులగొలువవలయును గడుపెవ్వడు బోచుకొనడు కరటక చెపుమా 
(సకలనీతి సమ్మతం, 460) 


దూబగుంట నారాయణకవి 981 


' దీనిని నారాయణకవి కూడా కందంలోనే అనువదించాడు. 


మిత్రుల కుపకారంబును - శత్రుల కపకారమును నిజంబుగా, జేయన్‌ 
క్షత్రియులగొలుచుటయుదర- మాత్రముకొరకైన సేవ మహిదొరయగునే? 
(దూబగుంట, 1-95) 


ఇదే పద్యాన్ని వెంకటనాథుడు కూడా కందంలోనే తెనిగించాడు. 


తనవారి బోచుటకు నొంటరివాని వధించి వైచుటకు గా నృపులం 
బనివడి గొలుచులే కెవ్వని తెద్దడి పుట్టె నన్నవస్త్రంబులకున్‌? 
(వెంకటనాథకవి, 1- 132) 


ఈ పద్యాన్నే భానుకవి చంపకమాలగా అనువదించాడు. 


పరుల మదంబు ద్రెంచ దన బాంధవకోట్లను మన్చి దిక్కులన్‌ 
గురుతరకీర్తి నించ దన కోరిక లెల్ల ఫలించ రాజుకే 
ఖరులను సజ్ఞనాళి కలకాలము గొల్చుటకాక పొట్టకి 
తిరముగ గొల్వనేల కులదీపక విర్ణయలక్ష్మధీమణి 
(భానుకవి పంచతంత్రం, 1-77) 


మూలంలోని 'జరరం కో నఖిభర్తి కేవలం అన్న మాటలను ప్రథమకవి 'కడు 
పెవ్వడు బ్రోచుకొనడు' అని జాతీయతతో తెనిగించాడు. దూబగుంట కవి ప్రాసకోసం 
'ఉదరమాత్రముకొరకైన సేవ' అని వ్రాయవలసి వచ్చింది. వెంకటనాథుడు తిండితో ఆగక 
అన్నవస్తాలు రెండూ చెప్పి “ఎద్దడి' అనే దేశం బాగా వాడాడు. భానుకవి “పొట్టకై' అనే 
నుడికారం వాడాడు. సాధారణమైన ఈ చిన్న శోకాన్ని నలుగురూ నాలుగువిధాలుగా 
అనువదించిన తీరు చూస్తీ వాళ్ళవాళ్ళ మనస్తత్వాలు తెలుస్తాయి. ఈ నలుగురు కవులూ 
అనుసరించిన మూలప్రతి రమారమి ఒకటే అని చెప్పవచ్చు. దూబగుంట కవీ, 
వెంకటనాథుడు దంతిలుని కథ, కౌలికుని కథ మొదలైనవి విడిచిపెట్టారు. ఈ సందర్భంలో 
టేకుమళ్ళ అచ్యుతరావుగారు ఇలా వ్రాశారు. “బహుశః రెండింటిలో రాజస్త్రీల 
అనులోమమ్యభిచారక విషయకమగు వృత్తాంత ముండుటచే బరిత్యజింపబడియె కాబోలు. 
అటులే, నీలితొటెలో పడిన నక్కకథయు విడుచుటకు గారణము మృగ్యము. 
దండనాథునకు, వాని కొడుకునకు సమానబంథకి యగు గొల్లదాని కథ విసర్జితమై ఆ 
స్థానమందు జారత్వకళంకరహితమైన వేరొక కథ కాన్పించుచున్నది.19 అచ్యుతరావుగారు- 
ఏ ప్రతులు చూశారో గానీ ఈ తండ్రీకొడుకులు ఇద్దరితో భోగిస్తూ మగడితో అతికే 
అబద్ధం ఆడిన గొల్లదాని కథ నారాయణకవి గంథంలోనూ, _వెంకటనాథుని 


కావ్యంలోనూ కూడా ఉంది. 


10. విజయనగరసా మ్రూజ్యమందలి ఆంధ్రవాజ్యయము, ప్రథమ భాగం, పుట 118. 


982 సమగ్రాంధ్ర సాహిత్యం 


మిగతా కథలలో ఎక్కడా తీరుబాటు చేసుకొని ఆడదానిని వర్ణించని దూబగుంట 
నారాయణకవి ఈ కథ చెప్పేటప్పుడు ఎత్తుకొంటూనే గొల్లభామను ఇలా వర్ణించాడు: 


కరికుంభయుగ మతికారిన్య మగుకాని యీకాంత చనుదోయికింతవెలితి 

దళితారవిందంబు తెలివి మేలగుగాని యీ యింతిమోముతో నీడుగాదు 

మెరసి నిల్చిన కారుమెరుగు మేలగుగాని యీకొమ్మతనుకాంతికింత కొరత 

మించి కెంజిగురాకు మెరుముచుండునుగాని యీలేమపదముల కీడుగాదు 

అనుచు కొనియాడు తలుపుల కగ్గలించి - కమ్మనిల్తునిమృ దుసాయకమ్మనంగ 

జారుశృ్ళంగారమోహనాకారయగుచు - (బణత్‌కెక్కిన గోపాలబాలయోర్డు 
(దూబగుంటకవి, 1-455) 


కొత్తదనం ఏమాత్రం లేని వర్ణనతో ఇలా గొల్లభామను ప్రవేశపెట్టి వెనువెంటనే తరువాతి 
పద్యంలో కాంతుగనుబ్రామితా భోగకాంక్ష దండపాలకుడు దతుడు నుపతులుగాక 
నెన్నడును వారు దమలోన నెరుగకుండ నొనరరతికేశి సలుపంగ నొక్కనాడు 
(దూబగుంట, 1-456) అని పేలవంగా కథలోనికి వెళ్ళాడు. (నారాయణకవి 13 
గద్యపద్యాలలో చెప్పాడు.) మొదట గొల్లెత ఇల్లూ వాకిలీ ఇలా వర్ణించాడు. 


గొరియలమంద యాబసులగుంపు కృషిక్రియ దుక్కిటెడ్డ దొ 

డ్జిరికిటి పెళ్ళు కంప బలియించిన లోగిలి ముల్లు పెండెముల్‌ 

తరువుల గాడి కోడి యలదామెను గాదెల గొల్పు గల్లి యే 

కొరతయు లేక యుండు నొక గొల్లత యొండొక పట్టణంబునన్‌. 
(వెంకటనాథకవి, 1-586) 


తరువాత ఆ గొల్లత కట్టూ బొట్టూ వర్ణించాడు. 


వన్నెల బెట్టు గట్టుజలువల్చలువ ల్వెదజల్లు చన్నులన్‌ 
గన్నుల కల్కి పూయు సిరిగంధము మందమరుత్కి శోరముల్‌ 
జన్నులు రేప మెచ్చు ముడుచు న్లడు జొక్కపు గ్రొవ్విరుల్‌ సరుల్‌ 
పన్ను శిరోధివీధి గనుపట్టు నయారె యొయార మేర్పడన్‌ 
(వెంకటనాథకవి, 1-587) 
గొల్లెత ఒయారం చెప్పాక అది వ్యభిచరించటానికి గల కారణం వ్యంగ్యగుంభనంగా 
చెప్తున్నాడు. 
పాయని మందనుండి 'యడపాదడపా' జనుదెంచు బోయనిన్‌ 
బోయిన జీరజిక్కదట పుణ్యము లేదని మానవంబునం 
ద్రోయ కహో పరస్థలము ద్రొక్కియు జూచిన యేని నాలుగే 
గాయలు గాయ నచ్చెలు వగర్భమునం దెటువంటిపాపమో?! 
(వెంకటనాథకవి, 1-588) 


దూబగుంట నారాయణకవి 983 


ఈ పద్యంలో అడపాదడపా, చీరచిక్కుట మొదలైన జాతీయాలు చక్కగా వాడాడు. 
మగడు మందలో ఉంటాడు. దాని కడుపున నాలుగు కాయలు కాచలేదు. అందుచేత 
చీకటి తప్పులు చేయటానికి ఆస్కారం ఎక్కువ. ఆ సంగతి వెంకటనాథుడు ఇలా చెప్పాడు. 


కనిపెంచని గొడ్రాలది - గననొడలు నొడలు నడలు కటి. నెన్నడు మున్‌ 
జనుదోయి మెరుగుజిగిబిగి - యనయంబున్‌ ద్రచ్చి వేసిన టొప్పానకున్‌. 
(వఎంకటనాథకవి, 1-589) 


అంతమాత్రం చేత ఆమె ఇంటిపనులు మానేస్తుందని, ఎప్పుడు వ్యఖిచరిస్తూనే ఉంటుందని 
కవి చెప్పటం లేదు. రెండు పద్యాలలో ఆ గొల్లది చల్ల చేయడాన్ని చక్కగా వర్ణించాడు. 


వేవిన నిద్రమేలుకొని వేరొక బానకు నేర్చుతోడ బై 
మీగడ బుచ్చి కవ్వమిడి మిట్టచనుంగ రాయడీంప మే 
దీప నటింప నెన్నడుము దీలుపడం గటిగుల్క గాచముల్‌ 
జోనల బాడ జల్ల దరుచున్‌ వడి దర్షిణిరబ్ఞు పాణియై 
వెడవెడ వేడివెన్నొరయు వేనలి మస్తకసీమ దక్రవుం 
గడవ యొకింత పయ్యెదకు గాకర దోచును రో జమాజ్యంపు 
బిడుతపికాంగనోక్తి వలపించు నెలుం గమరంగ వీటన 
ప్పుడతుక చల్లవిల్చు గనుపండవజారుల కాచరింపుచున్‌ 
(వెంకటనాథకవి, 1-520-591) 


జారులకన్నుల పండువ చేయబట్టె దండనాథునితో, అతని కొడుకులతో ఆమెకు సంపర్కం 
ఏర్పడింది. ఒకనాడు కొడుకుతో క్రీడిస్తున్నప్పుడు తండ్రి వచ్చాడు. అప్పుడు చిన్నవాడీని 
గాదెలో దాచింది. దండపాలునితో సయ్యాటలాడుతుంటే మగడు వచ్చాడు. ఆ 
గొల్లవానిని వెంకటనాథుడు ఎంత సహజంగా వర్ణించాడో చూడండి. 


అట్టలెత్తిన ప్రాతమెట్టులు కడుకుంటుబడి చారికలతోడి పరువకాళ్ళు 

నడిప్రాత ముతక గోణము మించు ములుగకత్తి యలిమిడి మూలికలును 

కొడిది పూసల నంటుకొలిపిన మొలత్రాడు తలదుడ్డు చీరణంబులు పొదియును 
నొడిసెల పాలకావడి నుచ్చు ప్రాతలగుది మూపుపై వ్రేలు గోర్చ్పడంబు 
తూతకొమ్ము చంకదోపిన యెదమెట్టి - తొర్లుగొ వి ధూళిధూసరితము 


లెన కురులు నమరి నాకస్మికంబుగా మంద... ఇంటి మగడు వచ్చె. 
(వెంకటనాథకవి, 1-598) 


ఇటువంటి స్వాభావిక వర్ణనలు, పాత్ర పరిశీలనలు, స్వభావనిరూపణలు వెంకటనాథుని 
పంచతంత్రంలోనేగానీ, దూబగుంటకవి గ్రంథంలోగానీ, భానుకవి రచనలోగాని 
కనబడవు. రాజనీతిని బోధించే పంచతంత్రంలో శృంగార ఘట్టాలు పెంపు, 
అష్టాదశవర్ణనలు. సాంపూ ఎందుకంటే అది వేరే ప్రశ్న, సామెతలు, పలుకుబళ్ళు, 


984 సమగ్రాంధ్ర సాహిత్యం 


జూతీయాలూ, కల్పనలు, నుడికారపు రుచులు వెంకటనాథుని గ్రంథంలో పుటకుపుట్టెడు. 
దూబగుంటకవి అడపాదడపా అక్కడక్కడ రసపుష్టి ఉన్న కథ నడపటంలో కుంటుతాడు. 
నీతులు మాత్రం చక్కగా పద్యరూపంలో పెడతాడు. నారాయణకవి పద్యాలను 
కొన్నింటిని చివర హు చేసి భానుకవి తన పంచతంత్రంలో వాడుకొన్నాడు. వాటి 
వివరాలు ఇవి; 


దూబగుంట ఖానుకవి 
(1) 2-108 2-70 
(2 2-109 2-71 
(3) 2-110 2-72 
(4) 3-30 3-18 


ఇప్పుడు భానుకవి స్వీకరించిన తన గ్రంథంలో వాడిన నారాయణకవి పద్యాలను 
చూదాం. 


పరదేశమే నిజదేశము పరులే బాంధవులు ద్రవ్యపరిపాలునకున్‌ 
ధరణి నసాధ్యం బెయ్యది పరమార్థము ధనము చూవె ప్రజలకు నెల్లన్‌ (2-108) 


కులసతి రోయును జుట్టం - బులు వాయుదు రొరులు కష్టపుం బలుకుల ని 
మ్ముల వాడ దొడగుచుందురు కలియుగమున ద్రవ్యహీను కలకాలంబున్‌(2- 109) 


మృతి నొందిన జనునైనను - హితులెల్లను శాయుదురు మహీస్థలిలోగ్‌ 
మతి దలప బేద జేరరు - బతిమాలిన నైన సఖులు బంధులు నెపుడున్‌ (2-110) 


అతిబలవంతుడైన వినయంబున వారలతోడి మైతిసం 

తతమును నిశ్చలంబగు జనంబునజేసి నిజప్రదేశసం 

గతుడయి పోల్చు టొప్పు నది గాదని యొండొక దేశ మేగినన్‌ 

ధృతి మెయి బోరిన న్వినుము ధీయుత నొచ్చునతండు నేరమిన్‌. (3-30) 


ఈ నారాయణకవి రచనలో ఈనాటి బాలవ్యాకరణానికి విరుద్ధమైన ప్రయోగాలు 
కనబడతాయి. ' క్రియాఫలంబు కర్తగామి యగుచో గొనుధాతు ననుపయుక్తంబగు' ( క్రియ, 
52) అని చిన్నయసూరి సూక్రీకరించాడు. కొన్ని చోట్ల 'కొను' కు 'క' వస్తుంది. దీనికి గతి 
కల్పించలేదు. నారాయణకవి పొడుచుక (1-96), మోచుకుపోవు (1-112), కట్టించుక 
(1-191)- ఇలాగ పదకొండుచోట్ల ప్రయోగించాడు. మహాకవిగా కీర్ణిపొందిన పిల్లలమర్రి 
పినవీరభద్రుడు కూడా కనీసం అరడజనుసార్లు ఈ ప్రయోగాన్ని జైమినీ భారతంలో 
వ్రాశాడు. చుట్టుక (3-103), కట్టుక (3-109), పట్టుక (4-123), 'తోలుక (7-42), 
అలందుక (7- 116), ఎత్తుక (8- -24) అనే ప్రయోగాలు పినవీరభద్రునివి కనబడుతాయి. 


' అన్నమయ్య 985 


భానుకవి కూడా ఇలాగే “కొను'కు 'క వాడాడు. ఇది పదిహేనో శతాబ్దంలో 
గ్రంథస్థమైన వ్యావహారిక రూపం. భాషాపరిశోధనకు చాలా ఉపయోగకరం. 


పపంచ సాహిత్యాన్నే శ్రీమంతం చేసిన పంచతంత్రాన్ని తర్జుమా చేసి యథాశక్తి మన 
సహన పంప అనువాదకులలో సంపూర్ణ (గంథం దొరికిన మొదటివాడుగా 
నారాయణకవి తెలుగువాళ్ళకు చిరస్మరణీయుడు. 


అన మయ్య 


చే౦దమామ రావే! జావీల్లి రావే! అని పాడుతూ ప్రతి తెలుగుతల్లీ తన బిడ్డకు 
గోరుముద్దలు తినిపిస్తుంది. టో అచ్యుతానంద! జోజోముకుందా!'' అని ఉయ్యాల 
ఊపుతూ “జోకొడుతుంది. ఆంధ్రదేశంలో ఆబాలగోపాలానికీ తెలిసిన ఈ పాటలు వ్రాసిన 
కవి ఎవరు? జాతి సంస్కృతిలో ఒక భాగంగా కలిసిపోయిన కమ్మని కవితను ప్రసాదించిన 
చాలామంది బయకారుల పీర్లు కాలసముద్రపు హోరులో వినబడవుగానీ, ప పసివాళ్ళను 

హీతం పరవశింపజేసే పై పాటలు వ్రాసిన మహనీయుని పేరు మనకు తెలియవస్తూంది. 
అతడు తాళ్ళపాక అన్నమాచార్యులు. 


పొత్తపినాటిలో, అంటే కడప జిల్లా రాజంపేట సిద్ధవటం మండలాల భూభాగంలో 
తాళ్ళపాక అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో అన్నమయ్య జన్మించాడు. ఈయన సంతతి 
వాళ్ళంతా చదువుల సరస్వతులేగాని ఇతని పూర్వీకులకు ఓ పట్టాన చదువు అబ్బలేదు. 
పంతులు దగ్గర పాఠం కన్నా పాము పుట్టలో చెయ్యి పెట్టడమే నయమని అన్నమయ్య 
తాతగారు నారాయణసూరి చిన్నప్పుడు భావించి పారిపోయాడు. ఉన్న ఊళ్ళో చదువు 
రాలేదని ఊటుకూరులో చదువపెట్టారు. అయితే ఆ బిడ్డకు ఎంత చెప్పినా ఒక్క అక్షరం 
వచ్చిన పాపాన పోలేదు. నూరుమాటలు చెప్పి నూరిపోసినా, చెవులు నులిపెట్టినా 
కోదండం వేలాడదీసినా, గుంజిళ్ళు తీయించినా, ఎంత బాధపెట్టినా ఏడుపు తప్పించి 
ఇంకేమీ వచ్చేది కాదు. ఊటుకూరు చింతలమ్మ గుడిలో ఒక పాము పుట్ట వుందని 
తెలుసుకొని నారాయణసూరి అక్కడ చావడానికి తెగించాడు. అప్పుడు చింతలమ్మే వచ్చి 
నచ్చచెప్పిందా అన్నట్టు ఏ యిల్లాలో వచ్చి ఊరడించింది. “చదువు రాకేమిచేస్తుంది''? మీ 
తాళ్ళపాకలో కేశవస్వామి దేవాలయం ఉందిగా? పోయి ఆ స్వామిని సేవించి చదువు 
ప్రసాదించమను, ఇస్తాడు” అని ఆమె చెప్పింది. నారాయణసూరి అలాగే చేశాడు. 
““అయ్యా నువ్వు సరస్వతికి మామగారివి, నాకు విద్య దయ చెయ్యి అని అడీగాడు. 
తరువాత ఎవరూ నమ్మలేనంతగా అతడు విద్యాధికుడయ్యాడు. చావచంపి చెవులు 
మూసినా ఓనమాలు రాని కురవాడు చూస్తుండగా పదం క్రమం ఏమీ తప్పకుండా ఘన, 
జట మొదలైన వేదపాఠాలు నేర్చుకున్నాడు. క్రమంగా నారాయణసూరి అన్ని 
విద్యలలోనూ అందెవేసి సర్వజ్ఞుడనిపించుకున్నాడు. ఇతని మనుమడే అన్నమయ్య 
తాతగారంత సర్వజ్ఞుడయ్యాడు. అచ్చంగా తాతగారి పోలికలే వచ్చాయి. 


986 సమగ్రాంధ్ర సాహిత్యం 


పాము పుట్టలో చేయి పెట్టడానికి తాతగారు పారిపోయినట్టు తిరుపతి కొండలమీద 
తిరిపెమెత్తుకున్నా ఫరవాలేదని మనుమడు చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయాడు. 
అడ్డాలలో బిడ్డగా ఉన్నప్పటినుంచీ అతనికి పాటలంటే ఇష్టం. ఉగ్నపోస్తున్నా, ఉయ్యాల 
ఊపుతున్నా 5 పట్టినా లాల పోసినా పాటలు పాడవలసీందే. ఆతని తల్లి లక్కమ్మగారి 
గొంతుకలో ఏం మాధుర్యం ఉందోగానీ, పసిబిడ్డ మంత్రముగ్గుడై వినేవాడు. ఆమె పుట్టిల్లు 
మాడుపూరు.! ఆ ఊళ్ళో ఉన్న మాధవస్వామితో ఆమె ఆడుతూ, పాడుతూ మాట్లాడేదని 
లోకులు చెప్పుకునేవారు. ఆమెకు తిరుపతి వెంకన్న అంటే అమిత భక్తి, అన్నమయ్య ఆ 
దేవుని ప్రసాదమే అని ఆమె నమ్మకం. ఈ విడ్డకోసం ఆమె నోములు నోచింది. తిరుపతి 
కొండ ఎక్కి గరుడ స్తంభానికి దండం పెట్టింది. సంతానం వేడుకొంది. ఆనాటి రాత్రి 
ఆమెకు కలలో స్వామివారి బిరుదు గజ్జల ముప్పడి కిఠారం సాక్షాత్కరించింది. ఆ తరువాత 
అన్నమయ్య పుట్టాడు. అందుకే ఈ బిడ్డనిచ్చిన తిరుపతి వెంకన్న అంటే అంత భక్తి. ఆ 
కొండల కోనేటి రాయడి మీద అమె పారవశత్వంతో పాటలు పాడుతూ ఉండేది. అవి 
పసిబిడ్డ చెవులు రిక్క బొడుచుకొని వినేవాడు. ఉగ్గుపాలతో తల్లి నేర్పిన విమలగాంధర్వం 
అన్నమయ్య ఒంటపట్టింది. చిన్నప్పటినుంచి సొంతంగా పాటలుకట్టి పాడుకొనేవాడు. 
అతడు ఆడిన మాటెల్లా అమృతకావ్యమై పాడిన పాటెల్లా పరమ గానమైంది. వెంకటపతి 
మీద వింత వింత సంకీర్ణనలు ఆ కుర్రవాడు పాడసాగాడు, వేదం చెప్పుకునే బ్రాహ్మణ 
కుటుంబంలో కూనిరాగాలు తీస్తూ పాటలు పాడడం, అందులోనూ తెలుగు పాటలు 
స్వయంగా కట్టి పాడడం ఎబ్బెట్టుగా ఉంది కాబోలు, బంధువులు ఈసడించేవారు. 
అన్నమయ్యకు అందరూ పనులు చెప్పేవారే. ఎవరే పని చెప్పినా చేసుకుంటూపోయేవాడు. 
ఇంత అణకువగా ఉన్నా వదినెగారతన్ని రాచిరంపాన పెట్టేది. పశువులకు గడ్డి 
కోసుకురమ్మని పంపేది. 

ఒకనాడు అన్నమయ్య గడ్డి కోస్తున్నాడు. కిందనున్న గడ్డి కోస్తున్నప్పుడు. పైనున్న 
ఏ. గాంధారం గొంతుకలో ధ్వనించిందో కొడవలితో గడ్డికి బదులుగా వేలు 
కోసుకున్నాడు. నెత్తురు కారింది. బాధతో అన్నమయ్య ' శ్రీహరీ అని కేక వేశాడు. నెత్తురు 
చూసుకున్నాడు. తన రక్తంలో లీనమైన కర్తవ్యమేదో అతనికి జ్ఞాపకం వచ్చినట్టుంది. ఆ 
కొడవలి అక్కడే పారేసి కట్టుబట్టలతో కదలిపోయాడు. తొడుక్కున్న చెప్పులు 
కిరుకి రుమని తాళం వేస్తూ ఉంటే పాట పాడుకుంటూ తిరుపతి దారి పట్టాడు. 


వీణలు మీటుతూ, మద్దెలలు వాయిస్తూ, చిందులు తొక్కుతూ విలసిల్లే శ్రీరాగ 
వెల్లువలాగా భక్తులు తిరుపతికి సాగారు. వాళ్ళతో అన్నమయ్య కలిసి గొంతు కలిపాడు. 
ఊరూరా ఆయా దేవతలను సేవిస్తూ తిరుపతి గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామ దేవతలను 
పూజించి అలిపిరి దగ్గర కొండ ఎక్కడం ప్రారంధించాడు. అడుగడుగునా కనబడిన 
ప్రతివేల్పునూ దర్శించుకుంటూ సాగిపోయాడు. ఏడుకొండలు కాదు ఏడేడు పధ్నాలుగు 
లోకాలూ కూడా చుట్టబెట్టవచ్చి ఉత్సాహంతో ఉన్నవాడు. అయినా బహుశః ఏ మాత్రం 


1. ఇది కడపజిల్లా సిద్ధవటం తాలూకాలో ఉంది. 


. అన్నమయ్య 987 


విశ్రమించకుండా ఏకబిగిన కొండ ఎక్కడం మొదలుపెట్టాడు కాబోలు పెద్ద ఎక్కుడు 
చేరేసరీకీ సొమ్మసిల్లాడు. చెప్పుల కాళ్ళతో కొండ ఎక్కితే త్వరగా అలసిపోతారని 
తెలియనివాడు. ఆ జోళ్ళతోనే ఆలా మేను వాల్చాడు. చల్లనిగాలి వీస్తూ, తుమ్మెదలు 
తొలిచిన రంధ్రాలు పూరిస్తూ వేణుగానం చేస్తూ వుంటే వెదురు పొదకింద కూర్చున్న నల్లని 


అన్నమయ్య కృష్ణునిలాగే ఉన్నాడట. లే చెమటలతో బడలికతో ఎవరికీ కనబడని 
ఆకలితో అతడు నిద్రపోయాడు. 


అప్పుడెవరో ఒక చల్లని తల్లి వచ్చి ఇది చూసింది. కుర్రాణ్జీ చూసి జాలిపడింది. 
లేపింది. ''ఏం నాయనా, అలా ఉన్నావు?'' అని అడీగింది. “ఏం చెప్పమన్నావమ్మా! 
ఆకలి, ఎంతో దూరంనుంచి వస్తున్నాను. కళ్లు పైకిపోతూన్నయి. ఎలాగో నాకు దేవుణ్ణి 
చూపించు” అన్నాడు. కుర్రాడు "చెప్పుల కాళ్ళతో కొండ యెక్కితే అంతీ నాయనా” 
అంది. అన్నమయ్య వెంటనే జోళ్లు విడిచేశాడు. ఆ ఇల్లాలు తనతో తెచ్చిన ప్రసాదాన్నాలు 
అతనికి కడుపునిండా పెట్టింది, ఆమె అతనిపాలిటి అలమేలుమంగ, కడుపు నిండీంది. 
అలసటపోయింది. గొంతు విడిచింది. అన్నమయ్య ఆశువుగా సరసకవిత్వం వాచాఫ్రాడితో 
ఒక శతకం చెప్పాడు. 


అరిసెలు నూనెబూరియలు నౌగులు జక్కెర మండిగల్‌ వడల్‌ 

బురుడలు పాలమండిగ లవూపము లయ్యలమేలుమంగనీ 

కరుదుగ విందు వెట్టు పరమాన్న చయంబులు నూపకోటియున్‌ 

నిరత వినిర్మలాన్నములు నేతులసోనలు వెంకటేశ్వరా! (వెంక. 50) 


ఈ వెంకటేశ్వర శతకము ఎంతో ప్రఖ్యాతమైనది. కడుపునిండా తిండిపెట్టిన తల్లిని 
అలమేలుమంగగా భావించి, ఆమెను దేవుణ్ణి చూపించమని అంతకుముందే అడిగాడు. అదే 


భావాన్ని పద్యంలో చెప్పాడు. 

ఓ లలితాంగీ యో కలికి యో యెలజవ్వని యో వధూటి యో 

గోల! మెరుంగుజూపు కనుగోనల నోయల మేలుమంగ మ 

మ్మేలిన తల్లి నీ విభున కించుక మా దెస జూపుమంచు నీ 

పాలికి జేరి మొక్కుదురు పద్మభవాదులు వెంకటేశ్వరా! (వెంక. 5) 
అప్పటికే అన్నమయ్యకు పోతరాజుగారి భాగవతంలోని పద్యాలు కంఠతా 
వచ్చినట్లున్నాయి. ఆ ఒరవడిలో అనుప్రాసంతో ఒక పద్యాన్ని చెప్పారు. 

చక్కని తల్లికిన్‌ నవరసంబుల వెల్లికి బుష్పవల్లికీం 

జక్కని మోవి ముత్తియపు జల్లికి శ్రీయల మేలుమంగకున్‌ 

వెక్కులు మించుటద్దములు చేతులు క్రొత్త మెరుంగదీగ 

: ద 
లా క్రీక్కిరిగుబ్బలే పసిడి కిన్నెరకాయలు వెంకటేశ్వరా! (వెంక. 49) 


ఈ శతకం చెప్తున్నప్పుడు అన్నమయ్య ఏ తన్మయత్వంలో ఉన్నాడో ఆలమేలుమంగను, 


988 సమగ్రాంధ్ర సాహిత్యం 


వెంకటేశ్వరుని ఎన్నెన్నో సన్నివేశాలలో ఊహించుకున్నాడు. ఎవరికీ తెలియని 
దేవరహస్యాలు తనకు తెలుస్తున్నట్టు భావించాడు. అదే ఒక పద్యంలో చెప్పాడు. 


ఒప్పగు తూగుటుయ్యెలల నూగుచు నీ వల మేలుమంగతో 

నప్పుడు కౌగిట వ్రతుల వాకటిపెల్లున నప్పళించుచున్‌ 

రెప్పల నవ్వుతో మనసు కిచ్చలతో నరగన్నులార్చుచు౯ 

దెప్పలదేలు సొఖ్య మిదే దేవరహస్యము వెంకటేశ్వరా! (వెంక. 46) 


ఈ దేవరహస్యాలు కళ్లకు కనిపించినంత స్పష్టంగా ఊహించబట్టే అన్నమయ్య ఆశువుగా 
చెప్పిన ఆ శతకంలో ఎన్నో మధురశృంగార దృశ్యాలున్నాయి. పచ్చి తలంపులున్నాయి. 


మానవాతీత శిరోమణీకి మంజులవాణీకి మోవితేనియల్‌ 

కానిక లిచ్చినాడ వట కౌగిట నాయల మేలుమంగకున్‌ 

మీనచకోరనేత్రి నిను మెచ్చి ముదంబున గౌగలించి నీ 

పానుపుమీది చేత లివి పచ్చితలంపులు వెంకటేశ్వరా; (వెంక, 94) 


ఉత్తరోత్తరా అన్నమయ్య పన్నెండు శతకాలు చెప్పాడు. ఆ పన్నెండువందల 
పద్యాలు మింజుయలె మనకు ఈ వెంకటేశ్చరశతకము లభిస్తున్నది. మోకాళ్ళముడుపు దగ్గిర 
అన్నమయ్య చెప్పిన శతకం ఇదే అని మనం తృప్తిపడుతున్నాం. ఈ శతకం అలమేలుమంగపై 
చెప్పినదే అని ఈ పద్యం వల్ల తెలుస్తున్నది. 


అమ్మకు తాళ్ళపాక ఘను డన్నడు పద్యశతంబు చెప్పెగో 

కొమ్మని వాక్కసూనముల గూరిమితో నలమేలుమంగకున్‌ 

నెమ్మది నీవు చేకొని యనేకయుగంబులు బ్రహ్మకల్పముల్‌ 

సమ్మద మంది వర్థిలను జవ్వనలీలలు వెంకటేశ్వరా! (వెంక. 100) 


పచ్చి తలంపులు, దేవరహస్యాలూ నివేదించిన ఈ శతకం చెప్పాక అన్నమయ్య 
కదిలాడు. కొండమీది దివ్యస్థలాలు చూచాడు. చంపక ప్రదక్షిణం చేసి స్వామి పుష్కరణిలో 
స్నానం చేశాడు. గుడిలోకి వెళ్ళాడు. కానుకలు పెట్టండి దండాలు పెట్టండి, అంటూ 
హెచ్చరికలు చేశారు. అన్నమయ్య తన పంచెకొంగుచివర చుట్టిన ఒక కాసు కానుక 
పెట్టాడు. తరువాత కన్నుల కరువుతీరా స్వామిని సేవించాడు. తనివిదీరక మళ్ళా చూశాడు. 
అక్కడ నవకీర్తనలు చేశాడు. ఆ పాటలు విని అందరూ మెచ్చుకున్నారు. తీర్ధప్రసాదాలు 
పుచ్చుకొని ఒక విడిదలరు వెళ్ళాడు. 


మరునాడు ఆకాశగంగలో పాపవినాశంలో స్నానం చేసి కట్టుచీర ఉతికి ఆరవేసి అది 
ఎండేలోగా 'కుతుకంబు సమతూర శతకంబు' ఒకటి చెప్పాడు. ఇది వితతవృత్తాలలో 
రచించాడు.* ఆ తరువాత దేవాలయం వద్దకు వస్తే తలుపులు వీగాలు వేసి ఉన్నాయి. తన 


2. అన్నమాచార్యచరిత్ర - రచన : చిన్నన్న, పుట 24 


అన్నమయ్య 989 


దైవాన్ని చూద్దామని తహతహలాడుతున్న అన్నమయ్య ఉండబట్టలేకపోయాడు. 
వెంకటేశ్వరునిమీద ఇంకో శతకం చెప్పాడు. నూరు పద్యాలు పూర్తి అయ్యేలోగా 
గుడితలుపులు తెరుచుకున్నాయి. అర్చకులందరూ ఆశ్చర్యపోయారు. ఇంత చిన్నకుర్రాడు 
సంకీర్తనలు, శతకాలు ఆశువుగా రచించి పఠిస్తూంటే అతడు వరప్రసాదుడని గుర్తించారు. 
ఆతనికి చందనతీర్థప్రసాదాలు ఇచ్చారు. అప్పుడు తిరుపతిలో ఘన విష్ణువు అనే 
వైష్టవయతి ఉండేవారు. ఈ నల్లని చిన్నవానిని శ్రీవైష్ణవుని చేయాలనే సంకల్పం ఆయనకు 
కలిగింది. అదే అర్ధరాత్రి దైవశాసనంగా భావించి కలగన్నాడు. మరునాడు *'ఏం నాయనా, 
ముద్రాధారణ చేయించుకుంటావా? ఓర్చుకోగలవా?”' అని అడిగాడు. అన్నమయ్య 
“కృత్నార్ణుణ్ణ' అన్నాడు. వైష్టవయతి చక్రాంకితలు వేశాడు. అన్నమయ్య వైష్టవ్లులతో కలసి 
భుజించాడు. వీర్టైవులు దీక్ష పుచ్చుకొన్నాక పునర్జన్మ పొందినట్టు భావిస్తారు. వైష్ణవులు 
అలా కాదేమో - 


పుట్టినట్టె ఉన్నవాడ పోలేదు రాలేదు 

యిట్టి నీ దాసుడైతి యెంగిలెల్ల బానె 

తెరమరుగుదానాలు దేవుడ నీ కల్పితమే 

సారిడి ఈ సురలెల్ల చుట్టాలే నాకు 

నిరతి శ్రీ వెంకటేశ నీ మరుగుచొచ్చి నేడు 

గురుని యానతి చేత గొంకు లెల్ల బాసి. (సంపుటి 8, పుట 8) 


అని ధన్యాసి రాగంలో అన్నమయ్య చెప్పిన కీర్ణన ఏ సందర్భంలోనిదోగానీ ఇక్కడ బాగా 
అతుకుతున్నది. వాళ్ళ కులంలో ఎన్నడూ లేని వైష్ణవాన్ని తామసులుగా ఉండే తమ 
వంశాన్ని పరమ సాత్వికులుగా చేశాడు.* తిరుపతి కొండపై అతడలా ఎన్నాళ్ళు 
బ్రహ్మచారిగా ఉన్నాడో తెలియదు. గడ్డికోయడానికి వెళ్లిన బాలుడు ఇంటికి రాలేదని 
అందరూ తల్లడిల్లారు. ఊళ్ళన్నీ అతనికోసం గాలింపసాగారు. అతడు తిరుపతిలో 
ఉంటాడని తల్లికి తెలుసు కాబోలు వెళ్ళింది. తనతో ఇంటికి రమ్మని బతిమాలింది. 
అన్నమయ్య వినలేదు. ఆ తల్లి దేవునితో మొరపెట్టుకొన్నట్టుంది. అన్నమయ్య 
డోలాందోళనలో పడాడు. తనకు తిరుపతి వదలడం ఇష్టం లేదు. తల్లిని కాదనడం ఇష్టం 
లేదు. ఏం చేయాలో “తోచక దేవుణ్ణి తలుచుకుంటూ నిద్రపోయాడు. ఆ రాతి కలలో 
దేవుడే కనిపించి 'జననివాక్యము ద్రోజనదు' పోయి రమ్మన్నాడు. అప్పుడే మేలుకాంచి 
అచ్యుతుణ్ణో కొనియాడాడు. 

అన్నమయ్య జీవిత చరిత్రలో ఈ కల చాలా ముఖ్యమైనది. ఆయన సంకీర్తనల 


సంపుటాల మొదట, ఈ కలవచ్చిన తారీఖున అతని సంతతి వారు భద్రం చేశారు. 
“స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంబులు 1346 అగు నేటి క్రోధిసంవత్సర 


3. తాళ్ళపాకవారి జేయరచనలు, చినతిరుమలయ్య, అధ్యా. 9వ రేకు. 
4. అన్నమయ్య చరిత్ర - చిన్నన్న, పుట 28. 


990 సమగ్రాంధ్ర సాహిత్యం 


మందు తాళ్ళపాక అన్నమాచార్యులు అవతరించిన పదహారేళ్ళకు తిరువేంగడనాథుడు 
ప్రత్యక్షమైతీను అది మొదలు” ఆ దేవునిపై అంకితంగా ఆతడు సంకీర్ణనలు చెప్పాడు" అని 
రాగిరేకుల మీద అతని సంతతివారు చెక్కించారు. తల్లితో తిరిగి ఇంటికి వెళ్ళమన్న 
కలలోనే తనమీద పాటలు చెప్పమని దేవుడు ఆనతిచ్చి ఉంటాడు. అన్నమయ్య తల్లితో 
ఇంటికీ వెళ్ళాడు. 


అబ్బాయికి పెళ్ళి చెయ్యాలని ఆమె భావించింది. కులమువాళ్ళ ఇళ్ళకు వెళ్ళి 
సంబంధాలు చూడసాగింది. ఏ ఒక్కరూ పిల్లనివ్వడానికి సిద్ధపడలేదు. దానికి కారణం 
లేకపోలేదు. ఎప్పుడు చూసినా అన్నమయ్య "శ్రీరామ! గోవింద! హరీ! అనుకోవడమే 
గానీ సంసారం చేద్దామనే తాపత్రయంలో ఉన్నట్టు కనబడేవాడు కాదు. ఈ ఆచారాల 
దాసరయ్యకు చూసిచూసి ఎవరైనా తమింటి ఆడబడుచు ఎలా ఇస్తారు? అయినా 
అన్నమయ్యలో ఉండే ఆకర్షణశక్తి ఎటువంటిదో - ఒక అమ్మాయిని కాదు; ఇద్దరిని ఇచ్చి 
పెళ్ళి చేస్తానని ఒక బంధువు ముందుకు వచ్చాడు. తిమ్మక్క అనే తిరుమలమ్మను, 
అక్కలమ్మలనే ఇంకో కన్యను అన్నమయ్య వివాహం చేసుకున్నాడు. 


ఆ తరువాత అన్నమయ్య అహోబలం వెళ్ళి, అక్కడ పీఠాధిపతులైన ఆదివణ్‌ 
శరగోప మునీశ్వరులవద్ద వేదాంతాన్ని అధ్యయనం చేశాడు. అహోబల నరసింహునిపైన 
ఎన్నో సంకీర్ణనలు పాడాడు. నరసింహావతార ఘట్టాన్ని వర్ణిస్తూ పదకొండు చరణాల 
పాటను వ్రాసాడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని చరచినప్పుడు 


అటమరి పెటపెటమని బేట్లెగసి - చిటచిటరవముల జిరుతపాగ లెగసీ 
తటతట మనుచును తరలి వ్రయ్యలై - వటవట మనుచును పగిలె కంభము. 


అలాగ పగిలిన స్తంభంలోనుంచి విజయసింహం, వీరసింహం, విమలసింహం, 
భయదసింహం, ఎలా వెడలిందో, ఎలా కెరలిందో, ఎలా మెరసిందో వర్ణించాడు. 
దీరసింహం ఘోరసింహం అవడం చెప్పాడు. ఆ విష్ణుసింహం శాంతమై అహోబల 
నారసింహమైంది. శ్రీ వెంకట నగమున ఉన్న మూర్తి ఇదే అని అన్నమయ్య భావించాడు.్‌ 


కనకసింహమైన ఈ అహోబల నారసింహాన్ని స్తుతించే రోజులలోనే 
అన్నమయ్యకు ఇంకో నరసింహంతో మరింత స్నీహమయింది. అతడు సాళువవంశంలోని 
నరసింహరాయలు. తొళ్ళపాకకు దగ్గరిలో ఉన్న టంగుటూరును అతడు పాలిస్తూ 
ఉండేవాడు. అతడు అన్నమయ్యకు బాల్య సఖుడు. అతడు అన్నమయ్యను దర్శించి 
కానుకలు ఇచ్చి 'మా వూరు వచ్చి మాకు బుద్ధులు చెప్పి మా పూజలు స్వీకరించండి' అని 
ప్రార్థించాడు. అన్నమయ్య అతనితో టంగుటూరు వెళ్ళాడు. ఆ ఊరి దేవునిమీద పాటలు 
పాడాడు. అప్పటికి సాళువనరసింగరాయడు రాచమూకలలో పరాక్రమశాలి మాత్రమే. 
అన్నమయ్య ఆశీస్సులతో రాజ్యం సంపాదించవచ్చునని అతడు భావించాడు. ' శ్రీకృష్ణుని 


5. అధ్యాత్మ సంకీర్తనలు, సంపుటి 8, సంకీర్ణన 239. 


అన్నమయ్య 991 


మన్ననతో క్రీడి భూచక్రమెల్ల ఏకచక్రంగా ఏలినట్టు మీ సహాయంతో ప్రపంచం అంతా 
ఏలగలను' అన్నాడు నరసింగరాయలు. అన్నమయ్య డీవించాడు. అదీ ఫలించింది. 


కొన్నాళ్ళకు సాళువ నరసింగరాయలు పెనుగొండలో పట్టం కట్టుకున్నాడు. తనకీ 
వైభవాన్ని దీవించిన అన్నమయ్యను రాయలు మరిచిపోలేదు. సవినయంగా వారిని 
పెనుగొండకు పిలిపించుకున్నాడు. ఎదురేగి సత్కరించాడు. దేవునిపై మీరు రోజుకొకటి 
రచించే పాటలు వినాలని వుంది అన్నాడు. “దానికేం భాగ్యం వినిపిస్తా'నన్నాడు. 
అన్నమయ్య తిపిరిదండెల శృతులు తిన్నగా కూర్చాడు. నెర గాన దండెను, వాద్యం 
దండెను షడ్డం, పంచమ స్థాయిలు చేసి తేనెలు తీటలుమీద చెరుకుపానకం చిలికినట్లు 
పాటలు పాడాడు. అక్కడున్న కవులంతా చేతులెత్తి మొక్కారు. ఇటువంటి 
శృంగారభావాలు కాళిదాసాదుల కవిత్వంలో కనబడవని జోహారు చేశారు. 
అన్నమయ్యకు నరసింగరాయలు ఎన్నో కానుకలు ఇచ్చాడు. పచ్చల కడియాలు, బంగారు 


జరీ ఉన్న పచ్చడాలు, కెంబట్టు కుళ్ళాయిలూ, అంగదాలు, ఆతపత్రాలు, వింజామరల 
జోడు మొదలైనవి ఇచ్చాడు. 


ఇలా రాజోపచారాలు పొందుతూ అన్నమయ్య రాజధానిలోనూ, 
స్వగ్రామంలోనూ, తిరుపతిలోనూ చుట్టుపక్కలనున్న దివ్య క్షేత్రాలలోనూ జీవించేవాడు. 
ఇద్దరు భార్యలకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఒక కూతురు కూడా జన్మించింది. తిమ్మక్క 
కొడుకు పేరు వరసింగన్న; అక్కాంబ కొడుకు పేరు పెదతిరుమలయ్య. ఇతడు కూడా 
తండ్రిలాగే సంకీర్తనలు చెప్పాడు. ఈ పెద తిరుమలయ్యకు అయిదుగురు కొడుకులు. 
వీళ్ళందరూ కవులే. కొడుకులూ, మనుమలూ మాత్రమేకాక అన్నమయ్య అల్లుడు కూడా 
కవే. అతని పేరు రేవణూరి తిరుమలకొండయ్య;  విద్వత్రచండుడు. ఈయన 
రామచంద్రోపాఖ్యానం అనే ప్రబంధం వ్రాశాడు. ఈ సంగతి ఇతని కుమారుడు 
వెంకటార్యుడు తన 'శకుంతలా పరిణయ” కావ్యం గద్యంలో తెలియజేశాడు. అన్నమయ్య 
కొడుకు కొడుకులేగాక, కుమార్తె కొడుకు కూడా కావ్యకర్త. ఇలాగ ఇంటిల్లిపాదీ 
సంకీర్ణనలు పాడుతూ, సాహిత్యాన్ని రచిస్తూ సుఖంగా ఉండేవారు. 


ఒకనాడు నరసింహరాయలు మళ్ళా అన్నమయ్యను పిలిపించి పాటలు 
వినిపించమన్నాడు. విద్వాంసులు, గాయకులు, రాజులు, సామంతులు, అందరూ ఉన్న 
సభలో అన్నమయ్య శృంగారకీర్తనలు గానం చేశాడు. అలమేలుమంగమ్మ కడకన్నులు 
ఎరుపెక్కాయట! ఎందువల్ల? ఆమె చూపులు ప్రాణేశునిపై నాటుకున్నాయి. వాటిని 
బలవంతాన పెరికితే నెత్తురు కారడంవల్ల కన్నులు ఎరుపెక్కలేదు కదా అని అన్నమయ్య 
ప్రశ్న వేస్తాడు. 

యేమొకో చిగురుటధరమున నెడనెడం గస్తురి నిండెను 


భామిని విభునకు వ్రాసిన పత్రిక గాదుకదా? ॥ 
కలికి చకోరాక్షికిం గడగన్నులు గెంపై తోచిన 


992 సమగ్రాంధ్ర సాహిత్యం 


చెలువం విప్పు డిదేమోచింతింపరె చెలులు 

నలువున (బాణేశ్చరుపై నాటిన యా కొనచూపులు 
నిలువున బెరుకగ నంటిన నెత్తురు గాదుగదా? ॥ 
పడతికి చనుగన మెరుగులు పైపైబయ్యద వెలువల 
కడుమించిన విధమేమేలా కనుంగొనరెచెలులు 
వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశకిరేఖలు 
వెడలగ వేసవికాలపు వెన్నెల గాదుగదా? ॥ 
ముద్దియ చెక్కుల కెలకుల ముత్యాల జల్లుల చేర్చుల 
వొద్దికలాగు లివేమో ఊహించరె చెలులు 

గద్దరి తిరువెంకటపతి కౌగిట యధరామృతముల 
అద్దీన సురతపువేళల అందము కాదుగదా? (సంపుటి ౩, సంకీర్తన, 417) 


ఈ పాట విన్నాక నరసింగరాయలు ఒక్క మాటలో “ఇది కవిత్సం' అని 
మెచ్చుకొన్నాడు. ఎన్నోమార్లు పాడించుకున్నాడు. తనివి తీరలేదు. దానితోపాటు ఆశ 
కూడా పుట్టింది. ఇటువంటి శృంగారపదాలు తనమీద చెప్పించుకొంటేనో'? 
అన్నమయ్యను తెగించి అడిగాడు. ఆయన చెవులు మూసుకున్నాడు. “'నరహరికీర్తన 
నానిన జిహ్మబరుల నుతింపగ నోపదు జిహ్వ" అన్నాడు. దిగ్గున లేచి వెళ్ళిపోయాడు. 
నరసింగరాయలకు కోపం వచ్చింది. భటుల చేత పట్టించి తెప్పించాడు. 


తన బాల్యం సఖ్యంబు తలచి సంపదల - దనయంతవానిగా దనరచేసితిని 
గబ్బిమై నొకమాట కావలెనన్న గొబ్బున కోపించు కొన నేల వచ్చె? 
అని రాయలు మండీపడ్డాడు. అన్నమయ్యకు మూరురాయర గండసంకెల వేయించి చెరలో 
పెట్టాడు. పట్టి చంపివేళ పట్టం కట్టివేళ ఒక్క లాగ ఉండే అన్నమయ్య చలించలేదు. చెరలోనే 
పాటలు పాడాడు. 
అకటివేళల నలపైన'వేళలలను తేకువ హరినామమే దిక్కుమరి లేదు 
కొజమాలి ఉన్నవేళ కులము చెడినవేళ చెరవడి వొరులచే జిక్కి నవేళ 
నొరపైన వచ్చినవేళ నారడిబడినవేళ పాపువేళ భయపడిన వేళ 
నొరపైనహరినామ మొక్కటేగతి గాక మరచి తప్పిననైన మరిలేదు తెరగు ॥ 
నాపద వచ్చిన వేళ నారడి బడిన వేళ - పాపపు వేళల భయపడిన వేళ 
నోసినంత హరినామమొక్కటే గతి గాక - మూపుదాకా బొరలిన మరిలేదు తెరగ॥ 
సంకెల బెట్టిన వేళ చంపవిలిచిన వేళ - అంకిలిగా నప్పుల వారాగినవేళ 
వెంకటేశునామమే విడిపించ గతిగాక మంకుబుద్ధి బొరలిన మరిలేదు తెరగు ॥ 
(అన్నమాచార్య చరిత్ర, పీఠిక పుట 55, రేకు 26) 


6. అన్నమాచార్యచరిత్ర, చిన్నన్న, పుట 37 


అన్నమయ్యా 993 


అన్నమయ్య పాటలు పాడుకుంటూ ఉంటే సంకిలలు వాటంతట అవే 
ఊడిపోయాయట. బంట్లు ఈ సంగతి రాయలకు విన్నవించారు.. 'ఈసారి ఊడితే నీవే నా 
దైవమనుకుంటాను' అన్నాడు. అన్నమయ్య మళ్ళీ అపాటే పాడాడట. కాలిసంకెల 
చిటికెనవ్రేలి పలుము సీలలు వెంటనే ఊడాయట. నరసింగరాయలు అన్నమయ్య 
కాళ్ళమీద పడ్డాడు. “నాకు చిన్ననాటినుంచి పనుపడబంటుగా నున్నావు. నన్ను రక్షించు” 
అన్నాడు. అన్నమయ్య కనికరించాడు. నరసింహరాయలు ఆయనను పల్లకీ ఎక్కించి 
కొమ్ము స్వయంగా భుజాన పెట్టుకొని మోశాడు. అన్నమయ్య అతణ్జి దీవించాడు. 
రాయలు కర్ణాటక సామ్రాజ్యానికి ఏలిక అయ్యాడు. అన్నమయ్య కర్ణాటక సంగీతానికి 
మూల్మవిరాట్టయ్యాడు. 


అన్నమయ్య పాటలు ఆనాడు ఆంధ్రదేశపు నలుమూలలా మారుమోగాయి. అతణ్ణి 
చూడ్డానికి ప్రఖ్యాత వాగ్గేయకారులు వచ్చేవారు. పురందరదాసు స్వయంగా వచ్చి 
అన్నమయ్య సంకీర్తనలు విని పులకించాడు. అన్నమయ్య తనకు దేవుడు కలలో 
కనబడిననాటినుంచి రోజుకో పాటను తక్కువగాకుండా రచించాడు. పాటలకు సాహిత్య 
గౌరవం ఇవ్వడానికి సంస్కృతంలో సంకీర్తన లక్షణం వ్రాశాడు. 32 వేల సంకీర్ణనలు 
వ్రాసినట్లు అన్నమయ్య సంతతివాళ్ళు చెప్పారు. ఇప్పటికి పన్నెండువేలా చిల్లర దొరికాయి. 
అన్నమయ్య సంస్కృతంలో _ వెంకటాచలమాహాత్మ్యంలో వ్రాశాడు. అది 
వరాహపురాణంలో అంతర్భాగం అయింది.” ఇంక తెలుగులో రామాయణాన్ని మళ్ళా 
క్రొత్తగా ద్విపదలో వ్రాశాడు. శృంగారమంజరి అనే ద్విపదను వ్రాశాడు. ప్రాసలలో 
బమ్మెర పోతన రాజుగారిని, ద్విపద నడకలో గౌరనను మరిపింపచేసే రచన ఇది. ప్రబంధ 
కవులు వర్ణించే పుష్పాపచయం, విరహవర్ణనం, వసంతోత్సవం అన్నీ అన్నమయ్య ఈ 
ద్విపదలో చేశాడు. వెంకటేశునిపై ఒక బాల మరులు కొంది. ఆమె 'కోకిలవాణి, 
చిగురాకుబోణి, తలపుల విశ్రాంతి, తలిరాకు బంతి, వలరాజు చిగురెల్లి, వలపుల వెట్లి.' 


ఈ చిన్నది విరహంలో పడింది. 


కొంచదు ప్రాణంబు గురుతుగా జేసి యెంచదు వీణ వాయించదు పరిణ 
మించదు మది సంభమించదు చెలియ - కించు కేనియు సయించదుగాని 
కప్పదు చనుదోయి కనుగ్రేవరెప్పు విప్పదు. తన ప్రాణవిభుమీది మనసు 
త్రిప్పదు మదిలోన దీకొన్న ప్రేమ చెప్ప దెవ్వరితోడ జెప్పునో కాని 
పెటదు కస్తూరీ పేర్కొని చేత బట్టదు సీవంతిబంతి నెత్తమ్మి 
ముటదు సిగుల మొదలించు కైన బుట్టదు తల పెందు బుట్టునో గాని 
: i (శృంగార మంజరి పుట 18 


ఇటువంటి కన్యను వెంకటేశ్వరుడు కరుణించాడు. 


7. అన్నమాచార్యచరిత్రపీరిక, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, పుట 70 
8.. శృంగారమంజరి, తాళ్ళపాకవారి లఘుకృతులలో ఉంది. తాళ్ళేపాక దగేయరచనలు. సంపుటి 1 


994 


సమగ్రాంధ్ర సాహిత్యం 


చిట్టంబు చేతల సేదలు దీర్చి చెదిరిన యలకల చిక్కెల్ల దీర్చి 

యెడలేని పులకల యింపు పుట్టించి - కళలమర్శ్మంబుల కడ గానుపించి 
యాలింగ నాది సొఖ్యముల నొందించి కరగించి మరగించి కలికి గావించి 
యుడివోని సురతాబ్ది నోలలాడించి చిత్తజసాచ్రూజ్య సింహాసనమున 
బాలికారత్నంబు బట్టంగ గట్టి... (శృంగారమంజరి, పుట 13) 


నీ వెంకటేశ్వరుడు ఏలుకొన్నాడని మధురంపు శృంగార మంజరిలో అన్నమయ్య 


చెప్పాడు. ఇందులోని రచన ఇతర ప్రబంధాలలాగే ఉంటుంది కాని అన్నమయ్య తన 
శృంగార సంకీర్తనలలో వెలిబుచ్చిన భావాలు. చేసిన కల్పనలు, గుప్పించిన 
చమత్కారాలు, పచరించిన శిల్పాలు, వినిపించిన పలుకుబళ్ళు కోకొల్లలు, అన్నీ 
స్వతంత్రాలు. అన్నీ జాతిరత్నాలు. కోటి చల్లని వెల్లులు జిమ్మీ మణిదీపాలు. అతని 
శృంగార సంకీర్తనల సంపుటం కాయజోపనిషత్తు. మన్మథవేదం. ఇందులోని కొన్ని 
బుక్కులు విందాం. 


వూరులేని పొలిమేర పేరుపెంపు లేని బ్రదుకు 
గారవంబు లేని ప్రియము కదియ నేటికె 

ఉండరాని విరహవేదన వుండని సురతసుఖ-మేల 
యెండలేని నాటి నీడ యేమిసేయనే 

దండికలుగు తమక మనేటి దండలేని తాలిమేల 

రెండు నొకటిగాని రచన ప్రియము లేటికె 

మెచ్చులేని చోట యెంత మేలుకలిగి నేమిశెలవు 
మచ్చికలేని చోట మంచిమాట లేటికి 

పెచ్చు పెరుగులేని చోట వియము గలిగి యేమిఫలము 
ఇచ్చలేని నాటి సొబగు లేమిసీయనే ॥ 

బొంకులేని చెలిమిగాని బొందులేల మనసులోన 
శంకలేక గదియలేని చనవు లేటికె 

కొంకుకొసరు లేని. మంచి కూటమలరనిట్లగూడి 
వేంకటా దివిభుడులేని వేడు కేటి3 | . (శృం.సంకీ. ఎఎవ. పుట ౩8) 


అన్నమయ్య శృంగార వైరాగ్యాలు ఒక్కచోటనే మలచి చూపగలడు, 


ప్రపంచంలోని ఏ విరుద్ధ భావాలనైనా మచ్చికచేసి పక్కపక్కల పెట్టగలడు. శాస్త్రంలో 
చెప్పిన నవరసాలను ఏకకాలంలో గుబాళింప జేయగలడు. కామశాస్త్రంలోని వనితల 
జాతిలక్షణాలన్నీ, అలమేలుమంగకు ఆపాదించి వాయగలడు. మేషాది రాసులన్నీ ఆమెవే. 


ఇన్ని రాసుల యునికి ఇంతి చెలువపురాశి 
కన్నై నీ రాశి కూటమి కలిగిన రాశి ॥ 

కలికి బొమనిండ్లు గల కాంతకును ధనురాళి 
మెలయు మీనాక్షికిని మీనరాశి 


అన్నమయ్య 995 


కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి 

వెలుగు హరిమధ్యకును సింహరాశి ॥ 

చిన్ని మకరాంకపు బయ్యెదచేడెకు మకరరాశి 

కన్నెప్రాయపు సతికి కన్నె రాశి. 

వన్నైమై పైడితులదూగు వనితకుం తులరాశి 

తిన్నని వాడిగోళ్ళ సతికి వృశ్చికరాశి ॥ 

అముకొనునొరపుల మెరయు నతివకు వృషభరాశి 

గామిడి గుట్టు మాటలు సతికి కర్కటకరాశి ' 

.కోమల్ణపు చిగురుమోవి కోమలికి మేషరాశి 

ప్రేమవెంకటపతికి కలిసె ప్రియ మిథునరాశి॥ (శృంగార సంకీర్తనలు - పుట 62) 


ఎంత విచ్చలవిడి శృంగారాన్ని వ్రాసినా అన్నమయ్య నిజమైన వైష్ణవుడు. వైష్టవాన్ని 
అన్నమయ్య పదకవిత్వంగా రూపొందించారు. విశిష్టాదై పతాన్ని మతంగా స్వీకరించినందు 
వల్లనే అన్నమయ్య ఈ సాహసాన్ని చేశారు. ఏమంటే, ఆనాటికే పదకవిత్వమంటే 
పండితులకు ఈసడింపు. తెలుగు పండితులు ఏమనుకొన్నా సరే ద్రావిడ వేదంతో తమిళ 
కవిత్వంతో ప్రత్యక్ష సంబంధమున్న విశిష్టాద్వైతాన్ని స్వీకరించిన అన్నమయ్య ఆ భాషలోని 
మధుర భక్తినంతా అనుభవించి తత్తుల్యమైన గేయాలను తెలుగులో వ్రాయాలనుకున్నాడు. 
ప్రపంచంలోని ఏ మొదటిరకం కవిత్వానికీ తీసిపోని రచనలు చేశారు. తమిళంలో 
కవిత్వమంటే పాటలే. వాటికి సాహిత్య గౌరవముంది. అన్నమయ్య సంకీర్తనలను ఉత్తమ 
సాహిత్యం అనకపోతే అననివాళ్ళదే లోపం. 


అన్నమయ్య కవితామానససరోవరంలో అడుగుపెట్టడానికి, అడుగు పెట్టినదే 
తడవుగా వోలలాడడానికి ముందు వైష్ణవ మతసూత్రాలను కొద్దిగా క్రోడీకరించుకోవడం 
మంచిది. పరమాత్మ ఒక్కడే కానీ జీవులు ౩ రకాలు. వారు నిత్యులు, ముక్తులు, బద్దులు. 
జీవులకు కర్మ, జ్ఞాన, భక్తిప్రపత్తులనే యోగాలచేత బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. ఆయితే ఈ 
యోగాలలో ప్రపత్తి అనే శరణాగతి యోగమే సర్వజీవకోటికి ఉపయుక్తమైన యోగమని 
విశిష్టాద్వైతం చాటి చెప్తుంది. ప్రపత్తిలో ముఖ్యమైనది భగవానుని లీలలను అనుభవించి 
అతని దయను ప్రస్తుతించడమే. ప్రపత్తినే న్యాసమనికూడా అంటారు. వైష్ణవ పరిభాషలో 
న్యాసమంటే భక్తుడు తన ఆత్మను పరిపూర్ణంగా పరమాత్మాధీనం చేయడం. హరిని 
సేవించడం ఎంత పుణ్యదాయకమో హరిదాసులను పూజించడం అంతకన్నా ఎక్కువ 
పుణ్యం. ఈ మత సూత్రాలను వివరించే గేయాలు ఆన్నమాచార్యుల వారి ఆధ్యాత్మిక 
సంకీర్తనలలో కోకొల్లలుగా దొరుకుతాయి. 


తందనానా ఆహి తందనానా పురి 
తందనానా భళా తందనానా 

బ్రహ్మ మొకటే పరబ్రహ్మమొకటే పర 
బహ్మమొకటే పరబహ్మమొకటే 


996 సమ(గాంధ్ర సాహిత్యం 


కందువగు హీనాధికము లిందులేవు 
అందరికీ శ్రీహరే అంతరాత్మ 
ఇందులో జంతుకుల మింతా నొకటే 
అందరికీ శ్రీహరే అంతరాత్మ 


నిండార రాజు నిద్రించు నిదయు నొకటే 
అండనే బంటు నిద్ర అదియు నొకటే 
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే 
చండాలు డుండేటి సరిభూమి యొకటే 


కడగి యేనుగుమీద కాయు నెండొకటే 

పుడమి శునకము మీద పొలయు నెండొకటి 

కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ 

జడియు శ్రీవేంకటేశ్చరనామ మొక్కటే. (ఉత్సవసంపుటి, సంకీర్ణన 59) 


మతం సాధారణ విద్యకు పెద్దపీట వేయదు. భక్తులు లోకవిద్యలను లెక్కింపరు. 
గురూపదేశం, బ్రహ్మవిద్య మొదలైనవానికే వారు ప్రాముఖ్యమిస్తారు. పాండిత్యంలో గాని, 
ఇతర వైదుష్యంలోగాని ఆన్నమాచార్యులవారు ఎవరికీ తీసిపోరు. ఆయన ఉభయ భాషా 
పండితుడు. పాంచరాత్రాగమ సార్వభౌముడు. సంగీతరత్నాకరం, సంగీత నీతిచంద్రిక, 
సంగీతసుధాకరాది గ్రంథాలలోనూ, భరతశాస్త్రంలోనూ చెప్పిన పద లక్షణాలను పూర్తిగా 
తెలుసుకున్నాడు. సంస్కృత భాషలో సంకీర్ణన లక్షణాన్ని రచించాడు. ఆయన తను ఎంత 
చదివినా అది భక్తిముందు దిగదుడుపే అని వైష్ణవభావనను పలుకీర్తనలలో ఇలా 
ప్రకటించారు: 


చదివితి దొల్లికొంతచదివేనింకాకొంత - యెదిరి నన్నారగనుఎంత్రిననయ్యో 
నాటీకి నాడే నా చదువు - మాటలాడుచును మరచేటి చదువు 
యెనయ నీతిని నెరుగుటకే పో-వెనుకవారు చదివిన చదువు 
మనసున నీతిని మరుచుటకే పొ-పనిపడీ యిప్పటి ప్రొఢల చదువు 
.... (ఉత్సవసంపుటి. సంకీర్ణన 120) 


చదువుషంధ్యలలో చదువుపట్ల ఈ విధమైన భావాలు ప్రకటించిన అన్నమయ్య 
సంధ్య గురించి ఇలా గానం చేశారు. 


సహజవైష్టవాచారవర్తనుల - సహవాసనమే మా సంధ్య 
అతిశయమగు శ్రీహరి సంకీర్ణన - సతతంబును మా సంధ్య 
మతి రామానుజ మతమే నాకును - చతురత మెరసిన సంధ్య 
పరమభాగవత పదసీవనమే - సరవి నెన్న మా సంధ్య 
సిరివరు మహిమలు చెలువొందగ వేసరక వినుటే మా సంధ్య 


అన్నమయ్య 997 


మంతుకెక్క తిరుమంత్ర పఠనమే సంతతమున మా సంధ్య 
కంతుగురుడు వేంకటగిరి రాయని సంతర్ప్చణమే మా సంధ్య 


(ఉత్సవసంపుటి, సంకీర్తన, 187) 


విద్యాసంస్కారాలు నిత్యసదాచారాలు అన్నీ ఒకందుకే అని నమ్మిన మతాన్ని నమ్మిన 
అన్నమయ్య తాను విశ్వసించిన సత్యాన్ని స్పష్టంగా ప్రకటించారు. అతని దృష్టిలో 
హరిదాసు ఎలా వుండాలో చక్కగా వివరించారు. 


అటువంటీవాడెవో హరిదాసుడు అటమటాలు విడచినాతడే సుఖి 
తిట్టేటిమాటలును దీవించేటి మాటలను అట్టేసరేని తలచినాతడేసుఖి 

పట్టి చంపేవేళను పట్టముకట్టే వేళను అట్టునిట్టు చలించని యాతడే సుఖి 

చేరి పంచదిరిడిన చేదుదెచ్చి పెట్టినాను ఆరగించి తనివొందేయతడే సుఖి 
తెరకాండ్లజూచిన తెగరాని చుట్టములనారయ సరిగాజూచే యాతడే సుఖి. 
పొందిపుణ్యము వచ్చినా, పొరి పాపము వచ్చినా అందలి ఫల మొల్లని యాతడే ముఖి 


- విందుగా శ్రీ వెంకటాద్రివిభుని దాసుల జేరి అందరాని పదమంది నాతడే సుఖి 


(ఉత్సవసంపుటి, సంకీర్ణన 90) 


మోక్షసాధనకు భక్తిప్రపత్తులే రాజమార్గమని వైష్ణవమతం నమ్ముతుంది. అయితే భక్తిలో 
వివిధ రకాలున్నాయి. శాంత, దాస్య, సఖ్య, వాత్సల్యం, మధుర భావాలనే పంచవిధ 
భక్తిరూపాలున్నాయి. అన్నమాచార్యులవారు ఈ అయిదు రూపాల భక్తితో తాను నమ్మిన 
దైవాన్ని ఆరాధించారు. ఒక్కొక్క భక్తిమార్గంలో కొన్నివేల గేయాలు రచించారు. ఆయన 
అనుభవసముద్రులు. ఒక్కొక్క భక్తిమార్గంలో ఆయన కవిత ఎలా ఉంటుందో మచ్చు 
చూదాం. 


పరాభక్రియొక్క ప్రప్రథరూపమే శాంతభక్తి అంటారు. భగవంతుని ఆత్మగా గ్రహించి 


సర్వదా అభిన్నుడై, సమదర్శనుడై అనన్యభావమున  ప్రీమించుచు అద్వైతానంద 
నిమగ్నుడైన బ్రహ్మజ్ఞానినే శాంతభక్తుడంటారు. అన్నమయ్య ఈవిధమైన భక్తిమార్గంలో 


అనీ... 


నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు 
సత్యాత్ముడై యుండీ సత్యమై తానుండు 


ప్రత్యక్షమైయుండు బ్రహ్మమైయుండు సం 


స్తుత్యు డీ తిరువెంకటాద్రి విభుడు. (ఉత్సవసంపుటి, సంకీర్తన 124) 


ఏదితుద? యెన్నడు ముగుసును? - ఆదికి సనాది హరిమాయ 
సాదించిసుజానియెతే యీ దెసవెదికిన ఇహమే పరము (సంపుటీ.ఎ.ఎ. సంకీర్ణన 10) 
జ్ఞానియై 


998 


సమగ్రాంధ్ర సాహిత్యం 


అనీ తెలియచేశాడు. శాంతభక్తితో ఆయన తర్కించిన విషయాలు చాలా తాత్త్విక 
సంపదతో కూడినవి. 


దేవ ఈతగవు తీర్చవయ్యా - వేవేలకునిది విన్నపమయ్యా 

తనువున బొడమిన తతి నింద్రియములు-పొనిగి యెక్కడకు పోవునయ్యా 

పెనగి తల్లికడ బిడ్డలు భువిలో యెనగొని యెక్కడికేగుదురయ్యా 

పొదుగుడుమనమున బొడమిన యాసలు - ఆదన నెక్కడికి అదగునయ్యా 

వొదగుచు జలముల నుండు మత్స్యములు పదవడి యేగతి బాసేనయ్యా 
(ఉత్సవసంపుటి, సంకీర్తన 76) 


అని జీవాత్మ పరమాత్మల సంబంధాన్ని అద్వైత భావనలను వివరించారు. ఇక 
దాస్యభక్తిలో ఆయన చెప్పిన సంకీర్తనలు కూడా కొన్నివేలుంటాయి. భక్తుడు తను 
భగవత్సీవకుడనని సంభావించడమే దాస్యాభక్తి, శ్రద్ధాయుక్తుడైన సేవకునికి తన 
ప్రభువునందుండే అనురాగమే దాస్యభక్తునకు ఆదర్శమంటారు. ఈ భక్తిమార్గంలో 
అన్నమయ్య చెప్పిన ఒకటి రండు కీర్ణనలు చూద్దాం. 


కొంత నా కర్మఫలము కొంత నీ రక్షకత్వము 
ఇంతలో రెండు గలవా యేమో దేవా 
అంతర్యామివి నీవు ఆడేటి బొమ్మను నేను 


చెంతగాంచుట నీ పని సేవచేయుట నాపని (సంపుటి-2, సంకీర్తన 3) 
అనీ... 

శక్తి గలిగొతే నీ సరస దేవుండగానా - యుక్తి గలిగితే నే నొడల మోతునా 

శక్తియు యుక్తియు నొకటి లేక నీ భక్తుండనైతి నన్ను పాలింపవే. 

(సంపుటి- ఎఎ. సంకీర్ణన 27) 

అనీ... 

నేనైతే ఈడేరుదు, నీకు లీలామాత్రమింతే 

మానక నన్నేలుకొమ్ము మాధవగోవిందా 

ఇందరిపై సూర్యుండు ఎండలు గాసించేను 

అంధు కొన్ని కీరణాలు అణగిపోయేనా. (సంపుటి- ఎఎ. సంకీర్ణన 28) 
అనీ దేవుణ్ణి హెచ్చరిస్తాడు. 

కర్మమంటానూ మాయకట్టేవుగానీ 

కర్మము ధర్మము నీ కల్పితమే కదా? ... (సంపుటి-” సంకీర్తన 14) 


అని అంతా అతనిదేనని తెలియజేస్తాడు. ఇక సఖ్య భక్తిలో దేవుణ్ణి తన ప్రాణమిత్రునిగా 
భావించి హితోపదేశం చేస్తాడు. 


ఇంత మేలుకొంటి నింక విడువరాదు - చెంత నావిన్నప మిద్ది చేకొనవయ్యా 

చెలిమి సేయంగరాదు చేసివిడువంగరాదు తలచి బాసలీరాదు తప్ప గరాదు 

మలసి మన్నింపగరాదు మన్నించి చెరుపరాదు వలపరాదు వలచి వదలరాదు 
(సంపుటి-[11 సంకీర్ణన 107) 


అని మన్మథోపనిషత్తులలోని పాఠాలు చెప్పాడు. దేవుడితోనే మనసియ్యరాదు, యిచ్చి 
మరువరాదు అనే ఒరవడి దిద్దిస్తాడు. స్వప్నంలో జాగ్రదవస్థలో నెచ్చెలి, చుట్టము, 
హితుడు అతనికి తానే, తనకు అతడే. 


సందేహ మెక్కడా లేదు సంతోషించుకొలదీ నేను 

కందువ బ్రహ్మానందము గైకొంటి నేను 

కైవసమై నీకు నాకు కలము నానతియ్యగా 

నావద్ద వున్నాడ వని నమ్మితి నేను 

యేవేళ శ్రీవెంకటేశ యెదురనే వుండగాను 

పావనమైన యన్నింటను ప్రబలితినేను. (సంపుటి-1, సంకీర్తన 363) 


అని తన ప్రాబల్యాన్ని చాటుకున్నాడు. ఇక వాత్సల్య భక్తితో భగవంతుని పుత్రభావంతో 
ప్రేమించాడు. తానే యళోదగా, తన బిడ్డ దైవముగా ఊహించుకొన్నాడు. 
“జో అచ్యుతానందా జోజో ముకుందా, రావె పరమానంద రామగోవిందా, అని 
లాలిపాటలు పాడాడు. ““చందమామరావె జాబిల్లి రావే మంచికుందనపు పైడికోర 
వెన్నపాలు తేవే''! అని గోరుముద్దలు తినిపించాడు. ఆనాడు అన్నమయ్య దైవకిశోరాన్ని 
ఊహించి పాడిన లాలిపాటలు, జోలపాటలు నేటికి తెలుగు తల్లులు తమ విడ్డలను 
ఆడించుకుంటూ పాడుకుంటున్నారు. అన్నమయ్య తన దేవుణ్ణి చూసి 'చిన్నిశిశువూ 
చిన్నిశిశువూ ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి తిశువూ' అని పొంగిపోయాడు ముద్దుగారే 
యశోద ముంగిట ముత్యము తిద్దరాని మహిమల దేవకి సుతుడు అని మెచ్చుకున్నాడు. ఆ 
లీలలన్నీ పాడాడు. గోపకాంతలు కృష్ణునిపై నేరాలు చాటితే తానే యశోదగా వాళ్ళను 
గద్దించాడు. 


కానరటె పెంచరటె కటకటా బిడ్డలను 

నేను మీ వలనే కంటి నెయ్యమైన బిడ్డను 

బాయిం పారవేసిన పాలు వెన్నయును 

చేయిపెట్టకుందురా చిన్ని వీడ్డలు 

మీ ఇండ్లు జితనాలు మీరు సేసుకొనక 

పాయకదూరేరేమే ప్రతిలేని బిడ్డను. (ఉత్సవసంపుటి, సంకీర్తన 112) 


9. శ్రీ అన్నమాచార్య సంకీర్తనలు (1951), ఉత్సవాలకోసం వేసినది. సంకీర్తన 152. 
10. అదే పుస్తకంలో, సంకీర్తన 144. 


1000 సమగ్రాంధ్ర సాహిత్యం 


అని నిందించడానికి వచ్చిన గోపికలనే, దేవుణ్ణి పెనవేసుకువచ్చి నిందించాడు. భగవంతుని 
ప్రాణనాథునిగా యెంచుకునే మహాభావమే మధురభక్తి అంటారు. ఇదే ఆధునిక భారతీయ 
సాహిత్యంలో వైష్ణవకవిత అనే పేరుతో చెలామణీ అవుతున్నది. ఈ భక్తిమార్గంలో 
అన్నమయ్య రచించిన సంకీర్ణనలు వేలాదివేలు. ఆయన తన జీవితంలో ముష్పయిరెండువేల 
సంకీర్ణనలు వ్రాశారట. అందులో సగానికి ఎక్కువగానే శృంగార సంకీర్ణ్షనలు ఉంటాయని 
భావించడంలో తప్పులేదు. తనే నాయికగా అలమేలుమంగగా చెప్పిన వెన్నో ఉన్నాయి. 
దూతికగా దివ్యప్రేయసీప్రియులకు రాయబారాలు, రాజీలు, రహస్యాలు చెప్పడాలు 
మొదలైనవెన్నో ఉన్నాయి. శృంగార లక్షణ గ్రంథాలలోని లక్షణాలకు వ్యతిరేకం కానివి, 
ఆ సూత్రాలకు లొంగనివి వేలకువేలు ఆయన రచించారు. అష్టవిధ నాయికలూ ఒకప్పుడు 
ఒక కీర్తనలో కనబడతారు. రెండుమూడు విభిన్న రసాల మేలుకలయిక ఒక చరణంలోనే 
కనబడవచ్చు. ఉపమానాలు, ఉజ్రీక్షలు మొదలైనవి వివిధాలంకారాల కోటానుకోట్లు 
దొరుకుతాయి. పురాణాలను, ఇతిహాసాలను అన్నింటినీ శృంగార రసంలోనికి అనువాదం 
చెయ్యగలరు. దశావతారాలను, జ్యోతిష్యంలోని ద్వాదశరాసులను అన్నింటినీ శృంగార 
భాషలోనికి అనువదించగలరు. 


క్షేత్రయ్య కవిత్వంలో మేలుపూస అనదగ్గ 'మగువ తన కేళికామందరము వెడలె౯' 
అనే పదంలోని నాయిక దివ్యరూపాన్ని అన్నమయ్య అలనాడే కండ్లారా దర్శించారు. 


లలిత లావణ్యవిలాసముతోడ నెలంత ధన్యతగలిగె నేటితోడ ॥ 
కుప్పలుగా. మైనసలు కొన్న కస్తూరితోడ తొప్పదోగేటి చెమట తోడ ॥ 
అప్పు డటుశకిరేఖలైన చనుంగవతోడ దప్పి రేపిటి మోము దమ్మితోడ ॥ 
కులుకు కబరిభరము కుంతలంబులతోడ తొలగదోయని పేమతోడ 
మొలకనవ్వులు దొలక ముద్దుబూపులతోడ పులుకలు బొడవైన పొలుపుతోడ ॥ 
తిరువెంకటాచలాధిపుని మన్ననతోడ సరిలేని డివ్యవాసనలతోడ 
పరికించరాని అరవిరిభావముతోడ సరిదొలంగెడు చిన్ని సిగ్గుతోడ ॥ 
. "(సంపుటి ౩ సంకీర్తన 78) 


ఈ ఒక్క సంకీర్తనతోనే గాదు ఇటువంటి గేయాలెన్నింటితోనో ముగ్గమాహన 
రూపాలను ఆయన కన్నుల కట్టేటట్టు వర్ణించారు. ఇతరుల కవిత్వంలో అయితే ఈ కవి 
వాడిన నానుడులు, పలుకుబళ్ళు, సామెతలు అని ఒకటో ఆరో వెతికి వెతికి అతికష్టంమీద 
పట్టి చూపించాలి. కాని అన్నమయ్య రచనంతా దేశీయమే. అడుగడుగునా సామెతలే. ప్రతి 
చరణంలోనూ నానుడులే. అన్నమయ్య మూర్తీభవించిన తెలుగుతనము. 


11. తాళ్ళపాకవారి గేయరచనలు, సంపుటి 4, సంకీర్తన 1. 


అన్నమయ్య 1001 


ఆలకించి వింటేను అన్నియు నీ పలుకులై వేలసంఖ్యపై తోచె వీనులకు... అని 
అన్నమయ్య తన ప్రభువు గురించి చెప్పారుగాని అన్నమయ్య గురించి అతని తరువాత 
కవులూ అలా అనక తప్పదు. రకరకాల తెలుగు, వైష్ణవ భక్సిభావాలను అరం 
చేసుకోవాలంటే అన్నమయ్యని కూలంకషంగా చదువుకోవాలి. ఈ మాట యిలా వుంచి 
అన్నమాచార్యులవారి సంకీర్ణనలను వ్రాసిపెట్టిన రాగిరేకులను సంపాదించి తెలుగు వారికీ 


పెన్నిధినిచ్చిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు “తాళ్ళపాకవారిని చదవందే తెలుగు రాదు! 
అన్నారట. ఆ మాట అక్షరాలా నిజం. 


తాళ్ళపాకవారి సాహిత్యమంతా ఇంకా వెలుగు చూడలేదు. అన్నమయ్య కీర్తనలు 
మొత్తం ముప్ఫుయిరెండువేలని చిన్నన్న చెప్పడు. ఆ పాటలన్నీ రాగిరేకులకు ఎక్కించారు. 
అనుకుంటే రేకుకు సగటున ఆరుపాటల వంతున ఎక్కితే అన్నమయ్య రేకులే 5,400 
తక్కువ తెలుతాయి. అయితే ఇప్పటికి లభించిన అన్నమయ్య రేకులు కేవలం 2,284 
మాత్రమే. మొత్తం తాళ్లపాక కుటుంబ సభ్యుల రేకుల సంఖ్య వెరశి 2,531 అని పరిశోధకులు 
చెప్తున్నారు.'* 

ఇంత పదసంపద మనకు లభ్యమవుతున్నా, ప్రచురణ అయినంత మటుకు 
సమర్థవంతమైన విశ్లేషణ నోచుకోలేదు. ''ముప్పదేండ్ల పైబడి ఈ సారస్వత శాఖ తెలుగులో 
ఉన్నా తెలుగువారి చూపు దీనిమీద తగినంత పారలేదు. దానికి కారణాలెన్నో.... శబ్దం, 
ఆర్థం, తాత్పర్యం, వాక్యం, వ్యాకరణం, జాతీయం, దేశీయం, సంగీతం, శృంగారం, 
పదరచనా పరిణామం, సంకీర్తన, భక్తితత్సం, సమకాలపు సంఘచరిత్ర నీడలు, ఇత్యాదిగా 
పలు మొగములు పర్యవేక్షణ యిందు సాగవలసియున్నది'' అన్న రాళ్ళపల్లి అనంతకృ 
ష్టశర్మగారి మాటలు కిరోధార్యాలు.!ే 


లభ్యమైన గ్రంథాలన్నీ అచ్చుపడనిదే ఏ రచయితకైనా పదప్రయోగ సూచికలను 
తయారు చేస్త, అది సమంజసమూ కాదూ, సంప్రదాయము కూడా కాదు. అందుకే 
గంథమంతా ప్రామాణికంగా పూర్తిగా బైటపడేవరకు సాహిత్య పరిశోధకులు 
వేచివుండడం మంచిదే. కాని దానికి కొండంత ఓర్పూ, ఆయుస్ఫూ కావలసి వున్నాయి. ఆ 
సాహిత్య రాగిలోని అందచందాలూ, ఓజస్టీజస్సులూ, రసధార, భావవైవిధ్యాలు, అలా 
వేచివుండనీయవు. అందుకే 'తాళ్ళపాకవారి పలుకుబళ్ళు', అనే సంకలనం ఒకటి రామలక్ష్మీ 
ఆరుద్ర సంకలనం చేసింది.1* తాళ్ళపాక వారి సంకీర్తనల సంపుటాలు అప్పటికి 18 
మాత్రమే వెలుగు చూశాయి. వాటిలోంచి ఎన్నో ప్రయోగాలను ఇచ్చారు. 


రాళ్ళపల్లివారు చెప్పిన “శబ్దం, అర్థం'' వైరా పలు మొగములు పర్యవేక్షణలో ఒక 
శబాన్ని, అరాన్ని తీసుకుని చూదాం. అన్నమయ్య చాలా సంకీర్తనలలో “దోమటి' అనే 
ద థి ది 
12. గౌరిపెద్ది రామసుబ్బశర్మ - తాళ్ళపాకవారి పదసాహిత్యము. సంపుటి 22 - పీఠిక - పుట 15. 


13. రామలక్ష్మీ ఆరుద్ర - తాళ్ళపాకవారి పలుకుబళ్లు - పీఠిక ౪1 
14. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ప్రచురణ 1971 


1002 సమగాంధ్ర సాహిత్యం 


పదాన్ని ప్రయోగిస్తారు. దీని అర్థం ఏమిటి? సూర్యరాయ ఆంధ్రనిఘంటువులో ఇలా 
వుంది. 


“దోమటి. వి. అన్నము (చి.వి.శర. ఈ క్రింది ప్రయోగములను బట్టి 
జౌప విభక్టముగా దోచుచున్నది. కాని ప్రథమాంత రూపమునకు బ్రయోగములు 
కానరావు.) 


సీ. దోమటి దొడుకు నే ప్రేమ గోకిలములు పాటలే 
సహకార పల్లవముల చంద్రా 

సీ. కడుసిగ్గుదేరు తొల్పడువు దోమట జొక్కియా 
నంద మున జిందృులాడ గొన్ని మే. సంచ - 


సూర్యరాయాంధ్ర నిఘంటువులోని ఈ అర్థవివరణవల్లా ఇచ్చిన ప్రయోగాల వల్తా 
'దోమటి' అనే శబ్దానికి గల అర్థం అవగాహన కాదు. ఇక్కడ 'అన్నము' అనే అర్థంలో 
తరిగొప్పుల మల్లన చంద్రభాను చరిత్రలోగాని, బైచరాజు వెంకటనాథుడు 'పంచ 
తంపత్రం' లోగాని మాటను ప్రయోగించినట్టు కనబడదు. 


'తాళ్ళపాకవారి పలుకుబళ్ళు' గ్రంథంలో రామలక్ష్మీ ఆరుద్ర ఒకటి కాదు రెండు 
కాదు, 24 ప్రయోగాలను దోమటి అనే ఆరోపంకింద ఇచ్చారు. వాటన్నిటినీ పరిశీలించితే 
అన్నము అనే అర్థం తట్టదు. ఆ ఆరోపాలన్నీ గమనించండి. 


దొడ్డ మేంకపాల గూడు దోమటీ దొడికినా(డు 
గుడ్డు వయసగు బిడ్డ గన్నవాడు (4-43) 
a a 


దోమటి నా మతిలోనం దోడునీడవైయుండి 
పామెట సుఖములనే బమయించవలెనా (6-59) 


యేమాయ నీపాదములిటు మేము పిసికితే 
దోమటి నాపై కాలు దొక్క(గా గాయక (13-9) 


తొండవొడ మోచిన మేలము 
దోమటి వీడెవు' టుచటులు 
జడిగొను చూపుల ననువులు పతికిని నీ కమరె (13-131) 


కామినికమ్మోవికాంతి కట్టుకొనే చందగాని 

ఆముకొన్న మోహకళ లాభరణాలు 

దోమటి మాటలవిందు ధూపదీప నైవేద్యాలు 

కామించినటువలె కలిగె నీ కిపుడు (13-168) 


అన్నమయ్య isd 
దొంతుల నెరిగి గొల్ల దోమటాయ లవు 
యెంతటిదాననయ్యెనో యిండదరిలో నేడు 


ప్రీమపుమోవికేనెలు పెదవిమీదనేవుండు 
చే ముట్టి వడ్డించబోతె చిరునవ్వులు 


గామిడి శ్రీవెంకటేశ్చర కలసితివిటు నన్ను 
దోమటి దౌడికేమంటే దొడ్డమాకు 


(14-121) 


(14-267) 


మఅయేంటి మద్దులు ను మ్మేమడిగేవు నీవు 
మెఅసి మీయిక్కువలు మించెను దోమట్టై (14-174) 


కూడిన నీ సతులను గూచుండ బెట్టుకోంగా 
తోడులు నీడలు రొక్క దోమటాయను (14-273) 


ప్రేమమున బిలువగ బెట్టి వూ(కొంటి( గాన 
దోమంటి. విడవకుంటే దొమ్మి సీతునా (15-132) 


ఏమిసీతు నీ ముద్దుల కేమందను 
దోమంటి. గొంగుపట్టంగ తొల.గి పోరాదు (15-271) 


చూవరల జూడ బూడ జుట్టాల వలనె వుండీ 
దోమటి పంచేంద్రియాల దోడుగాక పోయెను (16-1-6) 


దోమటి చెమకులనె దుండగాలు సేసిని 
దీమనము తోవ సన్నతి వెంగళప్పడు (16-2-29) 


ఏమి బాచితివే యిటునాకె దక్కితివే 
దోమటి విందుకే పోనీ తొత్తవైతి నేను (17-2) 


యేమాడిన నాట దాని కెగ్గులేదు కప్పలేదు 

నేమాన నూరకుండిన నేరమిలేదు 

దోమటిగా జూచినాడు దొరతనమై తోడు 

నేనూరు నవ్విన నని వేడుకలై విలచు (17-15) 


కా మించి శ్రీ వెంకటేశ్వరు గక్కన గూడిన నన్ను 
దోమటి దొడికించితే దూతను నే నానెను (17-69), 


నీ మేలులోనినాన నీవు మన్నించేటిదాన 
దోమటినన్నియ నీ చేతులు మన్నవికము (17-136) 


యేమనినె చెన్నుడూ యేకతానన్నుమా 
దోమటి వాపులునాపై దొరలించీరి (17-152) 


1004 సమగ్రాంధ్ర సాహిత్యం 


కామించి మగవచ్చేవు కౌగిట విగిసీవు 
యేమి నననివారితో. చేతులా నీకుఏ 
దోమటి దొడికితిర్‌ దొడ్డ చుట్టమువలె 


వేమవు శ్రీవెంకటేశనీవె నేనైతిరా (17-223) 
తామరవేపై నతడు తట్టితిని చేతనీవు 
దోటి దొడికేవు దోమా యేమి (17-382) 


అది దోమటి కర్మాలు 
దోమటి కర్మాలు సిస తుదకెక్కినాడణామ 


యేమిటికి గాచేతివో యిది సోద్యమయ్యా (8-181) 
అది దోమటి కుడుచు 

శ్రీయంతుడ నీచేత దేహమిది 

దోమటి గుడువక తోయక వశమా (9-119) 


అది దోమటి దొడికినట్టు 
తొల్లియురేపల్లె గొల్ల దోమటి దొడికినట్లు 


తల్లి అనసూయ పాలదివిసినట్టు (6-50) 
దోమటి దొడుకు 

దొంతిపెట్టిగొల్లె దోమి కొడుకకాను 

బంతిచిక్కిపెట్టి మోమిపండునేల దాచితివే (14-79) 


ఇన్ని ప్రయోగాలు లభించడంవల్ల కొన్ని విశేషాలు గోచరిస్తున్నాయి. దోమటి అనే 
మాటతోపాటు 'దొడకు' అనే క్రీయావాచకం విరివిగా వాడడం జరిగింది. దోమటి 
దొడికినాడు దోమటీ దొడకించితి దొమటీ దొరికితివి దోమటి దొడకేవేళ దోమటి 
దొడికీనట్టు దోమటీ దొడకుగాను అనే ప్రయోగాలు కనబడుతున్నాయి. దోమటికి 
వివాహానికి సంబంధం ఉందని దోమటి నాపెకాలు దొక్కుగా' అని (13-9) 
కనబడుతున్నాయి. పెళ్ళి భోజనం అనే అర్ధంలో దోమటి విందు (17-2) అనే 
ప్రయోగముంది. ఇది గొల్లవారికి సంబంధించినదని గొల్ల దోమటాయె (14-121) అనే 
ప్రయాగమూ తొలియురేపల్లె గొల్ల దోమటి దొరికినట్టు (6-60) అనే ప్రయోగము 
సాక్షరము ఇస్తాయి. దోమటీ విందు భోజనం కుడుచుట అన్నది (9-119) అనే ఈ 
ఆరోపంలో కనబడుతుంది. 


గొల్లవారిలో ఈ పెళ్ళి భోజనం సర్వసామాన్యమే. అయితే వారి ఉచ్చారణలో 
మూర్ధన్య శ్వాస స్పర్శం, మూర్ధన నాదస్పర్శ మారింది. వారు దోమటిని దోమటిలా అని 
ప్రయోగిస్తారు. మన శిష్ట నిఘంటువులు ఈ ఆరోపాన్నే స్వీకరించలేదుగానీ, బ్రౌను తన 
నిఘంటువులో దీనిని కొంత సందేహంలోనే చేర్చారు. 


అన్నమయ్య 1005 


““దోమడి A Phrase for marmlage among shepherds?" 


చివర ప్రశ్నార్థకపు గుర్తు పెట్టడంలో జౌచిత్యముంది. బ్రౌనుకు హంసవింపశతిలోని పద్యం 
ప్రమాణంగా దొరికింది. 

వేగ దలబ్రాలు దోమడి నాగవల్లి 

రపైన పిమ్మట నత్తింటి కనువదలచి 

పయన మొనరించి నెమ్మది ప్రియము దనర 

ననగు గూతును నల్లుని ననిపిరపుడు (హంస. 2-118) 


హంస్లవింశతిలోని కథ గొల్లవారి చిన్నదానికి సంబంధించినది కనుక బౌనుదొరగారు 
గొల్లవారింటి పెళ్ళి అని దోమడిని అర్థం చేసుకున్నాడు. దోమడి కేవలం పెళ్ళి భోజనం 
మాత్రమే కాదు పెళ్లి చేసుకున్న దంపతులు ఇద్దరూ సజీవులుగా ఉంటే వాళ్ళు జీవితంలో 
ఎప్పుడు బువ్వపు బంతిలో విడిగాగానీ కలసిగానీ కూర్చుంటే ఆ విందును దోమడి అని 
పిలుస్తారని ఇంకో ఆంగ్లేయుని వివరణవల్ల తెలియవస్తుంది. 


కందుకూరు తాలూకాలో పోసూరుగ్రామంలో ఉసురమ్మ అనే పేరంటాలు 
ఉత్సవం అయిదు రోజులపాటు చేస్తారు. నాలుగవ రోజు జరిగే బంతిలో దోమడి ఉంటుంది. 


In the evening the people of the shepherd caste observe the domadi, or marriage 


fest, in which only married people whose partner are still living may take part. This takes 


place under the Jammi tree.!” 


ఈ భో గట్లావల్ల దోమటి అంటే పెళ్ళి భోజనమే కాక దంపతుల బంతి అని కూడా 
తెలుస్తోంది. 


అన్నమయ్య వాడిన ఒక శబ్దానికి అర్థనిర్ణయం చేయడంలో ఎంతటి కృషి జరగాలో 
సూచించడానికే ఇంత విస్తారమైన చర్య అవసరమైంది. అన్నమయ్య ప్రయోగాన్ని శ్రద్ధగా 
వివిధ సామాజిక శాస్త్రాల సహాయంతో అధ్యయనం చేస్తే మన కోశాలు, సాంఘీక చరిత్ర 
ప్రకరణాలు సంపన్నమవుతాయి, అయితీ అన్నిటికన్నా ముందుగా తాళ్ళపాకవారి భాషా 
వేషాలకు భాష్యం సిద్ధ కావాలి. 


అసంఖ్యాకమైన సంకీర్తనలేకాక ద్విపద కావ్యాలు, శతకాలూ, ఇతర పద్య [గ్రంథాలు 
చెప్పిన తాళ్ళపాకవారు తమ తత్సమ పదాలుకన్నా దేశ్యాలూ, విశిష్ట గ్రామ్యాలూ 
పోషంగా ప్రయోగించారని విజ్ఞులు భావిస్తారు. ఈ కుటుంబంలోనే కవులందరూ ఎన్నో 
అపూర్వ ప్రయోగాలూ చేశారు. తమ కాలంలో సజీవ భాషను వాడారు. లాక్షణీకులు గతి 
కల్పించవలసిన వ్యావహారిక రూపాలను ప్రయోగించారు. తమ రచనలను తమ 
కాలంలోనే రాగిరేకులపై చెక్కించారు. కనుక ఆ పదాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా 


షష uuu న 
15. WT. Elmore - Dravitan gods in modem Hindulsm (1913) Astan Educational Services, New 
Delhi (1984) 


1006 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఉన్నాయి. ఇతర కావ్యకర్తలలాగా తాళ్ళపాకవారు కొన్ని భాషా విభాగాలను 
బహష్కరించలేదు. “జగతిగల జెల్లు బళ్ళి నగినగి భాషించునట్టి నానుడీ పలుకుల్‌ తగదన 
రహి చెడు” నన్న సంగతి అన్నమయ్యకు బాగా తెలుసు. అందుకే “విధితౌర్థ గామ్యోక్తులు 
పదిలముగా పొంకమెరిగి పలుకంజెల్లు'' అని సంకీర్తన లక్షణంలో చెప్పాడు. ఒక్క 
గ్రామ్యమే కాదు - వల్లవ నారీ మ్రేచ్చోక్తులు నీచవధూపరిభాష ఇతర భాషలు కూడా 
సంకీర్షనలలో వాడవచ్చునన్నారు. ఆయనకు కావలసినదల్లా జౌచిత్యమే. ఆ విషయాన్నే 
సంకీర్ణన లక్షణంలో స్పష్టం చేశారు. “ఉచిత భాష పదములజెల్లు'' అని శబ్లాలపట్ల 
సమభావాన్నే ప్రదర్శించారు. పొంకమెరిగి వాడిన శబ్దాల వల్లనే పదురసాసికి ఆస్పదం 
అవుతుంది. 


అన్నమయ్య పదకవితా పితామహుడు. మన సాహిత్యంలో పదరచన 
పరిణామాన్ని ఆయన రచనలవల్ల బేరీజు వేయవచ్చును. పాల్కురికి సోమనాథుడు తన 
కాలంలో ప్రచారంలో వున్న తుమ్మెద పదాలూ ప్రభాత పర్వత పదాలూ, ఆనంద 
పదాలూ, వెన్నల పదాలూ, శంకర పదాలూ, సంజయవర్ణన పదాలూ, గొబ్బిపదాలూ, 
గణవర్జ్దన పదాలూ మొదలైనవి కొన్ని చెప్పాడు. అయితే వీటిపేర్లు తెలుస్తున్నాయేగాని 
వాటి తీర్లు తెలియవు. అన్నమయ్య సంకీర్ణ్షనలో ఈ పదాలే కాక ఇంకా ఎన్నో 
కనబడతాయి. అసంఖ్యాకమైన ఆ పదాలలో ఒక్కొక్కవరానికి ఎన్నెన్నో ఉదాహరణలు 
అన్నమయ్య సాహిత్యంలో దొరుకుతాయి. వెతుక్కోవాలేగానీ ఈ పదాలలోని వివిధ 
రీతులకు కొదువలేదు. అకారాదిగా కొన్ని పదాల వివరాలను చూడండి: 


అర్థచంద్రిక పదం సంకీర్తన లక్షణం 5 
అల్‌ సంకీర్ణన లక్షణం 3-47 
ఉయ్యాాలపదం సంకీర్తన లక్షణం 12-242 
ఏలపాట సంకీర్తన లక్షణం 51 
ఓబలేశపదాలు సంకీర్తన లక్షణం 37-202 
కూగూగుపదం సంకీర్తన లక్షణం 4-56 
కోరోచల్తాపదం సంకీర్తన లక్షణం 4-109 
గొవ్పీళ్ళ పదం సంకీర్ణన లక్షణం 12-98 
చందమామ పదం సంకీరన లక్షణం 50 
ఛాంగుభళా పదం సంకీరన లక్షణం 3-493 
చిలుక పదం సంకీర్తన లక్షణం 4-9 
జక్కుల రేకులు సంకీర్తన లక్షణం 50 


అన్నమయ్య 1007 


జోల ఉత్సవ -152 
తందానపదం ఉత్సవ 7-151 
తుమ్మెదపదం ఉత్సవ 4-32 
దోబూచిపదం ఉత్సవ 3-295 
దరువులు సంకీర్తన లక్షణం -50 
నీరాజనం సంకీర్తన లక్షణం 26-295 
పల్తాండు సంకీర్తన లక్షణం 12-187 
.ప్రభాతపదం సంకీర్ణన లక్షణం 30-218 
మంగళ కీర్ణన సంకీర్ణన లక్షణం 5-273 
మేలుకొలుపు సంకీర్తన లక్షణం 21-215 
యాలపదం సంకీర్ణన లక్షణం 13-223 
లాలి ఉత్సవ 151 
నిఖాపదం ఉత్సవ 5-130 
శోభనం ఉత్సవ 3-18 
సువ్వి ఊత్సవ 12-352 
సుష్టాలాల ఉత్సవ 3-419 
సూళాది గీతాలు ఉత్సవ 31-478 


ఇంకా శ్రద్దగా అన్ని .సంపుటాలూ గాలిస్తే మరెన్నో రకాల పదాల వివరాలు 
థి 
లభించవచ్చు. పలువురు కలసి పలుముఖాల చేయవలసిన పరిశోధనలు ఒంటిచేతో 
చేయడం సముద్రానికి ఏతామెత్తడమే. 


అన్నమయ్య అనుభవ సముద్రుడు! 


తాళ్ళపాక తిమ్మక్క 


ఎన్నడో ఇక్ష్వాకుల కాలానికి ముందు హాల శాతవాహనుడు పాలించే రోజులలో మన 
తెలుగు విడ్డమీద మగవాడితోబాటు సమానంగా మహిళ కూడా కవిత్వం చెప్పిన సాక్ష్యాలు 
మనకు దొరుకుతాయిగాని ఆనాటినుంచి రెడ్డిరాజుల యుగందాకా కమ్మని రచనలు చేసిన 
ఆడవాళ్ళ పిర్ణయినా కనీసం మనకు లభించవు, గాథాసప్తశతిని సంపన్నం చేసిన 
సొభాగ్యవతుల పేర్లు చెప్పుకొని, ఆ తరువాత మొట్టమొదటి తెలుగు రచయిత్రి కావ్యాన్ని 
చదువుకొందాం. 


గాథాసప్తశతిలోని మహిళా రచయితలు. ! 


1. అణులచ్చి (రెండు గాథలు) 3-28 (182); 3-63 (210) 
2. అసులద్ది (రెండు గాథలు) 2-77 (139); 2-78 (140) 
3౩. పహయీ (ఒకటి) 1-86 (65) 

4. ఖేజ్తా (ఒకటి) 6-84 (439) 

5. మాధవి (ఒకటి) 1-91 (69) 

6. రేవా (ఒకటి) 1-87 (66); 1-90 (68) 

7. రోహా (రెండు) 2-63 (126); 7-24 (466) 

8. వద్దావహీ (ఒకటీ) 1-70 (52) 

9. నోహా (ఒకటి) 7-30 (469) 

10. ససిహహా (ఒకటి) 4-4 (237) 


పదిమంది పేర్లు, వాళ్లు వ్రాసిన పధ్నాలుగు గాథలు మనకు లభించాయి. వీటిలో 
స్రీహృదయం మనకు సాక్షాత్కరిస్తుంది. అంతరాంతరాలలో ఆడది ఎలా భావిస్తుందో 
ఆడదే వ్రాయగలదుగాని మగవాడు ఎంత ఊహించినా అది ఊహాగానమే అవుతుంది. 
మగవాడు మొరటువాడు. మగువను నొప్పిస్తాడు. అయినా ఆమె సహిస్తుంది. కొట్టి 
కోరికలకోసం ఆమెను అనునయిస్తాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది. ప్రాచీనకాలపు 
రచయిత్రి పహయీ చెప్పిన గాథ వినండి. 


కొట్టి నొచ్చిన యొక చేయి పట్టి వాడు - వేగ నూర్చుల గాలిచే విసరబోవు 
నేమి సేయుదు? నవ్వుచు నేను వాని -గౌగలించితి బెరచేత కంఠసీమ. 
[గా.స. సారము, 1-89 (65)) 


రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి గాథసప్తశతీసారం - ఆనుబంధం-1 అనుసరించిన పట్టిక ( బ్రాకెట్ల 
లోని సంఖ్యలు శర్మగారి అనువాదపద్యాల నెంబర్లు.) 


తాళ్ళపాక తిమ్మక్క 1009 


ఒక చేయి నొప్పించినా, రెండో చేతో మగవాడిని తౌొగలించుకొన్నట్లు వ్రాయడం 
ఆడదానికే చేతనవుతుంది. ఆమె చూపులకు హృదయాలు, వీపునకు కళ్ళూ ఉంటాయి. 
రవి కాంచలేనిది కవి కాంచిన, కవి కాంచలేనిది కాంత మాత్రమే చూడగలదు. మగవాడు 
ఆవలిస్తే పేగులు లెక్కపెట్టవచ్చు గాని అడది ఆవలి మొఖమైనా ఇంగితాన్ని 
తెలుసుకోగలదు. చూడండి. అది కవయిత్రులలో ఒక తల్లి రేవాదేవి చెప్పిన గాథ - 


అలిగి పెడమోము పెట్టి నీ వరుగుచున్న -గాని, మానిని వెనువెంట గదలివచ్చు = 
మగని ప్రక్క నె యున్నదిమనసటంచు - పులకరించిన నీవీపె తెలుపు మాకు. 
[గా.స.సారము, 1-87 (66)] 


అవును మగవాడు ఎటువంటివాడైనా సరే మగువ మనసు ప్రేమించినవాడిని పెనవేసుకుని 
వదిలిపెట్టదు. ఆతడు మొరడైనా, నరుడే చూడండి 'ససిప్పహా' దేవి ఏమంటుందో 


నిలువగారాని వలపుబందెమున దగిలి 
యతడు వాయించినట్లెల్ల నాడుచుందు; 
మాను సాజంపు మోడైన గాని, చెలియ] 
చొక్కి పెనగదె యద్దాని చుట్టు దీగ. (గా.స. సారము, 4-4 (237) 


ముద్దరాలు చుట్టుకొన్న పురుషుడు మోడువారి వున్నా పచ్చగా కనబడతాడు. చిలుకలు 
వాలిన ఎండుచెట్టు పచ్చగా, చూడముచ్చటగా ఉంటుంది. చూడండి, అణులచ్చి ఎంత 
చక్కగా ఆ సంగతి చెప్పుతున్నదో : 


ఎండు మర్రిచూని యండకు జేరి చ 

ప్పట్లు సరచి సగిరి పాంథజనులు 

తమ్ము జూచి బెదరి దాని యాకుల పండ్ల 

పగిది నున్న చిలుక లెగిరిపోవ. (గా.స.సారము, 3-63 (210) 


చప్పట్లు కొడితే చిలుకలు ఎగిరిపోతాయిగాని, ఎన్ని ఇక్కట్లు వచ్చినా చిలుకలకొలికి 
చెలుణి వదలిపోదు. మనసైన దంపతులను మామిడి చెట్టుతోను, దానిని అంటిపెట్టుకొన్న 
న 
మాధవీలతతోను పోల్చడం సహజమేగాని ప్రేయసీ ప్రియుల కలయికను రెండు 
మవ్వపుతీగెలు పెనవేసుకొనడంతో పోల్చడం అనువైన భావనాపటిమ ఉన్నవాళ్ళకే 
చెల్లుతుంది. ఆది కవయిత్రులంత సున్నితమైన ఊహలలో ప్రథమాంధ్ర భాషారచయిత్రి - 
నాగమలియతీగె, నవమల్లెతీగె - కలసి పెనగుచున్న కడు వింత జూపు... 
ఆమె పేరు తాళపాక తిమ్మక్క. ఆమె వ్రాసిన కావ్యం పీరు సుభద్రా కల్యాణం. "ఈమె కవీ, 
మహాకవి తాళపాక అన్నమయ్యగారి ఇల్లాలు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అత్యంత 


2. ' సుభ్రదాకల్యాణం,పుట ఈ. | 


1010 సమగ్రాంధ్ర సాహిత్యం 


ప్రాధాన్యంగల ఈ నిర్ణయాన్ని చేసినవారు పరమ ప్రామాణికులని ప్రసిద్ధులైన వేటూరి 
ప్రభాకరశాస్త్రిగారు. వారి ప్రతిపాదన కొంత వివాదాస్పదమైనది. కొందరు సాహితీవేత్తలు 
అభ్యంతరం చెప్తున్నారు. తిమ్మక్క అర్వాచీనురాలని భావిస్తున్నారు. ఈ తగువు సంగతి 
తర్వాత చెప్పుకొందాం. తిమ్మక్క అనే వ్యక్తి ఉండడం వాస్తవం. ఆ వ్యక్తి మహిళ అన్నది 
కూడా సత్యమే. ప్రాచీనమో, అర్వాచీనమో ముందు కావ్యం గురించి చెప్పుకొని తర్వాత 
కాలనిర్ణయం, వ్యక్తీ నిర్ణయం గొడవలలోనికి తీరుబాటుగా వెళదాం. 


తిమ్మక్కగారి సుభద్రాకల్యాణానికి ఆధారం నన్నయగారి భారతమే. వారు 
ఆదిపర్వం అష్టమాశ్వాసంలో 135 గద్యపద్యాలలో 'విజయవిలాసం' రచించారు (ఆది. 
8-89 నుండీ 223 దాకా). వారు చూపిన త్రోవలోనే తిమ్మక్క 1163 పాదాల ద్విపదకావ్యం 
వ్రాసింది. ఈమె తన రచనను కావ్యం అనే పెద్దమాటతో పిలువలేదు. ఇది పాట అని 
మాత్రమే చెప్పుకొంది. అయితే 'కడుమంచి తేటపలుకుల'తో చెప్పినట్టు తెలియజేసింది. 
కొన్ని కొన్ని ఘట్టాలలో నన్నయగారు మూలాతిక్రమణ. చేసినట్లే ఈమె కూడా 
స్వతంత్రించి పాటకు జీవం పోసింది. నన్నయగారు చూపించినట్లి ఈమె కూడా 
ప్రాంతీయాభిమానం చూపింది. మూలంలో తీర్థయాత్రలు చేస్తున్న అర్జునుడు కళింగాన్ని 
అతిక్రమించి తపసులచే ఉపశో భితంబైన మహేంద్ర పర్వతాన్ని చూచి సము ద్రతీరము వెంట 
మణులూరు పురానికి వెళ్లినట్లు కనబడుతుంది. కొన్ని దక్షిణదేశ ప్రతులలో అర్జునుడు 
గోదావరిలోనూ, కావేరిలోనూ స్నానం చేసినట్లు ఉందట. 


ఈ ఘట్టంలో నన్నయగారు టూరిస్టుడుగా మారి అర్జునునికి సగర్వంగా తమ 
వేంగీదేశాన్ని చూపించారు. ఆయన ఈమాత్రం లైసెన్సు తీసుకున్నారు. కనుక అర్జునుని 
“ప్యాసుపోర్టులో మరికొన్ని క్షేత్రాలు లిఖించినా తప్పులేదని తాళ్లపాక తిమ్మక్క అర్జునుని 
రక్కపట్టుకొని ఆపి తిరుపతి వెంకటేశ్చరులకు యొక్కించింది. చూడండి: 


అమర నహోబళం - బా వెంకటాద్రి వరుస నాపై కంచి - వరదుల గొలిచె 
(పుట 6) 


దక్షిణాదికి వచ్చొన అర్జునుడు మా తిరుపతికి రాకుండా ఉంటాడా అని ఆమె 
భావించడంలో తప్పులేదు. అతిక్రమణకు ఒరవడి పెట్టినది నన్నయగారు కదా. ఆయన 
వేలు చూపినచోట ఈమె మండ అందుకొంటుంది. 


తీరయాత్రలు చేస్తూ వీలైన చోట్లలో వివాహాలాడుతూ అర్జునుడు ద్వారక 
ప్రాంతాలకొచ్చాడు. వచ్చీరాగానే వావికుదిరిన పెళ్ళీడుపిల్ల ఆ వూళ్ళో ఉందని 
జ్ఞాపకమొచ్చింది. యాదవులు యతులను పూజిస్తారని కపటయతి వేషం వేసుకొని 
ఊరవతల నిలబడి కృష్ణుని తలచుకొన్నాడు. వెంటనే అతడు అర్జునుని ఉనికి తెలుసుకొని 
ఒక్కడే ఆ ప్రభాసతీర్ణానికి వచ్చాడు. తన దగ్గరకు వచ్చిన కృష్ణుని చూసి అర్జునుడు 


౩. “నన్న్మయభారతము' డా! దివాకర్ల వెంకటావధానిగారు, పుట.575 


తటాక కత్యుక్స 1011 


'ఆతిసం భ్రమమున నమన్కరించి' “ద్వాదశ మాసికవ్రతం చేస్తున్నాను; నిన్ను చూడడంచల్ల 
నా పాపాలు పోయాయి” అన్నాడు. “అనిన విని నగుచు నబ్బనాభుండర్హును 
నతిస్నేహంబునం గౌగలించుకొని యెల్లవారల కుశలంబును నడిగి యాతని తీరాఖిగమన 
Ry థి 
నిమిత్తంబును సుభదయందు బద్భానురాగుండగుటయు నుపలక్షించి ద్వారకాపురంబునకు 
దోడ్కొని యరిగె* అని నన్నయగారు బ్రాశారు (ఆది. 1-8-170). నన్నయగారు 
'నగుచు' అని అన్నారేగాని కృష్ణుని పరిహాసవాక్యా లేమీ వ్రాయలేదు. తిమ్మక్క వ్రాసింది 
చూడండి. 


అత్తరి శొరిసర్వాత్మకుడగుట - అంత నా నరుని తలం పంతయు దెలిసి 

యొక్కరుం డేతెంచె నొనర నచ్చటికి - నరుడు నచ్చెరువొంది నారాయణునకు 

సరుగున ప్రణమిల్లి సద్భక్తి మొక్కి - వనమాలి కెదురుగా వచ్చి యర్జునుడు 

దండప్రణూమమ్ము తగ నాచరించె - నారాయణా యనుచు నవ్వుచు నరుడు 

కరముబట్టుక వాని కడు లేవనెత్తి - హరియునవ్వుచుబల్కె నర్జును జూచి 

నిన్ననేసుతులగని నెరతనమ్మునను - యింతలో సన్యాసి వెట్లయితి వయ్య 

యెరుగుదుము మీవిద్యలెల్లను మేము - గరిమ వేసాలల్ల గ్రాసాలకొరకె 

అని గేలిసేయుచు నతని దోకొనుచు - చనుదెంచె రైవత్ల్తొలమ్ముకడకు 

అచట నర్గునునుంచి హరియు నంతటను - నడనడచి ద్వారకానగరి కేతెంచె. 
(సుభద్ర. పుట 13) 


నన్నయగారు వ్రాయని బావమరదుల పరిహాస వాక్యాలను ఈమె ఇక్కడ వ్రాసినా 
ఆయన వ్రాసిన ఒక ఘట్టంలోని మాటలను అనుకరించలేదు. చూడండి: అర్జునుడే తన భర్త 
కావాలని సుభద వైవతపర్వతానికి మొక్కింది. | 


దాని సుభదగా నెరిగి తక్షత్రణజాతమనో జసంచల 

న్మాననుడైన యవ్విజయు మానుగ జూచి మునీంద్ర నీకు జ 

న్నే నలినాక్షులందు మది నిల్చ్బగ నుంచును మందహాసగ 

ర్చావనుడై రథాంగధరుడాతని కిట్లనియెం వ్రియంబునన్‌. (ఆది. 1-8-179) 


ఈ ఘట్టాన్ని తిమ్మక్క ఇలా వ్రాసింది. నన్నయగారు చెప్పిన మందహాసాన్ని వదిలేసింది. 


కవ్వడీ గనుగొని కమలాక్షు డనియె - కనుచూపినంతలో కాంక్షింపతగున 

మొదల సుభద్రపై మోహంబు నీకు - వదలక యుండుట వడీ యెరుంగుదుము 
తలపు నీ కీడేరు తలకకు మనుచు - జఖజాక్షు డావేళ చెలిని రప్పించి 

వందనము జేయించె వరమునీంద్రునకు (సుభద్ర - పుట 16) 


కపటసన్యాసికి కన్నెపిల్ల పరిచర్యలు ఏర్పాటు చేశాడు. అపూర్వములైన 
వపుర్విలాస యుక్తులు వెలయించుచు ముదముతో సుభద్ర అతనికి భక్తితో భోజనాలు 
పెడుతూ ఉండేదని, సవ్యసాచికి కామవికారం నానాటికీ అగ్గలమైందని నన్నయగారు 


1012 oie సమగ్రాంధ్ర సాహిత్యం 


వ్రాశారు. (ఆది. 8-183). తిమ్మక్క సుభద్రచేత ఈడుకు తగిన ఆటలు ఆడించింది. 
ఒకప్రక్క మాౌనిని ' సేవిస్తూ సుభద్ర బొమ్మల పెళ్లిళ్లు చేస్తున్నది. పొలుపైన రత్నాల 
బొమ్మరింటికి తళుకైన పగడాల ద్వారబంధాలు వాటికి పచ్చల తలుపులు, అందులో 
అచ్చపుదంతాల బొమ్మలు. వాటికి ఆమె పెళ్లి చేయిస్తున్నది. అప్పుడు అర్జునుడు అక్కడకు 
వచ్చాడు. ఇలా అన్నాడు: 


ఇందు పురోహితుండెవ్వరె నీకు - అందమైనట్టి నీ ఘడియారమ్ము నేదె 
అన్నియు నేల నీ యాత్రితుడ నేనె - యున్నాను నీ పెండ్లి నొనరజేయించ 
పప్పుబూరెలు మంచి పాయసాన్నములు - వొప్పైన భిక్ష మాకొనరగా గద్ద 
పన్నారుగురుగుల పంచభక్ష్య్యములు - నెన్నిక భుజియించె నెలమితో నగుచు 
తెరయొద్ద నిలుచుండి దేవేంద్రసుతుడు - సరసిజవదనతో సరసమ్ము లాడు 
భావగర్చితముగా పలుకు మర్మములు - భావించి సతి జూచి పరగ తమకించు 
చెలియలక్షణములు చెప్పెద ననుచు - కలికి నొయ్యెనలేమ కరము చేబట్టి 
అక్షీణ జృంభణం బది యొంట గద్దు = అక్షణసా భాగ్య మది యింట గద్దు 
పద్మరేఖలు నీకు భాసిల్లు ననుచు - పద్మాక్షి పాదముల్‌ భావించి చూచె 
వియ్యమ్ము లందగా వెలదిరో గురుతు - ముడివడె హారముల్‌ ముద్దుల గుమ్మ 
. చిక్కు విడిపింతునే చేడె సుభద్ర - మక్కువ నామీద మరవకు మనెను 
వేదోక్టయుక్తిని వింత పెండ్లిండ్లు - కావించవలె నండ్రు ఘనశాసనమున 
నాల్గవ దినమున నాయుపతికిని - శోభనంబగుగదే సుదతి యిద్దరకు 
పానుపుటింటికి పరగ బొమ్మలను - కడువేగ నంపుదమ కమలాయతాక్షి 
అనుచు కందునమాట యతి తను బలుక - నివ్వారపడియుండె నెలత సుభద్ర 
మరి యెన్నొరీతుల మాయల తపసి - వెరవక తను జూడ వెరగందె నబల. 
(సుభద పుటలు 18-20) 


వెంటనే వెళ్ళి కృష్ణునితో ఫిర్యాదు చేసింది. “ఎక్కడి యతివరుండితడు వోయన్న, చూడ 
సంయమిగాడు చూరకాడితడు'' అని చెప్పింది. కృష్ణుడు ఆమెను ఊరడించి మాయా 
మునిని, ఆకాశానికెత్తి పొగడి, ఇంక కొన్నినాళ్లు అతనికి భిక్ష పెట్టమన్నాడు. “సుదతి 
యాతనిచూడ సురపతిసుతుడె, మనసులో నీ కనుమానమ్ము వద్దు” అని చెప్పాడు. 
దానితో సుభద స్తిమితపడింది. బొమ్మల పెల్లి, అర్జునుని ఆకతాయిమాటలు, సుభద్ర 
అన్నయ్యతో ఫిర్యాదు, అతడు ఓదార్చడం మొదలైనవన్నీ తిమ్మక్క స్వకపోల కల్పితాలే. 
ఈ ఘట్టం తరువాత ఆమె కొద్దిగా నన్నయవారిని అనుసరించింది. 


““ఈచూపు లీతమక మీవిలాసములు - యేతాపనులయందు నెరుగ మెన్నడును 
విజయుని రూపవివేకసంపదలు - గజరాజ వరదుచే గరిమ నే విందు 


తెగవాలుకన్నులు దీర్ణబాహువులు - పగడంపు వన్నెగల పాదపద్మములు 
చూడగా నీతండు క్రీడియెగాని - వాలాయముగ యతీశ్చరుడు గాబోడు 


తాళ్ళపాక తిమ్మక్క 1013 


కపటసన్యాసిగా కల్పించి యిచట - వుపమను శ్రీకృష్ణు డునిచినాడేమో అని మనము 
జాల హర్షమ్ము నొంది. (సుభద్ర, పుట 26) 


నన్నయగారు ఒకనాడు భోజనావసానాన సుభద్రచేత తిన్నగా మాటలు 
మొదలెట్టించినారు. కాని తిమ్మక్క చాలా పూర్ణురంగం రచించింది. మాట కలపటానికి 
ముందు ఎంతో అలంకారాన్ని వర్ణించింది. జాతిగొబ్బగి నీట జలకాలాడి, 
ఉమ్మెత్తపువ్వులాగా ఉతికిన మడతకొనగోళ్ళతో కొని తీసుకునివచ్చి ఒక కోమలాంగి 
ఇస్తే పుచ్చుకొని చెంగావిపావడ రంగుమీరగా చుంగువిడిచి కట్టి పాలిండ్లవలను కనబడగా 
ఒక వింతలీల పయ్యెదకొంగు వేజారవిడిచి, కొప్పు ఇంచుక జార ముడిచి, 
వియటలమన్మథుడేయు విరిమొగ్గతూపులా ఉండే గుమ్మడిగింజనామం తీర్చి మూడువేలు చేసి 
ముక్కరపెట్టి, రామచిలుకను భుజాన ఎక్కించుకొని తోటలోకి వెళ్లింది. ఉత్సాహంతో 
మేను ఉబ్బి పొంగగా పలుకుపలుకునా తేనె ఒలుకుతూ ఉండగా ఇలా అడిగింది. 


అయ్యమీరేదేశమరసి చూచితిరొ యెయ్యది మీనామ మెచటనుండుదురొ 

పరగ నింద్రప్రస్థ పట్టణంబునను - బహుళ సంపదలతో బరుగుచున్నారు 

ధీరమానసులు కుంతీసుతుల్‌ వారు - అరయ గడు సుఖులై యున్నవార 

కోరిమామేనత్తకొడుకు లైదుగురు - వారికి కుశలమా వరమునిచంద్ర 

ఆరాజవరులలో నర్జునుం డెలమి - ధారుణీ తీర్ధముల్‌ దరిసింప నేగి 

తీర్ధముల్‌ క్లే త్రముల్‌ తిరుగుచో మీరు - ఇంద్రనందను నెందునే జూడలేదా 

జగతినంతట మీరు చరియింతు రనగ - అరసి మిమ్మిప్పుడు అడుగంగవలనె. 
(సుభద్ర. పుటలు 29-30) 


ఆమె ఆడే వాక్యాలు అర్జునునికి చెవుల పండుగలయ్యాయి. అతడు ఇలా బదులు చెప్పాడు. 


పద్మాక్షి నీతోను పలుకగా వెరతు - పలికిన పలుకులు భావ మేర్పరచి 

దూరులెక్కించెదో తోయజాక్షునకు - వలపుగల్లకయుండ పలుకగల్లుదునె 

పడుచుదనమున నేను పలుకుపల్కులను - మనసులో నుంతువా నను రాజిబుషిని 
(సుభద్ర. పుటలు 30-31) 


అతని మాటలు విని అర్జ్భాంతరాలను మనసులోనే భావించుకొని చిరునవ్వు నవ్వింది. ఆ 
నవ్వుతో 'కామతంత్ర రహస్యములు పుప్పించా'యట. మన్మథుడు బాణం వేశాడు. 
అర్జునుడు మూర్చపోయాడు. 


ఓ ముదుచిలుక। నేనుల్కి పల్కితిని - వల దింక వలదని వ్యవహరింపుచును 
బడలికగొని మౌళి పవలించె నంత - నారామచిలుక ఫక్కన నేగుదెంచె 
పసిడిరెక్కలు సౌంపులెసగియాడగను - మాణిక్యపుంగంఠమాలికల్‌ మెరయ 
పారుని భుజములపై నిల్చి యపుడు - నయభయములతోను నరునకిట్లనెను. 

థి న్‌ (సుభద్ర. పుటలు 31-32) 


1014 సమగ్రాంధ్ర సాహిత్యం 


సుభద నోరారా అనని వరుసను చిలుక అంది - “బావా। లేల మ్మంది. మోవిగంటినిచేసి 
ముద్దులు పెట్టింది. ప్రేయసీ - ప్రియులకు సముఖంలోనే రాయబారం చేసింది. అతనితో 


ఇలా అంది: 


ఇదియేమి విజయుడా యీరీతినుండ - అన్నిట గుణశాలి వౌదువు నీవు 

అర్జున నీమన మలరుచుండగను - నిర్జరీగతి నాతి నిన్నె తా వడిగె 

నెలమి ధుర్యోధనున కిచ్చెద ననిన - కడుతాపమును బొంది కాంత నిన్నడిగె 

యిరువురి మనసులో నెల్లతాపములు - నెరిగియు నెరుగని తెర గుండవలెను 

ఇంతిని తోడ్కొని యింద్రప్రస్థమున - కెంతో వేడుకల నీవేగుదువుగాని 

కమలాక్షి పెంచిన కడు ముద్దుచిలుక - నడుగవలెనా నీకు అన్నిబుద్ధలకు 

మందే మేలమ్ములకు మరి వేళగాదు - అనుచు ముంజేతి కంకణముపై వ్రాలి. 
(సుభద్ర. పుట ౩2) 


ఈ చిలుక యింత నెరజాణ కనుకనే దీనిని చేమకూరవెంకటకవి తన “విజయ 
విలాసం'లో ఎరువు తీసుకున్నాడు. సుభద్రార్హునుల నర్మగర్భితమైన సంభాషణలలో 
దీనిని ఆయన వాడుకొన్నారు. తిమ్మక్కగారి వర్గనలను కూడా యథాతథంగా 
వినియోగించుకొన్నారు. చూడండి: “మీ బావ ఎలా ఉంటాడు?' అని కపటమౌని 
అడిగినప్పుడు తిమ్మక్కగారి సుభద్ర ఇలా వర్ణిస్తుంది: 


ఎగుభుజమ్ములవాడు మృ గరాజునడుము - నడచిపుచ్చుకొను నెన్నడుముగలవాడు 
గరగరనివాడు చక్కనివాడు నతడు - గొప్పకన్నులవాడు కోదండగుణకి 
కకాంకంబులౌ బాహు లమరినవాడు - వెన్నున మచ్చగల విభవంబువాడు 
బవిరిగడ్డమువాడు పన్నిదంవిడిన - వెన్నుపగడసాల వెసనాడవచ్చు 

చిగురొత్తు చెంద్రిక చెలగు పాదములు. (సుభద్ర.పుట 34) 


సరిగ్గా ఈ మాటలే కొన్ని చేమకూరివారి “విజయవిలాసం'లో ఉన్నాయి. 
గమనించండి: 


ఎగుభుజంబులవాడు మృ గరాజమధ్యంబు 
పుడికి పుచ్చుకొను నెన్నడమువాడు 
నెరివెండ్రుకలవాడు నీలంపు నికరంపు 
మెరుగు జామనచాయమేనివాడు 
గొప్పకన్నులవాడు కోదండగుణకిణాం 
కములైన ముంజేతు లమరువాడు 
బవిరిగడ్డమువాడు పన్నిదంవిడి డాగ 


వచ్చు నందపువెన్ను మచ్చవాడు 


తాళ్ళపాక తిమ్మక్క 1015 


గరగరనివాడు నవ్వు మొగంబువాడు - చూడగలవాడు మేలైన సాబగువాడు 
వానిమేనత్తకొడుకు గావలయు నాకు - నర్జునుండు పరాక్రమోపారునుండు. 


(విజయవిలాసం, 2-164) 


సుభద్ర మనసులోని మరులు తెలుసుకొన్నాక అర్జునుడు బయటపడాడు. 


తమకముతో అతడు చేయిచాస్తే ఘనమైన సిగ్గుతో ఆమె యిలా అన్నదని తిమ్మక్క 
వ్రాసింది: | 


తల్లియు దండ్రియు తగిన బాంధవులు - బల్లిదు లన్నలు పాయకున్నారు 

వారి యనుజ్ఞచే వర్తించు మిచట - నీలాగు పనులైన యిందరు నగర 

హరి నీకు నిచ్చునట అనుమానమేల - తెరలి యేనుగునెక్కి దిడ్తుదూరెదరె 

అని చెప్పి తానగరి కతివ పోయినను. (సుభద్ర, పుట 35) 


స్త్రీసహజమైన ఈ సమాధానాన్ని చేమకూర తన విజయవిలాసములో అనుకరించాడు. 
చూడండి, సుభద్ర చిలకతో అర్జునునికి చెప్పమన్న మాటలు - 


మేరలా యివి మీయంతవారలకును - బెద్దలున్నా రరిగి వారె పెండ్తిసియ 
గలరు వేగిరిపాటింత వలదటంచు విన్నపము సేయరాదెయో చిన్నచిలుక। 
(విజయవిలాసము, 2-187) 


ఇతరులనుకరించేటంత రసవంతంగా తిమ్మక్క ఈ ఘట్టాన్ని ఇంత విస్తరించి 
రాయబట్టే కావ్యానందం కలుగుతుంది. నన్నయగారి అర్జునుడు అడగగానే బయటపడి 
పోయాడు (ఆది 3-137). తిమ్మక్క సుభద్రార్జునులను ఎంతో ఆడించిగాని బయట 
పెట్టించలేదు. తాళి కట్టించలేదు. గుట్టుగా పెళ్లి జరిగాక తిమ్మక్క రుక్మిణిచేత అప్పగింతలు 
పెట్టించింది. '“ద్రౌపదితో సఖ్యంగా ఉండు” అని సుభద్రకు హితోపదేశం చేసింది. 
ఇంకొకరితో భర్తను పంచుకొనడంలో ఎంత సహనం కావాలో రుక్మిణికి తెలుసు, 
అందుకే - 

ఫొలతి నమ్మగ రాదు పురుషుల నెపుడు - పలురీతి గృష్టసర్పమ్ములై యుండ్రు 

కొంచక కృష్ణకు కూర్మితో నుండు - వంచనసీయకు వనిత యెప్పుడును 

అనుచు బుద్దులు చెప్పి అనుగుమరదల్ని - అర్హునుచేతి కొయ్యన నప్పగించె. 

(సుభద్ర. పుట 44) 

వదిన చెప్పిన సలహాను సుభద్ర పాటించింది. ఇంద్రప్రస్థానికీ వెళ్లాగానే ద్రౌపదికి 
మొక్కింది. అతివ పాంచాలిని అక్కున చేర్చింది. ఆ తరువాత సుభద్రార్జునుల శోభనానికి 
స్యయంగా ద్రౌపదే ఏర్పాట్లు చేయించింది. శయ్యాగృహాన్ని ఎలా అలంకరించిందో 
చూడండి. 


ఓప్రైన బంగారు టుప్పరిగలోను - కప్పురవాసనల్‌ గ్రమ్ముకొనంగ 
సాంబ్రాణీధూమముల్‌ సభితానువేసి - చిత్రముల్‌ నిర్మించెచెలియ యంతటను 


1016 సమగ్రాంధ్ర సాహిత్యం 


దిక్కుల మాణిక్యదీపముల్‌ వెలుగ - నిలువుటద్దముల నెలతచెక్కించె 
వెయ్యిదీపమ్ములు వెలుగంగ నందు - గవుసెనల్‌ దీయించే గాజుకంబముల 
బంగారు తరికోళ్ళ పట్టెమంచమ్ము - అంగన వెలయించి యమరించె సెజ్జ 
సన్న విరిమల్లెలు జాజిమల్లెలును - బొండుమల్లెలు చాలనిండ బరపించి 
యిరుదెసల్‌ తలగడ లిమ్ముగా దాసి - బంగారుసురటిదా పడతి వెట్టించె 
పంకించి బాగాలు బరణులం బోసి - గాలించి, సున్నముకాయబెట్టించి 
పండుటాకులు దెచ్చిదిప్రణతి మడిపించి - మదిరాక్షి యునిచెనుమరియునచ్చటను 
(సుభద్ర. పుట 50) 


ఆ తరువాత సుభద్రకు పన్నీట స్నానం బాగుగా చేయించి తన చేతులతో అలంకరించింది. 
రీుణరుు ణత్కారమై పణతు లిద్దరును జోడుచిల్కలవలె శోఖిల్లి రపుడు. 
(సుభద. పుట 52) 


అక్కడ ధర్మరాజు అర్జునునికి అలంకారాలు చేయించాడు. సవ్యసాచిని చూచి 
సన్నచేసి శయ్యాగృ్భృహానికి వెళ్లమన్నాడు. అర్జునుడు అన్నపాదాలకు మొక్కి పానుపు 
దగ్గరకు వెళ్లి ఇంతిరాకకోసం ఎదురుచూస్తున్నాడు. ద్రౌపది సుభద్రను పడకటింటికి 


వెళ్ళమంది. ఆమె వెళ్ళలేదు. 
సజ్ఞకు జనుమన్న సకియ యప్పుడును - సిగ్గున మురిపెమున చెలియ సుభద్ర 
అడుగు లోడకయుండి అటుకొంతసేపు - కూరిమి గలవాడుకొమరాల నీకు 
మేలిమి గలవాడు మేనత్తకొడుకు - నాల్గునెలలు భిక్షమేల్లగ బెట్టి 
యిప్పుడిటువలె సిగ్గు లేటికి సుదతి - అనుచుసుభద్రను అతివ తోడ్కొంచు 
విజయునిపాన్చునవేడ్కతో నుంచె - తలుపులు మూసికొని తరుణియేతెంచె. 
(సుభద్ర. పుట 53) 


ఎంతో సంతోషముతో ఇంత చేసిన ద్రౌపది బయటకు రాగానే బాధపడింది. 
'“తలపోసె మనసులో తాళంగలేక - యేమి వస్తువులైన నియ్యవచ్చుగాని ప్రాణిశునిచ్చి మరి 
(బతుకంగరాదు.”” అని అల్లాడింది. ఇవి ఆడదే వ్రాయగలిగిన మాటలు. తిమ్మక్క సుభద్రా 
దొౌపదులను ఎలా చిత్రించిందో ముద్దుపళనికూడా అలాగే ఇళా - రాధలను 
రాధికాసాంత్వనంలో చిత్రించింది. ఇళ రాధ దోహదంతో పూచిన మొగ్గ. విరిసిన పువ్వు. 
ఆ ముద్దరాలికి మరుని బుద్ధులు బుజ్జగించి సారె గదిలో విడిచి రాధ బయటకు వచ్చింది. 
ఆత్మగతంగా ఇలా అనుకుంది. 


సొమ్ములియ్యవచ్చు సాొమ్మంద మియవచ్చు - నియ్యరాని ప్రాణమియ్యవచ్చు 
దనదు విభుని వేరుతరుణి చేతికి నిచ్చి - తాళ వశమె యెట్టిదానికైన 
(రాధిక. 1-116) 


తొళ్ళపాక తిమ్మక్క 1017 


ఇలా పరితపించినా తిమ్మక్క చిత్రించిన ద్రౌపది వెంటనే సర్పుకుంది. 
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని - చెల్లెలు గనక నేనొల్ల ననరాదు 
అదిగాక సభలోని క్కౌరవులకు - మానభంగము గల్లు హీనకాలమున 
మానధన మొసగిన మాహాత్మ్యశాలి - అటువంటి శ్రీకృష్ణు కనుగుచెల్లెలట 


అని మది తలపోసి అతివ మోదించె, (సుభద్ర. పుట 54) 


ఇందులో ఒక చిన్నకావ్య దోషముంది. సుభద్ర కల్యాణమయ్యేనాటికి ద్రౌపదీ 
వస్త్రాపహరణం జరగలేదు. ఇటువంటి కాలవ్యత్యాసం ఇంకొకటికూడా తిమ్మక్క 
వ్రాసింది. కపటమునిమీద సుభద్ర ఫిర్యాదు చేసినప్పుడు కృష్ణుడు అతణ్ణి ఇలా 
ప్రశంసిస్తాడు: 


ఏమని వర్ణింతు నితని పౌరుషము - ప్రమథగణముతోను పార్వతీశ్చరుడు 
సవతాడవచ్చి తాచాలంగ నొచ్చె - అకాలకంరుడు నటు లోడిపోయె 
నీతని గెలువగా నెవ్వరి వశము? (సుభద్ర. పుట 24) 


సుభద్రా కళ్యాణంనాటికి కిరాతార్జునీయం కూడా జరుగలేదు. అయితే ఆడవాళ్ళ 
పాటలో ఇవి దోషాలు కావు. భూతభవిష్యద్వర్తమానాలు అన్నీ వాళ్ళకొక్కటే. ఏ ఒక్కటి 
వారు మరిచిపోరు. అన్నీ కలగలిపి కమ్మగా మధుర వచనాలను పచనం చేయడం వాళ్ళకే 


తెలుసు. 


సుభద్రాకల్యాణం స్త్రీలకోసం స్తీ రచించిన రచనే అన్నది గ్రంథం నిండా ధృ్వనిస్తున్న 
సత్యం. రచయిత్రి ఎవరన్నదే ప్రశ్న, తిరుపతి తిరుమల దేవస్థానం వారు 1950లో తమ 
ఓరియంటల్‌ సీరీస్‌లో పదవ ప్రచురణగా సుభద్రా కల్యాణం ద్విపదను ప్రచురించారు. 
దానిని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు పరిష్కరించి చిన్న పీఠికను రాశారు. అందులో 
తాళ్ళపాక అన్నమాచార్యులవారి భార్య తిమ్మక్క ఈ గేయకృతికి రచయిత్రి అని 
ప్రకటించారు. 'ఆమె సంగీత సాహిత్యచతుర' అని అదనపు సమాచారం ఇచ్చారు. “ఈ 
పాటలోని పలుకుబళ్ళు చేమకూర వెంకటకవి విజయ విలాసమున ేరినవి'' అని 
స్పష్టపరిచారు. 


మన ఆంధ్ర సాహిత్య లోకంలో చేమకూర వెంకటరాజుగారి విజయవిలాసాన్ని 
చక్కని వ్యాఖ్యానంతో మరింత సుప్రసిద్ధం చేసిన తాపీధర్మారావుగారికి వేటూరి మాటలు 
రుచించలేదు. చేమకూరపైన ఈగనైనా వాలనీయని తాపీవారు ఆ కవిమీద అనుకరణలనే 
ఆరోపణలు పడితే ఊరుకొంటారా. ఈ సమగ్ర ఆంధ్రసాహిత్య తొలి ముద్రణ 
సందర్భంలో పిదప సంపుటమైన నాయకరాజుల యుగం మొదటి భాగానికి పీఠిక రాస్తూ 
తాపీవారు సుదీర్హమైన చర్చ చేశారు. దానిని యధాతథముగా పొందుపరుస్తున్నాను. 


“తాళ్ళపాక తిమ్మక్కగారి కర్హృత్వము. ఇదొక పండిత ప్రమాదంగా చేశారు. 
వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 1950లో తాము తిరుపతిలో ముద్రింపించిన సుభద్రా 


1018 సమగ్రాంధ్ర సాహిత్యం 


కల్యాణము (తాళపత్రంలో 'సుభద్రాబరణము' అని ఉంది.) పరిష్కర్త దానిని సుభద్రా 
పరిణయము అని ఉంచడం న్యాయము. ఈ ద్విపద స్త్రీల పాటను కాస్రిగారే 
మొట్టమొదటసారిగా అచ్చువేస్తున్నామనుకొని ప్రమాదానికి లోనయారు. ఆ తిమ్మక్కను 
సంగీతసాహిత్య చతుర అని ప్రశంసించారు. ఈ ప్రశంసకు ఆధారము ఎంత ప్రయత్నించినా 
కనబడలేదు. తాళ్ళపాకవారి సంకీర్ణనలు కొన్నివేల సంఖ్యను ఉద్ధరించినవారు శాస్త్రిగారు. 
సాహిత్యవిషయాల పరిశోధనలో ఆరితేరి, . ఆంధ్రులకెంతో మేలుచేశారు. వారు ఈ 
తిమ్మక్కను గురించి చెప్పిన మాటలు ఆధార సహితములయిన సత్యములే అని మన 
పండితులు, పరిశోధకులు, అధ్యాపకులు అందరు పెద్ద బస్సు ప్రమాదంలో 
చిక్కిపోయారు. వారందరు శాస్త్రిగారి సిద్ధాంతము సమంజసమనే అనుకున్నారు. 


కాని, ఇది ప్రథమ ముద్రణం కాదు. 1910లో గోదావరి జిల్లాలో ఈ స్ర్రీలపాటే 
ముద్రణ జరిగింది. అప్పటికి తాళ్ళపాకవారంటే అభిమానదురఖిమానాలేమీ ఉండటానికి 
ఆస్కారం లేదు. దానిని రచించిన వ్యక్తి “పరకవి తాళ్లపాక తిమ్మప్ప చెప్పెను. విష్ణుకథను 


జగతిలోపలను” అని చెప్పుకున్నాడు తిమ్మక్క. 
“అవనిలో తాళ్ళపాకన్నయ్యగారి తరుణీ తిమ్మకచెప్పె తాను సుభద కల్యాణ 
మనుపాట...?' అని చెప్పుకొంది. అసలు తాటాకు గ్రంథంలో ఉన్నదేమంటే 


“ధరలోను తాళ్ళపా కన్నయ్యగారు 
ధరను తిమ్మక చెప్పె ధరలోనువెలయ”' 


అది తరుణీ కావచ్చు. తనయ కావచ్చు కదా! దీనిని పట్టుకొని తన కుందేటికి 
మూడేకాళ్ళని వేటూరివారు ప్రయత్నించారు. 


దీనిలో నిర్ణయం కావలసిన విషయాలు చాలా వున్నాయి. 


1. ఈ తాళ్ళపాకన్నయే సంకీర్షనాచార్యవర్యుడయి, దినము పాడిన పాట మరల 
పాడకుండ, దాదాపు ౩0 వేల కీర్తనలు పాడినవాడని వారు భావించారు. అంత 
ప్రసిద్ధి పొందిన మహాభాగవతోత్తముని పేర్కొనప్పుడు 'అన్నయ్యగారు' పొడి 
మాటలలో, ఆ తిమ్మక్క తన భార్యయే అయి ఉంటే చెప్పి ఊరకుంటుందా? 


2. సంకీర్తనాచార్యుల కుమారుడు పెదతిరువెంకటనాథుడు తన వంశ గౌరవమును 
సుస్థిరంగా నిల్పడానికి అన్నమయ్యగారి కీరనలను రాగిరేకుల మీద చెక్కించి 
భద్రపరిచారు. అలాగే వారి మనుమడు చిన్నన్న (ద్విపదకవి) అన్నమార్యుని 
జీవితమును డ్విపదగా వ్రాసి ప్రకటించాడు. దానిలో ఆచార్యుల వారి 
కుటుంబమును గురించి కొంత వ్రాశాడు. అండేగాని ఆ తిమ్మక్క సంగీతసాహిత్య 
చతుర అన్న భావం ఎక్కడా చూడలేదు. చదువుకుందో లేదో కూడా తెలియదు. 


తాళ్ళపాక తిమ్మక్క 1019 


3. తిమ్మక్కకు భర్ణయందు భక్తి ప్రపత్తులు లేకపోయినా అన్నమాచార్యుని యిష్టదైవమగు 
శ్రీవెంకటాచలపతికి తన ద్విపద పాటను అంకీతమియ్యకుండ ఉండగలదా? 


4. తిమ్మక్కే వ్రాసి ఉంటే ఆ తిమ్మక్క ఎప్పటిదో, తన భర్త ఏ అన్నయ్యో 
తెలుసుకోవలసి ఉంది... తాళ్ళపాక వారిలో ఈ పేరులు చాలా తరచుగా 
వినబడుతుంటాయి. 


5. _ ఈ స్త్రీల పాటలు ఇప్పటికీ చాలావరకు పురుషులే వ్రాసి స్త్రీలకిచ్చేవారు. కొందరు 
పురుష రచయితలు పాట చివరను తన పేరును గూడా చెప్పేవారు. ఈ పురుష 
_రచయితలు తమ కాలములో ఉండిన చక్కని కావ్యాలను రుచి చూచినవారు 

' గూడ, ఆయా వర్ణనలను అనుకరించేవారు. 


6. ఈ పాటకు, విజయవిలాస మహాకావ్యానికి ఉన్న పూర్వాపరాలు నిర్ణయించవలసి 
ఉంది, అప్పుడుగాని ప్రబంధాన్ని ఆ పాట అనుకరించిందో, ఆ పాటను ప్రబంధమే 
అనుకరించిందో తేలదు. కాబట్టి ఆ పోలికలున్నంత మాత్రాన చేమకూరకవి 
తిమ్మక్కను కాపీ కొట్టాడని నిర్ణయించడం అక్రమము. 


7. ఆరుద్రగారు సూచించిన తాళ్ళపాక తిమ్మాచార్యుడు 1740 ప్రాంతంలో ఉన్నాడనీ, 
అతడు సాహిత్యము వ్రాతకోతలలో కొంత పరిశ్రమ చేసి గంథ పరిచయం కలవాడనీ 
తేలుతుంది. ఈయన గోదావరి జిల్లా ముద్రణములో తిమ్మప్ప వరకవీశ్చరుడు 
కావేచ్చును. 


8. అన్నిటికంటే ముఖ్యమయిన ఒక్క కారణము. పాటే అర్వాచీనమని రుజువు 
చేయుటకు మనకు రుజువుంది. ప్రభాకరశాస్త్రిగారు ముద్రించిన ఈ పాటలో, 39వ 
పేజీలో, చివర నుంచి 8వ చరణంలో ''మురవైరి వందితమువ్వగోపాల'' అని 
రుక్మిణి అంటుంది. 'మువ్వగోపాలుడు' క్షేత్రయ్యగారి ముద్దుపేరు. ఇతడు 1650 
ప్రాంతమువాడు. అతని ముద్దు పేరుతో కృష్ణుని సంబోధించడం గట్టిగా 
ఆలోచించవలసిన విషయం, కాబట్టి ఈ తిమ్మక్క 1660 ప్రాంతాలది కొవాలి. 
వేటూరివారు ఈ పదముతో చిక్కునపడ్డారు. క్షేత్రయ్యగారు 'మువ్వపురిగోపాల' 
అనే అనేవారనీ, ఈ మువ్వగోపాలుని కర్ణం ''మువ్వలు దాల్చిన బాలగోపాల” అనీ 
ఎంచచవలెనట. సుభద్రా వివాహ ఘట్టంలో రుక్మిణి మొదలయిన 
అష్టభార్యలున్నప్పుడు 'మువ్వలున్న బాలగోపాలా' అని అర్థం చెప్పడం 
మహాసాహసం. 
ఇన్ని కారణాలచేత ఈ పాట ప్రబంధానికి చాలా వెనుకను వ్రాశారని నిర్ధారణ 

చేయక తప్పదు. 

ఈ పీఠికలో ఇంత సుదీర్హంగా వ్రాయడానికి ముందే సుభద్రా కల్యాణం ద్విపద 
అర్వాచీనమని తాము భావిస్తున్నట్లు తాపీవారు నాతో చెప్పారు. 1910లో కాకినాడలో 


1020 సమగ్రాంధ్ర సాహిత్యం 


మంగువారు ప్రచురించిన ప్రతితో తిరుపతివారి ప్రతిని తైపారు వేసి చూశాను. మంగువారి 
ప్రతిలో తాళ్ళపాక తిమ్మప్ప అనే ఒక కవి పేరు ఉండబట్టి తాళ్ళపాక వంశంలోనే ఎవరో 
పురుషుడు బహుశా చేమకూర వారికి అర్వాచీనుడు ఈ ద్విపద చెప్పి ఉంటాడేమో అన్న 
తాపీవారి తలపోతను సమర్థించే ఆధారాలు దొరుకుతాయేమోనని నేను పరిశోధనలు 
చేశాను. సాహిత్య విషయాలలో అధిమాన దురఖిమానాలకు చోటు ఉండకూడదు. 
వివాదాస్పదమైన విషయాలలో నిష్పక్షపాతంగా ఇరుపక్షాలవైపునున్న సబవులను 
సమీక్షించాలి. సుభద్రా కల్యాణం ద్వాపదగా వ్రాసినది ఎవరో అర్వాచీన పురుషుడే అని 
అనుమానించిన తాపీవారిని బలపరచడానికి నాకు కొన్ని ఆధారాలు వంటివి దొరికాయి. 
శాలివాహన శకవర్దాలు 1662 నళనామ సంవత్సర పుష్య శుద్ధసప్తమీ బుధవారంనాడు 
ఒక తాళ్ళపాక తిమ్మాచార్యులవారు పంజ వెంక ట్రెడ్డిగారికి ఏడుకొండల రంగనాధ 
రామాయణం కాపీచేసి ఇచ్చారు. ఈయన క్రీ.శ. 1741లో ఉన్నాడు.* ఇతడే ద్విపద 
సుభద్రా కల్యాణం వ్రాశాడేమో అన్న అనుమానం భావిపరిశోధనవల్ల తేలాలి. అయితే ఈ 
సమస్యను ఇంకొంచెం చిక్కుపెట్టడానికి ద్విపద సుభద్రా కల్యాణం రచయిత మరొకరు 
కావచ్చుననే అనుమానం కలుగుతుంది. ఆంధ్రసారస్వత పరిషత్తువారు ప్రచురించిన స్త్రీల 
పాటలలో ఒక సుభద్రా కల్యాణం ఉంది. కొద్ది పాఠఖిదాలతో అది అచ్చంగా 
వేటూరివారు ప్రచురించినదే. దానిలో చివర ఇలా ఉంది. 


“ధరణిలో హేమాద్రి తనయుడప్పన్న - గురుభక్తి తిమ్మక్క మధుభక్తిరతియు 
మలయుపూర్ణా సుభద్రావివాహ - యివ్వరు పాడినరాయవ్వరు విన్న...” 


ఈ హేమాద్రిగారి అప్పన్న పులిమీద పుటలాగ వచ్చాడు. ఇతనికీ, తిమ్మక్కకీ ఏమి 
బంధుత్వమో! సర్వసాధారణంగా సాహిత్య  కర్పృత్వ నిర్ణయాలలో వేటూరి 
ప్రభాకరశాస్త్రిగారు పొరపాట్లు చేయరు. వారు మంగువారి అచ్చు ప్రతినుండికాక ఏదో 
తాళపత్ర ప్రతినుంచీ పరిష్కరణ చేసినట్టు చెప్పనే చెప్పారు. సర్వసాధారణంగా స్త్రీల 
పాటలలో కృత్యాది వివరణలు ఏమి ఉండవు. తిన్నగా, సూటిగా కథనే ఎత్తుకుంటారు. 
ఈ సుభద్రా కల్యాణంలోనూ అంతే జరిగింది. మన మహిళలు చెప్తే గ్రంథాంతంలో కొద్ది 
వివరాలు ఇస్తారు. ఈ కృతిలో చివర ఒక వివరణా, ఫలశ్రుతి ఉన్నాయి. ప్రభాకరశాస్త్రిగారి 
కుమారులు వేటూరి ఆనందమూర్తిగారు ఇలా లాస్తున్నారు. 6 


“అవనిలో తాళ్లపాకన్నయ్యాగారి 


తరుణి తిమ్మక్కచెప్పె - దామ సుభద్ర 
కల్యాణమను పాట - కడుమంచికేట 


షష 

4. ఆంధ్రసాహిత్య పరిషత్తులో 2610 సంఖ్యగల మైరావణ చరిత్ర ఒకటి ఉంది. ఆ గ్రంథం చివర ఈ 
సంగతులు ఉన్నాయి. చూ॥ పరిషత్ప త్రిక సంపుటి 6, పుటలు 238 - 240. 

5. స్త్రీల పౌరాణికపు పాటలు (భారత భాగవత కథలపాటలు) ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురణ, పుట 


228. , 
6. తాళ్ళపాక మారి కృతులు - వివిధ సాహిత్య ప్రక్రియలు, 


తాళ్ళపాక తిమ్మక్క 1021 


పలుకుల; నీపాట పాడినా విన్న 


శ్రీహరి వారికి - చేరువైయుండు (పుట. 56) 


అని యీ గేయకృతిని గూర్చి చెప్పుకొన్నది. (ఇదియును పెండ్లిపాటయే. తాళ్లపాక కవులు 
పెండ్లి విషయముగల పాటలకు మంజీర ఛందమునే వాడియుండిరి.) 


- ఈ లఘుకృతిని శ్రీకాళహస్తి రాజాగారి యాసానినుంఢీ తెచ్చిన తాళపత్ర గ్రంథం 
సంచయమునుండి వెలికిదీసి తిరుమల తిరుపతి దేవస్థానము వారి పక్షమున శ్రీ వేటూరి 
ప్రభాకరశాస్త్రిగారు పరిష్కరించి ప్రకటీంచి వెలు(గునకు( తెచ్చినారు. అందీకావ్యాంతము 
నందలి పంక్తులిట్టేయుండి యిది అన్నమాచార్యుని తరుణీయగు తాళ్లపాక తిమ్మక్క 
రచనగా తెలియదగి విస్పష్టముగనున్నది. అందు సందేహములేదు. 


ఈ రచనమే పూర్వమెన్నడో గుజిలీ కాగితములో. ముద్రితమయిన ప్రతియొకటి 
భ్రష్టరచనా రూపమున కాననగుచున్నది. అందిది యెవరో “'తిమ్మప్పు'' యను వ్యక్తి 
రచించినట్నున్నది. రచనయును చాల చెడియున్నది. ఆ అచ్చు ప్రతి కాధారమగు తాళపత్ర 
ప్రతియేదో తెలియరాదు. కాని దీనికి నేటికి లభ్యమగు తాళపత్ర ప్రతియొక్కటే యున్నది. 
అదియే ఇప్పటి ముద్రిత ప్రతికాధారమయి కాళహస్తినుండి తిరుపతికి. గొని తేబడినది. ఈ 
ప్రతియందటి పాట స్త్రీ పామరాదుల నోట(బడి చాలరూపు చెడియున్నది. కాని 
శత్యయయిన సంస్కారములు జరీపి శ్రీ శాస్త్రిగారు దానిని ప్రకటించిరి. ఏది యెట్లున్నను ఇది 
తిమ్మప్ప రచనకాక అన్నమాచార్యుని తరుణియగు తిమ్మక్క రచనయని యెలు(గుటకు 
మాత్రము తగినంత సాక్ష్యమిచ్చుచున్నది. 


ఆ గుజిలీ ప్రతియందలి 'తిమ్మప్ప' ప్రసక్తి ప్రామాదికమని తలంతును. “తిమ్మక్క 
విషయమే 'తిమ్మప్ప' విషయముగా పౌరబాటున ముద్రితమై యుండునని పై ప్రతినిబట్టి 
తెలియుచున్నది. 


జానపదుల వీరగాథలైనా, స్త్రీలు పాడుకొనే కథాగేయాలైనా ఒక తరంనుండి 
ఇంకొ కతరానికీ మౌఖికంగానే సంక్రమిస్తాయి. అవి ఎంత పొడుగైనవైనా వాటిని 
సర్వసాధారణంగా తాటాకులకు ఎక్కించడం జరగదు. తిమ్మక్క చెప్పిన సుభద్రా 
కల్యాణం పాటకూడా అలాగే తరతరాలుగా స్త్రీలనోట ప్రచారం పొందింది. ఆమె 
తాళ్ళపాక వారి కుటుంబవ్యక్తీ కనుక ఆ ప్రచారం దక్షిణానికి కూడా సాగడంలో ఆశ్చర్యం 
లేదు. 

తాళ్ళపాకవారి పాటలు కొన్ని నేటికీ కావేరీపరీవాహ ప్రదేశంలో సజీవంగా 
ఉన్నాయి. మేలట్టూరు భాగవతమేళావారు ఏటేటా ప్రదర్శించే నాట్యనాటక 
కార్యక్రమాలలో ప్రతిరోజూ తాళ్ళపాకవారు రచించిన ఈ క్రింది అయిదు పాటలను విడిగా 
జతులతో కలిసి పాడుతారు. 


1020 సమగ్రాంధ్ర సాహిత్యం 


మంగువారు ప్రచురించిన ప్రతితో తిరుపతివారి ప్రతిని తైపారు వేసి చూశాను. మంగువారి 
ప్రతిలో తాళ్ళపాక తిమ్మప్ప అనే ఒక కవి పేరు ఉండబట్టి తాళ్ళపాక వంశంలోనే ఎవరో 
పురుషుడు బహుశా చేమకూర వారికి అర్వాచీనుడు ఈ ద్విపద చెప్పి ఉంటాడేమో అన్న 
తాపీవారి తలపోతను సమర్థించే ఆధారాలు దొరుకుతాయేమోనని నేను పరిశోధనలు 
చేశాను. సాహిత్య విషయాలలో అభిమాన దురఖిమానాలకు చోటు ఉండకూడదు. 
వివాదాస్పదమైన విషయాలలో నిష్పక్షపాతంగా ఇరుపక్షాలవైపునున్న సబవులను 
సమీక్షించాలి, సుభద్రా కల్యాణం ద్వాపదగా వ్రాసినది ఎవరో అర్వాచీన పురుషుడే అని 
అనుమానించిన తాపీవారిని బలపరచడానికి నాకు కొన్ని ఆధారాలు వంటివి దొరికాయి. 
ఇంలివాహన శకవర్జాలు 1662 నళనామ సంవత్సర పుష్య శుద్ధసప్తమీ బుధవారంనాడు 
ఒక తాళ్ళపాక తిమ్మాచార్యులవారు పంజ వెంక ట్రెడ్డిగారికి ఏడుకొండల రంగనాధ 
రామాయణం కాపీచేసి ఇచ్చారు. ఈయన క్రీ.శ. 1741లో ఉన్నాడు.* ఇతడే ద్విపద 
సుభద్రా కల్యాణం వ్రాశాడేమో అన్న అనుమానం భావిపరిశో ధనవల్ల తేలాలి. అయితే ఈ 
సమస్యను ఇంకొంచెం చిక్కు పెట్టడానికి ద్విపద సుభదా కల్యాణం రచయిత మరొకరు 
కావచ్చుననే అనుమానం కలుగుతుంది. ఆంధ్రసారస్వత పరిషత్తువారు ప్రచురించిన స్త్రీల 
పాటలలో ఒక సుభద్రా కల్యాణం ఉంది. కొద్ది పాఠణిదాలతో అది అచ్చంగా 
వేటూరివారు ప్రచురించినదే. దానిలో చివర ఇలా ఉంది. 


“ధరణిలో హేమాద్రి తనయుడప్పన్న - గురుభక్తి తిమ్మక్క మధుభక్తిరతియు 
మలయుపూర్ణా సుభద్రావివాహ - యివ్వరు పాడినరాయవ్వరు విన్న...'* 


ఈ హేమాద్రిగారి అప్పన్న పులిమీద పుట్రలాగ వచ్చాడు. ఇతనికీ, తిమ్మక్కకీ ఏమి 
బంధుత్వమో! సర్వసాధారణంగా సాహిత్య కర్చృత్వ నిర్ణయాలలో వేటూరి 
ప్రభాకరశాస్త్రిగారు పొరపాట్లు చేయరు. వారు మంగువారి అచ్చు ప్రతినుండికాక ఏదో 
తాళపత్ర ప్రతినుంచీ పరిష్కరణ చేసినట్టు చెప్పనే చెప్పారు. సర్వసాధారణంగా స్త్రీల 
పాటలలో కృత్యాది వివరణలు ఏమీ ఉండను! తిన్నగా, సూటిగా కథనే ఎత్తుకుంటారు. 
ఈ సుభద్రా కల్యాణంలోనూ అంతే జరిగింది. మన మహిళలు చెప్తి బ్రభాతో కొద్దీ 
వివరాలు ఇస్తారు. ఈ కృతిలో చివర ఒక వివరణా, ఫలశ్రుతి ఉన్నాయి. క్ర ఘాకరణాప్రి గార 
కుమారులు వేటూరి ఆనందమూర్తిగారు ఇలా రాస్తున్నారు. 


అవనిలో తొళ్లపాకన్నయ్యాగారి 


తరుణి తిమ్మక్కచెప్పె - దామ సుభద్ర 
కల్యాణమను పాట - కడుమంచితేట 


మన పనామా తాడాట 

4. ఆంధ్రసాహిత్య పరిషత్తులో 2610 సంఖ్యగల మైరావణ చరిత్ర ఒకటీ ఉంది. ఆ గ్రంథం చివర ఈ 
సంగతులు ఉన్నాయి. చూ॥ పరిషత్స త్రిక సంపుటి 8, పుటలు 238 - 240. 

ర్‌, స్త్రీల బొరాణికప్పు పాటలు (భారత భాగవత కథలవాటటు) ఆంధ సారస్వత పరిషత్తు ప్రచురణ, పుట 


6. ste వారి కృతులు - వివిధ సాహిత్య ప్రక్రీయలు. 


తాళ్ళపాక తిమ్మక్క 40 


పలుకుల; నీపాట పాడినా విన్న 


శ్రీహరి వారికి - చేరువైయుండు (పుట. 56) 


అని యీ గేయకృతిని గూర్చి చెప్పుకొన్నది. (ఇదియును పెండ్లిపాటయే. తాళ్లపాక కవులు 
పెండి విషయముగల పాటలకు మంజీర ఛందమునే వాడియుండిరి.) 


ఈ లఘుకృతిని శ్రీకాళహస్తి రాజాగారి యాస్తానినుండి తెచ్చిన తాళపత్ర గ్రంథం 
సంచయమునుండి వెలికిదీసి తిరుమల తిరుపతి దేవస్థానము వారి పక్షమున శ్రీ, వేటూరి 
ప్రభాకరశాస్త్రిగారు పరిష్కరించి ప్రకటించి వెలుగునకు( తఆచ్చినారు. అందీకావ్యాంతము 
నందలి పంక్తులిట్లేయుండి యిది అన్నమాచార్యుని తరుణియగు తాళ్లపాక తిమ్మక్క 
రచనగా తెలియదగి విస్పష్టముగనున్నది. అందు సందేహములేదు. 


ఈ రచనమే పూర్వమెన్నడో గుజిలీ కాగితములో ముద్రితమయిన ప్రతియొకటి 
భ్రష్టరచనా రూపమున కాననగుచున్నది. అందిది యెవరో “తిమ్మప్ప'' యను వ్యక్తి 
రచించినట్లున్నది. రచనయును చాల చెడియున్నది. ఆ అచ్చుప్రతి కాధారమగు తాళపత్ర 
ప్రతియేదో తలియరాదు. కాని దీనికి నేటికి లభ్యమగు తాళపత్ర ప్రతియొక్కటే యున్నది. 
అదియే ఇప్పటి ముద్రిత ప్రతికాధారమయి కాళహస్తినుండి తిరుపతికి. గొని తేబడినది. ఈ 
ప్రతియందటి పాట స్త్రీ పామరాదుల నోట(బడి చాలరూపు చెడియున్నది. కాని 
శకృమయిన సంస్కారములు జరిపి శ్రీ శాస్త్రిగారు దానిని ప్రకటించిరి. ఏది యెట్లున్నను ఇది 
తిమ్మప్ప రచనకాక అన్నమాచార్యుని తరుణియగు తిమ్మక్క రచనయని యెలు(గుటకు 
మాత్రము తగినంత సాక్ష్యమిచ్చుచున్నది. 


ఆ గుజిలీ ప్రతియందలి 'తిమ్మప్ప' ప్రసక్తి ప్రామాదికమని తలంతును. 'తిమ్మక్క' 
విషయమే 'తిమ్మప్పు' విషయముగా పొరబాటున ముద్రితమై యుండునని పై ప్రతినిబట్టి 
తెలియుచున్నది. 


జానపదుల వీరగాథలైనా, స్త్రీలు పాడుకొనే కథాగేయాలైనా ఒక తరంనుండి 
ఇంకొకతరానికి మౌఖికంగానే సంక్రమిస్తాయి. అవి ఎంత పొడుగైనవైనా వాటిని 
సర్వసాధారణంగా తాటాకులకు ఎక్కించడం జరగదు. తిమ్మక్క చెప్పిన సుభద్రా 
కల్యాణం పాటకూడా అలాగే తరతరాలుగా స్త్రీలనోట ప్రచారం పొందింది. ఆమె 
తాళ్ళపాక వారి కుటుంబవ్యక్షి కనుక ఆ ప్రచారం దక్షిణానికి కూడా సాగడంలో ఆశ్చర్యం 
లేదు. 


తాళ్ళపాకవారి పాటలు కొన్ని నేటికీ కావేరీపరీవాహ ప్రదేశంలో సజీవంగా 
ఉన్నాయి. మేలట్టూరు భాగవతమేళావారు ఏటేటా ప్రదర్శించే నాట్యనాటక 
కార్యక్రమాలలో ప్రతిరోజూ తాళ్ళపాకవారు రచించిన ఈ క్రింది అయిదు పాటలను విడిగా 
జతులతో కలిసీ పాడుతారు. 


1022 సమ।గాంధ సాహిత్యం 


నెం. పలవి ఎత్తుగడ మాటలు రాగం తాళం 
1 జయజానకీ రమణ నాటు జంపె 
2, శరణు శరణు ఆరభి మిశ్రచాపు 
3. మురహర నగధర మధ్యమావతి ఆది 
4 దేవేశగణా రాధిత సావేరి రూపకం 
5 మాధవ భవతుతి పంతువరాళి ఆది 


ఈ అయిదు సంకీర్తనలను కలిపి ఉమ్మడిగా “తోడయమంగళం' అంటారు. భాగవత 
మేళా ప్రదర్శనముల ముందు మాత్రమే కాదు, తమిళనాడులోని భజన కూటాలలో కూడా 
ఈ అయిదు పాటలను తప్పనిసరిగా ఆదిలో పాడుతారు. తాళ్ళపాక వారి కీర్తనలు 
నాయకరాజులతోపాటు తమిళనాడుకు వెళ్ళాయి. అక్కడ బతికున్నాయి. తాళ్ళపాకవారి 
తదితర కీర్తనలతో పాటే తిమ్మక్క చెప్పిన సుభద్రా 'బరణ'మో, సుభద్రాహరణమో, 
సుభద్రా కల్యాణంగా దక్షిణాది స్త్రీల నోట ప్రచారం పొందింది. 


ఏ స్త్రీల పాట అయినా చేర్పులకు చోటు ఇస్తూ ఉంటుంది. తంజావూరులో 
క్షేత్రయ్య పదాలు ప్రచారం అయిన పిమ్మట “మువ్వగోపాల' అనే పదం ఇంటింటికీ 
మారుమోగాక “'మురవైరివందిత మువ్వగోపాల'' అనే పాదం సుభద్రా కల్యాణంలో 
ప్రవేశించి వుంటుంది. అంతకుముందే తమ ఇళ్ళలో ఆడవారు పాడుకొనే ఈ పాటను 
చేమకూర వెంకటరాజుగారు వినే ఉండి ఉంటారు. మంచి కవిత ఎక్కడన్నా ఎంచుకొని 
తమ కవితలో మలచుకొనే వెంకటరాజుగారు తమ విజయవిలాసంలో స్త్రీల పాటను 
కొన్నిచోట్ల అనుసరించాలని చెప్పాలి. చేమకూరవారిలానే ముద్దుపళని కూడా ఈ పాటను 
అనుసరించి వుండాలి. లేకపోతే పోలికలు రావు. 


క్రీ.శ. 1740లో కనబడే తాళ్ళపాక తిమ్మనార్యులు గ్రంథాల లేఖకునిగానే మనకు 
తెలుస్తున్నాడు. కవి అని చెప్పలేం. హేమాద్రి అప్పన్న కూడా తన పేరు తరువాత తిమ్మక్క 
పేరును స్మరించడంలో మొట్టమొదట చెప్పిన వ్యక్తి తిమ్మక్క స్పష్టం చేస్తూంది. హేమాద్రి 
అప్పన్న కూడా లేఖకుడే- కావచ్చును. 


సుభదా కల్యాణాన్ని ఎప్పుడు తాటాకులకు ఎక్కించారో తెలియదు. దాని 
ప్రతులు మద్రాసు ప్రాచ్యలిఫీత గంథాలయంలోగానీ, తంజావూరు సరస్వతీమహలు 
లైబరీలో గానీ లేవు. మంగువారి ప్రచురణకు, ఆంధ్రసారస్వత పరిషత్తు వారి ప్రచురణకూ 
మాతృకలయిన తాళపత్ర ప్రతుల భోగట్టాలు తెలియవు. వేటూరివారు పరిష్కరించిన 
తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణకు కాళహస్తి ప్రతి ఆధారమని స్పష్టంగా 
చెప్పారు. 


సుభద్రా కల్యాణం పాటను పాడుకొనే వాళ్ళెవరూ తిమ్మక్క పేరును విస్మరించడం 
లేదుగానీ తాళ్ళపాకవారి కుటుంబంలోని మగమహారాజులందరూ పేరుమోసిన 


ప్రోలుగంటి చెన్నయమం త్రి 1023 
కవిపుంగవులయినా వొక్కరూ తిమ్మక్క కవియిత్రి అన్న సంగతి గ్రంథస్థం చేయలేదు. 
వాస్తవానికి ఆమె అన్నమాచార్యులవారి భార్యే అయితే ఆమెను రచయిత్రిగా 
గుర్తించకపోవడం ఒక అపచారమే. ఆడవారికీ మగవారు ఎన్నో అన్యాయాలు చేశారు, 
చేస్తున్నారు. అందులో ఇదొకటి అనుకోవాలి. చెడుపు చేసి క్షమాపణలు చెప్పుకొనడం 
సహజమే. సాతవాహనుల కాలం నుంచీ ఇది జరుగుతూనే ఉంది. చూడండి. ఆదిమ 
కవయిత్రులలో ఒకతె 'రేవా' దేవి చెప్పిన గాథ. 


చేసియున్న యవియొ చేయుచున్నవో యింక 
జేయునదియొ నీదు చెట్టలందు 
+ సరిగ జెప్పు మేని మరచిపామ్మనెదవు 
సౌగసుకాడ సిగ్గు దెగినకాడ. (గా.స.సారం. 1-90 (68) 


మగువలు మంచిచెడ్డలు రెండూ మరచిపోరు. వాళ్ళ -మధువాక్యాలు మగవాళ్ళకు 
మరపు రమ్మన్నా రావు. 


ప్రోలుగంటి చెన్నయమం త్రి 


నూటికి నూరుపాళ్ళు తెలుగుదనం ఉట్టిపడే దృశ్యకావ్య ప్రక్రియలలో యక్షగానం 
సుప్రసిద్ధమైనది. పట్టికలు వేయడం మొదలుపెడితే, ఇవాళ కొన్నివేల యక్షగానాలు లెక్కకు 
తేలుతాయి. కానీ ఈ ప్రక్రియ మన దేశంలో ఎప్పుడు ప్రారంభమయిందో మాత్రం 
ఇదమిత్సంగా చెప్పలేం. యక్షగానాన్ని ఆ పీరు పెట్టి మొట్టమొదట పేర్కొన్న కవి 
శ్రీనాథుడు. అతడు భీమఖండంలో దక్షవాటికను వర్ణిస్తూ ' 'కీర్పింతు రెద్దాని కీర్తి గంధర్వులు 
గాంధర్వమున యక్షగానసరణి'' (2-65) అన్నాడు. కాబట్టి శ్రీనాథుని జీవితకాలమైన 
క్రీ.శ. 1370-1450 ప్రాంతాల మధ్య యక్షగానాలు ఉండేవని నికరంగా చెప్పుకోవచ్చు. 
అయితే శ్రీనాథుని జననకాలానికి ఒక వంద సంవత్సరాలకు పూర్ణం అంటే, పాల్కురికీ 
సోమనాథుడు సమీప భూతకాలంలో కూడా యక్షగానాలుండేవని అనుకోవచ్చు. అతడు 
తన పండితారాధ్య చరిత్రలో శివరాత్రిని ఇలా వర్ణించాడు. 


భారతాధికథలు చీరమరుగుల - నారంగ బొమ్మల నాడించువారు 
కడు నద్భుతంబుగా కంభమాత్రంబు - లడరంగ బొమ్మల నాడించువారు 
ఆదట గంధర్వ యక్షవిధ్యాధ - రాదులై పాడెడు నాడెడువారు. 
(పండితారాధ్య చరిత్ర, పర్గత. పుటలు 435, 438) 
ఈ ద్విపదలనుబట్లి యక్షపాత్రలు ధరించి ఆకాలంలో ఆడుతూ పాడుతూ 
ఉండేవారని తెలుస్తున్నది. ఈ ద్విపదకే ''యక్షవిద్యాధరాదులై పాత్రల నారయ నాకు 
అనే పాఠాంతరమున్నట్టుంది. ప్రామాణికులైన వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఈ 


1024 సమగ్రాంధ్ర సాహిత్యం 


పాఠమిచ్చారు." దీని ప్రకారం చూస్తే యక్షగానం కూడా బొమ్మలాట అనిపిస్తుంది. 
పాత్రలను ఆడించే నాటకానికి పాల్కురికి సోమనాథుని కాలంలోనే ' “గొండ్లీ” అనే 
పేరున్నట్టు బసవ పురాణంవల్ల కలన "అందులో బసవేశ్వరుని పెండ్లి వర్ణిస్తూ 
సోమనాథుడు ఇలా చెప్తాడు. 


కోలాటమును బాత్ర గొండ్లి పేరణియు 
చేరిక జోకయు లీల నటింప (బసవపురాణం-1 పుట 19) 


ఈ పాత్ర గొండ్లి బొమ్మలాటే అని పిల్లలమర్రి పినవీరభద్రుని పద్యంవల్ల రూఢీ అవుతుంది. 
దుష్యంతుని యుద్దాన్ని వర్ణిస్తూ ఈ బొమ్మలాట ప్రసక్తిని అతడు తెచ్చాడు. 


క్రవ్యాదుం బరిమార్చి యెంతయును నుగ్రంపశ్యుడై నిల్చి వా 
యవ్యాస్త్రం బరివోసి యేయుటయును వాత్యావేగనిస్ఫూర్హినా 
- ర్లీవ్యాహారము లుప్పతిల్లు నుడువీధిం గొండ్లియాడీంచెదై 
త్యవ్యాధుల్‌ తెరబొమ్మలట్ల నిగుడం దా నాటకాడుంబలెన్‌. 
(శకుంతలాపరిణయము, 3౩-125) 


తెరబొమ్మల పాత్రలతో గొండ్లి ఆడించేవారిని పిల్లలమర్రి వాడిన మాటలవల్ల, ఈ 
పాత్రల నాడించేవారు. గంధర్షయక్ష విద్యాధరులవుతారని సోమనాథుని డ్విపదవల్ల 
తెలుస్తున్నది. ఈ గంధర్వులు గాంధర్వాన కీర్తించేది యక్షగానమే అని శ్రీనాథుడు 
మాటలవల్ల నికరమవుతున్నది. గొండ్లి తెరనాటకమని నాచన సోముని ప్రయోగంవల్ల 
కూడా తెలుస్తున్నది. 

తెరలెత్తి సప్తసాగరములు పారలంగ 

వరుణుండు గొండలి పరిఢవింప (ఉత్తరహరివంశం, 4-216) 
అని అతడు తెరల సంగతి చెప్పాడు. పోతరాజుగారు కూడా తమ కాలంలో నటులు 
తరమరుగున నాట్యాలు చేస్తారని కుంతీస్తవంలో “జవనికమరువున నాట్యాంబు సలుపు 
నటుని చందంబున” అని ఉపమించారు (భాగవతం 1-186). నాలుగైదుసార్లు గొండ్లిని 
పేర్కొన్న శ్రీనాథుడు ఒకచోట దానిని చక్కగా వివరించాడు. తెరలు, పుష్పాంజలి, 
మద్దెల చప్పుళ్ళు, రంగస్థలం, నాట్యుకత్తి గొండ్లిలో ఉండాలని చెప్పాడు. చూడండి ఈ 
రూపకం. | 
| కొదమ మొగుళ్ళు దెరలును దడంబడబడు పలుదవడగండ్లు పుష్పాంజలులును 
'నురుము చప్పుళ్ళు మర్దళధ్వనులుగా గగనరంగస్థలంబున న మెరుంగుబోడి 
గొండ్లి పరిడవించె. (కాశీఖండం, 3-23) 


తన కాలంలో ఉండే నృత్యభేదాలను సహితం శ్రీనాథుడు . చెప్పాడు. 
భీమఖండంలో దాక్షారామభీమేశ్వరుడు ముంగలివాకిట మ ఉండి ఆ వూరి 


1. _ మీగడతరకలు, మధురకవితలు, పుట ౫. 


ప్రోలుగంటిీ చెన్నయమంత్రి 1025 


సానికూతురు ఆడే 'కుండలి' దండలాసక, ప్రీరణీ, ప్రీంకణ, సింధుకంచుక, ధమాళి, బేల, 
మత్తల్లీ, హల్లీసకాది నృత్యంబులు' అవలోకిస్తాడట. (భీమఖండం 2-108).2 ఈ 
నృత్యాలలో కుండలీ నృత్యాన్నే గొండ్లి అనే దేశ్యంలో పిలుస్తారు కాబోలు. 
కాశీనగరంలో కర్పూరతిలక అనే వేశ్య రత్నలింగేశుని ఆస్థానరంగభూమిలో వివిధ మత 


భేదాలలో దేశి మార్గపద్ధతులలో ఈ కుండలీ నృత్యాన్ని ఆడిందని శ్రీనాథుడు చెప్పాడు. 
(కాశీఖండం, 6- 169) 


వృత్తభేదాన్ని గొండ్లి అని పిలుస్తూ. కొన్నాళ్ళకు ఆ మాటను నాట్యుకత్తికే 
పర్యాయపదంగా చేశారు. దేశిపద్ధతిలో ఈ నాట్యాన్ని పూర్వం జక్కులవారు చేసేవారు 
కాబోలు. ఆంధ్రదేశంలో అత్యంత ప్రాచీన కాలంలో నాగులు, యక్షులు ఉండేవారు. 
వీరిలో యక్షులే జక్కులవారు అయ్యారు. వాళ్ళ దేశి సంప్రదాయమే యక్షగానం కావచ్చు. 
క్రీ.శ. 1330లో ప్రాచీన చిత్రకవి పెద్దన తన లక్షణాన్ని సంగ్రహంలో యక్షగానాలలో ఉండే 
రగడభిదాలకు ఇలాగ తొలిసారి లక్షణం చెప్పాడు. 


వృషభగతిత్రిపుడరేకం ఘ్రీయుగమగు దుద నేడు లఘువులు తొలగజేయ 

జంపె రేకునకు లక్షణము ద్విరదగతి యగుగొన నొక లఘు వశిందు మాన 
రచ్చరే కగును దురగవల్లనముగతి మణీ యేక తాలియా మధురగతిని 
ఆటతాళమునమాత్ర అం కిర్వదినాల్లు నాల్సిట విరతి పధ్నాలుగింట 

నిలుచు నర్గంబు నర్థచంద్రికలు దీన 

యక్షగానాదికృతులలో నార్యులిడీన 

రగడ భేదంబు లివి యాను రమ్యచర్య | 
యవిత నిజదాస సముదాయ యాంజనేయ (లక్షణసార సంగ్రహం, 2-141) 


' చిత్రకవి పెద్దన చెప్పిన ఈ లక్షణాన్నే కొద్ది మార్పులతో క్రీశ. 1656లో ఉన్న అప్పకవి 
కూడా చెప్పాడు (4-304). 'యక్షగానంలో యేయే రకాల పదాలు ఉంటాయో 
క్రీ.శ. 1600 ప్రాంతాల ఉండిన వార్తకవి రాఘవయ్య తన లక్షణదీపికలో చెప్పాడు.3 క్రీ.శ. 
1450కి ముందున్న కవులు యక్షగానపు అస్తిత్వాన్ని చెప్పారు. తరువాత వంద 
సంవత్సరాలకు క్రీ.శ. 1550లో ఉండిన లక్షణకర్ణలు యక్షగానాల లక్షణాన్ని చెప్పారు. ఈ 
మధ్యకాలంలో అంటే క్రీ.శ. 1485 నుంచి 1512 దాకా పాలించిన సాళువ నరసింహరాయల 
కాలంలో “నిశ్చయంగా ఇతడు యక్షగానం ద్రాశాడని' చెప్పుకోదగ్గ రచయిత 
కనబడుతున్నాడు. అతడే ప్రోలుగంటి చెన్నయమంతి. 


తుంగభద్ర నదీతీరాన ప్రోలుగంటి పురం ఉంది. ఆ ఊళ్ళో చెన్నకేశవస్వామి 
ఆలయం ఉంది. అది ఒక చిన్నసైజు రాజధాని. యవనాశ్వాలూ, ఏనుగులు, 


| 

2. ఈ వాక్యాలలో సింధుకంచుక అనేది సాధుపాఠం కామ, చింతు, కంచుక అని రెండు విభిన్న 
రచనలుగా చదవాలి. 

3. సమగ్రాంధ్రసాహిత్యం, పద్మనాయకయుగం. 


1026 సమగ్రాంధ్ర సాహిత్యం 


చతురవారవిలాసినులు మొదలైన వైభవ సంపదలన్నీ ఉన్నాయి. విజయనగర 
సాచూజ్యాధిపతుల ప్రతినిధులు ఈ ఊరు ఏలుతూ ఉండేవారు. క్రీ.శ. 1422 నుంచి 1447 
దాకా విజయనగరాన్ని పాలించిన ప్రొఢదేవరాయలు వద్ద ప్రోలుగంటి తిప్పయ 
దండనాథుడుగా ఉండేవాడు. ఇతడు పంపావిరూపాక్షునికి గోపురం, విర్ణలనాథునికి 
భోగమంటపం, మాల్యావంతంలోని రామచంద్రునికి ఘనకిరీటం, మతంగి వీరన్నకు 
కట్టాణి ముత్యాల కంఠమాల మొదలైన దానాలు చేసి వినుతి కెక్కారు. ఇతనికి కొండయ్య, 
నాగన్న అని ఇద్దరు కుమారులు. ఈ ఇద్దరు విజయనగరం కొలువులో. మంత్రులుగా 
ఉండేవారు. ఇందులో నాగన్నమంత్రికి ఒక కొడుకు పుట్టాడు. ఆ బిడ్డకు 
ప్రోలుగంటిపురంలోని ఆరాధ్యదైవం చెన్నకేశవస్వామి పేరు పెట్టాడు. అతడు పెరిగి 
పెద్దవాడయ్యాక అతణ్ణి చెన్నశౌరి, చెన్నయమంత్రి అని పిలిచేవారు. 


ఇతడు అష్టభాషా కవి. డ్విపదగా నారసింహపురాణం వ్రాసి అహోబల 
నరసింహునికి అంకితం ఇచ్చాడు. వచన కావ్యంగా బాలభారతాన్ని వ్రాసి ప్రశంసల 
నందుకున్నాడు. “సాభరిచరిత్ర' మనే జక్కుల కథ లాలిత నవరసాల కృతంగా చెప్పాడు. 
ఇంకా ఎన్నో కృతులు రచించినాడు. ఇతడు సాళువ నరసింహరాయలవల్ల ఆగ్రహారాలు, 
ఇతర దానాలు పుచ్చుకున్నాడు. ఈ చెన్నయమంత్రికి, నీతిలో వాచస్పతితుల్యుడు, 
విద్యలో చతురాననుడులాంటి కుమారుడున్నాడు. అతని పేరు నరసన్న, దురదృష్టవశాత్తు 
చెన్నమంత్రి వ్రాసిన ఏ ఒక్క పుస్తకం నేడు లభించదు. అయితే ఇతని గురించి ఈ వివరాలు 
ఎలాగ తెలుస్తున్నాయంటే - హరిభట్టు రచించిన నారసింహ పురాణాన్ని తండ్రి 
మరణానంతరం అతని కుమారుడు ప్రోలుగంటివారి వంశంలో రంగనమంత్రికి అంకితం 
ఇచ్చి కృతిపతి వంశాన్ని వర్ణించాడు. అందులో ఈ చెన్నమంత్రిని గురించి ఇలా చెప్పాడు. 


ఆ నాగమంత్రివరునకు - |బ్రాణపదంబైన దేవమాంబకు దానే 

దానీంతనకానీనుండో నా దగి చెన్న శౌరి యుదయము నొందెన్‌. 

ఆమంత్రి పుంగవుం డష్టభాషాకవివర్యుడై పాగడొందె వసుధయందు 

ద్విపదగానారసింహ పురాణ మొనరించి భక్తి నహోబల భర్త కిచ్చె 

బాలభారత మంద్రభాషను వచన కావ్యంబు చేసెను. గవీశ్చరులు మెచ్చ 

సొభరిచరితంబు జక్కుల కథ చెప్పె లాలిత నవరసాలంకృతముగ 

మరియు బెక్కు కృతు ల్పటుమతి రచించె 

ఖ్యాతి నరసింహరాయులచేత గొనియె 

నగ్రహారంబులను వివిధార్థంబులను 

వెలసె గొండమ బెండ్లీయై విభవమెసగ 

ఆ చెన్నమంత్రికీ బు-ణ్యాదారకు గొండమాంబ కంచితనీతి 

న్వాచస్పతి తుల్యుడు విద్యా చతురాననుడు నరసనాఖ్యుడు పుట్టెన్‌. 
(నారసింహపురాణం, 1-32-34) 


ప్రోలుగంటిీ చెన్న్నయమం శ్రి 1027 
ఈ చెన్నమంత్రి జక్కన కథగా వ్రాసిన సౌభరి చరిత్ర విష్ణుపురాణంలోనిది. సౌభరి 
ఒక ముని. ఈయన జలమధ్యంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. 


అతనికి క్రిందా మీదా, కుడిపక్కా, ఎడంపక్కా కూడా నీళ్ళలో మత్స్యరాజు 
అనుభవించే రాగభోగాలు చూశాక, మునికూడా ఆ సౌఖ్యాలు రుచి చూడాలను 
కున్నాడు. డేశమేలే మాంధాత దగ్గరకు వెళ్ళి కన్యాదానం చెయ్యమన్నాడు. “అయ్యా, 
నీలాంటి ముసలాడిని మా అమ్మాయిలు ఎలా వరీస్తారు? ఏవగించుకుంటారు'' అని 
మాంధాత విన్నవించుకున్నాడు. ''నీకు అభ్యంతరం లేదు కదా? నీ కుమార్తెలు నన్ను వలచి 
వరిస్తారు. నన్ను కన్నెమాళిగలోనికి వెళ్ళనీ'' అన్నాడు. ముని, తన తపోమహిమచేత సౌభరి 
సొందర్యవంతుడయ్యాడు. అతణ్ణి చూశాక కుమార్జెలందరూ మరులుకొన్నారు. 
వరించారు. ముని అందరినీ వివాహమాడి చాలాకాలం సుఖంగా ఉన్నాడు. 


ఈ కథను నవరసభరితంగా  యక్షగానరూపంలో చెన్నమంత్రి వ్రాశాడని 
తెలుసుకున్నాం. ఇదే కథను మరో నూరేళ్ళ తరువాత క్రీ.శ. 1530-55 మధ్యనున్న 
వెన్నెలకంటి సూరన 74 గద్యపద్యాలలో తన విష్ణుపురాణంలో వ్రాశాడు (5-122 నుంచి 
195 దాకా). శృంగారంలో ఈ సౌభరి శ్రీకృష్ణుని మించిపోయాడు. ఇతణ్జీ చూడగానే 
మాంధాత కూతుళ్ళు ఇలా దెబ్బలాడుకున్నారని సూరన వ్రాశాడు. 


ఈతడు నాకు ప్రాణవిభుడీతనికిం బ్రియురాలు నన్ను ము 

న్నీతడు సూచె నీతనికి నిల్లడమానిసి నేను నాకుగా 

నీతడు వచ్చె తండ్రి నను నీతని కిచ్చె నటంచు నొక్కమై 

నాతరుణీమణుల్‌ జగడమాడిరి మారవికారచిత్తలై. (వి.పు.రా. 5-151) 


ఇదే ఘట్టంలో పోతరాజుగారు భాగవతంలో ఇలా వ్రాశారు: 


కోమలులారా! వీడు నలకూబరుడో, మరుడో, జయంతుడో 
యేమరివచ్చె వీని దడవేల వరింతుము నేమ నేమ యం 
చామునినాథు జూచి చలితాత్మికలై సౌరిదిన్‌ వరించి రా 
భామిను లందరున్‌ గుసుమబాణుడు ఘీయని ఘంట వ్రేయుగన్‌. 
(భాగవతం, 9-176) 


ఈ ఏభైమంది రాజకుమార్తెలను సౌభరి పెళ్ళి చేసుకొని ఒక్కొక్కకాంత కొక్కొక్క 
దివ్యసాధం కటించి అప్సరసలను చెలికత్తిలుగా నియమించి ఆనందిస్తాడు. 


ఒకనాడు మాంధాత కూతుళ్ళను చూడాలనుకొని అల్లుడున్న అడవికీ వెళ్ళి ఆ సౌధాలు 
చూసి ఆశ్చర్యపోయాడు. ఒక కూతురింటిీకి వెళ్ళి “అమ్మా నిన్ను అల్లుడు సరిగా 
చూసుకుంటున్నాడా?” అని అడిగాడు. “నిన్ను చూడలేదన్న విచారం తప్ప నాకీంకేం 


లేదు నాన్నా'' అని ఆ అమ్మాయి అంది. 


1028 సమగ్రాంధ్ర సాహిత్యం 


“అయ్యో, బుద్ధిలేని ముని దీని నొక్కతెనే ఏలుకొని మిగిలిన కూతుళ్లకు అన్యాయం 
చేస్తున్నాడే'' అని మాంధాత బాధపడి రెండో తూతురింటికీ వెళ్ళి కుశల ప్రశ్నలు వేశాడు. ఆ 
పిల్లకూడా అక్క చెప్పినట్లే సమాధానం చెప్పింది. మూడు, నాలుగు, వరుసగా, 
యాభయ్యో కూతురు కూడా ఒకటే సమాధానం చెప్పింది. ఏకకాలంలో ప్రతి గోపిక 
ఇంట్లో ఉండే శ్రీకృష్ణునిలాగా సౌభరికూడా ఏభయిమంది ఇల్లాళ్ళతో ఒక్కసారి కాపురం 
చేశాడు. వెన్నెలకంటి సూరన ఈ కథకిలా ఫలశృతి వ్రాశాడు : 


ఈ సాభరికథ దలచిన - వ్రాసిన బేర్కొనిన వినిన వర్ణించిన న 
భ్యాసము చేసిన వారికీ - శ్రీసంపద లొనరి మోక్షసిద్ధియు కలుగున్‌. 


(విష్ణుపురాణం, 5-195) 


నవరసాలకు ఆస్కారం ఉన్న ఈ కథను ప్రోలుగంటి చెన్నమంత్రి చక్కగానే రచించి 
ఉంటాడు. అయితే ఈ కాలంలో ఇతడొక్కడే కాక ఇతరులు కూడా యక్షగానాలు రచిస్తూ 
ఉండేవారు. ఈ దృశ్యకావ్యాలను కేవలం వినోదం కోసమేకాక సాంఘిక ప్రయోజనాల 
కోసం కూడా వాడుకునేవారని తెలుస్తుంది. మాచుపల్లి కైపీయత్‌లో ఉన్న కథ ఒకటి ఈ 
సంగతి విశదం చేస్తూంది. 


మాచుపల్లె గ్రామం సిద్ధవటం సీమలో ఉంది. సిద్ధవటానికి వాయవ్య భాగంలో 
రెండు పరుగుల దూరంలో ఇది ఉంది. పూర్వం నెల్లూరి చోళులలో ఒకడైన నల్లసిద్ధిరాజు 
వద్ద సరదారుడైన సంబట కొండ్రాజు వంశీకుడు సంబెట వెంకట్రాజు ఈ ప్రాంతాలకు వచ్చి 
కొన్ని గ్రామాలకు ప్రభుత్వం చేస్తూ ఉండేవాడు. ఈ వెంకటరాజుకే గురవరాజు అనే 
కుమారుడు పుట్టి, పరమ దుర్మార్లునిగా ప్రసిదుడయ్యాడు. ఈ ప్రాంతంలోనే కాశీ 
రామేశ్చరాలకు పోయే మార్తాల్‌ వెడతాయి. RD 1 వున్న 
సీమలలో కావలి సుంకం వసూలు చేస్తూ తాము అనుభవిస్తూ ఉండేవారు. సంబెట వారి 
వర్తమానాలు విని దేశమేలే విజయనగర సింహాసనాధీశ్చరులు చాలాసార్లు వాళ్ళను 
అదుపులో తేవాలని ప్రయత్నించారు. సంబెట గురవరాజు దుర్మార్గాలు మరీ మితిమీరితే ఆ 
సంగతులను సాంఘిక ప్రయోజనం గల నాట్యు మేళం వారు లోకానికి చాటిన వైనాన్ని 
మాచుపల్లి కైఫీయత్తు ఈ విధంగా విశదం చేస్తూంది. 


“వీరశ్రీ బుక్కరాయల వారి కుమారుడు శ్రీ మన్మహారాజాధీరాజ పరమేశ్వర 
శ్రీ వీరప్రతాప దేవరాయ మహారాయలు వారు విద్యానగరమందు రత్నసింహాసనంబున 
నుండి సుస్థిరమున రాజ్యా పరిపాలన చేస్తూన్నుండగాను మహారాజాజ్ఞనుసారముగాను 
శ్రీ మన్మహామండలేశ్వర సంబెట గురవరాజు అనే ఆయన మాచుపల్లె మొదలయిన యీ 
సామీష్యమందున కొన్ని గ్రామములు యేలుకొంటందుకు కర్త అయి యీ స్థలానికి వచ్చి 
చూచి యిక్కడికి తూర్పు, ఉత్తరం రెండువైపులను పినాకినీనది వున్నదిన్ని పశ్చిమ, దక్షిణ 


4 Further sources of Vijayanagar History - Vol. I tents P-117 to 119. 


ప్రోలుగంటి చెన్నయమంకి 1029 
దిక్కులయందు పర్వతములు వున్నవి. గనుకనున్ను యిది జాగ్రత్త స్థలమని యోచన చేసి 
మాచుపల్లె గామానికి దక్షిణభాగమందు గుండ్లకట్ల బండ్లమ్మకొండ అనే రెండింటికి 
సామీప్యముగా కోట నిర్మాణం చేయించినారు. 


అదిగాక యిక్కడికి ఆగ్నేయభాగమందు పరుగున్నర దూరమున ఒక గండి కలదు. 
ఆ గండి అనే ఉభయ పర్వతముల మధ్యనుంచి పూర్వవాహిని అయి పినాకిని నది 
ప్రవహిస్తున్న ది..., ఆ గండి వద్ద నొక కొండపైన తెట్టె పెట్టించి అక్కడ వొక చౌకీనిన్ని 
కోటకు నిండు పశ్చిమం అరపరుగుదూరం బండికనమ అనే కనుమమీద వొక చౌకీనిన్ని 
ఉంచి గురవరాబు గారు తగు సైన్యముతో కూడా గుండ్లకట్ట బండ్లకొండ సామీప్యమున 
కట్టించిన కోటలో వుండి ప్రభుత్వం చేస్తూ వుండిరి. యీ గురవరాజు గారి ముచ్చటలు 
ప్రజలు స్థలములో వారు ప్రసిద్ధిగా చెప్పుకోవడము మాత్రమే కానీ విలాశాసనములవల్ల 
రుజువు కనిపించినది కాదు... 


“ఆయన (గురవరాజు) చాలా దినములు జీవించి ప్రభుత్వము చేసినందుకు 
ఆయనను తాత గురవరాజు అని చెప్పుకొనేవారు... ఆ గురవరాజు ప్రభుత్వములో 
ప్రజలకు అతి దారుణ శిక్ష చేయిస్తూ ఉండేవారు. ప్రజలవద్ద ద్రవ్య ఆకర్షణ చేసేయడల 
త్వరగా సొమ్ము ఇవ్వకపోడే స్త్రీలను తీసుకువచ్చి స్తనాలకు చిరతలు పట్టించేవారు. 
ఆలాగంటి దినములలో వినుకొండ బెల్లంకొండ తట్టున కూంచిపూడి అనే గ్రామంనుంచి 
బాహ్మణులు భాగవతులనే వేషధారులు కీర్తన నిమిత్తమై యీ స్థలమునకు వచ్చి వుండీ 
సంబెట గురవరాజుగారి యొక్క దారుణప్రభుత్వం చూచి యిక్కడనుండి లేచిపోయి 
విద్యానగరమునకుపోయి అక్కడ వీరనరసింహరాయలు రాజ్యపరిపాలన చేస్తూ వుండగా 
భాగవతులు దర్శనం అయి కేళిక అడుగగా శలవు యిచ్చినారు. కూచిపూడి మేళం వాండ్లు 
చాలా విద్యావంతులని ప్రసిద్ధిగా వినికిడి వున్నందున రాయలవారు స్త్రీలు సహా 
చూడవలెనని నగర్లవద్ద దివాణములో కీర్ణనకు సెలవు యిచ్చినారు. అక్కడ కీర్ణన వినికి 
చేసేటప్పుడు సంబెట గురవరాజు వేషం వేసి వొకడు, మరీ యిద్దరు బంటోతుల వేషములు 
వేసుకొని వొకడు, స్తీవేషం వేసుకొని సంబెట గురవరాజువలె ఆ వేషగాడు కూర్చుండి 
రాయల సమక్షమమందు ఆ స్త్రీ యొక్క స్తనాలకు చిరతలు పట్టించి సొమ్ము యివ్వమని 
తహళ్శీలు చేసినట్టు వినికి చేసినారు. 


“అప్పుడు రాయలువారు చూచీ 'అదియేమ'ని అడుగగా సముఖస్తులయినవారు 
భాగవతులముఖతా ఆ వర్గమానము తెలిసి “సిద్దవటం సీమలో సంబెట గురవరాజు అనే 
ఆయన ప్రజలవద్దనుంచి ద్రవ్యాకషక్‌ చేసే యెడల స్త్రీలను తీసుకొనిపోయి యీ 
ప్రకారముగనే తహళ్ళీలు చేస్తున్నారు. గనుక యేలినవారలకు తేట పడగలందులకై యీ 
ప్రకారము వేషములుకట్టి వినికి చేసినారి'ని విన్నపం శాయగా చాలా తీక్షణం చేసి ' 
మరునాడు ఉదయమందు ఆ సంగతి తీరుగా జ్ఞాపకం సేయమని ముఖ్యస్తులయినవారికీ 
ఆజ్ఞ యిచ్చినారు. ఆ రాత్రి కీర్సనసాంతనమైన వెనుక తెల్లవారిన పిమ్మట రాయలవారు 


1030 సమగ్రాంధ్ర సాహిత్యం 


కాలోచితకృత్యములు తీర్చుకొని ఆన్థెనమునకువచ్చి పేరోలగమునుండి తమవద్ధ 
కార్యభారకు వచ్చి సంబెట గురవరాజుగారి వర్తమానం జ్ఞాపకం విజ్ఞాపన చేయగా విని 
ప్రధానులను సీనానాయకులను పిలిపించి మోహిమును సైన్యము సిద్ధం 'చేయించవలసిందని 
సెలవు యివ్వగా ఆస్థానపంజరములో చిలుక “జయం, జయం, బయం'' అని మూడుసార్లు 
పలికినది. ఆ పలుకులు మహారాజు విని “యిదే మనకు శకునము”” అని అప్పుడే 
పిషుఖాను బయట వేయించి సిబ్బందీ బట్టువాడాలుగా చేయించి సైన్యం యావత్తుకు ఖర్చు 
వెచ్చములకు యిప్పించి, ఆమోహీముకు రాయలుకు కొమారుడు అనిపించుకొనివున్న 
యీసుమాలు ఖానుడనే తురకనే తురకను సరదారుడుగా మొకర్రరు చేసి అతనిని పిలుపించి 
సమక్షమందు వలసిన బుద్ధిమంతులు నెలవు యిచ్చి తాంబూలం యివ్వగా ఆ సరడారుడు 
తాంబూలం అందుకొని సంబెట గురవరాజు తల తెస్తున్నానని ప్రతిజ్ఞ పలికి సైన్యమును 
వెంటబెట్టుకువచ్చి గురవరాజుగారు వున్న కోటకు పశ్చిమం వైపున వున్న బండ్ల 
కనుమమీద లడాయి చేసి కనుమపై వున్న చౌకీ విరగ బొడిచి కనుమ ఫారు అయి వచ్చి 
కోటకు పశ్చిమ భాగమందు దిగివుండి ఆదినం రాత్రి కోటకు పక్చిమం వైపున వున్న 
బండ్లమ్మకొండ తిప్పమీదనున్న తూర్పువైపున వున్న గుండ్లకట్ట అనే సన్నకొండ మీదనున్న 
దమదమాలు యెత్తి మొహచాకలు ఖాయంచేసి కోటమీద లడాయి షురువు చేసినంతట, 
శక్తి వున్నంత మట్టుకు కోటలోనుంచిన్ని వేటువారు జవాబు యిచ్చినారు. అంతట కోటలో 
నిభావు చెయ్యలేక కౌలుమీద కోట యివ్వగా అప్పుడు గురవరాజును పట్టుకొని తలకోసి 
తీసుకొనిపోయినారు. కోటలో స్త్రీలు బాలలు అందరు దేహత్యాగము చేసినారు." 


కూచిపూడి భాగవతుల ప్రసక్తి మన సాంఘీక చరిత్రలలో మొట్టమొదటిసారిగా ఈ 
మాచుపల్లె కైఖీయత్తులోనే కనబడుతుంది. సర్వసాధారణంగా కూచిపూడి అనే 
స్థలనామాన్ని చెప్పగానే ఇప్పుడు కృష్ణా జిల్లా దివిసీమలో ఉన్న గ్రామమే జ్ఞప్తికి వస్తుంది. 
ఈనాడు అఖిల భారత స్థాయిలోను, అంతర్జాతీయంగా కూడా తెలుగువారి నాట్య 
సంప్రదాయంలో ఒకటైన నాట్యమేళం భాగవతుల కళకు పేరు తెచ్చిన కృష్ణా జిల్లా 
కూచిపూడి వారీ పూర్వీకులే వీరనరసింహరాయల ముందు ఆడిన మేళం వారని 
సహజంగా భావించడం జరుగుతుంది. దివిసీమ కూచిపూడి వారు తమ చరిత్రను 
చెప్పుకొనేటప్పుడు మాచుపల్లె కైఫీయత్తును యెచ్చుగా ఉదాహరిస్తూ ఉంటారు. అయితే 
ఈ స్థానిక చరిత్రలో దివిసీమ కూచిపూడీని కాక వినుకొండ బెల్లంకొండ తట్టున ఉండే 
కూచిపూడి గ్రామాన్నే పేర్కొన్నారు. 

అంధ్రదేశంలో వివిధ జిల్లాలలో కూచిపూడి అనే పేరుగల గ్రామాలు చాలా 
ఉన్నాయి. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలో ఒక కూచిపూడి ఉంది. తెనాలి 
కాలూకాలో ఒక కూచిపూడి ఉంది. నెల్లూరు జిల్లా పొదిలి డివిజర్‌లో కూచిపూడి అనే 
జమీందార్‌ గ్రామం ఉంది. అయితే కైఫీయత్తులో చెప్పిన వినుకొండ సీమలోని పదహారు 
సముతులలోని 207 గ్రామాలలోనూ ఏ ఒక్కదానికీ కూచిపూడీ అనే పీరు లేదు. అయితే 


5. Kaiflyat of Macupalle, L.R. 56, pp. 65 ౪. 


ప్రోలుగంటి చెన్నయమంత్రి 1031 


కొండవీటి సీమలో పూర్వం కూచిపూడి అనే స్థలం కేవలం ఒక గ్రామంగానే కాక 
కసుబానగరంగా కేంద్రంగా ఉండేది. కొండవీటి సీమలలోని సముతుల గురించి ఒక చాటు 
పద్యం కూడా ప్రచారంలో ఉండేది. 


కొండవీటిసీమ కోర్కులు దీర్చంగ 
దండి సముతులు పండ్రెండు రెండు 
ఎలమితో జెప్పేను ఏదేది యంటివా 
పాలడ్లు పులిపర్రు ప్రత్తిపాడు 
సంతన రావూరు సరసను నూతక్కి 
'పొంతను చేబోలు పొన్నునూరు 
యంగళగిరి యను మరి మంచి మునుగోడు 
రంగైన నాదెండ్ల రాయపూడి 
దాచినధనంబు వంటిదీ కూచిపూడి 
పంటలదికంబు గుంటూరు ప్రజలకెల్ల 
పాడి బానలు గవిగుండు తాడికొడ 
పరమ మల్లేశ శివలింగ! పార్వతీశ (చాటుపద్యమణిమంజరి 1 -760 పద్య) 


దాచిన ధనం వంటి ఈ కొండవీటి సీమ కూచిపూడికి ప్రత్యేకంగా ఒక కైఫీయత్తు 
కూడా ఉంది. దీనిని మెకంజీ గుమాస్తాలు కాగితాల కెక్కింపవేశారు. మెకంజీ మాతృకల 
నుండి బ్రౌను పుట్టించిన స్థానిక చరిత్రల సంపుటాలలో ఈ కూచిపూడి క్రైఫీయత్తు 
కనబడుతుంది. కైఫీయత్తు మౌజే జంపని సంతు కూచిపూడి సర్కారు ముత్తుజానగరు 
తాలూకే చింతపల్లి రాజా .వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మంనె సుల్తాను” వారి 
ఏలుబడిలో దీనిని గ్రంథస్తం చేశారు. గుంటూరు జిల్లాను పూర్వం ముత్తుజానగరు సర్కారు 
అనేవారు. ఇప్పుడు ఎల్లలు మారి వేరే జిల్లాలు ఏర్పడ్డాయి. అయినా ప్రాచీన చరిత్రగల 
కూచిపూడి గ్రామం తెనాలి తాలూకాలోనిదే. 


శాలివాహన శక సంవత్సరం 1056 అంటే కీ.శ. 1134 నుంచి ఈ కూచిపూడి 
చరిత్రను స్థానికులు చెప్పుకుంటున్నారు. రైఫీయత్తు రచనాకాలం అయిన 1812 డిసెంబరు 
24వ తేదీ నాటికి కూచిపూడి సాధారణ గ్రామం కాదు. కసుబా, అంటే పెద్ద వూరు గడి 
సలం ఈ కూచిపూడి కసుబాక్రీంద వెరసి 44 గ్రామాలుండేవి. ఈ కసుబాలో పరశురామ 
స్వాములు వారు ప్రతిష్టించిన రామలింగేశ్వరస్వామి ఆలయం ఆదినుంచీ ఉంది. దీనికి 
భారద్వాజ గోత్రీకులైన పసుమర్తివారు అర్చకులు. ఈ కూచిపూడిలోనే శాలివాహన 
శకసంవత్సరాలు 1240 అంటే క్రీశ 1318లో రెడ్లు ప్రభుత్వం చేసేటప్పుడు 
శ్రీ గోపాలస్వామి వారికి దేవాలయం కట్టించడం, ప్రతిష్ట చేయడం జరిగింది. దీనికి ఆత్రేయ 
సగో త్రీకులైన వేదాంతంవారు అర్చకులు. ఈ తెనాలి కూచిపూడి సముతులోనే “పెరవలి 


6. బ్రౌను లోకల్‌ రికార్డు సంపుటం నెంబరు 5, పుటలు 409 నుండీ. 


1032 సమగాంధ సాహిత్యం 


అనే గ్రామం ఉంది; ఇక్కడి మాధవ పెరుమాళ్ళ గుడిలోని శాసనాన్ని మెకంజీ గుమాస్తాలు 
కూచిపూడి శాసనం కిందనే జమకట్టి కాపీ చేశారు.” 


ఈ కూచిపూడి కైఫీేయత్తువల్ల పసుమర్షివారు, వేదాంతం వారూ పూర్వం కొండవీటి 
సీమలోని కూచిపూడి కసుబాగడిలో ఉండేవారని తెలుస్తుంది. ఇక్కడనుంచే కొన్ని 
కుటుంబాలవారు దివిసీమ కూచిపూడికి వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డారని, 
రామలింగేశ్వరస్వామి వారిని ప్రతిష్ట చేసుకొన్నారని ఊహించడం ఏమంత కష్టం కాదుగానీ 
రుజువు చేయటానికి ఇతోధికమైన ఆధారాలు కావాలి, దివిసీమ కూచిపూడికి ప్రత్యేకంగా 
ఒక కైఫీయత్తు లేదు. ఈ గ్రామంలోని నాట్యమేళం కుటుంబాల చరిత్ర గురించి లిఖిత 
సాక్ష్యాలు 1763 ఆగస్టు 24వ తేదీ నుంచి మాత్రమే లభిస్తున్నాయి. పసుమర్తి, వేదాంతం 
మొదలైన ఇంటిపేర్లు వారితోపాటు 15 కుటుంబాలవారు అప్పుడు ఆ గ్రామంలో 
భూములు అనుభవిస్తూ ఉండేవారు. ఆ తారీఖులకు ఎంత పూర్వం నుంచి వారు అక్కడ 
జీవిస్తున్నారో తెలియదు. దివిసీమ కూచిపూడి చరిత్ర చుట్టూ ఇంకా దట్టంగా పొగమంచు 
తెరలు ఉన్నాయి. తెరలు తొలిగేదాకా చాటుపద్యమణీమంజరిలో చెప్పిన, దాచిన ధనం 
వంటిది కూచిపూడే. మాచుపల్లె కైఖీయత్తులోని కూచిపూడి విఖిన్నమైనవన్నవి విస్పష్టం. 
ఆయితే చాలా విద్యావంతులైన వేషధారులైన బ్రాహ్మణ భాగవతులు కూచిపూడి 
గామవాసులైనా తొలి రాయలు యుగంలో సంచార జీవనం గడిపీవారని, సాంఘీక 
ప్రయోజనం గల సద్యోరచనలు చేయగల సామర్థ్యం గలవారని చెప్పవచ్చు. 
వీరనరసింహరాయలు సమక్షంలో వారు ఆడిన కీర్తన గొల్లకలాపం కావచ్చును. 
అందులోనే సుంకాలు వసూలు చేసీ ఘట్టం కలపడానికి ఆస్కారముంది. ఆదిలో రాజు 
ముందు ఆడిన ఈ యక్షగానాన్ని తర్వాత ప్రజలమందు కూడా ఆడేవారని చెప్పవచ్చు. 


సాంఘీక ప్రయోజనాన్ని సాధించిన ఈ యక్షగానాన్ని ఎవరు వ్రాశారో 
తెలియదుగానీ తెలుగు భాషలో ఇప్పటికి పేరు తెలిసిన ప్రప్రథమ యక్షగానంగా సొభరి 
చరిత్ర, దాని రచయితగా ప్రోలుగంటి చెన్నయమంత్రి ఆంధ్రసాహిత్య చరిత్రలో ఒక విశిష్ట 
స్థానాన్ని అలంకరిస్తారు. 


ననన కన ననన నలక నాట నవా 
7. టౌను లోకల్‌ రికార్డు సంపుటం నెంబరు 42, పుట 251. 


పిల్లలమర్రి పినవీరభద్రుడు 


వాణి నారాణి అని సగర్వంగా చెప్పుకున్నాడని లోకం చెప్పుకొనే కవి ఒకడు 
మనకున్నాడు. ఆయన పేరు పిల్లలమర్రి పినవీరభద్రుడు. ఒకరాత్రికి రాత్రి ఈయన ఒక 
మహాకావ్యాన్ని పూర్తి చేశాడని, వాస్తవానికి సరస్వతీడేవే ఈ గ్రంథం వ్రాసిందని 
అనుశ్రుతంగా చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్నే ఒక చాటుపద్యం కూడా 
వక్కాణీస్తుంది. 


పిల్లలమర్రి పినవీరన కిల్లాలట వాణి యట్టులే కాకున్నన్‌ 
దెల్లముగ నొక్కరాతిరి - తెల్లగ తెలవారువరకు తేగలడె కృతిన్‌? 
(చాటుపద్యమణిమంజరి-! పుట 141) 


ఇల్లాలుగా ఈ కవి భారతీదేవిని ఎన్నడూ భావించలేదనీ, పరదేవతగా తనను 
పాలించే ఏలికసానిగా పూజించేవాడని ఈయన వ్రాసిన గ్రంథాలలోని కృత్యాదిప్రార్థన 
పద్యాలవల్ల తిలుస్తున్నది. అయినా సమకాలికులు అతన్ని మహానుభావునిగా గుర్తించి 
ఇటువంటి కథలను ఆపాదించారు. పినవీరభద్రుని సమీపకాలంలో ఆర్వాచీనుడు కొరవి 
గోపరాజు ఇతనికి 'మహామతి' అనే పోషణం వాడాడు. ఎలా వాసినా సమకాలంవారు 
మెచ్చరనే విషయాన్ని పినవీరభద్రుడు వమ్ము చేశాడని చెప్పవచ్చు. = 


పిల్లలమర్రి వారి ఇంటిలో అంతా కవులేనట. పినవీరభద్రుని తాత, తండ్రి, భ్రాత 
అందరూ ' భువనభాసురమైన కృతినిర్మాతలటి అసలు పిల్లలమర్రి వంశమే శారదా పీఠం.3 
తెలంగాణాలోని నల్లగొండ జిల్లాలో నల్లగొండకు చేరువలో పిల్లలమర్రి గ్రామం ఉంది. 
ఈ విద్వతుటుంబం ఎప్పుడీ గ్రామంనుండి పాకనాటికి వెళ్లిందీ తెలియదుగాని 
శ్రీనాథుని కాలంనాటికి పిల్లలమ ర్రివారు నెల్లూరులో ప్రధానులుగా ఉండేవారు. 
శ్రీనాథుని బాల్యసఖుడు అతని హరవిలాసానికి కృతిపతి అయినా అవచితిప్పయ్య సెట్టికి 
అక్షరాభ్యాసం చేయించి ఆ తరువాత విజ్ఞానబోధ చేసిన గురూత్తముని పేర్లు పిల్లలమర్రి 
పెద్దన అని శ్రీనాథుని పద్యం వల్ల తెలుస్తున్నది. 


పిన్నటనాడు సత్కరుణ విల్లలమ ర్రీ మహాప్రధాని పె 
ద్దన్న గురూత్తముండు తగ నక్షరశిక్షయు దైవమార్గసం 
పన్నతయున్‌ వివేక పరిపాటియునుం గృపసేసె నర్థి నే 


యన్నకు నట్టి పెట్టి త్రిపురాంతకునిం దగు బస్తుతింపగన్‌. 
“7 (హరవిలాసం, పీఠిక 30) 


ఈ పెద్దన్నగారు క్రీ.శ. 1360 ప్రాంతాలలో ఉండేవారు. ఈయన కుటుంబంలోనే 


బహుశా మరి రెండు తరాలకు గాదిరాజు అనే ఆయన జన్మించాడు. అతడు 


1. సింహాసన ద్వాత్రింశక, 1-12, 2. జైమినిభారతం, 1-21, 3. జైమిని భారతం, 1-22. 


1034 సమగ్రాంధ్ర సాహిత్యం 


“విద్యాభారతీజాని' అనే విశేషణానికి తగినంత పండితుడు. ఈయన భార్య పేరు 
నాగమాంబ. వీళ్ళకు చాలాకాలందాకా పిల్లలు లేరు. నోములునోచి, వ్రతాలు చేసి 
చివరకు శ్రీశైల ప్రాంతంలో ఉండే భారణీతీర్థులనే మహనీయుణ్ణి సేవించారు. ఆయన దీవన 
ఫలించి ఈ దంపతులకు ఒకరికిద్దరు విడ్డలు పుట్టారు. ఆ కవలపిల్లలకు పెదవీరభద్రుడు, 
పినవీరభద్రుడు అని పీర్లు పెట్టారు. శారీరక శాస్త్రరీత్యా ఏ ప్రత్యేక పరిస్థితులవల్లనో 
పుడుతున్నప్పుడే పినవీరయ్య జుట్టు జడలు కట్టినట్టుందట. అందుచేత ఇతడు నిజంగా 
పినవీరభద్రుని అవతారమే అని లోకులు భావించారు. 


పినవీరయ్య తన చిన్నవయసులోనే అఖిల శాస్త్రాలూ అభ్యసించాడు. 
కాళిదాసాదులకన్నా ఎక్కువగానే బహుకావ్య రచనాప్రాడీని కాంచినట్టు అతని 
సంతతిలోని వాళ్లు ఉత్తరోత్తరా భావించారు. పినవీరయ్యకు ఏడెనిమిది తరాల తరువాత 
నున్న పెనుమళ్ళ సోమయ్య 'సీమంతినీపరిణయం' అనే కావ్యం వ్రాశాడు. అందులో 
పినవీరయ్య తల్లితండ్రులు నోములు నోచడం మొదలైన కథలు చెప్పి తరువాత ఈ పద్యం 
వ్రాశాడు. 


మహనీయపిల్లలమర్రి వంశభుడు గాదిరాజునుతుండు ఘనయశుండు 

వీరేశ్చరుని యవతారమే యతడంచు జను లెన్నదగిన సౌజన్యశాలి 
పినవీరభద్రుడు పిన్న ప్రాయమునందు నఖిలశాస్త్రంబులు నభ్యసించె 
గాళిదాసాదిసత్కవులకు పెచ్చు గా బహుకావ్యవిరచిన ప్రాఢి గాంచె 

వాణీ యిల్లాలుగా గవిశ్రేణి కెల్ల 

బృధుత రాశ్చర్యకరమైన బిరుదు పూనె 

దుహినగిరిరాజరామసితువుల నడుమ 

నితని కెవమైన కవివరుం డెందు గలడు? (1-45, R. 513) 


ఆ సేతు శీతనగపర్యంతం ఇటువంటి కవి ఇంకొకడు లేడని చెప్పడానికి “వాణి 
నారాణి' అనే కథనే ఈ సోమయ్య ఉటంకించాడు. ఇటువంటి పృథుతరాశ్చర్యకరమైన 
బిరుదు పొందటానికి తగిన నైదుష్యం పినవీరయ్యకు ఉండేది. నన్నయ్యగారి 
ప్రబంధప్రొఢవాసనాసంపత్తి, సౌంపు, తిక్కనగారి వాక్కులు ఫక్కి ఆమోదం, నాచన 
సోముని వాచామహత్యం సౌరభం, శ్రీనాథుని భాషానిగుంభాల పరిమళాలు ఇతని 
కవిత్వంలో ఉండేవని సమకాలికులు భావించేవారు. 


పుట్టి పెరిగిన నెల్లూరులోనో, దగ్గరలో ఉన్న దిట్రగుంటలోనో, లేక 
సోమరాజుపల్లెలోనో పినవీరయ్య ఉండేవాడు. పాతిక, ముప్ఫయి సంవత్సరాలు వచ్చేసరికీ 
అతడు వివిధ గంథాలు వ్రాశాడు. బహుశా విష్ణుమూర్తి యొక్క పది అవతారాలను 
విశదీకరిస్తూ 'అవతారదర్పణం' అనే కావ్యాన్ని 'రమణీయవాగ్రీతిలో వ్రాశాడు. 
నారదీయ పురాణాన్ని తెలుగులో తేటపడ చేశాడు. మంజుల విధానంలో, తన 
శేముషీవిశేషం కనబడేటట్టు మాఘమహత్యం చెప్పాడు. సముల్లసితమైన శయ్యతో, తన 


పిల్లలమర్రి పినవీరభద్రుడు 1035 
ఘనమైన బుద్ధికుశలత కనబడేటట్టు 'మానసోల్లాసం' వ్రాశాడు. ఈ గ్రంథాలేదీ నేడు 
మనకు లభించవు. అయితే ఈ గ్రంథాల జావీతాను పినవీరభద్రుడు తాను వ్రాసిన ఒక 


కావ్యంలో చెప్పాడు* ఇతని కవితావిభూతిని సాటి కవులు గౌరవించేవారు. 
“విపులచాటూ నిర్జీద్ర వీరభద్ర అని ప్రస్తుతించేవారు. 


పినవీరయ్య ఈ కావ్యాలన్నీ రచించిన కాలంలో నెల్లూరి దగ్గర సోమరాజుపల్లెలో 
చిల్లర వెన్నమంత్రి మంచి వైభవంలో ఉండేవాడు. ఈయన పూర్వీకులు పంటరెడ్తవద 
మంత్రులుగా ఉండేవారు. ఆ రోజులలో సోమరాజుపల్లె అరవైనాలుగు విద్యలకూ 
అపూర్వ ఘంటాపథంగా ఉండేది.5 ఆ గ్రామానికి అధికారి అయిన చిల్లర వెంకన్నమంత్రి 
సహజంగా పినవీరయ్య కీర్తి విని పిలిపించాడు. శ్రీ మహాభారతంలోని శకుంతలోపాఖ్యానం 
మిశ్రమబంధంగా జేసి తనకు అంకితమిమ్మన్నాడు. కాళిదాసు వ్రాసిన శాకుంతలం చాలా 
ప్రసిద్ధమై ఉంది. దానిని ఎవరూ అనువదించలేదు. నాటకాల్నీ నాటకంగా తెనిగించే 
ఆచారం మన ప్రబంధ కవులకు లేదాయె. అందుచేత కాళిదాసు నాటకాన్ని 
శవ్యకావ్యంగానే అనువదించవలసి వచ్చింది. 


భారత ప్రోకకథ మూలకారణముగా - కాళిదాసుని నాటకక్రమము కొంత 
తావకోక్తిని నఖినవశ్రీ వహింప - గూర్మి గృతిసేయు నాక శాకుంతలమ్ము. 
(శృంగారశాకుంతలము, 1-27) 


అని చిల్లర వెన్నమంత్రి కోరాడు. పినవీరయ్య ఒప్పుకున్నాడు. నైషధీయ చరిత్రను 
శ్రీనాథుడు శృంగార నైషధం పేర అనువదించినట్లు శాకుంతలాన్ని పినవీరయ్య 'శృంగార 
శాకుంతలము' అని చెప్పసాగాడు. అష్టరసాలలో శృంగారం మిన్నయని ఆ రోజులో 
భావించేవారు. ఈ విషయాన్ని పినవీరయ్య ఇలా చెప్పాడు. 


శృంగారము ముఖ్యంబగు నంగియు నంగములు దలహీ నష్టరసములన్‌ 
సాంగమగు నేని డంకము బంగారముతోడ యొక ప్రబంధము నొందున్‌ 
(శృంగారశాకుంతలం, 1-21) 


కవిత్రయంలో ఒకరైన ఎగ్రయ్యగారు కూడా నవరసాలనుగార, అష్టరసాలనే 
పేర్కొన్నారు. నృసింహపురాణంలో వైకుంఠవర్ణన చేస్తూ ఎగ్రయ్యగారిలా చెప్పారు. 


ఆడుదు రెల్ల ప్రొద్దు లలితా భీనయంబుల దేవకామినుల్‌ 

పాడుదు రింపు వీనులకు బండుగ సేయక వేడ్క గిన్నరుల్‌ 

గూడి సమ గ్రసత్వరసగోష్టి సుఖింతురు యోగిబ్బందముల్‌ 

క్రీడయొనర్తు రష్టరసకీర్ణితభంగి బ్రపన్ను లయ్యెడన్‌ (నృ.పు. 1-61) 
స న చవ వ లాడ యాల 

శృంగార శాతుంతలం, 1-22 

5, శృంగార శాకుంతలం, 1-32 
6. 'అన్యరసములున్‌' అని వావిళ్ళ పాఠాంతరం. 


1036 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ పద్యాన్ని పేర్కొని 'ఎర్రయ్య' అష్టరసవాది యనుట యతని తల్లి గొడ్రాలనుట' 
అని వేలూరి శివరామకశాస్త్రీగారు “ఇష్టరస' అనే పాఠాన్ని సాధువుగా గుర్తించారు.” 
రూపకాలలోనే అష్టరసాలనీ కావ్యములలో తొమ్మిదనీ వివరించారు. దండికాలందాకా 
ప్రాచీనాలంకారికులు ఎనిమిది రసాలనే గుర్తించారు. ముమ్మటుడు ఆనందవర్థనుడు, 
అఖినవగుప్ప్తుడు మొదలైనవారు శాంతరసాన్ని కూడా కలుపుకొని తొమ్మిది రసాలని 
చెప్పారు. ఆదిలో కాళిదాసు మాత్రం అష్టరసవాదే.'' “మునినా భరతీనయః ప్రయోగో 
భవతీష్యష్ట రసాశ్రేయో వియుక్తః* (విక్రమోర్వకీయం, 1-18) అని చెప్పాడు.! 

ఎర్రయ్యగారూ, పినవీరయ్య - అష్టరసాలనే పిర్కొనడంవల్ల క్రీశ. 14, 15 
శతాబ్దాలలో సోమరాజు పల్లెప్రాంతాలలో విద్వాంసులు అష్టరసవాదులనుకోవాలి. చిత్రం 
ఏమిటంటే రససంఖ్యలో ఎర్రయ్యగారితో ఏకీభవించిన పినవీరయ్య తన శృంగార 
శాకుంతల కృత్యాదిని అంకితం పుచ్చుకొన్న చిల్లరవారికీ ఎర్రయ్యగారి కుటుంబానికి 
ఏవో విరోధాలు ఉండడంవల్ల తన కృతిపతికి ఇష్టం లేని కవిపేరు పినవీరయ్య ఎత్తలేదని 
కొందరు ఊహిస్తున్నారు.” ఈ ఊహకు కారణం ఎర్రయ్యగారి నివాసస్థలాలలో ఒకటైన 
గుడ్లూరు గ్రామం సోమరాజు పల్లెకు దగ్గరిలో ఉండడమే తప్ప ఇంకేదీ లేదు. ఏ కారణం 
వల్లనైనా ప్రబంధ పరమేశ్వరులైన ఎగ్రయ్యగారిని నుతించకుండానే మిశ్రమబంధంగా 
పినవీరయ్య శాకుంతలాన్ని వ్రాశాడు. అయితే “'పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని 
రేవసూక్తివైచి త్రి నొక్కొక్కమాటు” (కాశీ. 1-13) అని చెప్పుకొన్న కవిసార్వభౌముని 
అడుగుజాడలలో పినవీరయ్య నడిచాడు. నాలుగు ఆక్యాశాలలో 722 గద్యపద్యాలలో 
శృంగార శాకుంతలం వ్రాశాడు. 


మహాభారతంలోని మూలకథలో పాత్రల శీలాదులు జౌచిత్యం దెబ్బతిన్నదని 
కాళిదాసు మార్పు చేశాడు. కన్నెపిల్ల తన జన్మవృత్తాంతాన్ని నోరువిడిచి ప్రియునితో 
ఎలాగ చెప్తుందని భావించి చెలికత్తెలచేత శకుంతల పుట్టుకను దుష్యంతునికి చెప్పించాడు. 
కలుసుకొన్న నాయికానాయికలు విడిపోవడానికి విరహంలో పడడానికి విప్రలంభ 
శృంగారాన్ని కవి వర్ణించడానికి అనువుగా ఒక అడవి ఏనుగును ప్రవేశపెట్టి దానివెంట 
మహారాజును పంపించి వేశాడు. ఉంగరం ఆనవాలుగా ఇచ్చి దుష్యంతుడు రాజధానికి 
వెళ్ళిన తరువాత భరతుడు పుట్టిన ఆరేళ్ళకు మూలకథలో కణ్యులవారు శకుంతలను 
అత్తవారింటికి పంపించడం అట్టే బాగులేదని గర్భవతినే కాళిదాసు భర్హవద్దకు పంపించాడు. 
ఎవరో శాపం ఇవ్వకపోడే దుష్యంతునివంటి మహారాజు కోరి పెళ్ళి చేసుకున్న శకుంతలను 
ఎందుకు అన్యాయం చేసి పొమ్మంటాడని కవికుల గురువు భావించాడు. దూర్వాసుని 
శాపాన్ని అంతకుముందు సృష్టించాడు. మూలకథలో ఆకాశవాణీ జాపకం చేసేదాకా 
7. నృసింహపురాణం - పీఠిక, పుట 14. 
8. రససంఖ్య గురించి 'ఆంధ్రప్రతాపరుద్రయశోభూషణ'లో చలమచెర్ల రంగాచార్యులుగారు ఎంతో 

విపులంగా చర్చించారు. 


9. _విజయనగరసామ్రాజ్బమందలి ఆంధ్రవాజ్యయచరిత్రము - ప్రథమ భాగంలో టేకుమళ్ళ 
అచ్చుతరావుగారు, పుట 172. 


® ® 
పిల్లలమర్రి పినవీరభద్రుడు 1037 


9 
చేసుకుంటాడు. ఇంకా ఇటువంటి మార్పులతో కాళిదాసు మహాకవి శాకుంతలాన్ని 
రసమయ కావ్యాన్ని చేశాడు. 


. _ రాళిదాసు చేసిన ఈ మార్పులలో కొన్నింటినే పినవీరయ్య స్వీకరించాడు. శకుంతల 
జన్మకథలో మరింత శృంగారం చొప్పిస్తే అది ఆడపిల్లలు చెప్పటం బాగుండదు. ప్రబంధం 
శృంగారకావ్యం కనుక చొప్పించక తప్పదు. అందుచేత పినవీరయ్య మేనకా విశ్వామిత్రుల 
ప్రణయాన్ని కజ్వముని విష్యులచేత చెప్పించాడు. కాళిదాసు కల్పించిన ఉంగరం, శాపం, 
నాయకుని మతిమరుపు వగైరాలు స్వీకరించినా కొడుకు పుట్టాక శాకుంతలను భర్తవద్లకు 
మూలానుసారంగా పంపించాడు. 


దుష్యంతునికి శకుంతల జాపకం రాదు. నాటకంలో ఉంగరాన్ని చూడగానే గురు 


మూలకథను అనుసరిస్తున్నప్పుడు నన్నయ్యగారిపట్ల గౌరవాన్ని చూపిస్తూ 
ఆయనను అనుకరిస్తాడు. అదిపర్వంలో నన్నయ్యగారు సుమారు నూరు గద్యపద్యాలలో 
శకుంతలోపాఖ్యానం వ్రాశారు. తీరుబాటు చేసుకొని కణ్బుని ఆశ్రమాన్ని ఇలా చోద్యంగా 
వర్ణించారు: 
శ్రవణసుఖంబుగా సామగానంబులు చదివెడు శుకముల చదువు దగిలి 
కదలక వినుచుండు కరులను గరికరశీతంచ్చాయ దచ్చీకరాంబు 
కణముల చల్లని గాడ్సాసపడి వాని చెంది సుఖంబన్న సింహములును 
భూసుర ప్రవరులు భూతబలుల్‌ దెచ్చిపెట్టు నీవారాన్న పిండతతులు 
గడగి భక్షింప నొక్కట గలసి యాడు 
చున్న యెలుకలు వీల్లులు రనొండు సహజ 
వైరివర్గంబులయ్యు సహవాస మపుడు 
సూచి మునిశక్తి కెంతయు జోద్యమంది. (భారతం, ఆడది : 4-23) 
బుష్యా శ్రమ వర్ణనలో ఏనుగులు నీడ సింహాలను, ఏ ముహూర్తాన నన్నయ్యగారు తెలుగు 
సాహిత్యంలో పడుకోబెట్టారోగానీ ఇటువంటి అపూర్వ సర్కసు ఫీట్లు ఆ తరువాత ప్రతి 
తెలుగుకవీ విధిగా వర్ణించసాగాడు. ఉత్తరహరివంశంలో నాచన సోముడు కోతులను, 
పువ్వులను, దున్నపోతులను కాసారాలకు కాపలా పెట్టాడు (2-109). పినవీరయ్య చేసిన 
ఫీట్లు మూడురింగుల సర్కస్‌ మించిపోతాయి. చూడండి. 


వృద్ధసింహమునకు విహరింప దొండంబు కైదండ గా నిచ్చు గంధగజము 
పులి కొత్త యీనిన పొదరింటిలోనికి బురిటాలిత గవు గొంపోవు హరిణి 
శరభంబు కొనగోళ్ళ శిరము దువ్వగ జొక్కి కనుమోడ్చు సుఖనిద్ర గండకంబు 
సీంహకిశోరంబు చేరవచ్చిన వింత లేక చన్నిచ్చు బాలింత కరణి 

యెలుకతోడుత జెరలాడు నెనసిపిల్లి 

సెమ్మిబురి లిచ్చి నిలిచి ఫించమ్మ నీడ 

భుజగకన్య క నాడింపు బూరి నమిలి 

యనఘ కణ్వమునీంద్ర పుణ్యాత్రమమం. _(శకుంతలాపరిణయం, 2-45) 


1038 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ పద్యం వల్ల కొత్తగా పురుడు పోసుకున్న వాళ్ళింటికి పేరంటాళ్ళు 'పులిటాలితగవు' 
తీసుకొని వెడతారని తెలుస్తున్నది. కణ్వాశ్రమంలో పులి పురుడు పోసుకొంటేనే, వీళ్ళచేత 
పండుగ చేసీ పినవీరయ్య శకుంతల నీళ్లాడితే ఊరుకొంటాడా? చూడండీ. ఎంత సందడిగా 
వరించాడు. ॥ 


తలలంటి రతి పుణ్యతాపసాంగనలు నెంతయు వేడ్క నింగుదీతైలమునకు 

నుటజూంగణమున గావుని పేరి తవుటితో వెల్లుల్లి పొగ యిచ్చి నీతిహోత్రు 

జాగించి రంచితోత్సవము మప్పురుటాలి వైభవంబు తృతీయ వాసరమున 

నారవ దివసంబునం దాచరించిరి బహుయోగినీగణ ప్రార్థనములు' 

కొలను గుడిపిరి దినములకొలది యెరిగి యఖిలముని ధర్మపత్నుల నామతించి 

మిన్నబోకుండ గ్రియలెల్ల విస్తరిల్ల దగనొనర్చిరి పురుటాలి తగవులెల్ల 
(శకుంతలాపరిణయం, 4-62) 


తన కాలంలో ఉండే ఆచార వ్యవహారాలను కావ్యంలో తెలియచేయటంలో 
పినవీరయ్య చాలా గడుసరి. ఇతనికి రాజులతోపాటు వేటకు వెళ్ళడం, యుద్దాలు చూడడం 
ఇష్టం కాబోలు. వేటకుక్క/ పేర్ల దగ్గరనుంచి చెప్పాడు. దుష్యంతుడు వేటకు 

బయలుదేరాడు. చాటింపు వినగానే వేటగాళ్ళు కుక్కలను తీసుకుని బయలుదేరారు. ఆ 

పేర్లు వినండి. 

' పులిమల్ల డడనిపోతులరాజు గరుడుండు గాలి వేగంబు పందేలపసిడీ 
విష్ణుప్రసాదంబు వేడిగుండులు పరి పచ్చిమిర్యము వెర్రి పుచ్చకాయ 
వేటమాణీర్యంబు పరవాది మెడ బల్కి పెట్టుగాడు వకారి పిడుగుతునక 
జిగురుండు చిత్రాంగి శ్రీరామబాణంబు పుల్లియండు కస్తూరి బొడ్డుమల్లె 

యనగ మరియును పెక్కుతోయములు పేళ్ళు 

దారకులు దేర వచ్చె నుద్దండ వృత్తి 

వేటకుక్కలు మృగరాజవి గ్రహములు 

వటుక నాథుని వ్యాహాళివాహనములు (శకుంతలాపరిణయము; 1-108) 


పినవీరయ్య పెట్టిన ఈ ఒరవడిని అల్లసాని పెద్దన్న అనుసరించాడు. చూడండి. 
కణ్బామహాముని శంకరుణ్ణీ ఇలా నుతించాడు. 


గిరిజావిభుండు ముంగిక పెన్నిధానంబు కృత్తివాసుండు తంగేటిజున్ను 
గోరాజగమనుండుగుజుమామిడిపండు - కుసుమాస్త్ర హరుడు ముంగొండిగడికి 
కీతాంశుధరు డర చేతిమాణీక్యంబు కద్రూజకటకుండు గాదె కొలుచు 
కరటి దానవైరి పెరటి కల్పద్రుమం బసమనేత్రుడు సిద్ధరసము చెలి 

విషగరళుడు గాడీకట్టిన వేల్చుటావు 

హాటకాచలధ్వని సిద్ధాంజనంబు 

పురహరుడు పెట్టెలోనున్న పరుసవేది 

ప్రమధభర్త చింతామణి భక్తులకును (శకుంతలాపరిణయము, 1-4) 


పిల్లలమర్రి పినవీరభద్రుడు 1039 


ఇందులోని పలుకుబళ్ళనే పెద్దనగారు తన మనుచరిత్రలో గృహస్తును వర్ణిస్తూ చెప్పారు. 


కెలకుల నున్న తంగేటిజున్ను గృహమేది యజమాను డంకసితారిమెటి 

పండిన పెరటికల్పకము వాస్తవ్యుండు దొడ్డిబెట్టిన వేల్పురిడ్డి కావు “ 

కడలెేని యమృతంబు నడబావి సంసారి సవిధమేరునగంబు భవనభకి 

మరుదేశపథమధ్యమ ప్రప కులపతి కాకటికొదవు సస్యము కుటుంబ 

బధిరవంగ్వ్నంధవబిక్షుక బ్రహ్మచారి - జటిపరివ్రాజకాతిథిక్షపణకావ 

ధూత కాపాలి కాద్య నాథులకునెల్ల భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియె? 
(మనుచరిత్ర, 1-16) 


అయితే ఈ పద్య పదబంధాలన్నీ పినవీరయ్య సౌంతాలు కావు. “పరమగు పదంబు 
తంగేటిజున్ను చందంబునొరమి” అని తిక్కనగారు వ్రాశారు (శాంతి, 5-391). పాల్కురికి 
సోమనాథుడు ఈ మాటలలో కొన్ని ఒక పద్యంలో వాడాడు. 


తంగేటి జున్ను ముంగేటి నిధానము పండిన కల్చ్పనవల్లియుం 
గొంగున ముత్తియంబనగ గూర్మి మనంబున దొంగిలింపదా 
జంగమకోటి కర్చనలు సల్పుచు (వృషాధిప శతకం) 


ఇలా పదబంధాలను, భావాలను ప్రాచీనులనుండి అర్వాచీనులు స్వీకరించడం 
ఆనవాయితే. శాకుంతలాన్ని అనుసరిస్తూ అందులోని శోకాన్ని మాత్రమేకాక కాళిదాసు 
ఇతర కావ్యాలలోని శోకాలను కూడా పినవీరయ్య అనుసరించాడు. కుమారసంభవం 
లోని తొలి శోకం ఇది. 


అస్తు రిత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయోనామ నగాధిరాజః 
పూర్వాపరౌ వారినిధీ విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః 


తన ఉక్తీకి అధినవశ్రీ వహించేటట్టు పై శోకాన్ని తను స్పయంగా నాల్లుపాదాలు వ్రాసిన 
సీసపద్యానికి జతచేసి ఎత్తుగీతిగా ఇలా చెప్పాడు. 


అలరి పెంపొందు పూర్వాపరాంబునిధుల 

నడుమదరనికి మానదండంబువోలె 

దేవతాత్మధరాధీశ దిగ్వాభూష 

పుణ్యనిలయంబు నీహారభూధరంబు. (శకుంతలా, 2-10) 
ఇది కణ్చామహాముని శిష్యులు చెప్పే శకుంతల జన్మవృత్తాంత ఘట్టంలో తొలిపద్యం. 
శాకుంతలంలోని శోకాలను కూడా పినవీరయ్య చక్కగా వాడుకున్నాడు. సుప్రసిద్ధమైన 
“అనాఘాతం పుష్పం' అనే శోకానికి క్రింది పద్యం అనుకరణం. 

కొసకొని తావి మూర్కొనని క్రొవ్విరి యెయ్యెడ వజ్రసూచిడా 

యని రతనంబుజి హ్వూాచవియానని తీనియ గోరుమోపి గి 


1040 . సమగ్రాంధ్ర సాహిత్యం 


ల్లని చిగురాకు లాలితవిలాసనికేతసమాలతాంగి దా 
ననుభవకర్త యే ఘనుడొ యావిధియత్న మెరుంగనయ్యెడు౯ 
(శకుంతలా. 2-158) 


కావ్యాలలో నాటకం, నాటకాలలో శాకుంతలం, దానిలో చతుర్గాంకం, అందులో ఆ 
నాలుగు శోకాలు రమ్యంగా ఉంటాయని చెప్పుకొంటారు. పినవీరయ్య వ్రాసిన అంపకాల 
సన్నివేశం 'ప్రబంధ్లాలిలో జాతీయాలు ఉట్టిపడేటట్టు వ్రాశాడు. “కాళిదాసు నాటక 
చతుర్థాంకమునకు గూడ ఈ ఘట్టము వన్నెపెట్టుచున్నది'' అని కొందరు భావిస్తున్నారు.!ి 
పినవీరయ్య కావ్యంలో కకణ్యామహర్డి పూర్తిగా తెలుగువాడయ్యాడు. పిల్లలమర్రి 
వారింటోనే, ఊళోనే అల్లుళ్లు ఎంత అల్లరిపెట్టారోగాని పినవీరయ్య ఈ పద్యంలో అది 


నేరములెన్ని గల్గినగణించుట నేరములట్లు వారిపై 

నేరువులైన యల్లురును నేరములెన్నుదు రత్తవారివారిపై 

వారల నేర్చు నేరములు వంకలు దీర్చ నయుక్త మెల్లెడం 

గౌరవహీనులిజ్ఞగతి గన్నియ నిచ్చినవారు కోమలీ! (శకుంతలా, 4-78) 


దీని తరువాత 8 పద్యాలలో కులకన్యకా ధర్మాలు చెప్తాడు. ఆనాటి తెలుగు ఇల్లాళ్లు 
ఎలా ఉండేవారో చూడండి. 


తంచెలయుం బటీరతిలకంబును బాపటచెందిరంబు ఫా 

లాంచలసీమ లేబసువు టచ్చతబొట్టు జెవాకు గాజులుం 

గొంచెపు వీడ్యము న్విరులుకొప్పున నొప్ప నొనర్చ నెప్పుడుం 

జంచలనేత్ర యుండదగు సంతత భర్హృఫలా భివృద్ధికిన్‌. (శకుం. 4-78) 
పాపిట సింధూరం ఒకనాడు తెలుగువాళ్లు కూడా పెట్టుకొనేవారన్నమాట. శకుంతల ఈ 
విధంగానే అలంకరించుకుని అత్తవారింటికి వెడుతూ, వీడలేక ఆశ్రమాన్ని వీడడం 
పినవీరయ్య చక్కగా వర్టించాడు. 'తండ్రిబాయంగలేని సంతాపజలమూ, అత్తవారింటికేగెడి 
ఆహాదజలమూ గోరువెచ్చనై పాలిండ్లు తడుపడపదడప పయ్యెద తుడుచుకుంటూ 
శకుంతల ఎలా సాగిందో చక్కగా చిత్రించాడు. , 


కదలు నాలుగు మూడు బదములు కమ్మరి తండ్రీపాదంబు లౌదల ఘటించు 
గొంతద ప్పాగు నేగుచు వచ్చి కణ్వుని కడుపులో దలమోపి కౌగలించు 
నరుగు కొండొక వేగ దిరిగి మౌనులకు మాయయ్యసుడీ యని యప్పగించు 
గమనించు బెడమర్లి కాశ్యపుదెస జూచి నేబోదు నంచు గన్నీరు నించు 
జనకు డుపలాలనము సేయ సంయమీంద 
భామలదలింప ననసూయ వట్టి తిగువ 

"5. శృంగార శాకుంతలం (శకుంతలా. పరిణయం) _ వావిళ్లముద్రణ కావ్య సమీక్ష _ విశ్వనాధ 

నరసింహంగారు, పుట 4. 


పిల్లలమర్రి పినవీరభద్రుడు 1041 
నిగిడి యడుగిడె నొకభంగి మగిడిమగిడి 
చూచుకొంచు శకుంతలానూనగంధి. (శకుంతలా. 4-97) 


ఇలా కన్నీళ్ళు కాలువలు కట్టాక రత్నాకరంని వెతుక్కుంటూ వో గంగానదిలాగే శకుంతల 
హస్తినాపురానికి వెళ్ళిందని చెప్పి యా పురవర్ణన చేశాడు. ప్రబంధాలలో ఉండే అష్టాదశ 
వర్ణనలు వీలు చూసుకొని పినవీరయ్య చక్కగా చేశాడు. కొన్ని రాచమర్యాదలు 
పాటించాడు. కణ్యమహాముని కొందరాడవాళ్లతోపాటు తన శిష్యులను దేవరవారి 
దర్శనానికి పంపించారని దౌవారికుడు చెప్పగానే “సభాస్థలంబులు స్త్రీజనులం 
బొడసూపించుకొనుట యనర్హం'”' బని అందరినీ పంపించేసి ఏకాంతగృహంలో ఉండీ 
మాన్యలైన వృద్ధకాంతలను పంపించి వచ్చినవాళ్ళను రప్పించాడట. (శకుంత. 4-100) 


ఇటువంటి రాచమర్యాదలన్నీ పినవీరభద్రుని ప్రత్యక్షానుభవాలు కావచ్చు. వాళ్ల అన్నయ్య 
పెదవీరభద్రుడు రాయ సామ్రాజ్యంలో గొప్ప ఉద్యోగి, ధీనుతకార్యదక్షుడు. కర్ణాటధరణికి 
వెళ్లి రాయసింహాసనాన ఉండే అధికులకు, రాయదాయాదులకు, డెబ్బయివేలమంది 
సామంతులకు పెదవీరభద్రుడు అధికారి అయ్యాడు. సంగమవంశంలోని కడపటిరాజుల 
వద్ద - బహుశా విరూపాక్ష రాయలవద్దగాని, సాళువ నరసింగ రాయలవద్దగాని అతడు 
ఉండేవాడని పరిశోధకులు భావిస్తున్నారు.!* అన్నగారు అంతటి అధికారి అయ్యాక 
పినవీరయ్య కూడా రాయసామాజ్యంలో ఆస్తానకవి అయ్యాడు. సాళువ నరసింగరాయల 
కొలువులో అతడు ఉండేవాడు. 


నరసింగరాయలు స్వయంగా కవి. తొలినుండీ కవులతో సంపర్కం ఉన్నవాడు. 
మీరు శ్రీకృష్ణునిలాగా కాపాడితే, నేను అర్జునునిలాగా ఏకచ్చ త్రాధిపత్యం వహిస్తాను” 
అని చిన్ననాడే అన్నమయ్యతో చెప్పాడు. తాను అర్జునునంతటి పరాక్రమవంతుడే. అతని 
విజయాలను గురించి ఎంత విన్నా తనకు తనివి తీరదు. అర్జునుని గురించి కొత్త కథలేమైనా 
ఉంటే అవి వినిపించుకొనేవాడు. జైమిని అనే మహారాష్ట్ర దేశీయుడు బహుశా క్రీ.శ. 12వ 
శతాబ్దంలో భారతంలోని అశ్వమేధపర్వాన్ని కొత్తగా వ్రాశాడు. వ్యాసభారతంలో 
వింధ్యకు దక్షిణాన ఉండే రాజుల సంగతేం లేదు. అందుకు కొత్తగా ఇది సృష్టించాడు. ఈ 
భారతం పేరు జైమినీ భారతం. ఈ పురాణాన్ని సాళువ నరసింగరాయలు విన్నాడు. ఇది 
తెనుగైతే, చెప్పనేర్చిన కవి సుప్రసిద్ధుడైతీ తెనుగు నుడికారమున మించుకనియెనేని 
బంగారానికీ తావి అబ్బినట్సే అని నరసింగరాయలు భావించాడు. ఈ సంగతి నిండు 
సభలోనే చెప్పాడు. సభలో ఉన్న ఒకాయన లేచి 


ఏరీతి నెరిగెనో పిన - వీరన దేవర తలంపు విఖ్యాతముగా 
చిరును బెటిదియును దన  - పేరున రచియింపబూనె పిశలఫణీతిన్‌ 
“ (జై భార. 1-20) 
లలా 
11. పెనుమళ్ల సోమయాశిీ చేసిన కథనం. 
12. ఆంధ్ర కవితరంగిణి 6వ సంపుటి, పుట - 49 
13. తమ అనే పాఠాంతరం సమంజసం అనుకొంటాను. 


1042 సమగ్రాంధ్ర సాహిత్యం 


అని విన్నవించాడు. వెంటనే నరసింగరాయలు సభలో ఉన్న పినవీరయ్యను చూశాడు, 
తరువాత ఏం జరిగిందో ఇలా చెప్పాడు: 


అని విన్నపంబు జేసీన - ను గనుగొని యలరి నా ధనంబు బుణముగా 
దినక యుపార్టించె యశో - ధన మిటు గావలదె యా శ్రితత్సంబనుచుశ్‌ 
(జెమినిభారతం, 1-23) 


తాను అడక్కుండానే ఇంగితం కనిపెట్టి తన పేర గ్రంథం వ్రాస్తున్న పీనవీరయ్య తన సామ్ము 
వూరికే తిని కూర్చోడం లేదని రాయలు పొంగిపోయాడు. అతనికి పిన వీరయ్య కవిత్వం 
అంటే ఇష్టం. దాన్ని ఇలా అధినందించాడు. 


అల్లన విచ్చు చెంగలువలందు రజం బను కప్పురంబుపై 

జల్లగ జల్లనై వలచు సొరభముల్‌ వెదజల్లు భావముల్‌ 

పల్లవహస్తచన్ను గవపయ్యెద జీబుగ దోచు భాతిగా 

వీల్లల మర్రి వీరన యభిజ్ఞాడు చెప్పగ నేర్చు గబ్బముల్‌ (జై. భార. 1-25) 


తన ఏలికను ఏవిధంగా సంతోషపెట్టాలో పినవీరయ్యకూ తెలుసు. అందుకే అతణ్ణి 
భారతవంశ మండనుడు, పాండవ గాండీవ ముక్తబాణ సంభార తత ప్రభావ నుతిపారగుడు 
(1-13) అని నుతించాడు. వ్యాస భారతంలో లేని బోలెడు కథలు జైనులు వ్రాయగా లేనిది 
నేను మరో చిన్న పురాణం కల్పించి పైన పడవేస్తీ భారతం భారమంటుందా? భారతీయులు 
ఘోరమంటారా? అని పినవీరయ్య శ్రీకృష్ణుని చేత ఇంకో అవతారం ఎత్తించాడు. 
ఆశ్నమేధం పూర్తి అయ్యాక ధర్మరాజుతో భగవాన్‌ ఉవాచ: కలియుగం ప్రథమభాగంలో 
పెరుగూ, వడ్లూ కలిసిపోయినట్లు వర్ణాశ్రమములు కత్తరి గలియున్‌' కాబట్టి 


ఆసమయంబున ధర్మజ సే సోమనిలంబున జనించి కుటిలున్‌ 
శాపించి ధరణిపాలన చేసెద సాళ్చనారసింహుడగుచున్‌ (జైమినీభారతం, 8-214) 


కృత్యాదిని తన- ఏలికను అర్జునునితో పోల్చి చివరకు వచ్చేసరికి శ్రీకృష్ణుని 
అవతారంగానే చెయ్యడం 'నావిష్ణుః పృథివీపతిః అనే ఆర్యోక్తి ప్రకారం ఎవరీనా 
సమర్ధించవచ్చుగాని ఎవరు పడితే వాళ్లు మన పురాణాలలో ఇలా ప్రక్షిప్తాలు కలపబట్టి 
వాటీ విలువ మరీ సన్నగిల్లింది. చుట్టూ వున్న కవులు అవతారపురుషుడవని ఇలా 
పాగడబట్టే సాళువ నరసింగరాయలు తనమీద సంకీర్తన చెప్పమని అన్నమయ్యలాంటి 
వాడికి సంకెళ్లు వేయించాడు. పొగడ్త తలకెక్కనివాడు ఇంకా పుట్టాలి! 


పినవీరయ్య తన ప్రభువును అలా పొగిడినా తన సంగతి 'వినయ విద్యా సముద్ర 
పినవీరభద' అనే గద్యలో వ్రాసుకున్నాడు. ఈ కావ్యంలో 8 ఆక్వాసాలూ, 1473 
గద్భుపద్యాలూ ఉన్నాయి. మొదటి ఆళ్వాసంలో వ్యాసులవారు ధర్మరాజును 


పిల్లలమర్రి పినవీరభద్రుడు ids 


ఆశ్షమేధయాగం చేయమంటారు. “అంత డబ్బేదీ! పన్నులు వేస్తే ప్రజలు ఊరుకొంటారా!'' 
అని ధర్మజుడు ఇలా అంటాడు. 


కాక నెదిర్చి సంగరముఖంబున హెచ్చిన రాజవంశమున్‌ 

గూకటివేళ్ళతో బెరికి గో త్రవధంబును జేసినట్టి యా 

వ్రేకపుగీడుగాక ప్రజ వేచదలంచిన గోరుచుట్టు పై 

రోకటిపోటుచందంబుగ రోసి జనుల్‌ ననుజూచి తిట్టరే! (జై.భార. 1-64) 


ఇందులో ''గోరుచుట్టుపై రోకటిపోటు'' అనే సామెత పినవీరయ్య చక్కగా వాడాడు. 
ఇలాగే ఈ కావ్యంనిండా అడుగడుగునా నుడికారంలో మెరుపులు కనబడుతాయి. 
ధర్మరాజలా అంటే వ్యాసులవారు '“ధనం గురించి బాధపడకు. ముద్రవేయని సువర్ణం ఒక 
“అద్రి వద్ద మూలుగుతున్న''దంటాడు. “అది పూర్వం మరుత్తరాట్టు చేసిన యాగంలో 
బాహ్మణులు దక్షిణ కింద పుచ్చుకొన్నారు. మోయలేక మంచుకొండ దగ్గిర పారవేశారు. 
ఆ డబ్బు పెట్టి యాగం చేయి'' అన్నారు. 


“బాగుంది. బంధువును చంపిన పాపం పోవడానికి యాగం చేస్తూ పరుల సొత్తు 
అపహరించి తీవాలా? ''కుడిచి కూర్చుండి శిల దెప్పకొయ్య జేసి జలధిలో యీదులాడంగ 
తలచనట్లుంది'' అంటాడు ధర్మరాజు. 


వ్యాసులవారు ధర్మబోధ చేస్తారు. ధర్మరాజు యాగానికి ఒప్పుకుంటాడు. 
యజ్ఞానికి కావలసిన అంశాన్ని తీసుకువస్తానని భీముడు శపథం చేస్తాడు. “అలాగ లేకపోతే 
ఊరివారు వాడని నూతిలో నీరు తాగిన పాపానికి పోతా''నని చెప్తాడు. ఇంతలో కృష్ణుడు 
వస్తాడు. ద్వారం దగ్గిరే నిలబడి కబురు పంపిస్తాడు. “ఎంతవార్‌కేని మహికాంతుని 
యవసరంబు తెలియక చనవు మెరసి అంతఃపురంబునకుం జనుట యనుచితం'' బని 
కబురుపెడతాడు. ధర్మరాజు దిగ్గున లేచి వెళ్లి కృష్ణుని తోడ్కొని వస్తాడు. 


శ్రీకృష్ణుడూ, భీముడూ ఈ కావ్యంలో తెగ హాస్యాలాడుకుంటారు. మోతాదు 
మించి మోటుగానే ఉంటుంది. భీముడు ధర్మరాజుకు తమ్ముడే కాక మంత్రి, 
ఎటువంటివారిని మంత్రిగా పెట్టుకోకూడదో శ్రీకృష్ణుడిలా చెప్తాడు. 


అంగవిహీను నిల్లటపుటల్లుని (బల్లదు నీచభామినీ 
సంగతు వామనున్‌ బధిరుసాధ్వసమానను మామ గాముకున్‌ 
వెంగలి నంగనాజితుని నిర్ణయు గ్రోధి బ్రమత్తు మంత్రి జే 
యం గొరగామి కెల గుదు రంచు గణింతురు నీతికోవిదుల్‌. 
| (జైమినీభారతం, 1-121) 


ఈ మాటలు విని భీముడు “చిత్తం, ఈ అవలక్షణాలన్నీ నాకున్నవే! అయితే 
దేవరవారికి లేవా?”' అని అడగడమే కాక వరసపెట్టి శ్రీకృష్ణుని సుగుణాలు ఏకరవు 
పెడతాడు. 


1044 సమగగాంఛ్ర సాహిత్యం 


అనఘ! నీ వానతిచ్చిన యట్ల మిగుల - దుందిలుండను బహ్వాశిదుష్టరాక్ష 
సీరతుండను నగుదు జర్చించి చూడ - దేవరకు నట్టి గుణములు లేవుగానః? . 
మొదల నత్యంతకాముకుడ వౌటకు గొల్లఇల్లాండ్ర 'గుబ్బపాలిండ్లుసాకి 
యతినీచరతిశీలి వగుటకు బారీన కమఠసూకరవి గ్రహములు సాక్షి 
బహ్నాశి వగుటకు బ్రహ్మాండకోట్లును బూరింపలెేని నీ బొజ్జ సాక్షి 
స్తీలోలుడగుటకు దైలో కృ్యమునెరుంగ ధరకు తెచ్చి ఎనవేల్పు తరువు సాక్షి 
జడసముత్సాహితవగుటకు జలధిసాక్షీ - వామనుడవగుటకు బలీశ్చరుడు సాక్షి 
మందమతినవుటనది మరపొందె గాక - సరివి బేర్కొన దరమ నీసటలు కృష్ణ 
(జై. భార. 1-125, 126) 


ఇంతటితో ఊరుకోలేదు. మరో నాలుగు పద్యాలలో కడిగివేశాడు. దానికి 
కృష్ణుడు ప్రమోదితుడయినాడట! ఈ బావమరదుల హాస్యం ఎప్పుడూ ఇలాగే వుంటుంది. 
అశ్వమేధ యాగానికి రమ్మని పిలవడానికి (3వ ఆశ్వాసంలో) భీముడు ద్వారకకు వెళ్ళాడు. 
సరిగా అదే సమయానికి శ్రీకృష్ణుడు పేరుగల మాంసాలు నంజుకొంటూ భోజనం 
చేస్తున్నాడు. రుక్మిణీ సత్యభామలు తాటాకూ విసనకర్రలతో విసురుతున్నారు. భీముడు 
రాగానే కృష్ణుడు నవ్వుతూ “'క్షేమాలన్నీ తరువాత చెప్పవచ్చు. ముందు భోజనం చెయ్యి, 
బాగా ఆకలితో ఉన్నట్టున్నావు'' అంటాడు. “నీ బంతిలో కూర్చుంటే, నా ఆకలి తీరినట్టే'' 
అని భీముడు ఇలా ఎత్తిపొడుస్తాడు. 


తల్లిచన్నుల పాలు ద్రావి యంతట బోక పూతన బొరిగొంటి పురిటిలోన 

జననియుగ్గున తృషప్తిసనక నిన్నటిదాక వెరజితి వ్రేపల్లె వెన్న లెల్ల 

సంబపొత్తున దనియక వెక్కసంబైన యుదరాగ్నినార్చి తింద్రోత్సవమున 

జనయిత్రి యొసగుభక్షణము చాలక తింటివాకుచేలుని చేతి యడుకులొడిసి 

కడుపులోపల సకల లోకములు వరుస- గూరుకొన్నప్పుడును నరగొరతగాని 

తుష్టుడవు గావు నీదు పొత్తునభుజింప - దీరునే నాకు ఘనమైన దీవనంబు? 
(జైమినిభారతంబు, 3-53) 


ఇటువంటీ హం చదువుతూ ఉంటే హాయిగానే ఉంటుందికాని కొన్ని చోట్ల ఇది 
శ్రుతిమించుతుంది. శ్రీకృష్ణుడు సకుటుంబ బంధుమిత్ర పరివారంగా హస్తినాపురానికి 
కదిలాడు. పరివారంలో వృద్ధవేశ్చలున్నారు. వాళ్లను చూపెడుతూ శ్రీకృష్ణుడు భీమునితో 
ఇలా అన్నాడట. 


వీరి బరిగ్రహింపు మిడి వేళ సమానలు నీకు ఫీషణా 

కారకలో రమ్న్మథవికారగుణంబుల నన్న నవ్వియ ' 

మ్మారుతి పల్కె నిట్టి కొరమాలిన జంతల జక్క బెట్టి 

భారము వన్న కెక్కు దురవస్థలు నీ కరలాలనంబునన్‌ (జై. భార. 3-63) 
ఈ ముతక హాస్మానికీ మనం పినవీరయ్యను తప్పుపట్టనక్కరలేదు. ఇది మూలంలో ఉన్న 
జైమిని ఇంతకన్నా మనసు చివుక్కుమనిపించే శోకాలు వ్రాశాడు. సాయంకాలమైంది. 


పిల్లలమర్రి పినవీరభద్రుడు 1045 
సూర్యుడు అస్తమించాడు. సరోవరంలో తామరపువ్వులను హంసలు, ఏనుగులు, 
తుమ్మెదలూ చుట్టుముట్టాయి. ఆ పువ్వులు సుఖిస్తున్నాయట. ఈ దృశ్యాన్ని కృష్ణుడు 
రుక్కిణీకీ చూపెట్టి ''చూశావా మగవాడు కనుచాటు కాగానే పరపురుషులతో పద్మిని ఎలా 
క్రీడిస్తున్నదో! “స్త్రీణాం. చిత్తంతు చంచలమ్‌” అని అంటాడు. 


దానిని పినవీరయ్య ఇలా అనువదించాడు. 


కమలదళాక్షు డంత నిజకామిని రుక్మిణితోడ నిట్లనున్‌ 

గమలిని జూచితే ప్రియుడు గనొనరామి మరాళసాము 

(భ్రమరకులంబు పైబడ గరంబుసుఖించెడు గామమెప్పుడున్‌ 

రమణునికంటి నెన్మిదిగుణంబులు గాదె లతాంగి కాయన్‌ 

(జైమిని భారతం, 3-67) 

కృష్ణుడిలా అనగానే రుక్మిణి మెత్తగా చీవాట్లు పెట్టింది. “మీ అబ్బాయి బ్రహ్మవాహనము 
హంస. నా వాహనం ఏనుగు. తుమ్మెదలపట్ల తనూజభావం ఉండాలి. కాబట్టి నువ్విలా 
అనడం బాగులేదు” అంది. “పద్మిని పరపురుషులను కోరుతుందా' అని పద్మినీజాతి 
ఆధిక్యం చెప్పుంది. భార్యాభర్హల మధ్య జరిగిన ఈ సంభాషణ “పరిహాసపల్లవితం బగు 
సల్లాపంబు' అని పినవీరయ్య చెప్పాడు. మూలంలో ఉన్నవన్నీ ఆంధ్రజైమినీ భారతంలో 
ఉన్నాయని, రెండింటిని తెపారువేసి టేకుమళ్ల అచ్యుతరావుగారు ఇలా చెప్పారు. 

మాతృకయందలి గుణదోషములు, అనుచితపరిహాసోక్తులు, స్వభావ విరుద్దా 
లంకారములు యథామూలముగా (గహింపబడినవి కావున నీతని గ్రంథచుంే లోపములు 
నిర్ణయించినను ఆ లోపములు ప్రాయికముగ మూలమున నున్నవనియే నిశ్చయింపవచ్చును. 
కథాభాగములు గాని కథాసందర్భములుగాని యెచ్చోట నతిక్రమింపబడలేదు. 12 


తెలుగు సాహిత్యంలో ఇప్పటికి యథామూలంగా అనువాదం చేసిన ఒక కవి 
కనబడుతున్నందుకు నిజంగా సంతోషించాలి. 

పినవీరయ్య స్వతహాగా మంచి సున్నితమైన హాస్యాన్నే వ్రాస్తాడు. ఈ సంగతి జైమిని 
భారతంలో రెండో పద్యంలో కనబడుతుంది. ఈశ్చరుని స్తుతిస్తూ చక్కని పరిహాసం 
చేశాడు. గౌరీకల్యాణంలో పెళ్లికొడుకు జటాజూటంలో గంగ ఉందట. అది నీటి 
గడియారంలాగా ఉందని పినవీరయ్య ఇలా చలోక్తి విసిరాడు. 


జడముడి జాహ్నవీతటనిశాకరపోతము జూచి యెవ్వ రీ 
కొడిమెలుగట్టి పెండ్లికొడుకుం గడియారము మోపజేసి రం 
చడుగ వివాహవేదిపయి నంబిక నెచ్చెలి జూచి నవ్వు నా 
మృడుడు నృసింహశౌరికి సమిజ్ఞయముల్‌ దయసేయు గావుతన్‌. 
(జైమినీ భారతం, 1-2) 


12. విజయనగర సాచూబ్యుమందలి ఆంధ్రవాజబ్బయ చరిత్రము, ప్రథమభాగము, పుట 201. 


1046 సమగ్రాంధ్ర సాహిత్యం 


నరసింగరాయలు అభిలషింపబట్టి పినవీరయ్య జైమినీ భారతాన్ని అనువదించాడు 
గాని రాయలు ఇంకొకటి తలుస్తే దానినే ఇంత చక్కగా నుడికారపు మెరుపులు చూపిస్తూ 
చెప్పేవాడు. జైమినీ భారతంలో ఉపకథలు చాలా ఉన్నాయి. మగడు యతి అంటే ప్రతి అనే 
గంపగయ్యాళి చండి కథ యిందులోనే ఉంది. పెళ్లాం సంగతి తెలుసుకొని కావలసిన దానికి 
విరుద్ధంగా చెప్పుతూ పితృకార్యం జరిపించుకొని గంగలో కలపవలసిన పిండాలు 
పెంటమీద పారవేయించుకొన్న ఉద్దాలకుని చరిత్ర మూడవ ఆశ్వాసంలో ఉంది. అహల్య 
రాయిగా మారినట్టు చండికూడా భర శాపంవల్ల రాయి అవుతుంది. యజ్ఞాశ్చం వల్ల 
ఇంమవియోచనమవుతుంది. | 


ప్రమీలార్డునీయ కథ పంచమాశ్వాసంలో ఉంది. కుశలవులు శ్రీరాముని 
యజ్ఞాశ్వాన్ని పట్టుకొనడం కథ షష్టాశ్వాసంలో పూర్తిగా ఉంది (273 గద్యపద్యాలు). 
అష్టమాశ్వాసంలో చంద్రహాస కథ ఉంది. మిగిలిన భాగాలన్నీ అర్జునుని యుద్దాలే. 
యజ్ఞాశ్వాన్ని అపహరించి శత్రువుల గట్టి వ్యూహాల మధ్య పెడితే అర్జునుడు జయించడం, 
విడిపించడం పుస్తకం నిండా ఉంది అనుసాళ్వుడు అనే రాజు అశ్వాన్ని గృధ్రవ్యూహంలో 
పెడతాడు (3-89). హంసధ్వజుడు పద్మవ్యూహంలో పెడతాడు (5-4). 


భారతంలోను, జైమినీ భారతంలోను పద్మవ్యూహం ప్రసక్తి ఉందేకాని దాని 
ఆకారం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రాచీన భారతీయ యుద్దతంత్రాలను 
వివరించే గ్రంథాలు ఉన్నాయిగాని ఈ వ్యూహాల రూపాలను చిత్రించే పుస్తకాలు 
కనిపించవు. అయితే అదృష్టవశాత్తూ ఆరగ్నేయాసియాలోని కొన్నిచోట్ల భారతీయ 
సంప్రదాయాలు కొన్ని ఇంకా సజీవంగా ఉన్నాయి. సయామ్‌ దేశంలోని కొన్ని అముద్రిత 
గ్రంథాలను ఆధారం చేసుకొని పాశ్చాత్య యుద్ధ శాస్త్రవేత్తలు పన్నెండు ప్రాచీన భారత 
యుద్ధవ్యూహాలను చిత్రించారు. వాటిని డాక్టర్‌ క్వారిట్ట్‌వేల్సు ప్రకటించారు. 


ఈయనకు కృతజ్ఞతతో ఆ పన్నెండు వ్యూహాలలో కొన్నిటిని ప్రకటిస్తున్నాను 
చూడండి. ప్రతివ్యూహంలోనూ, ఈ క్రింది సైన్యవిభాగాలలోని దళాలుగాని, 
వ్యక్తులుగాని ఆయా నిర్జీత ప్రదేశాలలో ఉంటారు. 


1. సర్వసీనాని, 2. మూలబలం, ౩3. పదాతిదళాలలో రక్షకులు, 4. నేత్రహస్తులు, 
5. పదాతిదళం (ఆయుధాలు చెప్పలేదు). 6. పదాతి దళం (ధనుస్సులు, శూలాలు, 
కత్తులు), 7. పదాతిదళం (శూలపాణులు), 8. పదాతిదళం (కత్తులు, శూలాలు), 
9. పదాతిదళం (డాలు, కత్తి), 10. విలుకాండ్రు, 11. ఆశ్టికదళం, 12. ఖడ్గహస్తులైన 
అన్వికులు, 13. గజదళం, 14. శూలపాణులైన గజవాహకులు, 15. పురోగామిదళాలు, 16. 
పృష్ట రక్షకులు, 17. నిలువదళాలు, 18, అగ్నేయాస్త్రధారులు, 19. శతఘ్నులు, 20. రథాలు. 


13. Ancient South East Aslan Warfare - by H.G. Quaritch Wales, Ph.D., 4.9 


పిల్లలమర్రి పినవీరభద్రుడు న 


ఈ వ్యూహాలలో పద్మవ్యూహం క్రీశ. 1592లో నయామ్‌ రాజు 'నరెసుయన్‌' 
నిర్మించాడట. !* అంటే ఇది పినవీరభద్రుని కాలానికి పిమ్మట ఒక శతాబ్దం తరువాత. 
అందుచేత ఒకవేళ పినవీరయ్య పద్మవ్యూహాన్ని చూసి ఉంటే, అది ఎలా ఉంటుందో మనం 
విశ్వసనీయంగా ఊహించగలుగుతున్నాం. పినవీరయ్య చాలా యుద్ధాలను కళ్లారా 
చూచాడు. అందుకే శృంగార శాకుంతలంలో సహితం 41 గద్యపద్యాలలో యుద్ధవర్ణన 
చేశాడు. తరువాత 46 పాదాల రగడలో రాజధానినుండి కదలిన మూలబలాలను 
వర్ణించాడు. అది దుష్యంతుని నైన్యం కాదు; విజయనగర సామ్రాజ్య మూలబలాల వర్ణనే. 


ఎంతో వైవిధ్యంతో రచన చేసి తన సమకాలిక జీవితాన్ని చక్కగా తన కావ్యంలో 
ప్రతిఫలింపజేసిన పినవీరయ్య కవిత్వాన్ని అంచనా వేస్తూ విజ్ఞులే “ఈ కవికి 
ప్రపంచానుభవజ్ఞానము తక్కువ. గ్రంథపఠనజ్ఞాన మెక్కువయని తోచుచున్నది” అని 
వ్రాయడం బాధగానే ఉంటుంది.!5్‌ లోకజ్ఞానం ఎక్కువగా ఉంది కనుకనే పినవీరయ్య 
రాజనీతులను ప్రత్యేకంగా వ్రాశాడు. “గుండభూపాలు నరసింహమండలేంద్ర'' అనే 
మకుటంతో నవరత్నపద్యాలు, సపాంగ పద్ధతి పద్యాలు బహుశా పినవీరయ్య ప్రాసి 
ఉంటాడు. 


శృంగార శాకుంతలంలో భరతునికి పట్టం కట్టాక నారదునిచేత సుదీర్ణంగా 
రాజనీతులు చెప్పించాడు. శృంగారంవైపు మొగ్గినా పినవీరయ్య సహజంగా రాజనీతివేత్త. 
సున్నితమైన హాస్యం తెలిసినవాడు. కళ్లకు జిగేలుమనిపించేటట్టు నుడికారపు మెరుపులు 
మెరిపించగలడు. జైమినీభారతంలో ఒకచోట సూర్యాస్తమయాన్ని ఇలా వర్ణించాడు: 


అంతట కనుపట్టిను భారస్వంతుడు చరమాద్రి మీద వారుణదిక్సీ 
మంతిని జలకేళికి చిరు - బంతి పసుపుముద్ద సన్నెపై నిడుభంగిన్‌. 
(జైమినీ భారతం, 2-100) 


ఈ పద్యంలో 'చిరుబంతిపసుపు' అనే సమాసం శ్రీనాథునికి ఎంతో ఇష్టమైనది. 
అతని “భాషానిగుంభంబుల పరిమళాలు కూడబరచ నేర్చిన పినవీరయ్య ఈ మాటలు 
వాడుకొనడంలో వింత లేదు. శ్రీనాథుని ప్రయోగాలకు స్పష్టమైన అర్థాలు తెలియాలంటే 
పినవీరయ్య గ్రంథాలు చూడాలేమో అనిపిస్తుంది. ఉదాహరణకు, శృంగారనైషధ 
గ్రంథాంతంలో శ్రీనాథుడు 34 పద్యాలలో చంద్రవర్ణన చేశాడు. ఆఖరిదొంట్లో ఇలా 
భరతవాక్యం వ్రాశాడు: 

ముక్కంటి తలపువ్వు ముస్నీటిలేబట్టి కైెటభారాతి డాకన్నుదమ్మి 

గగనలక్షికి దంతకాండతాటంకంబు కలువలవిందుజక్కవల గొంగ 


14. Ancient South East Asian Warfare, P. 174. 

16. విజయనగర సామాజ్యమందలి ఆంధ్రవాజ్మయ చరిత్రము, ప్రథమ భాగం టేకుమళ్ల 
ఆచ్యుతరావుగారు, పుట 13. 

186. వీటిని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు దాటుపద్యమణిమంజరి 1వ భాగంలో ప్రచురించారు. పుటలు 
37-39. 3 


పిల్లలమర్రి పినవీరభద్రుడు 1049 
వేలరాజు వెల్లల్లి వనజబాంధవునుద్ది శిలిరాంశురత్నంబు చేదుమందు 
గన్నులపండువు గహసార్వభౌము(డు సురలయాకటిపంట యిరుల దాయ 
శ్రీమహాలక్ష్మిసైదో డశేషభువన - సౌధకలధౌతకలశంబు చందమామ 

రాజవదన! కళ్యాణపరంపరాభీ - వృద్ధి గావించుగాత మీ విశ్వమునకు. 


ఈ పద్యంలో శ్రీనాథుడు చందమామను 'వలరాజువెల్లల్లి అని భావించాడా, లేక 
'వెల్లెల్లి' అనె భావించాడా అన్నది విచాద విషయమైంది. వెల్ల+ అల్లి=వెల్లల్లి, తెల్లకలువ అని 
వేదం వెంకటరాయశాస్త్రిగారు అర్థం చెప్పారు.” వెల్ల+ఎల్లి= వెల్లెల్లి, తెల్లగొడుగు అనే 
పాఠాంతరం సాధువని గిడుగు రామమూర్తి పంతులుగారు వాదించారు." చంద్రుడు 
మన్మథుని చేతిలోనిదిగాని, చెవియందలిదిగాని తెల్లకలువవంటివాడు'' అని సంస్కృత 
మందయినా తిలుగులోనైనా, పూర్వులైనా ఆధునికులైనా వర్ణించి ఉన్నారా? మేమెరిగినంత 
మటుకు కవులు చంద్రుణ్ణి, మన్మథుని వెల్లెల్లి అనగా తెల్లని గొడుగుతో పోల్చి ఉన్నారు” 
అని రామమూర్తి పంతులుగారు 6 సంస్కృత ప్రయోగాలు ఇచ్చారు. 


దీనిని వేదం వెంకటరాయశాస్తిగారు (మనుమడు) ఆక్షేపించారు. “వెడవిల్లు 
లీలారవిందంబు' అనే తిక్కనగారి ప్రయోగాన్ని (నిర్వ. 6-42) చూపించి ““శ్రీపంతుల 
వారీపద్యమును గుర్తించి యుండిన యెడల పైరీతిగా వ్రాసి యుండరేమో! శ్రీనాథుని 
పద్యమునకు శ్రీహర్లుని మూలము లేదు. ఇది అతని సొంతము. రెండుమూడు విధముల 
పాఠములు దొరికిన ఆయా ప్రకార మర్థములు చెప్పుకొనవలసినదేగాని శ్రీనాథుని పాఠము 
ఏదో ఎట్లు చెప్పగలము? శ్రీపంతులుగారు తెలుగు కవుల యుదాహరణముల నొసగలేదు. 
తిక్కనది అరవిందము; శ్రీనాథునిడి వెల్లల్లి. ఇదే శ్రీనాథుని పాఠముగా నుండదా?ేీ 


తెలుగు ఉదాహరణములుగూడ యివ్వవచ్చును. ఆమాటకొస్తే శ్రీనాథుని ఇతర 
గ్రంథాలనుంచే తెల్ల గొడుగు అనే అర్థమున్న ప్రయోగాలు చూపవచ్చు. చంద్రుడు 
'అసమశరసార్యభౌముముత్యాలగొడుగు' అని భీమఖండంలో శ్రీనాథుడే స్వయంగా 
వ్రాశాడు (2-42). శృంగారశాకుంతలంలో కూడా చంద్రవర్ణన విపులంగా ఉంది. 
'ప్రాచీదీశాపతి పావడబెనచిన మవ్వంపు జిగురల్లి మన్మథునకు'' అని పినవీరయ్య 
వ్రాశాడు (శకుంతలాపరిణయం, 3-155). ఈ ప్రయోగంతో తైపారువేస్తీ శ్రీనాథుడు ' అల్లి 
ఆనే అరంలో కూడా ప్రయోగంచేసి ఉండవచ్చునేమో. దీనినిబట్టి పండితులు సాధుపార 
నిర్ణయం చేయగలరని భావిస్తున్నాను. 


పినవీరయ్య 'వాణీ నా రాణి' అన్నాడో లేదోగాని అతని కవిత కొన్ని క్షణాలసేపు 
ఆమెచేతిలో ఉండే చిగురల్లి కాకపోదు. 


లలల 
17. శృంగార నైషధసర్వంకషు పుట 745 

18. ఆంధ్ర పండిత ఫీషక్కుల భాషాభేషజం, విషము 74, పుట 108 

19. శృంగారనైషధసర్వంకష, ప్రకాశకుల విజ్ఞప్తీ, పుట 14. 


నంది-ఘంటల జంట 


పమీందారీ యుగంలో దివాకర్ల తిరుపతిశాస్త్రిగారూ, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారూ కలి 
రుపతి వంకటకవులనే పేర జంటకవిత్వానికి బహుళ ప్రచారం చేసిన తరువాత కనీస 
ంరిరొక జంట, కొన్నిచోట్ల వీధికొక జంట చొప్పున కవుల యుగళాలు ఆంధ్రదేశంల్‌ 
వితావ్యాసంగం చేయడం పరిపాటి అయింది. అయితే జంటకవిత్వం కేవలం అర్వాచీ 
ంప్రదాయం కాదు. ప్రాచీనులు కూడా జంటకవిత్వం చెప్పారు. రంగనాథ రామాయణ 
త్తరకాండను రచించిన గోన కాచభూపతీ, విఠలరాజూ అనే అన్నదమ్ములు మ 
ంహిత్యంలో మొట్టమొదట సాక్షాత్కరించే జంట కవులు. వీరు స్వయంగా రాజులు కను 
రెవరినీ ఆశ్రయించలేదు. పోషకుల కోసం దేశాలు పట్టిన జంటకవులు మనకు తర్వా 
నబడలేదు. మన సాహిత్యంలో అటువంటి తొలి జంటకవుల పేర్లు నంది మల్లయ్య 
ుంట సింగన్న; వీర్‌కే రాచమల్లు కవులనే పేరు ఉంది. వీళ్ళు చాలా దగ్గర బంధువుల 
ందీ మల్లయ్యకు ఘంట సింగన్న మేనల్లుడు. ఈ జంటకవులు గుంటూరు, నెల్లూ. 
ఏండలాలలో క్రీ.శ. 1480 ప్రాంతాలలో ఉండేవారు, 


ఆ రోజులలో ఉదయగిరి దుర్గాన్ని గజపతుల సామంతుడైన పూసపాటి బసవరాః 
లిస్తూ ఉండేవాడు. ఇతనికే దూబగుంట నారాయణకవి తన పంచతంత్రం అంకీత 
చ్చాడు. ఈ బసవరాజు దగ్గర పెసరువాయ గంగన్న మంత్రి ఉండేవాడు. ఇతడ 
ందలూరు వాసి. ఇతనికే దగ్గుబల్లి దుగ్గన్న తన నాసికేతోపాఖ్యానం అంకితం ఇచ్చాడ 
* గంగయ్య మంత్రి సరిలేని నీతిచాతురిచేత రాజతంత్రం నడిపితే నడుపవచ్చుగాః 
ప్పుడూ పువ్వులు, చందనం, వనితలు మొదలైన సౌఖ్యాలు అందితే అందవచ్చు గాః 
ంగీత, సాహిత్య సరసవిద్యావినోదాలలో కాలం గడిపితే గడపవచ్చుగాక, నిజానికి నీ 
పలి తామరాకులాగ నిర్లిప్తుడైన 'సంసారయోగి' అని సమకాలికులు పొగడేవార 
టువంటి మంత్రి వేదాంతంపై మొగ్గడంలో ఆశ్చర్యం లేదు. అతనికి సంస్కృతంలో ఉన్న 
ఏబోధచంద్రోదయం అంటే ఇష్టం. 


అది సు ప్రసిద్ధమైన నాటకం. దానిని కృష్ణమిశ్రుడనే కవి రచించాడు. అతడ 
శ, 1098 ప్రాంతాలవాడు.* మహాపండితుడు. ఇతని శిష్యులలో ఒకడు ఎప్పుడూ కావ 
ంటుకాదిగ్రంథాలనేగాని వేదాంత విషయాలు చదివేవాడుకాడట. అతనికి వేదాంతం, 
సక్తి కలిగించడానికి కృష్ణమిశ్రుడు ఈ ఆరంకాల నాటకాన్ని వ్రాశాడట. దీనిని సహ 
యులిలా పొగుడుతారు: 


వివరింప నిది సర్వవేదాంతసారంబు తలపగా నిది గట్టి తెలిపిత్రోవ 

యిది భో గమోక్షసంపదలకు మూలంబు మోసలేదిది ఘనంబులకు ఘనము 
పోతన - నిడుదవోలు వెంకటరావుగారు. 
ఘంట సింగన్నకు ప్రసిద్ధుడైన నంది తిమ్మన మేనల్లుడు. 
సంసృతవా జ్కయచరి త్ర - మల్లాది సూర్యనారాయణశాస్త్రీగారు, పుట 137 


నంది-ఘంటల జంట 1051 

జ్ఞానకర్మరహస్యసాధనంబును నిది యిది నవరసముల నీనుసురభి 

షడ్డర్శనంబులు సరవి నిందున్నవి సందేహములు దీర విందుగాని 

యిమ్మహారసపాకము నెరిగినట్టి - జను డెరుగడు మరి తల్లి చన్నుబాలు 

దీని సరిచెప్ప మరిలేవు త్రిభువనముల - దొరక దీకృతి నీవంటిదొరకుగాని. 
(ప్రబోధచందోదయం, 1-21) 


ఈ మహారసపాకం చవిచూశాక మరి పునర్జన్మ అన్నదే లేక, తల్లి చనుబాలు 
తాగక్కరలేదని ఈ గ్రంథాన్ని తెలుగులోకి అతియోగ్య కవీంద్రులచేత అనువదింపజేసి 
అంకితం పుచ్చుకొంటే, కస్తూరీవాసన బంగారానికి అవ్మీనట్లు, పసిడిరంగు కస్తూరికి 
కల్లినట్లు ఉంటుందని పెసరవాయ గంగయ్యమంత్రికి ఆశ్రితులు చెప్పారు. ఆ రోజులో 
ఉదయగిరి ప్రాంతాలలో దూబగుంట నారాయణకవి, దగ్గుబల్లి దుగ్గన్న, నంది ఘంట 
కవులు మొదలైన సత్కవులున్నారు. వీరిలో ఎవరు దీనిని బాగా అనువదించగలరని 
గంగయ్యమంత్రి ఆలోచనలో పడ్డాడు. ఇటువంటి ఘననాటకాన్ని ప్రబంధశయ్యకు 
ఒనగూర్చనేర్సిన సుకవులు లోకంలో ఉన్నారా అని సందేహించాడు. లేకేం? నంది ఘంట 
కవులున్నారని పక్కనున్నవాళ్లు అన్నారు. పెసరవాయ గంగయ్యమంత్రి ఆ కవులను 
పిలిపించి తాంబూలమిచ్చాడు. వాళ్లు తర్గుమా చేశారు. 


మన భారతదేశంలో హిందూమతం అనే పేరుతో ఏ ఒక్కటీ లేదు. గాని ఎన్నో 
దర్శనాలు ఉన్నాయి. ఆర్యులీదేశానికి వచ్చి, ఇక్కడి అనార్యుల పూజా విధానాలు కొన్ని 
తాము స్వీకరించి తమ మతాన్ని విస్తృతం చేశారు. ఆర్యుల సంప్రదాయాలను స్వీకరించి 
అనార్యులూ మార్పు చెందారు. సృష్టి ఎలా మొదలైంది, ఈ ప్రకృతి రహస్యాలేమిటి, 
మరణించిన మానవుడు ఎక్కడికి పోతాడు, ఉదయించిన సూర్యుడు ఎందుకు అస్తమిస్తాడు, 
మొదలైన ప్రశ్నలు వేసుకొని అన్ని దేశాలలోనూ, ఆది మానవులు తర్కించి తత్త్వజిజ్ఞాస 
చేశారు. బుది పరిణతి చెందిన నాగరికతలలో నివసించే మేధావులు ఆతి చక్కని 
దర్శనాలకు కారకులయ్యారు. భారతదేశంలో ప్రభవించిన దర్శనాలు ప్రతిభావంతమైనవి. 


ప్రకృతిలోని వివిధ శక్తులను గుర్తించి వాటిని దేవతలుగా భావించి 
బహుదేవతారాధన చేసిన వైదిక బుషులు చివరకు ఏకదేవతారాధన ప్రతిపాదించారు. 
వారు అసత్తులో సత్తుయొక్క యోజన సంబంధాన్ని కనుగొన్నారు. ఏకమైన సత్తీ 
విశ్వకారణమని, దానినే నానావిధాల ఊహించి రకరకాల పేర్లతో పిలుస్తున్నామని, ఆ సత్తు 
మానవునిలో అంతర్నర్హి అని కొన్ని వేదసూక్తాలు చెప్తున్నాయి. ఈ తార్కికచింతనలో 
పురోగమించి ఉపనిషత్తులొక నూతనదర్శనమైనవి. 

బృహదారణుకోపనిషత్తు బ్రహ్మపదార్గాన్ని విశదం చేస్తుంది. బ్రహ్మము నిర్గుణం. 
అదేమిటో కచ్చితంగా నిర్జీఫించలేం. 'ఇది కాదు, ఇది కాదు' అని మాత్రమే (నేతి నేతి) 
చెప్పగలం అంటుంది. విజానం ఆనందం అంటుంది. మనిషి మరణించాక ఇంద్రియాలు 


4. తెలుగుభాషాసమితివారి విజ్ఞానసర్వస్వం, 7వ సంపుటి దర్శనములు - మతములు, పుట $6, 


1052 సమ[గ్రాంధ సాహిత్యం 


పంచభూతాలలో కలుస్తాయి. ఆత్మ ఆకాశంలో లీనమౌతుంది. మరి పురుషుడెక్కడ 
ఉంటాడు? అని ప్రశ్నిస్తి ఈ ఉపనిషత్తు 'అది నల్గురిలో సమాధానం ఇవ్వవలసిన ప్రశ్న 
కాదు' అంటుంది. సమస్తం (బహ్మలోకమందు ఓతప్రోతం. మరి బ్రహ్మలోకం దేనిలో 
ఓతప్రోతం అని ప్రన్నిస్తి “అట్టి ప్రశ్నలు వేసినచో బుర్ర పగులును. ప్రశ్నల హద్దు 
దాటిపోకూడదని, దేవతల విషయమున అతిప్రశ్న కూడదు'' అంటుంది." 


ప్రశ్నించడం మానవనైజం. అడ్డుపెడితే బుద్ధి ఆగదు, తర్కిస్తుంది. ఆదిమభౌతిక 
వాదమైన లోకాయతదర్శనం, చార్వాకదర్శనం, తీర్గంకరుల దర్శనాలు, జైనం, బౌద్దం 
= థి a (ay 
మొదలైన వివిధ తాత్తొక శాఖలు మూడు పువ్వులు ఆరుకాయలైనాయి. న్యాయ, ప్రోషిక, 
సాంఖ్యయోగ, మీమాంస, వేదాంతాలు వికసించాయి. 


మనకు ఆరు ఆస్తిక దర్శనాలూ, ఆరు నాస్తిక దర్శనాలూ ఉన్నాయి. 
వేదప్రామాణ్యాన్ని ఆస్తీక దర్శనాలు అంగీక దర్శనాలు ఎంత మాత్రం ఒప్పుకోవు. 


ఆస్తిక దర్శనాలు నాస్తిక దర్శనాలు 
1. న్యాయము 1. చార్వాకము 
2. ప్రోషికము 2. సౌత్రాంతికము 
3. వేదాంతము 3. వైభాషికము 
4. మీమాంస 4. యోగాచారము 
ర్‌, సాంఖ్యము 5. మాధ్యమికము 
6. యోగము 6. అర్హమతము 


ఆస్తిక దర్శనాలను అవలంబించి ఆరు మతాలు వర్ధిల్లాయి. 1. శైవం 2. వైష్ణవం, 
3. శాక్తం, 4. గాణాపత్యం, 5. సౌరం, 6. కాపాలికం అనే ఆరూ దేశంలో ఇప్పటికీ అంతో 
ఇంతో ప్రచారంలో ఉన్నవే. నాస్తిక దర్శనాలను ఆరు పేర్లతో పిలిచినా నిజానికి అవి 
మూడే. సౌత్రాంతికం, వైభాషికం, యోగాచారం, మాధ్యమికం అనేవి బౌద్ధమతంలోని 
విభేదాలు. బౌద్ధాన్ని సౌగత్యం అనికూడా పిలుస్తారు. అర్హమతమంటే జెనమన్నమాట. 
నాస్తిక దర్శనాలలో చార్వాకం, బౌద్ధం, జైనం ఈ మూడే ఉన్నాయి. 

ఇతర దర్శనాలలోని గుజ్ఞును స్వీకరించి వేదాంతం నాస్తిక దర్శనాలు సర్వస్వం 
అయింది. ఏ దర్శనంలో ఏముందో తెలియనంత దట్టంగా ఈ తత్త్వాలు అవరించాయి. వీటి 
సారాన్న సంగ్రహంగా చెప్పవలసిన అవసరం ఏర్పడింది. సాధారణ మానవులకు 
అంతుచిక్కని ఈ తార్కిక ఫలితాలను కథలాగ చెప్పవలసి వచ్చింది. అందుకే కృష్ణమిశ్రుడు 
ఈ నాటకం వ్రాశాడు. 

చిదానంద నగరాన్ని ఈశ్వరుడు పాలిస్తున్నాడు. అతనికి మాయ అనే 
పట్టపురాజీవల్ల మనస్సు అనే కుమారుడు పుట్టాడు. అతనికి ప్రవృత్తి, నివృత్తి అని ఇద్దరు 
భార్యలు. ప్రవృత్తివల్ల మహామోహుడు మొదలైన దుష్టులు, నివృత్తివల్ల వివేకుడు మొదలైన 
5. తెలుగు భాషాసమితివారి 'దర్శనములు - మతములు', పుట 61. 


నంది-ఘంటల జంట 1053 


విష్టులు పుట్టారు. ఈ రాజకుమారులు కురుపాండవులలాగా రాజ్యం కోసం కలహించారు. 
మహామోహుడు రాజ్యాన్ని పాలించసాగాడు. వివేకాదులు అడవులు పట్టారు. వివేక 
మహారాజు ఉపనిషద్దేవిని పరిగ్రహించబోతాడనీ, ఆ దంపతులకు విద్యా, ప్రబోధ 
చంద్రులు ఉదయించబోతారనీ, తత్ఫలితంగా తనకు వినాశనం కలగబోతుందనీ 
మహామోహుడు తెలుసుకున్నాడు. వివేకుడామెను పరిగ్రహించకుండా ఎన్నో 
అవాంతరాలు కల్పించాడు. శద్దాదేవీ, ఆమె కుమార్తె శాంతీ కలిసి ఉపనిషద్దేవికీ, వివేకునికీ 
సమాగమం ఏర్పాటు చేయబోతున్నారని తెలిసి, మహామోహుడు శ్రద్ధను బంధింపబేస్తాడు. 
శాంతి ఆమెకోసం వెతుకుతుంది. జైన, బౌద్ద కాపాలికులవద్ద అవినీతిగా సంచరిస్తున్న 
శ్రద్ధను ఆమె చూస్తుంది. కాని, ఆమె తన తల్లి కాదని, తామసి అనీ తెలుసుకుంటుంది. 
నిజమైన శ్రద్ధ విష్ణుభక్తి మహాదేవివద్ద ఉంది. చివరికామె వివేక మహారాజువద్దకు చేరింది. 
ఉపనిషద్దేవి జీవేశ్వరుని వద్ద ఉంది. ఆమె ఎన్నో కష్టాలుపడ్డాక వివేకుని 
కలుసుకోగలుగుతుంది. చివరకు ప్రబోధ చంద్రోదయం అవుతుంది. 

వేదాంత పరిభాషలో ఉండే ప్రతిసంకేతాన్నీ సజీవవ్యక్తిగా రూపొందించి 
కృష్ణమిశ్రుడు ఆడించిన ఈ నాటకాన్ని నంది ఘంటకవులు చక్కగానే ప్రబంధశయ్యకు 
పట్టించారు. కథా ప్రణాళికలో జౌచిత్యం కోసం చిన్న మార్పులు చేశారు. తమ సమకాలిక 
కవిత్వరీతులను రసవంతంగా చొప్పించారు. అయితే దురదృష్టవశాత్తూ ఇతర దర్శనాలపట్ల 
వేదాంతులకుండే అసహనం ఈ రచనలో విద్వేషంగా రూపాంతరం పొంది జుగుప్సును 
కలిగిస్తుంది. దిగంబర జైనులు, బొద్భలు, సోమసిద్ధాంతులు కొందరు తమ కాలంలో 
చెడుగా ప్రవర్షించవచ్చు. అంతమాత్రాన ఆ దర్శనాలను తిట్టనక్కరలేదు. వాళ్ళు 
వ్యభిచారాన్నే బోధించారని అబద్దాలు ఆడనక్కరలేదు. చూడండి. దిగంబర జైనుడు ఇలా 
బో దించాడట. 


వినుడు బుషి సీవ దగులం - గని మొక్కగవలయునారు కాంక్షించిన భో 
జనమిడవలె వారలు దమ - వనితల రమియింప ఈర్ష్యవలువదు చేయన్‌. 
(ప్రబోధ. ౩-15) 


బొదుడు కూడా తన మతాన్ని ఇలాగే ప్రచారం చేశాడట. వినండి. 
థి 


బ్రహ్మచర్యాదిప్రయాసంబుల గుండక, మనోహరమందిరంబుల వసింపుచు. 
మృదులశయనంబుల _ శయనింపుచు, నచ్చపువెన్నెలరేలు వృథపుచ్చక _నిచ్చలు 
నిచ్చకువచ్చు మెచ్చు లకొమరుమచ్చెకంటుల బచ్చవిల్తులీలం దెలింపుచు, సుఖియింప 
వచ్చు, ముక్తియుం బడయవచ్చు. సర్వసంస్కారంబులు క్షణికంబులు నాత్మయ స్థిరంబు 
గావున భిక్షకులు తమరారల నాక్రమించిన నుపాసకులను నీసడింపరాదు. (ప్రబోధ. ౩-21) 


ఈ జెనబౌదుల యొదకు ఒక సోమసిద్దాంతి వచ్చి తన మతాన్ని ఇలాగ చెప్పాడు. 
a © ద 


పార్వతీవనితగా భావనజేసి చక్కని చకోరేక్షణ గౌగిలించి 
తన్ను సదాశివాత్మకునిగా భావించి క్రీడించునత డీందుచూడమూర్తి. 
(ప్రబోధ. 3-41) 


1054 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఈ సిద్ధుడు రాజసశ్రద్దాదేవిని రప్పించి బౌద్దుని కౌగినించుకోమంటాడు. అప్పుడు 
నంది ఘంటకవులీ పద్యాలు వ్రాశారు, 


జవరాలగు కాపాలిని - కవుగిట దన మేను గజరుగజరులు వోగా 
పవిరళసుఖమున హృదయం - విీవతాళింపంగ బౌద్దుడిట్లని తలచెన్‌. 

వెనుకను నెంచర రండల - ఘనకరిన స్తనుల రతుల గౌగిట జేర్చన్‌ గాన 

నెన్నడు నీకాపా - లిని కౌగిటి సుఖములోని లేశం బయినన్‌ (ప్రబోధ. 3-46, 47) 


బౌద్దుడు, జైనుడు, సిద్ధుడు ఆ కాపాలినితో కలిసి తప్పతాగుతారు. దాని ఎంగిలిని 
బౌద్దుడు తీసుకొంటాడు. 


స్రీముఖంసందాకుచియటంచుబౌద్దుండు - తత సాదమధువు త్రాగిచొక్కె 
దర్శనములలోన దలవ గాపాలిక- దర్శనంబు సుఖనిదర్శనముగ (3-55) 


తాగుడు కోసం, కామిని కోసం బౌద్భుడూ, జైనుడూ కాపాలికుని శిష్యులవుతారట. 
ఇటువంటి రోత పుట్టించే సన్నివేశాలను సృష్టించినంత మాత్రంచేత కృష్ణమిశ్రుడు 
బౌద్ధజైనమతాలను ఇండించాడని కొందరు భావిస్తున్నారు. నిజంగా జైన బౌద్ధదర్శనాలు 
ఏమిటి బోధిస్తాయో, వాటినుంచి హిందూమతం ఎంతగా భావాలను ఎరువు తెచ్చుకుని 
సాంతం చేసుకొందో తెలుసుకోవచ్చు.” అప్పుడు కృష్ణమిశ్రుని అసత్యచిత్రణపై ఏవగింపు 
కలుగుతుంది. మూలాన్ని అనుసరించిన నంది ఘంటకవుల తప్పేం లేదు. మిగతా ఘట్టాలు 
బాగా నుడికారపు సాంపుతో అనువదించారు. చూడండి. 


ఇది నాతల్లి యితండు తండ్రి యిది నాయిల్లీకళత్రంబు నా 

యది నాబిడ్డలు వీరు నాహితులు వీ రీ వైభవంబెల్ల నా 

యది యంచున్‌ జడమాససోదయు డవిద్యానిద్ర ఘూర్జిల్లుచున్‌ 

సదసద్యుస్తువివేకియయ్యుగనుసంసాతామిత స్వప్ష్నముల్‌ (ప్రబోధ. 1-77) 
ఆశకు అంతులేదన్న సామెతను దృష్టిలో పెట్టుకొని ఎంత చక్కగా అనువదించారో 
చూడండి. 


పుడమిలో మాన్యంపుమడి కొంత కలవాడు గ్రామమెల్లను నేలగాదలంచు 
గ్రామమేలెడువాడు కాంగక్షీంచు గిరివనస్థలజలదుర్గన ద్రాజ్య మేల 
రాజ్య మేలెడువాడు రాజ్యవైభవమునహెచ్చి తానొక డ్వీపమేలగోరు 
ద్వీపమేలెడు వాడు తేజస్పియై మహీవలయ మెల్లను నేల వాంఛచేయు 
నిట్లు కడలేని యాసాస లీనుచుండ - జనులు బ్రహ్మాండకోటుల దనివినొంద 
రనిన శాంతికి గాలూదనైన గలదె - యెడము మది తృష్ణ నీవింతవెడలిడేని. 
(ప్రబోధ, 2-64) 
6. సంస్కృతవాజ్మయచరిత్ర - లౌకీకవాబ్బయం, మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు, పుట 416. 
7. _ తెలుగుభాషాసమితివారి విజ్ఞానసర్వస్వం, 7వ సంపుటి దర్శనములు - మతములు. 


నంది- ఘంటల జంళు 1 055 


క్రోధుడు తన ధర్మపత్ని అయిన హింసతో ఇలా అంటున్నాడు. 


పడతీ, తల్లిని తండ్రీ జంపుట తృణప్రాయంబు తోబుట్టులన్‌ 

మడియంజూచుట లెక్క గాదనిన జన్మజ్ఞాతికీటంబులన్‌ 

గెడపంబూనుట నాకు దొడ్డె గుడిమింగేవానికింద దల్పుల 

ప్పడము లావున బిల్లపిల్ల తరమున్‌ భక్షింతు దాయాదులర్‌. (2-87) 


జీవపురుషుడు 'సవిస్తర భంగుల నన్ను తెల్పుమా' అని వివేకునితో అన్నాడు. 


నావుడు వివేకు డిట్లను నావిభునిం జూచి తత్వ్పమని యను వాక్యం 

బేవివరించెద శాంతం - బైవెలిగెడు తత్వ మీవ యగు టెరుగబడన్‌. 

ఇది నే గానిది నే గా - నిది నేగాననుచు నిశ్చయింపుచురా ని 

ర్వదియ్టైదు నడచియెయ్యెది - తుది దోచెడి నదియె ఈవు ధ్రువమని పలికెన్‌. 
(ప్రబోధ. 5-105, 106) 


ఆదిమ సాంఖ్యంలో ఇరవైఅయిదు తత్వాలే వున్నాయి. వేదాంతుల మతంలో 
జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, భూతాలు ఐదు. శబ్దాదివిషయాలు ఐదు, 
మనోబుద్ది అహంకారప్రకృతి చిదాభాసులు ఐదుగుు - మొత్తం 25. 26వ వాడు 
పురుషుడు. ఇది తెలిశాక ప్రబోధచంద్రోదయమవుతుందట. అతడిలా ప్రవేశిస్తాడు. 


కలుగునొ కలదో యవునొ కాదొకొ తోచునొ తోచదో మదిన్‌ 

నిలుచునొ నిల్వదొ యనెడు నిర్భదసంశయమెల్ల మాని ని 

రృలసహజ ప్రకాశమహిమంబును బొందురు రెల్లవారు నే 
గలిగినయట్టినాడయిదెకల్లితి నేను ప్రబోధచంద్రుడన్‌. (ప్రబోధ, 5-109) 


ఈ వేదాంతమయమైన నాట్య ప్రబంధాన్ని అంకితం పుచ్చుకొన్న గంగయ్యమంత్రి 
“సంసారయోగి' కావచ్చునేమోగాని ఆనాటి రాజకీయ చరిత్రలో ప్రముఖపాత్ర వహించిన 
వాడే కటకం గజపతులకు, కర్ణాటక నరపతులకు జరిగిన యుద్ధాలలో పాల్గొన్నాడు. సాళువ 
నరసింగరాయలను ఒక యుద్ధంలో పురుషోత్తమ గజపతి సజీవంగా పట్టుకొన్నాడు. 
ఇందులో గంగన్నమంత్రి ఎంతగానో తన నయవిద్యాకరణ మహత్వం చూపించాడు. ఈ 
సంగతిని నంది ఘంటకవులిలా చెప్పారు. 


శ్రీకరవీక్షణ - శ్రీకర నరసింహనృపవశీకర నయవి 
ద్యాకరణ చతుర్దశ వి-ద్యాకర ధీరంగ మతియనంతయగంగా. (ప్రబోధ. 2-1) 


సాళువ నరసింహరాయలను పురుషోత్తమ గజపతి క్రీ. శ 1486లో ఓడించాడు. ఆ 
తరువాత తాను పొగొట్టుకొన్న ఉదయగిరి, కొండవీటి దుర్గాలను సాళువ నరసింహ 
రాయలు తిరిగి గెలుచుకోలేకపోయాడు. ఈ చింతలో క్రుంగిపోయి మంచంపటిన 
చను ప నా యాయ నా — — — — — —_ 


స తెలుగు స తి, పుట 276. 
8. తెలుగుభాషాసమితివారి ఆంధ్రవిజ్ఞానసర్వస్వం, ౩వ సంపుటి, తెలుగు సంస్కృతి, పుట 276 


1056 సమగ్రాంధ్ర సాహిత్యం 


నరసింహరాయలు తన సేనాపతి అయిన తుళవ నరసానాయకునికి ఇంకా ప్రాజ్ఞులుగాని 
తన చిన్న కుమారులను, రాజ్యభారాన్ని అప్పగించాడు. తుళువ నరసానాయకుడు చాలా 
దక్షుడు. ఇతడు శత్రురాజుల సామంతులను, వాళ్ళ ఆస్థానంలోని కవులను ఆకర్షించినట్టు 
కనబడుతుంది. గజపతుల సామంతులైన పూసపాటి బసవరాజుగారి మంత్రికి పుస్తకం 
అంకితమిచ్చిన నంది ఘంటకవులు కొన్నాళ్ళకు తుళువ నరసానాయకుని ఆశ్రయించారు. 
తుళువ నాయకులు ఉత్తరార్కాడు జిల్లా ఆరణి తాలూకాలోఉన్న దేవకాపురంలో 
ఉండేవారు. దీని అసలు పేరు దేవకీపురం, తుళువ నరసానాయకుని నాయనమ్మ పేరు 
దేవకీదేవమ్ము. ఆమె పేరున ఈ గ్రామం కట్టారు. అక్కడ బృహదంబదేవాలయం ఉంది. ఈ 
అమ్మవారికి తుళువవారు, సాళువవారు ఎన్నో దానాలు చేశారు. ఆ శాసనాలన్నీ నేటికీ ఆ 
దేవాలయంలో ఉన్నాయి. ఈ దేవకీపురానికి నంది ఘంట కవులు చేరారు. కర్ణాటక 
సామ్రూజ్యాధిపతుల ఆశ్రయం కోరుకొన్నారు కాబోలు. ఆ రాజులకు 'ధరణీవరాహ' అనే 
వీరుదు ఉంది కనుక బహుశా వరాహపురాణం అనువదించి అంకితం ఇదామనుకొన్నారు. 
ఈ వార్త తుళువ నరసానాయకుడు విన్నాడు. పిలిపించి ఇలాగా అన్నాడు. 


మీ రిరువురు నెప్పుడును శ-రీర ప్రాణముల క్రియ జరింతురు మిగులం 
గూరిమికృతి బ్రతిపద్యము- జారుఫణితి జెప్పగలరు చాటువుగాగన్‌. 


(వరాహ. 1-13) 


కాబట్టి. మీరు తలపెట్టిన వరాహ పురాణం నాపేర గావించండి అని విడెము 
ఇచ్చాడు. జంటకవులు ఆ పురాణాన్ని 1709 గద్యపద్యాలలో పన్నెండు అళ్వాసాలలో 
అనువదించారు. టేకుమళ్ల _అచ్యుతరావుగారు చెప్పినట్టు ఈ వరాహ పురాణం 
నేతివీరకాయః ఇందులో వరహావతారపు కథ ఏమీ లేదు. ఆదివరాహమూర్శి భూదేవికి 
చెప్పిన కథల సంకలనమే ఈ పురాణం, పోనీ ఆ కథలైనా ప్రసిద్ధమైనవా అంటే కావు. 
పాడ్యమి మొదలు పున్నమ, అమావాస్యలదాకా రోజూ ఆచరించవలసిన వ్రతాలు, 
చేయవలసిన దానాలు, చైత్రం మొదలు ఫాల్గుణం దాకా పట్టవలసిన నోములు, 
ఇవ్వవలసిన దానాలు, కొన్ని స్థలపురాణాలు, ప్రాచీన భూగోళ విజ్ఞానం మొదలైనవి ఈ 
గ్రంథంలో ఉన్నాయి. ఇంత 'చప్ప'గా ఉండే పురాణాన్ని గొప్ప ప్రబంధంగా చేయడానికి 
నంది ఘంటకవులు ప్రయత్నించారు." 

వసువు అనే రాజు సర్వసంగపరిత్యాగం చేసి పుండరీకాక్ష పారస్తవం చేశాడు. 
అప్పుడతని శరీరంనించి ఒక వికృతాకారుడు జనించాడు. అతడు ఆ రాజు పూర్వజన్మలో 
చేసిన బహ్మహత్యాపాతకమే కాని ఇంకెవరూ కాడు. తొలిజన్మలో ఆ రాజు వేటాడుతూ 
పొరపాటున ఒక మునిని చంపినందువల్ల ఈ పాపం చుట్టుకొంది. దానిని 
పోగొట్టుకొనడానికి ఆ బన్మతోనే ఆ రాజు వ్రతాలు మొదలుపెట్టాడు. ఆ సమయంలో 
వేసవి వచ్చింది. 
9. ఈ గ్రామాన్ని టేకుమళ్ల అచ్యుతరావుగారు గుర్తించారు. విజయనగర సాబచ్రూజ్యుమందలి 

ఆంధవాజ్ఞయచరి త్ర - ప్రథమభాగం, పుట 24. 


నంది-ఘంకుల జంట 1057 


ఆ వేసవి ఎలా ఉందంటే - వినండి. 


జిలివిలిమంచు కించిన్మాత్రమునులేక పంచబంగాళమై పారిపోవ 
చల్లదనంబెల్ల బల్లవాధరల నిబ్బరపుబ్బుపాలిండ్ల పంచ నొదుగ 

నుదకంబు తెకతెక నుడుక మీదికి రాక మడుగుల మీనంబు లడుగుచేర 
దశదిశాంతరముల దరచుగా విస్ఫులింగములు గ్రక్కుచు వడగాలి నుడియ 
సధ్యనీనుల గుండియ లవియ వాడి-చూపె మల్లీలతా వల్లరీపరాగ 
ధూసరంబులు దప్త ముక్తాసరములు- మాసరంబులు నైదాఘవాసరములు. 


(వరాహ, 2-64) 


ఇటువంటి వేసవి రోజులలో శుక్రమూసంలో శుక్షపక్షంలో ఆ రాజు ఏకాదశీవ్రతం 
చేశాడు. అయినా బ్రహ్మహత్యా దోషం పోలేదు. ఎన్ని యజ్ఞదానాది పుణ్యకృత్యాలు 
చేసినా పోలేదు. చివరకు పుండరీకాక్ష పారస్తవంవల్ల ముక్తీ పొందాడు. మోక్షానికి వెడుతూ 
ఆ రాజు బహ్మహత్యకు ఒక వరం ఇచ్చాడు. ధర్మవ్యాధుడనే కిరాతుడుగా జన్మించమని 
దీవించాడు. అతడలాగ జన్మించాడు. ధర్మవ్యాధునికి అర్జునుడు అనే కొడుకు, అర్జునకి 
అనే కుమార్తె పుట్టారు. ఆమె పెరిగి పెద్దదై సంపూర్ణ యౌవనవతి అయింది. 


ఈ సంగతి కూడా 7 పద్యాలలో నంది ఘంటకవులు చెప్పారు. ఆమె పెట్టుకొనే చుక్కల 
బొట్టును ఇలా వర్ణించారు. 


గ్రహణభయమున రవిసుధాకరులుహీను 

లై చికురబంధరాహు గ్రహంబుకడకు 

శరణువేడంగ వచ్చిన చాడ్సు దోప 

బెట్టు సిందూరమున జుక్కబొట్టు నొసల, (వరాహ. 2-117) 


అమెకు ధర్మవ్యాధుడు పెళ్ళి చేశాడు. పెళ్ళికొడుకు మతంగముని కుమూరుడు ప్రసన్నుడు. 
అత్తవారింటికి పంపుతూ ధర్మవ్యాధుడు ఇలా హితోపదేశం చేశాడు: 


కసరకుమీ కోపించిన - విసువకుమీ సేవచేయు వేళల నీగుల్‌ 
గొవరకుమీ నీపాలికి - విసరుహముఖియేడుగడయు పెనిమిటిసుమ్మీ, 
(వరాహ. 2-125) 


అత్తవారింట కూతురును దిగవిడిచిన ధర్మవ్యాధుడు వెళ్లలేక వెళ్లలేక వెడుతూ 'దైవమా, 
పగవార్తికైన ఆడబడచులనీకె' అని చింతిస్తూ వెళ్ళాడు. అర్జునకి చాలా వినయవిధేయలతో 
అత్తింటి కాపురం చేస్తూంది. అయినా ఒకనాడు ఒక చిన్న తప్పునకు అత్తగారికీ కోపం 
"వచ్చింది. పళ్లు పటపట కొరుకుతూ ఇలా అంది: 


ఓసి దురాత్మురాల, మృగయూధముల న్మొరలెట్టగా మెడల్‌ 
కోసి వధించు పాతకుని కూతుర బుద్దులు చెప్పి చెప్పి నే 


1058 సమగ్రాంధ్ర సాహిత్యం 


వేసరితిన్‌ మహాముని వివేకహీనుడు గాక యెట్టుగా 
జేసె నినుం బ్రసన్నునకు శిష్టవిధిజ్ఞిత లేని రక్కెసన్‌? (వరాహ. 2-13) 


“ఇంక నువ్వు నా యింట ఉండవద్దు పో' అని నెత్తురు కారేటట్టు కొట్టి తగలేసింది. అప్పుడు 
అర్జునకి ఇలా ఉందటు. 


ఇట్లు గొట్టిన కొట్టున నెర్రవారి - పుష్పకోమలిధవళకపోలతలము 
గరుణపుట్టించె రాహువు కరచివిడువ - దొరుగునెత్తురుతోడి చందురునిపగిది. 
(వరాహ. 2-135) 


ఆమె పుట్టింటికి పోయి తండ్రితో చెప్పుకొంది. అతనికి రోషం వచ్చింది. 'మునిభార్య, 
నన్ను అలాగా దూషిస్తుందా? సరే, చూద్దాం పదమ్మా' అని వియ్యంకుని ఇంటికి వెళ్ళాడు. 
“ఏం బావగారు ఇలా వచ్చారు' అని ఆయన అడిగాడు. “'మరేం లేదు. తమ ఇంట 
నిర్గీవభోజనం చేద్దామని వచ్చాను” అన్నాడు ధర్మవ్యాధుడు. మతంగముని సరే అన్నాడు. 
మధ్యాహ్నం కాగానే వంట అయిందన్నారు. భోజనాలకు కూర్చున్నారు. పదార్థాలన్నీ 
“వ్రీహి. గోదుమ, యవలితో చేసినవే. అయినా, ధర్మవ్యాధుడు అవేమిటో ఒక్కసారి 
చూపించమన్నాడు. చేటలో తీసుకువచ్చి చూపించారు. ధర్మవ్యాధుడు 'హరి హరీ" అని 
లేచిపోయాడు. "అరె, ఏమొచ్చింది?” అని ఆశ్చర్యంతో అడిగాడు మతంగముని. “రోజూ 
కనికథం లేకుండా అసంఖ్యాకమైన ప్రాణాలు గొని భుజించే ఘాతకుని యింట భోజనం 
చేయకూడదు. ' కాబట్టి పోతున్నాను. నిర్జీవభోజనం ఉంటే పెట్టండి అన్నాడు. ' ప్రతి ఏడూ 
ఒక విత్తనం లక్ష అయే జీవాలను మీరు తినడం లేదా?” అన్నాడు. అంతటితో 
ఊరుకోలేదు. ఇలా కడిగేశాడు. 


ఇలువడీ గల నా కూతురు కొలదియెరిగి జీవఘాతికూతురయనచున్‌ 
బలుకగ నోయి మనీ నీ-కులకామిని ఏ విశిష్ణు కూతురు చెపుమా. (2-148) 


ఆ తరువాత వియ్యంకులు రాజీపడ్డారుగాని ధర్మవ్యాధుడిలా శపించాడు. 
కనబంతాంతరధా త్రిపై నిది మొదల్‌గా సార్వకాలంబు నత్తకు కోడండ్రకు నొంటకుండెను' 
గాక అన్నాడు (2-150). ఆ తరువాత ధర్మవ్యాధుడు విష్ణునామస్తవం పరించి వైకుంఠ 
దాసుడయ్యాడు. 


మూలంలోని ఒక చిన్నకథను పెంచి ఇలా వ్రాశారు గాని ఇందులో ప్రబంధ 
లక్షణాలు లేవు. దీనిని శృంగారమయం చేయడానికి వీలులేదు. అందుచేత ఆ ముచ్చట 
ఇంకొక కథలో, ఈ పురాణంలోనే నంది ఘంటకవులు తీర్చుకున్నారు. ఆ కథ పేరు 
దుర్ణయోపాఖ్యానం. 


అనగా అనగా కృతయుగంలో సుప్రతీకుడనే రాజున్నాడు. అతనికి పిల్లలు లేరు. 
కాబట్టి తపస్సు చేయసాగాడు. దానికి మెచ్చుకొని వరం ఇవ్వడానికి దూర్వాసుడు 


నంది-ఘంటల జంట | 1059 


బయలుడేరాడు. సరిగ్గా అదే సమయానికి ఇంద్రుడు తన ఏనుగెక్కి షికారు 
బయలుదేరాడు. ఇద్దరూ సుప్రతీకుడు తపస్సు చేసీ తోటలో తారసపడ్డారు. ఇంద్రుడు 
ఏనుగు దిగి దూర్వాసునికి అభివాదం చెయ్యలేదు. కోపిష్టిముని మండిపడి 'నీ ఇంద్రత్వం 
పోయి నేల కూలిపో' అని శపించాడు. ఆ నోటితోనే సు ప్రతీకునికి కుమారుణ్ణి ప్రసాదించి 
దీవించాడు: ఆ కుమారుని పీరు దుర్ణయుడు. ఈ దుర్భయుడు పుట్టడం, పెరగడం, 
దిగ్విజయం చెయ్యడం, వనవిహారానికి వెళ్ళడం, ఇద్దరమ్మాయిలని చూడడం, ఆ 
యువతులు చెలికత్తెలతో పుష్పాపచయం, జలకేళి చేయడం, నాయికానాయకుల 
తొలిసమాగమం. విడిపోవడం, నాయకుని విరహం, చంద్రుడు చల్లగాలి వగైరాలను 
తిట్టడం, వివాహం, విహారం, పుత్రజననం మొదలైనవన్నీ ఒకటి తరువాత ఒకటి చొప్పున 
సవిస్తరంగా నంది ఘంటకవులు వర్ణించారు. భావ ప్రబంధాలకు తాము కూడా యథాశక్తి 
నమూనాలు తయోరుచేశారు. వీళ్లు ప్రవేశపెట్టిన ఒక మార్పును అనంతర కవులు చాలా 
అనుసరించారు. ఈ కాలందాకా పూర్వ కవులు కూడా పుష్పాపచయాన్ని వర్ణించినా 
దానిని మామూలు ఛందస్సులలోనే చేశారుగాని వీళ్ళలాగా రగడలో చేయలేదు. 
నందిఘంట కవులు 32 పాదాలలో పుష్పాపచయం వర్ణించారు. ఓ పన్నెండు పాదాలు 
చూడండి. 


మందగమున చొరకు చొరకు మావిమావిమోకలెల్ల 
నిందువదన మనసువిరిగె నీడ నీడ నిలువనొల్ల 

లేమ జాదిపువ్వు మొగ్గ లేదులే దురాశగాని 
చామవృక్ష వాటి దిరుగజాలజాల సాలపు వూని 
రామ మమ్ములూటిసీయ రాకు రాకుమారి ననుచు 
హేమవర్ణ విరులు నాకు నీవు నీవు దాచికొనుచు 
కొమ్మ ఇది నిజంబు పలుక గొంచెగొంచెపరచి ప్రేమ 
తమ్మికంటి చంపకంబు దా సదా సగంధసీమ 

నతివ నారదములు గోయ నందు నందు వేగ పొమ్ము 
సతి తదీయ భాషణము పిసాళి సాళి జెప్ప జుమ్ము 
సూనగంధి వెదకు తావి జొక్క జొక్కమైన దిక్కు 
మానవతి గయాళిపొత్తు మాను మానుషంబె దక్కు. (వరాహ. ౩-92) 


నందిఘంట కవుల బాణీని అల్లసాని పెద్దన (మను. 3-84), భట్టుమూర్తి 
(వసు.13-149) వంటి ప్రసిద్ధులే అనుసరించి రగడలో పుష్పాపచయం చేయించారు. 
అయితే ఈ జంటకవులు తమ ప్రాచీనులను తాము అనుసరించకపోలేదు. శ్రీనాథుని 
అడుగుజాడలో నడచిన ఘట్టాలు కొన్ని వున్నాయి. కవిసార్వభౌముడు శృంగార 
నైషధంలో మందమారుతునికి నాయకుడు బాధపడడాన్ని చెప్పించాడు. 


దీనినే నంది ఘంటకవులు కథానాయికల విరహంలో ఉపయోగించుకొన్నారు. 


1060 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఫణికన్యాముఖఫేలచందనగిరి ప్రత్యగ్రసంభూతభీ 
షణదవానలకీలపాంథరమణీసంఘాత చేతోవిదా 
రణపంచాశుగళస్తి శైత్యవిషధారా భస్త్రి సంతాపకా 
రణ మీమందసమీరణంబు సఖులారా మమ్ము మన్నించునే? (వరాహ. 4-28) 


సాధారణంగా మన కావ్యాలలో నాయకుడు దక్షిణ నాయకుడేగాని ఇందులోలాగ 
ఏకకాలంలోనే ఇద్దరమ్మాయిల కోసం అతడు తహతహలాడడం, అతనికోసం వాళ్ళు 
తపించిపోవడం అరుదు. ఈ అమ్మాయిల పేర్లు సుకేశి, మి త్రకేశులు. వీళ్ళు సాహేతి, ప్రహితి 
అనే దానవుల కుమార్తెలు. ఈ అమ్మాయిలు తన కెప్పటికేనా తలంబాలు పోస్తారా అని 
నాయకుడు ఇలా తపిస్తాడు. 


వెడవెడబయ్యెదల్‌ సడలి వేకపు గుబ్బ చనుంగవల్‌ బయ 

ల్పడ వెడవింటి వేల్పునకు లక్షకరక్తిను తొంగలింపగా 

నడుగులు గొంత యెత్తి కుసుమాంజలి యిచ్చినరీతి నాకునె 

న్నడు దల బ్రాలు పోయుదురో నర్మసఖా తదరాళకుంతలల్‌ (వరాహ. 4-4) 


పెళ్ళి చేసుకున్నాక ఇద్దరు భార్యలతోనూ ఎలా క్రీడించాలో కలలుకంటూ నర్మసఖునికి 
చెప్పుకొంటాడు. 

ఒక సతి మత్సమర్పితసముజ్జ్బ్వలహారముపై బరాకుగా 

నొక చపలాక్షి మోవిచవి నొల్లనచొక్కుననుం దదీయనా 

యకమున గాంచి వంచనవిహార మెరింగి సరోషయైన బా 

లిక చరణంబులత్తుక చెలీ ధరియింతునొకో కిరంబునన్‌? (వరా. 4-11) 


ఈ నాయకుని కోసం విరహంలో మునిగిన అమ్మాయిలు చంద్రుణ్ణి ఇలా 
తిట్టిపోసుకుంటారు: 


ష్‌ చంద్రికలు ద్రావిన చకోరికలకు మింగుట భారమే యింగలంబు 
వీని జన్మస్థానమైన వార్జికి లోనుపరచుట భారమే బాడబాగ్ని 

వీని నౌదలదాల్చు విషమలోచనునకు నాగుట భారమే హాలాహలము 
వీని తొక్కుడు గారవించుప్రాగ్గిరికి సహింపజాలుట భారమే దవాగ్ని 
మానవతులార! చూడు డామత్తచంచ- రీక మౌర్చానినాదగర్జితకరాళ 
భావసంభవనీరం ధ్రబాణవృష్టీ- గడలుగొన గానబడు చలిపిడుగువీడు. 


(వరాహ, 4-28) 


చంద్రుడు అట్టేకాలం వీళ్ళకు చలిపిడుగులాగ తోచలేదు. కోరిన కోరికలు ఫలించి 
ఇద్దరమ్మాయిలూ కోరుకున్న ఆ అబ్బాయిని పెళ్ళిచేసుకొన్నారు. ఆ తరువాత ఆకాశంలో 
వున్నది చంద్రుడో, సూర్యుడో కూడా వాళ్ళకు తెలియదు. వాళ్ళ విహారాన్ని జంటకవులు 
ఇలా చెప్పారు. 


నంది-ఘంటల జంట 1061 


కపుప రాత్రియు - గలయుటయే పగలునయ్యె గాని తలంప౯ 
గలనైన లేవు మరివా-రలహృదయాంభో జములకు రాత్రింబగలు౯ 


(వరాహ, 4-67) 


ఆ తరువాత ఆ యిద్దరు కాంతలకు చెరో కొడుకు పుట్టారు. దుర్ణయుడు కోటలో 
వుండక వేటలో మునిగాడు. పిల్లలమర్రి పినవీరయ్య వర్ణించినట్టే ఈ కవులూ వేటను 
విస్తరంగానే వర్ణించారు. వీళ్ళు చెప్పిన వేటకుక్కల పేర్లు వినండి. 


చలమరి సూడుబంటు గరిసాన మిటారికటారికాడు బె 

బ్బులి సురగాలి చోర బలుబూతము కాలరి కారుచిచ్చు కు 

క్కల గరికట్టు వాపెటులుగండను పేరుల కుక్క లందలం 

బుల పరుదెంచె సింగముల పోలిక భూతలభర్డవెంబడిన్‌. (వరాహ. 4-73) 


కుక్కలకు అందలాలట! ఏం భోగం! తొలి రాయల యుగంనించి కవులు తమ కావ్యాలలో 
ఈ శునకాల పేర్లను ఎందుకు ఏకరువు పెట్టేవారో ఇప్పుడు బోధపడుతుంది. దుర్ణయుడు 
తీరుబాటుగా వేటాడి ఒక ఆశ్రమానికి వెడతాడు. ఆ ఆశ్రమాన్ని వర్ణిస్తూ జంటకవులు ఇలా 
వుద్రేక్షించారు. 


కానను బులికి బుట్టిన కూన పూరి - మేయు నోటను సామెత మిథ్యగాగ 
బులులు సైతము పౌలమాని పూరి మేయు - నన్న దుష్టమృగంబుల నెన్న నేల? 


(వరాహా, 4-97) 


అది గౌరముఖుడనే మునిది. ఆయన రాజుకూ, పరివారానికీ ఆతిథ్యమిస్తాడు. అది 
రామాయణంలో భరద్వాజుని విందులాంటిది. మునివద్ద ఒక మణి వుంది. దాని ప్రభావం 
చేత లెక్కలేనంతమంది విలాసవతులు రాజుకూ, పరివారానికీ ఉపచారాలు చేస్తారు. 
పగలు సంపెంగనూనెతో తలంటుపోయడం దగర్నుంచి రాత్రి కేళీసుఖందాకా అన్ని 
సౌకర్యాలూ ముని కలిగిస్తాడు. రాజుగారి శయ్యాగృహంలోకి ప్రవేశించిన వధూటి వర్ణన 
చూడండి. 


కరిమయూరమరాళికలకు నొయ్యారమీనామిచ్చి నడపు నన్నంపునడపు 
కమలకోరక చక్రకనకకుంభముల సౌష్టవము దోరణకట్టు చన్నుకట్టు 
విషమాస్త్రశరమీనవిద్యుల్లతల సోయగములకు ములుచూపు కలికిచూపు 
మధుకర్ణ్వైవాలమఘవనీలంబుల నిగ్గుబైకొని కప్పు నెరులకప్పు 
నొప్పుమీరంగ నరుదెంచె నొక వధూటి - నిరుపమానవిలాసమాణిక్య నేటి 
ముఖరచరణతులాకోటి ముఖసుగంధ సంపదభివృద్ధి కరఘనసారవీటి. 

(వరాహ. 4-159) 


ఈ కావ్యం ఒకవిధంగా చారిత్రాత్మకమైనది. పై పద్యంలో 'ఈనాము' అనే 
అన్యదేశ్యం కనబడుతుంది. ఇంతకుముందు రగడలో 'లూటి' అనేది వుంది. మన ప్రాచీన 


1062 సమగాంధ్ర సాహిత్యం 


కవులు జాతిజీవనంలో కలిసిపోయిన ఏ పదాన్నయినా వాడడానికి ఎప్పుడూ 
తటపటాయించలేదు. కాకతీయ యుగంలో మన డేశానికి మహమ్మదీయులతో సంపర్కం 
ఎర్పడింది. మనవాళ్లు పలు భాషలు నేర్చుకొన్నారు. భీమఖండాన్ని అంకితం పుచ్చుకొన్న 
బెండపూడి అన్నమంత్రి నేర్చుకొన్న భాషలను శ్రీనాథుడు ఇలా పేర్కొన్నాడు. 


అరభీభాష తురుష్క భాష గజకర్ణాటాంద్రగాంధారమూ 

ర్దరభాషల్‌ మళయాళభాష శకభాషాసింధుసొవీరబ 

రృరభాషల్‌ కరహాటభాష మరియుం భాషాపోషంబుల 

చ్చెరువై వచ్చు న రేటియన్ననికి గోష్టీసంప్రయోగంబులన్‌ (టీము 1-౫) 


తాము నేర్చిన కొత్త భాషలలోని మాటలు ఇటువంటి సంస్కారులు ప్రచారము 
చేయడంవల్ల, తరచు వాడడంవల్ల భాష శ్రీమంతం అవుతుంది. నంది ఘంటకవులు కొత్త 
మాటలు వాడడమేకాక చిత్ర, బంధ, గర్భకవిత్వాలలో కూడా తమాషాలు చేశారు. 
ప్రతిలోమానులోమకందం వ్రాశారు. చూడండి. తొలినుంచి చదివినా, కొసనుంచి 
చదివినా ఒకలాగే వుంటుంది. 


సారసనయనాఘనజఘ- నారచితరతారకలికహరసారరసా 
సారరసారహకలికర- తారతచిరనాఘజనఘనాయనసరసా. (వరా.9- 155) 


ఈ కందపద్యంలో మరొక పోషముంది. ఇది నిరోష్ట్యం, ఈ కవులకు 
సమకాలికుడైన పినవీరయ్య మరీ ఎక్కువగా చిత్రకవిత్వం వైపు మొగ్గలేదుగాని ఒక పాద 
(భమకం వ్రాశాడు. అంటే ఏ పాదానికాపాదం ఎటునుంచి చదివినా ఒకలాగే ఉంటుంది. 


వీరవరకైరవరవీ- సారసభరసౌధయూధసౌ రభసరసా 
వారణరథ్యరణరవా- తారభవనతానమా నతాననభరతా. (జై.భా. 8-221) 


పినవీరయ్య ఇటువంటి మాటల గారడీ చేస్తే నంది ఘంటకవులు తమ ప్రజ్ఞ ఇంకా 
ప్రకటించారు. రెండక్షరాల తోటే ఒక కందపద్యం వ్రాశారు. చూడండి. 


కాకలికాకలకలకల- కోకిలకులలీలకలులకులుకులకలుకే 
కైకోకుకేలికొలకుల- కోకాలీకేలికులికికొంకకుకలికీ. . (వరాహ. 11-69) 


పై ద్వ్యక్షరకందంలో క, ల అనే రెండక్షరాలే వివిధ గుణీంతాలలో తిరిగాయి. “ని అనే ఒకే 
అక్షరంలో కూడా జంటకవులు ఒక పద్యం చెప్పారు. 


నానననునిననూనన - నేనేనినుననన్ను నెన్న నీనీమెను 
న్నానౌననోన్నినానౌ- నేనే నను నన్ను నాన నేను నన్నన్‌. (10-90) 


ఈ చిత్రకవిత్వాలేకాక కందద్వయగర్పభాస్కరవిలసితం (9-156), కందగర్చితమణి 
గణవికరం (11-112) వ్రాశారు. ఒక క్షురికాబంధంకూడా రచించారు (9-41), 


నంది-ఘంటల జంట 1063 


ముద్రాలంకారాలలో తరళ, వనమయూరం, లయవిభాతి కూడ రాశారు. ఈ రచనా 
ప్రక్రియలన్నీ కవిత్వంలో భావుకత, రసానందాలకు బదులు శబాలంకారాలు, 
చమత్కారాలు రాజ్యమేలడానికి ప్రయత్నాలు చేయడాన్ని సూచిస్తాయి. అయితే ఈ కవులు 
మంచి నుడికారం, శైలి, భావుకత వున్నవాళే. చూడండి: ఈ వరాహపురాణంలో వాళ్లు 
కుప్పించిన జాతీయాలు కొన్ని - శాంతి చిత్తుడైన సామాజ్యాధిపతికాలంలో రాజులు 
“గాదములోని దోసకాయ'*' లవలె వున్నారట (3-24), తాటాకు చప్పుళ్లకు దయ్యంబులు 
వెరచునె (3-55), దుర్ణయుని తురంగమ ధాటికి నిలువలేక ఇంద్రుడు పారి తిన్నూళ్ల తిప్పలు 
పట్టాడు (3-65), ఆలినొల్లని వాడు ఈలకూరలో ఉప్పు చాలలేదు అంటాడట (7-47), 
పిచ్చుకుంటుమీద భాగీరథిపోలె (7-98). 


ఈ కవులు* 1709 గద్య పద్యాలు వ్రాసిన వరాహపురాణం పూర్తిగా 
ఆం ధ్రీకరించలేదు. కొంతే చేశారు. అయితే, వీళ్లు తెనిగించిన గ్రంథం ఇంకొకటి వుంది. అది 
భాగవతంలోని షష్టస్కంధం. దీనిని ఏర్పూరి సింగన అనువదించాడు. అయినా అతని 
తర్జుమా బాగులేదనో, లేక అతడు ఆంధ్రీకరిస్తున్నాడని తెలియకనో ఈ నందీ ఘంటకవులు 
కూడా దానిని తెనిగించి నరాంకీతం చేశారు. ఆ స్కంధం నేడు పూర్తిగా దొరకదు. అయినా 
లాక్షణికులు ఉదాహరించిన పద్యాలవల్ల కొన్ని వివరాలు తెలుస్తున్నాయి. ఈ 
షష్టస్కంధాన్ని శృంగారషష్టం అంటారు. కవుల షష్టమని దీనికే మరో నామాంతరం ఉంది. 
దీనిని రాచమల్లు వారి కవుల షష్టం అని కూడా అంటారు. వీళ్ల భాగవతానువాదంలోంచి 
పద్యాలు ఉదాహరించిన మొదటి లాక్షణికుడు ముద్దరాజు రామన్న ( కీ.శ. 1580- 1650), 
పాల్లుచెడి వీందువు అవడానికి ఉదాహరణగా అతడు శృంగారషష్టంనుంచి ఇచ్చిన 
ఉదాహరణ ఇది. 


చండాంశు ప్రభ! చిక్క తిమ్మయతనూజా! తిమ్మ! విధ్వస్తపా 

షండంబైన క్రిలింగ భాగవతషష్టస్కంధకావ్యంబునీ 

కుండక్కెం జతురాననత్వగుణయుక్తుల్‌ మీర వాణీమనో 

భాండారోద్ధత చూరకారవిరుద ప్రఖ్యాతి సార్థంబుగన్‌. (క.సం. 1-35) 


ఈ పద్యంవల్ల శృంగారషష్టం చిక్కతిమ్మరాజుగారి కుమారుడు తిమ్మరాజుకు అంకితమని 
తెలుస్తున్నది. ఈ పద్యాన్నే కూచిమంచి తిమ్మకవి కవులషష్టంలో నిదన్నాడు.*% అందుచేత 
కవుల షష్టమన్నాా శృంగారషష్టమన్నా ఒకటే అని చెప్పవచ్చు. కూచిమంచి తిమ్మకవి 
కవులషష్టంలోనివని పధ్నాలుగు పద్యాలూ, శృంగారషష్టంలోనివని తొమ్మిది పద్యాలూ 
ఇచ్చాడు. 

అడిదం సూరకవి తన కవిసంశయవిచ్చేదంలో ఉదాహరించిన ఈ పద్యం (1-99) 
శృంగారషష్టంలోని మంగళాచరణం. . 


10. సర్వలక్షణసారసంగ్రహం 47-వ పుటలో 98వ పద్యం. 


1064 సమగ్రాంధ్ర సాహిత్యం 


శ్రీరామామణీి సీత నాథుని యురస్సీమన్నిజచ్చాయ గ 
న్నారం గనొని యాత్మ నన్యవనితేర్ణ్యం బూన దత్కంధరక 
హరాంబున్సుచు నింక జూడు మన దానౌటంద్రపంజెందజె 
ల్వారు న్రాముడు ప్రోచుగాత చికతిమ్మాధీశుకు తిమ్మాధిపు౯. 


ఈ పద్యంలో చిక్కతిమ్మాధీశుని కుమారుడు తిమ్మాధిపుడు ఎవరో తెలియదు. మానవల్లి 
రామకృష్ణకవిగారు ఇతడు ఆర్వీటి తిమ్మరాజు అన్నారు. ఆర్వీటి వంశంలో ఉన్న ఏ 
తిమ్మరాజో తేలలేదు. అళియ రామరాజుగారి పెదతండ్రి ఒక తిమ్మరాజు ఉన్నాడు. 
చిన్నన్నగారి పేరు కూడా తిమ్మరాజే. క్రీ.శ. 1520లో కృష్ణదేవరాయలవారి సామంతుడో, 
మంత్రో అయిన ఒక చిక్కతిమ్మయ్యాదేవుని కుమారుడైన తిమ్మరాజుదని మంగళగిరి 
నృసింహస్వామి ఆలయంలో ఒక శాసనం ఉంది. బహుశ ఇతనికే నంది ఘంటకవులు తమ 
శృంగారషష్టం అంకితమిచ్చి ఉంటారు. 


ఇది పేరుకు శృంగారకావ్యమైనా ఇతర రసాలు కూడా బాగానే ఉన్నాయని 
ఉదాహరించిన పద్యాలవల్ల తెలుస్తున్నది. చిత్రకేతోపాఖ్యానంలో సవతులు విషం పెడితే 
చనిపోయిన బిడ్డవద్దకు తల్లి వెళ్ళిన ఘట్టంలోని పద్యం చూడండి. 


పదముల్‌ తొ ట్రిల గౌనుదీప వెలయింపం దేవముల్ల్తూల బ 
య్యెద వక్షోరుహపాళిచేర గనుదోయిక బాప్పముల్‌ గ్రమ్మ గ 
ద్గదకంఠంబున వాక్యముల్దడబడక్‌ దర్గేహముం జొచ్చి యా 
సుదతీరత్నము గాంచె బాలుని మనశ్నోకానలజ్వాలునిక. 
(ఆంధకవితరంగిణి, 8వ సం. పుట 198) 


తనకాలంనాడు బహుళ ప్రచారం పొందిన ఎన్నో గ్రంథాలలోంచి పద్యాలను 
సేకరించి పెదపాటి తన ప్రబంధరత్నాకరంలో శృంగార షష్టంలోని పద్యాలను ఎందుచేతనో 
చేర్చలేదు. అతడు మలయమారుతం సర్వన్న షష్టస్కంధంలోంచి ఒకటి [గగ్రహించాడు. 
చూడండి : 


పోడియోవగనున్నవుదులుబజక్కన లింకనక్కట సెగసెగాశాడకున్నె 

సరిగామి నెంతయు జరులలో బడనున్నగిరులెల్ల నికబెచ్చుపెరుగకున్నా 

పగిలి లోగరగెడు బంగారుకుండలుతల కెక్కి యటమీదజెలగకున్నా 

కలగిన మాలూరఫలము లింకిటమీదగిట్టితి దీవుల బెట్టకున్నె 

సద... గమైన నున్నతీబాయవలసె 

నక్కటా! మాకునని యని యాత్మ గుంద 

మునుపు చింతాంధకారంబు మొననె ననగ 

నలినలోచన చను మొనల్‌ నల్లనయ్య (?) (ప్రబంధరత్నావళి, పుట 182) 


11. క్రీడాభిరామం, పీఠిక 


నంది-ఘంటల జంకు 1065 


నంది ఘంటకవులలో ఘంట సింగన్న మలయమారుతాంకితుడు. మలయమారుతం 
సింగన్న అనడానికి బదులు సర్వన్న అని జగ్గన్న పొరబడ్డాడా? లేక రాచమల్లు కవులే కాక 
మలయమారుతం సర్వన్న కూడా షష్టస్కంధం అనువదించాడా? ఇవి భావిపరిశోధనలవల్ల 
తేలాలి. పెదపాటి జగ్గన్న ఈ జంటకవుల రచనలను జమిలిగాకాక విడిగా 
ఉదాహరించడం కద్దు. నందిమల్లయ వ్రాసిన 'మదనసీనము' లోనివని ఒక గీతపద్యాన్ని, 
మూడు సీసపద్యములను జగ్గన్న ఉదాహరించాడు (ప్రబంధరత్నావళి, 338 నుండి 341). 
ఈ కావ్యాన్ని జంటకవిత్వం మొదలెట్టకముందో, లేక విడిపోయాకనో నంది మల్లయ్య 
వ్రాసి ఉంటాడు. చిన్నప్పుడు కాక ప్రొఢనిర్బరవయః పరిపాకంలోనే వ్రాసినదని ఈ శ్లేష 
చెపుతుంది. చూడండి. 


మెరుగుశృ్చంగములందు మెదలకయున్నవి నీలమేఘంబులు నీరజాస్య! 
వెన్నెలపులుగులు వేకువ చంద్రుపై దేలుచున్నవి చూడు తియ్యబోడి. 

మింట నాగడపలు మెల్లమెల్లన నిచ్చి కానరావయ్యె నో కలువకంటి! 
పారిజాతపుదీగ బహువర్ణపుష్ప భారంబు మోపగలేదు కంబుకంగి! 

యనుచు దమలోన గర్పోక్తు లాడుకొనుచు 

దనకు నుపచారములు సీయు ననుగుజెలుల 

జూచి నవ్వుచు సహజన్య చూడనొప్పె 

జారుదోహదలక్షణసహిత యగుచు. (ప్రబంధరత్నావళి. 841) 


వెలుగునీడలలో సరోవరాన్ని వర్ణిస్తున్నాడు. చూడండి. 


పరిపుల్లహల్లకప్రభలు నిండినచోట సాంధ్యచోటరాగచ్యుతి చౌకళింప. 

వికచనీలోత్పల ప్రకరస్థలంబుల గిరిగొన్న చీకట్లు గ్రేళ్లుదాట, 

నిర్దిద్రకుముదవనప్రదెశంబుల దేటవెన్నెల పిల్లతీపులాడ, 

వికసితకనకారవిందబృందంబులు బెరయు నీ రెండ చింపిళ్ళ గూయ, 

బగలు రేయును దమలోన బగలు మాని - కలసి మెలసినబాగున గడలుకొల్పి 

వివిధమహిమల దనరు నావిమలసరసి - జూచి నిష్వారపడి రాజసూనుడపుడు. 
(ప్రబంధరత్నావళి, 340) 


నంది ఘంటకవులిద్దరూ కలిసి ఈ 'మదనసీనము' వ్రాసినా పెదపాటి జగన్న 
మల్లయ ఒక్కళ్లో ఉదాహరించవచ్చని పరిశోధకులు అధిప్రాయపడుతున్నారు. ఇటువంటీ 
పొరపాట్లకు ఆస్కారం లేకపోలేదు. కస్తూరి రంగకవి తన రంగరాట్ట్బిందంలో నంది సింగన్న 
వాతుసవుతాతకటో నీవని రెండు లక్ష్యాలు ఇచ్చాడు. నంది మల్లయ్య, ఘంట సింగన్న అనే 
పిర్లేగాని నంది సింగన అనే పేరు ప్రసిద్ధమైనది లేదు. అయితీ నంది మల్లయ్య తండ్రి పేరు 
సింగయ్య. చూడండి. వరాహపురాణం గద్య. 


1066 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఇది శ్రీమదుమామహేశ్చర ప్రసాదలబ్ధృసారసారస్వతాఖినంది, నంది సింగయామాత్య 
పుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాఖిదానఘంట నాగయప్రధానతనయ సింగరాయ 
కవిపుంగప్రణీతంబైన శ్రీ వరాహపురాణం... 


మల్లయ్య తండ్రీ సింగన్న వామన పురాణం చెప్పాడా? అయితే ఆ సంగతి ఈ కవులు 
తమ కావ్యాలలో చెప్పుకోరా? అన్నది ఒక ప్రన్నే. 

తెలుగు భాషలోని తొలిజంట కవులైన ఈ నంది ఘంటకవుల గురించి ఇంకా 
చేయవలసిన పరిశోధనలు ఉన్నాయి. 


భైరవ కవి 


హరిశ్చంద్రుని కథా, నవనాథ చరిత్రా ద్విపద కావ్యాలుగా వ్రాసిన గౌరనకు భైరవుడనే 
కుమారుడున్నాడు. ఇతడు కూడా తండ్రిలాగా చాలా మంచి కవి. శ్రీరంగమాహాత్మ్యం, 
రత్నపరీక్ష అనే పద్య గంథాలు వ్రాశాడు. కవిగజాంకుశం అనే లక్షణ గ్రంథాన్ని 
రచించాడు. ఈ మూడు పుస్తకాలవల్లా ఇతడు గౌరనకుమారుడని తెలుస్తూంది. కాని 
వీటిలో ఏ ఒక్కదానిలోనూ తన తండ్రి వ్రాసిన పుస్తకాల పేర్లను భైరవుడు చెప్పలేదు. 
అందుచేత కొంచెం సంశయించి సుప్రసిద్ధుడైన గౌరనకుమారుడేనా ఈ భైరవుడు అనే ప్రశ్న 
వేసుకోవలసివస్తుంది. దీనికి నిస్సందేహమైైన సమాధానం చెప్పుకోవచ్చు. భైరవుని మూడు 
గ్రంథాలనుంచి సాక్ష్యాలు సేకరించి సమన్వయం చేద్దాం. శ్రీరంగమాహాత్మ్యంలో 
ఖైరవుడిలా గద్య వ్రాసుకున్నాడు. 


ఇది శ్రీమ ద్రమరాంబావర ప్రసాదలబ్ధ్బసిద్ధ సారస్వతవిలాస గౌరన గౌరనామాత్యపుత్ర 
సుధీవిధేయ ఖైరవనామధేయ ప్రణీతంబైన శ్రీరంగమాహాత్మ్యంబను పురాణకథ. 


ఈ గద్యవల్ల భైరవుని తండ్రిపేరు గౌరన అనీ, అతడు సారస్వతవిలాసుడనీ తెలుస్తుంది. ఈ 
శ్రీరంగమాహాత్మ్యంలోనే అవతారికలో కృతిపతి తనను పిలిపించి అంకితం 
ఇవ్వమన్నాడని చెప్పే సందర్భంలో తన స్వవిషయం ' భైరవుడే ఇంకా వివరంగా 
చెప్పుకున్నాడు. 

కృతవిద్యాఖురళీపరిశ్రమకళాకేళీవిలాసుం జన 

స్తుతిచారిత్రుని గౌతమాన్నయపవిత్రుం గౌరనామాత్యస 

త్సుతు గళ్యాణకవిత్వలక్ష ణసమర్శ్థున్‌ సూక్తిముక్తాఫలా 

తతకాంతి స్ఫుట చంద్రికోల్లసిత విద్వత్కైరవున్‌ భైరవున్‌. 

(శ్రీరంగమాహాత్మ్యం, 1-18) 


భైరవకవి 1067 


ఈ పద్యంవల్ల కూడా భైరవుని తండ్రి గౌరన అనీ, అతడు గౌతమగో త్రుడనీ తెలుస్తున్నది. 
హరిశ్చంద్ర నవనాథ చరిత్రలు వ్రాసిన గౌరనకూడా గౌతమగోత్రుడే. ఈ పద్యంలోనే 
తాను 'కళ్యాణకవిత్వలక్షణసమర్గు' జ్ఞని భైరవుడు చెప్పాడు. అతడు లాక్షణీకుడే 'కవిరాజ 
గజాంకుశం' అనే లక్షణ గ్రంథంలో చివర స్వవిషయం ఇలా చెప్పుకొన్నాడు. 


గణపర్హాదుల మేలుగీడు వెలయంగా జెప్పె సాహిత్యం 

క్షణదీక్షాగురుడైన గౌరన సుధీసత్సుత్రు డత్యుల్లస 

ద్గుణరత్నాభరణుండు ఖైరవకవీంద్రుం డెందు దద్‌జ్ఞుల్‌ దనుం 

బణుతింపం గవిరాడ్లజాంకుశము భూ ప్రఖ్యాతమై మించగన్‌. (78) 


ఈ పద్యంవల్ల గౌరన సాహిత్య లక్షణదీక్షాగురుడని తెలుస్తుంది. గౌతమగోత్రుడూ, 
సారస్వతవిలాసుడూ, లాక్షణికుడూ అయిన గౌరన తెలుగు సారస్వతంలో ఒక్కడే 
కనబడుతున్నాడు. అతడు హరిశ్చంద్ర, నవనాథ చరిత్రలూ లక్షణదీపికా వ్రాసిన 
గౌరనకవే. బ్లైరవుడు తన మూడు పుస్తకాలలోనూ తన తండ్రి భ్రమరాంబావరప్రసాదంవల్ల 
కవిత్వం చెప్పి నవాడని విశదం చేశాడు. రత్న పరీక్షలోని ఈ పద్యం (4) చూడండి : 


భ్రమరాంబాదేవికృపన్‌ - సముచితనిరపద్యహృద్యసాహిత్యకళా 
క్రమవిమల ప్రతిభామణి - క్రమవైభవశాలియైన గౌరనసుతుడన్‌.? 


ద్విపద కావ్యాలూ, లక్షణదీపికా వ్రాసిన గౌరన కూడా భమరాంబావర పుత్రుడే. 
హరిశ్చంద్ర ద్విపదలో చివర ఇలా వ్రాసుకున్నాడు. 


భ్రమరా ప్రసాదసంప్రాప్తకపత్వ 

సుమహితసామ్రాజ్య సుఖపరాయణుడు 

చతురసాహిత్యలక్ష ణచ క్రవర్తి 

ప్రతివాదిమదగజపంచాననుండు 

మతిమంతు డయ్యలమంకత్రిపుంగవుని 

సుతుడు గౌరనమంత్రి సుకపిశేఖరుడు 

కవులెన్న నుత్తరకథ రచియించె. (హరి. ఉత్తర 2910-2916) 


గౌతమగోత్రం, భమరాంబావరప్రసాదం, లాక్షణికత్వం, సారస్వతవిలాసం అనే నాలుగు 
విషయాలలో ఏకీభావం కుదిరింది కనుక సుప్రసిద్ధుడైన గౌరనే ఈ భైరవుని తండ్రి అని 
చెప్పుకోవచ్చు. తండ్రిలాగే భైరవుడు కూడా రసత్కావ్యాలు వ్రాయడానికి ముందు 
లక్షణగంథం వాశాడు. గౌరన తాను ప్రతివాదిమదగజపంచాననుడనని చెప్పుకొంటే, 
భెరవుడు కవిగజాంకుశాన్ని తయారు చేసి చేత ధరించి వాళ్ల మదాన్ని పోగొట్టాడు. 
కవిగజాంఠుశంలోని తొలిపద్యాలలో ఈ సంగతి చెప్పాడు: 


1. “ఠవిగజూంకుశం' అంధ్రసాహిత్యపరిషత్‌ పత్రిక 18వ సంపుటం 2వ సంచికలో ప్రచురీతమయింది. 
2. కొది పాఠభేదాలతో ఇదే పద్యం కవిగజాంకుశంలో ఉంది. వాని నెంబరు 6. 


1068 సమగ్రాంధ్ర సాహిత్యం 


సందడివడు లక్షణమును - పొందుగ దవళించి జాగుపోవిడచి సుధీ 

బృందంబు మెచ్చ నే నొక - చందమ్మున గవి గజాంకుశమ్మను పేరన్‌ 

లక్షణ (గ్రంథమొనరించి లాగుమీర - దానిగొని యేను గుకవిమాతంగములను 

మదముదూలంగ గీపెట్ట పాలపువాడ - నని ప్రతాపించి పలికిన పలుకువినుడు. 
(కవిగజాంకుశం - 4, 5) 


ఇలా ప్రతాపించి అతడు వ్రాసిన లక్షణగంథం చాలా ప్రామాణికమే అయింది. కొడుకు 
వ్రాసిన కవిగజాంకుశంలోని పద్యాలు తండ్రి రచించిన లక్షణదీపికలో సహితం 
కనబడుతున్నాయి. ఈ సంగతి కొట్టవచ్చినట్టు కనబడగానే, తండ్రి తన కొడుకు 
పుస్తకంలోంచి పద్యాలను ఉదాహరిస్తాడా అనే అనుమానం కలిగి అది లక్షణదీపిక వ్రాసిన 
గౌరనా, కవిగజాంకుశం వ్రాసిన ఖైరవుడూ తండ్రీ కొడుకులే అనే సిద్ధాంతానికి 
బాూధకమవుతుంది. ఈ సంగతి తెలియజేస్తూ మానవల్లి రామకృష్ణకవిగారు ఇలా 
వ్రాశారు.3 


గౌరన తన లక్షణదీపికలో కవిగజాంకుశముననుండి నాలుగు పద్యము లాంధ్రము 
లుదాహరించెను. పుత్రుని లక్షణగ్రంథంనుండి ఉదాహరించెనా యనునదియే సందియము. 
లక్షణదీపికాప్రతులు నాయొద్దను, బ్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమునను కలవు. 
కవిగజాం కుశప్రతులు భఖిన్నదేశప్రతులు నాయొద్ద నాల్లు కలవు. చెన్నపురి యడయారు 
సంస్కృత పుస్తకాలలో నొకటి కలదు. లక్షణదీపికలో _ నన్నిప్రతులలో 
నానాల్గుపద్యములు గవిగజాంకుశములోని వనియే యున్నవి. కవిగజాంకుశప్రతులలో నా 
నాల్లు పద్యములలో నేదియు గానరాదు... వాస్తవానికి లక్షణదీపికలో ఉదాహరించిన ఒక 
పద్యం ఖైరవుని కవిగజాంకుశంలో కనబడుచున్నది." 


తాము చూసిన ప్రతులలో కనబడనందున మానవల్లివారు ““లక్షణదీపికలో 
నుదాహరింపబడిన కవిగజాంకుశము మరియొక ప్రొచీనవిరచితమై ఉండునేమో'' అని 
అభిప్రాయపడ్డారు.* కాని కుమారుని కవిగజాంకుశంలోని పద్యాలే తండ్రి పుస్తకంలోకి 
లేఖకుల మూలంగా వెళ్లి ఉంటాయి. లక్షణదీపికలో రెండు కవిగజాంకుశాలనుండి 
ఉదాహరణలిచ్చారు. ఒకటి సంస్క్కృత[గగంథం; రెండవది భైరవుడు తెలుగులో వ్రాసినది. 
ఆంధ్రసాహిత్య పరిషత్తువారి గ్రంథాలయంలో ఉన్న ఒక లక్షణదీపిక ప్రతిలో 
ఆంధకవిగజాంకుశంలో ఆరు పద్యాలు కనబడుతున్నాయి. ఇవి స్వతంత్ర -గ్జల్లూలు 
కావు. సంస్కృత లక్షణ గ్రంథాలలోని శోకాలకు తెనిగింపులే. గౌరన లక్షణదీపికలో 
కవిగజాంతుశంలోని ఉదాహరణ కనిపించినప్పుడల్లా వానికి మూలమైన సంస్కృత శోకం 
మొట్టమొదట విధిగా ఉంటున్నది. 


3. శ్రీరంగ మహత్మ్యం, పీఠిక పుట 4 
41. లక్షణదీపిక, తాటాకుప్రతి, నెం. 1391 


ఖైరవకవి 1069 


తండ్రి వ్రాసిన లక్షణదీపికలోని ఉదాహరణలను భైరవుడు అనువదించి తన 
గజూంకుశంలో పొందుపరిచి ఉంటాడు. వాటిని అనంతర లేఖకులు లక్షణదీపికలో : 
పొందుపరిచి ఉంటారు. మూలశోకాలనూ, అనువాదాలనూ పరిశీలిస్తి ఈ సంగతి 
స్పష్టమవుతుంది. 


లక్షణదీపికలో ఇచ్చిన ఆంధ్రకవి గజాంకఠకుశంలోని పద్యాలను వరుసగా చూద్దాం. 
మొదట ఈ పద్యం కనబడుతుంది. 


మగణంబు పద్యముఖమున - సగణముతోకూడిీ జెప్ప జనుకృతి యుండెన్‌ 
దగు పద్య మొండె గర్హకు - సగణితముగ నిష్టసిద్దులయ్యెడు కొరకున్‌. 
=వి ఠి 09 
(లక్షణ, తృతీయ) 
ఇది అలంకారచూడామణీలోని శోకానికి అనువాదం. 
కర్తుః కారయిత్యుక్చైవ మగణో బుధకర్ష్చృక: 
సగణేన సమాయుక్త స్పర్వకామఫలప్రదః 


ఈ శోకాన్ని పై తెలుగు పద్యానికి ముందు గౌరన ఉదాహరించాడు. ఇక రెండవ పద్యం. 


ఆరోగ్యకరుడుభాస్కరు - డారయ జగణమున కొడయుడది మొదలిడగా 
నేరోగము పైకొనదా చేరువ చుట్టంబు గణయు చేర్చిన చాలున్‌.్‌ 
(లక్షణ. తృతీయ) 

ఇది సాహిత్యరత్నాకరంలోని శోకానికి అనువాదం. 

జగణస్సూర్యదైవత్యో రుజం హంతిన దోషకృత్‌ 

గణానా ముత్తమాజేయా గ్రహాణాం భాస్కరో యథా 

ఆతి జా 

'తథానుమతః ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్‌ ఇతి' అని గౌరన చెప్పాడు. తరువాత పై 
తెలుగు పద్యం లేఖకుడు ఉటంకించాడు. ఇక మూడవది. 


పరుసవేదితోడ బెరసిన లోహంబు - జాతకరూపమైనచందమునను 
సారమైనగణసంగతితనకీడు - మాని దుష్టగణముమంచిదౌను. (లక్షణ. తృతీయ) 


ఇది కూడా ఒక శోకానికి అనువాదమే. సాహిత్య చంద్రోదయంలో ఇలా ఉందని గౌరన 
ఉదాహరించాడు. 

నగణస్య సమీపస్తో దుర్గుణ శుభదో భవేత్‌ 

అయః కాంచనతా మేతి స్పర్శాద్ధి స్పర్శవేదినః 
ఈ శోకం తరువాత కవిరాజగజాంకుశంనుండి ఒక శకాన్ని గౌరన ఉదాహరించాడు. 


రం లా 
"ఇ... ఇది పరిషతువారు ప్రచురించిన కవిగజాంకుశంలో 42వ పద్యం. తొలిపాదంలో 'ఆరోగ్యవ్రతుడగు 
నిను' అని పాఠాంతరం ఉంది. 


1070 సమగ్రాంధ్ర సాహిత్యం 


పర్వతానాం యథా మేరు స్సృురాణాం శంకరో యథా 
మృగాణాంచ యథా సింహో గణానాం నగణ స్తథా. 


దీని అనువాదం తెలుగు కవిరాజగజాంకుశంలో కనబడదు. ఆంధ్రగోకర్ణఛందంలోని ఈ 
క్రీందిపద్యం ఉదాహరించాకనే కవిగజాంకుశంలోని పరుసవేది పద్యాన్ని లేఖకుడు 
పేర్కొన్నాడు. 


ఏగణము గదిసె నగణం - బాగణము సమస్తమంగళావాసంబై 
రాగిల్లు వినుము పరుషము - తో గదిసీనపసిడివన్నై దూకొనుమాడ్కిన్‌. 


సాహిత్య చందోదయంలోని “నగణస్య' అనే శోకాన్ని ప్రమాణంగా చూపాక దానికి 
అనువాదమైన రెండు తెలుగు పద్యాలు ఉదాహరించవలసినంత అవసరం గౌరనకు 
ఎందుకు కలిగింది? ఇంక తరువాతి తెలుగు పద్యాన్ని చూద్దాం, 


మృతుడగు పద్యాదిని దా - మృతనక్షత్రంబు లిడిన మేదిని సౌఖ్యా 
న్వితుడగు నమృతము లనన - ప్రతిమములగు తారకములు పద్యాదినిడన్‌. 
(లక్షణ. చతుర్ధ) 
దీనికికూడా సంస్కృ్రృ్రతవళాలం ఉంది. గౌరన మొదటనే అది చెప్పాడు. 
జీవపక్షే సితే చండ్రే కార్యం స్యాదమృతోపమం 
మృతపక్షేమృతం జ్ఞేయం యా పచ్చంద్రబలాబలం. 


దీని తరువాత నక్షత్రయోనుల గురించి చెప్పే సీసపద్యం కనబడుతుంది. 


గుజ్జంబుకరియును గొట్టియు ఫణియుగం 
బును పిల్లియును మేషమును మహోగ్ర 
మూషకయుగమును మునుకొనిధేనువు 
సెనుమును బులియును నేనుగుయును 
పుండరీకమును నేణమును నక్కయుగపి 
పరయుగళంబు వానరము హరియు 
గుజ్బింబు మృగపతి గొట్టియు గరిణియు 
నానొప్పునక్షత్రయోనులివియ 

ఎలుకపిల్లి సింహమేనుగ వానర 

పులియు పన్నగంబు ముంగిసయును 

_ నొనరవైరివర్గమగు వాని బద్యాది 
నిలుపదగదు పొంతు దెలిసి వాని. (లక్షణ. చతుర్ధ) 


దీనికి కూడా సంస్కృతమూలం ఉంది. 'రత్నమాల' లోని “అక్వేభాజఫణి ద్వయంచ' 
అనే శోకాన్ని గౌరన ఉదాహరించాడు. ఈ సీసపద్యం ఖైరవునిది కాదేమో అన్నంత 


ఖైరవకవి 1071 


పేలవంగా ఉంది. ఇందులోని భావాలు కవిగజాంకుశంలోని ఇతర పద్యాలలో 
కనబడతాయి. 


ఉరగంబు ముంగిసయును 

హరిణంబును కుక్కుటంబు నావును బులియున్‌ 

దరుచరమును మేషంబును 

దురగము మహిషమును జెలిమి దొరయును మరీయున్‌. (కవిగజాంకుశం. 54) 


లక్షణదీపిక ప్రతి విలేఖకుడు పొరపాటున పై సీసపద్యం ఖైరవునిదని వ్రాసి ఉంటాడు. అలా 
పౌరపడడానికి ఆస్కారం ఉంది. ఈ పద్యం తరువాత మాతృకాపూజావిధానంలో 
'కలువలకొప్పుదీర్చి' అనే పద్యం ఆంధ్రకవిగజూంకుశంలోనిదని లక్షణదీపికలో 
కనబడుతున్నది. అయితే ఇది అధర్వణభఛందంలోనిదని కస్తూరి రంగకవి ఉదాహరించాడు. 
(రంగ. 2-270) 


ఈ పరిశీలనవల్ల లక్షణదీపికలో ఇచ్చిన వివిధ సంస్కృత ప్రమాణాలకు 
అనువాదాలు అదనంగా ఉన్నాయన్నది స్పష్టమవుతుంది. ఇవి బహుశా తండ్రి గ్రంథానికి 
కొడుకు వ్రాసుకొన్న పుత్రికలో చేరిన పద్యాలు కావచ్చుగాని, తండ్రి తనంతట తాను 
ఇచ్చిన ఉదాహరణలు కావని చెప్పవచ్చు. అయితే అనంతరలాక్షణికులు ఖైరవుని 
కవిగజాంకుశంనుండి ప్రమాణాలు ఉదాహరించారు. ఈ' లక్షణ గ్రంథంలో అతడు 
బహుశా ఈ క్రింది పద్యంలో చెప్పిన విషయాలన్నీ రచించి ఉంటాడు. 


శబ్బార్థరూఢిరసస్థితి బహువిధవ్యంగ్య భేదములు భావములు గతులు 

శయ్య లలంకారసరణులు రీతులు పరిపాకములు దశప్రాణములును 

వృత్తులు వస్తువివేకంబు గుణములు గవిసమయము జమత్కారములును 
వర్గనంబులు గణవర్ణఫలంబులు దత్కులంబులు సధిదైవతములు 

గ్రహములు శత్రుమిత్రయోగములు దశలు 

నంశవేధయు భూతవీజాక్షరముల 

పొత్తువులు దెల్సి శాంతవిస్ఫురణదనరు 

సత్కవీంద్రుని కృతి బుధసభల వెలయు. (శ్రీరంగమాహాత్మ్యం, 1-12) 


ఇన్ని విషయాలలో, బహుశా కవిగజాంకుశాన్ని భైరవుడు బ్రాసినా అందులోని 78 
పద్యాలు మాత్రమే నేడు లభ్యమవుతున్నాయి. ఈ కృతిని భైరవుడు నూనూగు మీసాల 
నూత్నయోౌవనంలో వ్రాసి ఉంటాడు. అప్పటికి అతడూ తండ్రీలాగే భమరాంబాభక్తుడు. 
కవిగజాంకుశం ప్రారంభంలో ఇలా చెప్పుకున్నాడు. 


శ్రీమత్సరమసితానన - తామరసవికాసలీల దగిలి భమరాం 
బామధుమత్తభమరిక - నామనసరసీరుహంబునన్‌ భ్రమయించున్‌. 


1072 సమగ్రాంధ్ర సాహిత్యం 


అని ఇష్టదేవతా ప్రార్థనంబు జేసి... లక్షణగ్రంథాన్ని విరచించాడు. అప్పటికే అతడు 
ఉభయభాషాపారీణుడు. దుష్కని పిశాచాలను అదలించే భైరవుడనని ఇలా 
చెప్పుకొన్నాడు. 
భైరవుడ నుభయభాషా - పారీణుడ లో భిభవన భవభూమివ్యా 
పారసవికారదుష్కవి - ఘోరపిశాచుల వదల్బుకొను ఖభైరవుడన్‌.! 
(కవగజాంకుశం, 7) 
తన పేరులోని ఖైరవత్వాన్ని సమర్థించుకొనడానికి ఇలా పద్యం వ్రాశాడేగాని 
అతడంత భయంకరుడు కాదు. సద్గుణరత్నాభరుణుడు (కవిగజాంకుశం, 78) - 
రత్నాలను గురించి భైరవుడు చాలా సాధికారంగా మాట్లాడగలిగిన 
ప్రామాణీకుడు. అతడు 'రత్నపరీక్ష' అనే శాస్త్రీయ గ్రంథం వ్రాశాడు. ఆందులో నవరత్నాల 
నామాలు, వాటి లక్షణాలు, దోషనివారణలు మొదలైనవి 79 పద్యాలలో వ్రాశాడు. 
శుద్ధమైన వజం ఎలా ఉంటుందో ఇలా చెప్పాడు. 


_ దాకటిమీద పెట్టి బెడిదంబుగ సమ్మెట వేయ ఖిన్నమై 

పోక జలంబులో మునిగిపోవక యెప్పుడు లోహపత్రి కిన్‌ 

జేకొని వ్రాయరేఖవిలసిల్లని వజ్రము వజ్రమిద్ధరన్‌ 

బాకటరీతిదాల్చునట భర్గు డొసంగు శుభంబు లెప్పుడున్‌ (రత్న. 27) 
లోపాలున్న వజ్రాలను ధరిస్తే యముడు తిట్టినట్టు చస్తారట (రత్నపరీక్ష 25), సున్నం 
పూసినా బాలసూర్యునిలాగ ప్రకాశించే పచ్చ ఆరవై నాల్లువేల దీనారాల వెల చేస్తుందట 
(రత్నపరీక్ష 32). ఈ రత్నపరీక్షను ఖైరవుడు ముదిగొండ కేదారయ్య కోరికపై ముదిగొండ 
వీరభద్రునికి అంకితం ఇచ్చాడు (రత్నపరీక్ష 1-3). ముదిగొండ గామం తెలంగాణాలో 
ఉంద్‌. 

ఏ కావ్యమైనా ఆవిర్భవించడానికి కొన్ని చారిత్రక పరిస్థితుల నేపథ్యం ఉంటుంది. 
“రత్నపరీక్ష వంటి శాస్త్రగంథాలు కొన్ని కొన్ని ప్రత్యేకమైన సాంఘిక, రాజకీయపరమైన 
అవసరాలవల్ల నిపుణులు రచించవలసివస్తుంది. భైరవుడు ఈ గ్రంథ రచన చేయడానికి 
కారణం ఏమై ఉంటుందో ఆలోచించి పరిశోధకులు “కొంత సమాధానముగా 
నుపకరించవచ్చునని' ఇలా చెప్తున్నాడు.” 

“మహబూబునగరం జిల్లాలోని - అచ్చంపేట తాలూకాకు చెందిన నేటి 
అమరాబాదు (గ్రామము) పీఠభూమికి పూర్ణము ప్రతాపగిరి సీమయని పేరు. ఈ 
పీఠభూమిపైగల మద్దిమడుగు ఒకనాడు పట్టణము. అప్పుడిది రవ్వలపేట. దీని 
సమీపములోనే గల 'తీగల మాను' వద్ద ఆనాడు వజములు కాల్చి తీసేవారు. అప్పుడు 


తవ్వీ విడిచిన గనులు నేటికీ గలవు... రాచకొండ- దేవరకొండ- పద ్మనాయకుల పరిపాలన 


6. ఈ పద్యమే రత్నపరీక్షలోకూడా ఉంది. దాని నెంబరు 5. 
7. రంగాచార్య - (సం. శ్రీరంగమాహాత్మ్యం - పీఠిక - పుట ౫1) 


ఖైరవకవి 1073 


సమయమందీ ప్రాంతము దేవరకొండలోనిదే. ఆనాడు భూమిలో గల రత్నాలు వెలికితీసి 
పరీక్షించుట, వ్యాపారము జరుగుట, సంభవించుట వలననే ఖైరవుడు రత్నపరీక్షను 
తెనిగించి మరికొన్ని విషయములు క్రోడీకరించి యుండవచ్చు.'' 


వాస్తవానికి ఒక్క దేవరకొండ రాజ్యం మాత్రమేకాక తెలుగుగడ్డ వజాలసీమ. 
కృష్ణానది 'ప్రవహించినంతమేర వజ్రాలు దొరికే చోటే. గుంటూరు జిల్లా చేజర్ల దగ్గర, 
సత్తినపల్లి తాలూకా కొల్లూరుదగ్గర, నూజివీడు తాలూకా మలపల్లి, గొల్లలపల్లె దగ్గర, 
కర్నూలు జిల్లా జన్నంపల్లె, "మానిమడుగు, రామళ్ళకోట ఇలాకాల దగ్గరా,” అనంతపురం 
జిల్లా వజ్రకరూరుదగ్గర వజాలు దొరుకుతూ ఉండేవి. కొల్లూరుదగ్గరే కోహినూరు వజం 
దొరికిందని కథలుగా చెప్పుకొంటారు. క్రీ.శ. 1679 ప్రాంతాలలోని తూర్పు ఇండీయా 
కుంఫిణీ ఏజంట్ల కథనం వల్ల తెలుగుడేశంలోని వజాల గనుల వైనాలు తెలుస్తున్నాయి. 


“రత్నపరీక్ష గ్రంథాన్ని రచించమని కోరిన ముదిగొండ కేదారయ్య బహుశా గనుల 
గుత్తదారు కావచ్చును. సర్వసాధారణంగా గనులుండే భూములను గుత్తదారులు 
పాడుకుంటారు. సర్కారుకు చెల్లించవలసిన వాటా చెల్లిస్తారు. తెలుగుగడ్డ ఇంతటి 
వజాలసీమ అయినా రత్నపరీక్ష గ్రంథంలో ఈ సంగతిని ఖైరవుడు చెప్పలేదు. “వజ్రములు 
పుట్టుస్థలములు' ఎక్కడెక్కడ ఏయే కాలాలలో ఉన్నాయో ఇలా వివరించాడు. 

మహితాల మాతంగ మహితస్థలంబుల 

నుదయించునవి కృతయుగమునందు 

గురుతర కాశ్మీర కోసలోదృవములై 

కరమొప్పు డ్రేతా యుగంబునందు 

బౌండ్రక సౌరాష్ట్ర భవ్యదేశములందు 

(బ్రభపించి వెలుగు దాషిపరమునందు 

వైరాట సింధువిదూరదేశములందు. 
విలసిల్లు గలియుగవేళ నిపుడు 


విమల వజింబు లీరీత క్రమము మెఆసి 

నిజసముత్సుల్ల కాంతుల నిథిలదిశల 

నిగుడు ధగధగ మెజయును నిండి తనసు 

మంత్రతభ నూర్కొని మెండు మెఠయ (రత్నపరీక్ష. 21) 

త్రిలింగభూమి 'వజ్రాలునికీపట్టు' అని భైరవుడు చెప్పకపోయినా ఉత్తరోత్తరా 
తెలుగుసీమకు రాజధాని అయిన గోల్కొండ అన్న స్థలనామ రత్నాలకు పర్యాయపద 
మైంది. ప్రపంచ భాషలలో విస్తారంగా వ్యాప్తి చెందిన ఇంగ్లీషులో గోల్కొండ అన్న 
పదానికి 'ఎ రిచ్‌ సోర్స్‌ ఆఫ్‌ వెల్త్‌ అనే అర్థాన్ని చాంబర్స్‌ నీఘంటువు ఇస్తూ ఒకనాడు 
వజాలు సానపెట్టే నగరం ఇప్పుడు శిథిలమై ప్టాదరాబాదు వద్ద ఉన్నదని వివరణ తూడా 
చెప్తుంది. 
8. ఆరుద్ర వ్యాసపీఠం, పుట 77 | 


1074 సమగాంధ సాహిత్యం 


చాపచీరిగినా చదరంత అని నిన్నటిదాకా అనంతపురం జిల్లా గుత్తి తాలూకా 
దగ్గరున్న వజకరూరులో వర్గం వెలసిన తర్వాత వజ్రాలు బయటపడుతూ ఉండేవి. 
సాధారణ గామీణులు అన్నం మూటలు కట్టుకొని వజ్రాలు వెదకడానికీ ప్లోవాళ్ళు. వాళ్ళ 
వాళ్ళ అదృష్టాన్ని బట్టి వజ్రాలు దొరుకుతూ ఉండేవి. సాధారణ గ్రామీణుల 
సంగతేమోగాని సాహిత్య పరిశోధకులు కూడా వెదకడం మొదలుపెడితే ప్రాచీన కవులలో 
గౌరన వంటి పద్మరాగం, ఖైరవుని వంటి రవ్వలు దొరుకుతారు. గౌరన, భైరవుడు 
రాచకొండ పద్మనాయకుల కొలువులోనున్న మంత్రుల కుటుంబంలోనివాళ్లు. భైరవుడు 
ప్రొఢ రచనలు చేసే కాలానికి రాచకొండ దేవరకొండ రాజ్యాలలో రాజకీయమైన 
మార్పులు వచ్చాయి. రెండవ అల్లావుద్దీన్‌ అహమ్మద్‌ క్రీ.శ. 1435లో బహమనీ రాజ్యపు 
గద్దె ఎక్కాడు. అతడు తన తమ్ముడు ముహమ్మద్‌ ఖానుకు రాచకొండ జాగీరును 
ఇచ్చాడు. పద్మనాయకరాజ్యం పరాధీనమైంది. రాచకొండ ప్రభువుల సేవలో ఉండే 
మంత్రులు మహమ్మదీయుల కొలువులో చేరారు. భైరవుడు ఈ మంత్రులను ఆశ్రయింప 
వలసిన అవసరం వచ్చింది. అతడు చాగయ రామదేవపండిత మహాప్రధానికి 
శ్రీరంగమాహాత్మ్యం అంకితం ఇచ్చి ఆయన పోషణలో ఉన్నాడు. ఈ మంత్రి చిన్నన్నగారు 
ఇమ్మడి సైఫఖాను వద్ద అమాత్యుడుగా ఉండేవాడు. విజయనగరంమీద బహమనీ 
సుల్తానులు క్రీ.శ. 1443-44 సం॥లలో చాలా విజయవంతమైన దండయాత్ర చేశారు.” ఆ 
యుద్ధంలో విర్ణలదేవుడు పాల్గొని ప్రశంసలు పొంది ఉంటాడు. భైరవుడు ఈ విజయాన్ని 
ఇలా గ్రంథస్థం చేశాడు. 


పటుధాటీముఖబ్బ ంభమాణకలహ ప్రొఢార్ల సంఘాతవి 
స్ఫు టరింఖాపుటకో టిఘట్టనపరిక్షు జ్ఞక్షమో ద్య ద్విశం 
కటధూళీ పటల ప్రశోషితమహాకర్తాటేనాసము 
దృటపాధోనిధి విర్ణలేంద్రు బురణింపన్‌ మంత్రు లేరీ ధరన్‌? 
( శ్రీరంగమాహాత్మ్యం, 1-42) 
ఈ విర్దలమంత్రి తమ్ముడు రామదేవపండితుడు కూడా చాలా పరాక్రమవంతుడు, 
తురగారోహరేవంతుడు, అమిత సాహసుడు. ఇతడు కూడా తన మహమ్మదీయ 
ప్రభువులతో కర్ణాటకంపైన చేసిన యుద్దాలలో పాల్గొన్నాడు. శ్రీరంగమహాత్మ్యం 
షష్ట్యంతాలలో భైరవుడు 1 ఇలా చెప్పాడు. 
సింహతలాటాంకున కువ - సంహృత కర్ణాటకటకజననాథచమూ 
రంహునకు జారులక్షణ - సంహనునకు నమిత భాగ్యసంపన్నునకున్‌, 
(శ్రీరంగమాహాత్మ్యం, 1-60) 
అని చెప్పి శ్రీరంగమాహాత్మ్యం భైరవుడు అంకితం ఇచ్చాడు. ఈ రచన చేసీ వయసు 
వచ్చేసరికి రాజకీయ పరిస్థితులే కాదు, ఖైరవుని దృక్పథంలో కూడా మార్పు వచ్చింది. 
ఆదిలో భ్రమరాంబా భక్తుడైన ఇతడు వైష్టవుడయ్యాడు. ''సకలధర్మంబులందును 
9. తెలుగుభాషాసమితివారి విజ్ఞానసర్వస్వం, సంపుటి 3, పుట 360. 


ఖైరేతక్షవి 1075 


సాత్వికంబు పరమధర్మం విది అవలంబించి చరియించునిర్మలాత్ములు మనోవాక్కాయ 
కర్మంబుల పరాత్మలగునెల్లవారికి గురువులు'' అని ఖైరవుడు భావించాడు. ఇతనికి 
బమ్మెర పోతరాజుగారు పరమ గురువు అయినట్లు ఊహించవచ్చు. శ్రీరంగ 
మాహాత్మ్యంలో పోతరాజుగారి ప్రభావం అడుగడుగునా కనబడుతుంది. చూడండి: 


హరిదివ్యనామధేయామృతం బింపారజెలగి యాస్వాదించు జిహ్వ జిహ్వ 
గోవిందకళ్యాణగుణవోోషంబులు బలుమారు తలపోయు తలపు తలపు 
కమలాక్షు నిత్యమంగళమూర్తివిభవంబు సౌంపార వీక్షించు చూపు చూపు 
ఫణీరాజతల్పు శ్రీపాదపద్మంబులుచేరి యర్చనసీయు సీత సేత 

వాసుదేవ ప్రియంబైన వ్రతము వ్రతము 

దైత్యభేది నుపాసించు తపము తపము 

శౌరి నారాధనముసీయు జపము జపము 

విష్టుపదభక్తి సమకొల్పు వినికి వినికి. ( శ్రీరంగమాహాత్మ్యం, 1-77) 


ఈ పద్యం కథారంభంలోనే కనబడుతుంది. వాస్తవానికి శ్రీరంగమాహాత్మ్యంలో కథ 
విశేషంగా ఏమీలేదు. కావేరీతీరాన విభీషణుడు శ్రీరంగధామాన్ని నిలిపాడు. ఇది అతనికి 
శ్రీరామచంద్రుడు ఇచ్చాడు. అది ఇక్షాషకుల కాలంనుంచి ఆ రాజవంశంలో వుంది. 
దానిని ఇక్ష్వాకు మహారాజు తపస్సు చేసి పొందాడు. ఆయన ఆ తపస్సు చేస్తున్నప్పుడు 
సహజంగా ఇంద్రుడు దానిని చెడగొట్టదలిచాడు. అప్సరసలను పంపించాడు. వాళ్లు 
తెలుగు ప్రబంధాలలో విధిగా వుండవలసిన పుష్పాపచయం అదీ చేశాక ఆయన తపస్సు 
చెడగొట్టలేకపోతారు. అప్పుడు ఇంద్రుడు కుమారసంభవంలోలాగ మన్మథుణ్ణి 
పంపిస్తాడు. మన్మథుడు కూడా గెలవలేకపోతాడు. ఇంద్రుడి సయంగా చెయ్యి 
చేసుకున్నాడు. అప్పుడు ఇక్ష్వాకు మహారాజు శ్రీహరిని తలచుకొన్నాడు. ఆయన తన 
సుదర్శనాన్ని పంపించాడు. అది ఇంద్రునికి బుద్ది చెప్పింది. దానితో ఇంద్రుడు బ్రహ్మ 
దగ్గరికి వెళ్తాడు. ఇక్ష్యాకు డేమి కావాలని తపస్సు చేస్తున్నాడో బ్రహ్మ 
తెలుసుకున్నాడు, రంగధథామం సూర్యవంశ రాజధానిలో వెలసింది. ఈ శ్రీరంగాన్ని 
విభీషణుడు తీసుకువచ్చి కావేరివద్ద తాత్కాలికంగా దింపి మళ్లా లంకకు తీసుకుపోదా 
మనుకున్నాడు. దింపాక దాన్ని మరి కదిలించలేకపోయాడు. అక్కడే అది ఉండిపోయింది. 
పుణ్యక్షేత్రం అయింది. ఆ చుట్టుప్రక్కల వున్న తీరాలు గొప్పవి అయ్యాయి. అక్కడ 
మరణించిన దుర్మార్గులను తీసుకువెళ్లడానికి యమభటులు వస్తే విష్ణుదూతలు 
చితకబాదుతారు. శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్య్యంలోలాగ ఆ యమదూతలు పోయి 
యమధర్మరాజుతో చెప్పుకొంటారు. 


శ్రీరంగమాహాత్మ్యం గరుడ పురాణంలో ఉంది. [బ్రహ్మాండ పురాణంలో కూడా 
ఉందట. గారుడంలో నూరు అధ్యాయాలున్నాయి. బ్రహ్మాండ పురాణంలో 9 మాత్రమే 


10. _శ్రీరంగమాహాత్య్యం, 3-708 


1076 సమగ్రాంధ్ర సాహిత్యం 


ఉన్నాయి. గరుడ పురాణాన్ని ఆధారం చేసుకొనే భైరవుడు దీనిని రచించాడు. మూలంలో 
లిని బుతువర్గనలు, పురవర్ణనలు చేశాడు. విష్ణుమూర్తిచేత, లక్ష్మీదేవిచేత జల క్రీడలు 
ఆడించాడు. మారువేషాలు వేయించాడు. సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉంటే, 
విష్ణువు కపట భూసురుని వేషం వేసుకొని వటువులు వెంటరాగా వెళ్ళాడు. అతనిని చూసి 
సనత్కుమారుడు “నీ ఊరేమిటి? పేరేమిటి? తల్లి ఎవరు? తండ్రి ఎవరు? నీ 
భాగవతార్థమెయ్యది? దయచేసి చెప్పు?” అని అడిగాడు. అప్పుడా కపట వటువు ఇలా 
సమాధానం చెప్పినట్టు పోతరాజుగారు శ్లేషప్రధానంగా వ్రాశారు. 


ఇది నాకు నెలవని ఏరీతి పలుకుదు నొకచోటనక నిండియుండ నేర్పు 
నెవ్వనివాడనం చేమని పలుకుదు నాయంతవాడనై నడవనేర్తు 
నీ నడవడియని యెట్లు వక్కాణింతు బూని ముప్పోకల బోవనేర్తు 
నది నేర్తు నిది నని యేలచెప్పంగ నేరువులన్నియు నేస నేర్తు 
నొరులుగారు నాకు నొరులకు నే నౌదు 
. నొంటివాడ బుట్ట మొకడు లేడు 
సిరియు దొల్లి కలదు సెప్పెద నాటెంకి 
సుజనులందు దరచు జొచ్చియుందు. (భాగవతం, 8-552) 


పోతరాజుగారి ననుసరించే భైరవుడు తన శ్రీరంగమాహాత్మృంలో సనత్కుమారుని ప్రశ్నకు 
విష్ణువుచేత భాగవత పద్యంలాగే సమాధానం చెప్పించాడు. 


ఇందుండి వచ్చితి నిప్పుడే ననరాదు సకలలోకైకసంచారి గాన 

నిది యది నెలవని యేర్పరింపగబోల దెందు చూసిన వసియింతుగాన 

రూపించి తల్లిదండ్రుల జూపి చెప్పగా లేదు వారెవ్వరు లేరు గాన 

వీరు బంధువులని వివరింపగూడదు సర్వభూతములకు సముడగాన 

వటువు లిట్టట్టు గతి జేరి వచ్చిరనగ 

బొందుగాదు నిమిత్తసంభూతు లగుచు 

జిత్తగతమైన కార్యంబు చేతలందు 

నెరుగదగుగాక మాటలు నేమిచెస్ప? (శ్రీరంగమాహాత్మ్యం, 3-457) 


పోతరాజుగారిలాగే భైరవుడు కూడా సుదీర్ణవచనాలు వ్రాస్తాడు. తత్సమపదా 
డంబరం చూపుతాడు. అచ్చతెలుగు నుడులు వాడి ముచ్చట తీరా మువ్వల సవ్వడులు 
చేస్తాడు. పోతరాజుగారు యమకానికి అప్పుడప్పుడు ముగ్గులవుతారు. 'ఈ యమకంలోని 
గమకాలన్నీ భైరవుడు పోతరాజుగారినుండి పుణికిపుచ్చుకున్నాడు. ఆదిదంపతులు 
విష్ణుమూర్తి, మహాలక్ష్మి వనవిహారం చేస్తున్న ఘట్టంలో వరుస ప్రక్రియలో కందపద్యాలను 
భెరవుడు వ్రాశాడు. రెండు మూడు చూద్దాం. 


శైరవకవి 1077- 


మాకందము కడునిది ర-మ్మా కందము డాయబోయి మంజీరులకున్‌ 

మాకందగ వెరగవిసిన - మాకందము మగువ మధురమాకందమిల౯ 

వారములగు నతనుని పరి - వారములకు నెలవు లగుచు వాలెడి సమ్య 

గ్వారము వారము దనకై - వారము లొనరింపసింధువారము లతివా 

శుకముఖరుచి గల తపనా-శుకముల నెరి మరయునంగజునితటభవనాం 

శుకములన మెరయు నవకిం - శుకముల గనుగొనుము రాజశుకమృదువాణీ 
(శ్రీరంగమాహాత్మ్యం, 4, 816, 817, 819) 


పోతరాజుగారికి సర్వలఘుకందాలు వాయడం సరదా. భైరవుడు కూడా సర్వలఘు 
రచనలు చేశాడు. 37 అక్షరాలుండే లయ హరివృత్తంలో పాదానికి 35 అక్షరాలు లఘువులే 
ఉంటాయి. ఆ ఛందస్సులో భైరవుడు పద్యం చెప్పాడు చూడండి. 


లయహారి 
జయజయ సకలదివిజచయముకుటఘటితమణి 
చయరుచిరపదయుగళయకలపద్మ 
ద్వయనివిడతరతిమిరలయకరణచణహరిత 
హాయవినుతసుజనభవభయశమననానా 
మయవిపినదహనఫణిశయనరచరణమవృత 
నియమమునినుతనిగ మమయసరసిజాతి 
ప్రీయదురిత హరనిరతిశయమహిమనితత 
రథరయవిహగవిభవకువలయవనది నేశా. (శ్రీరంగమాహాత్మ్యం, 5- 1230) 


ఈ వృత్తం ఎవరు వ్రాసినా పాదానికి ముష్ఫయిఆరు చొప్పున నాలుగు పాదాలకు 
130 లఘువులు వ్రాయాలి. వాములు మింగే స్వాములవారికి పచ్చగడ్డి ఫలహారం అని 
రుజువు చేయడానికన్నట్లు తృతీయాశ్వాసంలో 790 అక్షరాల గద్య ఒకటి బ్రాశాడు. 
అందులో ఏ ఒకటి రెండు చోట్లనో తప్ప సర్వత్రా లఘువులే వాడాడు. ఈ వైదుష్య 
విన్యాసం చాలదన్నట్టు ఇందులోనే ఒక సర్కస్‌ఫీటు చేశాడు. ఈ సర్వలఘవులతో 
ముక్టపదగ్రస్తం వాడడం, గద్భమంతా చదవడానికి విసుగువస్తుందిగాని కొంత చూడండి - 


జయజయ జలజభవముఖ నిఖిలసురనిక - మకుటతటఘటిత మణీరుచి 
రుచిరచరణయుగళ, గళవిచరదవిరళగరళక బళ, బలవదఘనివహబాణప 
టలవిఘటచనచటులదివసకరకమ లదమృ తకరణమధుర మధురసభరిత శకికు 
సుమ, సుమహితశుచివిభవనిలయరహిత. (శ్రీరంగమాహాత్మ్యం, ౩-655) 


ఇటువంటి సర్వలఘు రచనలేకాక గ్రంథాంతంలో బంధకవిత్వం కూడా వ్రాశాడు. ఒక 
చక్రబంధం (65-1290), నాగబంధం (5-1291), తరువాత ఒక గోమూత్రికాబంధం 


(5- 1292) రచించాడు. 


1078 సమగ్రాంధ్ర సాహిత్యం 


నన్నెచోడుని తరువాత బంధకవిత్వం వ్రాసిన కవులు ఎందరున్నారో మనకు 
తెలియదుగాని ఇతని గ్రంథంలోనే ఇప్పటికి మొదటిసారి ఈ ప్రక్రియ మనకు లభ్యం 
అవుతున్నది. ఇతని గోమూత్రికాబంధం బొమ్మ చూడండి. 


గోమూ త్రికాబంధం 


ప్ర 
హరిపదసరసిజమధుకర - మురఖిదసితమూర్శి రామభోగయ రామా 
కరిరద సురకుజ విధుకర - శరదుద 'సితకీర్ణి ధామ చాగయ రామా. 
(శ్రీరంగమాహాత్మ్యం, 5- 1292.) 
శ్రీరంగ మాహాత్మ్యంలోనూ, వరాహ పురాణంలోనూ ఆ కవులు రచించిన 
బంధకవిత్వ పద్యాలను బొమ్మలలో ప్రచురించేముందు ముద్రిత ప్రతులలో ఉన్న పాఠాలు 
చేయవలసిన దిద్దుబాట్లు కొంచెం చర్చించుకుందాం. 


ఈ nes కొన్ని కిటుకులు ఉన్నాయి. తొలిపాదంలో పదవ అక్షరం ఏదైతే 
రెండుమూడు పాదాలలో పదో అక్షరమూ అదే అవాలి. మూడవ పాదం ఏ ఏ అక్షరంతో 
ముగిస్తే ఆ అక్షరంతోనే తీసుకొని నాలుగవ పాదంలో నిర్ణీత స్థానాల వాడుతూ పద్యం 
సరిపెట్టాలి. నాలుగవ పాదంలో నాలుగవ అక్షరం తొలిపాదంలోని మొదటి అక్షరం 
కావాలి. తరువాత రెండేసి అక్షరాలు విడిచిపెట్టుకొంటూ రెండు మూడు పాదాల తొలి 
అక్షరాలు వేసుకొని పోవాలి. ఆ పిమ్మట రెండేసి అక్షరాల తరువాత పాదాంత అక్షరాలను 
వేసుకుంటూ పోవాలి. పద్యంలో ఈ అక్షరాలు ముద్దటైపులో ఉన్నాయి చూడండి. 


నాలుగవ పాదంలో నిర్గీతాక్షరాలలో ఒకటి 'ది అని ఉంది. ఈ అక్షరం 
తొలిమూడు పాదాల ఆద్యంత అక్షరాలలో ఎక్కడా లేదు. అందుచేత బొమ్మలో పద్యం 
ఇమడ్చడం కష్టం. కాబట్టి ఒకటి; రెండో పాదాన్నో లేదా నాలుగో పాదాన్నో కొద్దిగా 
మార్చాలి. మొదటి పాదం మలుపునుంచీ ' భాక్‌ దివ్యారంభక ఘస్మర స్తవశుచి స్టీయ 
ప్రపూర్ణా ప్రఖా' అనే పాఠాన్ని మిత్రులు వేదం లక్ష్మీనారాయణశాస్తిగారు మూచేంచారు. 


ఖైరవకవి 107% 
నాలుగవ పాదాన్ని “భావ్యళివసురా గవాగ్విభవ శోభాభద్ర భాస్వన్నిభా'' అనే పాఠాన్ని 
శ్రీ నాదెళ్ళ మేధా దక్షిణామూర్తిగారు సూచించారు. ఈ రెండు మార్పులలో ఏ ఒక్కటి 
తీసుకొన్నా బొమ్మ సరిగ్గా వస్తుంది. నాలుగవ పాదంలో మార్చే మంచిదనుకొన్నారు. 
యతిస్థానంలో మార్పులు ఉండవు. 

ఈ చక్రబంధంలో [గంథం పేరు, కవిపేరు సూచితమయినాయి. మొదటి మూడు 
పాదాలలోని మూడవ అక్షరాలను ముందునుంచి, వెనుకనుంచి కూడా తీసుకొని 
నిలువునా చదివితే పుస్తకం పేరు ఒకలాగ వస్తుంది. “శ్రీరంగవర్ణదేం' అని 'ఆ, ఆ'లతో 
సూచించిన మాటలూ ఎనిమిదవ అక్షరాలను తీసుకొని నిలువునా చదివితే 'ఖైరవా రచితః' 
అని వస్తుంది. 

ఇతని చక్రబంధ, నాగబంధాల పద్యాలలో లేఖకుల పొరపాట్లు ఉన్నట్టున్నాయి. 
బొమ్మలలో ఇమడటం లేదు. బంధకవిత్వ ప్రక్రియలో ఇతడొకరకంగా అద్యుడు కనుక ఆ 
పద్యాలు బొమ్మలలో ఎలా ఇమడ్చాలో పరిశీలించమని కొంతమంది విజ్ఞులను 
సంప్రతించాను. వారి సూచనలమేరకు వచ్చిన పాఠాంతరాలూ, బొమ్మలూ చూడండి 


చ(క్రబంధం: 


నవ్యశ్రీకపరాతిభైరవచరన్నాకీ ద్రుమాపర్ణభా 
గృవ్యారంభకఘస్మరస్తవకుచిస్వాంత ప్రపూ ర ప్రభా 


భవ్యాంగ ప్రసవాంక వాసవతతః ప్రాముఖ్య సందేందుభా 
భావ్యాళీనమ రాదిశోవిభవశో భాభద్రభాస్పన్నిభా. ( శ్రీరంగమాహాత్క్యం, 5- 1290) 


Sri 


నాగబంధం: 


వరగుణరత్నవిశ్రుతసువర్ణవతంస సబాలసత్సర 
స్ఫురితమరాళ శ్రీ గురవచో వోచిత్తవిలా సవా సవా 
వరజసమాంగవైరికరివారిదరానిలధీరమాంచితో 
త్తరసశుభానురక్తతతతత్చరచాగయమంత్రి శేఖరా! (శ్రీరంగమాహాత్మ్యం, 5- 1291) 


080 సమగ్రాంధ్ర సాహిత్య 


అప్ప కవీయంలో ఇచ్చిన బొమ్మ ప్రకారం పాము తలలో ఒక అక్షరం, తోకలో 2 
కరం మాత్రమే వేసి పార్మ్యాల మలుపులలోనూ, ఆడుగు మలుపులోను రెండే 
ఏకరాలు వేయాలి. అయితే ఆ పద్ధతి ప్రకారం దాట్లు వేస్తే బంధం సరిగ్గా రాదు. అందుచే 
లలో రెండూ, తోకలో రెండూ వర్తాలు వేసుకొని, పార్శ్వాలలో ఒక్కొక్కటీ, అడుగు 
౦డు అక్షరాలూ వేస్తే బంధం సరిపోతుంది, అని వేదంవారూ, నాదెళ్ళవారూ సూచించార 


ముద్రిత ప్రతిలో పద్యం “మంత్రిశేఖరా!' అని పూర్తవుతుంది. దానిని 'మం। 
ఇఘవా' అని దిద్దుకుంటే బొమ్మ సరిపోతుందని నాదెళ్ళవారు చెప్పారు. “మం; 
-ఆఘువ'లోనే పాఠాంతరం కూడా ఉంది. ఈ సూచనలు చేసినందుకు వేదంవారి! 
అదెళ్ళవారికి నా కృతజ్ఞతలు. 


ఇలాంటి సాముగరడీలవల్ల గాక రసవత్తరమైన కథాకథనంవల్తా, హృదయాని 
ూత్తుకుపోయే పాత్రపోషణవల్లా, చక్కని జాతీయాలు వాడుతూ నుడికారపు రుచుః 
ూపెట్టడంవల్లా ఏకవి అయినా గొప్పవాడనిపించుకుంటాడు. గౌరన రచనలో ఉం 
౧మెతలూ, పలుకుబళ్ళూ ఖైరవునిలో తక్కువ. 


ఎక్కడో “కొరవిం దలగోకుకొనుట' (668) 

'ఒదయనె మూడేండ్లకు లేని బుద్ధి ముప్పదేండ్లకున్‌ (1205) 
నే ప్రయోగాలు వాడిన చోట్లతప్ప భైరవుడా “తండ్రికి కొడుకే ఈతడు' ఆ 
ప రింపచేయడు. ' 


ఆదుధు సమగ్ర ఆంధ్ర సాహిత్యం 


సంప్రదించిన గ్రంథాలు 


అచ్యుతరావు, టేకుమళ్ళ 
అనంతకృష్ణశర్మ, రాళ్ళపల్లి 
అనంతకృష్ణశర్మ, రాళ్ళపల్లి 
అనంతామాత్యుడు 


అన్నమాచార్యులు, తాళ్ళపాక 


అప్పకవి, కాకూనూరి 
అప్పారావు, గురజాడ 
ఆదినారాయణకాసి పంచాగ్నుల 


> 


ఆనందమూ ర్తి, వేటూరి 


ఆరుద్ర 


ఈశ్వరదత్తు, కుందూరి 


ఉమాకాన్హమ్‌, అక్కిరాజు 


కులశీఖరరావు, ఎం 
కులశీఖరరావు, ఎం. 


కృష్ణమూర్తి, భద్రిరాజు (సంపా.) 


కృష్ణమూర్తి, భద్రరిరాజు (సంపా.) 


కేశవాచార్యులు, నంబూరి 


ఆంధ్రవాజ్బయ చరిత్రము, విజయనగర సామాజ్యమండలి 
ప్రచురణ, విజయనగరం 

గాధాసప్తశతీసారము, ఆంధ్ర సారస్వత పరిషత్తు, 
ప్టాదరాబాదు, 1964 

సారస్వతావలోకం, త్రివేణి పబ్లిషర్స్‌, మచిలీపట్నం, 1954 
ఛందోదర్పణము, వావిళ్ళవారి ప్రచురణ, మద్రాసు, 1921 
ఆధ్యాత్మ సంకీర్ణనలు, తిరుమల తిరుపతి దేవస్తానం, 
తిరుపతి, 1952. ° 
అప్పకవీయం, వావిళ్ళవారి ప్రచురణ, మద్రాసు, 1934. 
ముత్యాలసరాలు, విశాలాంధ్ర ప్రచురణ, విజయవాడ, 
1953 

వాత్స్యాయన కొమసూత్రములు, ఖం భారత ప్రెస్సు, 
మద్రాసు, 1930 

తాళ్ళపాక కవులు; వివిధ సాహితీ ప్రక్రియలు, 
విజయనగర్‌ కాలని, హైదరాబాదు, 1974 

తొలి సంకీర్ణన కవులు, ఆంధప్రదేశ్‌ సంగీత నాటక 
అకాడమి, కళాభవన్‌, ప్లాదరాబాద్‌, 1975 

వెన్నెల వేసవి, నవోదయ పబ్లిషర్స్‌, విజయవాడ, 1977. 
వ్యాసపీఠం, న్యూ స్తూడెంట్స్‌ బుక్‌ సెంటర్‌, విజయవాడ, 
1985 

ప్రాచీనాంధ్ర భూగోళం, శివాజిప్రెస్‌, సికిందరాబాద్‌, 
1963. 

శ్రీనాథుని కవిత్వ తత్త్వము, ఆంధ్ర సారస్వత పరిషత్తు, 
షాదరాబాదు, 1964 

పల్నాటి వీరచరిత్ర, శ్రీరామ ముద్రాక్షరశాల, మద్రాసు, 
1955 

యశోదరెడ్డి, పీ - కావ్యానుశీలము, వ్యాసాలు 

సింహగీరి వచనములు - ఆంధ్ర రచయితల సంఘం, 
ప్పాదరాబాదు, 1968 

తెలుగుభాషా చరిత్ర, ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమి, 
ష్టాదరాబాదు, 1974 

మాండలిక వృత్తిపదకోశం, ప్రథమ సంపుటం, వ్యవసాయ 
పదాలు, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, హైదరాబాదు, 
1962 

ఆచార్య సూక్తీ ముక్తావళి, 
ధర్మనిధి, గుంటూరు. 1972 


శ్రీ జమ్మిలి నమ్మాళ్వార్‌ 


1లర! 


కోదండరామయ్య, కె.ఎస్‌ 


కోదండరామయ్య, తిమ్మావజ్ఞల 
గోపరాజు, కొఅవి 


గోపాలకృష్ణమూర్తి, శ్రీపాద 


చినతిరువెంగడనాథుడు, తాళ్ళపాక 


జగన్నాథశర్మ దువ్వూరి 
తిరువెంగళనాథుడు 


తిరువేంగళాచార్యులు, వేదాల 


దాశరథి 

దొణప్ప, తూమాటి 
దొరసామిశర్మ రావూరి 
దొరసామిశర్మ రావూరి 
నారాయణరావు, చిలుకూరి 
పాపయ్యశాస్త్రి, చిలుకూరి 
ప్రతాపరెడ్డి, సురవరం 
ప్రభాకరశాస్త్రి, వేటూరి (సంపా.) 
ప్రభాకరశాస్త్రి, వేటూరి 
ప్రభాకరశాస్త్రి, వేటూరి 
ప్రభాకరశాస్త్రి వేటూరి 
ప్రభాకరశాస్త్రి వేటూరి 
ప్రభాకరశాస్త్రీ వేటూరి 


బదెనే 
ఏ 


నన్నయ్య భట్టు ఏ ప్రాంతమువాడు?, ఆంధ్ర సాంస్కృతిక 
సమితి, హోసూరు, 1983 

కవిరాజ శిఖామణి, సారస్వత ప్రసారము, మద్రాసు, 1959 
సింహాసన ద్వాత్రింసిక, ఆంధ్ర సాహిత్య పరిషత్తు, 
హైదరాబాదు, 1960 

స్త్రీల పొరాణిక పాటలు, ఆంధ్ర సారస్వత పరిషత్తు, 
ప్పైదరాబాదు, 1955 

అన్నమాచార్య చరిత్రము, తిరుమల తిరుపతి దేవస్థానము, 
తిరుపతి, 1949 

“తెలుగు పారాశరీయ హోర విజయరామ రాజీయము', 
నటశ్రీ ప్రమరణాలయం, రామచంద్రపురం 

అష్టమహిషీ కల్యాణం, తిరుమల తిరుపతి దేవస్థానం 
ప్రెస్సు. మద్రాసు, 1936 

ప్రాకృతభాషాచరిత్రము, (వ్యాససం గ్రహము), 
గిడుగువారి సప్తతి తమ జన్మదినోత్సవ సంపుటం, 
తిలికచర్ల వెంకటరత్నం, గుంటూరు 

దాశరథి శతకం, ఎం. శేషాచలం అండ్‌ కో, మదాసు, 
1962 

భాషాచారి త్రక వ్యాసావళి, నవయుగ బుక్‌ 
డిగ్టీబ్యూటర్స్‌, హైదరాబాదు, 1987 

తెలుగు భాషలో ఛందోరీతులు, వెల్డన్‌ ప్రెస్‌, మద్రాసు, 
1962 

సులక్షణసారం, వావిళ్ళవారి ప్రచురణ, మద్రాసు, 1955 
పండితారాధ్య చరిత్ర (పీరిక), ఆంధ్రపత్రిక ప్రెస్‌, 1939 
శ్రీనాథుని కవితా సమీక్ష, ద్వితీయ సంపుటం, రిపబ్లిక్‌ 
ప్రైస్‌, కాకినాడ, 1934 

ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఆంధ్ర సారస్వత పరిషత్తు, 
షాదరాబాదు, 1950 

కాటమరా జుకథ (మల్లంపల్లి సోమశేఖరశర్మ కీదికు, 
మద్రాసు ప్రాచ్యలిఫీత గ్రంథాలయం, మద్రాసు, 1953 
చాటుపద్య మణీమంజరి (1, 2 సంపుటాలు), ముకార్థల, 
1952 

ప్రబంధ రత్నావళి, కాజావెంకటశేషయ్య, మాసు, 1918 
మీగడతరగలు, మణిమంజరి, ముక్త్యాల, 1951 

శృంగార శ్రీనాథము, ఆంధ్ర గ్రంథాలయ ప్రైస్‌, బెజవాడ, 
1926 

సింహావలోకనము (వ్యాస సంపుటి), మణిమంజరి, 
ముక్తా gల, 1952 

నీతిశాస్త్రముక్తావళి, నరేంద్రనాథ సాహిత్య మండలి, 
తణుకు, 1910 


1082 


బాలసరస్పతి, ఎలకూచి 
(బ్రహ్మానంద, హెచ్‌. ఎస్‌. 

సళతేకేవ దేశిరాజు 
మల్లికార్జునరావు, పందిరి (సంపా.) 


మృత్యుంజయరావు, జొన్నలగడ్డ 
రంగకపి, కస్తూరి 


రంగాచార్యులు, చెలమచర్ల 
రజనీకాంతరావు, బాలాంత్రపు 
రమణారెడ్డి, పి.వి 

రవికుమారీ, సూర్యదేవర 
రాజేశ్వరశర్మ, అమరేశం 

రా జేశ్చరశర్మ, అమరేశం 
రాధాకృష్ణ. బూదరాజు 
రామకృష్ణకవి, మానవల్లి 
రామకృష్ణయ్య, కోరాడ 
రామకృష్ణశాస్త్రి, శిష్టా 


రామకృష్ణారావు, బూర్లుల 
రామమూర్తి పంతులు, గిడుగు 


రామయ్య, జయంతి 
రామయ్య, జయంతి 
రామయ్య, బాడాల 


రామరాజు, నీ 


బాలసరస్వతీయము, వావిళ్ళవారి ప్రచురణ, మద్రాసు. 
1963 

తెలుగు సాహితికి నన్నయ్య ఒరవడి. అక్షర ప్రసాద 
ప్రచురణ, అనంతపురం, 1986 

“కవిత్రయ కవితారీతులు- తరువాతి కవులపై వారి 
ప్రభావము, బాపట్ల, 1959 

కస్తూరిరంగకవి, ఆనందరంగరాట్బందము, వాపిళ్ళవారి 
ప్రచురణ, మద్రాసు, 1924 

వ్యాస భారతము, నన్నయ పరిష్కారము, రాజోలు, 1979 
ఆనందరంగరాట్బ్పందము, వావిళ్ళవారి ప్రచురణ, 
మద్రాసు, 1922 

ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణము (పీఠిక), నాగార్జున 
బుక్‌ డిపో, ప్రాదఠాబాదు, 1944 

ఆంధ వాగేయకార చరిత్రము. స్వతంత్ర ఆర్ట్‌ ప్రింటర్స్‌, 
విజయవాడ, 1958 

చారుచర్య (తెలుగు అనువాదం), నరసరావుపేట, 1979 
ప్యాససుధ, భట్టిప్రోలు, 1989 

ఆంధ్ర వ్యాకరణ వికాసము, ప్రాచ్య విద్యా పరిషత్తు, 
కామారెడ్డి, 1973 

నన్నెచోడుని కవిత్వము, అజంతా ప్రింటర్స్‌. 
సికిందరాబాదు, 1958 

ప్రాచీనాంధ్ర శాసనములు, ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య 
అకాడమి, ప్పాదరాబాదు, 1971 

కుమార సంభవము (నన్నెచోడుడు), మద్రాసు 
వశ్చవిద్యాలయము, మద్రాసు 

'దక్షిణదేశ భాషాసారస్వతములు - దేశి, కోరాడ 
ప్రచురణాలయం, మద్రాసు, 1954 
ఆంధ్రవాబ్బయచరిత్ర సర్వస్వము, మద్రాసు 
విశ్చవిద్యాలయం, 1957 

సారస్వాత వ్యాసముక్తావళి 

ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభీషజం, ఆంధ్ర' ప్రింటర్స్‌, 
విజయవాడ, 1979 

కవిజనాశ్రయం (పీఠిక), పరిషత్‌ ప్రచురణ, శ్రీపతి 
ముద్రణాలయం, కాకినాడ, 1959 

శాసనపద్యమంజరి, మొదటి సంపుటం, ఆంధ్ర సారస్పత 
పరిషత్తు, కాకీనాడ, 1930 

బసవేశ్వర వచనాల సమగ్ర సమీక్ష, తరళబాళు జగద్దురు 
విద్యాసంస్థ, సిరిగ౦, 1976-77 

ఆంధ్ర సంస్కృతి చరిత్ర (విద్యార్థుల చేత రాయించిన 
సంపుటం), ప్పాదరాబాదు, 1960. 


1083 


రామరాజు, వీ 
రామలక్ష్మీ ఆరుద్ర 


రామసుబ్బశర్ము, గౌరిపెద్ది 
రామారావు, అడిదము 
రామేశంపంతులు, వేపా 

రేచన, మల్లియ 

లక్ష్మణరావు, కొమర్రాజు 
లక్ష్మీకాంతం, పింగళి 
లక్ష్మీనారాయణరావు, భూపతి 


లక్ష్మీరంజనం, ఖండవిల్లి 
లక్ష్మీరంజనం, ఖండవిల్లి 


లక్ష్మీరంజనం, ఖండవిల్లి 
విశ్వం, విద్వాన్‌ 
వీరభద్రరావు, చిలుకూరి 


వీరేశలింగం, కందుకూరి 


వెంకటకృష్ణశర్మ, వేదం 
వెంకటకృష్ట్ణారావు, భావరాజు 


వెంకటరమణయ్య, నేలటూరు 
వెంకటరమణయ్య, నేలటూరు 
వెంకటరమణయ్య, బులుసు 


వెంకటరమణయ్య, బులుసు 
వెంకటరాయశాస్త్రి, వేదం 


సమగాంధ సాహిత్యం 


తెలుగు జానపద గేయ సాహిత్యం, హైదరాబాదు, 1958 
తాళ్ళపాకవారి పలుకుబళ్ళు, ఆంధ్రసాహిత్య అకాడమి, 
ప్టాదరాబాదు, 1971 

తాళ్ళపాకవారి పదసాహిత్యము, తిరుమల తిరుపతి దేవస్థానం, 
తిరుపతి, 1977 

అడిదము సూరకవి జీవితము, వావిళ్ళవారి ప్రచురణ, 
మద్రాసు, 1955 # 

తెలంగాణా శాసనములు, లక్ష్మణరాయ పరిశోధక మండలి, 
ప్పాదరాబాదు, 1935 

కవిజనా శ్రయము, సంజ్ఞాఖిషేకము, వావిళ్ళవారి ప్రచురణ, 
మద్రాసు, 1950 

లక్ష్మణరాయ వ్యాసావళి, ఆదర్శ గ్రంథమండలి, విజయవాడ, 
1965 

గౌతమవ్యాసములు, ఎం.ఎస్‌. ఆర్‌. మూర్తి అండ్‌ కో, 
విశాఖపట్నం, 1963 

భారతము తిక్కన రచన, అద్దేపల్లి అండ్‌ కో, రాజమండ్రి, 
1949 

“ఆంధ్రసాహిత్య చరిత్ర సంగ్రహము' 

ఆంధ్రుల చరిత్ర సంస్కృతి, జైహింద్‌ పవర్‌ ప్రెస్‌, కర్నూలు, 
1957 

(సంపా.) కాసెసర్వప్ప సిద్దేశ్వర చరిత్రము, ఆంధ్ర రచయితల 
సంఘం, హైదరాబాదు 

(దశకుమారచరిత్ర, పీఠిక), అన్నపూర్ణ పబ్లిషర్స్‌, విజయవాడ, 
1962 

ఆంధ్రుల చరిత్రము, పూర్వయుగం, మధ్యయుగం, 1910; 
1912; 1916 ప్రచురణలు 

ఆంధకవుల చరిత్ర, సంపుటాలు, హితకారిణి సమాజం, 
రాజమండ్రీ 

శతక వాజ్మయ సర్వస్వము, శ్రీధరరావు, 1954 

(సంపా.) రాజరాజనరేం ద్ర పట్టాఖిషేక సంచిక, ఆంధ్రప్రదేశ్‌ 
ఇతిహాస పరిశోధక మండలి, రాజమహేంద్రవరం, 1922 
పల్లవులు చాళుక్యులు, వేదం వెంకటరాయశాస్త్రి అండ్‌ 
బ్రదర్స్‌, మద్రాసు, 1969 

సోమనాథుడెప్పుటివాడు. వావిళ్ళవారి ప్రచురణ, మద్రాసు, 
1955 

ఆంధ్రకవి సప్తశతి, వెల్డన్‌ ప్రెస్‌, మద్రాసు, 1956 
ఆంధ్రాలంకార వాజ్యయ చరిత్రము 

నన్నెచోడుని కవిత్వము, వేదం వెంకటరాయశాస్త్రీ అండ్‌ 
బ్రదర్స్‌, మద్రాసు, 1959 


1084 


వెంకటరాయశాస్రి, వేదం 

వెంకటరావు, నిడుదవోలు 
వెంకటరావు, నిడుదవోలు 
వెంకటరావు, నిడుదవోలు 
వెంకటరావు, నిడుదవోలు 


వెంకటరావు, నిడుదవోలు 
వెంకటరావు, నిడుదవోలు 
వెంకటావధాని, దివాకర్ల 


వెంకటేశ్వరరావు 


శాస్త్రీ, వీ.ఎన్‌ 
శాస్త్రి వి.ఎన్‌ 
శివకుమార్‌, హరి 
శివరామశాస్త్రి, వేలూరి 
శివరామశాస్త్రి, వేలూరి 
శివరామశాస్త్రి, వేలూరి 
శివరామశాస్త్రి, వేలూరి 
శేషగిరిరావు, చీమకుర్తి 
శీషగిరిరావు, చీమకుర్తి 
శేషయ్య, చాగంటి 
శ్రీనివాసరావు, వేమూరి 
శ్రీరామ అప్పారావు, పొణంకి 
సంపత్కుమారాచార్య 
సత్యనారాయణశాస్త్రి, 
మధునాపంతుల 
సింగన, మడికీ 


సీతారామయ్య, కురుగంటి 
సుందరం, ఆర్వీయస్‌ 
సుబ్బారావు పంతులు, వంగూరి 


సుబ్బారావు, రాళ్ళ బండీ 
సుబ్బారావు, వావిలకొలను 


శృంగార నైషధ సర్వంకష, వేదం వెంకటరాయశాస్త్రి అండ్‌ 
బదర్స్‌, మద్రాసు, 1961 

ఆంధ్ర కర్ణాట సారన్వతములు- పరస్పర ప్రభావము, క్రాంతి ఫెస్‌, 
మద్రాసు, 1962 

ఆంధ్ర వచన వాజ్మ్యయము, నాగలక్ష్మీ ఆర్ట్‌ ప్రింటర్స్‌, 
ష్టాదరాబాదు, 1954 

ఉదాహరణ వాబ్బయ చరిత్ర, విజయభాస్కర పబ్లికేషన్స్‌, 
ప్టాదరాబాదు, 1950 

తెలుగు కవుల చరిత్ర, మద్రాసు విశ్వవిద్యాలయం, మద్రాసు, 
1959 

త్రిపురాంతకోదాహరణము (పరిష్కరణము), మద్రాసు, 1937 
పోతన, నేషనల్‌ బుక్‌ ట్రస్టు, న్యూఢిల్లీ, 1962 

నన్నయ్య భారతము, ఉస్మానియా విశ్వవిద్యాలయము, 
హైదరాబాదు, 1960 

పదబంధ పారిజాతము (ప్రథమ సంపుటి), ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య 
అకాడమి, ప్టాదరాబాదు, 1961 

ఆంధ్రుల సాంఘిక చరిత్ర, సరస్వతి నిలయం, హైదరాబాదు, 1975 
నలొండ మండల సర్వస్వం, మూసి పబ్లికేషన్స్‌, ష్టాదరాబాదు, 1986 
కేతన, శ్రీకృష్ణ ప్రచురణలు, వరంగల్‌, 1973 

ఉత్తర హరివంశము, వావిళ్ళవారి ప్రచురణ, మద్రాసు, 1961 
నృసింహపురాణము (పీఠిక), వావిళ్ళవారి ప్రచురణ, మద్రాసు, 190 
సోముడు (ఉత్తర హరివంశ విమర్శ) 

హరివంశము (పీఠికు, వావిళ్ళవారి ప్రచురణ, మద్రాసు, 1960 
తెలుగు మరుగులు, తెలుగు గోష్టి వౌదరాబాదు, 1986 
(సంపా.) 'తెలుగు సంస్కృతి దేశము చరిత్ర, మొదటి సంపుటం, 198 
ఆంధ్రకవితరంగిణీ (సంపుటాలు), రామచంద్రాపుగ . 1955; 1959 
పూర్ణగాథాలహరి, వెంకట్రామా అండ్‌ కో, మద్రాసు, 1952 
నాట్యాశాస్త్రము, అజంతా ప్రింటర్స్‌, సికిందరాబాదు, 1958 
తెలుగు ఛందోవికాసము, కులపతి సమితి, వరంగల్లు, 1962 
నన్నయగారి వెన్నాలరేయి (సాహిత్య వ్యాసాలు), ప్రీమియర్‌ 
ప్రింటర్స్‌, రాజమండ్రీ, 1982 

సకలనీతి సమ్మతము, సంపా. మానవల్లి రామకృష్ణకవి, 
ఆంధ్రపత్రిక ము ద్రాక్షరశాల, 1923 
ఆంధ్రమహాభారతోపన్యాసములు, ఆంధ్ర సాహిత్య పరిషత్తు, 
ప్పాదరాబాదు, 1957 

కన్నడ సాహిత్య చరిత్ర, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, 
ప్టాదరాబాదు, 1977 

శతకకవుల చరిత్ర, కమలకుటీర ప్రెస్‌, నరసాపురం, 1957 
కళింగదేశ చరిత్ర 

సుందరం” బాలకాండ, శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, 
అంగలకుదురు, తెనాలి 


1085 


సుబ్రహ్మణ్యం, రాయప్రోలు అశోకుని ఎర్రగుడి శిలా శాసనములు, ఆం. ప్ర. ప్రభుత్వ 
పురావస్తు శాఖ, హైదరాబాదు, 1975 

సూర్యనారాయణశాస్త్రి మల్లాది 'సంస్కృత వాజ్మయ చరిత్ర-లౌకిక వాబ్బయం', ఆంధ్ర సారస్వత 
పరిషత్తు, షాదరాబాదు, 1961 

శోమన, నాచన ఉత్తర హరివంశము, వావిళ్ళవారి ముద్రణ, 1961 

సోమనాథుడు, పాల్కురికి అనుభవసారము, పరిష్కరణ : బండారు తమ్మయ్య, తిమ్మావజ్ఞల 
కోదండరామయ్య, వావిళ్ళవారి ప్రచురణ, మద్రాసు, 1955 

హనుమచ్చాస్త్రి ఇంద్రగంటి సారమతి నన్నయ్య, నవోదయ పబ్లిషర్స్‌, విజయవాడ, 1976 

హనుమచ్చాస్త్రి, ఇంద్రగంటి _'దక్షిణ భారత సాహిత్యములు' ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి 
ప్రచురణ, శివాజి ప్రెస్‌, సికిందరాబాదు, 1962 

హనుమచ్చాస్తి, ఇంద్రగంటి 'సాహిత్యోపన్యాసములు', ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి 
ప్రచురణ, హైదరాబాదు, 1970 


సంచికలు 

ఆంధ్రపత్రిక - ఉగాది సంచికలు 

ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక - సంచికలు 

కళింగ సంచిక 

కాకతీయ సంచిక 

తంజావూరి గంథాలయంలోని తెలుగు వ్రాతప్రతుల వర్ణనాత్మక కేటలాగు, ఆంధ్ర 
విశ్చవిద్యాలయం ప్రచురణ 

త్రిలింగ రజతోత్సవ సంచిక, మద్రాసు, ఆగస్టు 1941 

దక్షిణ భారత శాసన సంచయం 

నెల్లూరి శాసన సంపుటాలు 

పరిశోధన - సంచికలు 

పరిషత్స తిక భాండాగారము, 3వ భాగం, ఆంధ సాహిత్య పరిషత్తు ప్రచురణ 

భారతి - సంపుటాలు 

మణిమంజరి, సంపా. వేటూరి ఆనందమూర్తి, శ్రీ ప్రభాకర పరిశోధక మండలి, హౌదరాబాదు 
(సంచిక- 1, సంపుటి-1). 

మణీమంజరి - 10వ సంపుటం; సంపా. వేటూరి ఆనందమూర్తి, వేటూరి ప్రభాకరశాస్త్రి 
మెమోరియల్‌ క్రస్ట్‌, హౌదరాబాదు, ఆగస్టు, 1985 

మాలెపాడు శాసనాలు, 11వ సంపుటం, 35వ సంచిక; ఎపిగ్రాఫికా ఇండికా, హెచ్‌. కృష్ణశాస్త్రి. 

రెడ్డి సంచిక - వడ్డాది అప్పారావు, రాజమండ్రీ, 1947 

విజ్ఞాన సర్వస్వం - సంపుటాలు, తెలుగు Pree, విశాఖపట్టణం మాన్యువల్‌ 

సమాలోచన - పత్రిక 


Andronov, M.S. 
Barbara 5136 Miller (Ed.) 
Debi Prasad Chattopadhyaya 


Grierson, G.A. 
Kosambi, D.D. 
Krishna Sastry, V.V. 


Kuppuswam! Sastry, S. 
Lotchmajee, Lingurh 
Majumdar, R.C. (Ed.) 


Majumdar, R.C. (వ. 
Majumdar, R.C. (Ed.) 


Manmohan Chakravarthy 
Nilakanta Sastry, K.A. 
Nilakanta Sastry, డి. & 
Venkata Ramanayya, N. 
Parabrahma Sastry, P.V. 
Pusalkar, A.D. 
Rajagopalarao, T 
Russell, R.V. 

Sakuntala Rao, 525! 


Saletore, B.A. 


Satya Shrava 


ENGLISH 


The Brahu Language, Nauko Publishing House, 
Mascow, 1980 


fet Gitagovinda, Oxford University Press, 


Lokayata - A Study in Ancient Indian Materialism, 
People's Publishing House, New Delhi, 1984 


Linguistic Survey of India, Vol. IV, Calcutta, 1909 
Myth & Reality, Bombay, 1962 


The Proto and Early Historical Culture of A.P., the 
Govt. of A.P., Hyderabad, 1983 


Tnennial Catalogue MSS, Govt. Onental Library, 
Madras, 1934 


An introduction to the Grammar of the Kui or 
Kandha Language, Calcutta, 1902, Ind Ed. 


The Age of Imperial Unity, Vol. I, Bharatiya Vidya 
Bhavan, Bombay, 1960 


(Ed.) The History and Culture of the Indian People, 
The Age of Imperial Unity, Vol. I, Bharatiya Vidya 
Bhavan, Bombay, 1957 


The History and Culture of the Indian People, Vol.V, 
Bharatiya Vidya Bhavan, Bombay, 1957; Vol. I, 
1960 


Griya Inscriptions of the 15th & 160 Centuries, 
Joumal of the Asiatic Society of Bengal, 1894 


The Cholas, University of Madras, 1955. 


Further Sources of Vijayanagara History, Vol. I, 
University of Madras, 1946. 


Srisallam - lts History and Culture, Srinivasa Printers, 
Hyderabad, 1982 


Studies in Epics & Puranas of India, Bharatiya Vidya 
Bhavan, Bombay, 1955 


A Camparitive prosady of the Dravidian Languages, 
Part - I (Sutrams). 


The Tribes and Castes of the Central Provinces of 
India, Vol. I, 1916 


Women in the Vedic Age, Bharatiya Vidya Bhavan, 
Bombay, 1952 


Social and Political Life in the Vijayanagara Empire, 
Vol. I, Madras, 1934 


The Sakar in India, Pravana Prakashen, New Delhi, 
1981 


1087 


Sivarama Murthi, 0 
Somasekhara Sarma, M. 
Srinivasachari Puttaparthi 


Subramanya lyer 
Subramanyam, R 


Suryanarayana, Kotturu 


Swami Swahananda 
Syed Sirajul Hassan 
Venkata Krishna Rao, Bhavaraju 


Venkata Ramanayya, Nelaturu 
Viayapuri Pillai 


Yajdani, G. (Ed.) 


Yajdani, G. (Ed.) 


The Early Eastern Chalukyas Sculpture, Madras, 
1960 


History of the Reddy Kingdoms, Andhra University, 
Waitair, 1948 


Journal of Indtan History, Vol. XV, Srikanta Chola's 
Inscriptions 

Historical Sketches of Ancient Deccan, 1917 
Suryavamsi Gajapaties of Orissa, Andhra Univeristy, 
Waltair, 1957 


History of the Minor Chalukya Families in Medival 
Andhra Desa, B.R. Publishing Corporation, New 
Delhi, 1986 


Chandogyopanishat, Sn Ramakrishna Math, 
Mylapore, Madras, 1956 
The Castes and Tribes of H.E.H., The Nizam’s 
Dominions, Vol.I, 1920 


A History of the Early Dynasties of Andhra Desa, 
Madras, 1942 


Trlochana Pallava and Karikalachola 


History of Tamil Language and Hiterature, New 
Century Book House, Madras, 1956 


The Early History of The Deccan, Vol. 1 to VI & Vol. 
VI to Xl., Hyderabad. , 


'The Minor works of Tallapaka Annamacharya and 
his sons - Telugu Works, Published by Tirupati 
Devastanam, Anderson Street, Madras, 1935 


Encyclopedia Britanica, A New Survey of Universal Knowledge, London 


Indian Antiquary, Vol. XX 


Inscriptions of Andhra Pradesh, Karim Nagar Dist. 1974 
Journal of Christian College, Madras, 1929 
Volumes of Epigraphia Andhrica, 1974 


Volumes of Epigraphia Karnatika 


Volumes of South Indian Inscriptions 


1088 


ముఖ్యపదాను క్రమణిక 


(కవులు, , కావ్యాలు, ఇతరులు, ఇతర సాహితీ విషయాలు) 


అంపీకా శతకము 

అక్షర రమ్యత 

అజ్ఞాత కవుల కావ్యాలు 
అజ్జరపు పిరయలింగం 
అడిదం కవులు 

అడిదం సూరకవి 
అధర్వణాచార్యుడు 
అనంతయ్య, మడికి 
అనంతామాత్యుడు 
అనంతుని ఛందము 
అనవేమారెడ్డి 
అన్నమయ్య, తాళ్ళపాక 
అన్నమయ్య, యథావాక్కుల 
అన్నయ్య, వెన్నెలకంటి 
అప్పకవి 

అప్పకవి వంశం 
అప్పకవీయం 
అప్పనమంతి 
అమరేశ్వరుడు 
అమృతనాథుడు 
అయ్యలరాజు తిప్పయ్య 
అయ్యలార్యుడు 

అర సున్న 

అవచి తిప్పయసిట్టి 
అవాల్మీక గాథలు 
అష్టాదశ వర్ణనలు 
ఆంధ్రకవి రామయ్య 
ఆంధ్రకౌముది 


1089 


518 
141 
264 
795 
971 
971 


657 


683 


940 


ఆంధభోజుడు 

ఆం ధ్రశబ్బచింతామణి 
ఆదికవి 
ఆదిమయుగం 
ఉత్తర హరివంశం 
ఉల్లాసములు 
ఎర్రన్న, కూచిరాజు 
ఎర్రయ్య 

ఎఆ్టా ప్రగడ 
ఎల్లనార్యుడు 

ఎల్లమ భీమన 
ఏకావళి 

ఏనుగు లక్ష్మణకవి 
ఏర్పూరి సింగన్న 
ఒడయనంబి విలాసము 
కందనా తారావళి 
కందనామాత్యుడు 
కందము 

కన్నడ కావ్యాలు 
కమలనాభామాత్యుడు 
కల|భులు 
కవిగజాంకుశము 
కవిభల్లటుడు 
కవిరాక్షసచ్చందము 
కవి రాక్షసీయము 
కవి రాక్షసుడు 

కవి వాగ్సంధనము 
కస్తూరి రంగకవి 
కాకతీయ యుగం 
కాకతీయులు 
కాకునూరి పండితులు 


1090 


392, 681 


35 
1066 
293 
677 
676 
673 
288, 
677 
255 
259 
940 


306 


కాచభూపతి 
కాటమరాజు కథ 
కాదంబరి 

కావ్యభాష 

కావ్యము 
కావ్యాంకితము 
కావ్యానువాదము 
కావ్యాలంకార చూడామణి 
కాలీఖండము 

కుకవి నింద 
కుబ్బవిష్ణు వర్ధనుడు 
కుమారరుదుడు 
కుమారస్వామి 
కువలయాశ్స్చ చరిత్ర 
కూచిపూడి భాగవతులు 
కూచిమంచి తిమ్మకవి 
కూచిరాజు ఎర్రన్న 
కృష్ణమాచార్యులు 
కృష్టశతకము 

కేతన 

కేయూరబాహు చరితము 
కేసనమం తి 

కొక్కో కము 

కొమ్మన నిశ్శృంక 
కొరవి గోపరాజు 
కొరవి సత్యనారన 
కొలని గణపతిదేవుడు 
కీడాథిరామము 
క్షేమేంద్రుడు 

గంగన. బొప్పరాజు 
గజపతుల యుగం 


1091 


614 
702 
277 
133 
146 
169, 270 
138 
667 
695 
164 
667 
485 
54 
931 
1030 
902 
959 
433 
307 
366, 808 
394, 406 
636 
959 
757 
664 
664 
859 
701 
287 
920 
795 


గఠపవరమపు వెంకటకలు 
గాధాసప్పశతి 

గొ ండ్రి 

గోండులు 

గోపరాజు, కొరవి 
గోనబుద్ధరాజు 

శ్లో డడిండిమ భట్టు 

గౌరన 

ఘంట సింగన్న 
చంద్రతారావళి 
చంద్రమౌళి 

చక్రపాణి రంగనాథుడు 
చమత్కార చంద్రిక 
చారుచర్య 
చాళుత్యయుగం 
చాళుక్యులు 

చింతలపూడి ఎల్లనార్యుడు 
చిత్రకవి పెద్దన 
చినవీరభద్రుడు, పిల్లలమర్రి 
చిమ్మపూడి అమరేశ్వరుడు 
చెదలవాడ భీమన 
చెన్న్నయమం తి, పోలుగంటి 
చేమకూరి వెంకటకవి 
ఛందో దర్ప కాయము 

జంగమ మల్లికార్జునుడు 
జగ్గన్న, పెదపాటి 
జన్నమంత్రి 
జాహ్నవీమాహాత్మ్యము 
జైనకవి 

జైనయు 

జెనులు 


1092 


955 
1008 
1024 

12 

664 

601 

719 

815, 1066 
1050 

519 

954 

427 

632 

354 

118 

47, 259 
658 

852, 1025 
797, 1033 
522 

224 

1023 
1017 

851 

170 

673, 780, 873, 931 
673 

798 

100 

077 


097 


జైమిని భారతము 
తమ్మిరాజు. పూసపాటి 
తారక బ్రహ్మారాజీయము 
తాళ్ళపాక;అన్నమయ్య 
తాళ్ళపాక తిమ్మక్క 
తిక్కన 

తిక్కన వంశవృక్షం 
తిట్టుకవిత్వము 
తిమ్మకవి, కూచిమంచి 
తిమ్మక్క, తాళ్ళపాక 
తెలుగు కవిత్వం (9 శ.) 
తెలుగు జనులు 

తెలుగు శాసనాలు 

తొలి తెలుగుమాట .. 
తొలి రాయల యుగం 
త్రిపురాంతకోదాహరణము 
దగ్గుపల్లి దుగన 
దశకుమార చరిత్ర 
దూబగుంట నారాయణకవి 
దేవకీనందన శతకము 
దేవరాజభట్టు 
దేవరాయలు 

దేశి 

దోనయామాత్యుడు 
ద్విపద భాగవతము 
ధనంజయుడు 
ధనాఖిరామము 
నందిమల్లయ్య 
నందివర్మ 


నన్నయ్య 
నన్నెచోడుడు 


1093 


813, 1041 
971 

659 

985 

1008 
288, 298 
333 

211 

902 

1008 


943 

1050 

36 

125, 143, 1010 
160 


చరిత్ర 
నాగనాథకవి 
నాగులు 
నాచనసోముడు 
నారయ్య వెలిగందల 
నారాయణకవి, దూబగుంట 
నారాయణ భట్టు 
నారాయణ శతకము 
నాసికేతోపాఖ్యానము 
నిడుదవోలు చాళుక్యులు 
నిశ్శంక కొమ్మన 
నీతి తారావళి 
నీతిభూషణము 
నూతనకవి సూరన 
నృసింహపురాణము 
పంచతంత్ర కావ్యాలు 
పండితారాధ్య చరిత్రము 
పండితారాధ్యుడు 
పదకవిత్వం 
పద్మనాయక యుగం 
పద్మనాయకులు 
పద్మ పురాణము 
పశుపతి నాగనాథకవి 
పాల్కురికి సోమనాథుడు 
పావులూరి మల్లన 
పిల్లలమర్రి పినవీరభద్రుడు 
పుణ్యకుమారుడు 
పురుషార్థసారము 
పురుషోత్తమ మహోపాధ్యాయుడు 
పూరమ భీమన 
పూసపాటి రాజులు 


1094 


510, 815 


పెదకోమటి వేమారెడ్డి 
పెదపాటి జగ్గన్న 

పెద్దన, విన్నకోట 
పెద్దయామాత్యుడు 
పెనుమళ్ళ సోమన 

పోతన 
ప్రకాశభారతీయోగి 
ప్రద్యుమ్న చరిత్ర 
ప్రథమాంధ్ర కవితా పితామహుడు 
ప్రబంధ రత్నాకరము 
ప్రబోధ చందోదయము 
ప్రసన్న కథా కవితార్థయుక్తి 
ప్రాస 

ప్రిమాఖిరామము 
ప్రోలయ వేమారెడ్డి 
ప్రోలుగంటి చెన్నయమం కి 
బంగెన భీమన 
బంధకవిత్వము 

బద్దెన 

బయ్యన 

బసవపురా ణము 
బుద్ధరాజు. గోన 
బృహన్నారదీయము 
బొప్పరాజు గంగన 
భల్లట శతకము 
భాగవతము 

భాణయు 

భంరతయము 

భారతీయోగి 

భాస్కర రామాయణము 
భాస్కర రామాయణకవులు 


1095 


687 

768, 873, 931 
666 

404 

797 

881 

634 

671 

360 

768, 873, 931 
1051 

150 

58 

516 

683 

1023, 1078 
223 

1078 

186 

392 

417, 749 


601 


881, 920, 925,935 


భాస్కరుడు 
భాస్కరుని కేతన 
ఫీమఖండము 
భీమన(లు) 
భేతాళపంచవింశతి 
ఖైరవకవి 

భోగినీ దండకము 
భోజరాజీయము 
భోజుడు 

మంత్రి భాస్కరుడు 
మంచెన 

మడికి అనంతయ్య 
మడికి సింగన 
మతాలు కామితాలు 
మదన విజయము 
మదన విలాసము 
మధుర కవిత 
మధ్యాక్కర 
మనోబోధ 
మరుత్తరాట్చరి త్రము 
మల్లికార్జున పండితుడు 
మల్లికార్జునభట్టు 
మల్లియ భీమన 
మల్లయ రేచన 
మహాదేవాచార్యుడు 
మహేంద విక్రముడు 
మాధవాచార్యులు 
మారన ' 
మార్కండేయ పురాణము 
మార్గ 

ముద్దుపళని 


1096 


: 271,272 
: 276 
' 705 


203, 220, 222, 223, 224 
830 

1066 

889 


351, 641 


యు దామాత్యము 
మూలఘటీిక కేతన 


యథావాక్కుల అన్నమయ్య 


రంగకవి. కసూరి 


రంగనాథ రామాయణము (ఉత్తరకాండ) 


రఘువీర శతకము 
రత్న పరీక్ష 
రసాభరణము 
రసార్హవ సుధాకరము 
రాజరాజు 
రాధామాధవకవి 
రాధికా సాంత్వనము 
రామయ్య, ఆంధకవి 
రామయ్య, వాసిరాజు 
రామాభ్యుదయము 
రావిపాటి తిప్పన్న 
రెడ్డిరాజుల యుగం 
రెడ్డిరాజులు 
రేచర్లవారు 

రేనాటి చోళులు 
రేనాడు 

లక్షణ చక్రవర్తి 

లక్షణ దీపిక 
లక్ష్మణకవి. ఏనుగు 


లక్షణసార సంగ్రహము 


లక్ష్మణాచార్యుడు 
లక్ష్మీధరుడు 


వంగిపరు ఖీమనప్పయ్య 


వరాహపురాణము 
వల్లభరాయడు 
వస్తుకవిత 


288 
366 
280 
67) 
614 
866 
1066 
842 
891 
127 
658 
1016 
873 
ఉట 
016 


813 


514 
469 
472 
469 
29 
28 
815 
816, 
797 
852 
802 
802 
222 
1056 
716 
163 


677 


వాత్సాయన కామసూత్రాలు 
వాసీరాజు రామయ్య 
వికృతి వివేకము 
విక్రమసేనము 

విక్రమార్క చరిత్ర 
విజ్ఞానేశ్వరీయము 

విజయ విలాసము 
విజయసేన ప్రబంధము 
విట్టలనాథుడు 
విద్యాధరుడు 
విద్యారణ్యస్వాములు 
వినుకొండ వల్లభామాత్యుడు 
విన్నకోట పెద్దన 

విరించి మిశ్రుడు 

విశ్వనాథ భట్టారకుడు 
విశ్వేశ్చరకవి 

విష్ణుకాంచీ మాహాత్మ్యము 
విష్ణు పురాణము 
విష్ణుమాయా నాటకము 
వీరభద్ర విజయము 
వీరశరభకవి 

వెంకటకవి. చేమకూర 
వెంకటేశ్వర శతకము 


వెన్నెలకంటి అన్నయ్య 
వెన్నెలకంటి జన్నమంత్రి 
వెలిగందల నారయ్య 
వెలిగందలామాత్యుడు 


1098 


959 

873 

459 

524 

673, 780 
386, 808, 823 
1014 

300 

614 


1014, 1017 
987 
830 
673 
935 
636 
864 
683 
687 
683 


వేములవాడ భీమకవి 
వైదిక ఛందస్సు 
వైష్ణవులు 

శతపక్షి సంవాదము 
శరభాంకుడు 


శాసనాలు (రాగివి, రాతివి) 


శివకాంచీ మాహాత్మ్యము 
ఇివతత్త్వసారము 
వివదేవధీమణీ శతకము 
ఫివదేవయ్య 
వివయోగసారము 
థివరా క్రి మాహాత్మ్యము 
వివలీలా విలాసము 

శూ దకరాజు చరిత్రము 
శూ ద్రకుడు 

శృంగార నైషధము 
శృంగార మంజరి 
శృంగార శాకుంతలము 
శైవులు 
శ్రీకృష్ణవిజయము 
శ్రీగిరి అయ్యగారు 
శ్రీగిరి కవి 

శ్రీధరుని భీమన 
శ్రీనాథుడు 
శ్రీరంగమాహాత్మ్యము 
షష్ట్యంతములు 
షోడశకుమార చరిత్రము 
సకలనీతికథానిధానము 
సకలనీతి సమ్మతము 
సత్యనారన. కొరవి 
సర్వజ్ఞసింగ భూపాలుడు 


1099 


359, 505 


830 

946, 963 
349, 360, 641 
664 

891 


సర్వదేవుడు 


సర్వలక్షణసార సంగ్రహము 


సర్వేశ్వర శతకము 
సస్యానందము 
సారసం(గహ గణితము 


సాళువ నరసింహరాయలు 


సాహిణీ మారన 
సింగన. మడికి 
సింగన్న. ఏర్చూరి 
సింహగిరి వచనాలు 
సింహాసన ద్వాత్రింసిక 
సీమంతినీ కల్యాణము 
సుభద్రాకల్యాణము 
సుభాషిత రత్నావళి 
సుమతి భీమన 
సూరకవి. అడిదం 
సూరన. నూతనకవి 
సోమన. పెనుమళ్ళ 
సోమనాథుడు. నాచన 


సోమనాథుడు.. పాల్కురికి 


సౌభరి చరిత్ర 
స్వరశాస్త్ర మంజరి 
హరవిలాసము 
హరిభట్లు 
హరివంశము 
హరిశ్చంద్ర కావ్యము 
హరిశ్చంద్ర చరిత్ర 
హుళక్కీ భాస్కరుడు 


1100 


